బమ్మెర పోతనామాత్య ప్రణీత 
శ్రమహాభాగవతము 


సరళ వ్యాఖ్యానసహితం 


ఏదవ సంపుటము 
8, 9 స్కంధములు 


వ్యాఖ్యాతలు 
డా హైచ్‌.ఎస్‌. బ్రహ్మానంద 
శ్రీవైద్యం వేంకటేశ్వరాచార్యులు 
డౌ! డి. మరాస్వామి 
శ్రీకోట వేంకట లక్ష్మీనరసింహం 


పుధాన సంపాదకులు 
ఉం సముద్రాల లక్ష్రణయ్య 





తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
201౯ 


52000062 ౧౦€2౧2౧౧2€/2 ౧౧౫౧66౧2 
5గ1| [౧416411648 [01464౪/44141 ౮, ౪/10 ౧౦౧౧౧9౧02౧/ 
“014/016-*౪/ (5120641295 - 8 & 9) 


గీర000! : ౦20౧2 [1 2౧౧62౪! 


6001%అ41€20/ 0/ 

0 గ|.5.8[020[02020౧642 (5206002 - 8) 

5/1 *౪21043/20) ౪ ఈ౧|౬2665//2/2020/414 (51620౧6102 - 8) 
01.0. 1 66[25/200/ (56206012 - 9) 

5/1 [002౪ 60౧16202 ఓ2165000102/251000౧20) (520612 - 9) 


601660 0/ 
0[. 520406[౧212 ౬౧15000202! 2౧ 


ర [|| ౧1౦౧౧౬ గ౧ల6౪/60 
1.1.0. ౧61౦1౦౮5 ౧60110260005 9౪1ఆ 10. 124 


[1/56 60106100 : 201/ 
60016 : ౨౦౦౦ 


౧101150060 0౫ 

0[0. 5201025172 [20, !.4&.5., 
6౫6౮46/6 0గ| 6ఈ 

1106002312 11౧౮౦౭6 0 ఆ/256020౧20౧05 
11060026. 


౧.1.0. 
౧011026005 |౪/15100 
1.1.0.. 11060024. 


౧౧|౧౧60 81 
1106002312 11౧4046 0అ/25600202005 ౧౧/5 
1116026 - 51/ 50/ 





ఖ 
. ల శ 
సాయన. 


ల తనో 
న్న్న తో 


/ టు 


లా 


గ్ర 
ర 


ఇ, 


( 
(1 

యా 
షు 


్న 














న. వ్‌ 








మ నే ₹ 





ముందుమాట 


భారతీయ సనాతన వాబ్బయంలో అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలు చాలా ఉన్నాయి. అందులో అమూల్యమైన 
రత్నాల్లాగా శ్రీమద్రామాయణ, శ్రీ మహాభారత, శ్రీమద్భాగవత (గ్రంథాలు సంస్కృత వాజ్మయ ప్రపంచంలో 
ప్రకాశిస్తున్నాయి. 

వాటిల్లో శ్రీమద్రామాయణ మహాకావ్యం ఆదికవి వాల్మీకి మహర్షి ప్రణీతం. కాగా ఇక మిగిలిన భారత 
భాగవత [గ్రంథాలు రెండూ కృష్ణద్వైవాయనుడైన శ్రీవ్యాసమహర్ని రచించినవి. 


తి.తి. దేవస్థానం ధార్మిక సాహిత్య ప్రచురణలో భాగంగా ఇప్పటికే సంస్కృత శ్రీమద్రామాయణ కావ్యాన్సీీ 
తెలుగు కవిత్రయ మహాభారత కావ్యాన్నీ సవ్యాఖ్యానంగా ప్రచురించింది. 


అదేవరుసలో పోతన మహాకవి రచించిన తెలుగు భాగవతకావ్వాన్ని కూడా తెలుగువారికి అందించాలన్న 
సదాశయంతో ప్రముఖ పండితులు డా॥ కరుణశ్రీ గారి ప్రధాన సంపాదకత్వంలో సరళమైన తాత్పర్యంతో పోతన 
భాగవత[గ్రంథాన్ని ఐదుసంపుటాలుగా దేవస్థానం అందించింది. ఈ [గ్రంథం పాఠకుల విశేషాదరణకు పాత్రమై 
పలు ముద్రణలను పొందింది. 


ఆ తర్వాత కొందరు పండితుల సలహామేరకు, పాఠకుల అభ్యర్థనలమేరకు, “కవిత్రయ భారతం” మాదిరిగానే 
పోతన మహాకవి భాగవతాన్ని కూడా అందరికీ సులభంగా అర్ధం అయ్యేట్లు సరళమైనశైలిలో వ్యాఖ్యానాన్ని 
అందించాలనే లక్ష్యంతో దేవస్థానం ఆ కార్యక్రమాన్ని చేపట్టింది. 


ప్రస్తుతం బమ్మెర పోతనగారి భాగవత (గ్రంథం, ముప్పైమూడు మంది పండితులు సరళవ్యాఖ్యానాన్ని 
అందించగా ప్రముఖ సాహితీవేత్తలు డా॥ సముద్రాల లక్ష్మణయ్యగారి ప్రధానసంపాదకత్వంలో తయారయ్యింది. 
ఈ వ్యాఖ్యానగ్రంథం తయారీలో కృషిచేసిన దేవస్థానం ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి మరియు పోతన 
భాగవత వ్యాఖ్యాన పర్యవేక్షకులు, సమన్వయకర్త శ్రీ ప్రయాగ రామకృష్ణ గారికీ, వారి సహాయకులు, ఉపసంపాదకులు 
డా॥ నొస్సం నరసింహాచార్య గారికీ, ఈ పోతన భాగవత వ్యాఖ్యానగ్రంథ ప్రధాన సంపాదకులు డా! సముద్రాల 
లక్ష్మణయ్య గారికీ, వ్యాఖ్యాతలకూ, సంపాదకమండలి సభ్యులకూ, సహాయసహకారాలందించినవారికీ, 
కన్సల్టెంట్లందరికీ, ఈ గ్రంథాన్ని చక్కగా ముద్రింపజేసిన తి.తి. దేవస్థానం ప్రెస్సు వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు 
తెలియజేస్తున్నాను. పోతన పద్యాలకు వ్యాఖ్యానాలనదగిన చక్కనైన బాపుగారి రేఖాచిత్రాలను ఈ [గ్రంథ సంపుటాళ్లో 
అక్కడక్కడా పొందుపరుచుటకు అనుమతించిన శ్రీ బాపుగారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు 
తెలియజేస్తున్నాను. 


ఈ సరళవ్యాఖ్యాన (గ్రంథం ఎనిమిది సంపుటాలుగా, ఆయా పుటల్లో అక్కడక్కడ ప్రముఖ చిత్రకారులు 
బాపుగారి బొమ్మల మెరుపులతో సర్వాంగసుందరంగా, శ్రీ హేమలంబి నామసంవత్సరం తెలుగు ఉగాదినాడు 
తెలుగువారందరికి శ్రీ తిరుమలేశుడు అనుగ్రహిస్తున్న ప్రసాదంగా స్వీకరించగలరని ఆకాంక్షిస్తూ... 


(5 


నదా శ్రీవారి నేవలో... 


కార్యనిర్వహక్హూధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


శ్రీరస్తు 


బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీమహాభాగవత ప్రాజెక్టు 
పుట్టుపూర్వోత్తరాలు 


వేదకల్పవృక్షవిగళితమై శుక 
ముఖసుధాద్రవమున మొనసియున్న్క 
భాగవతపురాణఫలరసాస్వాదన 
పదవి గనుడు రసికభావవిదులు. 
అని భాగవత రచనకు ఉపక్రమించిన సహజకవి పోతనామాత్యుడు భాగవత ప్రాశస్యాన్ని ఉగ్గడించాడు. 


వాల్మీకి విరచితమైన ఆదికావ్యం రామాయణం. “వేదః ప్రాచేతసాదాసీత్‌ సాక్షా ద్రామాయణాత్మనా” 
అన్నట్లు వేదానికి మారురూపంగా అది ప్రసిద్ది పొందింది. వ్యాసవిరచితమహాభారతాన్ని పంచమవేదంగా 
(భారతం పంచమో వేదణ) భావిస్తారు. సనాతనధర్నానికి అనల్పమైన వ్యాప్తిని గావించిన ఈ మూడు[గ్రంథాలు 
భారతీయ సాహిత్యంలో సాటిలేని మేటిరచనలుగా ప్రసిద్ధి పొందాయి. 


తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచారంకోసం ఆధ్యాత్మికగ్రంథాలను పెద్ద ఎత్తున ప్రచురిస్తోంది. 
దేశంలో మరే ఇతరదేవస్థానం కూడా ధర్మప్రచారంకోసం (గ్రంథముద్రణను ఇంత పెద్ద ఎత్తున చెయ్యడం లేదని 
చెప్పడం అతిశయోక్తి కాదు. వేదార్జాలను ప్రతిపాదించే వాబ్మయాన్ని వివిధ భాషల్లో ప్రచురించి ప్రచారం చేయడం 
తిరుమల తిరుపతి దేవస్థానం తన బాధ్యతగా స్వీకరించింది. అనేకభాషల్లో దేవస్థానం ద్వారా వెలువడుతున్న 
ధార్మికగ్రంథాలలో రామాయణ, భారత, భాగవతాలు మిక్కిలి ప్రధానమైనవని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 


1982లో జరిగిన భక్తకవి పోతన పంచశతాబ్బి జయంతి ఉత్సవాలలో పోతన భాగవతాన్ని తాత్పర్యంతో 
ముద్రించాలని దేవస్థానం సంకల్పించింది. కరుణశ్రీ జంధ్యాలపాపయ్యశాస్త్రి గారి నేతృత్వంలో 15 మంది పండితులు 
పోతనభాగవతానికి తాత్పర్యాన్ని సమకూర్చారు. తొలిసారిగా 1987లో తాత్చర్యసహిత పోతన భాగవతాన్ని తిరుమల 
తిరుపతి దేవస్థానం పాఠకలోకానికి అందించింది. 


కవిత్రయవిరచితమహాభారతానికి ప్రసిద్ధపండితులచేత ప్రతిపదార్థతాత్పర్యవిశేషవివరణలు వ్రాయించి 
ప్రచురించాలన్న సంకల్పం 1983లో తిరుమల తిరుపతి దేవస్టానానికి కలిగింది. ముప్పైమంది పండితులు 
ఈ పద్ధతిలో భారతానికి వ్యాఖ్యానం రచించారు. 2005వ సంవత్సరంలో మహాభారతం సంపూర్ణంగా సవ్యాఖ్యానంగా 
వెలువడింది. 


ప్రతిపదార్థ, తాత్పర్య, విశేషవ్యాఖ్యానాలతో కవిత్రయభారతం, తాత్పర్యసహితభాగవతం తిరుమల తిరుపతి 
దేవస్థానముల ప్రచురణలలో అగ్రశ్రేణికి చెందినవిగా రూపొంది అతివిస్తృతమైన ప్రజాదరణకు పాత్రమైనాయి. 
వేలకొలది ప్రతులు భక్తులకు, పాఠకులకు అందుతున్నాయి. 


1981లో డా॥ పన్నాల రాధాకృష్ణశర్మగారి నేతృత్వంలో వ్యాసవిరచితసంస్కృతభాగవతాన్ని ద్వైత, అద్వైత, 
విశిష్టాద్వైత సిద్దాంతాలను సమన్వయించే మూడువ్యాఖ్యానాలతో పరిష్కరించి ప్రచురించాలని దేవస్థానం 
నిర్ణయించింది. ఆ నిర్ణయం వరకు భాగవతం (ప్రాజెక్టు ఏర్పాటైంది. డా॥ రాధాకృష్ణ శర్మ, 
డా ఎన్‌.సి.వి.నరసింహాచార్యులు, శ్రీ మల్లంపల్లి శరభేశ్వరశర్మ, డా॥ సముద్రాల లక్ష్మణయ్య గార్ల నేతృత్వంలో 
శ్రీధరీయం (అద్వైతం), వీరరాఘవీయం (విశిష్టాద్వైతం), విజయధ్వజీయం (ద్వైతం) అన్న మూడువ్యాఖ్యానాలతో 
సమగ్రంగా 14 బృహత్‌ సంపుటాలుగా 2006 నాటికి భాగవతం సిద్ధమయింది. 

ఈ పరిష్కరణ కార్యక్రమం ముగియగానే పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా॥ సముద్రాల లక్ష్మణయ్య 
నాటి తితిదే శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ ఎ.పి.వి.ఎన్‌. శర్మ ఐ.ఏ.ఎస్‌., గారి వద్దకు వెళ్ళి వ్యాసభాగవత పరిష్కరణ 
పూర్తి అయిందని విన్నవించారు. అప్పుడు కార్యనిర్వహణాధికారిగారు ఎంతో సంతోషించి “పోతన భాగవతాన్ని 
తాత్పర్యంతో మాత్రమే ముద్రించగలిగాం. తెలుగు ప్రజలందరికీ ఎంతో ప్రియమైన భాగవతాన్ని కూడా అర్ధ 
తాత్పర్య వివరణలతో సిద్ధం చేస్తే బాగుంటుంది. ఇందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చెయ్యండి” అని నిర్దెశించారు. 

ఈ బృహత్‌కార్యక్రమం భాగవత(ప్రాజెక్టుద్వారా కాకుండా కవిత్రయ మహాభారతానికి వ్యాఖ్యానం 
సమకూర్చడంలో అనుభవం గడించిన సప్తగిరి సంపాదక కార్యాలయం ద్వారానే నిర్వహించడం సముచితంగా 
ఉంటుందని తెలుపుతూ డా॥ సముద్రాల లక్ష్మణయ్య వ్యాఖ్యాన రచనకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి 
కార్యనిర్వహణాధికారివారికి పంపగా వారు ఆమోదించారు. 


డా॥ సముద్రాల లక్షణయ్యగారి ప్రతిపాదనలో సారాంశం 


అ వ్యాఖ్య సామాన్యులకు కూడా అర్ధమయ్యే తీరులో ఉండాలి. 

అ శిష్వ్యావహారికభాషను ప్రయోగించాలి. 

అ వ్యాకరణాదివిశేషాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండరాదు. 

అ ఆధ్యాత్మిక అంశాలను పరిమితంగా విశేషాంశాలలో చెప్పవచ్చు. 

అ కార్యనిర్వహణాధికారి వారి అధ్యక్షతన తితిదే ప్రజాసంబంధాధికారి, సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
తితిదే స్థానిక పండితులతో ఒక సంఘాన్ని ఏర్పాటుచేసి వ్యాఖ్యాతలను, సంపాదకమందలిని ఎన్నుకోవాలి. 


అ వ్యాఖ్యాత లందరితో తిరుపతిలో ఒక కార్యశాలను నిర్వహించి అందరి వ్యాఖ్యానం ఒకే విధంగా 
ఉండేలా చూడాలి. 


అ ఇంతకు మునుపు తితిదే ముద్రించిన తాత్పర్యసహిత భాగవతానికి తాత్పర్యం వ్రాసిన పండితులలో 
సమర్భులైనవారిని ఈ కార్యక్రమంలో వినియోగించుకోవచ్చు. 


2007లో కార్యనిర్వహణాధికారి డా॥ కె.వి.రమణాచారి ఐ.ఏ.ఎస్‌., గారి ఆమోదంమేరకు నాటి సప్తగిరి 
సంపాదకులు డా॥। సి.శ్రైలకుమార్‌, భాగవత ప్రాజెక్టు ప్రధానసంపాదకులుగా విద్వాన్‌ ముదివర్తి 
కొండమాచార్యులు గారిని నియమించారు. ఆ తరువాత ఈ బృహత్‌కార్యాచరణకు సలహాలు, సూచనలు చేసేందుకు 
కవిత్రయభారత వ్యాఖ్యాననిర్వహణలాగే తొమ్మిదిమందితో కూడిన సలహామండలిని ఏర్పాటు చేశారు. దీనికి 
తితిదే కార్యనిరర్వహణాధికారి గౌరవ సంపాదకులుగా వ్యవహరించారు. 


సలహామండలి 
శ్రీ కార్యనిర్వహణాధికారి - గౌరవ సంపాదకులు 
శ్రీ ముదివర్తి కొండమాచార్యులు, తిరుపతి - ప్రధాన సంపాదకులు 
డా॥ సముద్రాల లక్ష్మణయ్య, తిరుపతి -.. సభ్యులు 
డా॥ దేవళ్ళ చిన్నికృృష్ణయ్య, మద్రాసు -.. సభ్యులు 
డా॥ శలాక రఘునాథశర్మ, రాజమండ్రి -.. సభ్యులు 
ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి - పదవీ నిమిత్త సభ్యులు 
సప్తగిరి సంపాదకుడు - సి. శైలకుమార్‌, కన్వీనర్‌ 
తితిదే ప్రజాసంబంధాధికారి - విశేష ఆహ్వానితులు 
తితిదే ప్రెస్‌ మేనేజర్‌ - విశేష ఆహ్వానితులు 


ఈ సంపాదక మండలిలోని పండితవర్గమైన విద్వాన్‌ ముదివర్తి కొందమాచార్యులు, డా॥ సముద్రాల లక్ష్మణయ్య, 
దా॥ దేవళ్ళ చిన్నికృష్ణయ్య, దా।॥ శలాక రఘునాథశర్మ గార్లతో ప్రధాన సంపాదకమండలిని నెలకొల్పారు. 
ఆ తరువాత కారణాంతరాలవల్ల డా॥ దేవళ్ళ చిన్నికృష్ణయ్య గారి స్థానంలో డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
గారు సంపాదక మండలి సభ్యులుగా నియమితులయ్యారు. ఈ ప్రధాన సంపాదక మండలివారు భాగవత 


16 


వ్యాఖ్యాన రచనకు ముప్పైమంది పండితులను ఎంపికచేసి ఒక్కొక్కరికి 300 - 350 పద్యగద్యాలకు వ్యాఖ్యాన 
రచనా బాధ్యతలను అప్పగించారు. 


ఆ తరువాత అనుకున్నంత వేగంగా ఈ కార్యక్రమం ముందుకు సాగలేదు. 


తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణలను, సవ్వ్యాఖ్యాన భాగవతాన్ని త్వరితగతిన వ్యాప్తిలోకి తేవాలన్న 
ఉద్దేశ్యంతో 2011లో ద్రవిడ విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి ఆచార్య రవ్వా శ్రీహరిగారిని ప్రచురణల 
విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నియమిస్తూ వీరికి సహాయకులుగా డా॥ నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తరవఫల్తుణి గారను ప్రచురణల విభాగానికి ఉపసంపాదకులుగా, విద్వాన్‌ ముదివర్తి 
జాని ౧ గా అని 

కొండమాచార్యులు, శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గార్లు కన్సల్టెంట్‌లుగా నియమితులయ్యారు. 


అప్పటిదాకా మందకొడిగా సాగుతున్న ప్రచురణ కార్యక్రమంతోపాటు వ్యాఖ్యాన రచనా కార్యక్రమం కూడా 
ఆచార్య రవ్వా శ్రీహరి గారి సారథ్యంలో వేగాన్ని పుంజుకున్నది. వ్యాఖ్యాన రచయితలతో నిరంతరం ఉత్తర 
ప్రత్యుత్తరాలు జరుపుతూ రాయలేమని తెలిపిన వారి భాగాలను వేరే పండితులకు అప్పగిస్తూ 2018 నాటికి 
దాదాపు పండితులందరినుండి భాగవత వ్యాఖ్యానాలను తెప్పించారు. వెనువెంటనే డి.టి.పి. వగైరా పనులుకూడా 
ముమ్మరంగా సాగాయి. పుటల సంఖ్య ఆధారంగా 12 స్మంధాల భాగవతాన్ని 8 సంపుటాలుగా ముద్రించేందుకు 
ప్రణాళికలు సిద్ధం చేశారు. 


ఆచార్య రవ్వా శ్రీహరిగారి తదనంతరం 2014లో ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన పురాణ ఇతిహాస 
ప్రాజక్టు ప్రత్యేకాధికారి డా॥ సముద్రాల లక్ష్మణయ్య ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేశారు. వ్యాఖ్యాన 
రచనలను పరిష్కరించడానికి, అక్షర దోషాలను తొలగించడానికి మరి కొందరు పండితులు అవసరం కావడంతో 
అప్పటికే భాగవతం కన్సల్టెంటుగా ఉన్న డా॥ గల్లా చలపతి గారితోపాటుగా దా॥॥ ముదివేడు ప్రభాకరరావు, 
శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు, శ్రీ కట్టా నరసింహులు గార్లు భాగవతం ప్రాజెక్టు కన్స్ఫల్టెంట్‌లుగా 
నియమితులయ్యారు. భాగవత స్మంధాలను సంపాదకమందలి పరిష్కరణ న్థాయికి వీరు తీసుకువచ్చారు. 2015 
ఏప్రిల్‌ 15వ తేదీన తితిదే కార్యనిర్వహణాధికారి డా॥ డి.సాంబశివరావు ఐ.ఏ.ఎస్‌., మరియు సంయుక్త 
కార్యనిర్వహణాధికారి (తిరుపతి) శ్రీ పోల భాస్కర్‌ ఐ.ఏ.ఎస్‌., గార్ల ఆధ్వర్యంలో 


విద్వాన్‌ ముదివర్తి కొందమాచార్యులు 
డా॥ సముద్రాల లక్షణయ్య 
దా।॥ శలాక రఘునాథశర్మ 


డా॥॥ అప్పజోడు వేంకటసుబ్బయ్యగార్లతో కూడిన పోతనభాగవత సంపాదకమండలి తొలి సమావేశం 
జరిగింది. త్వరితగతిన పరిష్కరణ పూర్తిచేసేందుకు గాను అనుసరించాల్సిన ప్రణాళికను ఈ సమావేశంలో సిద్ధం 


1/7 


చేశారు. ఆ తరువాత డా॥ సముద్రాల లక్ష్మణయ్య గారి సంయోజకత్వంలో జరిగిన సంపాదక మండలి సమావేశాలలో 
మూడుస్మంధాల పరిష్కరణ పూర్తిచేసి ముద్రణార్హమైన (ప్రతిని సిద్ధం చేశారు. అనివార్యకారణాలవల్ల 
సంపాదకమండలిలో కొందరు సభ్యులు తదుపరి సమావేశాలకు హాజరు కాలేకపోయారు. 

2016లో ప్రచురణల విభాగానికి శ్రీ ప్రయాగ రామకృష్ణగారు ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. 
కార్యనిర్వహణాధికారి గారి అమోదం మేరకు వీరు భాగవత పరిష్కరణ కార్యక్రమం త్వరితగతిన పూర్తికావడానికి 
అంతకు మునుపున్న సంపాదకమండలి స్థానంలో 

డా సముద్రాల లక్ష్మణయ్య (ప్రధాన సంపాదకులు) 

శ్రీ గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజి శర్మ 

డా॥ తిప్పాభట్ల రామకృష్ణమూర్తి 

డా॥ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి 

దా॥ ధూళిపాళ రామకృష్ణ 

డా॥ పమిడికాల్వ చెంచుసుబ్బయ్య 

డా॥ కసిరెడ్డి వెంకటరెడ్డి 

దా॥ కె.వి. సుందరాచార్యులు 

డా॥ కొంపెల్ల రామసూర్యనారాయణగార్లతో కొత్త సంపాదకమండలిని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి 
వ్యాఖ్యాన పరిష్మరణ కార్యక్రమం వేగవంతం అయింది. కాగా 2017 ఉగాదినాటికి సవ్వ్యాఖ్యాన భాగవతం 
ముద్రించబడి ప్రజలకు అందుబాటులోకి రావాలన్న తితిదే సంకల్పాన్ని అనుసరించి పరిష్కరణ కార్యక్రమాన్ని 
మరింత త్వరగా పూర్తి చేసేందుకుగాను కార్యనిర్వహణాధికారి వారి ఆమోదంమేరకు 

డా॥ నిట్టల సుబ్రహ్మణ్యేశ్వర శాస్రి 

దా॥ మరడాన శ్రీనివాసరావు 

డా॥ గల్లా చలపతి గార్లకు సంపాదకమండలిలో స్థానం కల్పించారు. 2016 సెస్టెంబరునుండి 
పండితులందరితో ప్రతినెలా దాదాపు 20 రోజులపాటు తిరుపతి శ్వేత సమావేశ మందిరంలో సమావేశాలు 
ఏర్పాటుచేసి పండితులందరి ఆమోదంమేరకు పరిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించి శుద్ధప్రతిని 
ముద్రణకు పంపేందుకు సిద్ధం చేశారు. ఇలా అనుకున్న సమయానికి శ్రీమహాభాగవతాన్ని ప్రకటించగలిగినందుకు 


సామాన్య పాఠకులను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానం సరళంగా ఉండాలన్న కార్యనిర్వహణాధికారి, సంయుక్త 
కార్యనిర్వహణాధికారిగార్ల సూచనలమేరకు వ్యాఖ్యాన రచనలో విసృతంగా విశేషాలను వ్రాసిన పండితుల 
రచనల్లోంచి సంపాదకమండలి సూచనల ప్రకారం అవసరమైన మేరకు మాత్రమే విశేషాలను స్వీకరించడమయింది. 


కృతజ్ఞతలు 


ఈ ప్రణాళిక ఫలప్రదం కావడానికి ఆధికారికమైన ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థానముల 
పాలకమండలి అధ్యక్షులకు మరియు పాలకమండలి సభ్యులందరికీ కృతజ్ఞతలు. 


లోగడ తితిదేవన్ధానం కార్యనిర్వహణాధికారిగా ఉండి భాగవత ప్రాజెక్టు ప్రారంభానికి కారకులైన 
త్రీ ఎ.పి.వి.ఎన్‌. శర్మ ఐ.ఏ.ఎస్‌., గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదే పరంపరలో తితిదే 
కార్యనిర్వహణాధికారులుగా బాధ్యతలు నిర్వహించి భాగవత ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారాన్ని అందించిన 
డా॥ కె.వి.రమణాచార్య ఐ.ఏ.ఎస్‌., శ్రీ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు ఐ.ఏ.ఎస్‌. శ్రీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ఐ.ఏ.ఎస్‌., 
త్రీ ఎమ్‌. బి.గోపాల్‌ ఐ.ఏ.ఎస్‌.. గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. 


పోతనభాగవతం ముద్రణదశకు చేరుకునేందుకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చిన సలహామండలి 
సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 


సవ్వాఖ్యాన భాగవత ప్రచురణలో ఆసక్తిని కనబరుస్తూ అన్నివిధాలా అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందజేసిన 
గౌరవ శ్రీ కార్యనిర్వహణాధికారి డా॥ డి.సాంబశివరావు ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారి 
శ్రీ పోల భాస్మర్‌ ఐ.ఏ.ఎస్‌., గారికి మా హృదయపూర్వక నమోవాకాలు. 


భాగవత వ్యాఖ్యాన రచనకు అవసరమైన పండితులను ఎన్నుకొని వారికి వ్యాఖ్యాన బాధ్యతలను అప్పగించడంలో 
కృషిచేసిన నాటి సప్తగిరి ప్రధాన సంపాదకులు డా॥ సి.తైలకుమార్‌ గారికి, సంపాదకులు డా॥ కె.రాధారమణ 
(ప్రస్తుత ప్రధాన సంపాదకులు) గార్లకు కృతజ్ఞతలు. 

వ్యాఖ్యాతలందరినుండి వ్యాఖ్యాన భాగాలను రప్పించడంలో (మించి, విశేష కృషిచేసిన నాటి ప్రచురణల 
విభాగం అధికారి ఆచార్య రవ్వా శ్రీహరి గారికి, పరిష్కరణ కార్యక్రమాన్ని వేగవంతంచేసిన తదుపరి అధికారి 
దా సముద్రాల లక్ష్మణయ్య గారికి, కృతజ్ఞతాపూర్వక నమస్కతులు. 


పోతన భాగవత పరిష్మరణలో తమ అమూల్య సహాయసహకారాలనందించి శుద్ధప్రతిని తయారు చేయడంలో 
సహకరించిన పోతన భాగవత సంపాదకమండలి సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 


19 


ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ అన్నివిధాలా సంపూర్ణ సహాయ సహకారాలందించిన ప్రచురణల 
విభాగ ఉపసంపాదకులు డా॥। నొస్సం నరసింహాచార్య గారికి, పరిష్కరణ, అక్షరదోష సవరణల్లో సహకరించిన 
కార్యాలయ పండితులు విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, డా॥ గల్లా 
చలపతి, డా॥ ముదివేడు ప్రభాకరరావు, శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు, త్రీ కట్టా నరసింహులుగార్లకు, 
ప్రచురణల విభాగంలో కొంతకాలం ఉపసంపాదకురాలుగా పనిచేసి భాగవత పరిశీలనా కార్యక్రమంలో సహకరించిన 
శ్రీమతి మొలకా ఉత్తరఫల్గుణి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. 


సవ్యాఖ్యాన పోతన భాగవత ముద్రణకు సంబంధించిన దస్తాలను నదడపడంలోను, సంపాదకమందలి 
సమావేశాలను ఏర్పాటు చేయడంలోను సహకరించిన ప్రచురణల విభాగ కార్యాలయ సిబ్బందికి నా ధన్యవాదాలు. 


సవ్యాఖ్యాన పోతన భాగవతం ఎనిమిది సంపుటాలలో చివరన ముద్రించిన అకారాదిక్రమ పద్యగద్య సూచికను 
తయారు చేయడంలో సహకరించిన త్రీ వాడపల్లి శేషతల్పశాయి (ఆంధ్రభారతి. కామ్‌) గారికి మా కృతజ్ఞతలు. 


ఈ పుస్తకాలను అందంగా డి.టి.పి. చేసి చక్కటి వర్ణచిత్రాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో 
సహకరించిన ప్రచురణల విభాగ కార్యాలయ డి.టి.పి. సిబ్బంది శ్రీమతి ఎమ్‌.సుబ్బరత్నమ్మ, శ్రీమతి జె.కరుణ, 
కుమారి ఎమ్‌.మానస, శ్రీ ఎమ్‌.రెడ్డిప్రసాద్‌ గార్లకు ధన్యవాదాలు. 


ఈ (గ్రంథంలో ప్రసిద్ధ చిత్రకారులు బాపుగారి అద్భుత వర్ణచిత్రాలను ముద్రించేందుకు అనుమతించిన 
బాపుగారి కుటుంబసభ్యులకు మా ప్రత్యేకధన్యవాదాలు. 


తక్కువ వ్యవధిలో (గ్రంథ ముద్రణను పూర్తిచేసి పాఠకులకు అందించేందుకు తోడ్పడిన టిటిడి ముద్రణాలయ 
ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎమ్‌.గౌతమి గారికీ, వారి సిబ్బందికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. 


నదా శ్రీవారి నేవలో... 


ర్స సవ. 
ప్రయాగ రామకృష్ణ 
కన్వీనర్‌ 
ప్రత్యేకాధికారి, ప్రచురణల విభాగం 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


సంపాదక మండలి 


అధ్యక్షులు 
డౌ ఉసాంబశివరావు, ఐ.ఏ.ఎస్‌, 
కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి 


పర్యవేక్షకులు 
శ్రీ పోల భాస్కర్‌, ఐ.ఏ.ఎస్‌, 


సంయుక్త కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి 


ప్రధాన సంపాదకులు : డౌొ॥ సముద్రాల లక్ష్యణయ్య 


శ్రీ గరిమెక్కసోమయాజులు శర్మ డా! తిప్పాభట్ల రామకృష్ణమూర్తి 
డా॥ ధూళిపాళ రామకృష్ణ డా॥ పమిడికాల్వ చెంచుసుబ్బయ్య 
డా॥ కసిరెడ్డి వెంకటరెడ్డి డా॥ కొంపెల్ల రామసూర్యనారాయణ 


డా! కె.విసుందరాచార్యులు డా| నిట్టల సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి 


డా॥ మరడాన శ్రీనివాసరావు డా॥ గల్లా చలపతి 


కన్వీనర్‌ ;: ప్రయాగ రామకృష్ణ, ప్రత్యేకాధికారి, ప్రచురణల విభాగం 


ష్‌ కన్వీనర్‌ : డా॥ నొస్సం నరసింహాచార్య, ఉపసంపాదకులు, ప్రచురణల విభాగం 





22 


అ(ఫ్రల 
బమ్మెర పోతనామాత్య ప్రణీత 
శీమహాభాగవతము 





శ్రే 


వ్యాఖ్యాతలు 


డా॥ కేసాప్రగడ సత్యనారాయణ 


స్కంధాలు 


ప్రథమస్కంధము (1-275) 


2) డా॥ మల్లెల గురవయ్య ప్రథమస్కంధము (276-529) 

3) డా॥ సముద్రాల లక్షణయ్య ద్వితీయస్కంధము (1-288) 

4) దాః కడిమిళ్ళ వరప్రసాద్‌ తృతీయస్కంధము (1-388) 

5) డా! కసిరెడ్డి వెంకటపతిరెడ్డి తృతీయస్కంధము (389-717) 

6) డా॥ గల్లా చలపతి తృతీయస్కంధము (718-887) 

7 డా! కసిరెడ్డి వెకటపతిరెడ్డి తృతీయస్కంధము (888-1 055) 

8) డాః దావులూరి కృష్ణకుమారి చతుర్ధస్క్మంధము (1-322) 

9) డా! ఆర్‌. అనంతపద్మనాభరావు చతుర్ధస్కంధము (323-636) 

10) డా॥ శలాక రఘునాథశర్మ చతుర్ధస్క్మంధము (637-977) 

11) డా॥ 3. సర్వోత్తమరావు పంచమస్కంధము 
ప్రథమాశ్వాసము (1-183) 
ద్వితీయాశ్వాసము (1-167) 

12) డా॥ జోస్యుల సూర్యప్రకాశరావు షష్టస్కంధము (1-251) 

13) దా॥ కొంపెల్ల రామసూర్యనారాయణ ప ష్టస ౧ధము (252-346) 

14) డా॥ ఆకురాతి పున్వారావు ప ష్టస్కంధము (347-440) 

15) శ్రీ కోట వేంకట లక్ష్మీనరసింహం షష్టస్కంధము (441-530) 

16) డా॥ ఆకెళ్ళ విభీషణశర్మ సప్తమస్కంధము (1-186) 








11/7 
18) 
19) 
20 


నా 


21 


లో 


22 


వ 


23 


లో 


24 


లో 


256 
26 
2/7 


లో 


28 


ూ. 


29) 
30 


నా 


3] 


లో 


32 


లో 


33) 


డా॥ ఆకురాతి పున్వారావు 

డా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద 

శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు 
డా! డి. మీరాస్వామి 

శ్రీ కోట వేంకట లక్ష్మీనరసింహం 
డా॥ అప్పజోడు వేంకటసుబ్దయ్య 
డా॥ ఎ.ఎస్‌. గోపాలరావు 

శ్రీ ప్రభల సుబ్రహ్మణ్యశర్మ 

డా॥ పి. నరసింహారెడ్డి 

విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 
డా! పి.ఆర్‌. హరినాథ్‌ 

డా॥ నాగళ్ళ గురుప్రసాదరావు 
డా॥ ఎన్‌.వి.ఎస్‌. రామారావు 
డా॥ 38. మలయవాసిని 

డా! కె.జె. కృష్ణమూర్తి 

డా॥ సంగనభట్ల నరసయ్య 


డా॥ గల్లా చలపతి 


పోతన భాగవతప్రొజెక్టు కన్స్నల్డెంట్స 


శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం * డా॥ గల్లా చలపతి * డా॥ ముదివేడు ప్రభాకరరావు 
శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు * శ్రీ కట్టా నరసింహులు 


23 


అ(శ్రల 
సప్త్రమస్కంధము (187-482) 
అష్టమస్కంధము (1-391) 
అష్టమస్కంధము (392-744) 
నవమస్కంధము (1-364) 
నవమస్కంధము (365-737) 
దశమస్కంధము పూర్వభాగము (1-288) 
దశమస్కంధము పూర్వభాగము (289-610) 
దశమస్కంధము పూర్వభాగము (611-912) 
దశమస్కంధము పూర్వభాగము (913-1188) 
దశమస్కంధము పూర్వభాగము (1189-1485) 
దశమస్కంధము పూర్వభాగము (1486-1792) 
దశమస్కంధము ఉత్తరభాగము (1-245) 
దశమస్కంధము ఉత్తరభాగము (246-537) 
దశమస్కంధము ఉత్తరభాగము (538-764) 
దశమస్కంధము ఉత్తరభాగము (765-1033) 
దశమస్కంధము ఉత్తరభాగము (1034-1343) 
ఏకాదశస్కంధము (1-127) 
ద్వాదశస్కంధము (1-54) 





అ(ఫ్రం 


24. 


ర 


య 


బ్‌ 


వ స 
( 


లట 


ర 


సంకతాక్షర సూచి 

కందం య. ఆ యగణం 
ఆటవెలది మ. ఆ మగణం 
తేటగీతి త. ఆ తగణం 
సీసపద్యం ర. రగణం 
ఉత్పలమాల జ. జగణం 
చంపకమాల భ. ఆ భగణం 
మత్తకోకిల న. ల్ల నగణం 
మత్తేభవిక్రీడితం స. -.. సగణం 
శార్జూలవిక్రీడితం -.... లఘువు 
శ్లోకం డై గురువు 
వచనం వ. ఆ వగణం 
అలంకారం 

అవ. - అవతారిక 

తా. - తాత్పర్యం 

ప్రతి. - ప్రతిపదార్థం 

విశే. - విశేషార్ధం 

ప్ర.ఆ. -_ ప్రథమాశ్వాసం 

ద్వి ఆ. ఆ ద్వితీయాశ్వాసం 

క్రీశ. - క్రీస్తుశకం 

సం - సంవత్సరం 

మొ. - మొదలైన 


- తరువాతి పద్యం / వచనంతో అన్వయం 


25 
అష్టమస్కంధ ప్రాశస్యం 


అష్టమస్కంధం కన్నయ్య కన్నులు 

శ్రీకృష్ణభగవానుడు ద్వాపరయుగం చివరన ఉద్ధవుని ప్రేమపూర్వక అభ్యర్థనంమేరకు తన దివ్యతేజస్సును 
భాగవతంలో నిక్షేపిస్తాడు. అందువల్ల శ్రీభాగవతం శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్షవాజ్బయమూర్తి శ్రీకృష్ణుని దివ్యమంగళ 
విగ్రహంగా భాగవతులు భాగవతాన్ని భావిస్తారు. భారతీయ ఆస్తిక జనాలకు భాగవతం కేవలం ఒక పురాణం 
మాత్రమే కాదు, ఆ 'మహానందాంగనాడింభకు ని సుందర స్ఫురద్రూపంగాకూడా భాసిస్తుంది. శ్రీకృష్ణపరమాత్ముని 
పాదాది దివ్యాంగాలు భాగవతంలోని ప్రథమాది ద్వాదశస్మంధాలుగ భాసించాయి. కౌషీతకీసంహిత (25-8) లోని 
“'పాదాదిజానుపర్యంతం ప్రథమస్మంధ ఈరితః... ఆత్మాతుద్వాదశస్మంధః శ్రీకృష్ణస్య ప్రకీర్తితః అనే శ్లోకాలు కన్నయ్య 
మేనులోని ఏ ఏ భాగాలు భాగవతంలోని ఏ ఏ స్మంధాలుగా దర్శనమిస్తాయో సువ్యక్తం చేశారు మన మహర్షులు. 
“ప్రథమశ్చ ద్వితీయశ్చ చరణా ద్వౌ ప్రకీర్తితౌ... ద్వాదశస్సు శిఖోచ్యతే, ఏవం సర్వం భాగవతం శ్రీహరే రంగముచ్వతే' 
అనే శ్లోకాలు కూడా లభిస్తున్నాయి. అయితే వాటికి ఆకరం మృగ్యం. ఏది ఏమైనా భాగవతం సాక్షాత్మరించిన 
భగవత్స్వరూపం. 

“అష్టమశ్చక్షుషీ విష్ణోః అని కౌషీతకీసంహిత వాక్యం, అంటే అష్టమస్మ్కంధం శ్రీకృష్ణభగవానులవారి కన్నులు 
అని భావం. “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అన్నారు. 'సప్తమశ్చాష్టమ శ్చెవ బాహు ద్వౌ పరికీర్తితా అనే 
శ్లోకపాదం భాగవత సప్తమ, అష్టమస్మంధాలు భగవానుని భుజస్మంధాలు అని చెప్తన్నాయి. భాగవతంలో బహుళప్రచారం 
పొంది జనప్రియమైన భాగాలలో అష్టమస్మంధం ఒకటి అనడంలో అభిప్రాయభేదం లేదు. 


అష్టమస్కంధంలో ఏం చెప్పారు? 


సుప్రసిద్ధమైన బహుళ ప్రచారం పొందిన కథలకు కాణాచి అష్టమస్మంధం. ఈ స్కంధంలో వరుసగా - 
ప్రవేశిక, గజేంద్రమోక్షణకథ, కూర్మావతారకథ, శివుడు హాలాహలం భక్షించడం, క్షీరసాగరమథనం చేస్తుంటే ఐరావతాదులు 
జన్మించడం, విష్ణువు మోహినీఅవతారం, దేవాసురయుద్ధం, విష్ణువు మోహినీఅవతారంలో ఈశ్వరుణ్ణి మోహింపజేయడం, 
వామనచరిత్ర, మత్స్యావతారకథ ఉన్నాయి. 


భగవానుని ఏకవింశతి అవతారాలలో అష్టకథలు అష్టమస్మంధంలో ఉన్నాయి. అవి - 


1. కపిలావతారం : మహావిష్ణువు కపిలుడుగా స్వాయంభువ మనువుకు దేవహూతికి జన్మిస్తాడు. లోకంలో ధర్మం 
ప్రచారం చేస్తాడు. 


లె యజ్ఞావతారం ; విష్ణువు యజ్ఞుడుగా స్వాయంభువ మనువుకు ఆకూతికి జన్నిన్తాడు, లోకానికి జ్ఞానప్రదానం 
కావిసాడు. 


౩. శ్రీహరి : హరిమేథునికీ హరిణికీ జన్మిస్తాడు శ్రీహరి. గజేంద్రుని కాపాడినవాడు శ్రీహరే. 
4. కూర్మావతారం : సముద్రమథనం చేయడానికి కూర్మావతారమెత్తి మందర పర్వతాన్ని ధరిస్తాడు భగవానుడు. 
5. ధన్వంతరి : మహావిష్ణువు వైద్యవిద్యాధిదైవంగా అవతరిస్తాడు. వైద్యవిద్యానిపుణుడు, దేవవైద్యుడు. 


26 శ్రీమహాభాగవత అష్టమస్మ్కంధ పీఠిక 


6. మోహినీ అవతారం : లోకాన్నే మోహింపజేసే రూపం. అమృతాన్ని దేవతలకు పంచడం కోసం మహావిష్ణువు 
మోహినిగా ఆవిర్భవిన్తాడు. మదనుని జయించిన శివుడికి కూడా మదనతాపం కలిగించిన మోహనరూపం ఇది. 


7. వామనావతారం : బలిని పాతాళానికి పంపడం, స్వర్గాధిపత్యాన్ని దేవేంద్రునకు కట్టబెట్టడం వామన (త్రివిక్రమ) 
అవతార ప్రధానకార్యం. 


8. మత్స్యావతారం : మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి హయగ్రీవాసుర సంహారం చేసి వేదాలను ఉద్ధరించాడు. 


భగవానుడు లక్ష్యసిద్ధికోసం శరీరాన్ని పెంచిన అవతారాలు రెండు మాత్రమే. అవి రెందూ అష్టస్మంధంలో 
ఉన్నాయి. ఆ అవతారాలు వామన (త్రివిక్రము, మత్స్యావతారాలు. 


పైన చెప్పినవి కేవలం విష్ట్రవతార విశేషాలు, కాగా క్షీరసాగరమథనం కథలో మరొక రెండు ప్రధానమైన 
ఘట్టాలు ప్రాచుర్యం పొందాయి. అవి - శివుడు హాలాహల భక్షణం చేయడం, శ్రీలక్ష్మీిమహావిష్ణువుల కల్యాణం. 


పధానకథలు - విశేషాలు 


అష్టమస్మంధంలోని ప్రధాన కథలు - గబేంద్రమోక్షణం, సముద్రమథనం, వామనావతారం, మత్స్యావతారం. 
వీటి ప్రతీక విశేషాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం. 


గజేంద్రమోక్షణం : భగవదవతారాన్ని అనువర్తించే సత్మథలను 'ఈశానుచరితం” అంటారు. పోతనగారికీ తెలుగువారికీ 
ప్రియమైన కథలలో గజేంద్రమోక్షం ప్రథమశ్రేణిలో ఉంటుంది. తెలుగునాట ఈ కథ విశేషమైన ప్రచారం పొందింది. 
మిగతా కథలకన్న గజేంద్రమోక్షానికి ఎందుకంత అగ్రన్ధానం లభించింది? దీనికి సమాధానం ఇది జీవవేదని” 
సువ్యక్తం చేసే కథ. భాగవతంలో ఎక్కువగా జీవవేదన ప్రతిబింబించిన కథ గజేంద్రమోక్షమే. సామాన్య సంసారి 
అయిన జీవుని పరిస్థితికి దగ్గరగా గజేంద్రుని పరిస్థితి ఉంటుంది. జీవుని ఆక్రోశానికి గజేంద్రుడు ప్రతీక. ఈ 
పరమార్దాన్ని కథలో నిక్షేపించడమే గాక జీవుల జీవితానుభూతిని ఈ రచనలో పోతన చాతుర్యంతో నిర్మించారు. 
జీవుని జీవితానుభూతికి అద్దం పడుతుందీ కథ. 


గజేంద్రమోక్షణ కథ మొత్తం 134 పద్యగద్యాలలో రచించబడింది. అందులోని ఒక పద్యం - 


ఊహ గలంగి జీవనపుటోలమునంబడది పోరుచున్‌ మహా 

మోహలతానిబద్ధపదమున్‌ విడిపించుకొనంగ లేక సం 

దేహముం బొందు దేహిక్రియ దీనదశన్‌ గజముండె భీషణ 

గ్రాహ దురంతదంతపరిఘట్టితపాదఖురాగ్రశల్యమై. - 67 


ఇక్కద చెప్పిన ఉపమ కేవలం పద్వ్యానికే పరిమితమైందికాదు. పద్యభావం గజేంద్రమోక్షణమంతటా అంతర్వాహినిగా 
ఉంటుంది. పోతన ప్రతిభావంతమైన కథారచన శిల్పానికి అంతర్వాహినిగా మెరుగులు దిద్దే పద్యం ఇది. 

ప్రకృతి ప్రకారం ప్రవర్తించే జీవుని లక్షణాన్ని ఎత్తిచూపడంలో ఈ కథలోని గజేంద్రుని విహారం పేర్కొనదగింది. 
గజేంద్రుని వనవిహారం తర్వాత పోతన ఒక కాసారాన్ని గురించిన పద్యాన్ని ఇలా చెప్పాడు - 


శ్రీమహాభాగవత అష్టమస్కంధ పీఠిక గ 


తోయజగంధంబు దోంగిన చల్లని - మెల్లని గాడ్పుల మేనులలరం 

గమలనాళాహార విమలవాక్కలహంస - రవములు సెవుల పండువులు సేయ 
ఫుల్లదిందీవరాంభోరుహామోదంబు - ఘ్రాణ రంధ్రంబుల గారవింప 

నిర్మల కల్లోల నిర్గతాసారంబు - వదన గహ్వరముల వాడు దీర్ప్చం 

తే. _ ద్రిజగ దభినవ సౌభాగ్య దీప్తమైన, విభవ మీక్షణములకును విందుసేయ 

నరిగి పంచేంద్రియవ్యవహారములను, మజచి మత్తేభయూధంబు మరుంగుజొచ్చె. ల! 


మదగజాలకు కాసారాకర్షణం పంచేంద్రియాలకూ ప్రీతికరం. ప్రవృత్తిమార్గ పతితులకు సంసారం పంచేంద్రియ ప్రీతి 
జనకం. మదేభాలు ఇంద్రియాలకు వశమై కాసారంలో పడ్డాయి. మానవులు కూడా ఇంద్రియలోలురై సంసారంలో 
పడతారు. 


గజరాజును కాసారంలో మకరం పట్టుకుంది. అపుడు గజేంద్రుని బాధ, మొర, కుయ్యి ఇవన్నీ జీవుని వేదనకు 
ప్రతీకగా కన్పిస్తాయి. ఈ సందర్భాన ఉన్న పద్యాలు బహుళ ప్రచారం పొంది ఆధునిక వర్తమాన కాలంలో కూడా 
పోతనను తలపిస్తున్నాయి. మచ్చుకు - 


శా. లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యెం; బ్రాణంబులున్‌ 
ఠావుల్‌ దప్పెను; మూర్భవచ్చెం; దనువున్‌ డస్సెన్‌, ఛశ్రమంబయ్యెడిన్‌, 
నీవే తప్ప నితః పరం బెజుంగ; మన్నింపం దగున్‌ దీనునిన్‌. 
రావే యీశ్వర! కావవే వరద!; సంరక్షించు భద్రాత్మకా! - 90 


బ్రా 


ఉ. ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్ష విపక్ష దూర! కు 
య్యో! కవియోగి వంద్యసుగుణోత్తమ! యో శరణగతామరా 
నోకహ! యోమునీశ్వరమనోహర! యో విమలప్రభావ! రా 
వే! కరుణింపవే! తలంపవే! శరణార్థిని నన్నుంగావవే! - 92 


ఆత్మనివేదనకు శరణాగతికి పై రెండు పద్యాలు ప్రబలోదాహరణలు. “సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం 
వ్రజి అనే గీతావాక్యానికి ప్రతీక “లావొక్కింతయులేదు” అనే పద్యం. ఈ పద్యం బహువిధాలుగ (పేరడీలుగా కూడా) 
ప్రజల్తోకి వెళ్లిందంటే దీనికున్న జనప్రియత్వం ఎంతటిదో అర్థమౌతుంది. పోతన బాల్యంలో శివభక్తుడుగా కనిపిస్తాడు. 
కాని, ప్రాయం వచ్చిన తరువాత శివకేశవ అభేద దర్శనం పొందిన విష్ణుభక్తుడుగా భాగవత రచనలో కనిపిస్తాడు. 
నిజమైన భక్తుడు. గొప్ప తాత్వికుడు. కనుక ఆయన చేసిన ఈ స్తుతి గజేంద్రునికేగాక ముముక్షువులందరకూ సకల 
జనాలకూ సోపానం లాంటిది. పై పద్యాలలోని ఆక్రోశం గజేంద్రునిదా!? పోతనదా!? మనదా!? అని ఆశ్చర్యంగా 
ప్రశ్నించుకుంటే - ఆ కథ చదివేటప్పుడు గజేంద్రునిది, అవి పద్యాలనుకున్నప్పుడు పోతనది, మనన సమయంలో 
మనది. ఈ పద్యాల్లోని భావం జీవునివేదన” అనడం సుస్పష్టం. ఇవి సర్వ ఆస్తికజన సర్వకాలికస్తుతిగా నిలిచే 
హృద్యమైన పద్యాలు. 
క్షీరసాగరమథనం ; భాగవతంలోని చాలాకథలలో వాచ్యార్థం చాటున ప్రతీకాత్మకత గర్భితంగా ఉంటుంది. మనస్సు 
క్షీరసాగరానికి ప్రతీక. మంచీచెడూ సంఘర్షణమే / మనోవేదనమే క్షీరసాగరమథనం. దురాలోచనలు అసురులలాంటివి. 


28 శ్రీమహాభాగవత అష్టమస్మ్కంధ పీఠిక 


వారికి అమృతం లభించదు. అంటే మంచి జరుగదు. సదాలోచనలు సురలలాంటివి. వారికి దైవ (మోహినీ) 
సహాయంవల్ల అమృతం లభిస్తుంది. అంటే మంచి జరుగుతుంది. స్థూలంగా ఇదీ క్షీరసాగరమథనం కథలో ప్రతీకాత్మక 
విశేషం. 


వామనావతార చరిత్ర : బలి అంటేనే బలం కలవాదని అర్థం. శుక్రాశయం కలవాడు బలి. బలిని అణచివేసి 
వామనుడు సురలకు సాయం చేస్తాడు. భుజబలాని కన్నా బుద్ధిబలం గొప్పది. మానవుని శారీరక బలం బలిలాంటిది 
కాగా బుద్ధిబలం వామనుని లాంటిది. సత్వరజస్తమోగుణత్రయం మూడడుగుల నేలకు ప్రతీక. బలి, గుణత్రయం 
అనే మూడడుగుల నేలను విష్ణు (వామన) మూర్తికి సమర్పించి సుతలం (మంచిస్టలం,) చేరుకుంటాడు. బలిపై కూడా 
వామనునికి కరుణ ఉంది. వామనుడు 'ఎవ్వని కరుణింప నిచ్చయించితివాని యఖిల విత్తంబు నేనపహరింతు” 
(661) అంటాడు. బలికి వామనుడు పరోక్షంగా మంచిని చేయాలనుకున్నాడు, చేశాడు. బలిని మొదట సుతలానికి 
(మంచిస్థలానికి) పంపించాడు వామనుడు (విష్ణువు). ఆ తర్వాత సావర్డి మనువుకాలంలో బలిచక్రవర్తి దేవేంద్రుడవుతాడు. 
భగవానుని కరుణవల్ల అసురభావం పోతుంది. ఇదీ వామనావతార కథకు ప్రతీకాత్మక విశేషం. 


మత్స్యావతారకథ ; మత్స్యం నిత్యజాగృ్భతికి ప్రతీక (చేప ఎప్పుడూ కన్నులు తెరచుకొని మెలకువతోనే ఉంటుంది) 
సత్యసంధతకు సత్యవ్రతుడు ప్రతీక. ఆయన జీవితగమనం అనే ప్రవాహంలో భక్తి అనే నావమీద ప్రయాణిన్తాడు. 
భగవంతుని నమ్మడం వల్ల ప్రళయం జరిగినా పరిరక్షితుడౌతాడు. వివస్వంతుడు అనే పేరుకలిగి ఏడవ “మనువు” 
అవుతాడు. 


గజేంద్రునికథ జీవవేదనకూ, క్షీరసాగరమథనం కథ మానవమనస్సంఘర్షణకూ, వామనచరిత్రలోని 
మూడడుగులనేల గుణత్రయానికీ, మత్స్యావతారం నిత్యజాగ్భతికి ప్రతీకవిశేషాలుగా దర్శనమిస్తాయి. 


అనువాద విశేషాలు 
అష్టమస్మంధ అనువాద విశేషాలను స్వల్పంగా ప్రస్తావించుకుందాం - వ్యాసులవారి సంస్కృత భాగవతం 
అష్టమస్మంధం బడ్డ అధ్యాయాలుగ 593 శ్లోకాలుగ ఉంది. కాగా పోతన భాగవత అష్టమస్మంధం "743 పద్యగద్యాలలో 
(స్మంధాంతగద్యమినహా) ఉంది. 


అష్టమస్మంధంలోని మొదటి అధ్యాయంలోని 33 శ్లోకాలలో వ్యాసులవారు మన్వంతర వర్ణనం చేశారు. ఈ 
భాగాన్ని పోతనగారు అష్టమస్మంధం 2 వ పద్యం నుండి 16 వ పద్యం వరకు చెప్పారు. 


గబేంద్రమోక్షణ కథాభాగాన్ని వ్యాసులవారు 2, 3, 4 అధ్యాయాలలో ౩8+83+26= వెరసి 92 శ్లోకాలలో 
చెప్పారు. పోతనగారు ఈ భాగాన్ని 17 వ పద్యంనుండి 187 వ పద్యంవరకు అంటే 120 పద్యగద్యాలలో చెప్పారు. 
[గ్రంథాల లెక్కన (గ్రంథం అంటే 82 అక్షరాలు) సరిపోల్పితే సంస్కృత గజేంద్రమోక్షం కన్నా తెలుగు గజేంద్రమోక్షణకథ 
నాలుగు భాగాలు పెరిగిందని మల్లంపల్లి సోమశేఖరశర్మగారు తెలిపారు. 

సముద్రమథనకథ వ్యాసులవారు సంస్కృతంలో 5 నుండి 12వ అధ్యాయంవరకు అంటే 8 అధ్యాయాలలో 


(50+389+46+46+29+57+43+47) 362 శ్లోకాలలో చెప్పారు. పోతన ఈ భాగాన్ని 142 వ వచనం నుండి 
40868 వ పద్యంవరకు చెప్పారు, అంటే 866 పద్యగద్యాలలో చెప్పారు. 


శ్రీమహాభాగవత అష్టమస్కంధ పీఠిక 29 


వ్యాసులవారు మన్వంతర వర్ణన, వారి పాలన, వామనావతారచరిత్రలను 15వ అధ్యాయం నుండి 29వ 
అధ్యాయంవరకు అంటే 9 అధ్యాయాలలో చెప్పారు. ఇందులో (36+62+27+32+43+34ఉ+34+36+31) 
866 శ్లోకాలున్నాయి. ఈ భాగాన్ని పోతన 486 వ వచనం నుండి 689వ పద్యం వరకు అంటే 258 గద్యపద్యాలలో 
అనువదించారు. 

సంస్కృతభాగవతం అష్టమస్మంధం 24వ అధ్యాయం 61 శ్లోకాలతో మత్స్యావతారకథ ఉంది. ఈ భాగాన్ని 
పోతన 690 వ వచనం నుండి 741వ వచనం వరకు అంటే 51 గద్యపద్యాలలో అనువదించారు. 

భాగవతం - సంస్కృత అష్టమస్మంధానికి తెలుగుఅష్టమస్మంధానికి శ్లోక / పద్యగద్యాలకూ గల సంఖ్యాది 
తారతమ్యం నిరూపితమైంది. దీనివలన సంస్కృత భాగవతంలోని అష్టమస్మంధాన్ని పోతనగారు యథాతథంగ మక్షికి 
మక్షిగా కాక వివరణాత్మకంగా అనువదించారని సూక్ష్మపరిశీలనంవల్ల తెలుస్తోంది. 

గజేంద్రమోక్షణం మకరి నుండి తనను కాపాడమని కరిరాజు చేసిన స్తోత్రాన్ని విష్ణువు ఆలించడం మూలంలో 
ముచ్చటగా మూడు (3-31, 32, 33) శ్లోకాలలో ఉంది. ఈ సందర్భాన పోతన భాగవతంలో పెంచిన పద్యాలు 
ఇవి- 


మ. అలవైెకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు - 95 
మ. సిరికిం జెప్పండు; శంఖచక్రయుగముం జేదోయి - 06 
వ ఇట్లు భక్తపాలన పరాయణుండును, - ఫ్ర 
మ. తన వెంటన్‌ సిరి, లచ్చివెంటనవరోధ వ్రాతమున్‌ - 98 
వ తదనంతరంబు ముఖారవింద మకరంద బిందు = ఫ9 
మ. తన వేంచేయు పదంబుం బేర్కొనం; డనాథతశ్రీ - 100 
వ. అని వితర్మింపుచు - 101 
శా. తాటంకాచలనంబుతో, భుజనటద్ధమ్మిల్లబంధంబుతో = 102 
క. అడిగెదనని కడువడింజను, నడిగిన = 103 
సీ. _ నిటలాల కములంట నివుర జుంజుమ్మని - 104 
మ. వినువీధిం జనుదేరం గాంచి రమరుల్‌ - 105 
వ. అయ్యవసరంబునం గుంజరేంద్ర పాలనపారవశ్యంబున  - 106 


మొదలయిన పద్యగద్యాలన్నీ పోతన సొంతంగా కల్పించినవే. వీటిలో నారాయణునికిగల భక్తరక్షణ పరాయణత 
అభీవర్ణితం. 
వామనావతారం : అదితి గర్భంధరించడాన్ని పోతన సందర్భోచితంగా మిక్కిలి మనోహరంగా చెప్పాడు. 
ఆ పద్వాలు - 
క.  చలచలనై పిదపిదనై, దలలంబై కరుడుగట్టి = డ్వ93 
క. _నెలంతకుంజూలై నెల రె, న్నెలలై మజణిమూండునాల్లు = డ్మీఫిడ్త 
క. మహిత తర మేఘమాలా, పిహితాయుత = శ్తీరిర్‌ 


శ్రీమహాభాగవత అష్టమస్కంధ పీఠిక 


క. తన కడుపున నొక వెజవున, వనరుహగర్భాంద - ఉ496 

వ. అంత నక్కాంతా తిలకంబు = డ్మీఫ్రి/ 

వ. నిలిపెన్‌ జెప్పల విశదిమన్‌ నేత్రంబులన్‌ - 498 

క. పెట్టుదురు నుదుట భూతిని, బొట్టిడుదురమేన - త్మ99 

వ. _ ఇవ్విధంబున - ర00 

తే. _ విశ్వగర్భుండు దనగర్భ వివరమందు - 501 
పై పద్యాలన్నీ అమూలకంగా, పోతన సొంతంగా చెప్పినవి. 

మత్స్యావతార కథ 

సంసృృతమూలంలోని ఆ 

శ్లో. ప్రలయ పయసి ధాతుః సుప్త శక్తే ర్ముఖేభ్యః, 


శ్రుతిగణ మపనీతం ప్రత్యుపాదాత్తహత్వా. 
దితిజమకథయద్యో బ్రహ్మ సత్యవ్రతానాం, 
తమ హమఖీలహేతుం జిహ్మ మీనం నతోస్మి (25 అధ్యాయం, 61 శ్లోకం) 


పై శ్లోకాన్ని పోతన ఇలా తెలిగించారు - 


గ్ర 


ప్రళయాంభోనిధిలోన మేన్మజచి నిద్రంజెందు వాణీశు మో 

ముల వేదంబులు గొన్న దైత్యునిమృతిం బొందించి సత్యవ్రతుం 

డలరన్‌ బ్రహ్మము మాటలం దెలిపి సర్వాధారుండై మీనమై 

జలధిం గ్రుంకుచుం దేలుచున్‌ మెలంగు రాజన్నూర్తికిన్‌ మొక్కెదన్‌. - ₹40 


మత్స్యనారాయణుడు వేదవిద్యలను ఉద్ధరించిన అవతారం. విద్వాప్రదాత. 
వర్ణనలు 
భాగవతం అష్టమస్మంధంలో ఎన్నెన్నో అందమైన వర్ణనలు చోటుచేసుకున్నాయి. వర్ణనానిపుణుడైన వాడే కవి. 


పోతన వర్ణనలలో భావుకత అలంకారాలు ప్రాసక్రీడావిలాసాలు ఎన్నెన్నో చమత్కారాలు కలిగి ఉంటాయి. లక్ష్మీమాత 
సౌందర్యాన్ని గజేంద్రమోక్షంలో పోతన ఇలా అభివర్ణించారు - 


ర! 


నిటలాలకములంట నివుర జుంజుమ్మని - ముఖసరోజమునిండ ముసరుం దేంట్లు; 

నళులం జోంపంగం జిల్మ లల్ల నల్లనంజేరి - యోస్ట బింబద్యుతు లొడియ నుజుకు; 

శుకములం దోలం జక్షుర్మీనములకు మం - దాకినీ పాఠీన లోకమెసగు; 

మీన పంక్తులదాంట మెయిదీంగతో రాయ - శంపాలతలు మింట సరణిగట్టు; 
శంపలనుజయింపంజక్రవాకంబులు, కుచయుగంబుందాంకి క్రొవ్వుసూపు; 

మెలంత మొగిలు పిణింది మెజబుంగుందీివయుంబోలె, జలదవర్డువెనుకంజనెదునపుడు. = 104 


శ్రీమహాభాగవత అష్టమస్కంధ పీఠిక తే 


మేఘం వెంట మెరుపుతీగలా వెళ్ళింది విష్ణువువెంట లక్ష్మీదేవి. ఆ సమయాన ఆమె నొసటిపై వేలాదే ముంగురులను 
చక్కదిద్దుకొనబోతే పద్మంలాంటి ఆమె ముఖంనిండా తుమ్మెదలు జుంజుమ్మంటూ కమ్ముకున్నాయి. తుమ్మెదలను 
తోలుతుండగానే దొండపండువంటి ఆమె పెదవులమీద చిలుకలు వాలబోయాయి. ఆ చిలుకల్ని తరుముతుండగానే 
చేపల్లాంటి ఆమె కన్నుల మీదికి ఆకాశగంగలోని పెనుచేపలు ఎగిరి దుంకాయి. ఆ చేపల్ని తప్పించుకోగానే ఆమె 
తీగలాంటి శరీరంతో ఒరుసుకోవడానికి మెరుపుతీగలు బారులు తీరాయి. తీగలను అతిక్రమించగానే జక్కృవజంటలు 
ఆమె కుచయుగాన్ని మిదిసిపడుతూ ఎదిరించాయి. 


బహుశా తెలుగు కావ్యాల్లో, ప్రబంధాల్లో ఇలా స్త్రీ అవయవాల్ని మనోహరంగా వర్ణించిన కవులను వేళ్లపై 
లెక్కించవచ్చు. లక్ష్మీదేవి ప్రకృతి స్వరూపిణి కాబట్టీ ఈ పోలికలన్నీ చక్కగా అమరుతున్నాయి. పద్మం కన్నా ముఖం, 
దొండపండు కన్నా ఓష్టం, చేపలకన్నా కన్నులు, మెరుపుతీగకన్నా మేనికాంతి, చక్రవాకాలకన్నా స్తనద్వయం ఎంతో 
అందంగా ఉన్నాయి. ఉపమేయమైన లక్ష్మీమాత సౌందర్యం అతీతమైందని ఈ వర్ణనలోని ధ్వని. 


ఇదీ అమ్మలక్ష్మీదేవి వర్ణనం. కాగా ఇక స్వామివారి వర్ణనకు ఒక ఉదాహరణ - 


ఈ స్కంధంలో బ్రహ్మ, హరుడు, సురలు దర్శించిన భగవంతుణ్ణి పోతన వర్ణించి మనకు ఇలా 
సాక్షాత్మరింపజేశారు- 
స్హీ _ హార కిరీట కేయూర కుండలపాద - కటక కాంచీలతా కంకణాది 

కౌస్తుభోపేతంబుం గౌమోదకీశంఖ - చక్రశరాసన సంయుతంబు 

మరకతశ్యామంబు సరసిజనేత్రంబు - కర్ణాభరణకాంతి గండయుగము 

గలిత కాంచనవర్ణ కౌశేయ వస్తంబు - శ్రీవనమాలికా సేవితంబు 


ఆ. నై మనోహరంబునై దివ్యసాభాగ్య, మైన యతని రూపు హర్ష మెసంగం 
జూచి బ్రహ్మ హరుండు సురలును దానును, బొంగి నముండగుచుంబొగండందొడంగె. - 161 


శ్రీమహావిష్ణువు హారాలూ, కిరీటం, భుజకీర్తులూ, కుండలాలూ, అందెలూ, మొలనూలూ, కంకణాలూ, 
కాస్తుభరత్నం, కౌమోదకీగదా, శంఖం, చక్రం, ధనుస్సూ ధరించి ఉన్నాడు. స్వామివారి మేను మరకత మణిలా 
నల్లగా ఉంది. స్వామివారి కన్నులు పద్మాల్లా ఉన్నాయి - అవి కాంతులీనుతున్నాయి. తళతళలాడే మకరకుండలాల 
కాంతి చెక్కిళ్లపై ప్రసరిస్తూంది. శ్రీవారు బంగారురంగు పట్టువస్తాన్ని ధరించి ఉన్నారు. కంఠాన వైజయంతీమాల 
ప్రకాశిస్తూ ఉంది. మిక్కిలి అందంగా ఉన్నాడు చక్కనైన స్వామివారు. 


బ్రహ్మాదులు దర్శించిన స్వామివారిని పై పద్యంలో వర్ణించి మన మనఃఫలకంపై సాక్షాత్మరింపజేశారు పోతనగారు. 
విస్తరభీతివల్ల కేవలం లక్ష్మీమాత, మహావిష్ణువు వర్ణనలు మాత్రం ఉదాహృతం. భక్తి శృంగారానికి జోడు కాబట్టి 
దేవునిసైతం పోతన సింగారం చూపుతోనే చూస్తాడు. ఆ శృంగారాన్ని హృద్యపద్యంగా రచించి మనకూ దర్శింపజేస్తాడు. 
అలాంటి పద్యాలు అష్టమస్మంధంలో ఉన్నాయి. ఉదాహరణకు ఒక్క పద్యం -- 
శా. అఆదిన్‌ శ్రీసతికొప్పుపైం, దనువుపై, నంసోత్తరీయంబుపైం 

బాదాబ్దంబులపైం గపోల తటిపైం బాలిండగ్రపై నూత్న మ 


32 శ్రీమహాభాగవత అష్టమస్మ్కంధ పీఠిక 


ర్యాదం జెందు కరంబు గ్రిందగుట మీందై నా కరంబుంట మేల్‌ 
గాదే? రాజ్యము గీజ్యమున్‌ సతతమే? కాయంబు నాపాయమే? - 592 


సహజపాండిత్యులు పోతనామాత్యులు రచించిన అమూలకమైన పద్యాలలో ఇదొకటి. పోతనగారికి విష్ణువును 
తలచుకోగానే ఒడలు పులకరిస్తుంది. శ్రీహరిలోని శృంగారాన్ని పోతన భక్తితో దర్శిన్తాడు. శృంగార రహిత శ్రీవిష్ణువు 
పోతన కంటబడడు. పోతనకు కూడా శ్రీహరి శృంగార రహితంగా దర్శనమివ్వడు. పై పద్యంలో శ్రీదేవి కొప్పు, 
కొంగు, పాదాలు, కపోలం, పాలింధ్లు చెప్పడంలో క్రమభంగంవలె కనిపిస్తుంది. కానీ ఇందులో ప్రణయ కుపితలయిన 
మానినుల అనునయం ఉంది. స్త్రీలు పాలయలుకలు పూనినపుడు దగ్గరకు చేరి వారిని మొదట తనవైపు తిప్పుకోవలె. 
అప్పటికీ పెడమొగమైతే కొంగుపట్టుకొని ఆపవలె. వ్యవహారం అప్పటికీ ఒక కొలికికి రాకపోతే దాసునితప్పు దండంతో 
సరి. ఆ తర్వాత బుగ్గలు నిమురుతూ ఓదార్చవలె. ఇలా పరిపుప్టినందిన శృంగారం ఈ పద్యంలో పోతన మనకందించారు. 
ఈ విషయాన్ని కపిలవాయి లింగమూర్తిగారు భాగవత కథాతత్వంలో (212-138 పుటలు, 1989 ప్రధథమముద్రణ,) 
తెలిపారు. 


అష్టమస్మంధంలో పోతనగారి వర్ణనానైపుణ్యానికే గాక ఆయన భావుకతకూ ఉదాహరణగా చాలాపద్యాలున్నాయి. 
స్థాలీపులాకన్యాయంగా ఒక్క పద్యం - 
మ. రవి బింబం బుపమింపం బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై, 

శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై 

ఛవిమత్మంకణమై కటిస్థలి నుదంచద్ధంటయై నూపుర 

ప్రవరంబై పదపీఠమై వటుండు దా బ్రహ్మాండమున్‌ నిండుచోన్‌ - 628 


సంసృృతమూలంలో ఈ భావం లేదు. అంచెలంచెలుగా వామనుడు / వటుడు పొందిన క్రమపరివర్ధనం ఈ 
పద్యంలో కనులకు కట్టినట్లు చూపాడు పోతన. పద్యంలో చెప్పదలచుకున్నది వామనుని క్రమ పరివర్ధిత పరిణామం 
గురించి, అందుకు సూర్యబింబం ఒక ప్రమాణం. ఆ ప్రమాణం స్థిరంగా నిలిచి ఉంది. సూర్యుడు వామనునికి 
గొడుగుగా, చూడామణిగా, నూపురంగా, పదపీఠంగా మారుతూపోయాడు. ఇది వ్యాసుని కల్చ్పనకాదు. పోతనగారి 
కవితాత్మలో మెదలిన బంగారు కాంతులీనే బొమ్మ. ఇంతటి భావుకత చోటుచేసుకున్న వర్ణనపద్యాలు చాలా అరుదు. 


శ్లేషవ్యంగ్యచమత్మారాలు 

అష్టమస్మంధంలోని వర్ణనలలో ఉపమలు, ఉత్రేక్షలు, అతిశయోక్తులు, శబ్దగత నేషలు మొదలయిన అలంకారాలు 
చోటుచేసుకున్నాయి. మచ్చుకు గజేంద్రమోక్షంలోని 50 వచనంలో ఉపమలు, ఉత్రేక్షలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ 
సాగాయి. “'వనగజంబునెగుచు' (66వ పద్యం) లో అతిశయోక్తి, శబ్బగత శ్లేషాలంకారం ఉంది. ఇక శ్లేషలు వ్యంగ్యాలను 
కొన్నింటిని సోదాహరణంగా పరిశీలింతం - 


పోతన పద్యగద్యాలలోనూ శ్లేష వ్యంగ్య చమత్మారాలను సందర్భోచితంగా రచించడంలో దిట్ట. మచ్చుకు ఆ 
వామనావతార ఘట్టంలోని వచనంలో స్వర్గనగరాన్ని వర్ణించే సందర్భంలో 447వ వచనంలో - 


శ్రీమహాభాగవత అష్టమస్కంధ పీఠిక 33 


'రత్నాకరంబునుం బోలె ననిమిష కౌశికవాహినీవిశుతంబయి, శ్రుతి వాక్యంబునుం బోలె సువృత్తంబయి, 
వృత్తజాతంబునుం బోలె సదా గురులఘు నియమాభిరామంబయి, రామచంద్రుని తేజంబునుం బోలె నమలాంతరంగ 
ద్యోతమానంబయి, మానధనుని నదవడియునుంబోలె సన్మార్గభాతి సుందరంబయి,.... గోపతి మూంపురంబునుం 
బోలె విచక్షురార్యాలంకృతంబయి” అనే భాగాలు శ్లేష చమత్మార విలసితాలు. ఇలాంటి వర్ణనలు బాణభట్టు, దండి 
మొదలయినవారి బాణిలో సాగుతాయి. ఈ వర్ణనలు పోతన పాండితీవైభవాన్ని తెలియచేస్తాయి. శ్లేషకవితాప్రియుల 
హృదయాలను అలరిస్తాయి. 


బలిచక్రవర్తి వామనుని *వడుగా యెవ్వరివాండ వెవ్వండవు?” (549) అని అడిగినప్పుడు వామనుడు చెప్పిన 
సమాధానం వ్యంగ్య పూరితంగా భగవత్తత్వాన్ని వ్యక్తం చేస్తుంది. పోతన వ్యంగ్య రచన అద్భుతం, మనోహరం, 
పాఠకులు కొంచెం ఆలోచిస్తే దానిలోని సామాన్య, విశేష అర్జాలు రెండూ కూడా గోచరిస్తూ ఉంటాయి. మచ్చుకు 
ఒక పద్యం- 
సీ, _ ఇదినాకు నెలవని యేరీతింబలుకుదు? - నొకచోటనక యెందు నుందనేర్సు; 

నెవ్వానివాండ నంచేమని పలుకుదు? నాయంత వాందనై నడవనేర్తు; 

నీ నడవడి యని యెట్లు వక్కాణింతుం - బూని ముప్పోకలంబోవనేర్లు 

నది నేర్తు నిది నేర్తు నని యేల చెప్పంగ? - నేరుపులన్నియు నేన నేర్తు 


ఆఅ. నొరులుగారు నాకు నొరులకు నే నౌదు, నొంటి వాండం జుట్ట మొకండు లేండు 
సిరియుం దొల్లి గలదు చెప్పెద నాటెంకి, సుజనులందుం దజచుం జొచ్చియుందు - 552 


వామనుడు బలివదాన్యతను మెచ్చుకుంటూ పలికిన - “ఒంటివాండ నాకు నొకటి రెండడుగులు” - అనే 
(566వ) పద్యం, శుక్రుడు మూడడగుల నేలను దానం చేయవద్దన్నప్పుడు బలి పలికిన - “ఎన్నండుం బరువేడం 
బోడంట! యే కలుండట?!” - అనే (596వ) పద్యం, “ఇది యేమి వేడితని నీ మది” - అనే (617వ) పద్యం, 'పుట్టినేర్చు 
కొనెనొ పుట్టక నేర్చెనో - అనే (619వ) పద్యం పోతన వ్యంగ్య చిత్రణకు చక్కని ఉదాహరణలు. 


ఛందోవిశేషాలు 


అష్టమస్మంధంలో సంస్కృృతచ్చందోజాతాలయిన సామాన్యవృత్తభేదాలు త్తే విశేషవృత్తభేదాలు ల 
ప్రయోగించబడినవి. సామాన్యవృత్తాలు - ఉత్పలమాల, చంపకమాల, శార్చూల విక్రీడితవృత్తం, మత్తేభవి క్రీడితవృత్తం. 
విశేషవృత్తాలు- మత్తకోకిల, మాలిని. 


దేశీయచ్చందస్సులోని జాతులు, ఉపజాతులు ప్రయోగించబడ్దాయి. అవి జాతులు - కందాలు, ఉపజాతులు-- 
సీసాలు, ఆటవెలది, తేటగీతి. పద్యాలు మాత్రమెగాక వచనాలు కూడా ఉన్నాయి. కనుక పోతన భాగవత రచన 
చంపూపద్ధతికి సంబంధించింది. 


అష్టమస్మంధంలో పద్వాలు 508+వచనాలు 236; మొత్తం 744 పద్యగద్యాలు. 


స శ్రీమహాభాగవత అష్టమస్కంధ పీఠిక 
సంప్రదాయం 
ఇక వరుసగా సంప్రదాయాలు ఆ యా పద్యప్రయోగ విశేషాలు మొదలయినవి తెలుసుకుందాం - 


శ్రీకారంతో [గ్రంథాన్ని ప్రారంభించడం సంప్రదాయం. పోతనగారు 'శ్రీకైవల్య' అని గ్రంథాన్నేగాక గ్రంథంలోని 
స్మంధాలను కూడా శ్రీకారంతోనే ప్రారంభించారు. అష్టమస్మంధం “శ్రీమన్నామ” అని ప్రారంభించారు. 


భాగవత([గ్రంథాన్నీ అందులోని అష్టమస్మంధాన్నీ పోతనగారు మంగళప్రదమైన మగణంతోనే ప్రారంభించడం 
ప్రస్తుతం స్మరణీయం. 
సంస్కృతచ్చందోజాత సామాన్యవృత్తాలు 
ఉత్పలమాల : గజేంద్రమోక్షంలోని ఉత్పలం భగవదర్పితం. భగవంతునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదో ఒకటి 
సమర్పించాలని అంటారు. గజేంద్రుడు కరం (తుండం) తో ఒక పుష్పాన్ని భగవానునికి అర్పింపజేశాడు పోతన. అది 
ఉత్పల (పద్య) పుష్పం. “ఓ కమలాక్ష” (92) అనే పద్యం. ఇక్కడ ఉత్పల (పద్య) పుష్పమే భగవానునికి అర్చించడంలోని 
విశేషం. విష్ణువు 'అల్వవెకుంఠపురం”లో 'ఉత్పలపర్భంకం” మీద రమావినోదియై ఉన్నాడు కదా! ఇదీ ఉత్పల రహస్యం. 
గజేంద్రమోక్షణకథా చిత్రకారులు సైతం ఏనుగు తుండాన ఒక (ఉత్పల) పుష్పాన్ని చిత్రించడం పోతనగారి పద్యప్రయోగ 
బెచిత్యాన్ని గ్రహించడంవల్లనే అని భావించవచ్చు. 


చంవకవమూల గజేంద్రమోక్షణంలో (53వ) పద్యం “చంపకమాల” కావడం విశేషం. 


చ _ పదములం బట్టినం దలంకుంబాటొకయింతయు లేక శూరతన్‌ 

మదగజవల్లభుండు ధృతిమంతుండు దంతయుగాంత ఘట్టనం 

జెదరంగం జిమ్మె న మృకరిచిప్పలు పాదులు దప్ప నొప్పజన్‌ 

వదలి జలగ్రహంబు కరివాలముమూలముం జీరెం గోజలన్‌. - రతి 

సరస్సులో చంపకాలు ఉండే అవకాశం లేదు. కనుక ఈ కథలో పోతన్న చంపకమాల వృత్తాలు ఎక్కువగా 
ప్రయోగించలేదు. 58 వ పద్యం ఒక్కటే ప్రమాద పతితం అయింది. గజరాజుకూడా ప్రమాద పతితుడయ్యే సరోవరంలో 
పడ్డాడని పోతన ధ్వనింపచేశాదని కొందరు చమత్మరించారు. 


శార్జూల విశ్రీడితం .: సామాన్యార్థం విశేషార్ధం సమన్వయపడే పదాలను ప్రయోగించడంలోను అందుకు తగిన 
పద్యాన్ని ఎంపిక చేసి రచించడంలోను పోతన ప్రవీణుడు. అందుకు కింది శార్దూలం కూడా ఒక సాక్ష్యం- 


శా. ఆశాపాశము దాంగడున్‌ నిడుపు; లే దంతంబు రాజేంద్ర! వా 
రాళిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు సేకూడియుం 
గాసింబొందిరిగాక వైన్యగయ భూకాంతాదులు; న్నర్థ కా 
మాశం బాయంగ నేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే! - 575 


పై పద్యం వాక్యాలు వామనుడు బలిచక్రవర్తితో అంటాడు. 'ఆశాపాశము తాకడు న్నిడుపు” - “ఆశాపాశం” 
అనే అక్షరాలన్నీ దీర్దాలే (నిడువులే) / గురువులే. ఆ దీర్దాలకు అంతంలేదు. ఆ శాపాశాలకూ అంతంలేదు. ఆశాపాశాలు 


శ్రీమహాభాగవత అష్టమస్కంధ పీఠిక 35 


శార్జూలంలా భయంకరమైనవని సూచన. అందుకే శార్జూలవృత్త ప్రయోగం. శా-ర్జూ-లం అనే అక్షరాలు కూడా 
నిడుపులే. ఇదీ పోతనగారి ఛందః ప్రయోగ మర్శజ్ఞత. ఆశను ఆస అని కూడా అంటారు. ఈ పద్యంలో శ-స 
ప్రాసప్రయోగం కూడా ఉంది. 

అంత్వానువ్రానవిలనీతమైన శాడ్డూలవిశ్రీడితాలు *_ దేహముం, సందోహమున్‌, దేహమున్‌, గాహంబున్‌, 
ఉత్సాహము, దాహము, మోహము, గ్రాహమున్‌ (112) పాంచజన్యమున్‌, సౌజన్యమున్‌, చైతన్యమున్‌, రాజన్యమున్‌, 
దైన్యమున్‌, సైన్యమున్‌ (116) 


మత్తేభవిక్రీడితం : గజేంద్రమోక్షంలో వాడిన పద్యాలలో మత్తేభాలది తృతీయస్టానం. ఈ కథ మత్తేభానిదే కదా! 


కలభంబుల్‌ సెరలాడుం బల్వలము లాఘ్రాణించి ఆ (85వ పద్యం) 
ఇభలోకేంద్రుండు హస్తరంధ్రముల నీరెక్కించి ఆ (47వ పద్యం) 
పృథుశక్తిన్‌ గజమా జలగ్రహముతోం బెక్కేండ్లు ఆ (70వ పద్యం) 
అవనీనాథ! గజేంద్రుం డామకరితో నాలంబుగావించె - (122వ పద్యం) 


అనే పద్యాలు మత్తేభవిక్రీడితాలు. ఈ పద్యాలలో మత్తేభాలను వర్ణించడం విశేషం, ఇది గూఢముద్రాలంకారం కూడ. 


మోహినీవిలాసం - “ప్రబలోద్యత్మరిణిం గరీంద్రుడు రమింపన్‌వచ్చు”' (402) అనే పద్యంలో మోహినిని 
యౌవనంలో గల ఆడ ఏనుగుగా శివుడిని మదించిన మగ ఏనుగుగా పోల్పాడు కవి. మత్తేభవిక్రీడితోపము 
లైన మోహినినీ శివుడినీ మత్తేభవిక్రీడితంలోనే వర్ణించడం కవిగారి ఛందః ప్రయోగ నైపుణ్యానికి తార్మాణం. 
వామనచరిత్రలోని - 


మ. కనియెం బుణ్యజనౌకమున్‌ విగతరోగస్వప్న పీడాన్న ఖా 
దన సంశోకముం బుష్పపల్లవ ఫలోద్దామ ద్రుమానీకమున్‌ 
స్వనితోద్దూత పతాకముం బ్రవిచరద్వైమానికానీకమున్‌ 
ఘనగంగాసలివైకమున్‌ మఘవయుక్త శ్రీకమున్‌ నాకమున్‌ - 446 


కల్తారమున్‌, ఇందిందిరవారమున్‌, దుర్వారమున్‌, కుటీరమున్‌, సంచారమున్‌, కాసారమున్‌ (42). 
విష్ణున్‌, నిరాకరిష్ణు, వర్ధిష్టు, వర్తిష్టు, సహిష్టు, అలంకరిష్టు, చరిష్ట్ణు, జిష్టు, రోచిష్లు (105. 
భూమిచక్రము, శుక్రము, నిర్వక్రము, అంధచక్రము, చక్రము (109). 
నిశాటంబమున్‌, కూటంబు, కూటము, ఘోటమున్‌, కావాటంబున్‌ (631). 
ఇత్యాది మత్తేభవృత్తపద్యాలు అంత్యప్రాసాలంకార హృద్యాలు. 

సంస్కృతచ్చందోజాతవిశేషవృత్తాలు 

మత్తకోకిల : లక్షణం -రృస, జ, భ ర గణాలు. 11వ అక్షరం యతిన్థానం, ప్రాసనియమం ఉంది. 


36 శ్రీమహాభాగవత అష్టమస్మ్కంధ పీఠిక 


మాలిని : లక్షణం -న, న, మ, య, య గణాలు. 9వ అక్షరం యతిన్దానం. ప్రాసనియమం ఉంది. ఈ స్కంధంలో 
మాలిని చిట్టచివరి పద్యం (748). గ్రంథాంతాన / స్మంధాంతాన / ఆశ్వాసాంతాన మాలిని ప్రయోగం సంప్రదాయంగా 
వస్తోంది. ఆ సంప్రదాయాన్ని పాటించారు పోతన. 


మాలిని. 
దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ! 
భువనభరనివారీ! పుణ్యరక్షానుకారిీ! 
ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషప్రవర్తీ! 
ధవళబహుళకీర్తీ! ధర్మనిత్యానువర్తి! 


ఈ [గ్రంథంలో బలిని అణగదొక్కడం ఉంది. మాలినీలో 'దివిజరిపువిదారీ అనే పదం ప్రయోగించడం 
స్మరణీయం. స్కంధంలో క్షీరసాగరమథన సమయాన విష్ణువు మోహినీ అవతారంలో దేవతలకు మాత్రమే అమృతాన్ని 
పంచి ఉపకారం చేశాడు విష్ణుమూర్తి. ఈ మాలినిలో '“దేవలోకోపకారి అనే సంబోధన ఉండడం ఆ కథను స్మరించడమే. 
రాజధరార్చితి అనే పేరు మాలినిలో ఉంది. రాజధరుడు శివుడు. మోహినీ అవతార సందర్భాన శివుడు విష్ణుమూర్తిని 
స్తుతించడాన్ని (అర్చించడాన్న్రి ఈ సంబుద్ధి సూచిస్తుంది. ఇలా అష్టమస్మంధంలోని కథాంశాలకు ప్రతీకగా స్మంధాంతాన 
ప్రయోగింపబదడిన మాలినిపద్యంలో సంబోధనలు ఉండడం విశేషం. మాలిని అంటే మాలను ధరించినది అనికూడ 
అర్ధం. మాలను ధరించిన పద్యవాణితో స్మంధం పూర్తయింది. నిత్యం ధర్మాన్నీ నీతినీ పాటిస్తూ భగవద్భక్తులు కూడా 
అలా ఉండాలనే ప్రతీకాత్మకమైన సందేశంతో స్కంధం పూలమాలదాల్చిన మాలినితో సంపూర్ణమయింది. 


దేశీయచ్చందోజాతపద్యాలు 
జాతులు : సమమాత్రలు కలిగిన గణాలతో ఏర్పడేవి జాతులు. కందపద్యాలు జాతులకు చెందినవే. 


కందం : నన్నయ మొదలు ప్రబంధకవులదాకా పద్యకావ్య కర్తలందరూ తమ[గ్రంథాలలో కందాన్నే ఎక్కువగా 
ప్రయోగించారు. దానికి ప్రధానకారణం ఈ పద్యంలో వరుసగా ఎక్కువ లఘువులు లేదా ఎక్కువ గురువులు గల 
పేర్లు మొదలయినవి పొదిగేందుకు అనువైన ఛందం కావడమే. సంస్కృత పురాణాలలో “అనుష్టుప్‌ ప్రయోగం 
ఎక్కువగా ఉండడానికి కూడా కారణం ఇదే. పోతనకూడా కందాన్నే అన్ని పద్యాలకన్నా ఎక్కువగా భాగవతంలోనూ 
అష్టమస్మంధంలోనూ ప్రయోగించాడు. 


పోతన సర్వలఘుకందాలు కూడా రచించాడు. ఆ రచన సందర్బోచితంగా కూడా ఉంటుంది. మచ్చుకు-- 


క. అడిగెదనని కడువడిం జను, నడిగినం దనుమగుడ నడుగుం డని నడయుదుగున్‌ 
వెడవెడ చిడిముడి తడంబడ, నడుగిడు, నడుగిడదు జడిమ నదుగిడ నెడలన్‌ - 103 


లక్ష్మీమాత అడుగులు వేయడం ఈ కందంలో అందంగా చెప్పబడింది. గజేంద్రరక్షణం కోసం వెళ్లిన విష్ణువు 
వెంట లక్ష్మి తడబడుతూ వెళ్లే సందర్భాన ఈ పద్యం ఉంది. *“డి కార ప్రాసతో ఉండే ఈ పద్యం భాగవతపాఠకుల 
కందరకూ బాగా తెలిసిందే. 


శ్రీమహాభాగవత అష్టమస్కంధ పీఠిక త్త 


క. వెడనెడ నదకలు నడచుచు నెడనెడ నడుగిడగ నడది యిల దిగంబడంగా 
బుడిబుడి నొడువులు నొడువుచుం జిడిముడి తదంబడంగ వడుగు సేరెన్‌ రాజున్‌ - 541 


ఇది వామనుడు నదిచినప్పటి సందర్భాన్ని వర్ణించే కందం. 


సర్వలఘుకందాలు మరికొన్ని అవి - కసిమసగి (146), విడువిడుదని (199), ఎడమకుడిమునుపు (212), 
అష్టమస్మంధంలో ద్విప్రాస, త్రిప్రాస కందాలు, అంత్యానుప్రాస కందాలూ ఉన్నాయి. 


ద్విప్రాసకందాలు - నీరాట, బోరాట, నారాట, ఘోరాట (19), కంపారె, జంపారె, సొంపారె, పెంపారె (267), 
శోధించి, సాధించి, రోధించి, బోధించి (327), ఈరాదు, పోరాదు, రారాదు, జారాదు (454), వత్తురె, యిత్తురె, 
తెత్తురె, యిత్తురె (521), శర్మద, వర్శ్మద, మర్శద, దుర్శద (529), త్రి ప్రాసకందాలు మరికొన్ని - పెట్టుదురు, 
నెట్టుదురు, కట్టుదురు (499), ఏలితిని, తోలితిని, పోలితిని, చాలితిని (662) 


పోతన కందాలు మాకంద రసస్యందాలు. ప్రాసక్రీడా విన్యాస విలసితాలు. 
ఉపజాతులు : సీసం, తేటగీతి, ఆటవెలది అనే ఉపజాతి పద్యాలను అష్టమస్మంధంలో పోతన వాడాడు. 


సీసం ; పోతనగారి సీసపద్యాలు “మందార మకరంద మాధుర్య” సంభరితాలు. కవితా మకరందాలతో నిండి 
ఉంటాయి. 


తేటగీతి : పోతన సీసపద్యాల ఎత్తుగీతులలో తేటగీతులే ఎక్కువగా ఉన్నాయి. 


ఆటవెలది :; పోతనగారి ఆటవెలదులనడక ఆధునికుల ఆటవెలదులకు కూడా విరుపులు నేర్పించింది. వేమననుండి 
నార్లవారి వరకూ నార్లవారినుండి నేటివరకూ పోతనగారి ఆటవెలదులు వారివారి ఆటవెలదులకు నడకలు నేర్పాయి, 
నేర్పుతూనే ఉన్నాయి. “ఒక వింత యొయ్యారముతో ఆంధ్రభాషలో నాటవెలది యడుగుపెట్టినదీ పోతన్నతోనే అని 
పుట్టపర్తినారాయణాచార్యులవారు చెప్పారు (ఆంధ్రమహాభార తోపన్యాసములు, పుట 196, 197. 


వాలుగంటి వాండి వాలారుం జూపుల, శూలిధైర్యమెల్లం గోలుపోయి 
తఅలి యెజుక లేక మజచె గుణంబుల, నాలిమజచె నిజగణాలి మజచె. - త్రం 


అనే ఆటవెలది మోహినీవిలాసంలో ఉంది. వాలుగంటి అంటే కత్తిలాంటి కన్నులు గలది అనికూడా అర్ధం. 
పదునైన చూపులు కలది అని భావం. మోహిని జంటవాలుగంటి కాగా శివుడు ముమ్మొనవాలు కాడు అంటే 
త్రిశూలి. కనుకనె పద్యంలో “శూలి” పదప్రయోగం జరిగింది. జంటవాలుగంటి పదునుచూపులకు (ముమ్మొనవాలు 
కాడు) శూలి ధైర్యం కోలుపోయాడన్న మాట. ఇక్కడ మోహిని చూపుల గొప్పదనం చెప్పబడింది. వాలుగంటి, శూలి 
పదాలు సాభిప్రాయ ప్రయోగాలు. ఇది సర్వతః ప్రాసపద్యం. ప్రాస అంటే ఈటె. ఇవన్నీ కత్తులకు అంటే ప్రాసలకు 
సంబంధించిన పదాలు. కనునే ఈ ఆటవెలదిని అంటే నాటకమాడే మోహినీ అనే వెలదిని వర్ణించేటప్పుడు సర్వతః 
ప్రాసకలిగిన ఆటవెలదిని రచించాడు పోతన. ప్రాసక్రీడావిలాసాలకు ఉదాహరించ దగ్గ పద్యాలలో ఈ ఆటవెలది 
కూడా ఒకటి. 


38 శ్రీమహాభాగవత అష్టమస్మ్కంధ పీఠిక 


'ఎగురవైచి పట నెడలేమిం జేదప్పి* (399) అనే పద్యంలో మోహిని బంతి ఆట ఆడడం వర్ణించబడింది. 
(బంతి) ఆట ఆడే వెలదిని (మోహినిని) ఆటవెలదిలోనే వర్ణించడం కవిగారి ఛందఃప్రయోగ మర్శజ్ఞతకు చక్కని 
ఉదాహరణ. 


వచనాలు : అష్టమస్మంధంలో పెద్దవీ మిక్కిలి చిన్నవీ అన్నీ కలిపి 236 వచనాలున్నాయి. వచనం నడక అక్కదక్కడ 
బాణుని కాదంబరినీ, రామానుజాచార్యులవారి గద్యత్రయినీ స్ఫురణకు తెస్తుంది. పద్యానికన్నా గద్యం జనరంజకంగా 
రచించడం కష్టం. గద్యరచన కవులకు నికషం లాంటిది. 


పోతన కొన్ని వచనాల ఎత్తుగడలు కందపద్యంలా ఉంటాయి. మరికొన్ని వచనాలు వృత్తగంధుల్లా ఉంటాయి. 
ఇది పోతనగారికి పద్యాలపై ఉండే మక్కువ వలన, వారి గంటం అలా సాగిందనుకోవచ్చు. ఇలాంటి వాటికి కేవలం 
ర0దు ఉదాహరణాలు - 


చవానీయ గుణగరివ్టులొ - (2) ఈ వచనం కందపద్యపు ఎత్తుగడవలఠె ప్రారంభించబడింది. 
“ఇట్లు తవంభఖునేయుచు” - (9). ఈ వచనం ఉత్పలమాలావృత్తగంధివల ఉంది. 


స్మంధాంతగద్య : పోతన రచించిన గద్య అన్ని స్మంధాలకు “ఇది శ్రీపరమేశ్వర... శ్రీభాగవతంబను మహాపురాణంబందు” 
అనే భాగం జఒకేరీతిగా ఉంది. తర్వాతి భాగంలో ఆయాస్కంధాలలోని కథలవివరాల క్రమం ఉంటుంది. 
అష్టమస్మంధంలోనూ అలాగే ఉంది. దినివలన స్కంధంలో ఎక్కడైనా (గ్రంథవాతాలు జరిగితే స్థూలంగా గుర్తించే 
వీలుకూడా ఉంది. అందుకే పూర్వకవులు కొందరు ఈ నియమాన్ని పాటించారు. 


లక్షణశాస్త్ర పరిజ్ఞానం - విషమాక్షర ప్రయోగం 

మాయాఖిక్షుడగు వామనుడు రక్షోవల్లభుడయిన బలిని చూసి మొట్టమొదట పలికిన పలుకులు (1) 'ఇతడేదానవ 
చక్రవర్తి (5648వ పద్యం), (2) 'స్వస్తి జగత్రయీ' (545వ పద్యం). ఈ రెండు పద్యాల్లో బలి చక్రవర్తి జీవితం మొత్తం 
నిబిడీకృతమై ఉంది. ఆ పద్యాలు - 
మ. ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాలాది ది 

కృతి గర్వాపనయ ప్రవర్తి, గతలోభస్సూర్తి, నానామఖ 

వ్రతదాన ప్రవణానువర్తి సుమనోరామా మనోఖభేదనో 

ద్ధత చంద్రాతప కీర్తి సత్య కరుణాధర్నోల్ల సన్మూర్తిదాన్‌. - 5413 
ఉ. స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు, హాసమాత్ర వి 

ధ్వస్త నిలింపభర్తకు, నుదార పదవ్యవ హర్తకున్‌, మునీం 

ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్దరీగళ 

న్యస్త సువర్జసూత్ర పరిహర్తకు, దానవలోక భర్రకున్‌.  - 545 

పై పద్యాలలో విషమాక్షర ప్రయోగం ఉంది. మొదటి పద్యం (543)లో ఏడవస్థానంలో *చి కారప్రయోగం, 
రెందవ పద్యం (545) మూడవ స్థానంలో “జి కారప్రయోగం ఉంది. 'పురాస్తగిరి రుద్రేషు అకచటహ మాతృకా 


శ్రీమహాభాగవత అష్టమస్కంధ పీఠిక 39 


నింద్వాణ అని లాక్షణిక మతం. పద్యముఖంలో 89,5,7,11 స్థానాలలో “అ-క-చ-ట-హా అనే అక్షరాలు ఉండరాదని 
శాస్త్రం. 

కవిజనాజశ్రయం అనే లక్షణ (గ్రంథంలో - క వాజగదలిడి మూదవవచో నిజముగ నిందింబి చెవ్టు నీల్చుటు 
యరుద్తే భు జగమున కన్న కీదగు” - అని ఉంది. ఇవన్నీ పూర్వ పరంపరను బట్టి వచ్చినవే. 


పోతన కూడా పై పద్యాలలో “చి కార 'జు కార ప్రయోగాలు ఇష్ట పూర్వకంగానే ప్రయోగించి వామనునితో 
బలిచక్రవర్తిని ఉద్దేశించి చెప్పించాడు. 

“స్వస్తి శబ్ద ప్రయోగం కూడా సాభిప్రాయ ప్రయోగమే. దీనికి యౌగిక లాక్షణిక అర్దాలు రెండూ బలిచక్రవర్తిపట్ల 
సార్ధ్థకమయ్యాయి. “స్వస్తి అంటే ఇక అయిపోయిందనే అర్ధం రూఢంగా ఉంది. మంగళం పాడాడంటే పని 
అయిపోయిందని లెక్క పోతనగారు ప్రయోగించే కొన్ని పదాలు సామాన్యార్థంలో కనిపించినా వాటికి రెండు వైపులా 
పదునుండే కత్తిలాంటి పదాలవి. పోతన గారికి లాక్షణికశాస్తాలలో చెప్పిన విషమాక్షర ప్రయోగ విశేషజ్ఞత ఉందని 


పై పద్యాలు స్పష్టీకరిస్తున్నాయి. 
విష్ణుపారమ్యం 

భాగవతం విష్ణుపారమ్యాన్ని ప్రబోధించే పురాణం. సర్వాంతర్వామిత్వం విష్ణుదేవునికి మాత్రమె వర్తిస్తుందని, 
స్థితికారకుడుగా, రక్షకుడుగా ఉన్న విష్ణుమూర్తితత్వాన్ని ఈ సన్నివేశం నిరూపిస్తోందని మనం గుర్తించవచ్చు. 

ఈ అష్టమస్మంధంలో విష్ణుపారమ్యాన్ని చాటే పద్యాలు చాలా ఉన్నాయి. పారమ్య శబ్దానికి పరమోత్భష్టమైన 
అనే అర్థం ఉంది. (పారమ్యశబ్దానికి పర్యాయపదనిఘంటువులో (జి. ఎన్‌.రెడ్డిగారు) 48 పర్యాయపదాలు ఇచ్చారు.) 

విష్ణుపారమ్యాన్ని తెలియజేసే గజేంద్రమోక్షణంలోని ఒకటి రెండు పద్యాలను గురించి (విస్తరభీతిచే) సంక్షిప్తంగా 
ప్రస్తావించుకుందాం - 
క. _ విశ్వకరు విశ్వదూరుని, విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్‌ 

శాశ్వతు నజు బ్రహ్మ ప్రభు నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్‌ - 88 
ఆ.వె. విశ్వమయత లేమి వినియు నూరక యుండి, రంబుజాసనాదు లడ్డు పడక 

విశ్వమయుండు విభుండు విష్ణుండు జిష్టుండు, భక్తియుతున కద్దుపడం దలంచె - 94 


పై రెండు పద్యాల్లో మొదటిది గజరాజు విష్ణువును స్తుతించింది కాగా రెండవ పద్యం బ్రహ్మాదులు విశ్వమంతా 
నిండి ఉండే గుణం లేనివారు కావటం వల్ల గజరాజు మొర వినిపించినాకూడా సాయపడలేక ఊరక ఉండిపోయారనీ, 
విశ్వమయుడూ విభుడు విజయశీలి అయిన విష్ణువు గజరాజును కాపాడడానికి నిశ్చయించుకున్నాదని తెలిపే 
సందర్భాన పోతన చెప్పారు. ఇవి విష్ణువు పారమ్యాన్ని చాటే పద్యాలలో మచ్చుకు మాత్రమె. 


విశ్వశబ్దం భగవంతుని సర్వతోముఖమైన పరిపూర్ణతను, తన స్వరూపంతో వ్యాపించడాన్ని తెలుపుతుంది. 
విశ్వశబ్దం సర్వవ్యాపకానికి పర్యాయమై సమగ్రతను తెలుపుతుంది. రూధఢినిబట్టి “విశతీతి విశ్వం” అనే వ్యుత్పత్తిని బట్టి 


40 శ్రీమహాభాగవత అష్టమస్మ్కంధ పీఠిక 


చిదచిద్విశిష్టుడైన పరమాత్మయొక్క స్వరూపగుణవిభూతి పరిపూర్ణతను బోధిస్తూ విష్ణుపారమ్యాన్ని తెలుపుతున్నాయి 
ఈ ఉదాహరణ పద్యాలు. బ్రహ్మాదులుకూడా గజరాజును కాపాడలేక మిన్నకుండడానికి కారణం విష్ణుపారమ్యతను 
ఆ బ్రహ్మాదులు గుర్తెరిగిన వారు కావడమే. 

“పరమపురుషుడు (88వ పద్యం) ఎవనికంటే మరొక పెద్దవాడు ఉండడో మరొక న్రేష్టుడు ఉండడో వాడే 
పరమపురుషుడు. పరమశబ్దానికి 'పతిం విశ్వస్య ఆత్మేశ్వరమ్‌” అని తైత్తరీయనారాయణవాక్యం. సర్వానికి పురుషుడైన 
ఆయన తనకుతానే ఈశ్వరుడు కనుకనే ఆతడు పరమపురుషుడు, పరమాత్ముడు. ఇదీ విష్ణుపారమ్యం. 

అష్టమస్కంధం అందించిన సందేశాలు 

ఈ స్మంధంలోని ఉపాఖ్యానాలు కథలు సందేశాత్మకాలు. వాటిని సంక్షిప్తంగా తెలుసుకుందాం - 
గజేంద్ర మోక్షణం : సంపూర్ణ విశ్వాసంతో శరణు పొందిన వారిని భగవంతుడు తనవిధిగా తప్పక కరుణిస్తాడనే 
సందేశాన్ని అందిస్తూందీ కథ. 
క్షీరసాగరమథనం : అగాధమైన క్షీరసాగరాన్ని మధించడం కష్టంగా ఉన్నప్పుడు భగవానుడు కూర్మ రూపియై 
భారంవహించి అమృత ప్రాప్తికి మూల కారకుడౌతాడు. భగవత్‌కృప ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమౌతుంది. 


హాలాహలంసైతం, భక్రించి శివుడు లోకాలను రక్షిస్తాడు. అంటే భగవానుడు తలచుకుంటే ఎంతటి ఘోర 
ప్రమాదంనుంచైనా కాపాడి తీరుతాడు. 


అమృతాన్ని పొందడానికి అమరులు ఎంతగానో శ్రమిస్తారు కానీ జగన్నోహనుడైన విష్ణువుదయ అమరులపై 
ఉంది. కనుక అమరులే అమృతాన్ని పొందుతారు. దైవ సహకారంలేకుంటే దగ్గరకు వచ్చింది కూడా పొందలేని 
పరిస్థితి (రాక్షసులకు) ఏర్పడుతుంది. 
వామనావతార చరిత్ర : ఆపద వస్తుందని తెలిసినాకూడ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే సందేశాన్ని బలిచక్రవర్తికథ 
అందిస్తుంది. 
మత్స్యావతారకథ : సత్యవ్రతుడు విష్ణువుకు జలతర్పణ చేసి పశ్రయసముద్రంనుంచి బయటపడి మనువు అవుతాడు. 
చేపపిల్లను కాపాడిన సత్యవ్రతుని ఆ చేపనే పెద్దదైన తర్వాత ప్రళయ కాలాన కాపాడుతుంది. పరోపకారం వల్ల 
ప్రాప్తించిన పుణ్యం తప్పక ప్రళభయంనుంచైనా కాపాడుతుంది. 

ఇలా అష్టమస్మంధంలోని కథలన్నీ సందేశాత్మకంగా ఉన్నాయి. 

యథా శక్తిగా అష్టమస్మంధాన్ని పారాయణం చేద్దాం. భాగవత సందేశానుసారంగా ప్రవర్తిద్దాం. 


కర్నూలు ఇట్లు 
భీష్మ ఏకాదశి శ్రీమద్భాగవతదాసుడు 


తేది: 07-02-2017 వైద్యం వేంకటేశ్వరాచార్యులు 


41 


నవమస్కంధ ప్రాశస్త్యం 
శ్రీరాజిత! మునిపూజిత! 
వారిధి గర్వాతిరేకవారణబాణా! 
సూరిత్రాణ! మహోజ్వల, 
సారయశస్సాంద్ర! రామచంద్ర నరేంద్రా! 


బమ్మెరపోతన భాగవతంలోని నవమస్మంధం ప్రథమపద్యమిది. ప్రతి స్మంధాదిలో పోతన శ్రీరామచంద్రమూర్తినే 
సంబోధిస్తూ వస్తున్నారు. ఈ పద్యంలోని మొదటి మూడు సంబోధనలు రామాయణ ఘట్టాన్ని తలపిస్తూ ఉన్నాయి. ఈ 
నవమస్మంధంలో రామకథ ఉంది. స్క్మంధాలలో తొమ్మిదవది అయినట్లుగానే, శ్రీరామ జననం కూడా తిథుల్లో 
తొమ్మిదవది ఈ స్కంధంలో "736 గద్యపద్యాలున్నాయి. 


మహాకవి పోతన సంస్కృతంలోని వ్యాసభాగవతాన్ని తెలుగుచేస్తూ “శ్రీ కైవల్యపదంబుంజేరుటకునై”... అంటూ 
శ్రీకారం చుట్టి 'మహానందాంగనాడింభకు'ని మొట్టమొదట ప్రార్ధించాడు. భాగవత రచన ద్వారా తాను కైవల్యపదం 
కోరుకున్నాడు పోతన. సంకల్చ్పశుద్ధితో భాగవతాన్ని పఠించే ప్రతి పాఠకునికీ “శ్రీకైవల్యపదం” లభిస్తుంది. ఈ పద్యాన్ని 
విశ్లేషిస్తే ఇందులో ఆరుదళాలు కనిపిస్తాయి. అందులో అయిదవదళం 'కేలిలోలవిలసద్‌ దృగ్జాల సంభూత నానా 
కంజాత భవాండ కుంభకున్‌” అన్నది. ఈ ప్రపంచం భగవంతుని కేళలీవిలాసం. ఆయన కంటి చూపులోనే 
బ్రహ్మాండభాండాలన్నీ ఆవిర్భవించాయి. అవన్నీ ఆయన కడుపులో ఉన్నాయి. 


శ్రీమన్నారాయణునికి సూర్యచంద్రులిరువురూ రెండు కన్నులు. ఆ కంటిచూపుల్లోనే ఈ సృష్టి జరిగింది. 
భాగవతంలోని సూర్యచంద్రవంశీయుల గాథలు భగవత్‌కర్ఫత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. సూర్యచంద్రవంశాలకు 
చెందిన మహాపురుషుల గాధథలతో నిండి ఉన్నదే నవమస్మంధం. 


సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అని అయిదు లక్షణాలతో పురాణం ఉంటుంది. ఈ 
భాగవతపురాణంలోని నవమస్మంధం “వంశానుచరితి లక్షణం కలిగి ఉంది. సూర్య చంద్రవంశీయుల చరిత్రలతో ఈ 
స్మంధం మనోహరంగా ఉంటుంది. 


సూర్యవంశం 

శ్రీమన్నారాయణుని బొడ్డుతామర నుంచి బ్రహ్మ ఆయనకు మరీచి, మరీచికి కశ్యపుడు, ఆయనకు సూర్యుడు 
జన్మించారు. సూర్యుని భార్య సంజ్ఞ. ఈ దంపతులకు వైవస్వతుడు అనే మనువు పుట్టాడు. సూర్యుని నుంచి 
పరంపరగా విస్తరించింది సూర్యవంశం. ఈ సూర్యవంశంలో సుద్యుమ్నుడ్రు, శర్వాతి, అంబరీషుడు, ఇక్ష్వాకుడు, 
కకుత్‌స్టుడు, మాంధాత, పురుకుత్సుడు, త్రిశంకుడు, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు, రఘువు, శ్రీరాముడు 
వంటి చక్రవర్తులు విలసిల్లారు. వీరందరు ప్రజారంజక పరిపాలకులుగాను, భగవచ్చింతనా పరాయణులుగాను 
ఇహపరాలు సాధించారు. ఈ నూర్యవంశంలో ధర్మరక్షణకోనం శ్రీమవోవిషమ్ణువు న్వయుంగా 
కౌసల్యాసుప్రజారాముడయ్యాడు. మర్యాదాపురుషోత్తముడుగా నిలిచాడు. 


42 శ్రీమహాభాగవత నవమస్కంధ పీఠిక 
చంద్రవంశం 


శ్రీమన్నారాయణుని నాభికమలం నుంచి బ్రహ్మ ఆయనకు అత్రిమహర్షి అత్రికి చంద్రుడు ఉదయించాడు. 
చంద్రుడు బ్రహ్మ ఆజ్ఞానుసారం తారామండలానికి, ఓషధులకు ప్రభువయ్యాడు, ఈ చంద్రుని నుంచి చంద్రవంశం 
ఆరంభమయింది. బృహస్పతిఇల్లాలు తారకూ చంద్రునికీ కలిగినవాడు బుధుడు. బుధునికి పురూరవుడు; ఊర్వశీ 
పురూరవులకు నహుషుడు జన్మించాడు. నహుషుని కుమారుడు యయాతి. యయాతి చిన్నకొడుకు పూరుడు. 
పూరునికి నాల్లో తరంవాడు దుష్యంతుడు. ఆయన శకుంతలను వివాహమాడి భరతుణ్ణి కన్నాడు. భరతుని మనుమడు 
హస్తి ఈయన పేరుమీద హస్తినాపురం వెలసింది. ఈ హస్తిరాజు కుమారుడు అజమీఢుడు. భరతునికి అయిదోతరంవాడు 
రంతిదేవుడు. అజమీఢుని మనుమడు సంవరణుడు. తపతీ సంవరణుల కుమారుడు కురువు. కురుక్షేత్రం, కురువంశం 
ఈయన పేరుమీదనే వచ్చాయి. కురువుకు పదమూడోతరంవాడు శంతనుడు. శంతనునికి భీష్ముడు, 
చిత్రాంగదవిచిత్రవీర్యులు పుట్టారు. ఈయనకు ధృతరాహ్ష్రుడు, పాండురాజు జన్మించారు. పాండురాజుకు పాండవులు, 
ధృతరాష్ట్రునికి కారవులు జన్మించారు. అర్జునుడు, పరీక్షిత్తు, జనమేజయుడు పాందవ వంశంలో ప్రసిద్దులు. 


పురూరవునికి పన్నెండో తరంవాడు విశ్వామిత్రుడు. 


యయాతి కుమారుడు యదువు. యదువు నుంచి యదువంశం ఏర్పడింది. ఆహుకుడు, దేవకుడు, ఉగ్రసేనుడు, 
శూరసేనుడు, వసుదేవుడు యదువంశీయులు. దేవకీ వసుదేవుల తనయుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ విధంగా 
చంద్రవంశం విస్తరించింది. సూర్యవంశంలో శ్రీరామచంద్రుడుగా, చంద్రవంశాంతర్గతమైన యదువంశంలో శ్రీకృష్ణుడుగా 
శ్రీమన్నారాయణుడు జన్మించి ధర్మసంన్థాపనం గావించాడు. 


క. ఎప్పుడు ధర్మ్శక్షయ మగు, నెప్పుడు పాపంబు పొడము నీ లోకములో 
నప్పుడు విశ్వేశుండు హరి, దప్పక విభుండయ్యుం దన్నుం దా సృజియించున్‌ (9-726) 


ఆర్గురు చక్రవర్తులు 
సూర్యచంద్రవంశాల్లో ఆరుగురు చక్రవర్తులు పురాణప్రసిద్దులయ్యారు. 


హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్సః పురూరవః 
సగరః కార్తవీర్యశ్చ షదేతే చక్రవర్తినః 


హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు వీరు షట్పక్రవర్తులు. 
హరిశ్చంద్రుడు, పురుకుత్సుడు, సగరుడు సూర్యవంశీయులు. నలుడు, పురూరవుడు, కార్తవీర్యుడు చంద్రవంశీయులు. 


సూర్యచంద్రవంశాల్లో సుప్రసిద్ధులు 
సూర్యచంద్రవంశాల్లో సుప్రసిద్దులైన కొందర్ని గురించి సంగ్రహపరిచయం. 


1. అంబరీషుడు : ఏడు దీవులతో కూడిన భూమండలాన్ని ఏకచ్చత్రంగా పాలించాడు. హరినామస్మరణం లేకుండా 
ఏ పనీ చేయడు. అంబరీషుని భక్తికి మెచ్చి హరిచక్రాయుధాన్ని ఆయనకు రక్షగా ఉంచాడు. ఏకాదశీ వ్రతం చేసి 


శ్రీమహాభాగవత నవమస్కంధ పీఠిక 43 


ద్వాదశినాడు పారణ చేస్తున్న అంబరీషునికి అతిధిగా వచ్చిన దుర్వాసుడు ఆలస్యం చేశాడు. సమయం మించి 
పోతుండగా అంబరీషుడు సలిలపానం చేసి పారణం ముగించాడు. దుర్వాసు డాగ్రహించి కృత్యను ప్రయోగించాడు. 
హరిచక్రాయుధం కృత్యను దహించి దుర్వాసుని ముప్పు తిప్పలు పెట్టింది. చివరకు అంబరీషుని ప్రార్ధనతో చక్రం 
ఉపశముంచింది. 


భగవంతుణ్జి సర్వత్యాగబుద్ధితో ఆశ్రయిస్తే ఆ భగవంతుడు భాగవతులకు దాస్యం చేస్తాడు అన్న సత్యం ఈ 
కథద్వారా తెలుస్తుంది. 


ఆ. నాకుమేలుంగోరునా భక్తుం డగువాండు, భక్తజనుల కేన పరమగతియు; 
భక్తుందెందుం జనినం బజతెంతు వెనువెంట, గోవు వెంటం దగులు కోదెభంగి. (9-119) 


అంబరీషు చరిత్రం వింటే లభించే ఫలథ్రుతి ఇది. 


ఈ యంబరీషు చరితము, తీయంబున విన్న జదువ ధీసంపన్నుం 
దై యుండును భోగపరుం, డె యుందును నరుడు పుణ్యుడై యుండు నృపా! 


మ 


2. హరిశ్చంద్రుడు 


ఆఅ.  *'వరుణదేవ! నాకు వరవీర గుణములం, గొడుకు పుట్టె నేనిం గొడుకుం బట్టి 
పశువుం జేసి నీవు పరిణమింపంగ వేల్తుం, గొడుకు నీం గదయ్య కొసరు లేక! (9-194) 


సంతానం లేని హరిశ్చంద్రుడు వరుణదేవుని వల్ల రోహితుడనే కొడుకును కంటాడు. పుట్టిన వెంటనే 
హోమపశువుగా సమర్పిస్తానని మాట ఇచ్చాడు. కాని పుత్రవ్యామోహంతో ఏదో ఒక నెపం చెబుతూ దాటవేస్తుంటాడు. 
పురుడనీ, పాలపండ్లనీ, పడిపండ్లనీ, రణవీరుడు కానిమ్మనీ ఇలాగా! పడిపండ్లు దాటిన వయస్సులో రోహితుడు 
అడవులకు వెళ్లిపోతాడు. అక్కడ కొన్నేళ్లు గడుపుతాడు. తండ్రికి మహోదర వ్యాధి పట్టుకుంటుంది. రోహితుడు 
శునళ్ళేపుణ్ణి యజ్ఞపశువుగా తెచ్చి తండ్రికి సమర్పిస్తాడు. హరిశ్చంద్రుడు చేసే యాగానికి వసివ్రాదులు వస్తారు. 
ఇంద్రుడు మెచ్చుకొని హరిశ్చంద్రునికి బంగారు రథం బహూకరిస్తాడు. 


తండ్రిమాటను కుమారుడు రోహితుడు నిలబెట్టి హరిశ్చంద్రుని సత్యసంధతను కాపాడతాడు. హోమ ప్రాశస్త్యం, 
వాగ్దాన నిర్వహణ ఈ కథవల్ల తెలుసుకోదగ్గ అంశాలు. 


భాగవత పురాణ హరిశ్చంద్రుడు వేరు ఇప్పుడు ప్రజల్లో ఉన్న హరిశ్చంద్రుడు వేరు. విశ్వామిత్రునికి అప్పుపడ్డ 
హరిశ్చంద్రుడు తన సర్వం కోల్పోయి భార్యను అమ్ముకొని కాటికాపరిగా జీవిస్తుంటాడు. కొడుకు లోహితాస్యుని 
మరణంతో కాటిదగ్ధర ముగ్గురు ఒకటౌతారు. కథ సుఖాంతమవుతుంది. శకుంతల కథను కాళిదాసు మార్చినట్టుగా 
హరిశ్చంద్రుని కథ మార్పుకు లోనైంది. 


44 శ్రీమహాభాగవత నవమస్కంధ పీఠిక 
8. భగీరథుడు 


సగరుడు తలపెట్టిన యాగంలో అశ్వాన్ని వెతకడానికి వెళ్లిన సగరపుత్రులు నాగలోకంలో కపిలముని చూపుకు 
బూడిద అయ్యారు. సగరుని మనుమడు అంశుమంతుడు కపిలుణ్ణి ప్రసన్నం చేసుకొని అశ్వాన్ని తీసుకొని వచ్చాడు. 
అంశుమంతుని మనుమడు భగీరథుడు గంగను మెప్పించి, శివుణ్ణి ఒప్పించి గంగను భూమికి తీసుకువచ్చాడు. 
సగరుడు తలపెట్టిన యాగం పూర్తికావడానికి అయిదు తరాలు పట్టింది. 


భగీరథుని ప్రయత్నంతో అరువదివేల సగరులు స్వర్గానికి వెళ్లారు. స్వర్ణం నుండి గంగ నేలకు, నేలనుండి 
నాగలోకానికి వెళ్లేందుకు అంగీకరిస్తుంది. హరిపాదం నుండి ఉద్భవించిన గంగను శివుడు తన తలమీద మోసేందుకు 
అంగీకరించాడు, 


ఆ. భక్తవత్సలుందడు ఫాలాక్షుం డా భగీ, రథుని మెచ్చి నిజశిరంబునందు 
శౌరిపాదపూతసలిలయైై దివి నుండి, ధరకు వచ్చు గంగం దాల్చె నపుడు. (9-229) 


భగీరథుని వల్లనే భారతదేశానికి గంగామాత లభించింది. ఇందుకు సుదీర్ధమైన ప్రయత్నం సాగింది. ఇలాంటి 
కఠోరమైన ప్రయత్నాన్ని ఇప్పటికి భగీరథ ప్రయత్నం అంటుంటారు. 


4 శ్రీరాముడు 


పోతన మహాకవి 'శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలుడై, ఒకానొక చంద్రగ్రహణం సమయంలో 
గంగకు వెళ్లి పరమేశ్వర ధ్యానంలో కూర్చునాడు. ఆ ధ్యానంలో శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. 


సీ మెజుంగు చెంగట నున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండ నొప్పువాండు 
చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమునం జిజునవ్వు మొలచువాండు 
వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూంపునం బరంగువాండు 
నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము దలం గలుగువాండు. 


ఆ. పుందడరీకయుగముం బోలు కన్నులవాండు, వెడంద యురమువాండు, విపులభద్ర 
మూర్తివాండు రాజముఖ్యుందొక్కరుండు నా, కన్నుంగవకు నెదురం గానంబడియెొ. (1-16) 


వ్యాసభాగవతాన్ని తన పేరుమీద తెనుగు సేయుమన్నాడు. పోతన రామాజ్ఞను శిరసావహించాడు. భాగవత 
రచనకు పూనుకొన్నాడు. పరమేశ్వర ధ్యానంలో కూర్చున్న పోతనకు పరమేశ్వరుడైన శ్రీరామచంద్రుడు కోదండం 
ధరించి కనిపించాడు. తన పక్క సీతమ్మ ఉన్నది. కోదండం ధర్మనిర్వహణ కోసం, అనపాయిని అయిన సీతమ్మ 
ధర్మనిర్వహణలో ఆయనకు భాగమైన ధర్మపత్ని సరిగ్గా ఈ దృశ్యం మళ్లీ నవమస్మంధం రామకథలో దర్శనమిస్తుంది. 
105 గద్యపద్యాల్లో సాగిన రామకథ ధర్మసంస్థాపనం కోసమే భాగవత రచనకు ముందే పోతనకు శ్రీరామచంద్రుడు 
ధర్మప్రవర్తకుడుగా దర్శనమిచ్చాడు. ఇది పోతన రచనాప్రణాళికలోని కీలకం. 


శ్రీరాముడు శివధనుస్సును విరిచి సీతను పెండ్లాడాడు. తండ్రిమాట పాటించి అడవులకు వెళ్లాడు. 


శ్రీమహాభాగవత నవమస్కంధ పీఠిక 45 


క. జనకుండు పనిచిన మేలని, జనకజయును లక్ష్మ్యణుండు సంసేవింపన్‌ 
జనపతి రాముందు విడిచెను, జనపాలారాధ్య ద్విషదసాధ్య నయోధ్యన్‌. (9-266) 


దుష్టులైన ఖరదూషణులను, పద్నాలుగు వేలమంది రాక్షసుల్ని సంహరించాడు. సేతువు బంధించేందుకు 
విల్లందుకొని సముద్రుణ్ణి భయపెట్టాడు. రావణసంహారంచేసి అయోధ్యకు వచ్చి సింహాసన మలంకరించాడు. 
శ్రీరాముడు యాగం చేసి, సర్వసంపదలూ దానం చేశాడు. 


సామ్రాజ్యం చేతిలో ఉన్నా కట్టుబట్టలు తనకు, మెడలో తాళి ఇల్లాలికి మిగిలాయి. ప్రజలకోసం ధర్మ్శ్మపత్నిని 
మళ్లీ అదవులకు పంపించాడు. ఇవన్నీ శ్రీరామచంద్రుని గొప్పగుణాలు. ధర్మమూ, త్యాగమూ ఈ గుణాలకు మూలం. 
త్యాగ, ధర్మాలతో కూడిన ప్రజాపాలనమే నిజమైన రాజధర్మం అని, రామరాజ్యం అంటే ఇదే సుమా అని చెబుతుంది 
రామకథ. 


క. తండ్రిక్రియ రామచంద్రుండు, దండ్రుల మజపించి ప్రజలం దా రక్షింపన్‌ 
దండ్రుల నందజు మజచిరి, తండ్రిగదా రామచంద్రధరణిపుం డనుచున్‌. (9-336) 
అడవుల్లోవున్న అంతఃపురంలోవున్న శ్రీరామచంద్రుడు ధర్మసంస్థాపనమే చేశాడు. పితృవాక్య పరిపాలకుడుగా 
యుగయుగాలకు ఆదర్శమూర్తిగా నిలిచాడు. 


5. పరశురాముడు 


జమదగ్ని కుమారుడు పరశురాముడు. తండ్రి మాటవిని తల్లిని, సోదరుల్ని సంహరిస్తాడు. తండ్రిని సంతోషపెట్టి 
తిరిగి తల్లినీ, సోదరుల్నీ బతికించుకొంటాడు. 


తమ కామధేనువును మళ్లించుకొనిపోయిన కార్తవీర్యుడిని ఖండించి ఆవును తెస్తాడు. తాను ఇంట లేని 
సమయంలో కార్తవీర్యుని కొడుకులు జమదగ్నిని తెగవేస్తారు. పరశురాముడు ఇరవై ఒక్కసార్లు భూమిని గాలించి 
క్షతియనిర్మూలనం చేశాడు. 


ఆ. అయ్యపగకు రాముం డలయక రాజుల, నిరువదొక్కమాజు లరసి చంపె; 
జగతిమీంద రాజశబ్దంబు లేకుండ, సూడు దీర్పలేని సుతుండు సుతుందె. (9-487) 


మిథిలలో శివధనుస్సును విరిచిన శ్రీరాముణ్జ్ణి ఎదిరించడానికి వచ్చి భంగపడిపోతాడు. చివరకు మహేంద్రపర్వతం 
మీదికి తపస్సుకు వెళ్లి ఇప్పటికీ అక్కదే ఉండిపోయాడు. 


పరశురాముడు తండ్రి ఆనతి పాటించాడు. తపోధనుడైన తండ్రి తన అమ్మను, అన్నలను తిరిగి బతికిస్తాడన్న 
నమ్మకంతో వాళ్లని గొడ్డలితో నరికాడు. 


శా. తల్లిన్‌ భ్రాతల నెల్లం జంపు మనుచోం దాం జంపి రాకున్న బెం 
పెల్లన్‌ బోవ శపించుం దండ్రి; తన పంపేం జేయుడున్‌ మెచ్చి నా 


46 శ్రీమహాభాగవత నవమస్కంధ పీఠిక 


తల్లిన్‌ భ్రాతల నిచ్చు నిక్కము తపోధన్యాత్మకుం డంచు వే 
తల్లిన్‌ భ్రాతలం జంపె భార్గవుండు లేదా చంపంజేయాదునే. (9-472) 


తన ఆజ్ఞను పాటించిన పరశురామున్ని తండ్రి మెచ్చుకున్నాడు. అమ్మను, అన్నలను ప్రసాదించమని 
పరశురాముడు వేడుకోగా వాళ్లని బతికించాడు. పరశురాముడు దారుణమైన తండ్రి కోరికను తీర్చి తిరిగి వారిని 
బతికించుకొని పాపవిముక్తుడయ్యాడు. 


శ్రీరామశ్రీకృష్ణులే కాదు, పరశురాముడు కూడా దశావతారాల్లో ఒకరు. 
6. రంతిదేవుడు 


రంతిదేవుడు దానధర్మాలు చేసి చేసి ఏమీ లేని వాడయ్యాడు. ఆ రాజు నలబై ఎనిమిది దినాలు ఆహారం 
లేకపోయినా గుండె దిటవుతో ఉన్నాడు. అయాచితంగా కొద్దిగా ఆహారం, నీరు లఖిస్తే ఒక బ్రాహ్మణునికి శూద్రునిక్తీ 
కుక్కల్ని పెంచుకొనే వాడికీ పంచి, కొద్దిగా నీరు మిగిలితే అది తాగబోతుండగా ఒక చండాలుడు వచ్చాడు. 


ఉ. అన్నము లేదు, కొన్ని మధురాంబువు లున్నవి.; ద్రావుమన్ను రా 
వన్న శరీరధారులకు నాపద వచ్చిన వారియాపదల్‌ 
గ్రన్నన మాన్ని వారికి సుఖంబులు సేయుటకంటె నొండు మే 
లున్నదె? నాకు దిక్కు పురుషోత్తముం డొక్కడ సుమ్ము పుల్మసా! (9-648) 


అంటూ ఆ నీరు వాడి కిచ్చాడు. ఆ వచ్చినవారు రంతిదేవుని పరీక్షించడానికి వచ్చిన బ్రహ్మాదులు. రంతిదేవుడు 
వారి నేమీకోరలేదు. అయినా అతడు పరమపదం పొందాడు. దాతృత్వం యొక్కఫలాన్ని బోధిస్తుందీ కథ. అంతేకాదు 
ఆకలిగొన్న ప్రాణులను ఆదరించి, వారి ఆకలి తీర్చడం కన్న మిన్న అయిన ధర్మం లేదనే సందేశాన్నిస్తూ, ఈ కథ 
మానవతకు పెద్దపీట వేసింది. 


ఆ రాజర్షిని గొలిచిన, వారెల్లం దదీయ యోగవైభవమున శ్రీ 
నారాయణచింతనులై, చేరిరి యోగీశులగుచు సిద్ధపదంబున్‌ - ఇది కథాశ్రుతి ఫలం. 


7. విశ్వామిత్రుడు 

పురూరవనికి పన్నెండో తరంవాడైన గాధిరాజు కుమారుడు విశ్వామిత్రుడు. వసిష్టునితో వైరం పెంచుకొన్నాడు. 
రాజ్యని త్యజించాదు. ఘోరమైన తపస్సు చేశాడు. (బ్రహ్మర్షి అనిపించుకొన్నాడు. 

హరిశ్చంద్రుని యాగంలో శునశ్ళేఫుడు బలిపశువౌతాడు. పితృదేవతలు కరుణించి ఆయన్ని వదలుతారు. 
విశ్వామిత్రుడు శునళ్ళేఫుణ్ణి తన ఇంటికి తీసుకొనివాస్తాడు. శునశ్ళేపుణ్ణి అన్ననుగా మన్నించుడని కొడుకుల్ని 
అడుగుతాడు. సగంమంది కొడుకులు తిరస్కరిస్తారు. మధుచ్చందుడు నుంచి తక్కిన యాబై మంది సోదరులు 
అన్నగా శునశ్శేపుణ్ణి గౌరవిస్తారు. 


శ్రీమహాభాగవత నవమస్కంధ పీఠిక 4/ 


సత్యవ్రతుడనే రాజు త్రిశంకుడు. ఈయన గురుశాపంతో చండాలుడౌతాడు. విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించి 
స్వర్గానికి వెళ్తాడు. దేవతలు టత్రిశంకువును స్వర్గం నుండి దిగదోస్తారు. విశ్వామిత్రుడు ఆకాశంలో త్రిశంకువును అట్లే 
నిలుపుతాడు. టత్రిశంకువు అక్కడే ఉండిపోతాడు. 


“అమరులు మరలం ద్రోయం 

దలక్రిందుగాం బడి దైన్యంబుతో రాంగం గౌశికుం డెప్పటి ఘనత మెజసి 

నిలిపె నాకసమున; నేండు నున్నాండు త్రిశంకుండు” 

విశ్వామిత్రుడు ఎన్నోసార్లు తన తపస్సును వ్యయంచేసుకొన్నా తన దీక్షను వదల్లేదు. చిత్తశుద్ధి ఉంటే 
సాధ్యంకానిదేమీ ఉండదు అని విశ్వామిత్రుని కథ నిరూపిస్తుంది. 
8 పూరుడు 

యయాతికి దేవయాని, శర్మిష్ట యిరువురు భార్యలు. దేవయాని తండ్రి శుక్రాచార్యుడు పెట్టిన నియమం 
ప్రకారం శర్శిష్టను దాసిగా చూడాలి. ఆమెతో సంగమించకూడదు. అయినా యయాతి నియమం తప్పాడు. దేవయానికి 
యదు తుర్వసులు అని ఇద్దరు కుమారులు, శర్మిష్టకు ద్రుహ్యుడు, అనువు, పూరువు అని ముగ్గురు కుమారులు 
కలిగారు. నియమం మీరినందున యయాతిమీద శుక్రాచార్యుడు కోపించి 'హేయంబైన ముదిమిని పొందెదవు గాక 
అని శపించాడు. యయాతి ముదిమిని భరించలేకపోయాడు. విషయసుఖాలు అనుభవించాలనుకున్నాడు. తమ 
యౌవనాన్ని తనకు ధారపోయుడని కొడుకుల్ని కోరాడు. అందరూ కాదన్నారు. శర్మిష్ట చివరి కొడుకు పూరుడు 
సమ్మతించాడు. తండ్రితో ఇలా అన్నాడు. 


క. మునివృత్తి దయ్య నేటికి, జనపాలక! సుగతిం గోరు సత్పురుషులకున్‌ 
దనుం గన్న తండ్రి సెప్పిన, పనిచేసిన సుగతి గొంగుపసిండియె కాదే! (9-558) 


అని పలికి పూరుడు. తండ్రి ముదిమిని [గ్రహించి తన లేతప్రాయాన్ని తంద్రికిచ్చాడు. శారీరక సుఖాలు 
అనుభవించవలసిన లేబ్రాయంలో తన యౌవనాన్ని తండ్రికి ధారపోసి హేయమైన ముదుసలి తనాన్ని స్వీకరించి 
చరిత్రలో ప్రసిద్ధికెక్కాడు. 
0, కృష్ణుడు 

దేవకీ వసుదేవుల కుమారుడుగా శ్రీకృష్ణుడుగా జన్మించాడు. నవమస్మంధం చివర ఈ పరమాత్మ జననం 
సూత్రప్రాయంగా పోతన చెప్పారు. 


క. దుష్టజన నిగ్రహంబును, శిష్టజనానుగ్రహంబు సేయుట కొజకై 
యష్టమ గర్భమున గుణో, తృష్టుండు దేవకికి విష్ణుదేవుండు పుట్టెన్‌. (9-724) 


భాగవతంలోని దశమస్మంధం భగవానుని లీలామానుషచర్యల కోసమే ప్రత్యేకించబడింది. 


48 శ్రీమహాభాగవత నవమస్కంధ పీఠిక 
కావ్య చమత్కారాలు 


1. శకటరేఫంతో : అంశుమంతుని ప్రార్ధన అంగీకరించిన కపిలమహర్షి తన దగ్గరున్న అశ్వాన్ని తీసుకు వెళ్లు 
అన్నాడు. బూడిదగా మారిన సగరులమీద గంగాజలం పారిస్తే శుభమవుతుందన్నాడు. అలా జరిగితే అరువది 
వేలమంది సగరకుమారులు బతుకుతారు. ఈ సందర్భంగా పోతన కపిలుని చేత ఈ పద్యం చెప్పించాడు. 


క. _ 'గుజ్జము గొనిపో బుద్దుల, కుజ్జింద! మీ తాతయొద్దకున్‌ నీతండ్రుల్‌ 
వెళ్ణులు నీజై రదె! యీ, మిజ్ధన గంగాజలంబు మెలంగ శుభమగున్‌.” (9-215) 


అంశుమంతుని మనుమడు భగీరథుడు. సగరుల్ని బతికించుకొనే మనోరథాన్ని సాధించాడు. గంగమ్మ భగీరథుని 
వెంట ప్రవహించి వచ్చింది. భగీరథుని పేరులో రథం (శకటం) ఉంది. భగీరథుని రథం (శకటం) వెనుక గంగ 
పరుగులు పెట్టింది. ఈ పద్యాన్ని పోతన శకటరేఫ - ప్రాసతో నడిపించాడు. బండి 'జఐ) ప్రాస వేసి పోతన అక్షర 
చమత్మారం చూపించాడు. 


2. ముక్తపదగ్రస్తంతో : బహుబిందు సందోహంతో జలం ఉంటుంది. ఆ జలం ముందుకు సాగుతూ ఉంటే 
ప్రవాహమంటాం. జలం ప్రవహిస్తూ పల్లం ఉన్నచోట ఆగి తిరిగి ముందుకు కొనసాగుతూ ఉంటుంది. నేలమీదికి 
దూకిన గంగ సాగరం వైపు సాగుతూ వెళుతుంది. ప్రవాహం సాగుతూ అక్కడక్కడా పదియగట్టి మళ్లీ ప్రవాహం 
ముందుకుసాగే తీరును అక్షర చమత్మారం చేశాడు పోతన. ఇందుకోసం ముక్తపద[గ్రస్తం స్వీకరించారు. 


వ.  వెలియేనుంగు తొండంబుల ననుకరించి పజచు వజద మొగంబులును, వజద మొగంబుల పిజుంద 
నందంద క్రందుకొని, పొడచూపి, తొలంగు బాలశారదా కుచకుంభంబులకు నగ్గలంబైన బుగ్గలును, బుగ్గల 
సంగడంబునం బారిజాత కుసుమ స్తబకంబుల చెలువంబునుం దెగడు వెలినురువులును, వెలినురువుల (9-280) 


8. నీరు తాగడం కాదు; తినడం 


అంబరీషుని ఆతిథ్యానికి అంగీకరించి స్నానానికి వెళ్లిన దుర్వాసుడు ఇంకా రాలేదు. పారణ చేయాలి. 
సమయం మించిపోతూ ఉంది. బ్రాహ్మణజనులు నీరుతాగి పారణ చేయవచ్చు 'సలిలభక్షణంబు సమ్మతంబు” 
అన్నారు. నీటిని తాగుతారు కాని తినరు. అంబరీషుణ్ణి సలిలభక్షణం చేయుమన్నారు. ఈ మాట పోతన మాటేకాదు. 
మూలంలో వ్యాసమహర్షికూడా 'అబ్బక్షణమ్‌” - అనే చెప్పారు. ఇక్కడ ఇరువురూ గడుసువారే! నీటిని భక్షించి 
పారణం కానిమ్మన్నారు. 


ఆ. “అతిథి వోయి రామి నధిప! యీ ద్వాదశి, పారణంబు మానం బాడి గాదు 
గుడువకుంటం గాదు కుడుచుటయును గాదు, సలిలభక్షణంబు సమ్మతంబు.” (9-99) 
4 ఛందోధ్వని 


భరతుడు రెండోహరిలాగా రాజ్యభారం నిర్వహిస్తున్నాడు. తమరాకపై నీటిబవిందువులా వ్యవహరిస్తూ, 
ఆ పాలన సాగించాడు. ఆయనకు పాలన భారంకాదు, తేలిక. ఆ లఘుత్వాన్ని పద్యఛందస్సు ద్వారా పలికిస్తున్నాడు 
పోతన 


శ్రీమహాభాగవత నవమస్కంధ పీఠిక 49 


క. రెండవ హరిక్రియ ధరణీ, మండలభారంబు నిజసమంచితబాహా 
దండమున నిలిపి తనకును, భండనమున నెదురులేక భరతుం డొప్పెన్‌. (9-635) 


ఈ పద్యంలో హరిక్రియ ఒక సమాసం. ఊది పలకాలి. ఊది అలా పలికితే గణం మారి ఛందోనియమం 
దెబ్బతింటుంది. ఇక్కడ ఊది పలుకరాదు. తేలికగా (లఘువు) పలకాలి. అప్పుడు ఛందస్సు కుదురుతుంది. పద్యం 
నిలుస్తుంది. అదే పోతన చమత్మారం. 


5. మన్మథుడు బాణాలు వేయలేదు, గంటకొట్టాడు 


సౌభరి ఒకముని. చేపలరాజునీ అతని సంసారాన్నీ చూశాడు. తానూ సంసారం చేయాలనుకున్నాడు. మాంధాత 
నడిగాదు. ఆయనకు ఏబది మంది కుమార్తెలు. స్వయంవరంలో కూతుళ్లను వివాహమాడమన్నాడు. సౌభరి యువకుడుగా 
మారాడు. మాంధాత తన పుత్రికల్ని చూపించాడు. 


చూచిందే తడవుగా సౌభరిని రాకుమార్తెలు అంగీకరించారు. నేను నేనంటూ వరించారు. మదనుడు గంట 
వాయించడం తడవుగా అమ్మాయిలందరు పొలోమంటూ దూకివచ్చారు. ఇదీ పోతన మాట. పూలబాణాలు గుప్పించడం 
చదివాం గాని, మదనుడు గంటవాయించదం చదివామా? చదవండీ పద్యం. 


ఉ.  'కోమలులార! వీండు నలకూబరుందో! మరుండో! జయంతుడో! 
యేమజథి వచ్చె; వీనిం దడ వేల వరింతుము నేమ నేమి యం 
చా మునినాథుం జూచి చలితాత్మికలై సొరిదిన్‌ వరించి రా 
భామిను లందజుం గుసుమబాణుండు గీయని ఘంట వ్రేయంగన్‌. (99-177 


6. పట్టాభిషిక్తునికి పట్టుబట్టలు సీతమ్మకు మంగళసూత్రం 
అయోధ్యలో శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం అయింది. రాముడు యాగాలు నిర్వహించాడు. దానాలు చేశాడు. 
అప్పటికి తనకు మిగిలిన సంపద కట్టుబట్టలు, తన ఇల్లాలికి తాళిబొట్టు. 


తే... తనదు రెండు పుట్టంబులుం దనకు నైన, మెలంత మంగళసూత్రంబు మినుకుం దక్క 
వినతుండై యుండె; నా రాము వితరణంబు, పాండవోత్తమ! యేమని పలుకవచ్చు? (9-342) 


రామయ్య బట్టల విషయం చెప్పిన పోతన సీతమ్మ ఆస్తి సంగతి మరచిపోలేదు. మినుకు మినుకుమంటూ 
ఆమె మెడలో మెరుస్తున్న మంగళసూత్రం గుర్తు చేస్తున్నాడు. తెలుగు పడుచుల సౌభాగ్యచిహ్నం తాళిబొట్టును పోతన 
మరచిపోతాడా! ఇప్పుడు సీతమ్మ మెడలోనే కాదు, మునుపు పార్వతీదేవి మెడలోను చూశాడు. 


క. [మింగెడు వాండు విభుం దని, మింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్‌ 
మంగు మనె సర్వమంగళ, మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! (8-241) 


అంటాడు శివుణ్ణి పహాలహలం మింగుమని చెప్పే ఘట్టంలో, అష్టమస్మంధంలో. 


50 శ్రీమహాభాగవత నవమస్కంధ పీఠిక 


"77 గంగ - గౌతమి 


ఈ నవమ స్కంధంలో గంగా గౌతమీ నదులు దర్శనమిస్తాయి. గంగ స్వర్ణం నుంచి హిమాలయాల్తోకి దిగి 
ఉత్తరభారతంలో పయనించి సాగరగమనం చేస్తుంది. గౌతమి దక్షిణ భారతంలో పుట్టి - దక్షిణ భారతంలో పయనించి 
సాగర గమనం చేస్తుంది. 


పోతన గంగను దివినుంచి భువికి తీసుకొని వస్తూ మూలంలో లేని వర్ణన చేశారు. ఆమె నడకను శ్లేషలో 
వర్ణించారు. ఒక స్ధానం నుంచి మరోస్టానానికి వస్తున్నది. తన అందచందాలను తాను ప్రదర్శిస్తూ అప్పటికీ సకల 
భారతంలో ఉన్న నదుల సోదరీ మణుల్ని పలుకరిస్తూ వస్తున్నదా అన్నట్లు ఆమె నడక సాగించారు. పోతన సరస్వతి, 
తుంగభద్ర, చంద్రభాగ, సూర్యతనయ, భీమరథ్య ప్రముఖనదులు ఈ న్లేషలో వినిపిస్తాయి. ఇదొక చమత్మారం. 
గోదావరి వినిపించలేదే అని పఠితకు సందేహం. ఆ సందేహం శ్రీరామకథా ఘట్టంలో తీరుతుంది. ఆయన అరణ్యవాస 
సమయంలో గోదావరిని సమీపిస్తాడు. అదిగో అప్పుడీ పద్యం చెప్పారు పోతన. 


ఉ. పుణ్యుండు రామచంద్రుం డట వోయి ముదంబునం గాంచె దండకా 
రణ్యముం దాపసోత్తమ శరణ్యము నుద్ధత బర్హిబర్హ లా 
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా 
ద్లుణ్యము నుల్లసత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్‌. (9-268) 


గోదావరిని ప్రత్యేకంగా వర్ణించారు పోతన. గంగ హరిపాదం నుంచి ప్రవహించి వచ్చింది. హరి రామావతారంలో 
గోదావరిని స్వయంగా దర్శించాడు. గోదావరి దక్షిణగంగగా పుణ్యవతి అయిన గౌతమి. 
8. చంద్రుడు - మిన్నుముట్టాడు 

తారకు బుధుడు పుట్టాడు. ఈ బుధుడు బృహస్పతివల్ల కలిగాడా! చంద్రునివల్ల కలిగాడా! తార ఆ సందేహాన్ని 
నివృత్తి చెస్తూ నిజం బయటపెట్టింది. అప్పుడు చంద్రుడు పొందిన ఆనందం ఇలా ఉంది. 
ఆ. _ బుద్ధిమంతుదైన బుధుండు పుత్రుందైన, మేను పెంచి రాజు మిన్ను ముట్టె; 

బుద్ధిగల సుతుండు పుట్టినచోం దండ్రి, మిన్ను ముట్టకేల మిన్నకుందడు? (9-386) 

బుద్ధిమంతుడైన తనయుడు కలిగితే తండ్రి ఆకాశం తాకినంత వాడవుతాడు - అంటారు పోతన. మిన్ను 
ముట్టుట - అనే పదచమత్మారం చేశారిక్కడ. చంద్రుడుండేదే అక్కడ కదా! 

విశేషచ్చందస్సులు 
పోతన నవమస్మంధంలో ఉత్పలమాలాది సాధారణ ఛందస్సులు కాకుండా కేవలం నాలుగు విశేష చృ్చందస్సుల్ని 


ఉపయోగించాడు. అవి రెండు మత్తకోకిలలు, మూదు తరలాలు, ఒక్కఇంద్రవజము. కవులు తాము విశిష్ట ఛందస్సులు 
ప్రయోగించే సమయంలో సందర్భాన్ని గమనిస్తారు. పోతన కూడా అంతే! 


శ్రీమహాభాగవత నవమస్కంధ పీఠిక ర్‌] 


క్షే మత్తకోకిల 


దుర్వాసునికి ప్రాణగండం తప్పింది. అంబరీషుని ప్రార్ధనతో చక్రం వెనుదిరిగింది. దుర్వాసుడు ఊపిరి 
పీల్చుకున్నాడు. సంతోషం చెలరేగింది. ఎగిరి గంతులు వేశాడు. దుర్వాసుని నోట మత్తకోకిల పద్యం వెలువడింది. 
మదించిన కోకిల కుహూరాగంతో పలికినట్లే ఉంది. 


తప్పు లోంగొని చక్రపావక దాహముం బెడంబాపి తౌ 

నొప్పునొప్పు భవద్దయారస మో నరేశ్వర! ప్రాణముల్‌ 

'సెప్ప మున్మును వోయి క్రమ్మజం జేర ధన్యుండ నైతి నీ 

కెప్పుడున్‌ శుభ మేను గోరెద నింకం బోయెద భూవరా! (9-1439) 


తన చేతిని తాకినవాడే భర్త అనుకుంది దేవయాని. యయాతి సమ్మతించాడు. అయినా దైవఘటన కాకపోతే 
నా మనస్సు బ్రాహ్మణకన్యను కోరుకుంటుందా అనుకున్నాడు. అగ్రవర్ణ తనకు ఆలు కాబోతూ ఉంది. 


మత్తకోకిలవృత్తమే ఆయన నోటినుంచి పలికించాడు పోతన. 


దైవయోగము గాక విప్రసుతన్‌ వరించునె నా మనం 

బే విధంబున నీశ్వరాజ్ఞయు నిట్టిదంచు వరించె ధా 

త్రీవరుందును దేవయానిని ధీరబుద్ధులకున్‌ మనో 

భావ మొక్కటియే ప్రమాణ మభావ్య భావ్య పరీక్షకున్‌. (9-588) 


2, తరలం 


ఈ వృత్తం మత్తకోకిల నుంచి విడివడ్డ ఛందస్సు. మొదటి గురువును రెండు లఘువులుగా మారిస్తే మత్తకోకిల 
తరలం అవుతుంది. ప్రారంభంలో తప్ప తరువాతి పద్యం నదక మత్తకోకిలలాగే ఉంటుంది. 


ఇక్ష్వాకు మహారాజింట శ్రాద్దానికి మాంసం కావాలి. రాజు తన కుమారుడు వికుక్షిని నియోగించాడు. వికుక్షి 
అడవికి వెళ్లి కుందేలును వేటాడాడు. ఆకలిగా ఉంటే అందులో కొంత ఆరగించి వచ్చాడు. మాంసానికి ఎంగిలి 
అంటిందని వసిష్టుడు గుర్తించాడు. వికుక్షిమీద చిందులు వేశాడు. ఆ చిందు - తరలం వృత్తంలో నడిచింది. 


కులగురుండు వసిష్ణుండంత వికుక్షి కుందెలు దింట లో 

పల నెటింగి 'యనర్హ మెంగిలి పైతృకం బొనరింపంగా 

వలదు వీండు దురాత్మకుం” డన వాని తండ్రియు వానిం జెం 

తలను జేరంగనీక దేశము దాంటి పో నదిచెన్‌ వదిన్‌. (9-158) 


ఊర్వళి పురూరపుణ్ణి చూచి మన్మథబాణాల ధాటికి వివశురాలయిన సందర్భంలో పోతన మరొక తరల 
వృత్తాన్ని నడిపించారు. వృషపర్వుని మీద కోపించి శుక్రాచార్యుడు ప్రసన్నుదవుతూ నీ కూతురు వేయిమంది చెలికత్తెలతో 
నా కూతురికి ఊడిగం చేయాలంటున్న సందర్భంలో పోతన తరలం అందుకున్నాడు. 


52 శ్రీమహాభాగవత నవమస్కంధ పీఠిక 

“చెలులు లేవురుం దాను నీ సుత చేటికైవడి నా సుతం గొలుచు చుండినం దీజుం గోపముూ అంటూ 
సందర్భోచితవృత్తం నదిపించాదు. 
8. ఇంద్రవజం 


భగీరథుడు గంగను ప్రార్ధిస్తున్నాడు. ఆమె తన తాతల్ని బతికించడానికి దివి నుంచి దిగిరావాలి. ఇందుకు 
గంగ కఠోరమైన నిర్ణయం తీసుకోవాలి. అలాగే భగీరథుని ప్రయత్నం కూడా కఠోరమయింది. గంగను ప్రార్ధించే 
భగీరథుని నోట పోతన ఇంద్ర వజ్రాన్నే పలికించాడు. 


చెల్లన్‌ మది న్నిన్ను భజింతు గంగన్‌, ఫుల్లాంతరంగన్‌ బహుపుణ్యసంగన్‌ 
గల్లోల లక్ష్మీజితకాశమల్లిన్‌, దల్లిన్‌ సుధీకల్పలతామతల్లిన్‌. (9-222) 


త. మాలిని 


పోతన స్క్మంధాంతంలో ఈ వృత్తం ఉపయోగించాడు. శ్రీరామచంద్రుణ్ణి నమస్కరిస్తూ స్కంధం ముగిస్తూ 
ఉన్నాడు. ముగింపుగా రామయ్యకు 'మాలినిని సమర్పిస్తున్నాడు. ఆ మాలిని ఇది. 


జగదవనవిహారీ! శత్రులోక ప్రహారీ!, సుగుణఘనవిహారీ; సుందరీమానహారీ! 
విగతకలుషపోషీ! వీరవిద్యాభిలాషీ!, స్వగురుహృదయతోషీ! సర్వదా సత్యభాషీ! (9-736) 


హారం రెండువైపులుగా ఉన్నట్లే అనుప్రాసలు రెండుసగాలు. మొదట సగం అనుప్రాసవేరు, రెండో సగం మరో 
అనుప్రాస. 


పోలికపద్యాలు 


కవికి తనకంటె ముందటి కవుల పద్యాలను పోలిన పద్యాలు తమ రచనల్లో ఉంటాయి. అలాగే - తన 
తరువాతి కవులు తన పద్యాలను పోలినట్లు పద్యాలు చెబుతూ ఉంటారు. తన పద్యాలను పోలిన పద్యాలు తన 
రచనలో ఉండడం కూడా ఉంటుంది. పోతన పద్యాలు ఈ రెండు విధాలుగా కనిపిస్తాయి. 


1. తన పద్యాన్ని పోలిన తన పద్యం 
శుకుడు పరీక్షిత్తుతో వైవస్వతమనువంశకథనం చేస్తున్నాడు. ఈ కథనిలా ప్రారంభించాడు. 


ఆ. వినుము, మనువకులము వేయి నూజేంధ్లును, బరంగ విస్తరించి పలుకరాదు 
నాకుం దోంచినంత నరనాథ! వేగంబ, యెజుకపడంగం ట్రీతి నేర్పరింతు. (9-06) 


ఇలాంటి పద్యాన్ని భాగవతం ప్రారంభంలోనే చూశాం. ఆ పద్యమిది. 


ఆ. భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు!, శూలికైనం దమ్మిచూలికైన! 
విబుధజనుల వలన విన్నంత కన్నంత, దెలియ వచ్చినంత దేటపజుతు. (1-19) 


శ్రీమహాభాగవత నవమస్కంధ పీఠిక 53 


ఈ పద్యం స్వయంగా భాగవతరచన చేస్తూ విన్నవించుకొన్నదే! భావం రచన పెనవేసుకొని నడిచాయి. 


శుకుడు పోతన ఒకేలాగ మాటాడారు కదా! 


2, తనకంటె ముందటి కవితో పోలిన పద్యం 


నన్నయ ఆంధ్రమహాభారతం ఆదిపర్వం చతుర్జాశ్వాసంలో దుష్యంతుని ఘట్టం ఉంది. అదే ఘట్టం ఈ 


నవమస్మంధంలో ఉంది. అందులో కణ్వాశమవర్ణన పద్యం ఇలా సాగుతుంది. 


స్‌ 


బ్ర 


శ్రవణసుఖంబుగా సామగానంబులు, చదివెడు శుకముల చదువు దగిలి 
కదలక వినుచుండు కరులయుం గరికర, శీతలచ్భ్చాయం దచ్చీకరాంబు 
కణముల చల్లని గాడ్పాసపడి దానిం, జెంది సుఖంబున్న సింహములయు 
భూసుర ప్రవరులు భూతబలుల్‌ దెచ్చి, పెట్టు నీవారాన్న పిందడతతులు 


గడగి భక్షింప నొక్కటంగలసియాడు, చున్న యెలుకలుం బల్లుల యొండు సహజ 
వైరివర్గంబులయు సహవాసమపుడు, సూచి మునిశక్తి కెంతయుం జోద్యమంది (భారతం 1-4-23) 


ఈ పద్యాన్ని పోలిన పోతన పద్యం. ఇరువురి పద్యాలు ఆశ్రమ ప్రశాంతతను మనకు అందిస్తున్నాయి. 


ఉరుతర (శ్రాంతాహి యుగళంబులకుం బింఛ, ముల విసండి కేకిముఖ్యములను 
గరుణతో మదయుక్త కలభంబులకు మేంత, లిడుచు ముద్దాడు మృగేంద్రములను 
ఘనమృగాదనములు, గాపుగా లేళ్ళతో, రతులు సాగించు సారంగములను 
నునుపుగా హోమధేనువుల కంఠంబులు, దువ్వుచు నాడు శార్జూలములను 


దార కలహించు మూషిక దంపతులకు, మైత్రి నంకించు మార్దాలమల్లములను 
మతిని జాతివైరంబులు మాని కూడి, కలసి క్రీడించు మృగములం గాంచె నతండు. (9-600) 


అనుప్రాసల పద్యాలకు పుట్టినిల్లు 


భాగవతంనిండుగా పోతన పద్యాల్లో అనుప్రాసలు కనిపిస్తాయి. సహజసుందరంగా అతికినట్లుంటాయి. 


చదివేటప్పుడు విసుగు పుట్టించవు. తరువాతి ప్రాసకోసం ఏ పదం ఉపయోగిస్తాడో అని ఉత్మంఠ కలిగించి ఓహో 


అనిపిస్తాయి. 
1. _ అంత్యానుప్రాస 
క. భాసుర నిగమ పదోప, న్యాసుండు సుతపోవిలాసుం డనుపమ యోగా 


భ్యాసుండు రవిభాసుండు దు, ర్వాసుం దతిథి యయ్యెం దన్నివాసంబునకున్‌. (9-95) 
ఈ పద్యంలోని క్రీ గీతలు అంత్యానుప్రాసం. 


54 శ్రీమహాభాగవత నవమస్కంధ పీఠిక 


2, ముక్తపదగ్రస్తం 

వ. ఇట్లమ్మహానది... నమ్మహీపాల తిలకంబు తెరువువెంట నంటివచ్చుచు వెలియేనుంగు తొండంబుల ననుకరించి 
పజచు వజద మొగంబులును, వజద మొగంబుల పిజుంద నందంద క్రందుకొని, పొడచూపి, తొలంగు బాలశారదా 
కుచకుంభంబులకు నగ్గలంబైన బుగ్గలును, బుగ్గల సంగడంబునం బారిజాత కుసుమ స్తబకంబుల చెలువంబునుం 


దెగడు వెలినురువులును, వెలినురువుల (9-280). 
తి... ద్విప్రాస 


క. మంతనములు సద్దతులకు, పొంతనములు ఘనములైన పుణ్యముల కిదా 
నీంతనపూర్వమహాఘ సి కృంతనములు రామనామ కృతి చింతనముల్‌. (9-369) 


ఈ పద్యంలో ద్విప్రాసం ఉందని చెప్పవలసి వచ్చినా తక్కిన మూడు పాదాలు చతుష్ప్రాసలో నడిచాయి. 
పలుకు బళ్లు 


ఏ కవికైనా తమ రచనల్లో ప్రాంతీయ పదజాలం చోటు చేసుకొంటుంది. అలాంటి పలుకుబళ్లు పోతనలోను 
కనిపిస్తాయి. అందుకు ఒకటి రెండు ఉదాహరణలు 


1. ఒక మున్నూజు, ఒక యేనూజు 


మ. ఒక మున్నూజు గదల్చి తెచ్చిన లలాటోగ్రాక్షు చాపంబు బా 
ల కరీంద్రంబు సులీలమైం జెజుకుంగోలం ద్రుంచు చందంబునన్‌ 
సకలోర్వీశులుం జూడంగా విజిచె దోశ్ళక్తిన్‌ విదేహ క్షమా 
పక గేహంబున సీతకై గుణమణి ప్రస్ఫీతకై లీలతోన్‌. (9-262) 


మ. ఒకయేనూజు కరంబులన్‌ ధనువు లత్యుల్లాసియై తాల్చి వే 
తొక యేనూట గుణధ్వనుల్‌ నిగుడ శాతోగ్రాస్తముల్‌ గూర్చి వి 
ప్ర! కుఠారంబును నిన్నుం గూల్తు ననుచున్‌ భర్ణించి పుంఖాను పుం 
ఖ కఠలోరంబుగ నేసె రాజు రయరేఖా ధామునిన్‌ రామునిన్‌. (9-454 
మున్నూబభు, ఏనూయజు - అని బృందంగా చెప్పవలసినపుడు '“ఒకిను కలిపి - సమాసంచేసి వాడుతారు. 
సూక్తులు 
భక్తి జ్ఞానవైరాగ్యాలను, చివర ముక్తిని ప్రసాదిస్తుంది భాగవతం. అలాంటి భాగవతంలో మానవుడు ఐహిక 


పరాలను సాధించేందుకు ఎన్నో సూక్తుల్ని - పోతనద్వారా మనం వింటాం. అందులో కొన్ని సూక్తులు 
నవమస్మంధంలోనివి. 


1. _ హరిచక్రానలకీల కన్యుం డొకరుం డడ్డంబు గా నేర్చునే (9-110) 


శ్రీమహాభాగవత నవమస్కంధ పీఠిక 5్‌5 


2. _అకలంకస్థితి గొల్పు భక్తులకు లే దడ్డంబు రాజాగ్రణీ! (9-142) 


8. _ బుద్ధిగల సుతుండు పుట్టినచోం దండ్రి 
మిన్ను ముట్టకేల మిన్నకుండు? (9-386) 


త _ అధముందైన వాని కా లగుకంటె న, 

త్యధికునింట దాసి యగుట మేలు; 

హీనుం బొంది యోని హింసింపంగా నేల? 

యువతిజనుల కూరకుంట లెస్స. (9-407 
5. తనుం గన్న తండ్రి సెప్పిన 

పనిచేసిన సుగతి గొంగుపసిండియె కాదే! (9-558) 


మెదడులో పదిలం చేసుకోదగ్గపద్యాలు 


తెలుగుభాషలోని మాధుర్యాన్ని అనుభవించడానికి, ఇతరులతో పంచుకోడానికి, ఆ పద్యాల భావాల్ని జీవితాల్లోకి 
అన్వయం చేసుకోడానికి తెలుగువారు తప్పకుండా కంఠతా ఉంచుకో తగ్గ పద్యాలు భాగవతంలో ఎన్నో ఉన్నాయి. 
నవమస్మంధంలోని కాన్ని పద్వాల మొదళ్లను ఆయా పద్వాల సంఖ్యతో చూపుతున్నాను. 


1. _ సప్తద్వీపవిశాలభూభరము 81 

2. _ అమరేంద్రాశకుం 2059 
8. _ పుణ్యుండు రామచంద్రుండటపోయి 268 
త నల్లనివాండు పద్మనయనంబులవాండు 861 
5. అన్నము లేదు, కొన్ని మధురాంబువు 6418 


త్రురామత్రీకృష్ణు లిద్దర్ని ఒకేలా ఆరాధిస్తారు 


పోతన శ్రీమన్నారాయణ కథాప్రపంచవిరచనాకుతూహలంతో ఉన్నాడు. చంద్రగ్రహణ సమయంలో గంగకు 
వెళ్లాడు. పరమేశ్వరధ్యానంలో కూర్చున్న పోతనకు శ్రీరాముడు దర్శనమిచ్చాడు. భాగవతాన్ని తెలుగు చేయుమన్నాడు. 
పోతన భాగవతాన్ని తెలుగు చేస్తూ మహానందాంగనాడింభకుని స్తుతితో శ్రీకారం చుట్టాడు. శ్రీ కైవల్యం కోరుకున్నాడు. 
అంకితం మాత్రం శ్రీకృష్ణునికే చేశాడు. షస్ట్రంతాలలో ఇది కనిపిస్తుంది. భాగవతాన్ని శ్రీరామునికి వినిపించాడు. 


ఈ విధంగా పోతన రామకృష్ణుల్ని ఏకభంగిగా ఆరాధించాడు. నవమ దశమస్కంధాల్లో ఈ ఇరువురిమీద ఒకే 
విధంగా చెప్పిన రెండు పద్యాలు ఆ సంగతిని మనకు తెలుపుతాయి. 


ఉ. నల్లనివాండు పద్మనయనంబులవాండు మహాశుగంబులన్‌ 
విల్లును దాల్చువాండు గడు విప్పగు వక్షమువాండు మేలు పైం 


56 శ్రీమహాభాగవత నవమస్కంధ పీఠిక 


జల్లెదువాందు నిక్కిన భుజంబులవాండు యశంబు దిక్కులం 
జల్లెడువాండు నైన రఘుసత్తముం దీవుత మా కభీష్టముల్‌. (9-861) 


ఉ. నల్లనివాండు పద్మనయనంబులవాండు గృపారంసంబుపై 
జల్లెడు వాడు మౌళిపరిసర్పితపింఛమువాడు నవ్వురా 
జిల్లడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దోచెనో 
మల్లియలార! మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే! (10-1-1010) 


రండు పద్యాలలో శైలి, పదబంధాలు, రచనా విధానం ఒకేలా ఉంటాయి. అంలేకాదు. రెండు పద్యాలలో 
ఎత్తుగడ ఒకే విధంగా ఉన్నది. రాముడూ కృష్ణుడూ ఒక్కడేనని చెప్పడమే మహాకవి పోతన వేసిన “ఎత్తుగడ అనిపిస్తుంది 
మనకు. 

నవనవోన్నేష ప్రతిభా సంపన్నుడైన పోతనామాత్యుడు సహజపాండిత్యుడై సద్భక్తుని నేపథ్యంగా చేసుకొని, 
భాగవత నవమస్మంధం తెలుగువారికి అందించాడు. 


తిరుపతి ఇట్లు 
గురువారం భాగవత విధేయుడు 
16-02-2017 కట్టా నరసింహులు 


5/7 
అప్టమస్కంధం - కథాసారం 


పీరీక్షిత్తు శుకుని ఇలా ప్రశ్నించాడు. మహాత్మా! శ్రీహరి ఏ మనువు కాలంలో ఏ పనిమీద పుట్టాడు? 
ఆ మనువుల పేరేమిటి? వివరించండి అని అడిగితే శుకుడు ఇలా చెప్పసాగాడు. 


ఈ కాలంలో పద్నాలుగుమంది మనువులలో ఆరుగురు వెళ్లిపోయారు. మొదటి మనువు స్వాయంభువు. 
ఆయనకు ఆకూతి, దేవహూతి అని ఇద్దరు కూతుళ్లు. శ్రీహరి వారికి కపిలుడు, యజ్ఞుడు అనే పేర్లతో 
ధర్మజ్ఞానబోధకోసం పుట్టాడు. కపిలుని చరిత్ర చెప్పాను కదా! ఇక యజ్ఞుని చరిత్ర చెపుతానని మొదలుపెట్టాడు. 


శతరూపకు భర్త అయిన స్వాయంభువుడు తపస్సు చేస్తూ ముందుగా భగవంతుని మనసా ధ్యానించాడు. 
పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉపనిషద్వాక్యార్థాలు పలికే మనువును చూసి రాక్షసులు వానిని తినివేయాలని చూశారు. 
అపుడు యజ్ఞుడనే పేరుగల విష్ణువు ఆ రాక్షసులను తనచక్రంతో సంహరించాడు. 


ఇక రెండవ మన్వంతరం విను! ఇందులో స్వారోచిషుడు మనువు. అతనికి ద్యుమంతుడు, సుషేణుడు, 
రోచిష్మంతుడు మొదలైనవారు కొడుకులయ్యారు. రోచనుడు ఇంద్రుడయ్యాడు. తుషితాదులు దేవతలు. ఊర్జస్తంభుడు 
మొదలైన ఐదుగురు సప్తర్షులు. వేదశిరుడు తుషితలకు “విభుడు అనే పేరుతో శ్రీహరి అవతరించాడు. అతడు 
88,000 మంది మునుల అనుగ్రహంతో బ్రహ్మచర్య వ్రతదీక్ష పాటించాడు. 


మూడో మనువు ఉత్తముడు. అతడు ప్రియవ్రతుని కొడుకు. అతని కొడుకులు పవనుడు, సృంజయుడు, 
యజ్ఞహోత్రుడు మొదలైన భూపరిపాలనంచేశారు. వశిష్టుని కొడుకులు ప్రమథాదులు సప్తర్నులయ్యారు. సత్యజిత్తు 
ఇంద్రుదయ్యాడు. సత్యభద్రాదులు దేవతలు - సూనృత, ధర్ములకు సత్యసేనుడు అనేపేర శ్రీహరి పుట్టాడు. 
సత్యజిత్తుకు అతడు మిత్రుడై రాక్షసులను యక్షులను దండించాడు. 


గజేంద్ర మోక్షణం 


ఉత్తముని సోదరుడు తామసుడు నాబ్బవ మనువు. కేతుడు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన పదిమంది 
కొడుకులు రాజులయ్యారు. సత్యకులు, హరివీరులు దేవతలు. త్రిశిఖుడు దేవేంద్రుడు. జ్యోతిర్యోముడు మొదలైనవారు 
మునులు. హరిణి హరిమేధులకు శ్రీహరి పుట్టాడు. అతడే ముసలికి చిక్కిన ఏనుగును విడిపించాడు. అనగానే 
శుకుని చూసి రాజు ఇలా అన్నాడు. నీటిలోని మొసలికి, అడవిలోని ఏనుగుకు ఎలా పోరాటంకలిగింది? ఆ కథ 
అంతా వివరంగా చెప్పు? అని పరీక్షిత్తు శుకుని అడిగాడు. అపుడు శుకుడు పరీక్షిత్తుకు ఇలా చెప్పాడు. 


“రాజేంద్రా? పాలసముద్రంలో '“త్రికూటం' అనే పర్వతం పదివేలయోజనాల ఎత్తు, అంతే పొడవు, వెడల్పులూ 
కలిగి ఉంది. దీనికి మూడుశిఖరాలు బంగారు, ఇనుము, వెండి శిఖరాలు ఉన్నాయి. రంగురంగుల రత్నాలతో 
అక్కడి భూమ్యాకాశాలు మెరిసిపోతూ ఉంటాయి. ఆ కొండచరియల్లో దేవతలు విమానాలెక్కి తిరుగుతూ ఉంటారు. 
ఎన్నో చక్కని పూలచెట్లు ఉన్నాయి. చిలుకలు, కోకిలలు కోలాహలంతో చక్కగా అందంగా ఉంటుంది ఆ ప్రాంతం. 
అంతేకాదు, ఏనుగులూ, సింహాలూ కూడా ఉంటాయి. 


58 శ్రీమహాభాగవత అష్టమస్కంధ కథాసారం 


ఒకనాడు కొన్ని ఏనుగులు దప్పికతోవచ్చి నీటిగాలిసోకి కాసారంలో దిగాలి అనుకొన్నాయి. వెంటనే ఏనుగులు 
గుహలనుండి బయటకు వచ్చాయి. వాటి గాలిసోకి ఇతర జంతువులన్నీ చెల్లా చెదరయ్యాయి. ఏనుగుల గుంపులన్నీ 
విచ్చలవిడిగా విహరిస్తున్నాయి. అందులో ఒక గజరాజు ఇతరమయిన గుంపులతో విడివడిపోయి తానొక్కడూ 
తనగుంపుతో వెళ్లుతున్నాడు. తన కరణీసమూహంతో దారితప్పి దాహంవెసి, వెళ్లి వెళ్లి ఒక సరస్సు చూశాడు. 
దానితో ఆ గుంపుకు పంచేంద్రియ తృప్తి కలిగింది. ఇక ఒళ్లు తెలియక ఆ ఏనుగుల గుంపు ఆ సరసులోకి 
దిగింది. వాటి విహారానికి దేవతలుకూడా నిశ్చేష్టులయ్యారు. ఇంతలో ఆ గజేంద్రుని ఒక మొసలి పట్టుకొంది. 
వెంటనే ఏనుగు దానిపట్టు తప్పించుకొని తొండంతో ఆ మొసలిని కొట్టింది. మొసలి చచ్చినట్లు పడిపోయింది. 
కాని, వెంటనే మళ్లీ ఏనుగు ముందరికాళ్లు పట్టుకొంది. ఏనుగు తన రెండు దంతాలతో మొసలి చిప్పలు 
కదిలిపోయేటట్లు పొడిచింది. ఇలా కరిమకరాలు రెండూ చెరువునంతటినీ సంక్షుభితం చేశాయి. ఇలా చాలాకాలం 
ఆహారమూ నిద్రా లేకుండా పోరుతున్నాయి. నీరు తనకు జీవనాధారం కాబట్టి, మొసలికి అంతకంతకూ బలమూ 
పట్టుదలా పెరిగాయి. గజరాజు కృష్ణపక్షంలో చంద్రునివలె శీతకాలపు సూర్యునివలె తయారయింది. అయినా 
కరిమకరులు రెండూ పోరాడుతూనే ఉన్నాయి. అలుపూ, సాలుపూ లేకుండా విసిగిపోకుండా వనుగూ మొసలీ 
ఎడతెరపిలేకుండా వెయ్యిఏళ్లు పోరాడాయి. 


అపుడు ఏనుగు తన బలాస్సీ మొసలి బలాన్నీ ఎంచి చూచుకొని “దీనితో నేనికపోరాడలేను అని బాధపడింది. 
అంతలో పూర్వపుణ్యవశాన దివ్యజ్ఞానం కలిగి ఇలా అనుకొంది. 


“ఈశ్వరా! ఈ అడవిలో నేను పదిలక్షకోట్ల ఆడఏనుగులకు అధిపతినై ఉన్నాను. నా మదజలంతో పెరిగిన 
చందన పుష్పాలనీడలలో ఉండలేక ఈ నీటికి ఆశపడి ఇక్కడకు ఎందుకు వచ్చాను? చాలా భయం కలుగుతోంది 
కూడా. అంటూ ఈ విధంగా ప్రార్థించింది. 


ఎవ్వనిచేంజనించు జగమెవ్వని లోపలనుండు లీనమై 
యెొవ్వని యందుడిందు; పరమేశ్వరుడెవ్వడు? మూలకారణం 
బెవ్వండనాది మధ్యలయుందెవ్వండు సర్వముందానయైన వాం 
డెవ్వండు వానినాత్మభువు నీశ్వరునే శరణంబు వేడెదన్‌ 


అంటూ ప్రార్థించింది. అలా చాలాసేపు ప్రార్ధించాక అసలు ఆ భగవంతుడు ఉన్నాడా! అని అనుమానం 
వచ్చింది. కొంతసేపు అలా 'అస్తి - నాస్తి విచికిత్సలకులోనై చివరకు తనమనసులో ఈశ్వరుని నిలుపుకొని ఇలా 
ప్రార్ధించాడు గజరాజు. 


లావొక్కింతయులేదు, ధైర్యము విలోలంబయ్యెం బ్రాణంబులున్‌ 
ఠావుల్‌ దప్పెను మూర్భవచ్చెందనువున్‌ దస్సెన్‌ శ్రమంబయ్యెడిన్‌ 
నీవే తప్ప నితః పరంబెజుగ మన్నింపందగున్‌ దీనునిన్‌ 

రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా! 


శ్రీమహాభాగవత అష్టమస్మంధ కథాసారం 5్‌9ి 


అంటూ శరణార్థియెన తనను రక్షింపుమని వేడుకొన్నాడు. ఆకాశంవైపు చూస్తున్నాడు. ఈ మొర బ్రహ్మాదులు 
విన్నారు. కాని, వారికి విశ్వమయత లేకవారు విన్నా అద్దుపడలేదు. విశ్వమయుడైన విష్ణువు అద్దుపడాలనుకొన్నాడు. 


ఎక్కడో దూరంగా వైకుంఠపురం ఉంది. అందులో అంతఃపురం. దాని వెనుక ఒక భవనం. దాని ప్రక్కనే ఒక 
అమృత సరస్సు. దాని ఒద్దున చంద్రకాంతమణులు పొదిగి, కలువలు పరిచిన తల్పం. దానిమీద రమాదేవితో 
వినోదిస్తున్నాడు. ఆ మహావిష్ణువు. ఆయన ఆపన్న ప్రపన్నుడు కదా! ఏనుగు “వాహి పాహి” అన్న మొర విన్నాడు. 
అంతే - వెంటనే ప్రక్కనున్న లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలు ధరించలేదు, ఏ పరివారాన్నీ పిలువలేదు. 
గరుత్మంతుని సిద్ధంకమ్మనలేదు. చివరకు జుట్టుకూడ సవరించుకోలేదు, వివాదంతో పట్టుకొన్న లక్ష్మీదేవియొక్క 
పైటకొంగును కూడా విడువకుండా లేచాడు. అటుఇటూ చూచాడు. ఆకాశాని కెగిరాడు. 


తనవెంటనే లక్ష్మీదేవి, ఆమెవెంట అంతఃపురప్తీలు వారివెనుక గరుత్మంతుడు, ఆ వెనుక ధనుస్సు, గద, 
శంఖచక్రాలూ వస్తున్నాయి. ఆ వెనుక నారదుడు, సేనాపతి విష్వక్సేనుడు...ఇలా వైకుంఠంలో ఉన్నవారంతా 
వస్తున్నారు. లక్ష్మీదేవి పైటకొంగు పట్టుకొని వస్తున్నారు. అపుడు లక్ష్మీదేవి ఇలా అనుకొంది. ఎక్కడికి వెడుతున్నారో! 
చెప్పడు. ఎవరైనా వేదాలు దొంగిలించారో ఏమో! రాక్షసులు దేవనగరంమీద దండెత్తారేమో! లేకపోతే ఎవరయినా 
లేదా భక్తులను పట్టుకొని దుర్దనులెవరయినా ఆ హరి ఎక్కడున్నాడు? అని హుంకరిస్తున్నారేమో! అనుకొంటోంది 
లక్ష్మీదేవి. ఆయన వెనుక ఆమెకూడా నడుస్తోంది. చెవుల తాటంకాలు ఊగిపోతున్నాయి. పైటతొలగిపోతోంది. 
నుదుటి తిలకం జారిపోతోంది. తన పైటచెంగు విభుని చేతిలో ఉంది. కోటిచంద్రుల కాంతితో మెరిసిపోతోంది. 
తన స్తనభారంతో నడుము వంగిపోతోంది. 


అయినా “అడుగుదాం అని వేగంగా ముందుకుపోతోంది. అడిగితే మాత్రం సమాధానం చెపుతాడా! అని 
ఆగిపోతోంది. ఇలా తొట్రుపాటుతో నడుస్తోంది, అగుతోంది. ఈ దృశ్య్వమంతా దేవతలంతా చూశారు. “అడుగో! 
వచ్చేశాడు శ్రీహరి. ప్రక్కన లక్ష్మీదేవి. శంఖధ్వనికూడా వినిపిస్తోంది. చక్రం అదిగో - అడుగో గరుత్మంతుడు - 
అంతా వచ్చేస్తున్నారు. అంటూ దేవతలంతా “నమో నారాయణాయ” అంటూ నిలిచి నమస్కరించారు. అంతలో 
విష్ణువు తన సుదర్శనచక్రాన్ని మొసలిమీదికి వదిలాడు. అదివచ్చి మొసలి శిరస్సును ఖండించింది. మొసలి 
పట్టువీడి గజరాజు గ్రహణం విడిచిన చంద్రునివలె ప్రకాశించాడు. 


అపుడు శ్రీహరి పాంచజన్యం పూరించాడు. దేవదుందుభులు (మోగాయి. పూలజల్లు కురిసింది. అప్సరసలు 
నాట్యం చేశారు. విష్ణుమూర్తి తనచేతితో గజాన్ని సరసునుండి బయటకు లాగి, శరీరం నిమురుతూ దాని దుఃఖం 
పోగొట్టాడు. ఏనుగుకూడ మొసలిబారినుండి బయటపడినతర్వాత ఆడవనుగులతో కరపీదనం చేసింది. వెంటనే 
మొసలి 'హూహూ అనే గంధర్వుడు గానూ, గజరాజు ద్రవిడ దేశపు రాజయిన ఇంద్రద్యుమ్నునిగానూ మారిపోయారు. 


ఆ ఇంద్రద్యుమ్నుడు పూర్వం అచ్చ్యుతుని ధ్యానిస్తూ ఉండగా అగస్యమహాముని వచ్చాడు. ఇంద్రద్యుమ్నుడు 
లేవలేదు. పూజింపలేదు. వెంటనే అగస్సుడు ఇంద్రద్యుమ్నుని ఏనుగుగా జన్మించుమని శపించాడు. “అందుకే 
విప్రలను అవమానింపరాదు. తామెంత పుణ్యాత్ములయినా సరే! ఆ రాజు గజరాజు అయ్యాడు. భటాదులు 


60 శ్రీమహాభాగవత అష్టమస్కంధ కథాసారం 


ఏనుగులయ్యారు. ఏనుగయినా శ్రీహరి పాదసేవతో మోక్షం లభించింది. అందుకే సత్మర్మలు చేస్తూ, కమలాక్షుని 
సేవిస్తూ నియతంగా ఉంటే కర్మలన్నీ శిధిలమైపోతాయికాని విష్ణుభక్తి మాత్రం చెడదు. స్థిరంగా నిలుస్తుంది. 
విష్ణుసేవాపరాయణులే చెడిపోనివారు. 


అప్పుడు చిరునవ్వుతో ఉన్న లక్ష్మీదేవితో విష్ణువిలా అన్నాడు. బాలా! నా వెనుక ఆకాశంలో వస్తూ ఉన్ననీ 
పైటకొంగు పట్టుకొన్నందుకు నీ మనసులో నన్ను గురించి ఏమనుకొన్నావు? నేనెప్పుడూ అన్నీ తెలుసుకొంటూనే 
ఉంటాను. నన్ను మరువకుండా మొరపెట్టుకొనేవారిని ఎన్నడూ మరిచిపోను. “అన్నాడు. అపుడు లక్ష్మీదేవి “దేవా! 
మీ పాదాలు ధ్యానిస్తూ మీవెంటే వస్తున్నాను. మీరు దీనరక్షకులని నాకు బాగా తెలుసు” అంది. వెంటనే విమ్ణుమూర్తి 
చిరునవ్వుతోనే ఆలింగనం చేసుకొని సపరివారంగా గరుడుని అధిరోహించి తన సదనానికి వెళ్లిపోయాడు. 


ఇలా చెప్పి శుకుడు “రాజా! ఈ కథ విన్నవారికి దోషాలు తొలగి సంపదలు, సంతోషం కలుగుతాయి. 
మోక్షం సులభమవుతుంది. ఆనందం కలుగుతుంది. అని శ్రీమహావిష్ణువు చెప్పాడు. తెల్లవారుజాముననే లేచి 
ఏకాగ్రమైన మనస్సుతో ఇది చదివినవారికి నిర్మలగతిని ప్రసాదిస్తానని, మోక్షమరచేతిలోకి వస్తుంది అనీ చెప్పాడు. 


ఇలా చెప్పి శుకుడు రాజుతో ఇలా అన్నాడు. తామసుని తమ్ముడైన రైవతుడు ఐదవ మనువయ్యాడు. 
వానికొదుకులు ప్రతివింధ్యుడు, అర్జునుడు మొదలైనవారు భూమిని పాలించారు. ఆ మన్వంతరంలో హిరణ్యరోముడు, 
ఊర్జ్వబాహుడు, వేదశీర్చుడు, మొదలైనవారు సప్తర్షులు. శుభ్రునికీ వికుంఠఅనే ఆయన ధర్మపత్నికీ వైకుంఠుడనే 
పేరుతో విష్ణువు పుట్టాడు. వైకుంఠం కల్పించాడు. అతనినే రమాదేవి చేపట్టింది. ఆ హరి సద్గుణాలు ఇన్ని అని 
ఎన్నలేము. చక్షువు కొడుకు చాక్షుషుడు. ఆరో మనువు అయ్యాడు. పురువు, పురుషుడు, సద్యుమ్నుడు మొదలైనవారు 
అతని కొడుకులు రాజులయ్యారు. ఆపుడు మొదలైనవారు దేవతలయ్యారు. హవిష్మదాదులు సప్తర్నులయ్యారు. 
సంభూతికీ వైరాజుకూ విష్ణువు అజితుడనే పేరుతో పుట్టాడు. తాబేలై సముద్రంలో మందరపర్వతం మోసినవాడు 
అతడే. అనగానే పరీక్షిత్తు శుకుని ఇలా అడిగాడు. 


క్షీరసాగర మథనం 


మునీంద్రా! విష్ణుమూర్తి తాబేలు రూపం ధరించి పాలకడలి ఎందుకు మధించాడు? దేవతలకు అమృతం 
ఎలా లభించింది? వివరంగా చెప్పుమని అడిగితే శుకుడు పరీక్షిత్తుకు ఇలా చెప్పాడు. 


రాక్షసులు దేవతలపై దాడి చేశారు. అపుడు ఇంద్రాదులు బ్రహ్మదగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. నిస్తేజలయిన 
దేవతలను చూసి బ్రహ్మ పరమాత్ముని తలచుకొన్నాడు. అపుడాయన ముఖాలు వికసించాయి. శ్రీహరి దర్శనమిచ్చాడు. 
బ్రహ్మాదులు విష్ణువును స్తుతించారు. అపుడు విష్ణుమూర్తి ఇలా చెప్పాడు. “దేవతలారా! ఇపుడు మీరు దానవులతో 
కలిసి జీవించాలి. అమృతంపొందే ప్రయత్నం చేయండి. ఆ అమృతంకోసం పాలకడలిని మధించండి. ముందుగా 
సముద్రంనుండి విషం పుడుతుంది. అంతటితో భయపడి ఆగిపోకంది. అమృతం పుట్టెవరకూ మధించండి. అని 
చెప్పి విష్ణువు అంతర్థానమయ్యాడు. దేవతలు బలిని సేవింపసాగారు. దేవతలను రాక్షసులు చంపబోతుంటే 
బలివారిని వారించి శాంతపరిచాడు. ఇంద్రుడు కూడ వారితో స్నేహం పాటించాడు. పాలకడలి మధించాలని 


శ్రీమహాభాగవత అష్టమస్మంధ కథాసారం 6] 


ఇరువురిని ప్రోత్సహించాడు. దేవతలూ దానవులూ మందర పర్వతాన్ని పెల్లగించి సముద్రం దగ్గరకు తెచ్చారు. 
అలా తేవడంలో కొంతమంది నుగ్గునుగ్గు అయ్యారు. కొంతమంది పారిపోయారు. “శ్రీహరి ఇంకా రాదేమిటి అని 
అనుకుంటూ ఉండగానే శ్రీహరి గరుత్మంతుని పై రానే వచ్చాడు. శ్రీహరిని దింపి గరుత్మంతుడు వెళ్లిపోయాడు. 


దేవదానవులు వాసుకిని పిల్చి ఆ సర్పరాజును సముద్రమథన కార్యానికి త్రాడుగా కమ్మని ప్రియోక్తులతో 
ఒప్పించారు. ఇంద్రుడు, దేవతలూ వాసుకి తలవైపు; రాక్షసులు తోకవైపు పట్టుకొని పాలకడలిని మందరపర్వతంతో 
చిలుకుతున్నారు. అంతలో వాసుకి 'విడవండి విడవండి అని అరిచాడు. మరుక్షణంలో ఆ పర్వతం సముద్రంలో 
మునిగిపోతోంది. విధిబలీయం కదా! అంతలో శ్రీహరి తాబేలుగా మారి వాసుకితోపాటు కొండను అవలీలగా 
'పైత్తాడు. దేవదానవులంతా పట్టుదలతో పాలకడలి మధిస్తూ ఉంటే హాలహలం అనే విషం పుట్టింది. వెంటనే 
బ్రహ్మాదులు కైలాసం చేరి శంకరుని శరణువేడారు. దేవతల ప్రార్ధనవిని శంకరుడు పార్వతితో “విషం పుట్టిందిట 
- దాన్ని మ్రింగి దేవతలకు హితం చేస్తాను. చూడు.” అన్నాడు. వెంటనే పార్వతీదేవి “మీయిష్టం” అంది. 


అపుడు పరీక్షిత్తు శుకుని ఇలా అడిగాడు. లోకహితంకోసం శివుడు 'అలాగే అన్నాడనుకో. దేవతలూ 
మ్రైింగమన్నారే అనుకో! బ్రహ్మాదులూ 'శంకరా! లే అన్నారే అనుకో - వీరంతా ఎలా ప్రోత్సహించినా, ఆ 
ఉమాదేవి ఎలా మింగమంది? అనగానే శుకుడు ఇలా సమాధానం చెప్పాడు. మింగేవాడు విభుడనీ తెలుసు. 
మింగేది హాలాహలమనీ తెలుసు. అయినా ప్రజలకు మేలు కలుగుతుందని పార్వతీదేవి 'మింగండి' అని చెప్పింది. 
అంటే ఆమె తన మంగళసూత్రాన్ని ఎంతగా నమ్ముకొందో! వెంటనే శివుడు ఆ విషాన్ని నేరేడు పండులా (మింగేశాడు. 
శివునికి ఏమీ కాలేదు. శివునికి తన ఉదరంలో లోకాలున్నాయని తెలుసు. అయినా చిన్న పండురసంలా తన 
కంఠంలోనే నిలుపుకొన్నాడు. ఆ దృశ్యంచూచి, హరి బ్రహ్మాదులూ, పార్వతీకూడ బాగుంది అని మెచ్చుకొన్నారు. 
అప్పటినుండి శివుడు కాకోలగ్రీవుడు, నీలకంఠుడు, గరళకంఠుదడని పిలువబడ్డాడు. రాక్షసులూ దేవతలూ అలా 
మధిస్తూ ఉంటే ఆ సముద్రంనుండి కామధేనువు పుట్టింది. అగ్నికార్యాలకు పనికి వస్తుందని దేవమునులు దానిని 
తీసుకొన్నారు. తరువాత ఉచ్చెతవమనే గుళజ్జం పుట్టింది. దాన్ని బలిచక్రవర్తి తీసుకొన్నాడు. తరువాత ఐరావతమనే 
ఏనుగు పుట్టింది. వెంటనే చంద్రుడు ఉద్భవించాడు. అపుడు మెరుపు తీగవంటి లక్ష్మీదేవి పుట్టింది. తీర్ధజలాలతో 
ఆమెకు స్నానం చేయించాడు. సముద్రుడు నూతనవస్త దయమూ, వైజయంతీమాలను వరుణుడు; కంకణాలను 
విశ్వకర్మ; సరస్వతి ముత్యాలహారాన్నిి బ్రహ్మపద్నాన్ని ఇచ్చారు. ఆమె చిరునవ్వు లోకులందరి దుఃఖాన్నీ వారిస్తుంది. 
ఆమె దుర్గాభారతులను ప్రియసఖులుగా భావిస్తుంది. ఆమె విష్ణువును చూసి “ఇతడే భర్త అనుకొంటూ పూలదందడతో 
సత్మరించింది. సందట్లో సందడిగా మన్మథుడు వారిని తొందరించాదు. శ్రీహరి లక్ష్మీదేవిని వక్షస్థలంమీద ధరించాడు. 
సముద్రుడు కౌస్తుభరత్నంతో విష్ణువును అలంకరించాడు. 


సము(ద్రంలోనుండి వారుణి అనే కన్యవచ్చింది. శ్రీహరి అనుమతితో ఆమెను రాక్షసులు స్వీకరించారు. 
ఇంకా ధన్వంతరి అమృత కలశంతో సముద్రంనుండి పైకి వచ్చాడు. వెంటనే రాక్షసులు దాన్ని అపహరించారు. 
దేవతలు శ్రీహరికి మొరపెట్టారు. 


62 శ్రీమహాభాగవత అష్టమస్కంధ కథాసారం 


విష్ణుమూర్తి మోహినీ రూపం ధరించాడు. తన సౌందర్యంతో, హావభావాలతో వారిని సమ్మోహపరిచాడు. 
వారు అమృతం పంచిపెట్టుమని కోరారు. మోహిని వారిని రెండుభాగాలు చేసి కూర్చుండబెట్టి, జాణతనంతో 
మాట్లాడి, రాక్షసులను వశపరచుకొని “త్వరగా త్రాగండి అంటూ దేవతలకు అమృతాన్ని పంచింది. దేవతలంతా 
సంతోషించారు. గట్టిగా అడిగితే కోప్పడుతుందేమో అని మాట్లాడలేదు దేవతలు. ఇంతలో రాక్షసులు ఆమె 
చూపులతో కరిగినీరైపోయారు. ఆమెను అడగనుకూడ అడగలేకపోయారు. రాహువు దేవతల్లో చేరి అమృతం 
త్రాగడం చంద్రసూర్యులు చూశారు. వారు నారాయణునికి సైగ చేశారు. వెంటనే విష్ణువుచక్రంతో రాహువు 
శిరస్సును ఖండించాడు. బ్రహ్మ వానితలను గ్రహంగా చేశాడు. ఒక్కబొట్టు కూడ మిగలకుండా అమృతాన్నంతా 
దేవతలకు పంచాడు. 


నిజమే! శ్రీహరి పరాజ్బ్ముఖులు ఏ కోరికలనూ పొందలేరు కదా! వెంటనే శ్రీహరి గరుత్మంతుని ఎక్కి వెళ్లిపోయాడు. 
దేవదానవ సైన్యాలు మోహరించాయి. బలితో ఇంద్రుడు మొదలైనవారంతా రేయింబగళ్లు గమనించకుండా యుద్ధం 
చేశారు. దేవతలు రాక్షసులచేతికి చిక్కి జనార్దనుని ప్రార్ధించారు. జనార్దనుడు మాలి, సుమాలును, సంహరించాడు 
మాల్యవంతుని నరికాడు. 


అపుడు ఇంద్రుడు బలిని చూసి “దాక్కోకు! నవ్వుతా” రంటూ వేళాకోళం చేశాడు. బలి కూడా తిరిగి 
అవమానించాడు. ఇంద్రుడు వానిని వజ్రాయుధంతో కొట్టాడు. బలి నేలపైపడ్డాడు. వెంటనే ఆతని సఖుడు 
జంభుడు ఇంద్రుని ఏనుగును కూలబొడిచాడు. వారిద్దరికి మహాయుద్ధం జరిగింది. ఇంద్రుడాయుద్ధంలో పాకాసుర 
బలాసురులను వజంతో నేలగూల్చాడు. వెంటనే నముచి ఇంద్రునిపై శూలాన్ని విసిరాడు. వస్తున్న శూలంమీదికి 
వజ్రాయుధం విసిరినా, అది వాని కంఠం తెగవేయలేకపోయింది. వజి ఆశ్చర్యపడుతుంటే దివ్యవాణి ఇలా అంది. 
“ఇతడు ఆర్టమైన దానితోను, శుష్మమయినదానితోనూ చావడు. మరొకటి ప్రయోగించు” అనగానే ఇంద్రుడు 
వజ్రాయుధాన్ని నురుగులో ముంచి నముచి తలను తెగనరికాడు. ఇంతలో బ్రహ్మ పంపితే నారదుడు వచ్చాడు. 
యుద్ధం చాలించారు దేవతలు. చావగా మిగిలిన రాక్షసులు బలిని తీసికొని అస్తగిరి శిఖరానికి చేరారు. చనిపోయిన 
రాక్షసులను శుక్రుడు మృతసంజీవనితో బ్రతికించాడు. 


శుకుడు పరీక్షిత్తుతో ఇంకా ఇలా చెపుతున్నాడు. ఒకనాడు కైలాసంమీద శివుడు కొలువుదీరి ఉన్నాడు. 
అపుడు “విష్ణువు స్తీ రూపం ధరించి రాక్షసులను కనుగప్పి దేవతలకు అమృతం పంచిన విషయం విన్నాడు. 
వెంటనే ప్రమథగణాలతో విష్ణుమందిరానికి వచ్చాడు. కుశల ప్రశ్నానంతరం శివుడు విష్ణుమూర్తితో ఇలా అన్నాడు. 
జగదీశా! మాయాయుక్త 'బ్రహ్మవు. మునులు మోక్షంకోసం నీ పాదాలు సదాకొలుస్తూ ఉంటారు. మోహినివై 
అమృతాన్ని ఇంద్రాది దేవతలకు ఇచ్చావు. ప్రీరూపంతో లోకాలను ముంచెత్తడం నీకెంతపని? అనగానే విష్ణువు 
భావగర్భితంగా ముకుందా! దేవా! నీవు సత్యానంద స్వరూపుడవు. మోక్షార్టులు నిన్నే సేవిస్తారు. ఎన్నో రూపాలతో 
నిను కొలుస్తారు. అలలు ఎన్ని ఉన్నా సముద్రం ఒకటే - ఈ లోకాలన్నిటికీ బంధం, మోక్షం నీవే! నీ విలాసాలు 
చాలాసార్లు చూశాం. నీ స్త్రీ రూపం ఎలా ఉంటుందో చూడాలి” అనగానే శివునితో విష్ణువు ఇలా అన్నాడు. 
“నీలకంఠా! నీ కోసం నా ప్రీరూపం చూపిస్తాను అని మాయమయ్యాడు. 


శ్రీమహాభాగవత అష్టమస్మంధ కథాసారం 63 


పరమేశ్వరుడు పరిశీలిస్తున్నాడు. మరుక్షణంలో ఒక యువతిని చూశాడు. రెప్పవేయక తదేకదృష్టితో 
చూడసాగాడు. జారిపోతున్న పైటచెంగును పట్టుకొంది. ఈమె ఎవరా? అని సాకాంక్షగా చూశాడు. ఆమె 
జగన్మోహన రూపంతో విహరిస్తోంది. శూలి ధైర్యం సడలింది. ఆమె దగ్గరకు చేరాడు శూలి. ఆమె సిగ్గుతో 
నవ్వుతూ చెట్లచాటుకు చేరింది. శివుడు కూడా వెంట తగిలాడు. సంతోషంతో కౌగిలించాడు. అలా వెళుతూ 
ఉండగానే అతని వీర్యం నేలబడింది. ఆ చోటంతా వెండి, బంగారుమయమయింది. వెంటనే “విష్ణుమాయ అని 
తెలిసింది. అపుడు హరి, హరునితో ఇలా అన్నాడు. “నా మాయలోపడకుండా మోహితుడవైనప్పటికీ నన్ను 
గుర్తించావు.” అంటూ గౌరవించాడు. 


రాజా! ఈ చరిత్రను చదివినవారు అనల్పసుఖాలను పొందుతారు. 


అని శుకుడిలా అన్నాడు. ఇపుడు ఏడవమన్వంతరం జరుగుతోంది. వైవస్వతుడు అనే ఈ మనువుకు 
పదిమంది కుమారులు. వారి పేర్లు. ఇక్ష్వాకుడు, నభగుడు, దృష్టుడు, శర్యాతి, అరిష్యంతుడు, నాభాగుడు, 
దిష్టుడు, కరూశకుడు, పృషద్దుడు, వసుమంతుడు అనే పదిమంది రాజులు, పురందరుడు, ఇంద్రుడు, ఆదిత్యులు, 
మరుత్తులు, అళ్వినులు, వసువులు, రుద్రులు అనే పేర్లు కలవారు దేవతలు. గౌతముడు, కశ్యపుడు, అత్రి, 
విశ్వామిత్రుడు, జమదగ్ని భరద్వాజుడు, వసిష్టుడు అనేవారు సప్తర్షులు. అందులో కశ్యపునకు అదితికీ విష్ణువు 
వామనుడుగా పుట్టాడు. అందుచేత ఉపేంద్రుడయ్యాడు. ఇప్పటికి ఏడుమన్వంతరాలు చెప్పాను. ఇక రాబోయే 
మన్వంతరాలను, శ్రీహరి పరాక్రమాన్నీ వివరిస్తాను. అని శుకుడు ఇలా చెప్పసాగాడు. 


“రాజా! విశ్వకర్మ కూతుళ్లయిన సంజ్ఞ ఛాయలు సూర్యునికి భార్యలు కదా! అతనికి బడబ అనే భార్యకూడా 
ఉంది. సంజ్ఞకు యముడు, (శ్రాద్ధదేవుడు, యమున పుట్టారు. ఛాయకు తపతి, సావర్ణి, శనైశ్చరుడు పుట్టారు. 
తపతిని సంవరణుడు పెళ్లి చేసుకొన్నాడు. బడబకు అశ్వినీదేవతలు పుట్టారు. సావర్ణి ఎనిమిదవ మనువు. 
ఇపుడతడు తపస్సు చేస్తున్నాడు. 

సావర్డి మన్వంతరంలో అతని కొడుకులు నిర్మోహుడు, విరజస్ముడు మొదలైనవారు రాజులు. సుతపులు, 
విరజులు, అమృత ప్రభులు - దేవతలు అవుతారు. గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, 
కృపుడు, బాదరాయణుడు. బుశ్యశ్చంగుడు - సప్తర్షులవుతారు. వారిపుడు తమ యోగబలాలతో తమ ఆశ్రమాలలో 
ఉన్నారు. బలిచక్రవర్తి ఇంద్రుదవుతాడు. ఇలా చెప్పి శుకుడిలా అన్నాడు. 


పూర్వం బలి స్వర్గం కైవసం చేసుకొంటే హరి వామనరూపంలో వచ్చి దానమడిగాడు. మూడడుగులు 
దానంచేసి అతడు ఇపుడు సుతలంలో హాయిగా ఉన్నాడు. రాబోయేకాలంలో వేదగుహునికి శ్రీహరి 
“సార్వభౌముడుూగా పుట్టి రాజవుతాడు. అతడు ఇపుడున్న ఇంద్రుని పదవీచ్యుతునిచేసి ఆస్థానంలో బలిని 
నిలుపుతాడు. తన ఇంద్రపదవిని దానం చేసినందువల్ల బలి ఇంద్రపదవిని పొందుతాడు. అందుకే రాజా! “దానఫలం 
ఎన్నటికీ చెడదదు” 


64 శ్రీమహాభాగవత అష్టమస్కంధ కథాసారం 


తరువాత వరుణపుత్రుడైన దక్షసావర్ణి తొమ్మిదవ మనువు అవుతాడు. అతని కొడుకులు ధృతకేతుడు, దీప్తకేతుడు 
రాజులవుతారు. పరుడు, మరీచి, గర్గుడు మొదలైనవారు దేవతలుగా, అద్భుతుడు - ఇంద్రుడు అవుతాడు. 
ద్యుతిమంతుడు మొదలైనవారు బుషులు అవుతారు. ఉపళ్లోకుని కొడుకు బ్రహ్మసావర్ణి పదవమనువు; అతని 
కొడుకులు భూరిషేణుడు మొదలైనవారు రాజులవుతారు. హవిష్మంతుడు మొదలైనవారు మునులు; శంభుడు 
ఇంద్రుడు. విబుద్ధి మొదలైనవారు దేవతలు. 


విషూచి విశ్వసృజులకు శ్రీహరి పుట్టి శంభునితో మైత్రి చేస్తాడు. విష్వక్సేనుడనే పేరుతో జగద్రక్షణ చేస్తాడు. 
రాబోయేకాలంలో ధర్మసావర్ణి పదకొండవ మనువు. అతని కొడుకులు సత్యధర్శ్ముడు మొదలైనవారు పదిమంది 
రాజులు ఆకాశగమనులు, కామగమనులు, నిర్వాణరుచులు దేవతలవుతారు. వైద్ధతుడు ఇంద్రుడవుతాడు. అరుణుడు 
మొదలైనవారు బుషులవుతారు. పద్మాక్షుడు ధర్మసేతువు అనే పేరుతో సూర్యసుతుడుగా జన్మించి ముల్లోకాలను 
రక్షిస్తాడు. భద్రనావర్ణి పన్నెండవ మనువు అవుతాడు. అతని కొడుకులు 1. దేవవంతుడు 2. ఉపదేవుడు 3. 
దేవజ్యేష్టుడు మొదలైనవారు రాజులు. బుతధాముడు అనేవాడు ఇంద్రుడు; హరితుడు మొదలైనవారు బుషులు 
అవుతారు. అపుడు విష్ణువు 'స్వధాముడు” అనే పేరు కలిగి సత్యతపుడు, సూనృత అనే దంపతులకు కొడుకుగా 
పుదతాదు. 


తరువాతికాలంలో ఆత్మజ్ఞాని అయిన దేవసావర్ణి పదమూదవ మనువు అవుతాడు. వాని కుమారులు 
చిత్రసేనుడు, విచిత్రుడు మొదలైనవారు రాజులు; సుకర్ముడు, సుత్రాముడు అనే వారు దేవతలు; దివస్పతి ఇంద్రుడు; 
నిర్మోహుడు తత్త్వదర్శి మొదలైనవారు బుషులు అవుతారు. దేవహోత్రుని భార్య బృహతికి యోగవిభుడనే పేర 
విష్ణువు కొడుకుగా పుట్టి దివస్పతిని సుఖపెడతాడు. 

ఆ తరువాత ఇంద్రసావర్ణి పదునాల్గవ మనువు అవుతాడు. గంభీరుడు, వసువు మొదలైనవారు మనువు 
కొడుకులై రాజులవుతారు. పవిత్ర చాక్షుషులనే వారు దేవగణాలు అవుతారు. “శుచి” ఇంద్రుడు. అగ్ని బాహువు, 
శుచి, శుక్రుడు, మాగధుడు మొదలైనవారు బుషులు అవుతారు. 


సత్రాయణునకు వితాన అనే భార్యయందు హరి, బృహద్భానుడనే పేర జన్మించి, స్వర్ణవాసులు సంతోషించేటట్లు 
పాలిస్తాడు. రాజా! ఇలా త్రికాలాల్లోనూ పుట్టె పద్నాలుగుమంది మనువులు పాలన పూర్తయ్యేసరికి వేయియుగాలు 
గడుస్తాయి. అది బ్రహ్మకు ఒకరోజు అవుతుంది. 


అపుడు పరీక్షిత్తు శుకునితో ఇలా అన్నాడు. ఈ మన్వాదులను ఎవరు నియమిస్తారు? వారికంత వైభవం 
ఎలాకలిగిందో వివరంగా చెప్పు అనగానే శుకుడు ఇలా చెపుతున్నాడు. 


మనువులు, మునులు, సుతులు, ఇంద్రులు, దేవతలు అంతా శ్రీహరి ఆజ్ఞకు లోబడి ఉంటారు. యజ్ఞుడు 
మొదలైనవారు హరిపాౌరుషం రూపుదాల్చినవారు. వారి సాయంతో మనువులు లోకాలను పాలిస్తారు. నాలుగు 
యుగాలు అయ్యాక మళ్లీ వేదాలను బుషులు తమ తపోబలంతో దర్శిస్తారు. అపుడు ధర్మం మళ్లీ నాల్గుపాదాల 
నడుస్తుంది. రాజులంతా చక్కగా పాలిస్తారు. అర్హులను విష్ణువు ఇంద్రాది పదవులలో నియమిస్తాడు. వారు 
తమకు విహితమైన ధర్మకర్మలాచరిస్తూ ఏలుతూ ఉంటారు. పంటలు చక్కగా పందుతాయి. 


శ్రీమహాభాగవత అష్టమస్మంధ కథాసారం 65 


విష్ణువే యోగీశుని రూపంలో యోగాన్ని బోధిస్తాడు. మునిరూపంలో కర్మచేస్తాడు. ప్రజాపతి రూపంతో 
సృష్టిస్తాడు. ఇంద్రుడై రాక్షససంహారం చేస్తాడు. సిద్దుడై జ్ఞానబోధ చేస్తాడు. కాలుని రూపంలో అంతం చేస్తాడు. 
వివిధ నామరూపాలు ధరించి, అనేక రీతులతో, అనేకచర్యలతో వెలుగొందుతాడు. 
వామన చరిత్ర 


వెంటనే పరీక్షిత్తుతో శుకుడిలా అన్నాడు. “బలిని శ్రీహరి మూడడుగుల నేల అడగడమేమిటి? బలిని ఎందుకు 
బంధించాడు? నాకు చెప్పండి”. అనగానే శుకుడు చెపుతున్నాడు. 


ఇంద్రునికి ఓడిపోయి బలి శుక్రుని దయతో విశ్వజిద్యాగం చేశాడు. ఎన్నో శక్తియుక్తులు కలిగాయి. అతడు 
ఇంద్రునిపై దందెత్తాలని స్వర్ణం చేరాడు. అమరావతిని చుట్టుముట్టాడు. ఈ విషయం తెలిసి ఇంద్రుడు బృహస్పతితో 
ఇలా ఆలోచించారు. 


బృహస్పతి ఇలా అన్నాడు. “భార్లవులు వీనికి సంపదలు ఇచ్చారు. ఇపుడు నీవు రాజధానిని విడిచి వెళ్లు” 
మని సలహా ఇచ్చాడు. దేవతలు అంతా స్వర్ణం విడిచి వెళ్లారు. దేవనగరాన్ని బలి స్వాధీనం చేసుకొని చాలాకాలంగా 
రాజ్యం చేస్తున్నాడు. భృగుడు మొదలైనవారు అతనిచేత నూరు అశ్వమేధాలు చేయించారు. విషప్రబలంతో వీనికి 
ఇంతబలం వచ్చింది. అందుచేత కొంతకాలం ఆగు” అన్నాడు. వెంటనే దేవతలు స్వర్గం విడిచి వెళ్లారు. స్వర్ణాన్నంతా 
బలి ఆక్రమించుకొన్నాడు. 


బలి పాలనలో భూమికి 'వసుంధరి పేరు సార్థకమయింది. సురమాత చాలా బాధపడింది. ఇంతలో కశ్యప 
బ్రహ్మ తన భార్య ఉన్న కుటీరానికి వచ్చి “నీకంతా అనుకూలంగా ఉందా” అని అడిగాడు. అపుడామె భర్తతో ఇలా 


అంది. 


“దితికొడుకులు నా బిడ్డలను గెంటివేసి అమరావతిని ఆక్రమించుకొన్నారు. నీవు ఇద్దరికీ సముడవు. దేవతలను 
మళ్లీ అమరావతిలో ప్రతిష్టించు” అంది. అపుడు కశ్యపప్రజాపతి ఇలా అన్నాడు. ఇదంతా మోహం. విష్ణమాయ. 
దీనికి వ్యధచెంద నవసరంలేదు. సరే! దీనికి తగిన ఉపాయం ఇది. శ్రీహరిని సేవించు అన్నాడు. అతడు చెప్పినట్లు 
అదితి నారాయణుని సేవించింది. నారాయణుడు ప్రత్యక్షమయి ఇలా అన్నాడు. నేను నీకడుపున పుట్టి రాక్షసరాజ్యం 
హరిస్తాను. నీకు దుఃఖంవద్దు. అన్నాడు. 


అదితి కశ్యపుని సేవిస్తోంది. కొంతకాలానికి ఆమె గర్భం ధరించింది. కొన్ని నెలలు గడిచాక బ్రహ్మవచ్చి 
విష్ణునితో “ప్రభూ! అదితి గర్భంనుంది వెలువదడవయ్యా! మా అందరి సంతోషంకోసం త్వరగా వెలువడుస్వామీ!” 
అని ప్రార్ధించాడు. 


వామనమూర్తి ఆవిర్భావం 


అపుడు భాద్రపద శుద్ధ ద్వాదశినాడు (శవణానక్షత్రంలో మధ్యాహ్నం అభిజిల్లగ్నంలో విష్ణువు పుట్టాడు. 
అతడందరికీ ఆనందం కలిగించాడు. అదితి కూడ కొడుకునుచూసి ఆనందపరవశ అయింది. పాలిండ్లు చేపుకు 


వచ్చాయి. 


66 శ్రీమహాభాగవత అష్టమస్కంధ కథాసారం 


ఆ తరువాత మహర్షులు ఆతనికి ఉపనయనం చేశారు. ఆ సందర్భంలో కుబేరుడు భిక్షాపాత్రనిచ్చాడు. 
భవాని పూర్ణభిక్ష పెట్టింది. 


బలిదగ్గరకు వామనమూర్తి రావడం 


ఉపనయనం చేసికొన్న వటువు సుదూరప్రాంతాలనుండి వచ్చిన విప్రులను “మీకు తెలిసిన 'దానవీరు” 
దెవరో చెప్పండి అని అడిగాడు. వారు బలిని గూర్చిచెప్పారు. వారి మాటలు విని వటువు (శ్రీహరి) తలిదండ్రుల 
అనుమతితో బలిచక్రవర్తి దగ్గరకు భిక్షకోసం బయలుదేరాడు. నిజమేమరి. పరోపకార పరాయణులకు యాచనకూడ 
శరీరాభరణమేగదా! అతడు నర్మదానది దాటి ఉత్తరాన ఉన్న బలియజ్ఞ వాటికను చూశాడు. అపుడందలి సభ్యులు 
ముచ్చటగొలిపే వటువు చూసి తమలో తాము ఎన్నో విధాల భావించారు. బలి సభామంటపాన్ని వామనుడు 
చేరాడు. కొంతసేపు ఆ సభలో తిరిగాడు. కొందరితో చర్చించాడు. కొందరితో తర్మించాడు. వెడవెడనడకలు 
నడుస్తూ రాజును చేరాడు. 


“స్వస్తి జగత్రయీ భువనశాసనకర్తకు' అంటూ బలిచక్రవర్తిని ఆశీర్వదించాడు. బలి, భృగువంశీయులు 
సాదరంగా ఆహ్వనించారు. బలి సపల్నీకంగా ఆతని పాదప్రక్షాళనం చేసి ఆ నీటిని నెత్తిన చల్లుకొన్నాడు. వటువుతో 
“నీవెవరవు? ఏమికావాలి? అంటూ ధార్మికంగా అడిగాడు. విని సంతోషించి ఈశ్వరుడిలా అన్నాడు. 


“రాజా! నాకు ఒకచోటు అంటూ ఏదీలేదు. అంతటా ఎక్కడైనా ఉంటాను. ఎవనికీ లోబడినవాదడను కాను. 
నాయంతవాదడను నేను. నాకు తోచిన రీతిలో నడుస్తాను. నేర్చులన్నీ నేర్పాను. ఒంటరివాడను. సిరిపూర్వం 
ఉండేది. తరచు సజ్జనులలో ఉంటాను. మీపూర్వులంతా శూరులు. ప్రహాదాదులు ప్రసిద్దులే కదా! పూర్వం 
హిరణ్యకశిపుని ముక్కులోంచి పద్మాక్షుడులోనికి ప్రవేశించాడు. విష్ణువును చూడలేక అంతటా వెదకివేసారి చివరికి 
“చచ్చిపోయాడు” అనుకొన్నాడు. అటువంటివాడు మీ ప్రపితామహుడు.” 


“రాజా! నాకు సొమ్ములూ, భవనాలూ అక్కరలేదు. ఒంటరివాడను. ఒకటిరెండు అడుగుల నేల ఇస్తే చాలు. 
అదే నా పాలిట బ్రహ్మాండం!” 


అనగానే బలిచక్రవర్తి ఇలా అన్నాడు. “నీకు యాచించడం కూడా తెలియదు పాపం. అయినా ఇంత 
తక్కువగా నేను ఎలా ఇస్తాను? అన్నాడు. ఈ మాటకు వటుడు “నాకు గొడుగో, యజ్ఞోపవీతమోకాని 
భూములెందుకు? ప్రీలెందుకు? మూడడుగులిస్తే అదే నా పాలిట (బ్రహ్మాండం. నాకు ఆశలులేవు. నిత్యసంతోషిని. 
మూడడుగులిస్తే చాలు” అన్నాడు. అపుడు శుక్రుడు. “ఇతడు వటువుకాదు. విష్ణువు - మూడడుగులతో నిన్నంతా, 
నీ సంపదంతా ఆక్రమిస్తాడు. ఇవ్వకు - అదీగాక “సర్వనాశనమయ్యేటప్పుడు అసత్యమాడినా తప్పుకాదు” 
అంతేకాదు ప్రీలవిషయంలో, వివాహాల్తో, ప్రాణమూ, ధనమూ, మానమూ పోయేటప్పుడూ, గోవులను, విప్రులను 
రక్షించేటప్పుడు బొంకవచ్చు. దానివల్ల పాపంరాదు. ఇతదెవరోకాదు విష్ణువు. ఈయన మూడడుగుల పేరు చెప్పి 
బ్రహ్మాండం అంతా ఆక్రమిన్తాడు. కాబట్టి, ముందు ఈయనను ఇక్కడినుండి పంపించు.” 


అని తనమేలు కోరే గురువు శుక్రాచార్యుని హితోపదేశానికి క్షణమాత్రం కళ్లు మూసుకొని ఆలోచించి బలి 
ఇలా అన్నాడు. “మహాత్మా! నీవు నిజం చెప్పావు. అయినా ఇస్తానని చెప్పి పొమ్మనడం తప్పు. ఎంతోమంది 


శ్రీమహాభాగవత అష్టమస్మంధ కథాసారం ర్త 


రాజ్యాలు సంపాదించి పాలించారు. వారు ఏం మూట కట్టుకొని పోయారు? వారి పేరు నిలిచిందా? శిబి 
మొదలైనవారు యాచకులకోరిక తీర్చినందువల్లనే కదా ప్రజలు ఇప్పటికీ వారిపేరు మరువకుండా స్మరిస్తున్నారు! 
అదీగాక ఎంతో బెన్నత్యం కలవాడు మనదగ్గరకు వచ్చి అడుగుతున్నాడుకదా! మూడడుగులు ఇవ్వలేనా? లక్ష్మీదేవి 
కొప్పుపై ప్రకాశించే చేయి వచ్చినన్ను యాచిస్తోంది. ఏమయినాసరే! ఇస్తాను. ఈ రాజ్యం గీజ్యం శాశ్వతంకాదు. 
ఏమయినాసరే! నా నాలుక తిరగదు! మేరువు తలక్రిందైనా సరే! ఇస్తాను. ఇలా అంటున్న బలిని చూసి శుక్రాచార్యుడు 
కోపించి” అయితే నీవు త్వరలోనే 'పదవీభ్రష్టుడ' వవుతావు. అని శాపం ఇచ్చాడు. అయినా బలి అసత్యమాడటానికి 
ఇష్టపడలేదు. (ఈ సందర్భంలో శుకుడు ఇలా అంటున్నాడు) ఎన్ని కవ్టాలు వచ్చినా మానధనులు మారట 
తిరుగరు. 


వెంటనే వింధ్యావళి నీళ్లు తెచ్చింది. ముందుగా బలిచక్రవర్తి వామనుని దక్షిణపాదం, తరువాత ఎడమపాదం 
కడిగి ఆ పవిత్ర జలం తలపై చల్లుకొన్నాడు. ఆచమించి, దేశకాల సహితంగా సంకల్పం చెప్పుకొన్నాడు. 
“విష్ణుస్వరూపునకు త్రిపాద భూమిని ఇస్తున్నాను” అంటూ ధారపోశాడు. ఆ నీటి ధారపడకుండా శుక్రుడు 
అడ్డుపడ్డాడు. దాన్ని తెలిసికొని హరి దర్భకొనతో శుక్రుని కంటిని పొడిచాడు. శుక్రుడు ఒంటికంటివాడయ్యాడు. 
బలి చేసిన దానానికి పదిదిక్కులూ ప్రశంసించాయి. 


వామనుడు క్రమంగా బ్రహ్మాండమంతా నిండిపోయాడు. బ్రహ్మాండమంతా తనశరీరానికి ఆచ్చాదనగా అయింది. 
యోగీండద్రులు విష్ణుపాదానికి నమస్కరించి “జన్మధన్యమైనది” అనుకొన్నారు. సభ్యులూ బలిచక్రవర్తి కూడా సోత్రం 
చేశారు. 


తరువాత అతడు వామనుదైపోయాడు. అతనిని చూసి రాక్షసులంతా “ఇతడీ లోకాలన్నీ దేవతలకు 
ఇద్ద్ధామనుకుంటున్నాడు” అనుకొంటూ వామనుని బెదిరిస్తూ యుద్దానికి సిద్ధమయ్యారు. వెంటనే బలి తనకు 
శుక్రుడిచ్చిన శాపాన్ని తలచుకొని “మనకు తగినకాలం కాదిది. ఆ కాలం వచ్చినపుడు జయిద్దాం. తప్పుకోండి” 
అన్నాడు. రాక్షసులు రసాతలానికి వెళ్లిపోయారు. హరి మనసెరిగిన గరుడుడు యాగసుత్యాహస్సున బలిని 
వరుణపాశాలతో బంధించాడు. అయినా బలిచక్రవర్తిలో దైన్యం కలుగలేదు. ధైర్యం తగ్గలేదు. 


అపుడు వటుడు “నాకు ఈ భూమి ఒక అడుగు, స్వర్గం ఒక అడుగు అయింది. మూడవ అడుగు ఎక్కడ 
పెట్టను? ఇస్తానన్న దాన్ని ఇవ్వనివాడు నరకానికే పోతాడు” అన్నాడు. వెంటనే ధైర్యంతో బలి అసత్యం నా 
నాలుకకురాదు. నీ మూడవ అడుగు “నా నెత్తిపై పెట్టు” అన్నాడు. నేను గురువులు శిక్షిస్తే అవమానపడను. నీవు 
ఆదిగురువువు. ఈ శరీరం చంచలం. ఐశ్వర్యం శీఘ్రంగా వెళ్లిపోతుంది. అందుకే మాతాత ప్రహ్లాదుడు 
నీపాదసేవచేశాడు”. ఇలా అంటూ ఉండగానే ఎదుట ప్రహ్లాదుడు కనిపించాడు. బలి వరుణ పాశబద్ధుడవడంవల్ల 
అతనికి నమస్మరింపలేకపోయాడు. సిగ్గుతో తలవంచి నమస్మరించాడు. ప్రహ్హాదుడు వామనునికి ఆనందంతో 
నమస్కరించాడు. ఇలా విన్నవించాడు. 


“తత్త్వం తెలిసినవానికి గర్వంపోతుంది” అంటూ ఉన్న సమయంలో బలి భార్య వింధ్యావళి వచ్చి *నా భర్త 
ఆభి్రితులకు ముల్లోకాలూ ఇచ్చాడు. ఇంకా బంధనమెందుకు?” అంటూ ఉండగా బ్రహ్మవచ్చి” ఇతడు దానపరుడేకాని 


68 శ్రీమహాభాగవత అష్టమస్కంధ కథాసారం 


దండనీయుడుకాడు అన్నాడు. అపుడు భగవంతుడు “నేను ఎవనిని కరుణించాలని భావిస్తానో వాని 
ధనమపహరిస్తాను. సంసారమదంతో నన్నూ లోకాన్ని ధిక్కరించేవానిని చాలాకాలం చాలా జన్మలెత్తిస్తాను. ధనాది 
గర్వం లేనివానిని రక్షిస్తాను. ఈ బలి వైభవంపోయింది. అయినా శుద్ధత వీడలేదు. జ్ఞానియై మాయను జయించాడు. 
ఇతనిపై నాకు చాలా మెప్పు కలుగుతోంది. ఇతడు సావర్షిమన్వంతరంలో దేవేంద్రుడవుతాడు. అప్పటిదాకా 
ఇతనికి ఏ బాధలూ, వ్యాధులూ కలుగవు. సుతలంలో మహావైభవంతో వెలుగొందుతాడు. అని భగవంతుడింకా 
ఇలా అన్నాడు. ఇంద్రసేనా! నీవు సుతలంలో ఉండు. అక్కడ కష్టాలూ, దుఃఖాలూ ఉండవు. నీ ఆజ్ఞమీరినవారిని 
నా చక్రం వచ్చి నరుకుతూ ఉంటుంది. నిన్ను ప్రతిదినమూ రక్షిస్తాను. నన్ను ధ్యానిస్తూ ఉండు. దానితో రాక్షసభావం 
క్రమంగా తొలగిపోతుంది”. అనగానే నీవు నాకు బ్రతికే మార్గమూ ఆజ్ఞాపించి రక్షించావు. నిన్ను తెలిసి పట్టుకొంటే 
ఆపదలు ఎందుకు కలుగుతాయి? 


అని త్రిమూర్తులకు నమస్మరించి బలి సుతలానికి వెళ్లిపోయాడు. అపుడు మనుమని చూసి సంతోషించి 
ప్రహ్లాదుడు భగవంతునితో ఇలా అన్నాడు. 


“అల్పబుద్ధులమయిన మేము నీదయకు పాత్రులమవడం చాలా ఆశ్చర్యం - అంతేకాదు. నీవు భక్తులకు 
కల్పవృక్షంవలె కోరికలు తీరుస్తావు”. ఇలా అంటున్న ప్రహ్లాదుని చూసి పరమపురుషుడు ఇలా అన్నాడు. ప్రహ్లాదా! 
నీవు నీ మనుమనితో సుతలానికి వెళ్లు. నేను నిన్ను రక్షిస్తాను. అనగానే ప్రహ్లాదుడు బలిని తీసికొని సుతలానికి 
వెళ్లాడు. తరువాత శుక్రుని జూచి నారాయణుడిలా అన్నాడు”. విప్రవర్యా! ఇప్పుడేమి లోటువచ్చింది? ఈ యజ్ఞం 
సంపూర్ణం చెయ్యి. విప్రదర్శనంతో కర్మలు చక్కబడతాయిగదా” అనగానే శుక్రుడిలా అన్నాడు. 


యజ్ఞపురుషా! నీవు కర్మలకు నాథుడవూ, యజ్లేశుడవూకూడా! నీవు ప్రత్యక్షంగా తృప్తిపొందావు. ఇంకా 
లోటేమిటి? ఏ కొరత అయినా నిన్ను స్మరిస్తే తొలగుతుంది కదా! అంటూ యజ్ఞం పూర్తిచేశాడు. ఇలా బలినుండి 
వామనుడు భూమిని [గ్రహించి స్వర్ధాన్ని ఇంద్రునికిచ్చాడు. దక్షాదులు వామనుని లోకపాలకులకు రాజుగా 
నియమించారు. వేదాలకు, మోక్షానికి ఉపేంద్రుడు ప్రధానుడయ్యాడు. తరువాత వామనుని (బ్రహ్మాదులు 
ప్రధానుడయ్యాడు. తరువాత వామనుని బ్రహ్మాదులు అమరావతికి తీసుకొనిపోయారు. నిజమే! ఇలా దేవరాజు 
వామనునివల్ల త్రిలోకసామ్రాజ్యం పొందాడు. 


మత్స్యావతార కథ 
మునులు సూతునితో ఇలా అన్నారు. “విమలాత్మా! శ్రీహరి చేప అయిన వృత్తాంతం చెప్పండి. అని అడిగారు. 
అపుడు సూతుడిలా చెపుతున్నాడు. ఈ విషయమే పరీక్షిత్తుకు శుకుడు చెప్పాడు. ధర్మరక్షణకోసం వేదాలు, 
విప్రలు, గోవులు, దేవతలు, ధర్మార్థాలను రక్షించడానికి శరీరం ధరిస్తూ ఉంటాడు. అన్నిటా ప్రవేశించినా గుణరహితుడై 
ఉందేవాడు చేపకావడంతో ఆశ్చర్యమేమీలేదు. 
పూర్వం ద్రవిడాధీశుడు సత్యవ్రతుడు సూర్యోపాసనలో జలతర్పణం చేస్తున్నపుడు అతని దోసిలిలోనికి చేపపిల్ల 
వచ్చింది. అతడు వెంటనే వదలివేశాడు. నీటిలోపడిన అది రాజుతో “జ్ఞాతివధ చేసే చేపలనుండి తప్పించుకొనటానికి 


శ్రీమహాభాగవత అష్టమస్మ్కంధ కథాసారం 69 


నీ దోసిలిలోనికి వచ్చాను. నన్ను నట్టేట త్రోయకయ్యా!. జాలరులనుండి తప్పించుకోలేను. పెద్ద చేపలనుండి 
కూడ తప్పుకోలేను. నేను అట్లాచావకుండా నన్ను రక్షించు అంది. వెంటనే అతడు దాన్ని తన కమండలంలో 
ఉంచుకొని ఇంటికి తీసుకొనిపోయాడు. అది ఒక్కరాత్రిలో కమండలం నిండిపోయింది. వెంటనే అతడు దాన్ని 
కలశంలో పెట్టాడు. అదికూడా నిండిపోయింది. వెంటనే ఒక చిన్న మడుగులోనికి, తరువాత పెద్దచెరువులోనికి 
మార్చాడు. అట్లా దాన్ని ఆ పుణ్యాత్ముడు పెద్దసముద్రంలో విడిచాడు. అపుడాచేప “ఇక్కడ నన్ను పెద్దమొసళ్లు 
మింగివేస్తాయి. నన్ను పైకి తియ్యి” అంది. అపుడాచేపతో రాజు “ఇలా నీవు పెరిగిపోతున్నావు. మహానుభావా! 
నాకిపుడు తెలిసింది నీవు నారాయణుడవు. “నీకు నమస్సులు. అసలు నీవు ఈ రూపం ఎందుకు ధరించావు”. 
అని అడిగాడు. అపుడా శ్రీహరి ఇలా అన్నాడు. 


“రాజా! నేటికి వదవరోజున ముల్లోకాలూ ప్రళయ సముద్రంలో మునిగిపోతాయి. అపుడొకనావ నీ దగ్గరకు 
వస్తుంది. దానిని పాము ఛిద్రం చేయకుండా ఆ చీకటిలో మత్స్యరూపం దాల్చి తెల్లవారేవరకూ తిరుగుతాను. 
ఇందుకే నేను మత్స్యరూపం దాల్పాను. నా రూపం పరబ్రహ్మ స్వరూపం అంటూ, సత్యవ్రతుడు చూస్తూ ఉండగానే 
శ్రీహరి మాయమయ్యాడు. హరిమాటనుబట్టి ఆ రాజర్ని దర్భశయ్యమీద వేచి ఉన్నాడు. కల్పాంత సమయంలో 
మహావర్షం కురిసింది. సముద్రం దేశాలను ముంచివేసింది. ప్రాణులన్నీ సముద్రంలో కలిసిపోయాయి. 


బ్రహ్మ సృష్టించడం విడిచి నిద్రిస్తున్నాడు. అపుడు వేదాలను రాక్షసుడు (హయగ్రీవుడు) దొంగిలించి సముద్రంలో 
మునిగాడు. అపుడు శ్రీహరి మత్స్యంగా అవతరించాడు. ఆ మత్సాానికి ఒక కొమ్ము కూడా ఉంది. 

పూర్వమే సముద్రం భూమిని ముంచి వేస్తున్నప్పుడు సత్యవ్రతుడు హరిని స్మరిస్తూ ఉండగా నారాయణుడు 
పంపగా ఒకనావ వచ్చింది. ధైర్యంతో సత్యవ్రతుడు విత్తనాలన్నీ నావపై పెట్టాడు. ఆ నావపై సప్తర్షులు ఎక్కారు. 
అంతలో ఎదుట నీటిలో మత్స్యాన్ని చూశారు. ఆ మత్సాన్ని ఇలా స్తుతించారు. 

“ఈశ్వరా! కొందరు ఎన్నో జన్మలెత్తాక దైవయోగంతో పరమేశ్వరుని సేవించి కైవల్యం పొందుతారు. నీవు 
సూర్యుత్లే కన్నులుగా ప్రాణులను చూస్తూ ఉంటావు. మాకు జ్ఞానం కలిగించి సన్మార్గం చూపించు. నీ అనుగ్రహంలో 
సహస్రాంశం లభించినా చాలు ఇంద్రపదవి లభిస్తుంది. నీవు మాకు గురువువు. మా అజ్ఞానం పోగొట్టి నీలో 
చేర్చుకో! అని సత్యవ్రతుడు చెప్పాడు. అపుడు శ్రీహరి పురాణసంహిత ఉపదేశించాడు. ఆ పరబ్రహ్మస్వరూపం 
విని ఆ సత్యవ్రతుడు ఏడవ మనువు అయ్యాడు. 

ఈ విధంగా రాత్రి గడిచేవరకూ నారాయణుడు మత్స్యరూపంలో సంచరించి తెల్లవారిన తరువాత హయగ్రీవుని 
వధించాడు. ఆ తరువాత బ్రహ్మ సృష్టి నిర్మాణానికి ప్రారంభించాడు. 


హరి జలచరావతార విశేషాలు విన్నవాడు సిద్ధిపొందుతాడు. ఆ చిన్మూర్తికి నమస్మారం. 


- దా॥ తిప్పాభట్ల రామకృష్ణమూర్తి 


/0 
నవమస్కంధం - కథాసారం 


శ్రీమద్భాగవతాన్ని పరీక్షిన్నరేంద్రునికి శుకయోగీంద్రులవారు చెబుతున్నారు. సూర్యునికి పుట్టిన 
వైవస్వతమనువు గురించి సూర్యవంశం గురించి వివరించవలసిందని పరీక్షిత్తు అదగగా సూర్యవంశం, చంద్రవంశం, 
చంద్రవంశంలోనే అంతర్భాగమైన యదువంశం గురించి శుకమహర్షి చెప్పాడు. నవమస్మ్కంధంలోని "737 
గద్యపద్యాల్లో ఉన్న కథ అదే! 


సూర్య సంజ్ఞల కొడుకు వైవస్వతమనువు మూలంకాగా సూర్యవంశం వృద్ధిపొందింది. చంద్రుని కొడుకైన 
బుధునికి ఇలకు జన్మంచిన పురూరవుడు మూలంకాగా చంద్రవంశం వృద్ధిపొందింది. చంద్రవంశంలోని యయాతి 
కొడుకైన యదువు మూలంకాగా యదువంశం వృద్ధిపొందింది. 


సూర్యవంశం వైవస్వతమనువు 


ఆది పురుషుడైన శ్రీహరి నాఖికమలంలో బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మమానసపుత్రుడు మరీచి. అతనికి 
కశ్యపుడు కలిగాడు. అదితి కశ్యపులకు సూర్యుడు జన్మించాడు. సూర్యునకూ సంజ్ఞకు (శ్రాద్ధదేవుడు పుట్టాడు. 
ఇతడే వైవస్వతమనువు. ఈ మనువు (శ్రద్ధలకు ఇల జన్మించింది. ఈ ఇలయే సుద్యుమ్నునిగా మారుతుంది. 
సుద్యుమ్నుడు శివుడు నిషేధించిన స్థలానికి వెళ్ళి, మళ్లీ స్తీ అవుతాడు. స్తీ అయిన కాలంలో సుద్యుమ్నుడనే ఆ 
ఇలకు, బుధునికి పురూరవుడు జన్మిస్తాడు. సుద్యుమ్నుడు అడవులకు వెళ్లి పోతాడు. 


వైవస్వతమనువు తపస్సుచేసి విష్ణువిచ్చిన వరం నాధించి ఇక్ష్వాకుడు మొదలైన పదిమంది పుత్రులను 
పొందాడు. ఈ పదిమందిలో పృషధ్రుడనేవాడు గురువు ఆజ్ఞ ననుసరించి ఆవులను కాచేవాడు. ఆవుల రక్షణలో 
రాత్రివేళ మందపై పులిపడినట్లుగా భావించి తలనరుకగా ఆవుతల తెగిపడింది. ఆ విధంగా రాజ్యపాలనకు 
అతడు అర్హత కోల్పోయాడు. తపస్సుచేసుకొంటూ పరబ్రహ్మంలో కలిసిపోయాడు. కవి అనే కొడుకు శ్రీహరిని 
ధ్యానించి మోక్షాన్ని పొందాడు. కరూశుడు, నృహుడు, నరిష్యంతుడు అనేవారు ఆయా వంశాలకు చెందినవారై 
ప్రసిద్ధులయ్యారు. వీరే క్షత్రియబ్రాహ్మణ వంశాల వ్యాప్తికి మూలాధారంగా నిలిచారు. కొడుకు నాభాగుడు కర్మవశాన 
వైశ్యుడైనాడు. అతని కొడుకు హలంధనుడు. ఆ వంశంలో కొన్ని తరాలకు మరుత్తుడు పుట్టాడు. ఆ మరుత్తుడు 
చక్రవర్తి అయ్యాడు. 


చక్రవర్తి మరుత్తుడు గొప్పయాగంచేసి దేవేంద్రాదుల గౌరవాన్ని పొందాడు. ఈ మరుత్తుని వంశంలోనే 
కొన్నితరాలకు తృణబిందుడు జన్మించాడు. ఈ తృణబిందువుకు అప్సరస అయిన అలంబుసకు ఇలబిల జన్మంచింది. 
ఈ ఇలబిలను విశ్రవసుడు పెళ్లి చేసుకొన్నాడు. వీరికొడుకే కుబేరుడు. (వైశ్రవసుడు). 


తృణబిందుని ముగ్గురు కొడుకుల్లో ఒకడు విశాలుడు. ఇతడే వైశాలీనగరాన్ని నిర్మించాడు. మనువు మరో 
కొడుకు శర్యాతి. శర్యాతికూతురు సుకన్య చ్యవనమహర్నిని పెళ్లి చేసుకొన్నది. ఆ చ్యవనుడు తనకు యౌవనమిచ్చిన 
అశ్వినీ దేవతలకు సోమభాగాన్ని (యజ్ఞభాగాన్నిి పొందే అర్హత కలిగించాడు. 


శ్రీమహాభాగవత నవమస్మ్కంధ కథాసారం 7] 


శర్యాతిరాజు ముగ్గురు కొడుకుల్లో ఆనర్హునికి రైవతుడు జన్మించాడు. ఆ రైవతుడు కుశస్థలి నగరాన్ని 
నిర్మించి ఆనర్హాది దేశాలను పరిపాలించాడు. రైవతుడు తన కూతురైన రేవతిని బ్రహ్మ సూచన మేరకు కొన్ని 
యుగాలు గడచిన తర్వాత ద్వాపరంలో బలరామునికిచ్చి పెళ్లిచేశాడు. 


ఈ మనువంశంలోని నభగునికి నాభాగుడు జన్మించాడు. నాభాగుడు తనకు చెందాల్సిన ఆస్తిలో వంచింపబద్దా, 
తండ్రిప్రేరణతో అంగిరసులు చేసే సత్రయాగంలో పాల్గొని, వారికి వైశ్వదేవసూక్తాలు చెప్పి, యాగానంతరం 
వారిచ్చిన ధనాన్ని స్వీకరించాడు. ఆ ధనం యాగమంత్రాలలో చెప్పిన ప్రకారంగా రుద్రునికే చెందాలని సమర్పించగా 
రుద్రుడు ప్రత్యుక్షమై నాభాగునికి ఆత్మదర్శనాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. అటువంటి నాభాగుని కొడుకే 
అంబరీషుడు. 


అంబరీషుని కథ 


అంబరీషుడు మహాభాగవతుడు. ఆయనపై బ్రాహ్మణశాపంకూడా పనిచేయలేదు. సప్తద్వీప భూమండలాన్ని 
పరిపాలిస్తున్నా అపరిమిత ఐశ్వర్యం ఉన్నా అవన్నీ స్వప్పతుల్యాలని భావించి, తనమనోబుద్దుల్ని శ్రీమన్నారాయణుని 
పాదపద్మాలయందే ఉంచిన మహాభక్తుడు అంబరీషుడు. “చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు 
హరిగుణపఠనమందా” (82) ఆయన సంసారవ్యామోమాన్ని తొలగించుకొని పరిశుద్ధాంతరంగుడై, ఏకాంత భక్తి 
పరవశుడై ఉంటాడు. అందుకే సంతుష్టుడైన శ్రీహరి ఆయన రక్షణకై సుదర్శనచక్రాన్ని నియమించాడు. 


అంబరీషుని ధర్మపత్ని పుణ్యశీల. భార్యతో కలిసి అంబరీషుడు ద్వాదశీవ్రతాన్ని చేశాడు. కార్తీకశుద్ధ 
ఏకాదశినాడు ఉపవాసమున్నాడు. ద్వాదశినాడు స్నానానంతరం నారాయణుని అర్చించాడు. భగవద్భక్తులను 
"వించి దానధర్మాలు చేసి, అందరికీ మృష్టాన్నభోజనాలు పెట్టించాడు. ఉపవాసానంతరం ద్వాదశపారణ చేయాలి. 
తాను ఉపవాసం వదలాలి. అప్పుడు దూర్వాసముని వచ్చాడు. ఆయనకు సకలమర్యాదలు చేసి భోజనానికి 
ఆహ్వానించాడు. నదిలో స్నానం చేసి వస్తానని దూర్వాసుడు వెళ్లాడు. వెళ్లిన దూర్వాసముని ఎంతకురాలేదు. 
ద్వాదశి గడియలు దాటక ముందే భోజనం చేయాలి. లేకుంటే వ్రతభంగమవుతుంది. 


ధర్మసంకటస్థితి, పండితుల నడిగాడు. అతిథి వెళ్లాడు; ఇంతసేపయింది; ఇంకా రాలేదు. ద్వాదశి పారణం 
సకాలంలో చేయాలి, అదిముఖ్యం; మంచినీటిని స్వీకరిస్తే చాలు; వ్రతం పాటించి నట్లవుతుంది; అతిథిమర్యాద 
దక్కుతుంది; ఇది ధర్మసమ్మతమే అన్నారు వారు. అంబరీషుడు నీటిని స్వీకరించి వ్రతాన్ని పాటించాడు. 


స్నానం ముగించి వచ్చిన దూర్వాసుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. వీడు విష్ణుభక్తుడుకాడు; ధర్మభ్రష్టుడు; 
అంటూ రుద్రుడై సిగలోని ఒక జడను పెరికి, దానిని కృత్యగా రూపొందించి అంబరీషునిపైకి ప్రయోగించాడు. 
కృత్య శూలపాణియై భయంకరంగా అరుస్తూ రాజుపైకి ఉరికింది. రాజు రక్షణకై సిద్ధంగా ఉన్న సుదర్శనచక్రం 
శ్రీహరి ఆదేశాన్ని అనుసరించి వెనువెంటనే కృత్యను సంహరించింది; దూర్వాసునిపైకి వచ్చింది. దూర్వాసుడు 
భయకంపితుడై పరుగులు దీస్తూ బ్రహ్మనూ, రుద్రుణ్సీ విష్ణువునూ వేడుకొన్నాడు. 


72 శ్రీమహాభాగవత నవమస్మంధ కథాసారం 


నేను భక్తపరాధీనుణ్లి. అస్వతంత్రుణ్జి; భక్తులయోగక్షేమాలు చూడాల్సినవాళణ్ణి. నాది సాధుల హృదయమే. 
నీవు ఆ దయామయుడైన అంబరీషుల్లే శరణువేడుకో అన్నాడు విష్ణుమూర్తి. 


ఆ విధంగా దూర్వాసుడు అంబరీషుణ్ణే ఆశ్రయించాడు. అంబరీషుడు ఈ మునిసత్తమునికి శుభం కలుగుగాక 
అన్నాడు. అతిథియైన దూర్వాసుణ్ణి ఆదరించి మృష్టాన్నభోజనాలతో సంతృప్తణ్ణి చేశాడు. దూర్వాసుడు రాజు 
నాళీర్వదించి నిష్మమించాడు. అంబరీషుడు ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలించాడు. పరమభక్తుడైన అంబరీషుడు 
రాజ్యభారాన్ని పుత్రులకు అప్పగించి సర్వసంగపరిత్యాగియై, శ్రీహరికటాక్షాన్ని పొంది తపస్సుకోసం అదవికి 
వెళ్లాడు. ఇలా అంబరీషుని చరిత్ర విన్నా చదివినా బుద్ధిమంతులవుతారు; పుణ్యాత్ములవుతారు. 


ఇక్షాకువంశానుక్రమం మాంధాత తదితరుల కథలు 


వైవస్వత మనువు పెద్దకొడుకు అక్ష్వాకుడు. సూర్యవంశంలో అపూర్వకీర్తిప్రతిష్ట లార్జించి నందువల్ల ఈ 
వంశానికి ఈయన పేరుకూడా వచ్చింది. (ఇక్ష్వాకు కులతిలక అని శ్రీరామచంద్రుణ్ణి మనం పిలుచుకోవదానికి 
కారకు దీయనే) ఇక్ష్యాకుని పెద్దకొడుకు వికుక్షి తండ్రికోపానికి గురైనా, తండ్రి తర్వాత రాజ్యపరిపాలకుడయ్యాడు. 
ఇతని కొడుకు పురంజయుడు రాక్షసుల నోడించడంలో దేవతలకు సహకరించాడు. ఇంద్రుడు ఆబోతుగా 
మారగా ఆ మూపురంపైకూచిొని యుద్ధంచేసినకారణంగా ఇతనికి ఇంద్రవాహనుదనీ, కకుత్‌స్టుడనీ (ఆబోతు 
నెక్కినవాదనీ) పేర్లు వచ్చాయి. ఈయన తరువాతి వారిని కకుత్‌స్థవంశీయులనీ కాకుత్‌స్టులనీ లోకం పిలిచింది. 
ఈ వరుసలోనే యవనాశ్వడనే రాజు ప్రసిద్ధిగాంచాడు. యువనాశ్వుడు సంతానం నిమిత్తం ఇంద్రుణ్ణి స్వాగతించి 
పుత్రకామేష్టి చేశాడు. ఇష్టి అనంతరం సంసిద్ధంచేసిన మంత్రజలం మరునాడుదయమే ఆయన భార్య త్రాగాలి. 
కాని విధివిలాసం అర్ధరాత్రి దాహంతో యువనాశ్వుడు కలశంలోని జలాన్ని త్రాగాడు. ఇష్టి నిర్వాహకులైన 
మునులు విధి నిర్ణయమిదే నేమో అనుకొన్నారు. అదే జరిగింది; రాజు గర్భం ధరించాడు. కొంతసేపటికే గర్భం 
చీల్చుకొని కొడుకు పుట్టాడు. యువనాశ్వుడు దేవతల దయవల్ల మరణించలేదు. తపస్సుచేసి సిద్ధిపొందాడు. 
బిద్దడినోట (వేలుపెట్టి ఇంద్రుడు పాలుతాగేట్టు చేశాడు. ఆయనే మాంధాత! అయ్యాడు. మాంధాత గొప్పచక్రవర్తి 
అయ్యాడు. రావణాసురునివంటి పరాక్రమశాలుల నెందరినో ఓడించాడు. ఇంద్రాదులు త్రసదశ్యు దని పిలిచి 
గౌరవించుకొన్నారు. మాంధాతకు బిందుమతి అనే భార్యవల్ల పురుకుత్సాది ముగ్గురుపుత్రులూ, ఏబైమంది పుత్రికలు 
పుట్టారు. 

సౌభరి అనే మహాతపస్వి ఉన్నాడు. ఒకనాడు నీటిమధ్య తపస్సులో ఉండగా చేపలజంటను చూశాడు. 
తానూ వివాహం చేసుకోవాలనుకొన్నాడు. అతడు మాంధాత నడిగాడు. తన పుత్రికలు ఒప్పుకొంటే ఇస్తానన్నాడు. 
సౌభరి తనయోగశక్తి చేత దివ్యమోహనరూపాన్ని పొంది ఏబైమందినీ పెళ్లిచేసుకొన్నాడు. ఆ ఏబైమందితో 
సంసారసుఖాల్లో తేలియాడాడు. ఎంతోమంది పుత్రుల్నీ కన్నాడు. తపస్సుచేసుకొనే నేను ఇలా ఎందుకు 
మారిపోయానని చింతించి, వానప్రస్టాన్ని స్వీకరించి ఘఫోరతపస్సుచేసి పరబ్రహ్మంలో కలిసి పోయాడు. ఆయనభార్యలు 
భర్త ననుసరించారు. 


శ్రీమహాభాగవత నవమస్మ్కంధ కథాసారం క్‌ 


మాంధాత కొడుకు పురుకుత్సుడు. అతడు తన్నెదిరించిన గంధర్వుల నోడించాడు. ప్రజలకు నాగుల 
భయంలేకుండా పరిపాలించాడు. అతనివంశంలో కొన్నితరాలకు సత్యవ్రతుడు జన్మించాడు. ఆ సత్యవ్రతుడే 
త్రిశంకుదని ప్రసిద్ధిగాంచాడు. 


త్రిశంకు-హరిశ్సంద్రుల కథలు 


త్రిశంకు స్వర్గం, సత్యహరిశ్చంద్రులు అనే మాటలు అందరికీ తెలుసు. సూర్యవంశం (ఇక్ష్వాకుల్లో) లో 
ఎప్పుడూ గుర్తుంచుకొనే సంఘటనలు ఈ ఇరువురురాజుల జీవితాల్లో జరిగాయి. 


త్రిశంకుడు బొందితో స్వర్గానికి వెళ్తాలనుకొన్నాడు. అటువంటి యజ్ఞానికి వశిష్టుడు అతని పుత్రులు 
అంగీకరించలేదు. అయినా రాజుతన పట్టుదల వదల్లేదు. ఆగ్రహించిన వశిష్టుడు రాజును చండాలుడివి కమ్మని 
శాపమిచ్చాడు. అయినా సత్యవ్రతుడు (త్రిశంకుడు) తన పట్టు వదలకుండా విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించాడు. 
విశ్వామిత్రుడు తన తపఃప్రభావంతో రాజును స్వర్దానికి పంపించాడు. అయితే దేవతలు అందుకంగీకరించక 
తోసి వేశారు. అలా తలకిందులుగా వస్తున్న రాజును తన ప్రభావంతో విశ్వామిత్రుడు ఆకాశంలోనే నిలిపి అక్కడ 
స్వర్గాన్ని సృష్టించాడు. 

ఆ టత్రిశంకుని కొడుకే హరిశ్చంద్రుడు. త్రిశంకునికి ఒకసమున్నత న్ధానం కల్పించిన విశ్వామిత్రుడు 
పరీక్షార్ధమన్నట్లుగా హరిశ్చంద్రుణ్ణి అనేకవిధాలుగా బాధించాడు. తన సర్వస్వాన్ని కోల్పోయినా హరిశ్చంద్రుడు 
అబద్ధమాడలేదు. 


హరిశ్చంద్రుడు వరుణదేవుణ్ణి ప్రార్ధించాడు. తనకు పుత్రుడు కలిగితే అతణ్సి బలిపశువును చేసి, హోమం 
ద్వారా సమర్పిస్తానన్నాడు. రోహితుడనే కొడుకు కలిగాడు. పుత్రప్రేమతో యజ్ఞపశువుగా కొడుకుని 
సమర్పించలేకపోయాడు. ఈ విషయం తెలిసి రోహితు డరణ్యాలకు వెళ్లిపోయాడు. వరుణుడు ఆగ్రహించిన 
కారణంగా హరిశ్చంద్రుడు మహోదరవ్యాధిపీడితుడయ్యాడు. రోహితుడు అరణ్యాలనుండి తండ్రిదగ్గరికి 
రావాలనుకొన్నాడు. కాని ఇంద్రు డితణ్లి ఆరేళ్లు నిరోధించాడు. చివరికి అజీగర్తుడనే ముని నడిమి కొడుకు ఐన 
శునశ్శేఫునితో రోహితుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. శునశ్శేపుడు తనకు మారుగా యాగపశువుగా ఉంటాదని 
రోహితుడు తండ్రికి సమర్పించాడు. విశ్వామిత్ర, భృగు, జమదగ్ని వళశిష్టమునులు యాగం నిర్వహించారు. ఈ 
యాగానికి వచ్చి ఇంద్రుడు హరిశ్చంద్రునికి బంగారురథం సమర్పించాడు. 


హరిశ్చంద్రుని సత్యనిష్టకు మెచ్చిన విశ్వామిత్రుడు తత్వజ్ఞానాన్ని బోధించాడు. ఆ జ్ఞానం వల్ల హరిశ్చంద్రుడు 
సకలబంధాలనుండది విముక్తుడయ్యాడు. వాక్కునకు మనస్సునకు అందని ఆత్మస్వరూపంతో కలిసి ప్రకాశించాడు. 


సరరుడు నుండె భరీరథుడు వరకు... 


సూర్యవంశంలో హరిశ్చంద్రుని తర్వాత అతని కొడుకు రోహితుడు రాజ్యాన్ని పాలించాడు. అతని తర్వాత 
ఆరుతరాలకు బాహుకుడు రాజ్యపరిపాలనకు వచ్చాడు. బాహుకుడు శత్రువులతో ఓడిపోయి భార్యతోపాటు 


/ద శ్రీమహాభాగవత నవమస్మ్కంధ కథాసారం 


అడవిలో తలదాచుకొన్నాడు. అక్కడే ఆయన మరణించాడు. అతని భార్య సహగమనానికి సిద్ధమయింది. ఆ 
అరణ్యంలో వారి యోగక్షేమాలు చూచిన బెర్వముని ఆమెను వారించాడు. ఆమె గర్భవతి అయిన కారణంగా 
సహగమనం వద్దన్నాడు. ఆమెమోద విషప్రయోగం జరిగింది. ఆ విషంతో పాటే ఆమె సగరుణ్ణి కన్నది. షట్బక్రవర్తులలో 
కీర్తిగాంచిన సగరుడితదే. తండ్రి కోల్పోయిన రాజ్యాన్ని సాధించాడు. 


సగరునికి కేశిని, సుమతి ఇద్దరుభార్యలు - కేశిని పుత్రుడు అసమంజసుడు. సుమతికి అరవైవేలమంది 
పుత్రులు కలిగారు. జెర్వమహర్షి ఆజ్ఞానుసారం సగరుడు అనేక అశ్వమేధయాగాలు చేశాడు. ఒక యజ్ఞంలో 
విడిచిన అశ్వాన్ని ఇంద్రు డపహరించి,నాగలోకంలో తపస్సు చేసుకొంటున్న కపిలమహర్షి ఆశ్రమంలో కట్టేశాడు. 
యజ్ఞం ఆగిపోయింది. అశ్వాన్వేషణకు సగరపుత్రులు అరవైవేలమంది బయలదేరారు. భూమిని తవ్వుతూ పాతాళం 
వరకు వెళ్లారు. అక్కడ అశ్వాన్ని చూశారు. ఈ కపటసన్యాసే గుజ్జిపు దొంగ అని కేకలు వేస్తూ కపిలునిపై 
దాడిచేయబోయారు. కపిలమహర్షి కళ్లుతెరవగానే అతని క్రోధాగ్నికి అరవైవేలమంది బూడిదై పోయారు. 
స్వ పరభఖేదంలేని సాంఖ్యమతస్థాపకులైన కపిలమహర్షి క్రోధాగ్గికి వారు భస్మం కాలేదనీ, సగరపుత్రులు చేసిన 
పొరపాట్ల కారణంగానే వారి శరీరంలో పుట్టిన అగ్నే వారిని దహించిందంటారు. 


సగరుడు పుత్రులు రాలేదని చింతిస్తున్నాడు. కేశిని కొడుకైన అసమంజసుడు అయోధ్యానగరంలో 
ఆడుతూపాడుతూ ఉన్నపిల్లలను పట్టుకొని సరయూనదిలో పడవేస్తున్నాడు. తండ్రీ తదితరులు అతణ్జి మందలించారు. 
అతడు పూర్వజన్మయోగబలంతో ఆ పిల్లలను బతికించితెచ్చాడు. 


ఆ అసమంజసునికొడుకు అంశుమంతుడు, బుద్ధిమంతుడు. తాత సగరుడు మెచ్చినవాడు. తాత ఆజ్ఞమేరకు 
బయలుదేరి యాగాశ్వాన్ని చూచాడు. బూడిదరాసులనూ చూశాడు. అక్కడే ఉన్న కపిలమహర్షిని స్తుతించాడు. 
కపిలుడు అంశుమంతుణ్సి అశీర్వదించి, గుట్టాన్ని తీసుకుపొమ్మన్నాడు. బూడిదరాసులమోద గంగాజలం ప్రవహిస్తే 
సగరపుత్రులు సజీవులవుతారని చెప్పాడు. 

అంశుమంతుడు కపిలమహర్షికి నమస్మరించి, అశ్వాన్ని తీసుకొనివచ్చి, తాతయైన సగరునికిచ్చి యజ్ఞం 
పరిపూర్తికి దోహదం చేశాడు. సగరుడు అంశుమంతునికి రాజ్య మప్పగించి, బెర్వముని ఉపదేశాన్ని పాటించి 
ఉత్తమగతిని పొందాడు. 


సగరపుత్రుల బూడిద పైకి గంగను తెప్పించేందుకు అంశుమంతుడు తపస్సుచేశాడు. సాధ్యంకాలేదు; అతని 
పుత్రుడు దిలీపుడు ప్రయత్నించాడు. అతనికీ సాధ్యం కాలేదు. 


తాత, తండ్రుల, విషయాలు తెలుసుకొన్న భగీరథుడు ఘోరతపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమైంది. దివినుండి 
భువికి తాను ప్రవహించినప్పుడు, ఆ వేగాన్ని తట్టుకొనేవారు కావాలి అన్నది. భగీరథుడు శివుణ్ణి గూర్చి తపస్సుచేసి, 
మెప్పించాడు. 


ఆ.వె. భక్తవత్సలుండు ఫాలాక్షు డాభగీ-రథునిమెచ్చి నిజశిరంబునందు 
శౌరిపాదపూత సలిలయై దివినుండి - ధరకు వచ్చు గంగ దాల్చెనపుడు - 220 


శ్రీమహాభాగవత నవమస్మ్కంధ కథాసారం /5 


ఆ మహానది అలా శివజటాజూటం నుంది హిమాద్రిమోదుగా భారతభూముళల్తో ప్రవహించింది. సగరపుత్రుల 
బూడిద రాసులను ముంచి ముందుకు సాగింది. అలా భగీరథుని కారణంగా గంగ భాగీరథి అయింది. 


భగీరథుని తర్వాత అతని వంశంలో కొన్నాళ్లకు బుతుపర్జుడు రాజయ్యాడు. ఇతడు నలచక్రవర్తితో స్నేహం 
చేసి అతనివల్ల అశ్వవిద్యను నేర్చుకొన్నాడు; నలునికి అక్షవిద్యను నేర్పాడు. 


బుతుపర్హుని అనంతరం సర్వకాముడు పరిపాలించాడు. ఆ తర్వాత అతనికొడుకు మదయంతి వల్లభుడు 
సుదాసుడు రాజ్యపరిపాలకుడయ్యాడు. 


ఈ సుదాసుడు వేటకై అడవికి వెళ్లాడు. అక్కడ ఒక రాక్షసుణ్ణి సంహరించాడు. అతని తమ్ముడు పగబట్టి 
వంటవాడిగ సుదాసుని అంతఃపురంలో చేరి, ఒకనాడు అతిథిగా వచ్చిన వశళిష్ణునికి నరమాంసం వండి పెట్టాడు. 
వళిష్ణు డాగ్రహించి రాజును శపించాడు. ఆ సుదాసుడు రాక్షసుడయ్యాడు. తన తప్పులేదని వశిష్టుణ్ణి శపించడానికి 
మం(త్రజలం చేతపట్టగా ఆయనభార్య మదయంతి వారించింది. ఆ జలాన్ని తనకాళ్లపై చల్లుకొని 
కల్మాషవాదుడయ్యాడు. రాక్షసుడై వళిష్టుని శాపావధి పంద్రెండేళ్లు పూర్తి చేయడానికి అడవుల్లో తిరుగుతున్నాడు. 


ఒకరోజు అడవిలో బ్రాహ్మణదంపతులను చూశాడు. రాక్షసభావంతో బ్రాహ్మణుణ్లి పట్టుకొని తినెందుకు 
తీసుకొని పోతుండగా, ఆ బ్రాహ్మణుని భార్య మానవజన్మ బెన్నత్యాన్ని, దానధర్శ్మపరోపకారాల గురించి, 
సూర్యవంశప్రాశస్యాన్ని గురించి విశదీకరించింది. అన్నా! నీకు నేను చెల్లెలిని, దీనురాలను. నా శిరస్సు ఖండించి, 
నాభర్తను భక్షించు అని వేడుకొన్నది. 


కాని రాక్షసరూపి అయిన కల్మాషపాదుడు వినలేదు; ఆ 'బ్రాహ్మణున్ని భక్షించాడు. అప్పుడాబ్రాహృణి” నీవు 
స్తీ సాంగత్యానికి సిద్ధపదినప్పుడు చస్తావు” అని శపించి తనభర్త ఎముకలను పేర్చి, చితిలో కాలిపోయింది. 


పంద్రెందేళ్ల తర్వాత కల్మాషపాదుడు సుదాసుడై రాజ్యపరిపాలనచేశాడు. శాపం ఉన్నా గురువైన వళిష్టుడు 
సంతానం కలిగేటట్లు చేసాడు. 


మదయంతీ సుదాసుల పుత్రుడు అశ్వకుడు. అతనిపుత్రుడు మూలకుడు. పరశురాముడు రాజులను 
సంహరించే సమయంలో ఇతణ్జి ప్తీలు కవచంలా చుట్టుకొని కాపాడిన కారణంగా నారీకవచుడయ్యాడు. ఇతనికి 
విశ్వసహుడు, విశ్వసహుననికి ఖట్వాంగుడు జన్మంచారు. ఆ ఖట్వాంగుడు గొప్పపరిపాలకుడై కీర్తిప్రతిష్ట లార్జించాడు. 
ఎన్నోవరాలు దేవతలవల్ల పొందే అవకాశమున్నా భౌతిక సుఖాలనూ, ధనకనకవస్తువాహనా లన్నిటినీ వదలి 
నిస్సంగుడై పరబ్రహ్మంలో లీనమయ్యాడు. 

ఖట్వాంగుని తర్వాత దీర్ణబూహువు, రఘువు, పృథుశ్రవుడు, అజుడు, దశరథుడు పరిపాలించారు. ఆ 
దశరథునికి శ్రీహరి అంశతో నాలుగురూపాలతో శ్రీరామలక్ష్మణభరత శత్రుఘ్నులు జన్మించారు. 


ఇక్టాకు వంశంలో శ్రీరామచరిత్ర 


రావణాది రాక్షసుల బారినుండి సాధుసజ్జనులను కాపాడే సంకల్పంతో బ్రహ్మయొక్క దేవేంద్రాదిదేవతల 
యొక్క ప్రార్థనలను పురస్మరించుకొని శ్రీమహావిష్ణువు భూలోకంలో దశరథమహారాజుకు పుత్రుడుగా జన్మించాడు. 


శ్రీమహాభాగవత నవమస్మంధ కథాసారం 


దశరథుడు విశ్వామిత్రుని కోరికను మన్నించి పంపగా రామలక్ష్మణులు యాగరక్షణార్ధమై అతని వెంట 
వెళ్లారు. తాటకను కూల్చారు. సుబాహుణ్ణి ఇతరరాక్షసులను చంపారు. మారీచుణ్లి సముద్రతీరం వరకు 
తరిమికొట్టారు. విశ్వామిత్రుని యాగం పరిసమాప్తమయింది. విశ్వామిత్రుడు శ్రీరామలక్ష్మణులను మిథిలానగరానికి 
తీసుకొని వెళ్లాడు. అక్కడ రాజులందరూ చూస్తుండగా శ్రీరాముడు శివధనుస్సు నెత్తాడు. అది విరిగి ముక్కలయింది. 
జనకుడు తన పుత్రిక సీతను శ్రీరామునికిచ్చి వివాహం జరిపించాడు. సీతాదేవి గుణశీలసౌందర్యలావణ్యాలలో 
శ్రీరామునకు తగిన ధర్మపత్ని. 


కల్యాణానంతరం శ్రీరామాదులు తండ్రి దశరథునితో అయోధ్యకు వస్తుండగా పరశురాముడు ఎదురయ్యాడు. 
ఇరవయ్యొుక్కపర్యాయాలు భూమండల మంతా తిరిగి రాజులను సంహరించిన పరశురామునికి శ్రీరాముడు 
గుణపాఠం నేర్పి పంపించాడు. పరశురాముడు తపస్సుచేసుకోడానికి వెళ్లిపోయాడు. 


దశరథుడు కైకేయికి రెండు వరాలిచ్చాడు. తండ్రిమాట నిలబెట్టడానికి శ్రీరాముడు పట్టాభిషేకాన్ని కూడా 
కాదని భరతుణ్లి రాజ్యపరిపాలనకు నిలిపి పదునాల్దెండ్లు వనవాసానికి బయలుదేరాడు. సీతాలక్ష్మణు లతణ్జి 
అనుసరించారు. 


దండకారణ్యంలో శ్రీరాముడు భార్యతో తమ్మునితో ఒక పర్ణశాల నిర్మించుకొని ఉన్నప్పుడు, రావణుని 
చెల్లిలు శూర్చణఖ శ్రీరాముణ్ణి ఆశించి రాగా లక్ష్మణు డామె ముక్కు కోశాడు. అదివిని దందెత్తివచ్చిన పదునాల్లువేల 
ఖరదూషణాదులను తన బాణాగ్నితో భస్మం చేశాడు. అది విన్న రావణుడు మోహాంధుడై సీతను అపహరించాలని 
నిర్ణయించుకొన్నాడు. మారీచుణ్లి పంపించాడు. బంగారులేడిగా మారీచుడు వచ్చాడు. శ్రీరాముని చేతిలో 
మరణించాడు. రావణుడు సీత నపహరించుకొని వెళ్లాడు. ఆ అపహరణను అద్దుకొన్న జటాయువును నరికివేశాడు. 
రామలక్ష్మణులు సీతాన్వేషణసందర్భంలో ఆ జటాయువుకు పరలోకక్రియలు నిర్వహించి బుశ్యమూకానికి వెళ్లారు. 


సుగ్రీవునితో ఒప్పందం కుదుర్చుకొని రాముడు వాలిని సంహరించాడు. సీత్రాన్వేషణకు కపులతో పాటు 
హనుమంతుడూ బయలుదేరాడు. సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి, రావణపుత్రుడు అక్షకుమారుణ్ణి వధించాడు. 
అంతేగాక తోకచిచ్చుతో లంకకు చిచ్చుపెట్టి వచ్చాడు. ఆంజనేయునిద్వారా సీత్రావృత్తాంతాన్ని విన్న రాముడు 
వానరసేనలతో బయలుదేరి సముద్రం దగ్గరికి వచ్చాడు. ఎగసిపడుతూ దారివ్వని సముద్రానికి బుద్ది చెప్పాలని 
రాముడు విల్లమ్ము లందుకొన్నాడు. సముద్రం వీడయింది. సముద్రుడు రాముజణ్జి స్తుతించాడు. తనపై సెతువు 
కట్టమని ప్రార్ధించాడు. 


రావణుని తమ్ముడు విభీషణుడు శరణు వేడగా అభయమిచ్చాడు. వానరగ్రేష్టులు వారిధిపై సెతునిర్మాణం 
వేగంగా చేశారు. శ్రీరాముడు సముద్రాన్ని దాటాడు. అతనితో కలిసి లంకానగరాన్ని ముట్టడించాడు. వానర సైన్యం 
లంక కోటగోడలను, ఇళ్లువాకిళ్లను, యంత్రాలను, గోపురాలను, మకరతోరణాలను విధ్వంసం చేసింది. 


రావణుడు పంపగా కుంభ, నికుంభ, ధూమ్రాక్ష్మ విరూపాక్ష సురాంతక, దుర్శుఖీ, ప్రహస్త మహాకాయ 
ముఖ్యరాక్షసులు వచ్చి యుద్ధం చేశారు. సుగ్రీవ, ఆంజనేయ, పనస, గజ, గవయ, గంధమాదన, అంగద, 


శ్రీమహాభాగవత నవమస్మంధ కథాసారం 


కుముద, జాంబవంతాదులు వారితో ద్వంద్వయుద్ధంచేసి నేల గూల్చారు. లక్ష్మణుడు అతికాయుణ్ణి సంహరించాడు; 
శ్రీరాముడు కుంభకర్షుణ్ణి ఖండించాడు. లక్ష్మణుడు మేఘనాదుణ్ణి కూల్చివేశాడు. 


ఇక రామరావణ యుద్ధం జరిగింది. మాతలి తెచ్చిన దేవతారథాన్ని అధిరోహించి రాముడు రావణునితో 
యుద్ధం చేశాడు. ఆ సందర్భంలో రాముడు బంగారులేడిని పంపడాన్న్సి కపటటబ్రాహ్మణ వేషం ధరించి సీతను 
మోస పుచ్చడాన్ని తప్పులుగా ఎత్తిచూపాడు. నీవు చేసిన పాపాలకు యముడు అక్కరలేదు అంటూ భూచరులు, 
భేచరులు అందరూ చూస్తుండగా రావణుణ్ణి సంహరించాడు. 


మండోదరీసహితలై రాక్షసప్రీలు యుద్ధభూమికి వచ్చి తమతమ భర్తలను గుర్తించి అందరూ రోదించారు. 
ఇతరుల భార్యలనూ, ఇతరుల ధనాన్నీ కోరేవారు క్షణికసుఖాలకోసం దేనికైనా తెగిస్తారు. వాళ్లు అది పాపంగా 
భావించరు. మంచిచెడ్డలు ఆలోచించరు. అలాంటివారికి (పరసతులను, పరథధనాలను ఆశించేవారికి) 
ఇహపరాలుండవని మండోదరి దుఃఖించింది. 


శ్రీరాముని అనుజ్ఞతో విభీషణుడు రావణునికి అంత్యక్రియలు నిర్వహించాడు. శ్రీరాముడు అశోకవనానికి 
వెళ్లాడు. ఆ వనంలో కృశించి ప్రాణాలు బిగబట్టుకొని ఉన్న సీతను చూశాడు. సీత దోషి కాదని అగ్నిముఖాన 
నిరూపించి ఆమెను స్వీకరించాడు. విభీషణుణ్జి లంకా రాజ్యానికి రాజుగా చేసి కల్పాంతం జీవించుమని దీవించాడు. 
ఆ తర్వాత హనుమదాదులతో సీతాదేవితో పుష్పకవిమానమెక్కి భరతుడున్న నందిగ్రామానికి వచ్చాడు. భరతుడు 
పాదుకలు మోసుకొని వచ్చి అన్నగారి పాదపద్మాలకు నమస్కరించాడు. శ్రీరాముడతళణి అక్కున చేర్చుకొని 
యోగక్షేమాలను విచారించాడు. 


ప్రజలందరికీ రాముడు ప్రణమిల్లాడు. శ్రీరాముణ్ణి చూచి ప్రజలు పండుగ చేసుకొంటున్నారు. 


సుగ్రీవ, విభీషణ, హనుమంత, భరత, శత్రుఘ్న లక్ష్మణ, అంగద, జాంబవంతాది మహావీరులెందరో 
కొలుస్తుండగా సీతారాములు పుష్పక మధిరోహించి అయోధ్యచేరుకొన్నారు. అలంకృత అయోధ్య సీతారాములకు 
స్వాగతం పలికింది. నగరపాౌరులు మంగళవాద్యాలతో ఎదురువెళ్లారు. 


అయోధ్యాపౌరులు మేడలెక్కి సీతారామలక్ష్మణాదుల్ని కనులువిప్పార్చిచూచి సంతోషించారు. కౌసల్యాది 
మాతలు కన్నీళ్లతో సీతారామలక్ష్మణులను తడిపారు. వశిష్రాదులు సమంత్రకంగా మంగళస్నానాదులకు 
పురమాయించారు. రాజోచితవేషభూషలు ధరించిన రామచంద్రుడు, భరతుడు ప్రాధేయపడి అప్పగించిన 
సింహాసనంపై ఆసీనుడయ్యాడు. 


రామచంద్రుడు భూభారాన్ని వహించగా అంతటా ప్రశాంతవాతావరణం నెలకొంది. ప్రకృతి, ప్రజలు 
దేవతలు నిర్భయంగా ఉన్నారు. కన్నతండ్రులను మరపించే విధంగా శ్రీరాముని పరిపాలన కొనసాగింది. ప్రజలు 
రాముడే తమతండ్రి అనుకొంటున్నారు. త్రేతాయుగం కృతయుగంగా మారింది. సీతారాములు సుఖంగా ఉన్నారు. 
శ్రీరాముడు అనేకయజ్ఞాలు చేశాడు. 


7/8 శ్రీమహాభాగవత నవమస్మంధ కథాసారం 


ఆ శ్రిరామచంద్రుడు రాజర్చిలా వ్యవహరించాడు. ధర్మనిష్టలో జీవించాడు. అతడు ఏకపర్నీవ్రతుడు; ధర్మానికి 
విరోధం కలుగని కోరికలనే తీర్చుకొంటూ, దేశంలో అరిష్టాలు బాలమరణాలు కలుగనివ్వకుండా రాజ్యాన్ని 
పాలించాడు. అనేక యాగాలు చేశాడు. 


తనకున్న సర్వం భూములతోపాటు దానంచేశాడు. ఇల్లాలి తాళిబొట్టు, కట్టుబట్టలు తప్ప ఇంకేమా లేవు. 
బ్రహ్మణ్యదేవుడైన శ్రీరామచంద్రునికి దానంచేసిన భూములు మునులందరూ అప్పగించి, శ్రీరాముని దయయే 
తమకు చాలునని, తమలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి జ్ఞానకాంతులను ప్రసరింప జేయవలసినదని 
కోరుకొంటూ వినయవినములై పూజించి వెళ్లిపోయారు. శ్రీరాముడు జనరంజకంగా చాలాకాలం రాజ్యపరిపాలన 
చేశాడు. 


ఒకరోజు రాజ్యంలోని విశేషాలు వినడం కోసం శ్రీరాముడు మారు వేషంలో తిరుగుతున్నాడు. భార్యతో 
జగడమాడిన అయోధ్యావాసి ఒకడు “పరాయి వాడింట్లో కాపురం చేసిన చంచలురాలిని వదులుకోకుండా 
ఏలుకోడానికి నేనేమి ఆఅవెట్ట రాముడినా”? అంటూ కేకలువేస్తూండగా రాముడు విన్నాడు. ఆ తర్వాత 
చారులద్వారాకూడా ఈ విషయాన్నే లోకం కోడై కూస్తున్నదని తెలుసుకొన్నాడు. ఆదమరచి నిద్రిస్తున్న సీతకు ఈ 
సంగతి యేదీ చెప్పక ఆమెను వాల్మీకి ఆశ్రమంలో దిగబెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు. 


గర్భవతి అయిన సీతామాత వాల్మీకి ఆశ్రమంలో కుశలవులను కన్నది. వారికి వాల్మీకి జాతకర్మాదులు 
చేశాడు. ఇక్కడ లక్ష్మణునికి అంగద -- చంద్రకేతులు, భరతునికి దక్షుడు - పుష్యలుడు, శత్రుఘ్నునికి సుబాహుడు - 
(శుతసేనుడనే కుమారులు జన్మించారు. 


భరతుడు దిగ్విజయంచేసి అయోధ్యను సుసంపన్నం చేశాడు. శత్రుఘ్నుడు లవణాసురుణ్ణి సంహరించి, 
మధువనంలో మధురాపురాన్ని నిర్మించాడు. 


వేదవిద్యల్లో ఆరితేరిన కుశలవులు కొంతకాలానికి వాల్మీకివిరచితరామకథాశ్లోకాలను అనేకసభల్లో గానంచేస్తూ, 
ఒక రోజు రాముని యజ్ఞశాలకు వెళ్లారు. వారి కథాగానానికి రాముడూ సభాసదులూ సంతసించారు. వారు 
వాల్మీకిపౌత్రులని రాముడు తెలుసుకొన్నాడు. ఆ మరుసటి రోజు సీత్రాకుశలవులతో వాల్మీకి వచ్చి శ్రీరాముణ్ణి 
దర్శించి స్తుతించి సీతమ్మవారిని గురించి ఇలా అన్నాడు. 


ఆ.వె. సీతశుద్ధురాలు, చిత్తవాక్కర్మంబు లందు సత్యమూర్తి యమల చరిత 
పుణ్యసాధ్వి విడువబోలదు చేకొను రవికులాబ్ధిచంద్ర! రామచంద్ర! (355) 


శ్రీరాముడు కుశలవులను స్వీకరించాడు. నిరాశ అయిన సీత రామచంద్రుని పాదాలను ధ్యానిస్తూ భూమిలోనికి 
కుంగిపోయింది. తనను అలా వీడిపోవడం తగదంటూ రాముడు దుఃఖించాడు. దుఃఖాన్ని దిగమింగి బ్రహ్మచర్యాన్ని 
అవలంబించి పదమూడువేల సంవత్సరాలు యజ్ఞయాగాదులు చేస్తూ ధర్మబద్ధంగా పరిపాలన సాగిస్తూ చివరికి 
తన మొదటి చోటైన పరమపదానికి వెళ్లాడు. 


శ్రీరామనామసంస్మరణం సద్దతికి మూలం. అపూర్వపుణ్యాలకు ఆలవాలం. సర్వపాపాల పరిహారం. 


శ్రీమహాభాగవత నవమస్మ్కంధ కథాసారం 79 


ఆ తర్వాత కుశుడు, అతని సంతానం వరుసగా పరిపాలించారు. అలా అనేకతరాలు ఎందరో ఈ దేశాన్ని 
పరిపాలించారు. ఇందులోని చివరివాడు బృహద్బలుడు. అతడు భారతయుద్ధంలో అభిమన్యునిచేతిలో మరణించాడు. 


ఇక్ష్వాకునినుండి బృహదృలునివరకు ఇదీ ఇంతవరకు నడచినకథ. ఆ తర్వాత శుకయోగీంద్రులు 
పరీక్షిన్నరేంద్రునితో తదనంతరరాజులచరిత్ర ఇలా వివరించారు. 


ఆ బృహద్బలునికి బృహద్రణుడు జన్మించాడు. ఆ విధంగా నురుక్షత్రుడు, వత్సప్రీతుడు తదితరులు జన్నిన్తారు. 
అలా దాదాపు ఇరవైతరాలు గడచిపోతాయి. సూర్యవంశంలో చివరివాడు సుమిత్రుడు. అతనితోనే సూర్యవంశం 
నశిస్తుంది. 


ఇక్ష్వాకుని కొడుకు నిమి యాగంచేయాలని వళిష్ణుణ్జి అర్ధించాడు. వశిష్టుడు ఇంద్రుడి యజ్ఞం చేయించడానికి 
ఒప్పుకున్నాను. ఆ యజ్ఞం అయిన తర్వాత నీ యజ్ఞం చేయిస్తానన్నా నిమి అంగీకరించక, ఇతర బుత్విక్కుల 
సహాయంతో యజ్ఞంచేసి, వశిష్టుని శాపానికి గురై మరణిస్తాడు. వశిష్టుడు నిమి శాపానికి గురై ప్రాణాన్ని 
త్యజించి, ఊర్వళికి జన్మించాడు. నిమి దేవతాగణాల అనుగ్రహంవల్ల మళ్ళీ జీవించే అవకాశం ఉన్నా జీవించడానికి 
అంగీకరించలేదు. దేవతలూ ప్రార్ధించారు. అయినా అంగీకరించలేదు. అందరికీ నిమి కనిపిస్తాడని దేవతలు 
వరమిచ్చారు. మునులు నిమి కళేబరాన్ని మధించగా జన్మించిన చిరంజీవికి జనకుడని పేరు పెట్టారు. అతనికే 
వైదేహుడని, మిథులుడని పేరువచ్చింది. అతను నిర్మించిన నగరం మిథిలగా ప్రసిద్ధికెక్కింది. అతని కొడుకు 
విదావసుడు. అలా పదునైదుతరాలు గడిచాయి. ఆ వంశంలోనే సీరధ్వజుడు జన్మించాడు. ఆ సీరధ్వజుళల్లే జనకుడు 
ఉంటారు. అతను యజ్ఞం చేయడానికి భూమిని దున్నించగా నాగేటిచాలులో సీత దొరికింది. 


ఆ సీరధ్వజనికి కుశధ్వజుడు అతనికి ధర్మధ్వజుడు జన్మించారు- అలా బహుళాశ్వుని వరకు 
ముప్పదియైదుతరాలు గడిచాయి. వీరందరిని మైథిలులనే అంటారు, అందరూ యోగీశ్వరులు, సంసారంబంధాల్లో 
ఉంటూ కూడా బ్రహ్మానుసంధానం చేస్తూ గడిపిన మహారాజులుగా వీరందరూ కీర్తి గడించారు. 


చంద్రవంశ రాజుల చరిత్ర 


ఆ తర్వాత చంద్రవంశరాజులచరిత్ర. పురూరవుడు తదితరుల కథ లిందులో వస్తాయి. బ్రహ్మకు అత్రి, 
అత్రికి చంద్రుడు ఉదయించారు. తారాచంద్రులకు బుధుడుజన్మించాడు. ఇలకూ బుధునికీ జన్మించినవాడు 
పురూరవుడు. పురూరవుణ్ణి ఊర్వశి మోహించి మనుపష్యరూపంలో భూలోకానికి వచ్చింది. ఉర్వశీపురూరవులు 
సుఖాలలో మునిగిపోయారు. ఊర్వశి ఒక ఒప్పందంతో పురూరవునితో ఉంటున్నది. ఆ ఒప్పందానికి భంగం 
కలిగింది, ఊర్వశి మాయమయింది. పురూరవుడు పిచ్చివాడై చెట్టూపుట్టా రాయీ రప్పా తిరిగాడు. సరస్వతీనదీ 
తీరంలో ఊర్వశిని చూశాడు; ఆమె తిరస్కరించింది. 

పురూరవుడు ఊర్వళినే స్మరిస్తూ మూడగ్నులు సృష్టించాడు. ఆహవనీయాది రూపాలతో ఆవిర్భవించిన ఆ 
అగ్నివల్ల ఊర్వశీపురూరవులకు పుత్రుడు జన్మించాడు. ఆ పురూరవుడు కర్మమార్దం సుగమం చేశాడు. ఆ తర్వాత 
గంధర్వలోకానికి వెళ్లాడు. ఊర్వశి వల్ల అతనికి ఆరుగురు కొడుకులు పుట్టారు. వారిలో శుతాయువు వంశం 


80 శ్రీమహాభాగవత నవమస్మంధ కథాసారం 


వికసించింది. ఆ వంశంలోనే కొన్ని తరాలకు కుశాంబుడు కలిగాడు. ఆ కుశాంబుని కొడుకే గాధి. గాధిరాజు 
కూతురు సత్యవతి. ఆమెను ముని బుచీకునికిచ్చి వివాహం చేశాడు రాజు. ఆ సత్యవతి కొడుకే జమదగ్ని. 
అతనికొడుకు పరశురాముడు. 


పరశురాముని చరిత్ర 


హైహయవంశ రాజుల్లో కార్తవీర్యార్దునుడు అడ్డూ ఆపూ లేక విజృంభించి భూమ్యాకాశాల్లో ఎదురులేక 
విహరిస్తున్నాడు. తనభుజబలంతో రావణుళల్లే ఓడించాడు; అవమానించాడు. 


ఒకరోజు కార్తవీర్యార్దునుడు వేటకు వెళ్లాడు. అలసిపోయి ఆకలితో జమదగ్నిముని ఆశ్రమానికి వెళ్లాడు. 
కామధేనువును రప్పించి ముని వారందరికి సుష్టుగా భోజనం పెట్టించాడు. అలాంటి కామధేనువును కార్తవీర్యు 
డపహరించాడు. ఈ విషయం పరశురామునికి తెలిసింది. ఆ రాజు తన పురానికి చేరక ముందే పరశురాము 
దద్దుకొన్నాడు. ఎదిరించిన కార్తవీర్యుని సేనలను ఛిన్నాభిన్నం చేశాడు. అప్పుడు కార్తవీర్యుడే ఎదుర్శొన్నాడు. 
పరశురాముడతని చేతులను నరికాడు. నేలపడ్డ కార్తవీర్యుణ్ణి గండ్రగొడ్డలితో సంహరించాడు. కార్తవీర్యుని కొడుకులు 
పదివేలమంది తలోదిక్కుగా పారిపోయారు. పరశురాముడు దూడతోపాటు కామధేనువును ఆశ్రమానికి తోలుకొని 
వెళ్లాడు. రాజును చంపిన పాపానికి తీర్థయాత్రలు చేయుమన్నాడు తండ్రి జమదగ్ని. తండ్రిమాటను మన్నించి 
భార్గవరాముడు ఒక ఏడాది పాటు పుణ్యాతీర్ధాలను సేవించి తిరిగి వచ్చాడు. 


ఒకరోజు జమదగ్ని భార్య రేణుక నీళ్లు తేవడానికి గంగానదికి వెళ్లింది. ఆ నదిలో అప్సరఃప్రీలతో జలకాలాడే 
చిత్రరథుళ్లి చూస్తూ ఆలస్యం చేసింది. ఇక్కడ జమదగ్ని హోమానికి వేళతప్పింది వచ్చిన భార్యను వధించుమని 
కొడుకుల నాదేశించాడు జమదగ్ని వారు అంగీకరించలేదు. పరశురాముణ్ణి ఆదేశించాడు. ఆయన తల్లినీ, 
అన్నలను సంహరించాడు. తండ్రిని ప్రాధేయపడి తల్లినీ అన్నలనూ బతికించుకొన్నాడు భార్గవరాముడు. తనతండ్రి 
ఆగ్రహం అనుగ్రహంగా మారుతుందని పరశురామునికి తెలుసు. అందుకే అలా వ్యవరించాడు. ఇది సామాన్యులకు 
సాధ్యంకాదు. భార్గవరాముడు అవతారపురుషుడు. 


ఆ పరశురామునికి భయపడి పారిపోయిన కార్తవీర్యుని కొడుకులు, పరశురాముదడూ అన్నలూలేని సమయం 
చూసి, రేణుక అడ్డ వస్తున్నా లెక్కచేయకుండా జమదగ్ని తలనరికి వెళ్లారు. తల్లి ఇరవైయొక్మమార్లు గుండెబాదుకొంటూ 
డుస్తూ పరశురాముణ్ణి పిలిచింది. 


బా 


అన్నలు వచ్చి తండ్రిమరణం తెలుసుకొని విలపించారు. పరశురాముడు తండ్రి కళేబరాన్ని జాగ్రత్తగా 
చూడుమని చెప్పి, గండ్రగొడ్డలి ధరించి మాహిష్మతీపురానికి వెళ్లి కార్తవీర్యుని కొడుకు లందరినీ సంహరించాడు. 
అంతటితో ఆగక భూమిమాద రాజశబ్దమే వినబడరాదనే పట్టుదలతో, ఇరవై ఒక్కమారులు రాజులను గాలించి 
గాలించి చంపాడు. ఆ తర్వాత తండ్రికి ఉత్తరక్రియలు నిర్వహించారు. తనవల్ల తండ్రి సప్తర్షిమండలంలో నిలిచాడు. 
పరశురాముడు ఈ నాటికీ మహేంద్రపర్వతం మోద తపోమగ్గుడై ఉన్నారు. 


శ్రీమహాభాగవత నవమస్మ్కంధ కథాసారం 8] 


ఇక గాధి పుత్రుడు విశ్వామిత్రుడు తపోబలంతో బ్రహ్మర్షి అయ్యాడు. అతని కెందరో పుత్రులు. తలిదండ్రులచేత 
హరిశ్చంద్రునికి యాగపశువుగా అర్పింపబడ్డ శునశ్ళేఫుణ్ణి తన కొడుకుగా తెచ్చుకొన్నాడు. ఇది అంగీకరించని 
కొందరు విశ్వామిత్ర పుత్రులు తండ్రినీ, సోదరున్నీ విడిచి వెళ్లి పోయిన కారణంగా గోత్రభేదాలేర్పడ్డాయి. 


ఆ శునశ్ళేఫుడే దేవరాతుడయ్యాడు పురూరవుని కొడుకు ఆయువుకు నహుషుడు జన్మించాడు. ఆ నహుషునికి 
పదితరాల తర్వాత దీర్ణతపుడు జన్మించాడు. ఆ దీర్జతపునికి ఆయుర్వేదం తెలిసిన ధన్వంతరి శ్రీహరి అంశంలో 
పుట్టాడు. ఈ వంశంలోనే కొన్ని తరాలకు కువలయాశ్వుడు జన్మించాడు. ఈ వరుసలో ఎందరో ఒకరితర్వాత 
ఒకరు పరిపాలన చేశారు. 


అయితే నహుషుని గురించే చెప్పుకోవాలి. నూరుయజ్ఞాలు చేసి ఇంద్రపదవి సాధించిన నహుషుడు, 
శచీదేవిని కూడా కోరి, శాపగ్రస్తుడై నేలకూలాడు. ఆ తర్వాత నహుషుని కొడుకు యయాతి రాజయ్యాడు. 


యయాతి చరిత్ర 


క్షత్రియుడైన యయాతి శుక్రాచార్యుని కూతురు దేవయానిని, రాక్షస రాజకూతురు శర్మిష్టను పెళ్లి చేసుకొన్నాడు. 
ఈ వివాహాలూ, యయాతి కథ శుకయోగి పరీక్షిత్తుకు వివరంగా చెప్పాడు. 


వృషపర్వుని కూతురుశర్మిష్ట, శుక్రాచార్యుని కూతురు దేవయానితో కలిసి ఉద్యానవన విహారానికి వెళ్ళింది. 
అక్కడ సరస్సులో జలక్రీడలాడుతున్నారు. ఆ సమయంలో పార్వతీపరమేశ్వరులు ఆ దారిలో వచ్చారు. హడావుడిలో 
శర్మిష్ట దేవయాని చీర కట్టుకొంది. దేవయాని నిరసన తెలిపింది. శర్మిష్ట ఆమెను బావిలో తోయించి వెళ్లిపోయింది. 
వేటకు వచ్చిన యయాతిమహారాజు దైవవశాన ఆ బావి దగ్గరకు వచ్చారు. 


ఆమెకు తనకుడిచేయి సాయంగా అందించి వెలికి తీశాడు. దేవయాని, కచుణ్ణి తాను కామించిన సంగతి 
చెప్పి, అతడిచ్చిన శాపం కారణంగా తాను బ్రాహ్మణుజ్లి పెళల్లిచేసుకోవడం కుదరదని, దైవవశాన తనను రక్షించిన 
యయాతినే భర్తగా కోరుతున్నట్లు చెప్పింది. యయాతి కూడా ఇష్టపడ్డాడు. వెనువెంటనే శర్మిష్ట తనను అవమానించిన 
సంగతి తండ్రికి చెప్పింది. శుక్రుని కోరిక మాద వృషపర్వుడు తన కూతురు శర్శిస్టను దాసీజనంతోపాటు 
దేవయానికి దాసిగా సమర్పించాడు. యయాతి దేవయాని వివాహం జరిగింది. శర్మిష్ట దాసిగా దేవయాని సేవలో 
ఉన్నది. దేవయానికి యదుతుర్వసులనే పుత్రులు కలిగారు. 


దాసియైన శర్మిష్టకూడా ఒకనాటి ఏకాంతాన యయాతిని కోరింది. యయాతీ ఆమెను కోరుకొన్నాడు. ఆ 
కారణంగా శర్మిష్టకూ ద్రుహ్మువు, అనువు, పూరుడు అనే ముగ్గురు పుత్రులు కలిగారు. ఈ విషయం తెలుసుకొన్న 
దేవయాని, యయాతి నివారించినా, ప్రాధేయపడ్డా వినకుండా, తండ్రి శుక్రాచార్యునికీ సంగతి చెప్పింది. శుక్రు 
డాగ్రహించి మాట తప్పిన కాముకునిగా యయాతిని నిందించి శపించాడు. ఆ శాపం కారణంగా యయాతి 
ముసలివాడయ్యాడు. 


ఆ వృద్ధాప్యం తాను భరించలేనని, యదుతుర్వసులు ద్రుహ్యుడు అను కొడుకులను తన ముసలితనం 
తీసుకుని వారి యౌవనాన్ని తనకిమ్మని అడిగాడు; కొడుకుల యౌవనాన్ని యయాతి కోరినా వారంగీకరించలేదు. 


82 శ్రీమహాభాగవత నవమస్కంధ కథాసారం 


కాని చివరి కొడుకు పూరుడు అంగీకరించాడు. తండ్రిమాట పాటించడం తన ధర్మమన్నాడు. కొడుకు యౌవనాన్ని 
స్వీకరించి, యయాతి, మన్మథసుఖాలలో తేలియాడుతూ, అనేకయాగాలుచేస్తూ శ్రీహరికి ప్రతీకలిగించాడు. అయితే 
లౌకికబంధాలలో చిక్కి సతమతమైపోయాడు; విషాదంలో పడ్డాడు. 


దేవయానితో ఒక ఇతిహాసం చెబుతానని, తనచరిత్రనే బస్తోపాఖ్యానంగా వివరించాడు. మేకపోతుమేకలకథ 
చెప్పాడు. పళ్లురాలినా, వెంట్రుకలు నెరిసినా, శరీరం శిథిలమైనా ప్రాణాలమోది తీపి, ఇంద్రియసుఖాలపట్ల 
కోరికా ఈ రెండూ తగ్గడం లేదన్నాడు. పరమయోగినైనా ఇంద్రియశక్తి కీడు కలిగిస్తుందన్నాడు. తానిక అడవులకు 
వెళ్లిపోతానని పూరునికి యౌవనాన్ని ఇచ్చి తనముసలి తనాన్ని తీసుకొని, కొడుకులకు ఆయారాజ్యాలిచ్చి 
సర్వభూమండలానికి అధిపతిగా పూరునికి పట్టాభిషేకం చేశాడు. విషయవాంఛలను గెలిచి పరబ్రహ్మంలో 
లీనమయ్యాడు. దేవయాని కూడా శ్రీహరిధ్యానంలో నిమగ్నురాలై ముక్తి పదాన్ని చేరుకొన్నది. 


పఫపూరుడూ - చంద్రవంశరాజులు 


ఇదే పురూరవుని దగ్గరి నుండి సాగివస్తున్న వంశం. ఈ వంశంలోని వాడే పురుడు. ఈ వంశంలో 
ఎందరో ధీరులూ తేజస్సంపన్నులూ జన్మించారు. ఈ వంశంలో పది పదిహేనుతరాల తర్వాత రైభ్యుడు 
పుట్టాడు; ఆ రైభ్యుని కొడుకే దుష్యంతుడు. 


ఆ దుష్యంతుడు ఒకరోజు వేటకు వెళ్లాడు. అలసిపోయి కణ్వమహాముని తపోవనానికి చేరుకొని, ఆ 
వనసౌందర్యాన్ని చూస్తూ మేనకా విశ్వామిత్రుల కూతురు, కణ్వుని పెంపుడుకూతురైన శకుంతలను చూశాడు. 
గాంధర్వవిధిని వివాహమాడాడు. శకుంతలవల్లనే ఆమె పుట్టుపూర్వోత్తరాలు దుష్యంతునికి తెలిశాయి. దుష్యంతు 
దామరునాడు తన పట్టణానికి వెళ్లాడు. శకుంతల కొంతకాలానికి కొడుకును కన్నది. ఆ బాలుణ్సీ కణ్వాడు 
దీవించాడు. ఆ బాలుడు మహాసాహసవంతుడు. కణ్వుడు శకుంతలను దీవించి దుష్యంతుని దగ్గరికి పంపించాడు. 
దుష్యంతుడు శకుంతలను కుమారుణ్ణి చూచికూడా మాట్లాడలేదు. ఆ సమయంలో ఆకాశవాణి శకుంతల 
నీభార్య స్వీకరించుమన్నది. 


దుష్యంతుడు, శకుంతలనూ కుమారుణ్ణి స్వీకరించాడు; కొంతకాలం రాజ్యపరిపాలన అనంతరం దుష్యంతుడు 
చనిపోయాడు. 


శకుంతలా దుష్యంతుల పుత్రుడు భరతుడు రాజయ్యాడు. ఆ భరతుడు నూటముప్పయిమూడు 
అశ్వమేధయాగాలు చేసి దేవేంద్రవైభవాన్ని దాటిపోయాడు. అలా ఇరవైయేడేండ్లు భూమండలాన్ని పరిపాలించాడు. 
కాలాంతరంలో బృహస్పతీ మమతల పుత్రుడు భరద్వాజుణ్జి 'పెంచుకొన్నాడు. కొన్ని తరాల తర్వాత ఈ వంశంలో 
రంతిదేవుడు జన్మించాడు. 


రంతిదేవుడు రాజైన తర్వాత అపూర్వదానాలు చేశాడు. చివరికి పేదవాడైనా గుండెదిటవు కోల్పోలేదు. 
నలబైఎనిమిది రోజులు ఆహారం లేకుండానే గడిపాడు. చివరికి లభించిన కొద్దిపాటి ఆహారాన్ని తిందామనుకొనే 


శ్రీమహాభాగవత నవమస్మ్కంధ కథాసారం 83 


వరకు, ఒకటబ్రాహ్మణుడు, ఒక శూద్రుడు, కుక్కల్ని పెంచుకొనేవాడు, చివరికి చండాలుడు అడిగారు. అందరికివ్వగా 
చండాలునికి నీరే మిగిలింది. 


ఆ సమయంలో “అన్నము లేదుకొన్ని మధురాంబువు లున్నవి త్రావుమన్న...(647) ఆ పురుషోత్తముడే 
నాకు దిక్కు అని ఆ కాసిన్ని నీళ్లు సమర్పించుకొన్నాడు. అంతే బ్రవ్మాదిదేవతలు ప్రత్యక్ష మయ్యారు. రంతిదేవుడు 
పరమపదాన్నే కోరుకొన్నాడు. 


ఈ వంశంలో తదనంతరం వచ్చినవారిలో కొందరు క్షత్రియులుగానే మిగులగా, మరికొందరు బ్రాహ్మణు 
అయ్యారు. బ్రహ్మదత్తుడు, విష్వక్సేనుడు తర్వాతి తరాలలో జన్మించారు. ఈ వంశంలో జన్మించిన భర్య్వాశ్వునికి 
ఐదుగురు కొడుకులు పుట్టారు. వారు ఐదురాజ్యభాగాలు పరిపాలించిన కారణంగా పాంచాలు రయ్యారు. తరాల 
తరాల అనంతరం ఈ వంశంలోనే ప్రతీపుడు జన్మించాడు. ఆ ప్రతీపుని కొడుకే శంతనుడు. శంతనుని అగ్రజుడు 
దేవాపి; అతడు వేదనిందచేసి రాజ్యార్దత్ర కోల్పోయిన కారణంగా శంతనుడు రాజయ్యాడు. 


శంతనునికి గంగవల్ల భీష్ముడు జన్మించాడు. దాశకన్యక అయిన సత్యవతి వల్ల చిత్రాంగద, విచిత్రవీర్యులు 
జన్మించారు. ఇందులో చిత్రాంగదుడు గంధర్వులతో యుద్ధంచేసి మరణించాడు. 


సత్యవతి శంతనుణ్ణి వివాహం చేసికోకముందే పరాశరమునివల్ల శ్రీహరి అంశతో పుత్రుణ్ణి కన్నది. ఆ 
పుత్రుడే వేదవ్యాసమహర్ని ఈ మహర్షి రచించినదే భాగవతం. ఆయన కొడుకునే నేను. నాకీ భాగవతంచెప్పాడు 
నేను రహస్యంగా చదువుకొన్నానని శుకయోగీండ్రులు పరీక్షిన్నరేంద్రులకు చెప్పారు. 


భీష్ముడు కాశీరాజు కుమార్తెలు అంబిక, అంబాలికలను విచిత్రవీర్యుని వివాహంచేశాడు. విచిత్రవీర్యుడు 
మరణించాడు. సత్యవతికోరిక మేరకు వ్యాసులవారి వల్ల ధృతరాష్ట్ర పాండురాజు, విదురులు జన్మించారు. 


ధృతరాష్షునికి గాంధారివల్ల వందమందికొడుకులు, దుశ్ళల అనే కూతురు జన్మించింది. పాందురాజుకు 
కుంతివల్ల యుధిష్టిర, భీమార్జునులు జన్మించారు. మాద్రివల్ల నకులసహదేవులు జన్మించారు. ఈ అయిదుగురికి 
ద్రౌపది భార్య అయింది. అందరికీ వేర్వేరుగా వివాహాలు జరిగాయి. అందులో అర్జునుడు సుభద్రను పెళ్లిచేసుకొన్నాడు. 
వారికి అభిమన్యుడు జన్మించాడు. ఉత్తరాభిమన్యులకు నీవు జన్మించావని పరీక్షిత్తుకు శుకయోగి ఇన్ని వంశాలు 
వంశానుచరితాలన్నీ వివరించాడు. ఇంకా అనేకవిషయాలు వివరిస్తూ ఇక్ష్వాకు చంద్రవంశాల మహారాజులను 
గూర్చిచెప్పాడు. యదువంశం పుట్టుపూర్వోత్తరాలనూ ప్రస్తావించాడు. 


యదువంశచరిత్ర 


యయాతి పెద్దకొడుకు యదువు. యదుమవాోరాజుగా కీర్తి గడించాడు. భగవంతుడైన విష్ణుమూర్తి 
మానవరూపంలో పుట్టింది ఈ వంశంలోనే. 


ఈ యదువంశంలోనే కార్తవీర్యుడు పుట్టాడు. పరశురాముని చేతిలో ఇతడు మరణించాడు. 
పరశురామునిచేతినుండి తప్పించుకొన్న కార్తవీర్యుని కొడుకులలో జయధ్వజుడదొకరు. ఆ జయధ్వజునికీ వంశంలో 


శ్రీమహాభాగవత నవమస్మంధ కథాసారం 


కొన్ని తరాలకు శశిబిందుడు పుట్టాడు. ఇలా తరతరాలుగా సాగిన ఈ వంశంలోనే, ఎన్నో శాఖలు విస్తరిల్లి, 
ఒకశాఖలో దేవమాధఢుడు జన్మించాడు. ఆ దేవమోధుళ్లో శూరుడన్నారు. ఆ శూరునికి మారిషకు పదిమంది 
కొడుకులు పుట్టారు. అందులో పెద్దకొడుకు వసుదేవుడు. శూరుని పుత్రిక పృథ. కుంతిభోజుని బిడ్డలు లేనందువల్ల 
పృథను పెంచుకొన్నాడు. ఆమెయే కుంతి. ఆ కుంలికి పాండురాజుకు వివాహం జరిగింది. వారి సంతానమే 
పాందవులు. 


వసుదేవునికి రోహిణి వల్ల బలరామాదులు జన్మించారు. మరికొందరుభార్యల వల్ల కూడా సంతానం 
కలిగింది. దేవకికి కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, బుజువు, కవదనుడు, భద్రుడు, సంకర్షణుడు అనే 
ఏడుగురు కొడుకులు కలిగారు. 


ఆ దేవకీదేవికి ఎనిమిదవగర్భంలో భగవంతుడైన విష్ణుదేవుడే దుష్టశిక్షణ శిష్టరక్షణకోసం ఆవిర్భవించాడు. 
శ్రీహరి పూర్ణావతారమే శ్రీకృష్ణపరమాత్ముడు. 
క. దుష్టజన నిగ్రహంబును, శిష్టజనానుగ్రహంబు సేయుట కొఅకై 

యష్టమగర్భమున గుణో, తృష్ప్టుడు దేవకికి విష్ణుదేవుడు పుట్టెన్‌. (723) 


ఈలోకంలో ఎప్పుడు ధర్మం నశించి, అధర్మం అతిశయిస్తుందో, అప్పుడు విశ్వేశుడైన శ్రీహరి తాను 
సర్వవ్యాపకుడై ఉన్నా తన్నుత్రానే సృష్టించుకొంటారు. 
క. ఎప్పుడు ధర్మక్షయ మగు, నెప్పుడు పాపంబు పొడము నీలోకములో 

నప్పుడు విశ్వేశుడు హరి, దప్పక విభుడయ్యుం దన్నుం దాసృజి యించున్‌. (725) 


ఈ నవమస్మంధంలో సూర్యచంద్రవంశరాజుల చరిత్ర రమణీయంగా వర్ణింపబడింది. పఠితలు దీనిని 
చదివి కృతార్ధులు అగుదురుగాక! 


= డా॥ కసిండి వెంకటరెడ్డి 
(౮ (౮ 


విషయము 
గజేంద్రమోక్షణ కథాప్రారంభము 
క్షీరసాగర మథన కథాప్రారంభము 
కూర్మావతార కథాప్రారంభము 
శివుండు దేవప్రార్ధితుండై హాలాహలమును బానము సేయుట 
పాలకడలిం దరుచునెడ నైరావతాదులు జనించుట 
శ్రీవిష్ణుమూర్తి మోహినీస్వరూపంబు నొందుట 
దేవాసుర యుద్ధము 
శ్రీహరి తన మోహినీరూపంబుచే నీశ్వరుని మోహింపంజేయుట 
వామన చరిత్ర కథా ప్రారంభము 
వామనమూర్తావిర్భావఘట్టము 
బలిచక్రవర్తి కడకు వామనమూర్తి యేతెంచుట 
వామనమూర్తి విశ్వరూపము నొంది విజ్బంభించుట 
మత్స్యావతార కథాప్రారంభము 


నవమస్కంధము 

వైవస్వత మనువంశ కథనము 
అంబరీషోపాఖ్యానము 
ఇక్ష్వాకు వంశానుక్రమము 
సగర చక్రవర్తి కథాప్రారంభము 
శ్రీ పరమేశ్వర జటానిర్ల్గత గంగా ప్రవాహ మహిమాఖి వర్ల్షనము 

(౧) ల 
శ్రీరామచరిత్ర 


102 
107 
123 
135 
163 
185 
౨19 
ఐ24 
౨25/7 
ఐ56'/ 


తే 
తశ 
365 
886 
89 
416 


భవిష్యద్రాజేతిహాసము 

చంద్రవంశ్యులగు రాజుల ఇతిహాసము 
పరశురాముని చరిత్రము 

యయాతి చరిత్రము 

దేవయాని యయాతిని వరించుట 
శుక్రాచార్యులు యయాతికి శాపం బొసంగుట 
యయాతి దేవయానికి బస్తోపాఖ్యాన మనెడి వ్యాజంబున స్వవృత్తాంతంబు దెలుపుట 
భరతుని చరిత్ర 

రంతిదేవుని చరిత్రము 

యదువంశ చరిత్రము 

వసుదేవుని వంశక్రమానువర్ణనము 


తీర్‌డ 
461 
తరి 
512 


522 
580 
549 
55 
5588 
5983 





|| సయ్యాంగ కొద్రంస్తుదు గాంల్రంభిక్పల్తిడి. బ్య “బైంధ చెట శైంస్వ ధగాస్యూర్తంగా రాగ్గాల్టా 
హాల వంరగా బం 0 నంం6ంలు ద్‌ పైంస్య్యైటం హొట్రలాంఖగా గంం్తన్యా పైళిది 
౧౧౮హ౧ 9093ల 9% రో 














శ్రీరస్తు 


శీమహాభాగవతము 
అషప్టమస్కంధము 


ఉపడక్రమణిక : “పురాణం పంచలక్షణమ్‌” అన్న విషయం ముందు ప్రస్తావించబడింది. సర్గము (ఈశ్వర సృష్టి, విసర్ణము 
(బ్రహ్మస్ఫష్టి అని సృష్టిని రెండు విధాలుగా భాగవతం వివరించింది. అందుకే భాగవతం ఒకవైపు విజ్ఞాన భాండాగారం, 
మరొకవైపు ప్రాచీన ఇతిహాస పరంపరను కాపాడిన ఉద్ధంథం. 


పైన ప్రస్తావించిన సర్ద (సృష్టి ఈశ్వర కృతం కాబట్టి మరోవిధంగా, నవ విధాలుగా సృష్టి ఎలా విస్తరించిందో 
చెప్పటం కూడా భాగవతంలో కనిపిస్తుంది. వీటిని 3, 4 స్మంధాలలో చూడవచ్చు. 


1) వీటిలో మొదటిది ప్రాకృత ఆ వైక్ళత సర్గలు (ఈశ్వర-(బ్రహ్మ సృష్టులు,. 
2) రెండవ అంశం - స్థానం - లోక ద్వీపమర్యాదా పాలనం. ఇది 4వ స్కంధంలో ఉంది. 


8) మూడవ అంశం - పోషణం - స్వధర్శనిరతులైన భక్తులరక్షణం ఇందులో ఉంది. 6వ స్కంధంలో ఈ 
అంశముంది. 


4) ఊతి - నాల్టవ అంశం - తత్తత్మర్మానుసారమైన వాసన - శుభాశుభ వాసనలు - హిరణ్యకళశిపు - ప్రహ్లాదుల 
కథల ద్వారా నిరూపితాలయ్యాయి. 


5) ఐదవ అంశం - (దీనిని వ్యాఖ్యాతగారు సులభంగా విశదీకరించగలరు) 


6) ఆరవ అంశం మన్వంతరాలు. ఈ ఎనిమిదవ స్కంధంలో పధ్నాలుగు మంది మనువులను వర్ణించడం చూస్తాము. 
ప్రతి మన్వంతరంలో మనువు, అతని కొడుకు, బుష్కి దేవేంద్ర విష్ట్రవతారమూర్తు లారుగురూ ధర్మ ప్రవర్తన 
పాలనాచరణాలను విడివిడిగా ఎలా చేస్తారో వివరించడం గమనించవచ్చు. అందుచేతనే మన్వంతర లక్షణం “సద్ధర్మం' 
అని చెప్పబడింది. ఈ అంశాల్ని ఈ స్కంధంలో పరిశీలించవచ్చు. ఈ పదునాల్టురు మనువులలో నాల్దవ మనువు 
తామసుడు. కేతువు, వృషుడు మొదలైన వారు పదిమంది అతని కొడుకులు. సత్యసహరి వీర నామములు కల్టిన దేవతలు, 
త్రిశిఖుదనే పేరున్న ఇంద్రుడు, జ్యోతిర్వ్యోముడు మొదలైన బుషులు ఆ కాలంలో ఉన్నారు. హరి మేధునికి, హరిణి అనే 
స్త్రీకి జన్మించాడు. అతదే మొసలిచేత పట్టుబడిన గజేంద్రుని కాపాడినవాడు. ఆ హరి దయాసము[ద్రుడు. అఖిలలోకేశ్వరుడు. 
ఈ స్మంధంలోనే క్షీరసాగరమథన గాథ ఉంది. కూర్మావతార గాథ ఇందులోనే వస్తుంది. శివుడు హాలాహల భక్షణం చేసిన 
సందర్భమూ ఉంది. శ్రీవిష్ణుమూర్తి మోహినీ స్వరూపాన్ని దాల్చి రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచిన గాథ 
ఇందులోనే వస్తుంది. దేవాసుర యుద్ధం కూడా ఇందులో వర్ణింపబడింది. 


శ్రీమన్నామ! పయోద, శ్యామ! ధరాభృల్లలామ! జగదభిరామా! 
రామాజనకామ! మహో, ద్దామ! గుణస్తోమధామ! దశరథరామా! క్షే 


2 శ్రీమహాభాగవతము 


ప్రతిపదార్థం : శ్రీమత్‌+నామ = శ్రీమంతమైన పేరు గలవాడా! (శ్రీ ని పేరులో గలవాడా!) పయోదశ్యామ= మేఘంలాగా 
నల్లటి కాంతి గలవాడా!; ధరాభృత్‌+లలామ= రాజులలో ఆభరణంలాంటి వాడా!; జగదభిరామా= ప్రపంచానికి 
ప్రియమైనవాడా!; రామాజన= స్త్రీలకు; కామ= మన్మథుదైన రామా! మహా+ఉద్దామ= మిక్కిలి శక్తికల్షిన వాడా!; 
గుణసోమధామ= సుగుణసముదాయానికి ఆశయమైనవాడా!; దశరథరామా = దశరథనందనుడవైన రామా!. 


తాత్పర్యం : శ్రీమంతమైన నామం కలవాడా! మేఘంవలే నల్లనైనవాడా! రాజులలో గశ్రేష్టుడా! జగత్తుకు ప్రియమైనవాడా! 
ప్రీలకు మన్మథునివంటివాడా! గొప్ప వైభవం కలవాడా! గుణసమూహాలకు నిలయమైనవాడా! దశరథుని కుమారుడవైన 
ఓ రామా! 


వ. మహనీయ గుణగరిష్టులగు నమ్మునిశ్రేష్టులకు నిఫీల పురాణవ్యాఖ్యాన వైఖరీ సమేతుందడైన సూతుం 
డిట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుం గనుంగొని. 2 


ప్రతి : మహనీయ= గొప్పవైన; గుణగరిష్టులు +అగు= గొప్ప గుణాలు కలిగినవారిలో; ఆ మునిశ్రేష్టులకు= నైమిశారణ్యంలో 
తనను ప్రశ్నించిన శౌనకాది మహర్షిశ్రేష్టులకు; నిఖీల= అన్ని (అహ్రాదశ); పురాణవ్యాఖ్యాన = పురాణాల ప్రవచనం 
చేయటంలో; వైఖరీ= తగిన శబ్ద పరిష్కార సంపదతో; సమేతుండు+ఐన= కూడిన వాడయినటువంటి; సూతుండు = 
సూతమహర్షి ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పాడు; అట్లు= ఆవిధంగా (మునుపు చెప్పిన రీతిగా) ప్రాయోపవిష్పుండు+ఐనన్‌= 
ప్రాయోపవేశంచేసినవాడు కాగ్గా; పరీక్షిత్‌ +నరేంద్రుండు= పరీక్షిన్మహారాజు; శుకయోగీంద్రున్‌= శుకమహర్షిని; కనుంగొని= 


తా: నైమిశారణ్యంలో గుమిగూడిన శౌనకాది మహర్షులు నిరంతర పురాణ (శవణాదులచేత ఉన్నతమైన సంపదను 
పొందిన మానవోత్తములు, పురాణ వ్యాఖ్యానం చేయటంలో నిపుణుడు సూతుడు వారిని చూసి ఇలా అన్నాడు. “మహర్షులారా! 
ఆ విధంగా పరీక్షిత్తు ప్రాయోపవేశం చేసి శుకమహర్షిని చూచి ఇలా అన్నాడు. 


విశే : వైఖరి - వాక్కు నాల్గు విధాలు. పర-పశ్యంతి-మధ్యమ -వైఖరి. చెవికి వినిపించే శబ్దం వైఖరిది. లోకంలో మనం 
మాట్లాడేది, వినేది ఈ శబ్దమే. కవికి - వాఖ్యాతకు సముచితమైన శైలీ బంధ సంయుతమైన వాక్సంపద ఉండాలి. అప్పుడే 
పురాణం చెప్పటంలో ఒక 'ముద్రి కల్లి ఉంటారు. అలాంటి విశిష్టళైలి సూతమహర్షికి ఉందని అర్థం. 
ప్రాయ+ఉపవిష్పుడు= ప్రాయోపవిష్పుడు. ప్రకృష్ణ మేతి పుణ్యలోక మనేనేతి ప్రాయః. ప్రకృష్ణముగా పుణ్యలోకమును 
పొందుటకు (ఉపవిష్టుడు) కూర్చున్నవాడు. “ప్రాయోపవేశనమతి ర్నృపతిర్చ్భభూవ”' అని రఘువంశమందు అకారాంత 
ప్రయోగమున్నది. 
క. వినంబడియెను స్వాయంభువ, మనువంశము వర్ణధర్మమర్యాదలతో 
మనుజుల దనుజుల వేల్పుల, జననంబులు ప్రష్టలెల్ల జనియించుటయున్‌. త్రి 
ప్రతి : స్వాయంభువ మను వంశము = స్వాయంభువ మనువు యొక్క వంశం; వర్ణ= ఆయా వర్ణాలకు సంబంధించిన; 
ధర్మ= ధర్మముల; మర్యాదలతో = నియమాలతో; మనుజుల= ఆ మన్వంతరంలోని మనుష్యుల; దనుజుల= రాక్షసుల; 
వేల్పుల= దేవతల; జననంబులు = పుట్టుకలూ; ప్రష్టలు+యొల్ల= ఆయా యుగాలలో బ్రహ్మలందరూ; జనియించుటయున్‌= 
పుట్టుకలూ; వినంబడియెను= మీరు చెప్పగా మునుపు విన్నాం. 


అష్టమస్మం ధము 3 


తా : ఓ మునీంద్రా! స్వాయంభువ మనువంశాన్ని గురించి ఆ కాలంలోనే జాతిధర్మాల కట్టుబాట్లను గురించి మనుష్యులు, 
రాక్షసులు, దేవతలు, ఎల్లప్రజాపతులు పుట్టడాన్ని గురించి విన్నాను. 


ఉ. ఏవ మనుకాలమందు హరి యీశ్వరుండేటికి సంభవించె? నే 

మేమి యొనర్చ? నమ్మనువులే? రతం దేక్రియంజేయుచున్న వాం? 

దేమి నటించు మీంద? గత మెయ్యది? సజ్జనులైనవారు ము 

న్నేమని చెప్పుచుందురు? మునీశ్వర నా కెజింగింపవే దయన్‌. త్తే 
ప్రతి : ముని+ఈశ్వరా= మునులలో శ్రేష్టుడా!; ఏ మనుకాలము+అందున్‌= ఈ పదునాల్లురు మనువులలో ఏ మనువు 
కాలంలో; ఈశ్వరుండు= పరతత్త్వ రూపుడైన; హరి= ఆ విష్ణువు; ఏటికి సంభవించెన్‌= ఎందుకు జన్మించాడు?; ఏమి+ఏమి+ 
ఒనర్పెన్‌= ఏ యే పనులు చేశాడు?; ఆ+మనువులు+ఏరు= ఆ మనువులు ఎవ్వరు?; అతండు= ఆ హరి; ఏ క్రియన్‌+ 
చేయుచున్న వాండు= ఏ కార్యం చేస్తున్నాడు?; మీందన్‌= తరువాత; ఏమి నటించున్‌= ఏవిధంగా ప్రవర్తిస్తాడు?; గతము = 
గడిచిన చరిత్రలో; ఏ+అది= ఏం చేస్తుండేవాడు?) మున్ను పూర్వయుగాలలో; సత్‌+జనులు+ఐనవారు = సత్పురుషులైన 
మహర్షులు ఏమి+అని+చెప్పుచుందురు= ఆ హరిలీలల్ని ఏమని వివరించారు?; దయన్‌= కృపతో; నాకున్‌+ 
ఎటతింగింపవే= నాకు తెలుపుము. 
తా : ఆ పరతత్త్వ రూపుడైన హరి ఏ మనువు కాలంలో జన్మించాడు? ఏయే పనులు చేశాడు? ఆ మనువులు ఎవ్వరు? 
ఆయన ఏ ఏ కార్యాలు ఎలా చేస్తున్నాడు? ముందు ఏమి చేయబోతాడు? మునుపు ఏమేం చేశాడు? సత్సురుషులైన 
మహర్షులు హరి వైభవ లీలల్ని గురించి ఏమి చెప్పారు? దయతో ఈ విషయాలన్నీ తెలుపవలసింది. 


విశే ; ఏవారు= ఎవ్వారు= ఎవ్వరు= ఎవరు; ఏ(వారు= ఏరు. తమిళం= యార్‌. 
వ. అనిన శుకుండిట్లనియె. ర్‌ 
ప్రతి : అనిన= అని ప్రశ్నించగా; శుకుండు; ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 
తా : అని పరీక్షిత్తు కోరగా శుకమహర్షి ఇలా సమాధానం చెప్పాడు. 
క. ఈ కల్పంబున మనువులు ప్రాకటముగ నార్వురైరి పదునలువురలో; 

లోకముల జనుల పుట్టువు లాకథితము లయ్యె వరుస నఖఫీలములు నృపా! 6 
ప్రతి : నృపా= ఓరాజా!; ఈ కల్పంబునన్‌= ఈ శ్వేత వరాహకల్పంలో; పదునలువురలో= పదునాల్టురు మనువులలో; 
ప్రాకటముగా= ప్రకటంగా; ఆర్వురు= ఆరుగురు; మనువులు+ఐరి= మనువులు అయ్యారు (అంటే జీవించారని అర్ధం); 
వరుసన్‌= మునుపు వరుసగా; లోకములన్‌= ఈ భువనాలలో; జనుల పుట్టువులు అఖీలములు= రాజుల, బుషుల, 
దైవతాల మొదలైన జనుల యొక్క జన్మలు అన్నింటినీ; వరుసన్‌= క్రమంగా / వరుసగా? ఆకథితములు +అయ్యెన్‌= బాగా 


వివరింపబడ్డాయి. 


తా: ఓ రాజా! ఈ శ్వేతవరాహ కల్పంలో పదునాల్టురు మనువులలో ఆరుగురు మనువులు జీవించారు. వారి వారి 
కాలాలలో లోకంలో జనులు ఎలా పుట్టారో వివరిస్తాను విను. 


గ శ్రీమహాభాగవతము 


వ. ప్రథమ మనువైన స్వాయంభువునకు, నాకూతి దేవహూతులను నిరువురు గూంతులు గలరు. వారికిం 
గ్రమంబునం గపిలయజ్ఞ నామంబుల లోకంబులకు ధర్మజ్ఞాన బోధంబు సేయుకొజకు హరి పుత్రత్వంబు 
నొందె; నందుం గపిలుని చరిత్రంబు మున్న చెప్పంబడియె; యజ్ఞుని చరిత్రంబు సెప్పెద వినుము. 7 


ప్రతి : ప్రథమ మనువు+ఐన= మొదటి మనువు అయినటువంటి; స్వాయంభువునకున్‌= స్వాయంభువ మనువుకు (అతని 
భార్య శతరూపతో); ఆకూతి దేవహూతులు+అను= ఆకూతి, దేవహూతి అన్న పేర్లు గల; ఇరువురు= ఇద్దరు; 
కూంతులు= కూతుళ్ళు; కలరు= జన్మించారు; వారికిన్‌= ఆ ఇద్దరికీ; 'కమంబునన్‌= వరుసగా? కపిల= (ఆకూతికి) 
కపిలుడు; యజ్ఞనామంబులన్‌ = దేవహూతికి యజ్ఞుడు అనే పేర్లతో; లోకంబులకున్‌= భువనాలకు; ధర్మజ్ఞాన 
బోధంబు +చేయుకొజకున్‌= ధర్మాన్ని జ్ఞానాన్ని బోధించటంకోసం; హరి= శ్రీమహావిష్ణువు తానే స్వయంగా; పుత్రత్వంబున్‌+ 
పొందెన్‌= కుమారునిగా పుట్టాడు; అందున్‌= ఆ ఇరువురిలో; కపిలుని చరిత్రంబు= కపిలుని చరిత్ర; మున్న చెప్పనస్‌+పడియెన్‌= 
ముందే వివరించడమయింది; యజ్ఞుని చరిత్రంబు= యజ్ఞుని కథను; చెప్పెదన్‌= చెబుతాను; వినుము= రాజా! (శ్రద్ధగా, 
విను! 


తా : మహారాజా! మొదటి మనువైన స్వాయంభువునికి ఇద్దరు కూతుళ్ళు పుట్టారు. ఆకూతి, దేవహూతి అని వారి పేర్లు. 
లోకంలో ధర్మప్రచారం చేయడానికి, జ్ఞానబోధ చేయడానికి శ్రీహరి స్వయంగా వారికి కుమారులుగా పుట్టాడు. ఆకూతికి 
కపిలునిగా, దేవహూతికి యజ్ఞుడుగా హరి తానే జన్మించాడు. ఈ ఇద్దరిలో కపిలుని వృత్తాంతం మునుపు చెప్పాను. 
యజ్ఞుని కథ ఇప్పుడు చెబుతాను. (శ్రద్ధగా విను. 


మ. శతరూపాపతి కామభోగవిరతిన్‌ సంత్యక్తభూభారుండై 
సతియుం దానును గాన కేంగి శతవర్షంబుల్‌ సునందానదిన్‌ 
వ్రతియై యేకపదస్థుందై నియతుందై వాచంయమస్స్ఫూర్తితో 
గతదోషుండు తపంబు సేసె భువనఖ్యాతంబుగా భూవరా! 8 


ప్రతి :; భూవరా= ఓ పరీక్షిన్మహారాజా!; శతరూపాపతి= శతరూపకు భర్తయైన స్వాయంభువ మనువు; కామభోగ 
విరతిన్‌= కామభోగాలను అనుభవించాలన్న కాంక్ష లేమిచే; సంత్యక్త= వదలిపెట్టబడిన; భూ భారుందు+ఐ= రాజ్యభారం 
కలవాడై (రాజభోగం వదలి); సతియున్‌+తానును= తన భార్యతో కలిసి; కానకున్‌+ఏంగి= అరణ్యానికి వెళ్ళి; సునందానదిన్‌= 
సునందా నదీతీరంలో; శతవర్షంబుల్‌= నూరు సంవత్సరాలు; వ్రతి+ఐ= దీక్ష కల్గినవాడై; ఏకపదస్థుండు+ ఐ= ఒక పాదం 
మీద నిలుచున్నవాడై, నియతండు+ఐ= ఆహార విహార నియమాదులు కలిగినవాడై; వాచంయమస్స్ఫూర్తితో = వాబ్నియమం 
కల్గినవాడై (మౌనియై); గతదోషుండు= దోషాలు లేనివాడై (పాపదూరుడై); భువనఖ్యాతంబుగాన్‌= (చాలాగొప్పగా) 
ప్రపంచ ప్రసిద్ధంగా; తపంబు+చేసెన్‌= తపస్సు చేశాడు. 

తా : స్వాయంభువ మనువు పెద్దవాడై కామభోగాలపట్ల విరక్తుడై రాజ్యభారాన్ని వదలిపెట్టి తన భార్య శతరూపతో కలిసి 
సునందానదీ తీరంలో ఉన్న అడవికేగి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపోదీక్షలో ఎన్నో నియమాలు పాటించాడు. 
ఒంటికాలి మీద నిలబడి, మౌనవ్రత దీక్ష పూని పాపప్రక్షాళన గావించుకొని వంద సంవత్సరాలు ఇలా గొప్ప తపస్సును 
సాగించాడు. ఈ తపస్సు విషయం ప్రపంచమంతటా తెలిసిపోయింది. 


అష్టమస్మం ధము ర్‌ 


వ. ఇట్లు తపంబు సేయుచు స్వాయంభువమనువు దన మనంబులోన. ర 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; తపంబు+చేయుచు= తపస్సు చేసుకుంటూ; స్వాయంభువ మనువు; తన మనంబులోనన్‌= 
తన మనస్సులో... 


తా : ఈ విధంగా తపస్సు చేస్తూ స్వాయంభువ మనువు తన మనస్సులో 
సీ సృష్టిచే నెవ్వండు చేతనపడకుండు? సృష్టి యెవ్వని చేంతచే జనించు? 
జగములు నిద్రింప జాగరూకత నొంది యెవ్వండు బ్రహ్మాండ మెజుంగుచుండు? 


నాత్మకాధారంబు నఖీలంబు నెవ్వండౌా? నెవ్వని నిజధనంబింత వట్టు 
బొడగాన రాకుండంబొడగను? నెవ్వండే నెవ్వని దృష్టికి నెదురు లేదు? 


ఆ. జననవృద్ధి విలయ సంగతింజెందక, యెవ్వండెడపకుండు నెల్లయెడల? 
దన మహత్వసంజ్ఞందత్త్వ మెవ్వండు దాన, విశ్వరూపుండనంగ విస్తరిల్లు? 10 


ప్రతి : ఎవ్వండు; సృష్టిచేన్‌= ఈ సృష్టిచేత; చేతనపదకుందున్‌= చైతన్యాన్ని పొందదో!; సృష్టి= ఈ సర్వసృష్టీ; ఎవ్వనిచేం 
తచేన్‌= ఎవడియొక్క (క్రియ) వల్ల జనించున్‌= పుడుతుందో!; ఎవ్వండు= ఎవడైతే; జగములు నిద్రింపన్‌= ప్రపంచాలన్నీ 
నిద్రిస్తున్నపుడు; జాగరూకతన్‌+ఒంది= మేల్మొని ఉండి; బ్రహ్మాండము= ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ఎజుంగుచుండున్‌= 
తెలుసుకుంటాడో; ఆత్మకున్‌+ ఆధారంబున్‌= ఆత్మకు ఆధారం; అభిలంబున్‌= అంతా; ఎవ్వండు+బెన్‌= ఎవడు తానవుతాడో; 
ఎవ్వని ధనంబు= ఎవ్వని సంపద (వైభవం); ఇంతవట్టు= కొంచెం కూడా; పొడగాన రాకుందన్‌= కనిపించకుండా; 
పొడగనున్‌= కనిపిస్తూ ఉంటుందో!; ఎవ్వందేని= అతడెవరో; ఎవ్వని+దృష్టికి= ఎవని చూపునకు; ఎదురులేదు= ప్రతిలేదో! 
(అతని చూపు దూరనిచోటు లే దన్న అర్ధంలో); జనన= పుట్టుక; వృద్ధి= పెంపుదల; విలయ సంగతిన్‌+చెందక= నాశమనే 
దశలు పొందకుండా; ఎల్ల యెడలన్‌= అన్ని దిక్కులలోనూ; ఎవ్వడు +ఎడపకుండున్‌= ఎవడు ఉంటాదో (అంటే దర్శనమిస్తారో) 
తన= తనదైన; మహత్ష్వసంజ్ఞన్‌= మహాద్భుతమనే పేరు వల్లు తత్వము+ఎవ్వండు= తత్త్వం ఎవడో!; తాను+అ= అతడే 
స్వయంగా; విశ్వరూపుండు +అనంగన్‌= విశ్వరూపుడనబడుతూ; విస్తరిల్లున్‌= వ్యాపిస్తాడో!... 

తా :; ఎవ్వడు ఈ పదార్థ సృష్టిచెత చైతన్యం పొందడో - ఎవని చేష్ట వల్ల ఈ పదార్థజగత్తు సర్వమూ చైతన్యం పొందుతున్నదో, 
పుడుతున్నదో, ఎవడైతే ఈ సర్వజగత్తూ నిద్రిస్తున్నపుడు తాను మేల్మొని ఉండి ఈ విశ్వం మొత్తాన్ని భావిస్తుంటాడో, తానుగా 
ఈ ఆత్మకు ఆధారం అవుతున్నాడో, ఎవని వైభవం కొంచెం కూడా కనిపించకుండా, అనుక్షణం కనిపిస్తూ ఉంటుందో, 
ఎవని చూపునకు ఎదురు లేదో, సృష్టి స్థితి లయము లనే దశలు ఎవ్వని ఉనికిని దాచజాలవో, మహత్వ సంజ్ఞ 
కల్షినందువల్ల ఎవని గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలని కుతూహలపడుతుందో, ఎవడు తానే స్వయంగా విశ్వరూపు 
డనబడుతూ వ్యాపిస్తాడో - అనుకొంటూ 


వ. అని మణియు నిరహంకృతుండును బుధుండును నిరాశియుంబరిపూర్చుండును ననన్య ప్రేరితుండును 
నృశిక్షాపరుండును నిజమార్ల సంస్థితుండును నిఖీలధర్మ భావనుండునునైన పరమేశ్వరునకు నమస్మరించెద 
నని యుపనిషదర్థ్ధంబులు పలుకుచున్న మనువుం గనుంగొని. $1| 


6 శ్రీమహాభాగవతము 


ప్రతి : అని= ఈ విధంగా ఆలోచిస్తూ మజఖజియున్‌= ఇంకా; నిరహంకృతుండును= అహంకారం లేనివాడు; బుధుండును= 
గొప్ప జ్ఞానం కల్గినవాడు; నిరాశియున్‌= ఆశ లేనివాడును; పరిపూర్ణుండును = 'సంపూర్ణుడు” ను అనన్య పేరితుండును= 
ఇతరుల చేత ్రేరేపింపబదనివాడు; నృశిక్షాపరుండును= మానవులకు శిక్షణ ఇచ్చువాడు; నిజమార్ష= తనదైన స్వతంత్ర 
మార్గంలో; సంస్థితుండును= చక్కగా అమరి ఉన్నవాడును; నిఖీల ధర్మ భావనుండునున్‌+ఐన= సకల ధర్మ భావస్ఫూర్తి 
రూపమైన వాడును - అయినటువంటి; పరమేశ్వరునకున్‌= భగవంతునికి; నమస్మరించెదన్‌= నమస్మరిస్తాను; అని= అని 
ఈ విధంగా; ఉపనిషద్‌ +అర్ధంబులు= ఉపనిషత్తులు ప్రతిపాదించిన సారాన్ని పలుకుచున్న= చెబుతున్న మనువున్‌+ 
కనున్‌+కొని= మనువును చూచి. 
తా ; అహంకారం లేకుండా, సర్వజ్ఞానాన్ని ఆపోసనపట్టి, పదార్థశూన్యుడుగా, భావమాత్రుడుగా ఉంటూ సర్వపదార్థ 
రాశిగా భావించే సంపూర్తుడైన వాడు, ఎవరి గమనం ఎవరి చేత కూడా ్రేరేపించబడదో (అంటే స్వయం సిద్ద గమన 
శైలి ఉన్నవాడని అర్థం), ఎవడు మానవులకు దందనీతిని ప్రసాదించాదో, ఎవని మార్గం అనితర సాధ్యమైనదో, సకల ధర్మ 
భావనాస్స్ఫూర్తి ఎవని ధర్మమో, ఆ పరతత్తానికి నమస్కరిస్తున్నాను - అని ఈ విధంగా ఉపనిషత్తుల సారాంశాన్ని వచిస్తున్న 
ఆ మనువును చూసి కరుణపొంది 
క. రక్కసులు దినంగంగడంగిన వెక్కసముగ యజ్ఞనామవిష్ణుండు వారిం 

జక్కడిచెంజక్రధారల మిక్కుటముగ వేల్పులెల్ల మేలని పొగదన్‌. 12 
ప్రతి : రక్క్మసులు = రాక్షసులు; వెక్కసముగన్‌= అధికంగా? తినంగన్‌+కడంగినన్‌= ఆ మనువును తినడానికి యత్నించగా; 
వారిన్‌= ఆ రాక్షసులను; యజ్ఞనామ విష్ణుండు= యజ్ఞుడనే పేరుతో అవతరించిన శ్రీమహావిష్ణువు; చక్రధారలన్‌= సుదర్శనచక్ర 
ప్రయోగంచేత దాని అంచులతో; వేల్పులు+ఎల్లన్‌= దేవతలందరూ; మిక్కుటముగన్‌= అతిశయంగాా; మేలు+అని= 
బాగుబాగన్సి పొగడన్‌= ప్రశంసిస్తుండగా; చక్కడిచెన్‌= వారి విజ్బంభణను అణగబేశాడు. 
తా : సమాహితచిత్తుడై తపోనిష్టలో ఉన్న ఆ మనువుకు బాహ్యస్కృతి లేదు. అలాంటి పరిస్థితుల్లో రాక్షసులు ఆయన మీదకు 
ఉరికారు. నరమాంసభక్షణ రాక్షసుల స్వభావం. వీరిని చూచి ముందు చెప్పినట్లుగా విష్ణువు యజ్ఞుడనే పేరుతో అవతరించి 
ఉన్నాడు. కాబట్టి ఆ యజ్ఞుడు వారిని తన సుదర్శనచక్రధారలతో సంహరించాడు. దేవతలు ప్రశంసించారు. 


వ. ఇది ప్రథమమన్వంతరం; బింక ద్వితీయమన్వంతరంబు వినుము. 18 


ప్రతి : ఇది; ప్రథమ మన్వంతరంబు= మొదటి మనువు కాలం; ఇంకన్‌= తరువాత; ద్వితీయ= రెండవ; మన్వంతరంబు = 
మనువు కాలం; వినుము. 


తా : ఇలా మొదటి మన్వంతరం పూర్తి అయింది. ఇక రెండో మన్వంతరం గురించి చెబుతాను విను. 
క్స్‌ స్వారోచిషుండన సవ్తార్చిబిడ్డండు మనువు, వానికి నా ద్యుమత్సుషేణ 
రోచిష్మదాదు లారూఢపుత్తులు ధాత్రి నేలిరి; రోచనుండింద్రుండయ్యె; 
నధికులు తుషితాదు లమరు లూర్జస్తంభ ముఖ్యు లాధ్యులు సప్తమునులు నాండు 
వేదశిరుండను విప్రుని దయితకుందుషితకుంబుత్రుండై తోయజాక్షుం 


అష్టమస్మం ధము / 


ఆ. దవతరించెను విభుందన నశీత్యష్టసహస్రమునులు నధికు లయినవారు; 
ఘను లనుగ్రహింపంగౌమారక బ్రహ్మచారి యగుచు నతండు సలిపె వ్రతము. కేశ 


ప్రతి : సష్తార్చిబిద్దండు= అగ్నికుమారుడు; స్వారోచిషుండు +అనన్‌= స్వారోచిషుడు అనే పేరుతో; మనువు= ఈ రెండవ 
మన్వంతరంలో మనువు అయ్యాడు; వానికిన్‌+ఆ= అతనికి (తరువాత చెప్పబోయే); ద్యుమత్‌+సు షేణ +రోచిష్మత్‌+ఆదులు = 
ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు మొదలైనవారు; ఆరూఢ పుత్రులు= ప్రఖ్యాతులైన కొడుకులు; ధాత్రినేలిరి= 
(వారు) ఈ భూమిని పరిపాలించారు; రోచనుండు= వారిలో రోచిష్మంతుడు; ఇంద్రుండు +అయ్యెన్‌= ఆ మన్వంతరానికి 
ఇంద్రుడయ్యాడు; అధికులు = మిక్కిలి ప్రభావం కల్గినవారైన; తుషిత+ఆదులు= తుషితుడు మొదలైనవారు; అమరులు = 
దేవతలయ్యారు; ఆధ్యులు= పూజ్యులైన; ఊర్జస్తంభముఖ్యులు = ఊర్జస్తంభుడు మొదలైనవారు; నాండు= ఆ కాలంలో; 
సప్తమునులు= సప్త మహర్చులయ్యారు; వేదశిరుండు +అను విప్రని= వేదశిరుడు అనే (బ్రాహ్మణుని; దయితకున్‌= భార్య 
అయినటువంటి; తుషితకున్‌= తుషిత అనే పుణ్యస్ట్రీకి; తోయజాక్షుందు= పద్మనేత్రుండైన శ్రీమహావిష్ణువు విభుండు +అనన్‌= 
విభుడు అనే పేరుతో; పుత్రుండు +ఐ+అవతరించెను= కొడుకుగా పుట్టాడు; ఘనులు = గొప్పదీక్షాపరులు; అధికులు+ 
అయినవారు= ఉత్తమ మహర్నులయిన; అశీతి+అష్ట+సహస్రమునులు= ఎన్రైఎనిమిదివేలమంది మహర్షులు అనుగ్రహింపన్‌= 
తమ సన్నిధికి వచ్చి అనుగ్రహింపగా; అతండు= ఆ విభుడు; కౌమారక బ్రహ్మచారి= కుమారదశలో ఉన్న బ్రహ్మచారిగా 
(అవివాహితుడుగా); వ్రతము+సలిపెన్‌= గొప్ప దీర్మవతాన్ని చేపట్టాడు. 

తా; అగ్నిదేవుని కుమారుడు స్వారోచిషుడు. అతడే ఈ రెండవ మన్వంతరంలో మనువు. అతనికి ద్యుమంతుడు, సుషేణుడు, 
రోచిష్మంతుడు మొదలైన కుమారులు కలిగారు. వారిలో రోచనుడు ఆ మన్వంతరంలో ఇంద్రపదవి పొందాడు. మిక్కిలి 
ప్రభావం కల్గిన తుషితుడు మొదలైన వారు దేవతలయ్యారు. ఊర్జస్తంభుడు మొదలైనవారు సప్త్రమహర్నులయ్యారు. వేదశిరుడు 
అనే (బ్రాహ్మణునికి తుషిత అనే భార్య ఉంది. వారికి విష్ణుడు “విభుడు” అనే పేరుతో కుమారుడుగా జన్మించి బ్రహ్మచర్య 
వ్రతదీక్ష పొంది 'కౌమారకి దశలోనే 88 వేలమంది మహర్షులు తనకు సహాయకులుగా ఉండగా దీర్హవతాన్ని నిర్వహించాడు. 


విశే : ప్రతి అవతారంలోనూ దుష్టశిక్షణ అన్నది లేదు. ఉదాహరణకు ఈ అవతారంలో తానే దీక్ష వహించి దీర్మవతం 
సాగించాడు విష్ణువు. 


సప్తార్చి= ఏడు జ్వాలలు (నాలుకలు) కలవాడు. కాళీ, కరాళీ, మనోజవా, సులోహితా, సుధూమవర్త్దా, స్ఫులింగినీ, 
విశ్వపదా అనేవి ఏడు జ్వాలలు. ఆ జ్వాలలను జిహ్వలుగా చెప్తారు. 
వ. తదనంతరంబ. 15 
ప్రతి : తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత. 
తా: ఆ తరువాత. 
సీ, మనువు మూండవవాండు మనుజేంద్ర! యుత్తముండనంబ్రియవ్రతునకు నాత్మజుండు 

పాలించె నిల యెల్లం బవన సృంజయ యజ్ఞహోత్రాదు లాతని పుత్ర లధిక 

గుణులు వసిష్ణుని కొడుకులు ప్రమథాదు లైరి; సప్తర్షులు నమరవిభుండు 

సత్యజిత్తనువాండు సత్యభద్రాద్యులు సురలు ధర్మునికిని సూనృతకును 


8 శ్రీమహాభాగవతము 


ఆ. బుట్టి సత్యనియతింబురుషోత్తముండు సత్యసేనుండనంగ దుష్టశీలయుతుల 
దనుజయక్షపతుల దండించె సత్యజిన్మిత్రుండనంగ జగము మే లనంగ. 16 


ప్రతి : మనుజ+ఇం[ద్ర= ఓ రాజా!; మనువు మూండవ వాండు= మూడవ మనువు; ప్రియవ్రతునకున్‌= ప్రియవతునికి; 
ఆత్మజుండు= పుత్రుడు; ఉత్తముండు+అనన్‌= ఉత్తముడనే పేరుతో; ఇల+ఎల్లన్‌= ఈ భూమినంతా; పాలించెన్‌= 
పరిపాలించాడు; ఆతనిపుత్రులు= అతని కుమారులు; పవన, సృంజయ, యజ్ఞహోత్రాదులు= పవనుడు, సృంజయుడు; 
యజ్ఞహోత్రుడు అనబదేవారు; వసిష్టుని కొడుకులు= వసిష్ట మహర్షి కుమారులు; అధికగుణులు= గొప్పతపోదీక్షితులైన 
వారు; ప్రమథాదులు= ప్రమథుడు మొదలైనవారు; సప్తర్షులు +అయిరి= సప్తమహర్ష్ను లయ్యారు; సత్యజిత్తు+అనువాండు = 
సత్యజిత్తు అనే పేరుగలవాడు; అమరవిభుండు +అయ్యెన్‌= ఇంద్రుడయ్యాడు; సత్యభద్ర+ఆద్యులు= సత్యభద్రుడు మొదలైనవారు; 
సురలు= దేవతలు; ధర్మునికిని= ధర్ముడనే వానికి; సూనృ్ఫతకును= సూన్ఫత అనే స్త్రీకి; పుట్టి= కుమారుడుగా జన్మించి; 
పురుషోత్తముందు = శ్రీమహావిష్ణువు; సత్యనియతిన్‌= సత్యవ్రత దీక్షకల్లి; సత్యసేనుందనంగన్‌= సత్యసేనుడనే పేరుకల్లిన 
వాడై; దుష్టశీలయుతులన్‌= దుష్టస్వభావులైన; దనుజ, యక్షపతులన్‌= రాక్షస, యక్ష నాయకులను; జగము మేలు+అనంగన్‌= 
ప్రపంచమంతా మెచ్చుకోగ్గా; సత్యజిత్‌+మిత్రుండు +అనంగన్‌= సత్యజిత్తుకు మిత్రుడు అనే పేరు సార్థకం కాగా; దండించెన్‌= 
శిక్రించాడు. 


తా ; ఇక మూడో మనువు ప్రియవ్రతుని కుమారుడు ఉత్తముడు. అతని పాలనలో జగత్తు సుఖించింది. పవనుడు, 
సంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలైనవారు అతని కొడుకులు. వసిష్ట మహర్షి కొడుకులు ప్రమథుడు మొదలైనవారు 
సప్తర్నులయ్యారు. సత్యజిత్తు ఇంద్రుడయ్యాడు. సత్యభద్రుడు మొదలైనవారు దేవతలయ్యారు. ధర్ముడు - సూన్ఫత అనే 
దంపతులకు శ్రీమహావిష్ణువు 'సత్యసేను దనే పేరుతో కుమారుడుగా జన్మించాడు. దుష్ట స్వభావులైన యక్ష రక్షోగణాలను 
దండించి సత్యజిత్తు స్నేహితుడనే పేరు పొందాడు. లోకం సత్యసేనుని పరాక్రమాన్ని కీర్తించింది. 


$ గజేంద్ర మోక్షణ కథా ప్రారంభము * 
వ. చతుర్ధమనువు కాలప్రసంగంబు వివరించెద. 17 
ప్రతి : చతుర్ధ మనువు= నాల్లవ మనువుయొక్క కాలప్రసంగంబు= కాలసంగతి; వివరించెదన్‌= వివరిస్తాను; 
తా : నాల్బవ మనువు కాలంలో జరిగిన విశేషాలను చెబుతాను. 


స్స్‌ మానవాధీశ్వర! మనువు నాలవవాండు తామసుండనంగ నుత్తముని భ్రాత 
పృథ్వీపతులు కేతువృషనరఖ్యాత్యాదు లతని పుత్రులు పద్దు రధికబలులు 
సత్యకహరివీరసంజ్ఞులు వేల్పులు త్రిశిఖనామమువాండు దేవవిభుండు 
మునులు జ్యోతిర్వ్యోమముఖ్యులు; హరి పుట్టె హరిమేధునకుంట్రీతి హరిణియందు; 


ఆ. గ్రాహబద్భుండయిన గజరాజు విడిపించి ప్రాణభయమువలనంబాపి కాచె 
హరి దయాసముద్రుం డఖిలలోకేశ్వరుం దనిన శుకునింజూచి యవనివిభుండు. 18 


అష్టమస్మం ధము ౦ 


ప్రతి: మానవ +అధీశ్వర = రాజా! మనువు నాలవవాండు= నాల్ల్టవ మనువు; ఉత్తముని భ్రాత= ఉత్తముని తమ్ముడు; 
తామసుండు+అనంగన్‌= తామసుడు అని పేరు గలిగినవాడు; అతని పుత్తులు= అతని కొడుకులు; కేతు= కేతువు; వృష 
వృషుడు; నర= నరుడు; ఖ్యాతి+ఆదులు= ఖ్యాతి మొదలైన పేర్లు గలవారు; పద్దురు= పదిమంది; పృథ్వీపతులు= రాజులు; 
అధికబలులు= మిక్కిలి బలవంతులు (అయ్యారు) సత్యక= సత్యకులు; హరి= హరులు; వీర= వీరులు; సంజ్ఞులు= అనే 
పేర్లు కలవారు; వేల్పులు= దేవతలు (అయ్యారు); త్రిశిఖ నామమువాండు= టత్రిశిఖుదు అని పేరు గలిగిన వాడు; 
దేవవిభుండు= దేవేంద్రుడు (అయ్యాడు); జ్యోతిర్యోమ ముఖ్యులు= జ్యోతిర్యోముడు మొదలైనవారు; మునులు= సప్తమహర్షులు 
(అయ్యారు); హరిమేధునకున్‌= హరిమేధుడు అనే వాడికి; హరిణియందు= హరిణి అనే స్త్రీకి; ప్రీతిన్‌= మిక్షిలి (ప్రేమతో 
(అనుగ్రహంతో); హరిపుట్టెన్‌= శ్రీ మహావిష్ణువే హరిగా జన్మించాడు (ఆ హరియే); గ్రాహబద్దుడు +అయిన = మొసలికి 
చిక్కిన వాడగు; గజరాజున్‌= గజేంద్రుణ్ణి; విడిపించి= మొసలి పట్టునుండి విడిపించి; ప్రాణభయము వలనన్‌+పాపి= 
ప్రాణభయమునుండి కాపాడి కాచెన్‌= రక్షించాడు; హరి= సర్వవ్యాపకుదడైన ఆ పరమేశ్వరుడు (పరమాత్మ దయా 
సముద్రుండు= దయాగుణం నిండినవాడు; అఖీల లోక+ఈశ్వరుండు = అభిలలోకాలకూ ప్రభువు; అనినన్‌= అని చెప్పగా; 
అవనివిభుండు= ఆ రాజు (పరీక్షిత్తు); శుకునిన్‌+చూచి= శుకమహర్షిని చూచి... 


తా : ఓ రాజా! ఉత్తముని తమ్ముడైన తామసుడు నాల్లవ మనువయ్యాడు. అతని కొడుకులైన కేతువు, వృషుడు, నరుడు, 
ఖ్యాతి మొదలైన పదిమంది మహావీరులు రాజులయ్యారు. సత్యకులు, హరులు, వీరులు మొదలైనవారు దేవతలయ్యారు. 
త్రిశిఖుడు దేవేంద్రుడయ్యాడు. జ్యోతిర్వ్యోముడు మొదలైనవారు సప్త్రమహర్నులయ్యారు. హరిమేధునికి, వరిణికి కుమారుడుగా 
శ్రీమహావిష్ణువు హరి అనే పేరుతో అవతరించాడు. ఆ హరియే మొసలికి చిక్కిన గజేంద్రుణ్ణి విడిపించి ప్రాణభయం 
పోగొట్టాడు. ఆ ప్రభువు సకలలోకాలకు అధిపతి. దయాసాగరుడాయన - అని శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఆ 
గజరాజు - మొసలి కథను వినగోరి 


క. నీరాటవనాటములకుంబోరాటంబెట్లు గలిగెం? బురుషోత్తముచే 
నారాట మెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్‌. 19 


ప్రతి : నీరాట= నీటిలో తిరిగే మొసలికి; వనాటములకున్‌= అడవిలో తిరిగే ఏనుగుకు (ఈ రెండింటికి) ఎట్లు= ఏ 
విధంగా; పోరాటంబు= యుద్ధం; కలిగెన్‌= జరిగింది?; పురుషోత్తముచేన్‌= శ్రీమహావిష్ణువు చేత; ఘోరాటవిలోని= ఆ 
ఘోరమైన అడవిలో ఉండిన; భద్రకుంజరమునకున్‌= శుభలక్షణ లక్షితమైన ఆ గజేంద్రునికి; ఆరాటము= సంకటం); ఎట్లు 
మానెను= ఏ విధంగా పోయింది. 


తా : మొసలి నీటిలో తిరుగుతుంది. ఏనుగు అడవిలో తిరుగుతుంది. ఈ రెండూ ఒక దానిని మరొకటి సమీపించవు. 
అలాంటి వాటి నడుమ యుద్ధం ఎందుకు జరిగింది? ఏదీ ఒక మహత్తర కారణం లేకుండా వీటి మధ్య పోరు అసంభవం. 
ఈ పోరును పురుషోత్తముదైన హరి ఏ విధంగా తీర్చాడు? గజరాజు బాధ ఎలా తొలగింది? అందులోనూ ఆ అదవిలో 
ఆ ఏనుగును పురుషోత్తముడు తప్ప ఎవరు కాపాడగలరు. 


క. మునినాథ! యీ కథాస్థితి వినిపింపుము వినంగ నాకు వేడుక పుట్టెన్‌; 
వినియెదంగర్లేంద్రియముల పెనుంబండువు సేయ మనముంట్రీతింబొందన్‌. 20 


10 శ్రీమహాభాగవతము 


ప్రతి :; మునినాథ= ఓ మునీంద్రా!; ఈ కథాస్థితిన్‌= ఈ కథ జరిగిన తీరును; వినంగన్‌= వినడానికి; నాకున్‌= నాకు; 
వేడుకపుట్టెన్‌= కుతూహలం కలిగింది; వినిపింపుము= దయతో వినిపించు (చెప్పు); కర్ణ+ఇంద్రియముల= చెవులనే 
ఇంద్రియాలకు; పెనుంబండువు= పెద్ద పండుగ; చేయన్‌= చేయునట్లుగాా మనమున్‌= మనస్సు కూడా; ప్రీతిన్‌+పొందన్‌= 
సంతోషాన్ని పొందేలా; వినియెదన్‌= వింటాను. 

తా : ఓ మునీంద్రా! ఈ కథ ఎలా జరిగిందో నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. దయతో వినిపించండి. ఆ 
కథలు నా చెవులకు పెద్ద పండుగ ఉండి మనసును కూడా ఆహ్హాదపరుస్తాయి. 


క. ఏ కథలయందుంబుణ్యశ్లోకుండు హరి సెప్పంబడును సూరిజనముచే 

నా కథలు పుణ్యకథలని యాకర్ణింపుదురు పెద్ద లతిహర్షమునన్‌. ల 
ప్రతి : సూరిజనముచేన్‌= పుణ్యాత్ములైన పండితుల చేత; ఏ కథల+అందున్‌= ఏ కథలలో; పుణ్యశ్లీకుందు= పుణ్యాత్ములచేత 
కీర్తింపబడు; హరి= శ్రీమహావిష్ణువు; చెప్పంబడును= వర్ణింపబడుతున్నాడో; ఆ కథలు= అలాంటి పురాణకథలు; 
పుణ్యకథలు +అని= పాపాన్ని పోగొట్టి పుణ్యాన్ని (ప్రసాదించే పవిత్ర కథలని); పెద్దలు= పండితులు; అతి హర్షమునన్‌= 
మిక్షిలి సంతోషంతో; ఆకర్ణింపుదురు = వింటారు. 
తా; పుణ్యజీవులైన పండితులు ఏ కథలతో మోక్షప్రదాత అయిన శ్రీమహావిష్ణువును వర్షిస్తారో, ఆ కథలు మోక్షానికి దారి 
చూపిస్తాయని పండితులు ఎంతో ఆనందంగా వింటారు. 
వ. ఇవ్విధంబునంబ్రాయోపవిష్టుందైన పరీక్షిన్నరేంద్రుండు బాదరాయణి నడిగెనని చెప్పి సభాసదులయిన 
మునుల నవలోకించి సూతుండు పరమహర్ష్న సమేతుందై చెప్పె; నట్లు శుకుండు రాజున కిట్లనియె. 22 
ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ప్రాయోపవిష్టుండు+ఐ= ప్రాయోపవేశ దీక్షలో ఉన్న పరీక్షిత్‌+నరేంద్రుండు= 
పరీక్షిన్మహారాజు; బాదరాయణిన్‌= శుక మహర్షిని; అడిగెను +అనిచెప్పి= అడిగాడని చెప్పి సూతుండు= సూతమహర్షి 
సభాసదులు +అయిన మునులన్‌= సభలో ఉన్న మహర్షులను; అవలోకించి= చూచి; పరమహర్ష్న సమేతుండు+ఐ= 
మిక్కిలి సంతోషంతో; చెప్పెన్‌= చెప్పారు అట్లు= ఆ విధంగా; శుకుండు= శుకమహర్షి రాజునకున్‌= పరీక్షిత్తుకు; 
ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 
తా : ఇలా ప్రాయోపవేశంలో ఉన్న పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడని సూతుడు సభలో ఉన్నవారికి చెప్పాడు. శుకుడు 
పరీక్షిత్తుకు గజేంద్రమోక్ష గాథను వినిపించడం ప్రారంభించాడు. 


సీ, రాజేంద్ర! విను సుధారాశిలో నొక పర్వతము త్రికూటంబనందనరుచుండు 
యోజనాయుతమగు నున్నతత్వంబును నంతియ వెడలుపు నతిశయిల్లుం; 
గాంచనాయస్సారకలధాతమయములై మూండు శృంగంబులు మొనసియుండుం; 
దటశ్చంగబహురత్నధాతుచిత్రితములై దిశలు భూనభములుందేజరిల్లు; 


తే. భూరిభూజలతాకుంజపుంజములును, (మోసి పజతెంచు సెలయేటి మొత్తములును 
మరంగి తిరిగెడు దివ్యవిమానములును, జజులంగ్రీడించు కినరచయముంగలిగి. 23 


అష్టమస్మంధము 111 


ప్రతి : రాజ+ఇంద్ర= ఓ పరీక్షిన్మహారాజ!; విను= ఈ కథా ప్రారంభం విను; సుధారాశిలోన్‌= అమృత సముద్రంలో; 
త్రికూటంబు+అనన్‌= త్రికూటమనే పేరున్న ఒక పర్వతము= ఒక కొండ; తనరుచుండున్‌= ప్రసిద్ధంగా ఉంది; 
యోజన +అయుతమగున్‌= పదివేల ఆమడల; ఉన్నతత్వంబునున్‌= పొడవును (ఎత్తును); అంతి+అ= అంతే; వెడలుపున్‌= 
వెడల్పును; అతిశయిల్లున్‌= కల్లి ప్రకాశిస్తూ ఉంటుంది (దానిక్సి కాంచన= బంగారు; అయస్‌+సార= ఇనుము; 
కలధౌెతమయములు +ఐ = వెండి లోహములతో కూడిన; మూండు శృంగంబులు= మూడు శిఖరాలు; మొనసియుండున్‌= 
ఎత్తుగా పెరిగి ఉన్నాయి; తట= ఆ కొందచరియలపైనను; శృంగ= శిఖరాలలోనను ఉన్న బహురత్న= రకరకాల రత్నాల 
వల్లనూ ధాతుచిత్రితములు+ఐ= గైరికాది ధాతువుల చేతనూ రంగురంగులుగా ప్రకాశిస్తూ దిశలు= అన్ని దిక్కులు; 
భూ+నభములున్‌= భూమీ, ఆకాశం; తేజరిల్లున్‌= ప్రకాశిస్తూ ఉంటాయి; భూరిభూజలతా కుంజపుంజములు= పెద్దవైన 
చెట్టు, తీగలు, పొదల గుంపులు; మోసి= మిక్కిలిగా ధ్వనిచేస్తూ పజతెంచు= ప్రవహించేటటువంటి; సెలయేటి 
మొత్తములును= సెలయేళ్ళ వరుసలు; మరంగి= అలవాటు చేసుకొని; తిరిగెడు= తిరిగేటటువంటి; దివ్యవిమానములును= 
దేవతల విమానాలు; చజులన్‌= ఆ కొండచరియలలో,; క్రీడించు= విహారం చేస్తున్న; కిన్నరచయమున్‌= కిన్నర సమూహాలు; 
కలిగి= కల్టి (ప్రకాశిస్తూ ఉంటుందని అర్థం... 

తా : ఓ రాజా! క్షీరసాగరంలో టత్రికూటమనే అందమైన పర్వతం విరాజిల్లుతూ ఉంది. అది పదివేల ఆమడల పొడవు, 
అంతే వెడల్పు కల్లి ఉంటుంది. దానికి బంగారు, వెండి, ఇనుములతో ఏర్పడిన మూడు ఎత్తెన శిఖరాలున్నాయి. ఆ కొండ 
చరియలలో, శిఖరాల్లో ఉండే రత్నాలవల్ల, గైరికాది ధాతువులవల్ల అన్ని దిక్కులు, భూమి, ఆక! చిత్రమైన రంగురంగులుగా 
ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ కొండలో పెద్దపెద్ద చెట్టు, తీగలు, పొదలు, మోగుతూ పారే సెలయేరులు, అలవాటుగా 
తిరుగాడే దేవతల విమానాలు కనిపిస్తాయి. ఆ కొండ చరియలలో కిన్నరులు విహారాలు చేస్తుంటారు. 


వ. అది మజియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామాతక సరళ పనస బదరీ 
వకుళ వంజుల వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సిందువార చందన పిచుమంద 
మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక 
క్రముక కదంబ కరవీర కదలీ కపిళ్ణ కాంచన కందరాళ శిరీష శింశు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక 
శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత 
కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరున్నివహాలంకృతంబును, మణివాలుకానేక విమల పులినతరంగిణీ 
సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్దలిత శాఖిశాఖాంతర 
పరిపక్వ ఫలరంధ్రప్రవర్షిత రసప్రవాహ బహుళంబును, గనకమయ సలిల కాసార కాంచన కుముద కహ్ష్లార 
కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త 
మధుకర విటసముదయ సమీపసంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బక 
బలాక కోయప్టిక ముఖర జలవిహంగ విసర వివిధ కోలాహల బధిరీభూత భూ నభో£_౦తరాళంబును, 
దుహినకరకాంత మరకత కమలరాగ వజవైదూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మయానేక 
శిఖరతట దరీవిహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిథున సంతత 
సరససల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును గంధగజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ 


12 శ్రీమహాభాగవతము 


శార్జూల శశ చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్మట మహోరగ మార్దాలాది నిఫీల 
మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై యొప్పు నప్పర్వత 
సమీపంబునందు. లడ్డు 


ప్రతి : అది= ఆ త్రికూట పర్వతం; మజియును= ఇంకా; మాతులుంగ= మాదీఫలం, లవంగ= లవంగం; లుంగ= పుల్ల 
మాదీఫలం; చూత= మామిడి; కేతకీ= మొగలి; భల్లాతక= జీడి; ఆమాతక= అంబాళం; సరళ= తెల్ల తెగద; పనస= 
పనస; బదరీ= రేగు; వకుళ= పొగడ; వంజుల= పుబ్బ; వట= మర్రి, కుటజ= కొందమల్లి; కుంద= మొల్ల; కురవక = 
ఎర్ర గోరంట; కురంటక= తుమ్మ కోవిదార= కోవిదారం; ఖర్జూర= ఖర్జూరం; నారికేళ= నారికేళం (కొబ్బరి); సిందువార= 
వావిలి; చందన= చందనం; పిచుమంద= వేము; మందార= మందారం; జంబూ= నేరేడు; జంబీర= నిమ్మ మాధవీ= 
పూలగురివెంద; మధూక= ఇప్పు; తాల= తాడి; తక్కోల= తక్కోలం; తమాల= కానుగ; హింతాల= గిరకతాడి; రసాల= 
తీయమామిడి; సాల= మద్ది; ప్రియాళు= మోరటి; బిల్వ= మారేడు; ఆమలక= ఉసిరిక (నెల్లి; క్రముక= పోక (వక్క; 
కదంబ:= కడిమి; కరవీర = గన్నేరు; కదళ్లీ= అరటి; కపిత్ధ= వెలగ; కాంచన= ఉమ్మెత్త కందరాళ= కలజువ్వి; శిదీష= 
దిరిసెన; శింశుప= ఇరుగుడు; అశోక= అశోకం; పలాశ= మోదుగు; నాగ= పొన్న పున్నాగ= సురపొన్న చంపక= 
సంపెంగ; శతపత్ర= తామర; మరువక= మరువం; మల్లికామతల్లికా= శ్రేష్టమైన మల్లె; ప్రముఖ= మొదలైన (వాటితో); 
నిరంతర= ఎల్లప్పుడూ; వసంతసమయ= వసంత బుతువు యొక్క సౌభాగ్య= గరిమచేత; సంపత్‌ +అంకురిత= 'సమృద్ధంగా 
మొలకెత్తుతున్న పల్లవిత= చిగుర్లు వేస్తున్న కోరకిత= మొగ్గ తొడుగుతున్ను కుసుమిత= వికసించిన; ఫలిత= పండిన; 
లలిత= సుకుమారములైన; విటప= కొమ్మలతోనిండిన; విటపి= చెట్లతో; వీరుద్‌+నివహ+అలంకృతంబును = పొదల 
సముదాయాలతో కూడి ప్రకాశిస్తున్నవీ; మణివాలుకా= ముత్యాల చిప్పలతో కూడిన అనేకములైన ఇసుక తిన్నెలతో 
కూడిన; అనేక= ఎన్నో విమల= పవిత్రమైన; పులినతరంగిణీ= నదీ తీరములలో, సంగత= కూడిన; విచిత్ర విద్రుమలతా 
మహోద్యాన= చిత్ర విచిత్రములైన చెట్లతో, తీగలతో కూడిన గొప్పఉద్యానవనాలతో కూడి; శుక= చిలుకలు; పిక= 
కోయిలలు; నికర= సమూహముల; నిశిత= వాడియైన; చంచూపుట = ముక్కుప్రటములతో; సమంచిత= కూడి (వాటిచేత); 
నిర్దఠీత= చీల్చబడిన; శాఖీశాఖాంతర= చెట్లకొమ్మలతో (రెమ్మలతో); పరిపక్వ= పండిన; ఫలరంధ్ర= పండ్ల రంధ్రాలనుండి; 
ప్రవర్షిత= ధారగా పడుతున్న రసప్రవాహ బహుళంబును= ఫల రసాల ధారలు మిక్కుటంగా కల్పినవీ; కనకమయ = 
బంగారు వన్నెగల; సలిల= నీటితో కూడిన; కాసార= సరస్సులతో కూడి; (వాటిలో); కాంచన = బంగారు కాంతి గల్దిన; 
కుముద= తెల్ల కలువలు; కహ్లార= ఎర్ర కలువలు; కమల= తామరలు (వ్యాపింపచేస్తున్న); పరిమళ= సువాసనలతో; 
మిళిత= కూడిన; కబళ+ఆహార= గ్రాసంగా మకరందమనే ఆసవాన్ని సంతత +అంగీకార= నిరంతరం త్రాగుతూ ఉండటం 
వల్లు భార= మదభారంచేత; పరిశ్రాంత= అలసిన; కాంతా సమాలింగిత= ఆడు తుమ్మెదలచే కాగిలింపబడిన; కుమార= 
వయస్సులో ఉన్న మత్త= మదించిన; మధుకర విటసముదయ= మగ తుమ్మెదలనే విటుల సమూహంయొక్క సమీప= 
సమీపాననే; సంచార సముదంచిత= అందంగా తిరుగుతూ ఉండే; శకుంత = భాసపక్షులూ; కలహంస= కలహంసలు; 
కారందవ= కారండవ పక్షులు; జలకుక్కుట= నీటికోళ్ళు; చక్రవాక= (చక్రవాక) జక్కవ పక్షులు; బక= కొంగలు; బలాక= 
కొక్కెారలు; కోయపష్టిక = చీకు కొక్కెరలు; ముఖర= రాదచేసే; జలవిహంగ= జలంలో విహరించే పక్షులు; విసర= వ్యాపింపజేసే; 
వివిధ కోలాహల= రకరకాల శబ్దాల గగ్గోలుచేత; బధిరీభూత= చెవుడు పడేలా అవుతున్న; భూ+నభస్‌+అంతరాళంబును= 
భూమి, ఆకాశాల నడుమ ఉండే ప్రదేశం (కల్గినది); తుహినకరకాంత= మంచు కిరణాలు కల్గిన చంద్రుని పేరిటి - చంద్ర 


అష్టమస్మంధము 13 


కాంతమణులు; మరకత= పచ్చలు; కమలరాగ= కెంపులు; వజ= వజ్రాలు; వైదూర్య= వైడూర్యాలు; నీల= నీలాలు; 
గోమేధిక = గోమేధికాలు; పుష్యరాగ= పుష్యరాగాలు; మనోహర= మనోహరంగా నిండివున్నాయి; కనక= బంగారు; 
కలధౌత= వెండి - వీటితో), మయ= నిండిన; అనేక= లెక్కకు మిక్షిలి; శిఖర= గోపురాలు (కాండకొసలు) (వాటియొక్క); 
దరీ= గుహలలో; విహరమాణ = విహరిస్తున్న విద్యాధర= విద్యాధరులు; విబుధ = దేవతలు; సిద్ధ= సిద్ధులు; చారణ = 
చారణులు; గరుడ= గరుడులు; గంధర్వ= గంధర్వులు; కిన్నర= కిన్నరులు; కింపురుష కింపురుషుల; మిథున= దంపతులతో; 
సంగీత ప్రసంగ= సంగీతం పాడుతూ ఉండటం చేత; మంగళాయతనంబును= శుభప్రదంగా ఉండేదియు; గంధగజ= 
మదించిన ఏనుగులు; గవయ= గురుపోతులు; గండభేరుండ = గండభీరుండాలు; ఖద్గ= ఖద్దమృగాలు; కందధీరవ= సింహాలు; 
శరభ= శరభ మృగాలు; శార్జూల= పులులు; శశ= కుందేళ్ళు; చమర= చమరీ మృగాలు; శల్య= ముళ్ళపందులు; భల్ల= 
ఎలుగుబంట్లు సారంగ= జింకలు; సాలావృక= తోదేళ్ళు; వరాహ= అడవి పందులు; మహిష= అడవి దున్నలు; మర్మట= 
కోతులు; మహా+ఉరగ= పెద్దపెద్ద సర్పాలు; మార్దాల+ఆది= అడవి పిల్లులు మొదలైన; నిఖీల= చాలా రకాలైన; 
మృగనాథ= మృగపతుల; సమూహ= గుంపులయొక్క సమర సన్నాహ సంరంభ= పోరాటాలతో కూడిన ఉద్రిక్త 
వాతావరణంచేత; సంచకిత= భయపడిన; శరణాగత = శరణు జొచ్చేటటువంటి; శమన కింకరంబును+ఐ= యమభటుల 
సమూహం కల్లినదియు; అయి; ఒప్పు= ప్రకాశించు; ఆ పర్వత సమీపంబునందు= ఆ పర్వత సమీపంలో... 


తా : ఆ ్రికూట పర్వతం నిండా మాదిఫలం, లవంగం, పుల్ల మాదీఫలం, మామిడి, మొగలి, జీడి, అంబాళం, తెల్ల తెగడ, 
పనస, రేగు, పొగడ, పుబ్బ, మర్రి, కొందడమళల్లె, మొల్ల, ఎర్ర గోరంట; తుమ్మ, కోవిదారం, ఖర్జూరం, కొబ్బెర, వావిలి, 
చందనం, వేము, మందారం, నేరేడు, నిమ్మ, పూలగురివెంద, ఇప్ప, తాడి, తక్కోలం, కానుగ, గిరకతాడి, రసాలం, మద్ది, 
మోరటి, మారేడు, ఉసిరిక, పోక, కడిమి, గన్నేరు, అరటి, వెలగ, ఉమ్మెత్త, కలజువ్వి, దిరిసెన, ఇరుగుడు, అశోకం, 
మోదుగు, పొన్న సురపొన్న, సంపెంగ, తామెర, మరువం, మంచిమల్లె మొదలైనవి ఉందేవి. నిరంతరం వసంత బుతువు 
అక్కడ కొలువు తీరినట్టుగా కొమ్మలు రెమ్మలు చిగుళ్ళతో, మొలకలతో, పూలతో, పండ్లతో అద్భుతంగా కనిపిస్తుందేది. ఆ 
తోటలలో ముత్యాల చిప్పలతో కూడిన ఇసుకతిన్నెలు కుప్పలుతెప్పలుగా ఉందేవి. 


ఆ చెట్ల కొమ్మలమీద చిలుకలు, కోయిలలు గుమిగూడి వాడియైన తమ ముక్కుపుటాలతో పండిన పండ్లను 
పొడుస్తుండగా, ఆ పండ్ల రంధ్రాలనుండి నిరంతరం ధారగా పళ్ళరసం కాలువలుగా పారుతూ కనిపించేది. 


ఆ కొలనులోని నీళ్ళు బంగారు వన్నెతో మిరుమిట్లు గొలుపుతూ ఉండేవి. ఆ నీటిలో బంగారు కాంతి గల 
తెల్లకలువలు, ఎర్రకలువలు, తామరలు విస్తరించి ఉండేవి. సువాసనను గుబాళిస్తున్న ఆ పూలలోని మకరందాన్ని 
తనివితీరా నిరంతరం తాగుతూ మదించిన గండు తుమ్మెదలు తమ ప్రియురాండ్రతో విహరిస్తూ కనిపించేవి. వాటి పక్కనే 
శకుంత పక్షులు, కలహంసలు, కారండవ పక్షులు, నీటికోళ్ళు, చక్రవాకాలు, కొంగలు, కొక్కెరలు, చీకుకొక్కెరలు అందంగా 
తిరుగాడుతూ కనిపించేవి. ఆ పక్షులు చేసే ధ్వనులు భూమికి ఆకాశానికి మధ్యగల ప్రాంతాన్ని చెవుడు పడేలా చేసేది. 
ఆ కొండలో చంద్రకాంతమణులు, మరకతాలు, వజ్రాలు, వైదూర్యాలు, నీలాలు, గోమేధికాలు, పుష్యరాగాలు మిక్కిలి 
మనోహరంగా నిండి ఉండేవి. బంగారు, వెండి శిఖరాలున్న ఆ కొండ చరియల్లో విద్యాధరులు, దేవతలు, సిద్ధులు, 
చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు తమతమ ప్రియురాండ్లతో కలిసి జంటలు జంటలుగా 
క్రీడిస్తూ ఉండేవారు. వారు సరస సంభాషణలు చేస్తూ చాలా అందంగా పాడుతూ ఉండగా ఆ ప్రాంతమంతా మంగళప్రదంగా 
ప్రకాళిస్తూ ఉందేది. ఆ కొండలో మదపుటేనుగులు, గురుపోతులు, గండభేరుండాలు, ఖద్దమృగాలు, సింహాలు, శరభాలు, 


14 శ్రీమహాభాగవతము 


పులులు, కుందేళ్ళు, చమరీమృగాలు, ముంద్లపందులు, కోతులు, పెద్దపెద్ద పాములు, అదవి పిల్లులు తిరుగుతుండేవి. ఆ 
పోరాటాల సంరంభాన్ని చూసి యమభటులు కూడా భయపడి “శరణు” వేడుతూ ఉండేవారు. 
విశే : ఈ పర్వతంలోని వృక్షాలు, జంతువులు, పక్షులు, పుష్ప ఫలాల వర్ణన దాదాపు అంతా మూలభాగవతంలో ఉన్నదే. 
అదనంగా ఒక అంశం మూలంలో ఉంది. 

తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః 

ఉద్యానమృతుమన్నామ ఆక్రీడం సురయోషితామ్‌ ॥ 
ఆ కొండ లోయలో వరుణదేవుని ఉద్యానవనముంది. బుతుమత్‌ - అని దానిపేరు. సర్వ బుతువుల లక్షణాలు నిరంతరంగా 
కనిపించే దివ్య ఉద్యానవనమది. అందులో దేవతాస్త్రీలు విహరిస్తారని మూలం వివరిస్తోంది. 


పురాణాలలోని ప్రకృతి వర్ణన ఈనాటి మనకు చాలా వివరాల్ని అందిస్తుంది. చాలా చెట్లపేర్లు, పూలపేర్తు, 
జంతుపక్షుల పేర్లు ఈనాడు మనకు పరిచయంలేని కారణంగా ఒకప్పటి ప్రకృతి వైవిధ్యం (బయో - డైవర్సిటి) ఎంత 
విస్తారమైనదో ఈ వర్ణనద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. 
క. భిల్లీ భిల్ల లులాయక, భల్లుక ఫణి ఖడ్గ గవయ వలిముఖ చమరీ 

యిల్లీహరిశరభకకిటి, మల్గ్లాద్భుతకాకఘూకమయమగు నడవిన్‌. లెగ్‌ 
ప్రతి : భిల్లీ= చెంచెతలు; భిల్ల= చెంచులు; లులాయక= అడవి దున్నలు; భల్లుక= ఎలుగుబంట్లు; ఫణి= పాములు; ఖద్గ= 
ఖద్దమృగాలు; గవయ= గురుపోతులు; వలిముఖ= గండ్రంగులు; చమరీ= చమరీ మృగాలు; యిల్లీ= పావురాలు; హరి= 
కోతులు; శరభక= శరభ మృగాలు; కిటి= అడవి పందులు; మల్ల= వీరిలో శ్రేష్టములతో; అద్భుత= అబ్బురమైన; కాక= 
కాకులు; ఘూక= గుడ్లగూబలు; మయము+అగు= వీటితో నిండిన; అడవిన్‌= ఆ అడవిలో. 
తా : ఆ త్రికూట పర్వత సమీపంలోని అడవిలో చెంచెతలు, చెంచులు, తిరుగుతూ ఉండేవారు. 'కూరమృగాలయిన అదవి 
దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖద్గమృగాలు, గురుపోతులు, గండ్రంగులు, చమరీమృగాలు, పావురాలు, అడవికోతులు, 
శరభమృగాలు, అడవిపందులు మొదలైనవి కొట్లాడుతుండగా ఎక్కడ చూసినా కాకులు, గుడ్లగూబలు సంచరిస్తూ ఉండేవి. 
అలాంటిది ఆ అదవి. 


విశే ; మూలంలో ఉద్యానవనంలాగా కనిపించే 'వరుణ” వనాన్ని తరువాతి కథతో అన్వయం బాగా కుదరడానికి ఈ 
అడవిని పోతనగారు స్వకపోలవర్ణనగా పెంచారు. 


శా. అన్యాలోకనభీకరంబులు జితాశానేకపానీకముల్‌ 

వన్యేభంబులు గొన్ని మత్తతనుభై వ్రజ్యావిహారాగతో 

దన్యత్వంబున భూరిభూధరదరీద్వారంబులందుండి సా 

జన్యక్రీడల నీరుగాలివడి కాసారావగాహార్థమై. 26 
ప్రతి : కొన్ని వన్య+ఇభంబులు = అడవి ఏనుగులు కొన్ని మత్తతనులు+ఐ= మదించిన దేహాలు కల్షినవై; అన్య+ఆలోకన = 
ఇతర మృగాలకు కన్నెత్తి చూడటానికి కూడా; భీకరంబులు= భయంకరమైనవి; జిత +ఆశా+అనేకప+అనీకముల్‌= ఈ 


అష్టమస్మంధము 15 


అడవి ఏనుగులు దిగ్గజాలను సైతం మించిపోగల పరాక్రమం కల్టినవి (అవి వీబిముందు ఓడిపోతాయని అర్థం); భూరి= 
'పెద్దవయిన; భూధరదరీ= కొండ గుహలో; ద్వారంబులందుండి= ద్వారాలనుండి (ఆ గుహలలోనుండి); వ్రజ్యావిహార+ఆగత+ 
ఉదన్యత్వంబునన్‌= సరదాగా తిరగటంచేత దప్పికగొని; సౌజన్య క్రీడలన్‌= సరదాగా చెర్లాటలు ఆడుకోవటం వల్ల 
అలసిపోయి; నీరుగాలివడి= దప్పిక కావడం వల్లు చల్లటిగాలి కావాల్సిరావటం వల్ల నీటిగాలి వచ్చేవైపుగా;? కాసార= నీటి 
మడుగులలో; అవగాహార్ధము+ఐ= మునగాలన్న కోరికతో (బయలుదేరాయి). 


తా: ఆ అడవిలో కొన్ని ఏనుగులు మదించిన తమ దేహాలతో అన్య మృగాలకు కన్నెత్తి చూడ శక్యంగాని విధంగా 
ఉంటాయి. భయంకరమైన తమ పరాక్రమంలో దిగజాలను కూడా మించిపోతాయి. అలాంటి ఆ ఏనుగుల గుంపు ఒకటి 
అలా సరదాగా చెర్లాటలు ఆడుకుంటూ తిరగాలని బయలుదేరి, తిరిగి తిరిగి, ఆడి ఆడి, అలసిపోయి దప్పిక చేత 
నీటిమడుగుల్లో దిగుదామన్న కోరికతో నీటిగాలి వచ్చేవైపు నడక సాగించాయి. 


ఆ. అంధకార మెల్ల నద్రిగుహాంతర వీథులందుంబగలు వెజచి డాంగి 
యొడరు వేచి సంధ్య నినుండు వృద్ధత నున్న వెడలె ననంగ గుహలు వెడలెంగరులు. ౭2/7 


ప్రతి : కరులు= ఆ ఏనుగులు; పగలు= పగటిపూట; అంధకారము+ఎల్లన్‌= చీకటి అంతా; అద్రి గుహా+అంతర 
వీథులందు+అ= కొండ గుహలలోనే; వెజచి= భయంతో; డాంగి= దాగుకొని ఉండి; ఎదరు వేచి= సమయం కోసం 
కాచుకొని ఉండి; సంధ్యన్‌= సాయంకాల సమయంలో; ఇనుండు= సూర్యుడు; వృద్ధతన్‌+ఉన్నన్‌= (శక్తి సన్నగిల్లి ఉండగా; 
వెడలెన్‌+అనంగన్‌= బయలుదేరాయా అన్నట్టు; గుహలు +వెడలెన్‌= గుహలలోనుండి బయటపడ్డాయి. 


తా : ఆ అడవి ఏనుగులు ఎంత నల్లగా ఉన్నాయంటే పగటిపూటంతా సూర్యుని వెలుతురుకు భయపడి కొండగుహల్లో 
దాక్కొని ఉండి సాయంకాలం కాగానే సూర్యుని వెలుతురు శక్తి సన్నగిల్లిన సమయం చూసుకొని చీకట్లు గుహల్లో నుండి 
బయటికి వచ్చాయా అన్నట్టుగా ఉంది. 

విశే : ఒకవైపు అడవి ఏనుగులు నల్లటి కాంతిని వివరిస్తూ ఈ పద్యం, మనోహరమైన ఉపమానంతో సూర్యుడు “వృద్దుడు” 
కావటమనే పలుకుబడిని పరిచయం చేస్తోంది. ఉదయాన సూర్యుడు బాలుడు, మధ్యాహ్నసమయంలో యువకుడు, 
సాయంకాలాన వృద్దుడు. శత్రువు బలహీనపడటం చూచి వాడి శత్రువు విజ్బంభిస్తాడు. అది ఈ పద్యంలోని లోకనీతి. 
కవితాచమత్కతి. 


క. తలంగవు కొండలకైనను, మలంగవు సింగములకైన, మార్కొను కడిమిం; 
గలంగవు పిడుగులకైనను, నిల బలసంపన్న వృత్తి నేనుంగుగున్నల్‌. 28 

ప్రతి : ఏనుగుగున్నల్‌= గున్న ఏనుగులు; ఇలన్‌= భూమిమీద; బలసంపన్న వృత్తి= బలసంపదచేత; కొండలకైనను= 
కొండలకైనా తలంగవు= భయపడి పక్కకు పోవు; మార్మొను కడిమిన్‌= ఎదుర్శొనే పరాక్రమంతో; సింగములకున్‌+ఐనన్‌= 
సింహములను చూచి కూడా; మలంగవు= వెనక్కి తిరగవు; పిడుగులకు+ఐనను= పిడుగులు పడినా? కలంగవు= భయపడవు. 
తా: పెద్ద ఏనుగులే కావు - గున్నవనుగులు కూడా పరాక్రమంలో పెద్ద వాటికి ఏమీ తీసిపోవు. వాటి బలసంపత్తి 
అలాంటిది. కొండలను చూసి కూడా పక్కకు పోవు. దడీకొంటాయి. సింహాలను చూచి కూడా వెనక్కి తిరగవు. ఎదిరిస్తాయి. 
పిడుగులు పడినా భయపడవు. లెక్క చేయకుండా ముందుకు సాగిపోతాయి. 


16 శ్రీమహాభాగవతము 


బ్ర 


పులుల మొత్తంబులు పొదరిండ్లలోందూజు ఘోరభల్లూకముల్‌ గుహలు సొచ్చు; 
భూదారములు నేల బొజియలలో డాంగు; హరిదంతముల కేంగు హరిణఐచయము; 
మడువుల జొరంబాజు మహిషసంఘంబులు; గండశైలంబులం గపులు ప్రాంకు; 
వల్మీకములు సొచ్చు వనభుజంగంబులు; నీలకంఠంబులు నింగి కెగయు; 


తే. వెజచి చమరీమృగంబులు విసరు వాల, చామరంబుల విహరణ(శమము వాయ 
భయదపరిహేల విహరించు భద్రకరుల, గాలివాజినమాత్రన జాలింబొంది. 29 


ప్రతి : భయద= భయాన్ని పుట్టించే; పరిహేలన్‌= లీలతో; విహరించు = విహరిస్తూ ఉన్న భద్రకరుల= ఆ మదపుటేనుగుల; 
గాలి+పాజిన మాత్రన= గాలి సోకినంత మాత్రంచేత; జాలిన్‌+పొంది= భయపడి; పులుల మొత్తంబులు= పులుల 
సమూహాలు; పొదరిండ్లలోన్‌+తూజున్‌= పొదరిండ్లలోకి దూర్తాయి; ఘోరభల్లూకముల్‌= భయంకరమైన ఎలుగుబంట్లు; 
గుహలు+చొచ్చున్‌= గుహలలోకి జొరబడతాయి; భూదారములు= అడవి పందులు; నేల బొజియలలోన్‌ డాంగున్‌= 
నేలలోని గోతులలో దాక్కుంటాయి; హరిణచయము= జింకల సముదాయం; హరిత్‌+అంతములకున్‌+ఏగున్‌= దిగంతాలకు 
పరిగెత్తుతాయి; మహిష సంఘంబులు= అడవి దున్నలగుంపు; మడువులన్‌+చొరన్‌+పాజున్‌= నీటి మడుగులలోకి 
జొరబడతాయి; కపులు= కోతులు; గండశైలంబులన్‌ +ప్రాంకున్‌= కొండలలో బండలమీదికి ప్రాకిపోతాయి; 
వనభుజంగంబులు= అడవిలోని పాములు; వల్మీకములు +చొచ్చున్‌= పుట్టలలోకి వెళ్ళిపోతాయి; నీలకంఠంబులు= నెమలులు; 
నింగికిన్‌+ఎగయున్‌= ఆకాశంలోకి ఎగుర్తాయి; చమరీమృగంబులు= చమరీమృగాలు (సవరపు మెకములు); వెజచి= 
మిక్కిలి భయపడి; వాలచామరంబులన్‌= తమతోక లనే విసనకర్రలతో; విహరణణశ్రమము+పాయన్‌= ఆ గజరాజుల 
వనవిహార శ్రమపోయేలా; విసరున్‌= విసరుతాయి. 


తా : ఆ అడవి ఏనుగులు అతిభయంకరంగా విహరించడం ప్రారంభించగానే వాటి ధాటికి భయపడి పులులన్నీ పొదరిండ్లలోకి 
దూర్తాయి. ఎలుగుబంట్లు గుహల్లోకి చొారబడతాయి. అడవి పందులు గోతుల్లోకి చేరిపోతాయి. జింకలు దిక్కుల కొసలకు 
పరుగెత్తుతాయి. అడవి దున్నలు నీటిమడుగుల్లో దాక్కుంటాయి. కోతులు కొండల పైని బండల మీదికి ఎగబాకుతాయి. 
పాములు పుట్టల్లోకి ఒదిగిపోతాయి. నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోతాయి. చమరీమృగాలు తమ కుచ్చుతోకలతో ఆ 
ఏనుగుల అలసట పోయేలా విసరుతాయి. 


క. మదగజదానామోదము గదలని తమకములంద్రావి కడుపులు నిందడన్‌ 
బొదలుచుందుమ్మెదకొదమల కదుపులు జుంజుమ్మటంచు గానముసేసెన్‌. 380 


ప్రతి : తుమ్మెద కొదమల కదుపులు= పడుచు తుమ్మెదల సమూహాలు; మదగజ+దాన +ఆమోదమున్‌= ఆ మదగజాల 
నుండి జాలువారే మదజల సుగంధాన్ని కదలని= ఎడతెగని; తమకములన్‌= మిక్కిలి ఆసక్తితో; కడుపులు+నిందన్‌ = 
కడుపులు నిండేలా; త్రావి= త్రాగి; పొదలుచున్‌= సంతోషంతో తిరుగుతూ; జుం+జుం+అటంచున్‌= రుంకార ధ్వనితో; 
గానము+చేసెన్‌= పాటలు పాడాయి. 


తా : ఆ మదగజాల నుండి జాలువారుతున్న చెమట సుగంధపరిమళ భరితమైనది. వాటిని త్రాగటం, తుమ్మెదలకు చాలా 
ఇష్టమైన పని. పడుచు తుమ్మెదల గుంపులు ఆ మదజలాన్ని తనివితీరా మిక్కిలి ఆసక్తితో కడుపుల నిండా తాగి సంతోషంతో 
తిరుగుతూ జుంజుమ్మని పాటలు పాడుతున్నాయి. 


అష్టమస్మంధము 1/7 


విశే : తుమ్మెదలు ఏనుగుల శరీరం నుండి స్రవించే మదజలాన్ని ఆళించి చేరుతాయి అన్నది ప్రసిద్ధమైన విషయమే. ఇది 
కేవలం కవి సమయమే కాదు. అడవిజీవితం తెలిసినవారికి బాగా పరిచయం ఉంటుంది. 


“జుంజుం) - అన్నది తెలుగువారి మాట. “ర్సుంకారి మని సంస్కృతంలో అంటారు. 


క. తేంటి యొకటి యొరు ప్రియకును మాటికి మాటికిని నాగమదజలగంధం 
బేటి? కని, తన్నుంబొందెడి బోటికి నందిచ్చు నిండు బోటుందనమునన్‌. తే 


ప్రతి : తేంటి+ఒకటి= ఒక గండుతుమ్మెద; ఒరు ప్రియకును= మరొకని ఆడ తుమ్మెదకు; మాటికిమాటికిని= మరలమరల; 
ఏటికిన్‌+అని= అందివ్వడం ఎందుకని; నిండు పోటుతనమునన్‌= నిండైన మగటిమితో; తన్ను బొందెం= తనను పొందే; 
బోటికి= ఆదు తుమ్మెదకు; నాగమదజలగంధంబు= ఏనుగుల మదజల సువాసనను; అందిచ్చున్‌= అందించింది. 


తా : ఒక గండు తుమ్మెద తన ప్రియురాలైన ఆడ తుమ్మెదకు మాటిమాటికి గజ మదజల సుగంధాన్ని ఎందుకు ఇవ్వాలని 
ఆలోచించి తనను సమీపించిన ఆడు తుమ్మెదకు నిండు మగతనాన్నంతా ఆ మదజలగంధం అందించింది. 
విశే : ఆడు తుమ్మెదలు మగ తుమ్మెదల వద్దనున్న గజమదజలంలోని సువాసన చేత ఆకర్షింపబడుతున్నాయని ఇందులోని 
విశేషం. జంతు పరిశోధనల్లో కూడా ఈ అంశంమీద ప్రస్తావన ఉంది. మహాకవులు తమ దివ్య దర్శనంతో ఇలాంటి 
శాప్రీయరహస్యాన్ని తమ కావ్యాల్లో దాచిపెట్టారు. 

నిండుబోటుంతనము - వంటివి అందమైనప పద బంధాలు. 'మగంటిమి” - అన్న మాటకు వివరణ ఇది. పోటు 
మగడు - వంటి మాటల్లో ఈ అర్ధాన్ని చూడవచ్చు. 


క. అంగీకృతరంగన్మాతంగీ మదగంధ మగుచుందద్దయు వేడ్మన్‌ 

సంగీతవిశేషంబుల భృంగీగణ మొప్పె మ్రానుపెట్టెడి మాడ్మిన్‌. 82 
ప్రతి: భృంగీగణము= ఆడ తుమ్మెదల సమూహం; అంగీకృత= అంగీకరింపబడిన (ఆస్వాదించిన); రంగత్‌+మాతంగీ+మద 
గంధము +అగుచున్‌= పొంగుతున్న ఆడుమదగజాల జలగంధము కల్గినద్రె తద్దయున్‌+వేద్మన్‌= మిక్కిలి వేడుకతో; (మ్రానుపెట్టెడి 
మాడ్మిన్‌= 'మ్రాన్సడిన తీరుగా (కదలిక లేకుండా); సంగీత విశేషంబులన్‌ = సంగీతధ్వని విశేషాలతో (రకరకాల ధ్వనులు 
చేస్తూ); ఒప్పెన్‌= ఒప్పింది. 
తా ; మదగజాల నుండి స్రవించే జలధారల సుగంధాలను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ ఆద తుమ్మెదల గుంపులు ఆ 
మత్తులో కదలిక లేకుండా స్తబ్బమై పోయాయి. కాని రుంకారాన్ని వదలకుండా తిరగసాగాయి. 


క. వల్లభలు పాణి మునుపడ వల్లభ మని ముసరి రేని వారణదానం 

బొల్లక మధుకరవల్లభు లుల్లంబులంబొందిరెల్ల యుల్లాసంబుల్‌. తతి 
ప్రతి : వల్లభలు= ఆడ తుమ్మెదలు; మునుపడన్‌+పాటి= ముందు ముందుగా ఆత్రపడి పారిపోయి; వల్లభము+అని= 
మిక్కిలి ప్రియమైనది అని; ముసరిరి+ఏని= ఆ ఏనుగుల మదజలానికి ఆకర్షింపబడి ముసురుకొన్నచో; మధుకరవల్లభులు= 
మగ తుమ్మెదలు; వారణదానంబు+ఒల్లక= ఆ వనుగుల మదజలాన్ని ఇష్టపడక; ఉల్లంబులన్‌= హృదయాలలో; ఎల్లన్‌= 
అన్నీ ఉల్లాసంబుల్‌= ఉల్లాసాన్ని పొందిరి= పొందాయి. 


18 శ్రీమహాభాగవతము 


తా: ఆడుతుమ్మెదలు ఏనుగుల మదజలం ప్రియమైనదని భావించి దానిపై గుంపుగాపోయి ముసరగా, మగ తుమ్మెదలు 
మదజలంపై అపేక్ష వీడి ఆడుతుమ్మెదలతో ఎల్ల ఉల్లాసాలు పొందాయి. 


వ. అప్పుడు. తశ 
తా; ఆ సమయంలో (ఆ ఏనుగుల గుంపులు ఎలా విజ్బంభీించాయో తరువాతి పద్యంలో కవి వర్ణిస్తున్నాడు). 


మ. కలభంబుల్‌ సెరలాడుంబల్వలము లాఘ్రాణించి మట్టాడుచున్‌ 

ఫలభూజంబుల రాయుచుంజివురుజొంపంబుల్‌ వడిన్‌ మేయుచుం 

బులులంగాటినుపోతులన్‌ మృగములంబోనీక శిక్షించుచుం 

గొలంకుల్‌ సొచ్చి కలంచుచున్‌ గిరులపై గొబ్బిళ్లు గోరాడుచున్‌. త్‌ 
ప్రతి : కలభంబుల్‌= గున్నవనుగులు; పల్వలములు= నీటిగుంటలు; ఆఘ్రాణించి= వాసన చూసి; మట్టాడుచున్‌= 
తొక్కుతూ; (ఇంకా) ఫల భూజంబులన్‌= పండ్లతో కూడిన చెట్లను; రాయుచున్‌= రాచుకుంటూ,; చివురు జొంపంబుల్‌= 
చివురు గుంపులను; వడిన్‌+మేయుచున్‌= గబగబా తింటూ; పులులన్‌= పులులను; కాజబు+ఎనుపోతులన్‌= నల్ల 
దున్నపోతులను) మృగములన్‌= జింకలను; పోనీక= తప్పించుకొని పోకుండా; శిక్షించుచున్‌= దండిస్తూ కొలంకుల్‌+చొచ్చి= 
నీటి మడుగుల్లోకి దూరి; కలంచుచున్‌= కలచివేస్తూ (కలగుండు పెడుతూ); గిరులపైనన్‌= కొండలమీద; గొబ్బిళ్ళు= 
వినోద క్రీడల్ని కోరాడుచున్‌= ఆడుతూ; చెరలాడున్‌= చెర్లాడుతున్నాయి. 
తా : ఇక గున్న ఏనుగులు కూడా విజ్బంభించసాగాయి. నీటిగుంటలను వాసన చూస్తూ తొక్కుతూ, పండ్లతో కూడిన 
చెట్లను రాచుకుంటూ, చిగుళ్ళను గబగబాతింటూ, పులుల్ని ఎనుబోతుల్సి జింకల్సి అటూఇటూ పోనీక నిలువరిస్తూ, 
నీటిమడుగుల్లోకి చొరబడి నీటిని కలగుండు పెడుతూ; కొండలపైన గుండ్రంగా తిరుగుతూ వినోదిస్తూ చెర్లాడుతున్నాయి. 


క. తొండంబుల మదజలవృత గండంబులం గుంభములను ఘట్టన సేయం 
గొండలు దలక్రిందై పడు, బెండుపడున్‌ దిశలు, చూచి బెగడున్‌ జగములా 86 


ప్రతి : తొండంబులన్‌= ఆ మద గజాలు తమ తొండాలతో; మదజలవృత గండంబులన్‌= మదజలం నిండిన చెక్కిళ్ళతో; 
కుంభములను = కుంభస్థలాలను; ఘట్టన+చేయన్‌= థీ కొనగా; కొండలు= కొండలుకూడా; తలక్రిందై పదున్‌= 
తలకిందులవుతున్నాయి; దిశలు = దిక్కులు; బెండుపడున్‌= బద్దలవుతున్నాయి; జగముల్‌= లోకాలు; చూచి= దీన్నిచూసి; 
బెగడున్‌= భయపడుతున్నాయి. 

తా; ఆ మదగజాలు తమ తొండాలతో, మదజలం నిండిన తమ చెక్కిళ్ళతో, కుంభస్థలాలతో కొండల్ని ఢీ కొట్టేవి. ఆ 
ఘట్టనంతో కొండలు తలకిందులై పడేవి. దిక్కులు ఆ శబ్దానికి బద్దలైపోయేవి. దీన్ని చూసి అన్నిలోకాలూ గడగడలాడేవి. 


క. ఎక్కడంజూచిన లెక్కకు నెక్కువమై యడవి నడచు నిభయూథములో 
నొక్క కరినాథుం డెడతెగి చిక్కె నొక కరేణుకోటి సేవింపంగన్‌. 37 


ప్రతి :; ఎక్కడన్‌+చూచినన్‌= ఎక్కడ చూచినా; లెక్కకున్‌+ఎక్కువ+ఐ= లెక్కకు మిక్కుటంగా; అడవిన్‌= అడవిలో; నదచున్‌= 
తిరుగాడుతున్న; ఇభయూథములోన్‌= ఏనుగుల గుంపులో; ఒక్క కరినాథుడు= ఒక గజేంద్రుడు (ఆడ ఏనుగుల గుంపుకు 


అష్టమస్మంధము 19 


అధిపతి); కరేణుకోటి= కొన్ని ఆడ ఏనుగులు; 'సేవింపంగన్‌= అతనిని సేవిస్తూ వెంటవస్తుండగా? ఎడతెగి= దారితప్పి; 
చిక్కెన్‌= వెనుకపడ్డాడు (ఒంటరి వా డయ్యాడు. 

తా :; అలా ఎక్కడ పడితే అక్కడ తిరుగాడుతున్న ఏనుగుల సమూహంలో ఒక్క గజేంద్రుడు కొన్ని ఆడ ఏనుగులు తన వెంట 
సేవిస్తూ వస్తుండగా దారితప్పి వెనుకబడి ఒంటరివాడయ్యాడు. 


వ. ఇట్లు వెనుక ముందట నుభయ పార్చ్వ్వంబులందృషార్దితంబులై యరుగుదెంచు నేనుంగు గములం 
గానక తెజంగు దప్పి తొలంగుడుపడి యీశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు గాకుండుటంజేసి తానును 
దన కరేణుసముదయంబును నొక్క తెరువై పోవుచు. తతి 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; వెనుకన్‌+ముందటన్‌= ముందు వెనుకల; ఉభయపార్వ్వంబులన్‌= ఇరువైపులా (అన్నివైపులా 
అని అర్ధం); తృషా+ఆర్జితంబులు+ఐ= దప్పికతో పీడింపబడి; అరుగుదెంచు ఏనుంగు గములన్‌= వస్తున్న ఏనుగుల 
గుంపులను; కానక= చూడక; తెజంగు+తప్పి= దారితప్పి; తొలంగుడుపడి= పక్కదారిపట్టి; ఈశ్వరాయత్తంబు +ఐన = 
దైవాధీనమైన; చిత్తంబు = చిత్తం; సంవిత్తంబు +కాకుండుటన్‌ +చేసి= తెలివిడిలో లేని కారణంగా; తానును= తానూ; తన 
కరేణు సముదయంబును= తన ఆడ ఏనుగుల గుంపూ; ఒక్క తెరువు+ఐ= వేరేదారి గుండా; పోవుచున్‌= వెళ్తూ... 


తా :; ఆ గజరాజు తనకు అన్నివైపులా (ముందు, వెనుక, ఇరుపక్కలా) దప్పికతో అలిసి పోయి వస్తున్న ఏనుగుల గుంపును 
పట్టించుకోకుండా, భగవంతుని సంకల్పంచేత తెలివికోల్పోయి, ఆ గుంపునుండి వేరుపడి, దారి తప్పిపోయాడు. తాను, 
తన ఆడ ఏనుగుల గుంపుతో మరోదారిలో ముందుకు సాగిపోయాడు. 


స్ప పల్వలంబుల లేంతపచ్చిక మచ్చికంజెలుల కందిచ్చు నచ్చికము లేక; 
ఇవురుజొంపములం[గ్రొవ్వెలయు పూంగొమ్మలంబ్రాణవల్లభలకుంబాలువెట్టు, 
ఘనదానశీతలకర్ణతాళంబుల దయితల చెమటార్చుందనువు లరసి; 
మృదువుగాంగొమ్ముల మెల్లన గళములు నివురుచుంబేమతో నెజపు వలపు; 


తే. పిణుందుచక్కట్ల డగ్గజి ప్రేమతోడ, దాసి మూర్శొని దివికిందొండంబు సాంచు 
వెద వివేకించుంగ్రీడించు విశ్రమించు, మత్తమాతంగమల్లంబు మహిమతోడ; 39 


ప్రతి : మత్తమాతంగ మల్లంబు= మదించిన గజయోధుడు; పల్వలంబులన్‌= నీటిగుంటల పక్కన; లేంతపచ్చికన్‌= లేత 
పచ్చికను; చెలులకున్‌= తన ప్రియురాండ్లకు (ఆడ ఏనుగులకు) మచ్చికన్‌= ప్రేమతో; అచ్చికము లేక= కొరతలేకుండా, 
దండిగా; అందిచ్చు= అందిస్తోంది; ఇవురుజొంపములన్‌= చిగుళ్ళ గుత్తులను; క్రావ్వు+ఎలయు= సారవంతమైన; 
పూంగొమ్మలన్‌= అధికంగా పూసిన పూగొమ్మలను; 'పప్రాణవల్లభలకున్‌= ఇష్టసఖులకు; పాలు+పెట్టున్‌= పంచిపెడుతోంది; 
ఘనదానశీతల= గొప్పదైన మదజలంతో చల్లబడిన; కర్ణతాళంబులన్‌= విసనకర్రల వంటి తన చెవులతో; దయితల= 
ప్రియురాండ్ల (ఆడ వనుగుల); తనువులు +అరసి= దేహాలను సమీపించి; చెమట +ఆర్బున్‌= చెమటలు పోగొడుతోంది; 
మృదువుగాన్‌= మెత్తగా కొమ్ములన్‌= తన దంతాలతో; మెల్లన= మెల్లగా గళములు నివురుచున్‌= వాటి మెడలను 
గోకుతూ; ప్రేమతోన్‌= మిక్కిలి అనురాగంతో; వలపు నెజిపున్‌= [శ్రేమను చూపుతుంది; పిజుందు చక్కట్లన్‌= వెనుక వైపు; 


20 శ్రీమహాభాగవతము 


డగ్గథి = దగ్గరికి పోయి; డ్రేమతోడన్‌= ప్రేమతో; డాసి= సమీపించి; మూర్శొని= వాసనచూసి; వెద= ఎదను 
(బుతుసమయాన్నిి; వివేకించున్‌= గుర్తిస్తుంది; దివికిన్‌= ఆకాశంలోకి; తొండంబున్‌= తన తొండాన్ని చాంచున్‌= 
చాస్తుంది (క్రైకెత్తుతుంది); క్రీడించున్‌= వాటితో ఆడుతుంది; విశ్రమించున్‌= విశమిస్తుంది (ఇలా వాటితో క్రీడిస్తోంది అని 


అర్థం). 


తా : బల్లిదుడైన ఆ గజరాజు తన ప్రియురాండ్రకు నీటిగుంటల పక్కన ఉంటే లేత పచ్చికను మచ్చికతో అందిస్తోంది. 
చిగుళ్ళ గుత్తులను, పూలకొమ్మలను కోసి అందరికీ పంచిపెడుతోంది. మదజలంతో తడిసిన విసనకర్రల వంటి తన 
చెవులతో వాటి చెమటల్ని పోగొడుతోంది. తన దంతాలతో వాటి మెడలను గోకుచూ భార్యల వెనుకవైపు చేరి మూచూచి, 
బుతుసమయాన్ని గుర్తిస్తూ, క్రీడిస్తూ, తొండాన్ని ఆకాశంలోకి చాస్తూ, విశ్రమిస్తూ విలాసంగా ఆడుకొంటున్నది. 


సీ తన కుంభముల పూర్ణతకు డిగ్గి యువతుల కుచములు పయ్యెదకొంగు లీంగం 
దన యానగంభీరతకుంజాల కబలల యానంబు లందెల నండగొనంగం 
దన కరశ్రీంగని తలంగి బాలల చిజు దొడలు మేఖలదీప్తిందోడు పిలువం 
దన దంతరుచికోడి తరుణుల నగవులు ముఖచంద్రదీప్తుల ముసుంగు దిగువం 


తే. .:దనదు లావణ్యరూపంబుందలంచి చూడ, నంజనాభ్రము కపిలాదిహరిదిభేంద్ర 
దయిత లఅందజుందనవెంటందగిలి నడువం, గుంభివిభుందొప్పె నాప్పులకుప్పవోలె. శ్తే౦ 


ప్రతి : తన కుంభముల - తన కుంభాలయొక్క పూర్ణతకు= నిండుదనానికి; డిగ్గి= తగ్గి (సమానం కాకపోవటం వల్ల); 
యువతుల= స్త్రీల యొక్క కుచములు= తమ కుచాలు (స్తనాలు); పయ్యెదకొంగులు +ఈంగన్‌= 'పైటకొంగుల మాటున 
ప్రవేశించాయి; తన యానగంభఖీరతకున్‌= తన నడకలోని గాంభీర్యానిక్సి చాలక= సరిపోక; అబలల యానంబులు = స్త్రీల 
నడకలు; అందెలన్‌ +అండ +కొనంగన్‌= అందెల సహాయాన్ని ఆశయించగా; తన కరశ్రీన్‌+కని= తన తొందముయొక్క 
బలిమిని చూసి; తలంగి= తగ్గి; బాలల చిజు తొడలు= స్త్రీల సన్నని తొడలు; మెఖలదీప్తిన్‌= ఒడ్డాణాల డాబుసరిని; 
తోడుపిలువన్‌= తోడుగా పిలుచుకోగా; (తెచ్చుకున్నాయి) తన దంత రుచికిన్‌+ఓడి= తన దంతాల తెల్లదనానికి ఓడిపోయి; 
తరుణుల నగవులు= స్త్రీల నవ్వులు; ముఖచంద్ర దీప్తలన్‌= ముఖచంద్రుని కాంతుల యొక్క ముసుగున్‌+తిగువన్‌= 
ముసుగును వేసుకోగాా తనదు లావణ్య రూపంబున్‌+తలంచి+చూడన్‌= తన మనోహరమైన శరీరాన్ని మనసారా చూడగోరి; 
అంజనాభ్రము కపిలాది హరి దిభేంద్రదయితలు +అందజున్‌= అంజన, అభ్రమువు, కపిల మొదలైన దిగ్గజాల 
భార్యలందరూ; తన వెంటన్‌= తన వెంట; తగిలి నడువన్‌= ప్రేమతో నడిచి రాగా? కుంభివిభుండు= ఆ గజేంద్రుడు; 
ఒప్పులకుప్ప+పోలెన్‌= ఒప్పుల కుప్పలాగా (అందగాడుగా); ఒప్పెన్‌= ప్రకాశించాడు. 

తా : ఆ గజరాజు యొక్క కుంభస్థలాల నిండుదనాన్ని చూసి ఓడిపోయిన స్త్రీల స్తనాలు పైటకొంగుచాటున చెరాయి. అతని 
నడకలు రీవికి సరిపోక స్త్రీల నడకలు అందెలను ఆశ్రయించాయి. అతని తొండం యొక్క శోభని చూసి స్త్రీల చిన్న తొడలు 
ఒడ్డాణాల డాబుసరిని తోడు తెచ్చుకున్నాయి. ఆ గజరాజు దంతాల తెల్లదనానికి సరిపోవటం లేదని స్త్రీల దంతాల 
ముఖమనే చంద్రుని కాంతిని ముసుగుగా వేసుకున్నాయి. అతడి మనోహరమైన శరీరాన్ని మనసారా చూడగోరి అంజన, 
అభ్రమువు, కపిల మొదలైన దిగ్గజాల భార్యలందరూ తనవెంట మనసుపడిరాగా అందాల సొగసుగాడు ప్రకాశించాడు. 


అష్టమస్మంధము 21 


విశే : దిగ్గజాలు ఎనిమిది - 1) ఐరావతం 2) పుండరీకం 8 వామనం శ) కుముదం ళ₹) అంజనం 6) పుష్పదంతం 
// సార్వభౌమం 8) సుప్రతీకం. వారి భార్యల పేర్లు 1) అభమువు 2) కపిల ౩౨) పింగళ 4) అనుపమ 5) తామ్రపర్ణి 
6) శుభదంతి 7) అంగన 8) అంజనావతి. 


వ. మజథియు నానాగహన విహరణ మహిమతో మదగజేంద్రంబు మార్గంబుందప్పి పిపాసా పరాయత్త 
చిత్తంబున మత్తకరేణువుల మొత్తంబునుం దానునుం జని చని. త్తే 


ప్రతి :;: మజియున్‌= ఇంకా; మద గబేంద్రంబు= మదించిన ఆ గజరాజు; నానాగహన = పెక్కు అడవులలో; విహరణ = 
విహరించిన; మహిమతో= గరిమతో (గొప్పతనంతో); మార్గంబున్‌+తప్పి= దారితప్పి; పిపాసా పరాయత్త చిత్తంబునన్‌ = 
దప్పికకు మిక్కిలి లోబడిన మనస్సుతో; మత్తకరేణువుల మొత్తంబునున్‌= ఆడ ఏనుగుల సమూహంతోపాటు; 
తానునున్‌+చని+చని= తాను కూడా వెళ్ళి, వెళ్ళి... 


తా :; ఇంకా ఆ గజరాజు ఎన్నో అడవులలో ఇలా విహరించి విహరించి ఆ మత్తులో పడి దారితప్పి దప్పికతో అతని 
మనస్సు స్వాధీనం తప్పి పోగా ఆడ ఏనుగులతో పాటు తాను కూడా ఎటుబడితే అటు నీటి ఆదరువు కోసం చూస్తూ 
ప్రయాణం సాగించాడు. 


మ. అటంగాంచెం గరిణీవిభుండు నవఫుల్లాంభోజకల్లారమున్‌ 
నటదిందిందిరవారముం గమఠమీనగ్రాహదుర్వారమున్‌ 
వటహింతాలరసాలసాలసుమనోవల్లీకుటీతీరముం 
జటులోద్ధూతమరాళచక్రబకసంచారంబుంగాసారమున్‌. తై 


ప్రతి : కరిణీవిభుండు= ఆ గజరాజు (ఆడ ఏనుగుల భర్త); అటన్‌= ఆ సమీపంలో; నవఫుల్ల +అంభోజకల్పారమున్‌= 
అప్పుడే విచ్చుకున్న తామరలు, కలువలు ఉన్నటువంటిదీ; నటత్‌+ఇందిందిర+వారమున్‌= ఆడుతున్న తుమ్మెదల సముదాయం 
కల్షినదీ; కమఠ= తాబేలు; మీన= చేప గ్రాహ= మొసలి మొదలైన క్రూర జంతువులచే; దుర్వారమున్‌= మిక్కిలిగా నీటి 
అలజడితో భయంకరంగా ఉన్నదీ; వట= మట్టి; హింతాల= తాడి; రసాల= మామిడి; సాల= మద్ది; సుమనస్‌ +వల్లీకుటీ 
తీరమున్‌= పూలతీగలు, పొదరింద్లు కల్గిన ఒద్దుతో కూడినదీ; చటుల+ఉద్దూత= మిక్కిలిగా ఎగరగొట్టబడుతున్న మరాళ= 
హంస; చక్ర= చక్రవాకం; బక= కొంగ మొదలైన జలపక్షుల; సంచారంబున్‌= సంచారం కలదీ; ఐన; కాసారమున్‌= 
మడుగును; కాంచెన్‌= చూశాడు. 


తా :; గజరాజు ఆ సమీపంలోనే ఒక నీటిమడుగు చూశాడు. అందులో అప్పుడే విచ్చుకున్న తామరలు - కలువలు 
ఉన్నాయి. వాటిలో తుమ్మెదలు ఆడుతున్నాయి. తాబేళ్ళు, చేపలు, మొసళ్ళు భయంకరంగా నీటిని ఎగజిమ్ముతూ 
తిరుగుతున్నాయి. హంసలు, కొంగలు, చక్రవాకాలు అందులో బాగా తిరుగుతున్నాయి. ఆ మడుగు గట్టున మర్రి, తాడి, 
మామిడి, మద్ది చెట్లతకోపాటు పూలతీగలు, పొదరిండ్లు ఉన్నాయి. అలాంటి మనోహరమైన సరస్సును చూశాడు. 


విశే ; సాధారణంగా కమలాలు వికసించే సమయంలో కలువలు ముడుచుకొంటాయి. అందుకే కమలాలకు మిత్రునిగా 
సూర్యుని, కలువల మిత్రుడుగా చంద్రుని చెబుతారు. 


22 శ్రీమహాభాగవతము 


ఇక్కడ పోతనగారు అప్పుడు విచ్చుకొంటున్న కమలాలు, కలువలు - రెండూ ఆ సరస్సులో ఉన్నాయని చెబుతున్నారు. 
అది క్షీరసాగరంలోని త్రికూటపర్వత సానువుల్లోని అడవిలో ఒక మడుగు. కాబట్టి ఈ విశేషవర్ణన ఆ దివ్యభూమికి 
సంబంధించినదే. 


గజ లక్షణం ఏమిటంటే చెట్లు, పూల తీగలు, పొదరింద్లు - వీటిని చూడగానే రెచ్చిపోవటం. అందుకే దప్పికతోపాటు 
తమ విహారానికి అనుకూలంగా ఉన్న ఆ మడుగును గజరాజు చూసి అదే తమకు తగిన చోటని భావించాడు. అందుకే 
ఈ వర్ణన. 


వ్య ఇట్లనన్యపురుషసంచారంబై నిష్మళంకంబైన యప్పంకజాకరంబుంబొడగని. శ్తేత్రి 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా? అనన్యపురుష సంచారంబు+ఐ= ఇతర మానవ సంచారంలేని; నిష్మళకంబు+ఐన = నిర్మలంగా 
ఉన్న ఆ+పంకజ+ఆకరంబున్‌+పొడగని= ఆ పద్మసరోవరాన్ని చూసి... 


తా :; ఇతరులెవరూ కనిపించడం లేదు. మనుష్వజంతుసంచారమేదీ లేని చోటని అర్థం. 


సీ, తోయజగంధంబు దోంగిన చల్లని మెల్లని గాడ్పుల మేను లలరం 
గమలనాళాహారవిమలవాక్కలహంస రవములు సెవులపండువులు సేయ 
ఫుల్లదిందీవరాంభోరుహామోదంబు ఘ్రూణరంధ్రంబుల గారవింప 
నిర్మలకల్లోలనిర్గతాసారంబు వదనగహ్వరముల వాడు దేర్చం 


తే. ద్రిజగదభినవసౌభాగ్య దీప్తమైన, విభవ మీక్షణములకును విందు సేయ 
నరిగి పంచేంద్రియవ్యవహారములను, మజచి మత్తేభయూథంబు మడుంగుంజొచ్చి. డ్తేడ్త 


ప్రతి : మత్తేభయూధంబు= మదించిన ఆ ఏనుగుల గుంపు; తోయజగంధంబు +తోంగిన = పద్మగంధంతో కూడిన; చల్లని 
మెల్లని గాడ్పులన్‌= చల్లని పిల్లగాలులచేత; మేనులు+అలరన్‌= శరీరాలు హాయిని పొందగా; కమల+నాళ+ఆహార = 
తామర తూండ్లను ఆహారంగా కల్టిన; విమలవాక్‌+కలహంస+రవములు= మధురమైన శబ్దాలు చేసే ఆ రాయంచల 
ధ్వనులు; చెవుల పండువులు+బేయన్‌= చెవులకు పండుగ కూర్చుతుందగా; ఫుల్లత్‌ +ఇందీవర +అంభోరుహ+ఆమోదంబు= 
విరిసిన తామరల, కలువల వాసన; ఘ్రూణరంధ్రంబులన్‌= ముక్కులను; గారవింపన్‌= సువాసనతో గౌరవిస్తుండగా; 
నిర్మల+కల్లోల +నిర్ణతాసారంబు= నిర్మలమైన ఆ మడుగులోని అలల వల్ల పుట్టిన నీటి తుంపరలు; వదన గహ్వరముల= 
గుహలవంటి తమ నోళ్ళయొక్క వాడు+లేర్చన్‌= దప్పికను తీర్చగా; త్రిజగత్‌+అభినవ +సౌభాగ్య+దీప్తము+ఐన= మూడు 
లోకాలలోనూ సరికొత్త సొగసుతో ప్రకాశిస్తున్న విభవము= ఆ మడుగు యొక్క శోభ; ఈ క్షణములకున్‌= నేత్రాలకు; 
విందు+చేయన్‌= విందుచేస్తుండగా; అరిగి= ఆ మడుగును సమీపించి; పంచేంద్రియ+వ్యవహారములను= పంచేంద్రియ 
వ్యాపారాలను; మజచి= మరచిపోయి; మడుంగున్‌+చొచ్చిన్‌= మడుగులోకి దిగింది. (ఆ ఏనుగులన్నీ ఒకసారిగా దిగాయని 
అర్థం, 

తా : మదించిన ఆ వనుగుల శరీరాలకు పద్మ గంధంతో కూడిన చల్లని పిల్లగాలులు హాయిని కూర్చాయి. తామర తూండ్లు 
తింటూ మధురశబ్లాలు చేసే ఆ మడుగులోని రాయంచల గొంతుకలు వాటి చెవులకు విందు గూర్పాయి. విరిసిన 
తామరల, కలువల వాసనలు ముక్కులకు తృప్తిని కలిగించాయి. నిర్మలమైన అలలతోడి నీటితుంపరలు గుహలవంటి ఆ 


అష్టమస్మంధము 23 


ఏనుగుల నోళ్ళలో పడి దప్పికను తీరుస్తున్నాయి. ముల్లోకాలలోను ఇలాంటి సరస్సు లేదన్నట్టుగా శోభిస్తున్న ఆ సరస్సు 
వాటి నేత్రాలకు విందు సమకూరుస్తూంది. ఆ మడుగును సమీపించగానే ఏనుగులన్నీ తమ ఇంద్రియ వ్యాపారాలను 
మరచిపోయాయి. మడుగులోకి ఒక్కసారిగా దిగబడ్డాయి. 


క. తొండంబులంబూరించుచు గండంబులంజల్లుకొనుచు గళగళరవముల్‌ 
మెండుకొన వలుందకడుపులు నిండన్‌ వేదండకోటి నీరుంద్రావెన్‌. డర్‌ 
ప్రతి : వేదండకోటి= ఆ ఏనుగుల సమూహం; తొండంబులన్‌ +నీరున్‌ +పూరించుచున్‌= తొండాలతో నీళ్లు నింపుకొని; 


గండంబులన్‌= చెక్కిళ్ళ పైన; చల్లుకొనుచున్‌= చల్లుకొంటూ; గళగళరవముల్‌= గళగళమనే శబ్దాలు; మెండుకొనన్‌= 
ఎక్కువ కాగా వలుందకడుపులు= లావు కడుపులు; నిండన్‌= నిండేలా; త్రావెన్‌= త్రాగాయి. 


తా: ఆ ఏనుగుల గుంపు తొండాలలో నీళ్ళు బాగా నింపుకొని, సరదాగా చెక్కిళ్ళ పైన చల్లుకొని, గళగళమని శబ్దాలు 
మెండుగా జేస్తూ, తమ పెద్ద కడుపులు నిండేలా బాగా నీళ్ళు తాగాయి. 


వ. అప్పుడు. 46 
తా; ఆ సమయంలో. 


మ. ఇభలోకేంద్రుండు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చం 
దభమార్గంబున కెత్తి నిక్కివడి నుద్దాడించి పింజింపనా 
రభటిన్‌ నీరములోన బెల్లైగసి నక్రగ్రాహ పాఠీనముల్‌ 
నభమం దాడెడు మీనకర్క్మటములన్‌ బట్టెన్‌ సురల్‌ మ్రాన్పడన్‌. డా 


ప్రతి : ఇభలోకేంద్రుండు= గజరాజు; హస్త రంధ్రములన్‌= తొండం రంధ్రాలలోకి; నీరు+ఎక్కించి= బాగా నీళ్ళు పీల్చి; 
పూరించి= నింపి, చందభ మార్గంబునకున్‌+ఎత్తి= తొండాన్ని పైకి లేపి (చందభ - ఆకాశం); నిక్కా బాగా నిక్కి వడిన్‌= 
వేగంగా; ఉద్దాడించి= అటునిటు కదిలించి; పింజింపన్‌= నీళ్ళు చిమ్మగా; ఆరభటిన్‌= ఆ మోతతో; నీరములోనన్‌= నీటిలో 
నుండి; పెల్లు+ఎగసి= పైకెగిరి నక్ర= నల్ల మొసళ్ళు; గ్రాహ= మొసళ్ళు, పాఠీనముల్‌= చేపలు; నభమందున్‌= ఆకాశంలో; 
ఆదెడు= చరించేటువంటి; మీనకర్మటములన్‌= చేప, ఎంద్రకాయలను (మీన, కటకరాశులను); సురల్‌= దేవతలు; 
మ్రాన్పడన్‌= నివ్వెరపోతుండగాా; పట్టెన్‌= పట్టుకొన్నాయి. 


తా ; ఇంకా ఆ గజరాజు తన తొండంలోని నీళ్ళు బాగా పీల్చినాడు. మునిగాళ్ళపైన నిక్కి నుంచుని వేగంగా కదిలించి నీటిని 
పైకి ఆకాశంలోకి చిమ్మినాడు. ఆ మోతతో నీటిలో నుండి పైకి ఎగిరిన నల్ల మొసళ్ళు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో 
తిరిగేటువంటి మీన కర్మాటకములను పట్టుకోబోతున్నాయి. ఈ దృశ్యాన్ని చూచి దేవతలు ఆశ్చర్య చకితులయ్యారు. 


వ. మజియు నగ్గజేంద్రంబు నిరర్గళవిహారంబున. 48 


ప్రతి : మజియున్‌= ఇంకా; ఆ+గజేంద్రంబు= ఆ గజరాజు; నిరర్గళ= ఎడతెరిపి లేని (అద్దులేని); విహారంబునన్‌= 
విహారంలో... 
తా : ఇంకా ఆ గజరాజు అద్దు లేకుండా విహరించసాగాడు. 


24 శ్రీమహాభాగవతము 


బ్ర 


కరిణీకరోజ్జితకంకణచ్చటందోంగి సెలయేటి నీలాద్రి చెలువుం దెగడు 
హస్తినీహస్తవిన్యస్తపద్మంబుల వేయిగన్నులవాని వెరవు సూపుం 

గలభసముత్మీర్ణకల్హారరజమునం గనకాచలేంద్రంబు ఘనతందాల్చుం 
గుంజరీపరిచితకుముదకాండంబుల ఫణిరాజమండనప్రభ వహించు 


ఆ. మదకరేణుముక్తమౌక్తికశుక్తుల, మెజుంగు మొగిలుతోడ మేలమాడు 
నెదురులేని గరిమ నిభరాజమల్లంబు, వనజగేహతకేలి వ్రాలునపుడు. త్తి 


ప్రతి :; ఎదురులేని గరిమన్‌= అద్దులేని వైభవంతో; ఇభరాజ మల్లంబు= గజరాజయోధుడు; వనజగేహతకేలిన్‌ = పద్మాల 
మడుగులో విహరించడానికి; వ్రాలునపుడు= చొరబడినపుడు (ఎలా ఉన్నారంటే); కరిణీ కరోజ్జిత= ఆడ ఏనుగుల 
తొండాలచేత చల్లబడిన; కంకణచ్చటన్‌+తోంగి= (కం= =నీళ్ళు - కణ=కణములు) నీటి ఖమ - వీటిచేత తడిసి; 
సెలయేటి= సెలయేళ్ళతో కూడిన; నీల+అద్రిన్‌= నీల గిరివలె; తెగదున్‌= తక్కువ చేస్తాడు (మించిపోయాడు); హస్తినీ 
హస్త= ఆడ ఏనుగుల తొండాలచేత; విన్యస్త= ఉంచబడిన; పద్మంబులన్‌= తామరలచేత; వేయికన్నులవాని= ఇంద్రుని; 
వెరవు+చూపున్‌= వైభవాన్ని ప్రదర్శించాడు; కలభ+సమ్‌ +ఉత్మీర్ణ= గున్న ఏనుగులచే చల్లబడిన; కల్పారరజమునన్‌= 
కలువల పుప్పొడి చేత; కనక +అచలేంద్రంబు= బంగారు పర్వతం యొక్క ఘనతన్‌+తాల్చున్‌= వైభవాన్ని ధరించాడు; 
కుంజరీపరిచిత= ఆడ ఏనుగులు అలంకరించిన; కుముద కాండంబులన్‌= కలువతూండ్ల చేత; ఫణిరాజ= శ్రేష్టమైన 
సర్పాలే; మండన= అలంకారాలుగా గలిగిన శివుడియొక్క ప్రభన్‌= కాంతిని; వహించున్‌= ప్రకాశించాడు; మద కరేణు= 
మదించిన ఆడ ఏనుగుల చేత; ముక్త= విసరబడిన; మౌక్తిక +శుక్తులన్‌= ముత్యపుచిప్పల చేత; మెఖుంగు= మెరుపు 
తీగలతో కూడిన; మొగిలుతోడన్‌= మేఘాలతో; మేలమాడున్‌= పరిహాసం చేశాడు. 

తా: ఆ పద్మాల సరస్సులో అద్దు లేకుండా విహరిస్తున్న గజరాజు పైన ఆడ ఏనుగులు తమ తొండాలతో నీళ్ళు చల్లాయి. 
ఆ నీటి బిందువులతో తడిసిన అతడు సెలయేళ్ళతో కూడిన నీలాద్రిలాగా ప్రకాశించాడు. 


ఆడ ఏనుగులు అతని శరీరం నిండా పద్మాలు అలంకరించాయి. వాటితో గజరాజు వేయికన్నులున్న దేవేంద్రుడిలాగా 
విలసిల్లినాడు. 


గున్న ఏనుగులు ఇంకా అతనిపై కలువ పుప్పొడి చల్లగా అతను బంగారు కొండలాగా వెలిగిపోయాడు. 


మళ్ళీ ఆ ఆడ ఏనుగులు కలువతూండ్లతో తమ నాథుని అలంకరించారు. దానితో సర్పాలను ధరించిన శివుడిలాగా 
గజరాజు కొత్త శోభను సంతరించుకొన్నాడు. అతనిపై ముత్యాలచిప్పలను భార్యలు విసరగా వాటితో మెరుపు తీగలలోని 
మేఘాలను మించి పోయి గజేంద్రుడు కొత్త కాంతులు చిమ్మాడు (నల్లటి శరీరం ఏనుగుది - కనుక మేఘం; ముత్యాలచిప్పలు 
మెరుపు తీగలు) 


వ మతజియునా సరోవరలక్ష్మి మదగజేంద్ర వివిధ విహారవ్యాకులిత నూతన లక్ష్మీవిభవయై యనంగ 
విద్యానిరూఢ పల్లవ ప్రబంధపరికంపిత శరీరాలంకార యగు కుసుమకోమలియునుంబోలె వ్యాకీర్ణ 


చికురమత్తమధుకరనికరయు, విగతరస వదనకమలయు, నిజన్థాన చలిత కుచరథాంగయుగళయు, లంపటిత 
జఘనపులినతలయునై యుందె; నంత. 50 


అష్టమస్మంధము 25 


ప్రతి: మజియున్‌= ఇంకా; ఆ సరోవర లక్షి] ఆ సరోవరమనే లక్ష్మికి మద గబేంద్ర= మదించిన ఆ గజరాజు చేసిన; 
వివిధ= అనేకాలైన; విహారవ్యాకులిత= సంచారాలవల్ల నలిగిపోయిన; నూతన= ఒక కొత్త లక్ష్మీ విభవ+ఐ= సొగసు 
కలదియై; అనంగ విద్యానిరూఢ= అనంగ విద్యలో నేర్పరియైన; పల్లవ +ప్రబంధ+పరికంపిత= విటునిచేత మాటిమాటికి 
కాగిలించు కోవటంవల్ల కంపించిపోతున్న శరీర+అలంకార +అగు= శరీరం, అలంకారాలు కల్గిన; కుసుమ కోమలియున్‌+ 
పోలెన్‌= పూవువంటి కోమలమైన స్త్రీలాగా; వ్యాకీర్ణ= చెదిరిన; చికుర= వెండ్రుకలనెడి;ి మత్తమధుకర నికరయున్‌= 
మదించిన తుమ్మెదల సమూహం కల్లిన దానిలాగ్యా విగత రస= వాడిపోయిన; వదన కమలయున్‌= ముఖమనెడి 
కమలము కలదానిలాగా; నిజన్థాన +చలిత= తన న్థానాలనుండి జారిపోయిన; కుచ +రథాంగ +యుగళయున్‌ = 
స్తనాలనేటటువంటి చక్రవాక యుగళం కల్లినదిగా; లంపటిత= అలిసి నలిగిపోయిన; జఘన +పులిన +తలయున్‌ +ఐ = 
పిజబుదులనేటటువంటి ఇసుక తిన్నెలు కల్గినదిగా; ఉందెన్‌= నీరసపడిపోయి కనిపించింది. 


తా : గజరాజు చేసిన ఆ విశేషమైన సంచారాల వల్ల ఆ సరస్సు అందచందాలు మాసిపోయి ఒక కొత్త సొగసును 
సంతరించుకొంది. గడుసువాడైన విటునితో రతిక్రీడలో కౌగిళ్ళలో పడి నలిగిపోయి కంపిస్తున్న కుసుమ సుకుమారిలాగా 
ఒప్పింది. మదించిన తుమ్మెదలు చెదిరిన ముంగురుల్లాగా; శుష్మించి పోయిన పద్మాలు ముఖంలాగాా తమ స్థానాల నుండి 


జారిపోయిన చక్రవాకాలు స్తనాల్లాగ్యా నలిగిన ఇసుక తిన్నెలు అలసి సొలసిన పిజుదుల్లాగా నీరసపడిపోయి కనిపించాయి. 


స్ప భుగభుగాయితభూరిబుద్చుదచ్చటలతోంగదలుచు దివికి భంగంబు లెగయ; 
భువనభయంకరఫూత్మారరవమున ఘోరనక్ర్షగ్రాహకోటి బెగడ, 
వాలవిక్షేపదుర్వారరుంరూనిలవశమున ఘుమఘుమావర్త మడరం 
గల్లోలజాలసంఘట్టనంబులందటీ తరులు మూలములతో ధరణింగూల, 


తే. సరసిలోనుండి పొడగని సంభ్రమించి, యుదరి కుప్పించి లంఘించి హుంకరించి 
భానుంగబలించి పట్టు స్వర్భానుషగిది, నొక్క మకరేంద్రుందిభరాజు నొడిసి పట్టె. ర్‌1ే 


ప్రతి : భుగభుగాయిత= భుగభుగమనే; భూరి= పెద్దవైన; బుద్భుద +ఛటలతోన్‌= చప్పుళ్ళతోడి నీటి బుడగల 
సముదాయంతో; కదలుచున్‌= కదులుతూ; దివికిన్‌= ఆకాశానికి; భంగంబులు+ఎగయన్‌= ఎగిరేవిధంగా; భువన + 
భయంకర= లోకానికి భయం కలిగేలా; ఫూత్మార రవమునన్‌= ఫూత్కార శబ్దం చేస్తూ ఘఫోార+నక్ర+గ్రావా+ కోటి+బెగదన్‌= 
భయంకరమైన నల్ల మొసళ్ళు, మొసళ్ళు వీటి సముదాయం భయపడేలా; కుప్పించి= ఒక ఉదుటున (లంఘించి); 
వాలవిక్షేప= తోక రూడించటం వల్లు దుర్వార= అద్దుకోజాలని; రుుంరూ +అనిలవశమునన్‌= ప్రళభయకాలంలోని ఉద్హుతమైన 
సుడిగాలి వల్లు ఘుమఘుమ +ఆవర్తము +అడరన్‌= ఘుం ఘుం అనేటటువంటి శబ్బాలతోడి సుడిగుండం ఏర్పడేటట్లుగా; 
లంఘించి= ఎగిరి; కల్లోలజాల= అలల సమూహం యొక్క సంఘట్టనంబులన్‌= తాకిడిచేత; తటీతరులు= గట్టు పైని 
చెట్లు; మూలములతోన్‌ +ధరణిన్‌+ కూలన్‌= వేళ్ళతో సవా నేలపై పడిపోయేలా; హుంకరించి= భయంకరమైన హుంకారం 
చేసి, సరసిలోనుండి= ఆ సరస్సులో నుండి; పొడగని= తటుక్కున కనిపించి; సంభ్రమించి= సంభ్రమం పుట్టెలా పైకి వచ్చి; 
భానున్‌= సూర్యుని; కబళించి+పట్టు= కబళించి పట్టుకొనే; స్వర్భానుపగిదిన్‌= రాహువులాగా; ఒక్క మకర +ఇంద్రుండు= 
ఒక మకర రాజు ఇభరాజున్‌= ఆ గజేంద్రుని; ఒడిసి పట్టెన్‌= ఒడుపు తెలిసి పట్టుకున్నాడు. 


26 శ్రీమహాభాగవతము 


తా : ఇలాగ గజరాజు క్రీడిస్తున సమయంలో ఉన్నట్టుండి భుగభుగమనే చప్పుళ్ళతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి ఆకాశానికి 
ఎగిరే విధంగా ఆ సరస్సులో నుండి ఒక పెద్ద మొసలి పైకెగిసింది. 


లోకమంతా భయపడే విధంగా ఫూత్మార శబ్దాలు చేస్తూ ఆ సరస్సులోని ఇతరములైన మొసళ్ళు, చేపలు అదిరిపోయేలా 
ఒక ఉదుటున అది పైకి లంఘించింది. 


తన తోకను ఒకసారి రూడించి, ప్రళభయ కాలంలోని సుడిగాలి లాంటి రుంరును సృష్టించి సరస్సులో సుడిగుండాలు 
సృష్టిస్తూ పైకి ఎగిరింది. 


ఆ అలల తాకిడికి గుట్టమీద ఉన్న చెట్లు వేళ్ళతో సహా నేలపై పడిపోయే విధంగా భయంకరమైన హుంకారం చేస్తూ 
అది గగుర్పాటు కల్లిస్తూ ఆకసంలోకి లేచి కిందపడుతూ ఒక్క ఉదుటున ఒడుపు తెలిసి ఆ గజరాజును పళ్ళతో కరిచి 
పట్టింది. 

క. వడిందప్పించి కరీంద్రుండు, నిడుదకరం బెత్తి వేయ నీరాటంబున్‌ 

బొడ వడంగినట్లు జలములంబడి కడువడింబట్టెంబూర్వపదయుగళంబున్‌. ర్‌2 
ప్రతి : కరి+ఇంద్రుండు= గజేంద్రుడు; వడిన్‌= వేగంగా; తప్పించి= ఆ మొసలి పట్టును తప్పించుకొని; నిడుదకరంబు+ఎత్తి= 
తన పొడవైన తొండంతో పైకి ఎత్తి వ్రేయన్‌= కొట్టగా నీరాటంబున్‌= ఆ మొసలి కూడా; పొడవు+అడంగినట్లు= 
చనిపోయినట్టు; జలములన్‌+పడి= నీళ్ళలో పది; కడువడిన్‌= మిక్కిలి వేగంగా; పూర్వపదయుగళంబున్‌= ముందరికాళ్ళను; 
పట్టెన్‌= పట్టుకొంది. 
తా : ఆ గజేంద్రుడు వేగంగానే ఆ మొసలి పట్టును తప్పించుకొని తన పొడవైన తొండం పైకెత్తి మొసలిపై ఒక దెబ్బ 


కొట్టాడు. ఆ దెబ్బతో ఆ మొసలి చచ్చినట్టు నీళ్ళలో పడి వెంటనే తేరుకొని అతివేగంగా ఆ ఏనుగు ముందరి కాళ్ళను 
పట్టుకొంది. 


విశే ; పొదవడగు = చనిపోవు అనే అర్ధంలో ఇది ఒక జాతీయం. 


చ పదములంబట్టినం దలంకుంబా టొకయింతయు లేక శూరతన్‌ 
మదగజవల్లభుండు ధృతిమంతుండు దంతయుగాంత ఘట్టనం 
జెదరంగంజిమ్మె నమ్మకరిచిప్పలు పాదులు దప్ప నొప్పజన్‌ 
వదలి జల(గ్రహంబు కరివాలముమూలముం జీరెంగోజలన్‌. ర్‌తి 


ప్రతి : ధృతిమంతుండు = ధైర్యం గల్గినవాడగు; మద గజవల్లభుండు= ఆ గజరాజు; పదములన్‌+పట్టినన్‌= తన కాళ్ళను 
మొసలి పట్టుకోగానే; తలంకుంబాటు= భయం; ఒక +ఇంతయున్‌+లేక= ఒకింత కూడా లేకుండా; శూరతన్‌= హూక్రమంతో; 
దంత +యుగ +అంత +ఘట్టనన్‌= తన రెండు దంతాల మొనలతో బలంగా మోది; ఆ+శమకరి= ఆ మొసలియొక్క 
చిప్పలు+పాదులు= బొరుసుల కింది భాగాలు; తప్పన్‌+ఒప్పజన్‌= కదిలిపోయేలా చిట్లిపోయేలా; చెదరంగన్‌= చెదరిపోయె 
విధంగా; చిమ్మెన్‌= పొడిచాడు; జలగ్రహంబు= ఆ మొసలి కూడా; వదలి= ఏనుగు పాదాలు విడిచిపెట్టి; కరి+వాలము+ 
మూలమున్‌= ఏనుగు తోకయొక్క మొదటిభాగాన్ని కోజలన్‌= కోజపండ్లతో; చీరెన్‌= కరిచింది. 


అష్టమస్మంధము 2/7 


తా : ఆ గజేంద్రుడు ఎంతో ధైర్యవంతుడు. ఏ మాత్రం భయం లేకుండా తన దంతాల మొనలతో ఆ మొసలి బొరుసుల 
కింది భాగాలు కదిలిపోయేలా చిట్లిపోయేలా పొడిచాడు; ఆ మొసలి కూడా కాళ్ళను వదలిపెట్టి ఏనుగుతోక మూలాన్ని 
కరిచింది. 
క. కరిందిగుచు మకరి సరసికింగరి దరికిని మకరిందిగుచు గరకరి బెరయన్‌ 

గరికి మకరి మకరికింగరి భర మనుచును నతలకుతలభటు లదరిపదడన్‌. ర్‌శీ 
ప్రతి : అతలకుతల భటులు= అతల, కుతల లోకాలలోని భటులు; కరికిమకరి= ఏనుగుకు మొసలి; మకరికికరి= 
మొసలికి ఏనుగు; భరము+అనుచున్‌= బరువైనది అనుకొంటూ; అదరిపడన్‌= బెదరగా; కరకరి, బెరయన్‌= ద్వేషం 
పెరుగగా; మకరికరిన్‌= మొసలి ఏనుగును; సరసికిన్‌+తిగుచున్‌= మడుగులోనికి ఈడ్చుతోంది; కరిమకరిన్‌= ఏనుగు 
మొసలిని; దరికిన్‌= గట్టుకు; తిగుచున్‌= ఈడ్చుతోంది. 
తా : మొసలి వనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టువైపు ఈద్చింది. పరస్పరం ద్వేషం పెంచుకొని 
పోరాడుతుండగా, ఏనుగు కన్నా మొసలి, మొసలి కన్నా ఏనుగు - బలంగా కనిపిస్తున్నాయే అంటూ అతల, కుతల 
లోకాలలోని వీరులు బెదరిపోయారు. 


విశే ; అతల-కుతల-సుతల-వితల-తలాతల -రసాతల-పాతాల లోకాలు అధోలోకాలు ఏదు. 


వ. ఇట్లు కరిమకరంబులు రెండును నొందొండ సముద్దండదండంబులై తలపడి నిఖీల లోకాలోకన 
భీకరంబులై, యన్యోన్యవిజయశ్రీ వశళీకరంబులై, సంక్షోభిత కమలాకరంబులై, హరి హరియును, గిరి 
గిరియునుం దాంకి పిజుతివియక పెనంగు తెజంగున నీరాటం బయిన పోరాటంబునం బట్టుచు వెలికి 
లోనికిం దిగుచుచుం గొలంకు గలంకంబందం గడువడి నిట్టట్టు పడి తడంబడక బుడబుడాను కారంబులై 
బుగులు బుగుల్లను చప్పుళ్లతో నురువులు గట్టుచు జలంబు లుప్పరం బెగయం జప్పరించుచుం దప్పక 
వదనగహ్వరంబుల నప్పళింపుచు నిశితనితాంత దురంతదంత కుంతంబుల నింతింతలు దునియలయి 
నెప్పళంబునం బునుక చిప్పలు గుదుళ్ళు దప్పి రక్తంబులు [గ్రమ్ముదేర హుమ్మని యొక్కుమ్మడిం జిమ్ముచు 
నితరేతర సమాకర్షణంబులం గదలక పదంబుల మొదలిపట్టు వదలక కుదురై వర్తించుచుం బరిభ్రమణ 
వేగంబున జలంబులం దిరుగుచు మకర కమఠ కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు 
క్షీణంబులుగా నొందొంటిం దాంకు రభసంబున నిక్కలువడ (మక్కం ద్రొక్కుచు మెండుచెడి బెండువడి నాం 
చు గుల్లచిప్పతందడంబులం బరస్పర తాదనంబులకు నడ్డంబుగా నొద్దుచు నోలమాసగొనక గెలుపుం దలంపులు 
బెట్టిదంబులై రెట్టింప నహోరాత్రంబులుం బోలెం గ్రమక్రమ విజ్బృంభమాణంబులై బహుకాల కలహ 
విహారంబులై నిర్గతనిద్రాహారంబులై, యవక్రపరాక్రమఘోరంబులై పోరుచున్న సమయంబున. 585 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా; కరి మకరబుంలు రెండును= ఆ ఏనుగూ, ఆ మొసలీ; ఒండు+ఒండు+అ= ఒక దానితో 
ఒకటి; సముత్‌+దంద = విజృంభించిన; దండంబులు+ఐ= శరీరాలు కలవై (ఒకదాన్ని మించాలని - శిక్షించాలని 
మరొకటి); తలపడి= థీకొని; నిఖిల= సర్వ లోక +ఆలోకన +భీకరంబులు+ఐ= సకల లోకాలకూ చూడడానికి భయాన్ని 


28 శ్రీమహాభాగవతము 


కల్షిస్తూ; అన్యోన్య= ఒకదాన్ని మరొకటి; విజయశ్రీ +వశీకరంబులు +ఐ= గెలుపు సిరికి లోబడి (లేదా జయించాలని); 
సంక్షోభిత= కలచివేయబడిన; కమలాకరంబులు+ఐ = సరస్సు కలవియై; హరి= సింహం; హరియును= సింహాన్ని గిరి= 
కొండ; గిరియును= ఇంకో కొండను; తాంకి= ఎదుర్శొని; పిలు +తివియక = వెనుదీయకుండా; పెనంగు +తెజంగునన్‌= 
పెనుగులాడే విధంగా; నీరాటంబయిన పోరాటంబునన్‌+పట్టుచున్‌= నీళ్ళలో జరిగే పోరాటమందు ఒకదాన్ని ఒకటి 
ఆక్రమిస్తూ వెలికిన్‌+లోనికిన్‌+ తిగుచుచున్‌= బయటికి, లోపలికి లాగుతూ; కొలంకు= ఆ సరస్సు; కలంకంబు+అందన్‌= 
కలుషితంకాగా? కడువడిన్‌= మిక్కిలి వేగంతో; ఇట్టట్టు+పది= ఇటూఅటూ పడుతూ తడంబడక= తొట్రుపడకుందా 
(పోరాడాయి బుడబుడ+ అనుకారంబులు +ఐ= బుడ బుడమనే ధ్వనులు పుట్టిస్తూ బుగులు+బుగుల్లు+అను +చప్పుళ్ళతో = 
బుగులు, బుగులు అనే శబ్దాలతో; నురువులు+కట్టుచున్‌= నురుగులు పుట్టిస్తూ; జలంబులు= నీళ్ళు; ఉప్పరంబు= 
ఆకాశానికి ఎగయన్‌= ఎగసిపడగా; చప్పరించుచున్‌= ఆ నీటిని చప్పరిస్తూ తప్పక= నిరంతరమూ; వదన గహ్వరంబులన్‌= 
గుహలవంటి తమ నోళ్ళను; అప్పళింపుచున్‌= తెరుస్తూ మూస్తూ; నిశిత= వాడియైన; నితాంత= మిక్కిలి దురంత = 
భయంకరమైన; దంత+కుంతంబులన్‌= కోరలు అనే బల్లెములతో; ఇంతింతలు= ఇంతింతగా (చిన్నచిన్నవిగాా తునియలయి= 
ముక్కలై; నెప్పళంబునన్‌= వేగంగా; పునుక+చిప్పలు= తల పుర్రెలు; కుదుళ్ళు తప్పి= అమరికలు తప్పి; రక్తంబులు= 
రక్తాలు; క్రమ్ము+లేరన్‌= చిప్పిలగాా హుమ్మని= హుంకారంతో; ఒక్కుమ్మడిన్‌= ఒక్కసారిగా; చిమ్ముచున్‌= చిమ్ముతూ; 
ఇతర +ఇతర = ఒకదానినొకటి; సమాకర్షణంబులన్‌= లాగటం చేత; కదలక= చలించక; పదంబుల మొదలిపట్టు= కాళ్ళ 
మొదటి పట్టును వదలక= వీడకుండా; కుదురై= కుదురుగా; వర్తించుచున్‌= నిలదొక్కుకుంటూ; పరిభమణ+వేగంబునన్‌= 
వడివడిగా పరిభ్రమించుటతో; జలంబులన్‌= ఆ నీటిలో; తిరుగుచున్‌= భ్రమిస్తూ మకర= మొసళ్ళు; కమఠ= తాబేళ్ళు; 
కర్మట= ఎంద్రకాయలు; గండక= చేపలు; మండూక+ఆది= కప్పలు మొదలైన; సలిల నిలయంబుల+ప్రాణంబులు = 
నీటిలో నివసించే జంతువుల ప్రాణాలు; క్షీణంబులుగాన్‌= నశించునట్లు కాగా, ఒండొంటిన్‌= ఒకదాన్ని మరొకటి; తాం 
కు+రభసంబునన్‌= తాకేటటువంటి వేగంతో; ఇక్కలు+వడన్‌= తమ నివాస న్థానాలనుండి '్రంశమయ్యే విధంగా; 
('మక్కన్‌+త్రొక్కుచున్‌= అణగదొక్కుతూ; మెండు+చెడి= బలం కోల్పోయి; బెండు+పడి= నీరసపడి; నాంచు= నాచును; 
గుల్లచిప్పతండంబులన్‌= కప్పచిప్పలను; పరస్పర తాడనంబులకున్‌= ఒకదాన్ని ఒకటి దెబ్బకొట్టడానికి; అడ్డంబుగాన్‌+ 
ఒద్దుచున్‌= అడ్డంగా పడవేస్తూ ఓలము+ఆస+కొనక= శరీరంపైన ఆశ వదలిపెట్టి; గెలుపున్‌+తలంపులు= గెలవాలనే 
ఆశలు; బెట్టిదంబులై= ఎక్కువై; రెట్టింపన్‌= రెండింతలు కాగా; అహోరాత్రంబులు +పోలెన్‌= రాత్రింబవళ్ళు లాగా; 
కఠక్రమక్రమ= ఒకదాని తరువాత మరొకటి; విజ్బంభమాణంబులు +ఐ= విజ్బృంభించినవియై; బహుకాల= చాలాకాలం; 
కలహ+విహారంబులు +ఐ= పోరాటంలో విహరించునవి; నిర్ణత= పోయిన; నిద్రాహారంబులు+ఐ = నిద్ర, ఆహారం కల్లినవై; 
అవక్ర= మొక్కపోని; పరాక్రమ +ఘోరంబులు+ఐ= విక్రమంతో భయంకరములై చెలరేగి; పోరుచున్న= పోరాడుతున్న; 
సమయంబునన్‌= సమయంలో... 


తా :; ఈ విధంగా ఆ ఏనుగూ, మొసలీ రెండూ ఒకదానితో ఒకటి విజ్బంభించిన శరీరాలు కలవై ఒకదాన్ని మరొకటి 
మించాలని ధీకొన్నాయి. అన్నిలోకాలూ వీటి పోరాటాన్ని చూచి భయపడిపోయాయి. వాటికి ఒకదాన్ని మరొకటి ఓడించాలన్న 
పట్టుదల తప్ప మరేమీ లేకపోయింది. ఈ అలజడితో సరస్సులోని నీరంతా కలుషితమైపోయి గొప్ప సంక్షోభం ఏర్పడింది. 
సింహాన్ని మరో సింహం, కొండను మరో కొండ వెనుదీయకుండా ఎదిరించినట్లు నీళ్ళలో అవి రెండూ పెనుగులాడుతూ, 
ఒకదాన్ని మరొకటి ఆక్రమిస్తూ పోరాడాయి. ఒకటి లోపలికి లాగితే మరొకటి బయటికి లాగుతూ ఆ కొలనును 
మలినపరచాయి. మిక్షిలి వేగంతో అటుబడి ఇటుబడి తొట్రుపాటు లేకుండా పోరాడాయి. బుదడబుడమని, బుగులు 


అష్టమస్మంధము 29 


బుగుల్లని శబ్దాలు పుట్టగా నురుగులు గట్టి నీళ్ళు పైకి ఎగిశాయి. ఆ నీటి తుంపరల్ని చప్పరిస్తూ నిరంతరమూ తమ 
గుహలవంటి నోళ్ళను తెరుస్తూ మూస్తూ వాడివై, మిక్కిలి భీకరములయిన తమ దంతాలతో ఒకటి మరోదాన్ని ముట్టెలతో 
తాకుతూ తలలు చిన్న చిన్న ముక్కలుగా అయ్యేటట్టు అమరికలు తప్పి నెత్తురు చిప్పిల్లే విధంగా హుమ్మంటూ వాడి 
పండ్లతో పొడుచుకుంటున్నాయి. ఒకదానిని మరొకటి లాగేటప్పుడు కాళ్ళమొదళ్ళలోని తమ పట్టును వదలకుండా దృఢంగా 
నిలదొక్కుకున్నాయి. వాటి పరిభ్రమణ వేగానికి సరస్సులోని నీళ్ళు సుళ్ళు తిరిగాయి. ఆ నీటిలోని మొసళ్ళు, తాబేళ్ళు, 
ఎండ్రకాయలు, చేపలు, కప్పలు మొదలైన నీటి జంతువుల ప్రాణాలు గాలిలో కలిశాయి. బవింకంతో మొసలి, వనుగూ 
ఒకదాన్ని మరొకటి అణగదొక్కి చీకాకుపరిచాయి. బలం కోల్పోయి బాగా అలసిపోయాయి. పరస్పరం దెబ్బలు తప్పుకోడానికి 
అక్కడ దొరికిన నాచును, కప్పచిప్పలను అడ్డంగా పదడవేయసాగాయి. రెండింటికీ శరీరాలపైన ఆశ విడిచి గెలిచి తీరాలనే 
పట్టుదలతో పోరాడాయి. రాత్రింబవళ్ళలాగా ఒకదాని తరువాత మరొకటి పరాక్రమించటం మొదలుపెట్టి, పోరాటమనే 
ఆటలో పడి నిద్రాహారాలు మాని మొక్కపోని పరాక్రమంతో ఘోరంగా చెలరేగి చాలాకాలం అవి పోరాడుతూ ఉండిపోయాయి. 


క. జవమును జలమును బలమును వివిధములుగంబోరు కరటివీరతకు భువిన్‌ 
దివి మకరమీన కర్మట నివహము లొక్కటన మిత్రనిలయముంబొందిెన్‌. 56 


ప్రతి : జవమును= వేగం; చలమును= పట్టుదల; బలమును = శక్తి (కల్లి); వివిధములుగన్‌ = ఎన్నో రీతులు అగునట్లుగా; 
భువిన్‌= ఈ నేలపైన; పోరు= పోరాడుతున్న కరటి= ఏనుగుయొక్క వీరతకున్‌= పరాక్రమానికి; దివిన్‌= ఆకాశంలోని; 
మకర; మీన; కర్మట= మకర, మిన; కర్మటములు అనే రాశులయొక్క నివహములు= సమూహములు; ఒక్కటన= 
ఒక్కసారిగా; మిత్ర నిలయమున్‌= సూర్యమండలాన్ని, పొందెన్‌= చేరాయి. 


తా : వేగం, పట్టుదల, శక్తి కల్గిన గజేంద్రుడు ఈ భూమి మీద ఎన్నో విధాలుగా మకరంతో పోరాడుతుండగా, 
ఆకాశంలోని మకర, మీన, కర్మట రాశి సముదాయం ఒక్కసారిగా భీతి పొంది సూర్యమండలంలోకి దూరాయి. 


విశే ; మేషం, వృషభం, మిథునం, కటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అన్నవి 
పంద్రెండు రాశులు. వీటికి కేంద్రం సూర్యుడు. 


శా. ఆటోపంబునంజిమ్ము ఉమ్మగల వజ్రాభఖీలదంతంబులం 
దాటించున్‌ మెడంజుట్టిపట్టి హరి దోర్దండాభశుండాహతిన్‌ 
నీటన్‌ మాటికి మాటికిందిగువంగా నీరాటమున్‌ నీటి పో 
రాటన్నోటమిపాటుంజూపుట కరణ్యాటంబు వాచాటమై. ర్‌7 


ప్రతి : నీరాటమున్‌= మొసలి కూడా; నీటన్‌= నీటిలోకి; మాటిమాటికిన్‌= మాటిమాటికి; తిగువగాన్‌= (తనను) ఈడుస్తూ 
ఉండగా? అరణ్యాటంబు= ఏనుగు; నీటిపోరాటన్‌= నీటి పోరాటంలో; ఓటమిపాటుచూపుటకున్‌= అపజయం పొందుతున్న 
తన స్థితికి; వాచాటమై= గగ్గోలు పెదుతూ; వజ్రాభీల దంతంబులన్‌= వజ్రాయుధం లాంటి భయంకరమైన తన దంతాలతో; 
ఆటోపంబునన్‌= పరాక్రమంతో; జొమ్ము+అగలన్‌= మొసలియొక్క రొమ్ము పగిలేటట్లు; చిమ్మున్‌= పొడిచింది; హరి= 
ఇంద్రునియొక్క దోః+దందడ= భుజా దండంతో సమానమైన; శుండా +ఆహతిన్‌= తొండం దెబ్బతో; మెడన్‌+చుట్టి+పట్టి= 
మొసలి మెడను చుట్టి పట్టి; దాటించున్‌= విసిరిపారవేశాడు. 


30 శ్రీమహాభాగవతము 


తా : నీటిలోకి మళ్లీమళ్ళీ ఈడుస్తున్న ఆ మొసలిని ఓడించడానికి ఎంతో శ్రమించి ఏనుగుల రాజు గగ్గోలు చేశాడు. 
వజ్రాయుధంలాంటి తన బలమైన దంతాలతో దాని రొమ్ము పగిలేటట్టుగా పొడిచాడు. ఇంద్రునిభుజం వంటి తన 
తొండంతో దాని మెడ చుట్టి పట్టి విసిరిపారేశాడు. 


వ. అప్పుడు. ర్‌రి 
ప్రతి : ఆ సమయంలో... 
తా: ఆ సమయంలో 
ఆఅ. మకరితోడంబోరు మాతంగంవిభుని నొక్కరుని డించి పోవంగాళ్ళు రాక 
కోరి చూచుచుందెంగుంజరీయూథంబు మగలు దగులు గారె మగువలకును. 59 


ప్రతి ; మకరితోడన్‌+పోరు= ఆ మొసలితో పోరాడుతున్న మాతంగవిభునిన్‌= గజేంద్రుని; ఒక్కరుని= ఒంటరిగా; 
డించిపోవన్‌= వదలివేసి వెళ్ళడానికి కాళ్ళురాక= మనసు ఒప్పక (కాళ్ళాడక,; కుంజరీయూథంబు= ఆడ ఏనుగుల 
సమూహం; కోరి= ఆత్రంగా; చూచుచుందెన్‌= చూస్తూ నిలబడిపోయింది (ఎందుకంటే); మగువలకును = భార్యలకు; 
మగలు= భర్తలు; తగులు+కారె= విడరానివారు కదా! 

తా: అలా ఆ మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా వదలివెళ్ళి పోవడానికి మనసొప్పక ఆడ ఏనుగులు 
ఆత్రంగా అలాగే చూస్తూ నిలబడిపోయాయి. ఎందుకంటే భార్యాభర్తల అనుబంధం విడదీయరానిది కదా! 


వ. అంత. 60 
తా : అప్పుడు ఏమయిందంటే. 


ఆ. జీవనంబు దనకు జీవనంబై యుంట నలవుంజలము నంతకంత కెక్కి 

మకర మొప్పె డస్సె మత్తేభమల్లంబు బహుళపక్షశీతభానుపగిది. 61 
ప్రతి : జీవనంబు= నీళ్ళు; తనకు జీవనంబు+ఐ+ఉంటన్‌= తనకు బతుకు తెరువుగావటం వల్ల; అలవున్‌= బలము; 
చలమున్‌= పట్టుదల; అంతకంతకు +ఎక్కా- అంతకంతకూ అధికమై; మకరము+బఒప్పెన్‌= మొసలి విజృంభించింది; 
మత్తేభమల్లంబు= యోధుడైన ఈ గజరాజు; బహుళపక్ష= కృష్ణపక్షంలోని; శీతభాను పగిదిన్‌= చంద్రుడిలాగా; డస్సెన్‌= 
అలసిపోయాడు. 
తా : ఇలా పోరాడగా పోరాడగా నీటిలో ఉన్న మొసలికి జీవనాధారం నీరే కాబట్టి దాని బలం, పట్టుదల అంతకంతకూ 


పెరిగాయి. ఎవరికైనా స్థానబలం గొప్పదికదా! నేలపై తిరిగే గజరాజు యోధుడే అయినా నీటిలో అతని “శక్తి చాలలేదు. 
కృష్ణపక్షంలోని చంద్రకాంతి తరిగి పోయినట్టుగా అతని బలం సన్నగిల్లి అలసిపోయాడు. 


మ. ఉజుకుంగుంభయుగంబుపై హరిక్రియన్‌ హుమ్మంచుంబాదంబులన్‌ 
నెజయుంగంఠము వెన్నుదన్ను నెగయున్‌ హేలాగతిన్‌, వాలముం 
జజచున్‌; నుగ్గుగందాంకు: ముంచు; మునుంగున్‌; శల్యంబులున్‌ దంతముల్‌ 
విజుగన్‌ వ్రేయుచుంబొంచి పొంచి కదియున్‌ వేదండయూథోత్తమున్‌. 62 


అష్టమస్మంధము 31 


ప్రతి : ఆ మొసలి విజృంభించి; హరిక్రియన్‌= సింహం లాగా; హుమ్మంచున్‌= హుంకారం చేసి కుంభయుగంబుపైన్‌= 
కుంభస్థలం మీదికి; ఉజుకున్‌= ఉరుకుతుంది; పాదమ్ములన్‌= పాదాలను; నెజయున్‌= ఆక్రమిస్తుంది; కంఠమున్‌+ 
వెన్నున్‌+తన్నున్‌= మెడను, వీపును తన్నుతుంది; హేలాగతిన్‌= అవలీలగా ఎగయున్‌= పైకెగురుతుంది; వాలమున్‌= 
(దాని) తోకను; చజచున్‌= చరుస్తుంది; నుగ్గుగన్‌+తాంకున్‌= నలిగిపోయేటట్టు థీ కొడుతుంది; ముంచున్‌= నీటిలో 
ముంచింది; మునుంగున్‌= తానూ మునుగుతుంది; శల్యంబులున్‌= ఎముకలు; దంతముల్‌= పంద్హు; విజణుగన్‌+వ్రేయుచున్‌= 
విరిగిపోయేలా కొడుతూ; వేదండయూథోత్తమున్‌= గజయూథపతిని; పొంచి పొంచి= నక్కి నక్కి కదియున్‌= పైబడుతుంది. 


తా; ఇక మొసలి విజ్బంభించింది. సింగంలాగా హుంకరించి దాని కుంభస్థలం మీదికి ఒక్క ఉదుటున ఉరికింది. 
పాదాలను ఆక్రమించింది. మెడను, వీపును చరిచింది. సులువుగా పైకెగసి దాని తోకపై ఒక దెబ్బకొట్టింది. నలిగిపోయేట్టు 
ఢీ కొట్టింది. ఎముకలు, దంతాలు విరిగిపోయేలా కొట్టింది. అంతటి ఏనుగునూ నీళ్ళలో ముంచివేసింది. తానూ మునిగింది. 
నక్కి నక్కి ఒక్కసారిగా ఆ ఏనుగుపైన పడుతోంది. 


మ. పొడగానంబదడకుండ దాంగు వెలికింబోవంగందా నడ్డమై 
పొడచూపుం జరణంబులంబెనంగొనుంబోరాక రారాక బె 
గ్గడిలంగూలంగందాంచు లేచుతథి నుద్దాటించు లఅంఘించుం బ 
ర్విడింజీరు ౦దలంగున్‌ మలంగు నొడియున్‌ వేధించుంగ్రోధించుచున్‌. 638 


ప్రతి : (ఆ మొసలి); పొడ+కానన్‌+పదడకుందడన్‌= దాని ఉనికి కనిపించకుండా; డాంగున్‌= నీటిలో దాగుతుంది; వెలికిన్‌+ 
పోవంగన్‌= బయటికి పోతూ ఉండగా; తాను +అడ్డము+ఐ = తాను అడ్డంగా; పొడ+చూపున్‌= కనిపిస్తుంది; చరణంబులన్‌= 
దాని కాళ్ళను; పెనంగొనున్‌= పెనవేసుకొంటుంది; పోరాకన్‌+రారాకన్‌= ముందుకు పోనీకుండా వెనక్కి రానీకుండా; 
బెగ్గడిలన్‌= భయపడునట్లుగా? కూలంగన్‌= కూలిపోయేలాగా; తాంచున్‌= తన్నుతుంది; లేచుతటథిన్‌= లేచే సమయంలో; 
ఉద్దాటించున్‌+లంఘించున్‌= ఒడలు రూడించి పైకెగురుతుంది; బల్విడిన్‌= వేగంగా (శార్యంతో); చీరున్‌= చీలుస్తుంది; 
తలంగున్‌= పక్కకు పోతుంది, మలంగున్‌= వెనక్కిపోతుంది; ఒడియున్‌= మళ్ళీ పట్టుకొంటుంది; (కోధించుచున్‌ వేధించున్‌= 
కోపిస్తూ బాధపెడుతుంది. 

తా : ఆ మొసలి కనిపించకుండా గుట్టుగా నీటిలో దాగుతూ ఉండి ఏనుగు గట్టుకు వెళ్ళేటప్పుడు అడ్డంగా కనిపిస్తుంది. 
దానికాళ్ళను పెనవేసుకొని బంధిస్తుంది. ముందుకు పోనీక వెనక్కిరానీక భయంతో కూలిపోయేలా తోకతో కొడుతుంది. 


లేస్తే ఒళ్ళు రూడించి పైకెగురుతుంది; శౌర్యంతో చీలుస్తుంది. పక్కకు వెళ్ళిపోతుంది. వెనక్కి మరలిపోతుంది. మళ్ళీవచ్చి 
పట్టుకొంటుంది. కోపిస్తూ బాధపెడుతుంది. 


వ. ఇట్లు విస్మితనక్రచక్రంబు నిర్వక్రవిక్రమంబున నల్పహృదయజ్ఞాన దీపంబు నతిక్రమించు మహా 
మాయాంధకారంబునుంబోలె నంతకంతకు నుత్సాహ కలహ సన్నాహ బహువిధ జలావగాహం బయిన 
గ్రాహంబు మహాసాహసంబున. 64 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా; విస్మితనక్రచక్రంబు = ఆశ్చర్యపడిన ఇతర మొసళ్ళ సముదాయంకలది; నిర్వక్రవిక్రమంబునన్‌= 
అవక్రపరాక్రమంతో; అల్పహృదయ జ్ఞానదీపంబున్‌= అల్ప్బహృదయునియుక్క జ్ఞానదీపాన్ని; అతిక్రమించు= అతిశయించే; 


32 శ్రీమహాభాగవతము 


మహా మాయాంధకారంబునున్‌+పోలెన్‌= గొప్పమాయ అనే చీకటి లాగా; అంతకంతకున్‌= అంతకంతకు; ఉత్సాహ= 
ఉత్సాహంతో; కలహశ+సన్నాహ= కలహించే ప్రయత్నంతో; బహువిధ= అనేక విధాలుగా; జల +అవగాహంబు+ అయిన = 
నీటిలో మునిగి తేలే సామర్థ్యం కల్గినది ఐన; గ్రాహంబు= ఆ మకరం; మహాసాహసంబునన్‌= మిక్షిలి సాహసంతో... 


తా : ఈ విధంగా అవక్ర పరాక్రమంతో (ఆ మొసలి) తన జాతి మొసళ్ళనన్నిటినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ మహామాయ అనే 
పెను చీకటి అల్ప హృదయునియొక్క జ్ఞానదీపాన్ని కప్పివేసిన రీతిగా రానురాను ఉత్సహిస్తూ, కలహ ప్రయత్నాలు చేస్తూ, 
అనేక విధాలుగా నీటిలో మునగడంలో తేలడంలో సామర్థ్యం కల్గిన ఆ మకరం మిక్కిలి సాహసం 


శా. పాదద్వంద్వము నేలమోపి పవనున్‌ బంధించి పంచేంద్రియో 
న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్‌ మాజాకు పత్తించి ని 
ప్టేదబ్రహ్మపదావలంబనరతింగ్రీడించు యోగీంద్రు మ 
ర్యాదన్‌ నక్రము విక్రమించెంగరిపాదాక్రాంతినిర్వక్రమై. 65 


ప్రతి: పాదద్వంద్వము నేలమోపి= రెండు కాళ్ళను నేలమీద గట్టిగా నొక్కిపట్టి (మోపి); పవనున్‌+బంధించి= గాలిని 
బిగబట్టి; పంచేంద్రియ +ఉన్నాదంబున్‌ +పరిమార్చి= పంచేంద్రియాల వ్యామోహాన్ని అణగించి; బుద్ధిలతకున్‌= బుద్ది అనే 
తీగకు; మాజాకున్‌+హత్తించి= మారాకును తొడిగి; నిస్‌+ఖేద= ఖేదంలేని (నిరంతరానంద స్వరూపమైన); 
బ్రహ్మపద+అవలంబనరతిన్‌= బ్రహ్మపదాన్ని ఆశ్రయించుటలోని ఆసక్తితో; (క్రీడించు= ఆనందించేటటువంటి; యోగీంద్రు 
మర్యాదన్‌= యోగీంద్రుడిలాగా; కరిపాదాక్రాంతి నిర్వక్రము+ఐ= ఆ గజేంద్రుని పాదాలను ఆక్రమించుటయందు, దీక్ష 
వక్రింపనిదై; విక్రమించెన్‌= పరాక్రమం చూపింది. 


తా : ఆ మొసలి రెండు కాళ్ళను నేలపై దృఢంగా ఆనించింది. ఊపిరి బిగబట్టి పంచేంద్రియాల వ్యామోహాన్ని అణగించింది. 
బుద్ది అనే తీగకు మారాకు తొడిగి, ఆనంద స్వరూపమైన పరమాత్మ స్థానాన్ని ఆశ్రయించి ఆనందించే పరమయోగి 
పుంగవుడిలాగా ఆ ఏనుగు పాదాలను కదలకుండా వదలకుండా గట్టిగా పట్టుకొని తన పరాక్రమం చూపింది. 


విశే : యోగులు రెండు పాదాలు నేలపై నిలిపి ఉచ్చ్వాసనిశ్వాసాలను నియమించి అయిదు జ్ఞానేంద్రియాల వ్యామోహాన్ని 
అరికడతారు. తద్వారా బుద్ధికి వికాసం కలిగిన్తారు. అలా దుఃఖరహితమైన బ్రహ్మపదాన్ని ఆశ్రయించి ఆనందిన్తారు. ఈ 
స్థితిని మకరంతో సమన్వయిస్తూ సాగిన పద్యమిది. 
ఆ. వనగజంబు నెగుచు వనచారింబొడగని వనగజంబ కాన వజిగజము 

వెల్ల నై సురేంద్రు వేచి సుధాంధులుంబట్టంబట్టనీక బయలు పాయె. 66 
ప్రతి : వనగజంబున్‌+ఎగుచు= ఆ అడవి ఏనుగును బాధిస్తున్న వనచారిన్‌= నీటిలో చరించే మొసలిని, పొడగని= 
చూచి; వనగజంబ కాన= నీటి నుండి పుట్టింది కావటం వల్ల; వజ్రిగజము= ఇంద్రుడి ఏనుగైన ఐరావతం; వెల్లను +ఐ= 
తెల్లబోయినదైె; సురేంద్రు+వేచి= దేవేంద్రుని పదదోచి; సుధాంధులు= అమృతపానం చేసే దేవతలు; పట్టన్‌= పట్టుకోవడానికి 
రాగా; పట్టనీక= పట్టుకోవడానికి అవకాశం ఇవ్వకుండా; బయలు ప్రాంకెన్‌= ఆకాశంలో పరుగెత్తింది. 


తా : గజేంద్రుని బాధిస్తున్న మొసలిని చూచి స్వర్ణంలో ఉందే ఐరావతమే తెల్లబోయింది. అది దేవేంద్రుని కింద పడదోసి 
దేవతలు పట్టుకోడానికి రాగా దొరక్కుండా ఆకాశంలో పరుగెత్తింది. 


అష్టమస్మంధము 33 


ఉ. ఊహ గలంగి జీవనపుటోలమునంబడి పోరుచున్‌ మహా 

మోహలతానిబద్ధపదమున్‌ విడిపించుకొనంగలేక సం 

దేహముంబొందు దేహిక్రియ దీనదశన్‌ గజ ముండె భీషణ 

గ్రాహదురంతదంతపరిఘట్టితపాదఖురాగ్రశల్యమై. 67 
ప్రతి : ఊహ= తన ఆలోచన; కలంగి= కలతచెంది; జీవనపుటోలమునన్‌= జీవనమనే మరుగు ప్రదేశంలో; పడి= 
పడిపోయి; మహా మోహలతా నిబద్దపదమున్‌= మహామోహమనే తీగతో కట్టివేయబడిన తన పాదాన్ని విడిపించుకొనంగ 
లేక= విడిపించుకోలేక; సందేహమున్‌+పొందు= సందేహానికి గురైన; దేహిక్రియన్‌= జీవుడి తీరుగా; దీనదశన్‌= దీనమైన 
దశలో; భీషణ= భయంకరమైన; గ్రాహ= మొసలి యొక్క దురంత+దంత= వాడి కోరలచే; పరిఘట్టిత= గట్టిగా కరవబడిన; 
పాద+ఖుర+అ[గ్ర+శల్యమై= కాలి గిట్టల అ[గ్రములు కలద్రై పోరుచున్‌= పోరాడుతూ) గజము+ఉందెన్‌= ఏనుగు 
ఉండిపోయింది. 
తా : ఆ గజేంద్రుడు ఊహ తలకిందై కలత చెందాడు. బతుకు మరుగులో పడి, మహామోహమనే తీగతో కట్టివేయబడ్డ 
తన పాదాన్ని విడిపించుకోలేని స్థితిలో సందేహస్థితిలో దీనంగా భయంకరమైన మొసలి యొక్క వాడి కోరలకు చిక్కి 
కరవబడి గాయమైన కాలిగిట్టలతో, ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. 


విశే : సంసారంలో ఉన్న జీవుడు జీవనమనే గహన ప్రదేశంలో చిక్కుకుంటాడు. మోహలతాబంధనాన్ని విడిపించుకోలేడు. 
పలు సంశయాలకు పాత్రమవుతాడు. అట్టివాని దీనదశతో ఇక్కడ గజేంద్రుని దీనావస్థ పోల్చబడింది. 

వ. ఇవ్విధంబున. 68 
ప్రతి : ఈ విధంగా (పోరాడుతుందడగా). 


క. అలయక సొలయక వేసట, నొలయక కరి మకరితోడ నుద్దందత రా 

త్రులు సంధ్యలు దివసంబులు, సలిపెం బో రొక్కవేయి సంవత్సరముల్‌. 69 
ప్రతి : కరి= ఆ గజేంద్రుడు; మకరితోడన్‌= మొసలితో; అలయక= అలసిపోకుండా; సాలయక= (స్రుక్కిపోకుండా; 
వేసటన్‌+ఒలయక= విసుగుచెందకుండా; రాత్రులు= రాత్రుళ్ళు; సంధ్యలు= ఉభయ సంధ్యలు; దివసంబులు = పగళ్ళు; 
ఒక్క వేయిసంవత్సరముల్‌= వేయి సంవత్సరాలపాటు; పోరు= యుద్ధం; సలిపెన్‌= చేశాడు. 
తా : ఆ గజేంద్రుడు ఆ మొసలితో అలసిపోకుండా, ్రుక్కిపోకుండా, విసుగులేకుండా, పగళ్ళు, సంజలు, రాత్రులు - ఎడ 
తెరిపిలేకుండా వేయి సంవత్సరాలపాటు పోరు సాగించాడు. 
మ. పృథుశక్తిన్‌ గజ మా జలగ్రహముతోంబెక్కేండ్లు పోరాడి సం 

శిథిలంబై తన లావు వైరిబలముం జింతించి మిథ్యామనో 

రథమింకేటికి? దీని గెల్వ సరి పోరంజాలరా దంచు స 

వ్యథమై యిట్లనుంబూర్వపుణ్యఫలదివ్యజ్ఞానసంపత్తితోన్‌; "70 


34 శ్రీమహాభాగవతము 


ప్రతి : పృథుశక్తిన్‌= గొప్ప బలంతో; గజము= ఆ గజేంద్రుడు; ఆ జలగ్రహముతో= ఆ మొసలితో; పెక్కేండ్లు పోరాడి= 
అనేక సంవత్సరాలు పోరుసల్పి; సంశిథిలంబు+ఐ= బాగా చితికిపోయి; తనలావున్‌= తన బలాన్ని వైరిబలమున్‌= 
శత్రువుయొక్క బలాన్ని చింతించి= ఆలోచించి; ఇంక +మిథ్యామనోరథము +ఏటికి = ఇంకా అడియాస ఎందుకు?) దీని 
గెల్వన్‌ +సరిపోరన్‌ +చాలరాదు +అంచున్‌= దీనిని ఓడించడానికి సరిగా పోరడానికి నాకు సాధ్యం కాదని అనుకొంటూ; 
సవ్యథము+ఐ= దుఃఖపడుతూ; పూర్వపుణ్యఫల= పూర్వజన్మంలో చేసిన పుణ్యఫలమైన; దివ్యజ్ఞానసంపత్తితోన్‌= అసాధారణమైన 
జ్ఞానసంపదతో; ఇట్లు+అనున్‌= ఈ విధంగా అనుకొన్నది. 
తా : గొప్పబలంతో గజరాజు ఆ మకరరాజుతో పలు సంవత్సరాలు పోరాడి బాగా చితికిపోయాడు. తన బలాన్ని మొసలి 
బలాన్ని పోల్చి చూచుకొని ఇలా ఆలోచించాడు. ఇంకా దీన్ని గెలవాలన్న అడియాస కూడదు. దీనితో సమంగా పోరాడే 
శక్తి నాలో లేదు; అనుకొంటూ పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మ ఫలమైన దివ్యజ్ఞానం స్ఫురించగా ఈ విధంగా అనుకొన్నాడు. 
విశే : భగవంతుడు చరాచర జగత్తుకంతా ప్రభువు. మనుష్యులకే కాక ఆ దేవుడు పశుపక్ష్యాదులకు తన అపారమైన 
అనుగ్రహం చూపుతాడు. అందువల్లనే క్రిష్ణదశలో ఉన్న గజేంద్రునికి పూర్వపుణ్యఫలమైన దివ్యజ్ఞానం సిద్ధించింది. అదే 
అతనికి తరుణోపాయం అయింది. 
శా. ఏ రూపంబున దీనిగెల్లు? నిట మీందేవేల్పుంజింతింతు? నె 

వ్వారింజీరుదు? నెవ్వరడ్డ? మింక ని వ్వారిప్రచారోత్తమున్‌ 

వారింపందగువార లెవ్వ? రఖీలవ్యాపారపారాయణుల్‌ 

లేరే! మొైొక్కెద దిక్కుమాలిన మొజాలింపంబ్రపుణ్యాత్మకుల్‌. గ్గ 
ప్రతి : ఏ రూపంబునన్‌= ఏ విధంగా; దీనిన్‌+గెల్తున్‌= దీన్ని గలవగలను?; ఇటమీందన్‌= ఇకప్రై; ఏ వేల్పున్‌+చింతింతున్‌= 
ఏ దేవుని ప్రార్ధించాలి?; ఎవ్వారిన్‌+చీరుదున్‌= ఎవరిని పిలిచేది?) ఎవ్వరడ్డము +ఇకన్‌= ఇక నన్ను ఎవరు కాపాడుతారు?; 
ఈ+వారి ప్రచార +ఉత్తమున్‌= ఈ దొడ్డ మొసలిని; వారింపన్‌+తగువారలు +ఎవ్వరు? = అడ్డగించే వారెవరున్నారు?; 
అఖిల వ్యాపారపారాయణుల్‌= అన్ని కార్యాలలోనూ దిట్టలయినవారు; ప్రపుణ్యాత్మకుల్‌= గొప్ప పుణ్యంచేసిన మహానుభావులు; 
దిక్కుమాలిన మొ = దిక్కులేనివారి మొరను; ఆలింపన్‌+లేరే= విని సాయపడదేవారు లేరా!; మొైొక్కెదన్‌= అలాంటివారికి 
నమస్మ్కరిస్తాను. 
తా : ఏ విధంగా ఈ మొసలిని గెలవగలను? ఇకపైన ఏ దేవుని ప్రార్థించేది? ఎవరిని రక్షించమని పిలిచేది? దొడ్డదైన ఈ 
మొసలి పరాక్రమాన్ని అడ్డగించేవారు ఎవరూ లేరా! అన్ని కార్యాలను సాధించేవారు, పుణ్యాత్ములైన మహానుభావులు 
ఎవరూ దిక్కులేని ఈ నా మొరను ఆలకించేవారు లేరా! ఉంటే వారికి నమస్మరిస్తాను. 
విశే : తాను శక్తిహీనుడనని గుర్తించటమే తరించడానికి మొదటిమెట్టు. శరణాగతికి మూల మీ భావనే. 


శా. నానానేకపయూథముల్‌ వనములోనంబెద్దకాలంబు స 
న్మానింపన్‌ దశలక్షకోటికరిణీనాథుందనై యుండి మ 
ద్ధానాంభఃపరిపుష్టదందనలతాంతచ్భ్చాయలందుండ లే 
కీ నీరాశ నిటేల వచ్చితి, భయం బెట్లో కదే యీశ్వరా! 72 


అష్టమస్మంధము 35 


ప్రతి : నానా+అనేకప +యూథముల్‌= పెక్కు ఏనుగుల సమూహాలు; పెద్దకాలంబు= చాలాకాలంగా; సన్మానింపన్‌= 
గౌరవించగా; దశలక్షకోటి= పది లక్షల కోట్ల; కరిణీనాథుండను+ఐ= ఆడ ఏనుగులకు అధినాథుడుగా; వనములోనన్‌= 
ఈ అడవిలో; ఉండి= సుఖంగా జీవించి; మత్‌= నాయొక్క దాన +అంభః+పరిపుష్ట= దాన జలధారలచే పెంపుగా 
పెరిగిన; చందనలతా= చందన లతలచేత; అంత = అందమైన; ఛాయలన్‌= నీడల్సో; ఉందలేక= ఉండకుండా; ఈ 
నీరాశన్‌= ఈ నీళ్ళపై ఆశతో; ఇటు+ఏల వచ్చితిన్‌? = ఇక్కడికి ఎందుకు వచ్చాను; భయంబు= భయమవుతోంది; 
ఈశ్వరా= భగవంతుడా!; ఎట్లో కదే= నాగతి ఏమవుతుందో? 
తా : ఈ అడవిలో చాలాకాలంగా పెక్కు ఏనుగుల సమూహాలు నన్ను గౌరవిస్తూ వస్తున్నాయి. పది లక్షల కోట్ల ఆడ 
ఏనుగులకు అధినాథుడుగా ఉన్నాను. నా దాన జలధారలతో ఏపుగా పెరిగిన ఈ మంచి గంధపు చెట్ల నీడల్లో హాయిగా 
ఉండకుండా ఈ నీరాశ ఎందుకు పుట్టాలి? ఈ మడుగుకే ఎందుకు రావాలి! భయం పుడుతోంది. భగవంతుడా! ఇక నా 
గతి వమవుతుందో? 
ట్‌. ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై; 

యెవ్వనియందు డిందుం; బరమేశ్వరుండెవ్వండు; మూలకారణం 

బెవ్వం; డనాదిమధ్యలయుందెవ్వండు; సర్వముందానభయైన వాం 

దెవ్వండు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేందెదన్‌. "78 


ప్రతి : ఎవ్వనిచేన్‌+జగము+జనించున్‌= ఎవ్వనివల్ల ఈ జగత్తంతా పుడుతుందో; ఎవ్వని లోపలన్‌ +లీనమై +ఉండున్‌= 
ఎవ్వనిలోపల అణగి ఉంటుందో; ఎవ్వని యందున్‌+డిందున్‌= ఎవ్వనిలో చివరికి లీనమైపోతుందో; ఎవ్వండు+ 
పరమేశ్వరుండు = ఎవ్వడు పరమాత్ముడో; ఎవ్వండు+మూలకారణంబు= ఈ విశ్వానికి మూలకారణం ఎవడో; అనాది 
మధ్యలయుండు+ఎవ్వండు = ఎవనికి పుట్టుక, పెరుగుదల, నాశనం ఉందదో; ఎవ్వండు +సర్వము +తానయైనవాండు = 
ఎవడు అన్నీ తానేయై ఉంటాడో; ఆత్మభవున్‌+వానిన్‌= తనంతట తానుగా ప్రభవించే అతనిని; ఈశ్వరునే= ప్రభువైన సర్వ 
నియామకుణ్ణే; శరణంబు +వేండెదన్‌= శరణు కోరుతాను. 


తా ; ఈ జగత్తంతా ఎవనివల్ల పుడుతోందో; ఎవని లోపల అణగి ఉంటుందో; ఎవనిలో లీనమై పోతోందో; ఎవడు 
పరమాత్ముడో, ఈ విశ్వానికి మూలకారణం ఎవడో, ఎవనికి పుట్టుక, పెరుగుదల, వినాశం, ఉండవో, ఎవడు అన్నీ తానే 
యై ఉంటాడో, తనంతట తానుగా ఎవడు పుడతాడో, ప్రభువైన ఆ విశ్వనియామకుణ్ణి శరణు కోరుతాను. 


విశే : ఈ పద్యం విశ్వజనీనమైన ప్రార్థనగా ప్రసిద్ధమైనది. వ్యాసభగవానుడు వ్రాసిన ఈ క్రింది శ్లోకం దీనికి మూలం. 


యస్మిన్నిదం యతశ్చేదం - యేనేదం య ఇదం స్వయమ్‌ 
యో౭_ స్మాత్పరస్మాచ్చ పరః - తం ప్రపద్యే సయంభువమ్‌ (8-8-3) 


యతోవా ఇమాని భూతాని జాయంతే - ఇత్యాది శ్రుతి కూడా ఇక్కడ అనుసంధింపదగి ఉన్నది. 


క. ఒకపరి జగములు వెలి నిడి యొకపరి లోపలికింగొనుచు నుభయముందానై 
సకలార్థసాక్షి యగు నయ్యకలంకుని నాత్మమూలు నర్ధిందలంతున్‌. //డ్త 


36 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఒకపరి= ఒకసారి; జగములు+వెలిన్‌+ఇడి= లోకాలను బయటికి తీసి పెట్టి, ఒకపరి= ఇంకొకసారి; లోపలికిన్‌+ 
కొనుచున్‌= లోపలికి లాగుకొంటూ; ఉభయమున్‌+తాను+ఐ= అంతర్చహిర్దగత్తులు (బయటికి వచ్చినవి, లోపలికి పోయినవి)- 
ఈ రెండూ తానై సకల +అర్థ+సాక్షి+అగు= అన్నింటికీ సాక్షీభూతుడగు - చూస్తూ ఉన్నటువంటి; ఆ+అకలంకునిన్‌= ఆ 
శుద్ధసత్వుని; ఆత్మమూలున్‌= ఆత్మలకు మూలమైన ఆ పరమాత్ముని; అర్థిన్‌= జిజ్ఞాసతో, తలంతున్‌= ధ్యానిస్తాను. 

తా : ఒకసారి ఈ లోకాలను సృష్టిస్తాడు. ఇంకోసారి తనయందు లీనం చేసుకొంటాడు. అదీ ఇదీ రెండూ తానే. అన్నిటినీ 


చూస్తూ ఉంటాడు. కాని దేనిచేత మలినపదని శుద్ధసత్వుడాయన. ఆత్మలకు మూలమైన పరమాత్మ స్వరూపం తనది. 
అతనినే ధ్యానిస్తాను. 


క. లోకంబులు లోకేశులు లోకస్టులుందెగిన తుది నలోకంబగు పెం 
జీంకటీి కవ్వల నెవ్వం దేకాకృతి వెలుంగు నతనినే సేవింతున్‌. గ్‌ 


ప్రతి : లోకంబులు= ఈ లోకాలూ; లోకేశులు= లోకపాలకులూ; లోకస్థులున్‌= లోకాలలో ఉందేవారూ; తెగిన తుదిన్‌= 
అందరూ నశించిన అనంతరం కూడా; అలోకంబు+అగు= లోకరహితమయిన,; పెన్‌ +చీంకటికిన్‌= కారుచీకట్లకు; అవ్వలన్‌ 
అవతల; ఎవ్వండు= ఏ పరమాత్ముడైతే; ఏకాకృతిన్‌= ఏకాకారంతో; వెలుంగున్‌= ప్రకాశిస్తుంటాడో; అతనిన్‌+ఏ= అతనినే; 
సేవింతున్‌= సేవిస్తాను. 


తా ; ఈ లోకాలు, లోకపాలకులు, లోకాలలో ఉండేవారు అందరూ నశించిన తరువాత కూడా లోకరహితమైన కారుచీకట్లకు 
ఆవల అఖండతేజోరూపంగా నిత్యం ఎవడు ప్రకాశిస్తూ ఉంటాడో ఆ పరమాత్మను భావించి సేవిస్తాను. 


క. నర్తకునిభంగింబెక్కగు, మూర్తులతో నెవ్వండాడు? మునులు దివిజులుం 
గీర్తింప నేర రెవ్వని, వర్తన మొరు లెజుంగ రట్టి వాని నుతింతున్‌. 76 


ప్రతి : ఎవ్వండు= ఏ దేవదేవుడు; నర్తకుని భంగిన్‌= నటుని లాగా; పెక్కు+అగు +మూర్తులతోన్‌= అనేక రూపాలతో; 
ఆడున్‌= నటిస్తాడో; మునులున్‌= బుషులు; దివిజులున్‌= దేవతలు; ఎవ్వనిన్‌= ఎవ్వనిని; కీర్తింపన్‌+నేరరు= పొగదడజాలరో; 
ఎవ్వని వర్తనము= ఎవని ప్రవర్తన; ఒరులు+ఎజుంగరు= ఇతరులు (గగ్రహించలేరో; అట్టివానిన్‌= అట్టి పరమ పురుషుని; 
నుతింతున్‌= స్తోత్రం చేస్తాను. 
తా ; ఏ దేవుడు నటుడిలాగా పెక్కు రూపాలతో నటిస్తాడో, బుషులు, దేవతలు ఎవనిని స్తుతింపజాలరో, ఎవని ప్రవర్తన 
ఇతరులకు అగోచరంగా ఉంటుందో, అలాంటి పరమపురుషుని స్పుతిస్తాను. 
ఆ. ముక్తసంగులైన మునులు దిదృక్షులు, సర్వభూతహితులు సాధుచిత్తు 

లసదృశవ్రతాధ్యులై కొల్తు రెవ్వని, దివ్యపదము వాండు దిక్కు నాకు. గ 
ప్రతి ; ముక్తసంగులు+ఐన= ప్రపంచంలోని అన్నిబంధాలను వీడిన; మునులు; దిదృక్షులు= భగవంతుని చూడాలని 
కోరేవారు; సర్వభూత హితులు = అన్ని ప్రాణులకు మేలు కోరేవారు; సాధుచిత్తులు= మంచి మనస్సు కలవారు; అసద్భశ= 
సాటిలేని; వ్రత+ఆధ్యులు+ఐ= వ్రతములు చేస్తూ ఎవ్వని= ఎవ్వనియొక్క దివ్యపదము= దివ్యపాదము; కొల్తురు= 
సేవిస్తారో; వాడు= ఆ దేవుడా; నాకున్‌ దిక్కు నాకు దిక్కు (అగుగాక!) 


అష్టమస్మంధము 3/7 


తా : ప్రపంచంలోని అన్ని బంధాలను వదిలి వేసిన బుషులు, భగవద్దర్శనం కోరే పుణ్యాత్ములు, సకల ప్రాణుల మేలు కోరే 
సాధువులు, మంచి మనస్సున్నవారు, సాటిలేని వ్రతాలు ఆచరిస్తూ ఎవనిని అర్చిస్తారో ఆ దివ్య పదస్థానీయుడైన పరమపురుషుడే 
నాకు దిక్కు అతడే నన్ను కాపాడుగాక! 


సీ భవము దోషంబు రూపంబుంగర్మంబు నాహ్యయమును గుణము లెవ్వనికి లేక 
జగములంగలిగించు సమయించు కొజకునై నిజమాయ నెవ్వందిన్నియును దాల్చ్బు 
నా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మ కిద్ధరూపికి రూపహీనునకును 
జిత్రచారునికి సాక్షికి నాత్మరుచికినింబరమాత్మునకుంబరబ్రహ్మమునకు 


ఆ. మాటలను నెజబుకల మనములంజేరంగం, గాని శుచికి సత్వగమ్యుండగుచు 
నిపుణుందైనవాని నిష్మర్మతకు మెచ్చు, వాని కే నొనర్హు వందనములు. "7/8 


ప్రతి : ఎవ్వనికిన్‌= ఎవనికి; భవము = పుట్టుక; దోషంబు= పాపం; రూపంబు= రూపం; కర్మంబు= కర్మ ఆహ్వయము = 
నామం; గుణములు= గుణాలు; లేక= లేకుండానే; నిజమాయన్‌= తన మాయాశక్తిచేత; జగములన్‌= ఈ లోకాలను; 
కలిగించు+సమయించు+కొఅకునై= పుట్టించడానికి, నశింపచేయడానికి; ఇన్నియునున్‌ +తాల్చున్‌= పుట్టుక మొదలైన 
వాటిని ధరిస్తున్నాడు. ఆ పరేశునికిన్‌= ఆ పరమేశ్వరునికి (సార్వభౌమునికి;ి అనంత శక్తికిన్‌= అనంతమైన శక్తి సామర్భ్థాలున్న 
వానికి; బ్రహ్మకు= సకల సృష్టికర్తకు; ఇద్దరూపికిన్‌= ప్రకాశకునిమూర్తికి; రూపహీనునకున్‌= రూపం లేనివానికి; 
చిత్రచారునికిన్‌= చిత్రమైన ప్రవర్తన శీలం కలవానికి; సాక్షికిన్‌= సకల జగత్‌ సాక్షీభూతునికి; ఆత్మరుచికిన్‌= ఆత్మకాంతి 
కల వానికి పరమాత్మునకున్‌= ఆత్మలకు మూలమైన వానికి; పరబ్రహ్మమునకున్‌= ఆ పరతత్స్వానికి మాటలను= 
మాటలచేత; ఎజుకలన్‌= భిన్నజ్ఞానాలతో; మనములన్‌= మనస్సులతో; చేరంగన్‌+కాని= సమీపించడానికి సాధ్యంకాని; 
శుచికిన్‌= పరిశుద్దునికి; సత్త్షగమ్యుండు +అగుచున్‌= కేవలం సత్త్వగుణంతో దరిచేరదగిన వానికి; నిపుణుడు+ఐన +వాని= 
నేర్పరిగల సాధకుని యొక్క నిష్కర్మతకున్‌= ఫలాపేక్షరహితమైన కర్మరాహిత్యానికి; మెచ్చువానికిన్‌= మెచ్చుకొనే వాసికి; 
ఏను= నేను; వందనములు= నమస్సులు; ఒనర్హున్‌= చేస్తాను. 

తా ; ఎవరు పుట్టుక, పాపం, రూపం, కర్మ నామ గుణాలు లేనివాదైనా లోకాలను సృష్టించడానికి, నశింపచేయడానికి 
ఆత్మ మాయాశక్తితో వీటినన్నింటినీ పొందుతున్నాడో, ఆ సార్వభౌమునికి, అనంతశక్తిమంతునికి, సకలసృష్టి కర్తకు, 
పుణ్యమూర్తికి, రూపాతీతునికి, చిత్రప్రవర్తన శీలం గలవానికి, సకల సాక్షిభూతునికి, ఆత్మకాంతితో ప్రకాశించే వానికి, 
ఆత్మమూలునికి, పరతత్తానికి, మాటలకు, ఊహలకు, జ్ఞానానికి అందనివానికి, పరిశుద్దునికి, కేవలం సత్త్వగుణంతో 
సమీపించగలవానికి, ఫలాపేక్ష రహితంగా కర్మను శసే నేర్పరిని అభినందించే వానికి, నేను నమస్మరిస్తాను. 


సీ శాంతున కపవర్గసౌఖ్యసంవేదికి నిర్వాణభర్తకు నిర్విశేషు 
నకు, ఘోరునకు గూధునకు గుణధర్మికి సౌమ్యున కధికవిజానమయున 
కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహాుక్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి 
మూలప్రకృతి కాత్మమూలున కఖిలేంద్రియజ్ఞాపకునకు దుఃఖాంతకృతికి 


38 శ్రీమహాభాగవతము 


అ. నెజి నసత్య మనెడి నీడతో వెలుంగుచు, నుండు నెక్కటికి మహోత్తరునకు 
నిఖిలకారణునకు, నిష్కారణునకు నమస్మరింతు నన్ను మనుచుకొణకు. "70 


ప్రతి : శాంతునకున్‌= శాంతస్వరూపునికి; అపవర్గసౌఖ్య సంవేదికిన్‌= మోక్షసుఖాన్ని ఎలా ప్రసాదించాలో తెలిసినవానికి; 
నిర్వాణభర్తకున్‌ = మోక్షస్టాన అధిపతికి; నిర్విశేషునకున్‌= స్వపరభేద రహితునికి; ఘోరునకున్‌= ఘోరంగా దుష్టులను 
శిక్షించేవానికి; గూఢునకున్‌= పరమ గుహ్యమైన యోగమాూర్తికి (సంసారబద్దులకు అందనివానికి); గుణధర్మికిన్‌= గుణాలనే 
ధర్మంగా కలవానికి (గుణాలే అతని స్వరూపాన్ని చెబుతాయని అర్థం) సౌమ్యునకున్‌= సామ్యస్వభావునికి; అధిక విజ్ఞాన 
మయునకున్‌= విశేషమైన జ్ఞానం కలిగినవానికి; అఖిలేంద్రియద్రష్టకున్‌= అన్ని ఇంద్రియాల వ్యాపారాలనూ చూచేవానికి; 
అధ్యక్షునకున్‌= అన్నిటినీ చేసే ప్రభువుకు; బహుక్షేత్రజ్జునకున్‌= సర్వజ్ఞునికి, దయాసింధుమతికిన్‌= దయారసానికి సముద్రం 
లాంటివానికి మూలప్రకృతికిన్‌= అన్నింటికీ మూలతత్త్వమైనవానికి; ఆత్మమూలునకున్‌= ఆత్మకు ఆధారమైనవానికి; 
అఖిలేంద్రియ జ్ఞాపకునకున్‌= అన్ని ఇంద్రియాలను జ్ఞాపకం చేసేవానికి (వాటివాటి పనులను గురు చేసేవాడు); 
దుఃఖాంతకృతికిన్‌= దుఃఖాన్ని పోగొట్టేవానికి; నెథిన్‌= నిండుగా; అసత్యము +అనెడి +నీదతోన్‌+వెలుంగుచున్‌= మాయ 
అనే నీడతో ప్రకాశిస్తూ ఉండు +ఎక్కటికిన్‌= ఉండేటటువంటి ఒంటరివానికి (ఏకాంత స్వరూపునికి;ి మహోత్తరునకున్‌= 
మిక్కిలి గొప్పవానికి; నిఖిల కారణునకున్‌= అన్నిటికీ కారణమైన వానికి; నిష్కారణునకున్‌= ఏ కారణము లేనివానికి; 
నన్నున్‌+మనుచు కొజకున్‌= నన్ను కాపాడుమంటూ; నమస్మ్కరింతున్‌= నమస్కరిస్తాను. 


తా : పరమాత్ముడు శాంతస్వరూపం గలవాడు. మోక్షమార్ద ప్రదాత. మోక్షన్థానానికి (వైకుంఠానికి) అధిపతి. స్వపరభేదం 
లేనివాడు. దుష్టులకు ఘఫోరస్వరూపంతో దర్శనమిస్తాడు. అతని తత్త్వం చాలా నిగూఢమైనది. గుణాలద్వారా అతని ధర్మాన్ని 
గుర్తించగలం (రూపాలద్వారా కాదని అర్ధం) సౌమ్యస్వ్పభావుడాయన. అతని జ్ఞానం అతీతమైనది. అఖిలేంద్రియ వ్యాపారాలను 
చూస్తాడాయన. అన్నిటినీ గమనిస్తుంటాడు. సర్వజ్ఞు డా ప్రభువు. దయామయుడు. సర్వానికీ మూలమతడే. ఆత్మకు 
ఆధారమూ అతడే. ఇంద్రియ జ్ఞాపకుడు ఆయనే. దుఃఖాలను ఉపశమింపచేసేవాడూ ఆయనే. నిండుగా మాయ అనే 
నీడతో పాటు ప్రకాశిస్తుంటాడు. ఏకాంతమూర్తి ఆయన. అతనికన్నా ఉతృష్పులు ఎవరూ లేరు. అన్నిటికీ కారణభూతుడతడే. 
అతని ఉనికికి మాత్రం ఏకారణమూ లేదు. అలాంటి ప్రభువును నన్ను కాపాడుమని నమస్మరిస్తాను. 


విశే : విష్ణసహ(స్రనామంలో ఈ లక్షణాలన్నిటినీ వ్యాసమహర్షి వివరించి ఉన్నాడు. విష్ణునామాలన్నీ గుణవాచకాలే. 
అంచేత ఆయన “గుణధర్మి!” ఇంద్రియాలను నియమిస్తాడు - కాబట్టే “ఉపేంద్రు డని అంటారు. “'గూఢి తత్త్వం కాబట్టే 
భగవద్రహస్యాన్ని రాజగుహ్య' యోగమన్నారు. “నిష్మారణతత్త్వం' - అనగా భగవంతుని ఉనికిని తర్మంతో నిరూపించలేమని 
అర్ధం. అందుకే “నామమీయమానా' (తర్మంతో ఊహించలేము) అని అన్నారు. అందుకే వ్యాసభగవానుడు “'నిష్కారణాయాద్భుత 
కారణాయి (8-3-15) అని ఆ కారణం కాని కారణం ఒక 'మవాిద్భుతి మన్నాడు. భగవంతుడు ఈ అద్భుతానికి వ్యక్తీకృతి. 


క. యోగాగ్నిదగ్ధకర్ములు యోగీశ్వరు లే మహాత్ము నాం దెజబుంగక స 
ద్యోగవిభాసితమనముల బాగుగ వీక్షింతు రట్టి పరము భబింతున్‌. 80 


ప్రతి : యోగీశ్వరులు = పరమత్రేష్టులైన యోగులు; యోగ+అగ్ని= యోగమనే అగ్నిలో; దగ్ధకర్ములు= కర్మలను కాల్చివేసిన 
వారై ఒందు+ఎజుంగక= ఇతర విషయాల్ని దేనినీ తలచకుండా; సద్యోగ= బాగుగా కుదిరిన యోగం చేత; విభాసిత 


అష్టమస్మంధము 39 


మనములన్‌= ప్రకాశిస్తున్న మనస్సుల్లో; ఏ మహాత్మున్‌= ఏ మహాదేవుని; బాగుగన్‌= చక్కగా; వీక్షింతురు= చూస్తారో; అట్టి 
పరమున్‌= అలాంటి ప్రభువును; భజింతున్‌= సేవిస్తాను. 

తా :; యోగీంద్రులు యోగమనే అగ్నిలో తమ కర్మలను కాల్చివేసి, ఇంకాదేనినీ తలుచుకోకుండా ఏకాగ్రతలో బాగా 
కుదిరిన యోగంచేత ప్రకాశిస్తున్న మనస్సుల్లో ఏ దేవదెవుని సదా చూస్తుంటారో, ఆ పరమపురుషుణ్ణి నేను సేవిస్తాను. 


స్స్‌ సర్వాగమామ్నాయజలధికి నపవర్గ మయునికి నుత్తమమందిరునకు 
సకలగుణారణిచ్చన్నబోధాగ్నికిందనయంత రాజిల్లు ధన్యమతికి 
గుణలయోద్దీపితగురుమానసునకు సంవర్తితకర్మ్శనిర్వర్తితునకు 
దిశ లేని నాబోంటి పశువుల పాపంబు లడంచువానికి సమస్తాంతరాత్ముం 


ఆ. డై వెలుంగువాని కచ్చిన్నునకు భగ, వంతునకుందనూజపశునివేశ 
దారసక్తు లయినవారి కందంగరాని, వాని కాచరింతు వందనములు. 81 


ప్రతి : సర్వాగ్షమ+ఆమ్నాయ జలధికిన్‌= సర్వ ఆగమాలకూ - వేదాలకూ సముద్రంవంటి వానికి; అపవర్షమయునికిన్‌= 
మోక్షస్వరూపునికి; ఉత్తమమందిరునకున్‌= ఉత్తమ గుణాలకు నిలయమైనవానికి; సకలగుణ +అరణి +ఛన్న +బోధ+అగ్నికిన్‌= 
అరణి కొయ్యలో దాగిన అగ్నిలాగా గుణాలలో 'బోధి (జ్ఞాన) రూపంగా ప్రకాళశించేవానికిి తనయంతన్‌ రాజిల్లు 
ధన్యమతికిన్‌= తనంత తానుగా ప్రకాశించే గొప్ప మనసున్న ప్రభువుకు; గుణలయ +ఉద్దీపిత +గురుమానసునకున్‌= 
గుణములు లయించటంచేత (గుణముల క్షోభచేత) ఉద్దీప్త్రమైన జగత్మర్మగల ఉన్నత మనస్స్మునికి; సంవర్తిత+కర్మ 
నిర్వర్తితునకున్‌ = కర్మలనుండి నివృత్తి పొందినవారిలో బాగా ప్రవర్తించేవానికి; దిశలేని= దిక్కులేని; నాబోంటి= నావంటి; 
పశువుల పాపంబులు +అదంచువానికిన్‌= జంతువుల (జీవరాశులు) పాపాలను పోగొట్టెవానికి; సమస్త +అంతరాత్ముందై+ 
వెలుంగు వానికిన్‌= అందరిలోనూ అంతరాత్మగా వెలిగేవానికి; అచ్చిన్నునకున్‌= అవ్యయునికి (నాశం లేనివానికి); 
భగవంతునకున్‌= పూజింపదగ్గ భగవద్రూపునికి; తనూజ +పశు +నివేశ+దార +సక్తులైన వారికిన్‌= పుత్ర, పశు, గృహ 
భార్యలలో ఆసక్తికలవారిక్రి అందంగ రానివానికిన్‌= పొందజాలని వానికి; వందనములు= నమస్మారాలు; ఆచరింతున్‌= 
ఆచరిసాను. 


తా :; పరమాత్ముడు అన్ని ఆగమాలకు వేదాలకూ సముద్రంలాంటివాడు. మోక్షస్వరూపుడాయన. ఉత్తమ గుణాలకు 
ఆలవాలం. సృష్టి లయాలలో రెండింటా ప్రవర్తించేవాడు ఆయనే (గుణాల విధ్వంసంచేత సృష్టించి, కార్యాలలోని నిరాసక్తత 
చేత లయింపచేసే తత్వమున్న వాడు); దిక్కులేని నాలాంటి జంతువుల పాపాలను పోగొట్టే వాడాయనే. అందరిలోనూ 
అంతరాత్మగా వెలిగే వాడూ అతడే. అవ్యయుడు, పూజింపదగ్గ భగవద్రూపుడు కూడా ఆయనే. భార్యాపుత్ర పశు ఆలయాలమీద 
ఆసక్తిలో మునిగిన వారికి ఎప్పుడూ ఆయన లభించడు. అలాంటి ఆ మహానుభావునికి నమస్మారాలు. 


వ. మజియును. 82 


తా : అని ఇంకా ఇలా ఆలోచించాడు. 


స్ప వరధర్శకామార్థవర్ణితకాముబై విబుధు లెవ్వాని సేవించి యిష్ట 
గతింబొందుదురు? చేరి కాంక్షించువారి కవ్యయదేహ మిచ్చు నెవ్వాండు కరుణ? 


40 శ్రీమహాభాగవతము 


ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతు? రానందవార్ధిమగ్నాంతరంగు 
లేకాంతు లెవ్వని నేమియుంగోరక భద్రచరిత్రంబుంబాడుచుందు? 


అ. రా మహేశు నాద్యు నవ్యక్తు నధ్యాత్మ, యోగగమ్యుంబూర్జు నున్నతాత్ము 
బ్రహ్మమైన వానింబరుని నతీంద్రియు, నీశు స్ట్ఫూలు సూక్ష్మ నే భజింతు. 83 


ప్రతి : విబుధులు= పండితులు; ఎవ్వాని+సేవించి= ఎవనిని సేవించడం ద్వారా వర= శ్రేష్టమైన; ధర్మకామార్థ వర్దిత 
కాములు+ఐ= ధర్మార్థ కామాలమీద ఆశలు విడిచినవారై; ఇష్టగతిన్‌= వారు కోరిన వరాన్ని పొందుదురు = పొందుతారో; 
ఎవ్వాండు= ఎవదైతే; కరుణన్‌= కరుణతో; చేరి= తనను సమీపించి (శరణుపొంది); కాంక్షించువారికిన్‌= కోరినవారికి; 
అవ్యయ దేహమున్‌+ఇచ్చున్‌= నాశనం లేని శరీరాన్ని ప్రసాదిస్తాడో; ముక్త+ఆత్ములు= బంధాలనుండి విమోచనం 
పొందిన పుణ్యాత్ములు; ఎవ్వనిన్‌= ఎవ్వనికి; మునుకొని= ప్రయత్నపూర్వకంగా; చింతింతురు= చింతిస్తారో (ధ్యానిస్తారో); 
ఆనందవార్ధి+మగ్న +అంతరంగులు +ఏకాంతులు = ఆనంద సముద్రంలో మునిగిన పహృాదయాలు కల్గిన అంతరంగ భక్తులు; 
ఏమియున్‌+కోరక= ఏమీ ఆశించకుండా; ఎవ్వని= ఎవనియొక్క భద్రచరిత్రంబున్‌+పాడుచుందురు= పవిత్ర చరిత్రను 
పాడుతుంటారో; ఆ మహేశున్‌= ఆ మహాదేవుని (ఆ సార్వభౌముని); ఆద్యున్‌= అందరికన్నా మొదటి వానిని; అవ్యక్తున్‌= 
కంటికి కానరాని వానిని; అధ్యాత్మ యోగగమ్యున్‌= అధ్యాత్మ యోగంచేత మాత్రమే పొందదగిన వానిని; పూర్ణున్‌= 
పరిపూర్ణుని; ఉన్నతాత్మున్‌= మహోన్నత్రుని (మహాత్ముని); బ్రహ్మమైనవానిన్‌= పరబ్రహ్మ స్వరూపుని; పరునిన్‌= సర్వత్రేష్ణుని; 
అతి+ఇంద్రియున్‌= ఇంద్రియాలకు అతీతుని; ఈశున్‌= అన్నిటికీ ప్రభువైనవానిని; స్టూలున్‌ +సూక్ష్మున్‌= స్టూలంగానూ, 
సూక్ష్మంగానూ రెండు విధాలా కనిపించేవానిని; ఏన్‌= నేను; భజింతున్‌= సేవిస్తాను. 

తా : ఎవనిని సేవించడం ద్వారా ధర్మార్థకామాలను విసర్జించి పండితులు తాము కోరిన వరాలను పొందుతారో; ఎవడు 
తనను సమీపించిన అంకిత భక్తులకు నాశనంలేని శరీరాన్ని ప్రసాదిస్తాడో), బంధ విముక్తులు నిరంతరం పూనుకొని 
ఎవరిని ధ్యానిస్తూ ఉంటారో, ఆనంద సముద్రంలో మునిగి ఉందే అంతరంగ భక్తులు (స్వామివారి నుండి ఏమీ ఆశించకుండా 
ఎవని దివ్యభవ్య చరిత్రను ప్రేమతో గానం చేస్తుంటారో; ఆ మహాదేవుదే ఇన్నింటికీ ఆద్యుడు. కంటికి కాని రానివాదైనా 
అన్నిటికీ 'ప్రభువతదే. అధ్యాత్మ యోగంచేత మాత్రమే అతనిని పొందగలం. అతడు పరిపూర్తుడు. మహోన్నత్రాత్ముడు. 
పరబ్రహ్మ స్వరూపుడాయన. అతడే సర్వశ్రేష్టుడు. ఇంద్రియాతీతుడు అతడే. బ్రహ్మాండనాయకుడతదే. స్థూలసూక్ష్మ రూపాలతో 
వెలిగే ఏకైక తత్త్వం ఆయనే. అతనినే నేను సేవిస్తాను. 


వ. అని మజియు నిట్లని వితర్మించె. రక 
ప్రతి : అని; మజియున్‌; ఇట్లు+అని= ఈ విధంగా; వితర్మించెన్‌= భావించెను. 
తా :; ఇంకా ఈ విధంగా భావించడం మొదలు పెట్టాడు. 
సీ, పావకుండర్చుల భానుండు దీప్తుల నెబ్బంగి నిగిడింతు రెట్లడంతు 
రా క్రియ నాత్మకరావళిచేత బ్రహ్మాదుల వేల్పుల నఖిలజంతు 


గణముల జగముల ఘననామరూపభఖేదములతో మెజయించి తగ నడంచు 
నెవ్వండు మనము బుద్ధీంద్రియమ్ములుందానయై గుణసంప్రవాహంబు బజపు 


అష్టమస్మంధము త్న] 


తే. ప్రీనపుంసకపురుషమూర్తియును గాక, తిర్య్భగమరనరాదిమూర్తియును గాక 
కర్మగుణభేదసదసత్ర్రకాశి గాక, వెనుక నన్నియుందా నగు విభుందలంతు. 85 


ప్రతి : పావకుండు= అగ్ని అర్చులన్‌= జ్వాలలను; భానుండు= సూర్యుడు; దీప్తలన్‌= వెలుగులను; ఏ+భంగిన్‌= ఏ 
విధంగా; నిగిడింతురు= ప్రసరింపచేస్తారో; ఎట్లు+అడంతురు= ఎలా శమింపచేస్తారో, ఆ క్రియన్‌= ఆ విధంగానే; 
ఆత్మ+కర +ఆవళిచేతన్‌= ఆత్మ కిరణాలచేత; బ్రహ్మాదులన్‌+వేల్పులన్‌= (బ్రహ్మాది దేవతలను; అఖిల జంతుగణములన్‌= 
అన్ని జీవసముదాయాలను; జగములన్‌= లోకాలను; ఘన నామరూపభేదములతోన్‌= నానా నామ, రూపభేదాలతో; 
మెజయించి= ప్రకాశితం చేసి (పుట్టించి; ఎవ్వండు= ఏ దేవుడు; తగన్‌+అడంచున్‌= సముచితంగా లయింపచేస్తున్నాడో; 
మనమున్‌= మనస్సు; బుద్ధి+ఇంద్రియమ్ములున్‌= బుద్ధీ, ఇంద్రియాలూ; తానయై= తానే అయి; గుణ సంప్రవాహంబున్‌+ 
పజపున్‌= గుణప్రవర్తనమును; స్తే నపుంసక పురుషమూర్తియునున్‌ +కాక = స్తీ పురుష నపుంసక భఖేదాలలో ఏదీ 
కాకుండా; తిర్యక్‌+అమర+నర+ఆది మూర్తియునుగాక= నర సుర జంతుస్వరూపాలలో ఏదీకాక; కరుణగుణభేద= 
కర్మల, గుణముల భేదాలకు; సత్‌, అసత్‌= ఉండుట, లేకుండుటను; ప్రకాశి= బయలుపరచువాడు; కాక= కాకుండగాా; 
వెనుకన్‌+అన్నియున్‌+తాను +అగు= కానీ తరువాత అన్నీ తానే అయి ప్రకాశించే; విభున్‌= ప్రభువును; తలంతున్‌= 
ధ్యానిస్తాను. 

తా : అగ్ని జ్వాలలను, సూర్యుడు వెలుగులను ప్రసరింపజేసి మరలా శమింపచేసే విధంగా; ఎవరు తన కిరణాలచేత 
బ్రహ్మాది దేవతలను, జీవ సముదాయాలను, లోకాలను, నానా రూప నామభఖేదాలతో పుట్టించి తరువాత తానే తగిన 
విధంగా లయింప చేస్తున్నాడో, మనస్సూ, బుద్ధీ, ఇంద్రియాలూ తానే అయి ఎవడు గుణ ప్రవాహరూపంలో ప్రవర్తిస్తాడో, 
ఎవడు స్తే నపుంసక భేదాలకూ నరసురజంతు రూపాలకూ గుణ కర్మభావాలకూ అతీతంగా ఉంటూ; ఉన్నదీ - లేనిదీ 
అయిన రెండింటినీ బయటికి తెలియకుండా ఉంచి - తరువాత అన్నీ అయి ప్రకాశించే అట్టి పరంధాముని నేను ధ్యానిస్తాను. 


క. కలండందురు దీనుల యెడం, గలండందురు పరమయోగిగణములపాలం 
గలండందు రన్నిదిశలను గలండు కలందనెడు వాండు గలండో లేండో! 86 


ప్రతి : దీనుల+ఎడన్‌+కలండు+అందురు= ఆ భగవంతుడు దీనుల పాలిట ఉన్నాదని అంటారు; పరమయోగి 
గణములపాలన్‌= ఉత్తమ యోగుల సమీపంలో; కలండు+అందురు= ఉన్నాడని అంటారు; అన్నిదిశలను= దశ దిక్కులలోన్లూ 
కలందు+అందురు= ఉన్నాడని అంటారు; కలండు +కలండు +అనెడు +వాందు = “ఉన్నాడు, ఉన్నా? దనబడుతున్న వాడు; 
కలండో లేందో= ఉన్నాడో, లేదో - (అన్న సందేహం కలుగుతోంది). 

తా : దీనులను కాపాడటానికి భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని అంటారే. ఉత్తమ యోగుల సమీపంలో 
నిరంతరం ఉంటాడని అంటారే. అన్ని దిశలలోనూ ఉన్నాడంటారే. అలా ఉన్నాడు, ఉన్నాడు - అని చెప్పబడుతున్నవాడు 
ఉన్నాడో లేదో - అనే సందేహం కలుగుతోంది. 


సీ కలుగండే నాపాలికలిమి సందేహింపంగలిమిలేములు లేక కలుగువాండు; 
నా కడ్డపడ రాండె నలి నసాధువులచేంబడిన సాధుల కడ్డపడెడువాండు 
చూడండే నా పాటుంజూపులం జూడక చూచువారలంగృపంజూచువాండు; 
లీలతో నా మొజాలింపండే మొజంగుల మొజ లెజబుంగుచుందన్ను మొజంగువాండు; 


42 శ్రీమహాభాగవతము 


తే. అభిలరూపముల్‌ దన రూపమైనవాండు, నాదిమధ్యాంతములు లేక యడరువాండు 
భక్తజనముల దీనుల పాలివాండు, వినందె చూడండె తలపందె వేగ రాందె! 87 


ప్రతి : నాపాలి కలిమి సందేహింపన్‌= నాయెడ భగవంతుడున్నాడో లేడో అని సందేహిస్తుండగా; కలిమిలేములు లేక 
కలుగువాడు= ఒకప్పుడున్నాడు, ఒకప్పుడు లేడను విభాగంలేక ఎల్లప్పుడూ ఉండినట్టి భగవంతుడు; కలుగండు+ఏ= 
కలుగువాడు; అసాధువులచేన్‌= దుర్మార్దులచేత; పడిన= చిక్కుకున్న సాధులకున్‌= సన్మార్గులకు; నలిన్‌= బాగుగా; 
అడ్డపడెడువాండు = రక్షించేవాడు; నాకున్‌+అడ్డపడరాండు+ఎ= సాయపడడానికి రాడా? చూపులన్‌= నేత్రాలతో మాత్రమే; 
చూడక= చూడకుండా; చూచువారలన్‌= అంతరింద్రియాలతో నిరంతరం దర్శించేవారిని; కృపన్‌= దయతో; 
చూచువాండు= సంరక్షించేవాడు, నాపాటున్‌= నా కష్టాన్ని చూడండు+ఏ= చూడకుండా ఉంటాడా? మొజంగుల= 
దీనులయొక్క (మొరపెట్టేవారి యొక్క); మొజలెజుంగుచున్‌= మొరలు వింటూ; తన్ను= తనను తాను; మొజంగువాండు= 
దాచుకొనేవాదు; లీలతో= సులువుగా; నా మొజ+ఆలింపండు+ఏ= నా విన్నపం వినడా? అఖిల రూపముల్‌= అన్నిరూపాలూ; 
తన రూపమైన వాండు= తన రూపమే అయినవాడు; ఆదిమధ్యాంతములు లేక= ఆదిమధ్యాంతాలు లేకుండా; అడరువాం 
దు= వ్యాపించి ఉన్నవాడు; భక్త జనముల, దీనుల పాలివాండు= భక్తులను, దీనుల్ని రక్షించేవాడు (వారి పక్షమే ఆయన); 
వినండు+ఎ= నా మొర వినడా!; చూడండు+ఎ= నా దుస్థితి చూడడా!; తలపండు+ఎ= నన్ను గురించి తలపడా!; 
వేగరాండు+ఎ= వెంటనే రాడా! 


తా : కలిమిలేమి చూడకుండా సాక్షాత్మరించే దేవుడు నేడు నా పాలిట ఉన్నాడా అని సందేహిస్తుండగా సాక్షాత్మరించడా! 
(నా సందేహం తీరిపోవునట్లు) దుష్టులచేత సాధువులు బాధింపబడుతున్నపుడు వారికి తప్పక అడ్డు పడుతాడే - నాకు 
రక్షణగా రాకుంటాడా!; నేత్రాలతో మాత్రమే కాక, అంతర్జగత్తులో ఆయననే దర్శించే వారిని కాపాడే ఆ ప్రభువునా 
కష్టాన్ని చూడకుండా ఉంటాడా! దీనుల మొరలు వింటూ తన్ను తాను మరిచిపోయే ఆ దయాళువు నా మొరను సులువుగా 
వినకుండా ఉంటాడా! అన్ని రూపాలు అతనివే. ఆయనకు ఆదిమధ్యాంతాలు లేవు. అంతటా ఆయనే వ్యాపించి ఉన్నాడు. 
భక్తులకు, దిక్కులేని వారికీ ఆయనే దిక్కు నా మొరను వినడా! నా స్థితిని చూడడా! నన్ను రక్షింప తలపడా! నన్ను 
కాపాడటానికి వేగంగా రాడా! - (తప్పక వస్తాడన్న భావన పెరుగుతోంది) 


క. విశ్వకరు విశ్వదూరుని, విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్‌ 
శాశ్వతు నజు బ్రహ్మ ప్రభు నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్‌. 88 


ప్రతి : విశ్వకరున్‌= లోకాన్ని సృష్టించేవానిని; విశ్వదూరునిన్‌= లోకానికి దూరంగా ఉందేవానిని; విశ్వాత్మకున్‌= లోకానికి 
అంతరాత్మ అయినవానిని; విశ్వవేద్యున్‌= లోకంచేత తెలియదగ్గవాడు - అయిన వానిని; విశ్వున్‌= లోకమే తానైన వానిని; 
అవిశ్వున్‌= లోకాలీతుడుగా ఉన్నవానిని; శాశ్వతున్‌= ఎల్లపుడూ ఉండే సత్పురుషుని; అజున్‌= పుట్టుక లేనివానిని; బ్రహ్మన్‌= 
అన్నిటినీ కల్పించేవానిని; ప్రభున్‌= అధినాయకుని; పరమపురుషున్‌= పురుషోత్తముని; నేను భజియింతున్‌= నేను ఆరాధిస్తాను. 
తా; లోకాన్ని సృష్టించి లోకానికి దూరంగా ఉంటూ; అంతరాత్ముడై, లోకం చేత తెలియదగినవాడు, లోకమే తాను 
అయికూడా లోకాతీతుడుగా ఉండేవాడు; శాశ్వతుడు; పుట్టుక లేకుండా అన్నిటినీ పుట్టించే వాడు; జగదీశ్వరుడు, పురుషోత్తముడు 
అయిన (శ్రీమన్నారాయణుని) పరమాత్ముని నేను ఆరాధిస్తాను. 


అష్టమస్మంధము 43 


వ. అని పలికి తన మనంబున నగ్గజేంద్రు దీశ్వరసన్నిధానంబు కల్పించుకొని యిట్లనియె. 89 


ప్రతి : అని పలికి= అని అంటూ; తన మనంబునన్‌= తన మనస్సులో; ఆ+గబేంద్రుండు, ఈశ్వర సన్నిధానంబు= 
పరమేశ్వరుని ఉనికిని; కల్పించుకొని= నెలకొల్పుకొని; ఇట్లనియెన్‌= ఇలా ప్రార్ధించాడు. 


తా : ఈ విధంగా అంటూ; ఆ గజేంద్రుడు అక్కడికక్కడే భగవత్సన్నిధిని తన మనస్సులో కల్పించుకొని ఇలా ప్రార్ధించాడు. 


శా. లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యెం; బ్రాణంబులున్‌ 
ఠావుల్‌ దప్పెను; మూర్చ వచ్చెం; దనువున్‌ డస్సెస్‌, శ్రమంబయ్యెడిన్‌, 
నీవే తప్ప నితఃపరంబెజుంగ; మన్నింపందగున్‌ దీనునిన్‌, 
రావే యీశ్వర! కావవే వరద!; సంరక్షింపు భద్రాత్మకా! 90 


ప్రతి: లావు=నా శరీరంలోని బలం; ఒక్క+ఇంతయు లేదు= కొంచెం కూడా మిగులలేదు; ధైర్యము= ధైర్యం; 
విలోలంబు +అయ్యెన్‌= జారిపోయింది; ప్రాణంబులున్‌= నా పంచప్రాణాలు కూడా, ఠావుల్‌+తప్పెను= తమచోట్ల నుండి 
కదలిపోతున్నాయి; మూర్చ వచ్చిన్‌= మూర్చ వస్తున్నది; తనువున్‌= శరీరం కూడా; డస్సెస్‌= అలసిపోయింది; 
(శ్రమంబు +అయ్యెడిన్‌= అలసట అధికమయింది; నీవేతప్ప= నీవు తప్పు ఇతఃపరంబు+ఎజుంగన్‌= మరో దిక్కు నాకు 
తెలియదు; దీనునిన్‌= నేను దీనుడినయ్యాను; మన్నింపన్‌+తగున్‌= క్షమించదగినవాడను; ఈశ్వరా= ఓ దేవాధిదేవా! 
రావు+వ= రావయ్యా!; వరదా= కోరిన వరాలిచ్చే దొరా!; కావవు+ఏ= రక్షించవయ్యా; భద్ర+ఆత్మకా= పుణ్యాత్ముడా; 
సంరక్షింపు(ము)= కాపాడవయ్యా! 
తా : భగవంతుడా! ఇక నా దేహంలో ఏ శక్తీ లేదు. ధైర్యం సన్నగిల్లిపోయింది. పంచప్రాణాలు సడలిపోతున్నాయి. మూర్చ 
వస్తోంది. శరీరం డస్సిపోయింది. బాగా అలసిపోయాను. నీవు తప్ప మరో దిక్కునాకు లేదు. ఈ దీనుని క్షమించి ఆదుకో! 
దేవాధిదేవా! రావయ్యా! కోరిన వరాలిచ్చే దొరా. రక్షించవయ్యా!, పుణ్యాత్ముడా! నన్ను కాపాడవయ్యా! 
క. విను దంట జీవుల మాటలు చను దంట చనరానిచోట్ల శరణార్థుల కో 

యను దంట పిలిచిన సర్వముంగను దంట సందేహ మయ్యెంగరుణావార్థి! రే 
ప్రతి : కరుణావార్ధీ= ఓ దయాసముద్రుడా!; జీవుల మాటలు= ప్రాణుల మాటలు; వినుదు(వు)+అంట= వింటావట; 
చనరాని చోట్ల= వెళ్ళడానికి వీలుకాని చోట్లకు; చనుదు(వు)+అంట= వెళ్తావట; శరణార్జులకున్‌= శరణు అని వచ్చినవారికి; 
పిలిచినన్‌= పిలువగానే; ఓ+అనుదు+అంట= ఓ అని బదులిస్తావట; సర్వమున్‌= అన్నిటినీ; కనుదు+అంట= చూస్తావట 
కదా!; సందేహము +అయ్యెన్‌= ఇదంతా నిజమేనా! (అని సందేహం కలుగుతోంది). 
తా : ఓ దయాసాగరా! ప్రాణులందరి మాటలూ వింటావంటారు. నీవు ప్రవేశించరాని చోటే లేదంటారు. శరణార్జులు 


పిలవగానే వెంటనే “ఇదిగో” అని సమాధానమిస్తావంటారు. అన్నిటిని చూస్తూ ఉంటావట గదా! శాస్త్రాలు చెప్పే ఇవన్నీ 
నిజమేనా! అనే సందేహం కలుగుతోందయ్యా! 


ఉ. ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్షవిపక్షదూర! కు 
య్యో! కవియోగివంద్య సుగుణోత్తమ! యో శరణాగతామరా 


44 శ్రీమహాభాగవతము 


నోకహ! యో మునీశ్వరమనోహర! యో విమలప్రభావ! రా 
వే! కరుణింపవే! తలంపవెే! శరణార్థిని నన్నుంగావవే! ర! 


ప్రతి : ఓ కమల+ఆప్త= ఓ లక్ష్మీవల్లభుడా!; ఓ వరద= వరాలిచ్చే స్వామీ; ఓ ప్రతిపక్షవిపక్షదూర= స్వపర భేదాలు 
లేనివాడా!; కుయ్యో= అయ్యో!; కవి యోగివంద్య= కవులచేత యోగులచేత నమస్మరింపదగినవాడా!; సుగుణోత్తమ= 
ఉత్తమగుణాలు కలవాడా!; ఓ శరణాగత +అమర+ అనోకహ= శరణాగతులకు కల్పవృక్షంవంటి వాడా!) ఓ మునీశ్వర 
మనోహర= మునీంద్రులకు ప్రియమైనవాడా; ఓ విమలప్రభావ= నిర్మలమైన మహిమ కలవాడా!; రావు+ఏ= రావా!; 
కరుణింపవు+ఏ= కరుణ చూపవా!; తలంపవు+ ఏ= నన్ను గురించి పట్టించుకోవా!; శరణార్థిని= శరణుగోరి వచ్చినవాడనగు; 
నన్నున్‌+కానవు+ఏ= నన్ను రక్షించవా! 


తా:ఓ లక్ష్మీవల్లభా! వరాలిచ్చే దొరా! స్వపరభేదాలు లేనివాడా! అయ్యో! నా బాధ ఏమని చెప్పను! కవులు యోగులు 
చేసే స్తుతులు అందుకొంటావే. నీవు ఉత్తమ గుణాలు కల్టినవాడివే. శరణుగోరిన వారిని అభిమానిస్తావే! నీ మహిమ చాలా 
నిర్మలమైనదే. రారాదా! కరుణ చూపరాదా! నన్ను గురించి పట్టించుకోరాదా! శరణు అంటున్నానయ్యా! నన్ను రక్షించవా! 
(రక్షించుస్వామీ అని ప్రాధేయపడ్డాడు) 


వ. అని పలికి మజియు నరక్షిత రక్షకుందైన యీశ్వరుం డాపన్నుండైన నన్నుం గాచుం గాక యని నింగి 
నిక్కి చూచుచు నిట్టూర్పులు నిగిడించుచు బయ లాలకించుచు న గ్గజేంద్రుండు మొజణ సేయుచున్న 
సమయంబున. 08 


ప్రతి : అని పలికి= ఈ విధంగా ప్రార్థించి మజియున్‌= ఇంకా; అరక్షిత= రక్షణలేని వానికి; రక్షకుందైన= రక్షణ ఇచ్చెడి; 
ఈశ్వరుండు= భగవంతుడు; ఆపన్నుండదైన= ఆపదలో ఉన్న నన్నున్‌+కాచున్‌+కాక= నన్ను కాపాడుగాక! అని; నింగి= 
ఆకాశం వైపు; నిక్కి చూచుచున్‌= నిక్కిచూస్తూ నిడు+ఊర్పులు= పొడవైన నిశ్వాసాలు; నిగిడించుచున్‌= వదలుతూ; 
బయలు+ఆలకించుచున్‌= ఆకాశానికి చెవులప్పగించి వింటూ; ఆ+గజేంద్రుందు; మొజ+చేయుచున్న+సమయంబునన్‌= 
ఆర్తనాదం చేస్తున్న సమయంలో. 


తా : ఈ విధంగా ప్రార్థించి ఇంకా ఏ రక్షణా లేనివానికి రక్షణ నిచ్చేటటువంటి భగవంతుడే ఆపదలో ఉన్న నన్ను ఇప్పుడు 
కాపాడుగాక! అని ఆకాశంవైపు నిక్కిచూస్తూ, నిట్టూర్పులు విడుస్తూ, అంతటా చెవులు అప్పగించి, ఘోరంగా ఆక్రోశిస్తున్న 
సమయంలో 


ఆ. విశ్వమయత లేమి వినియు నూరక యుండి రంబుజాసనాదు లడ్డపడక 
విశ్వమయుండు విభుండు విష్ణుండు జిష్టుండు భక్తియుతున కడ్డపడందలంచె. రడ 


ప్రతి : విశ్వమయత లేమిన్‌= విశ్వమంతా నిండి ఉందే గుణం లేకపోవటం చేత; వినియున్‌= ఈ గజేంద్రుని ఆక్రోశం 
విని కూడా; అంబుజ+ఆసన +ఆదులు = బ్రహ్మ మొదలైన దేవతలు; అడ్డపడక = సాయపడలేక; ఊరక +ఉండిరి= ఊరికే 
ఉండిపోయారు; విశ్వమయుండు= విశ్వమంతటా వ్యాపించి ఉందేవాడు; విభుండు= ప్రభువు; విష్ణుందు= సర్వవ్యాపి; 
జిష్ణుందు= విజయళీలి అయిన శ్రీమన్నారాయణుడు; భక్తియుతునకున్‌= భక్తుడైన గజరాజుకు; అడ్డపడన్‌+తలంచెన్‌= 
సాయంగా రావాలని నిశ్చయించుకొన్నాడు. 


అష్టమస్మంధము ఉర్‌ 


తా : గజరాజు చేసిన ఈ మొరను (బ్రహ్మాది దేవతలందరూ విన్నారు. కాని వారికి విశ్వమంతటా వ్యాపించే లక్షణం 
లేనందున ఊరికే ఏ సాయమూ చేయలేక ఉండిపోయారు. విశ్వమయుడు, ప్రభువు, సర్వవ్యాపి, సర్వత్ర విజయమే పొందే 
శ్రీమన్నారాయణుడు ఆ భక్తునికి సాయంగా రాదలిచాడు. 


విశే ; భాగవతం విష్ణుపారమ్యాన్ని ప్రకటించే గ్రంథం. అందువల్లనే గజేంద్రుడు మొరవిన్న అతని రక్షణకై ఇతర దేవతలు 
ముందుకు రాలేదని, విష్ణువు ఒక్కడే ఆ పని చేయగలిగాదని ఇక్కడ చెప్పడమయింది. 


మ. అల వైకుంఠపురంబులో నగరిలో నా మూలసొధంబు దా 
పల మందారవనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలో 
త్పలపర్యంకరమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి 
హ్వలనాగేంద్రము “పాహి పాహి యనంగుథయ్యాలించి సంరంభియై. 90గ్‌ 


ప్రతి : ఆ సమయంలో; అల= అక్కడ ఎక్కడో; వైకుంఠపురంబులోన్‌= వైకుంఠపురంలో; నగరిలోన్‌= అంతఃపురంలో; ఆ= 
ఆ; మూలసౌధంబు+దాపల= ప్రధానమైన మేడ ఎడమ పక్కన; మందారవన +అంతర +అమృత+సరస్‌ ప్రాంత= 
మందారవనంలోని అమృత సరస్సు ప్రాంతంలో; ఇందుకాంత +ఉపల +ఉత్పల +పర్యంక = చంద్రకాంత శిలల అరుగుపై 
కలువల చేత అమర్చిన పాన్చుమీద; రమావినోది+అగు= లక్ష్మీదేవితో వినోదిస్తున్ను ఆపన్న ప్రసన్నుండు= ఆపదల్లో 
ఉన్నవారిని ప్రసన్నతతో రక్షించే శ్రీమహావిష్ణువు; విహ్వుల= భయంతో స్వాధీనం తప్పిన; నాగేంద్రము= గజేంద్రము; 
పాహి పాహి= కాపాడు, కాపాడు; అనన్‌= అనగానే; కుయ్యి= మొర; ఆలించి= విని; సంరంభి+ఐ= సంరంభంతో 
(ఉత్సాహ వేగాలతో)... 


తా : ఆ సమయంలో ఎక్కడో వైకుంఠంలో అంతఃపురంలో ప్రధానమైన మేడ ఎడమ పక్కన ఉన్న మందారవనంలోని 
“అమృత సరస్సున్న ప్రాంతంలో చంద్రకాంత శిలల అరుగుపై కలువలతో కూర్చిన పాన్పుమీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నవాడై 
ఉండగా; భయంతో స్వాధీనం తప్పిపోయిన గజేంద్రుడు కాపాడు! కాపాడు! అని మొరపెట్టగానే ఆ 'కుయ్యి' విని, దాన్ని 
కాపాడటానికి ఉత్సాహంతో, వేగంతో (సంరక్షణ కార్యాన్ని చేపట్టాడు). 


మ. సిరికింజెప్పండు; శంఖచక్రయుగముం జేదోయి సంధింపండదే 
పరివారంబును జీరండభ్రగపతింబన్నింపందాకర్ణికాం 
తరధమ్మిల్లముంజక్క నొత్తండు వివాదప్రోత్ధితశ్రీకుచో 
పరిచేలాంచలమైన వీడండు గజప్రాణావనోత్సాహియె. 06 


ప్రతి : గజప్రాణ+అవన+ఉత్సాహి+ఐ= ఆ ఏనుగు ప్రాణాల్ని కాపాడాలన్న ఉత్సాహంతో; (స్వామి); సిరికిన్‌+చెప్పండు = 
లక్ష్మీదేవికి ఒక మాట కూడా చెప్పలేదు; శంఖచక్రయుగమున్‌= శంఖ చక్రాలను రెండింటిని; చేదోయిన్‌= చేతులలోకి; 
సంధింపండు= తీసుకోలేదు; ఏ పరివారంబునున్‌= ఏ సేవకులనూ; చీరండు= పిలవలేదు; అభ్రగపతిన్‌= గరుత్మంతుని; 
పన్నింపండు= (వాహనంగా) సిద్ధపరుచుకోలేదు; ఆకర్ణిక+అంతర= చెవిలోని తామర దుద్దు వరకు జారిన; ధమ్మిల్లమున్‌= 
జట్టుముడిని; చక్కన్‌+ఒత్తందు= చక్కదిద్దుకోలేదు; వివాదప్రోల్టిత= ప్రణయ కలహంతో లాగిపట్టుకోబడిన; శ్రీకుచ+ఉపరి+ 
చేలాంచలము +ఐనన్‌ +వీడండు = లక్ష్మీదేవి కుచములపై గల పైటకొంగును కూడా వదిలిపెట్టలేదు. 


46 శ్రీమహాభాగవతము 


తా : గజరాజు ప్రాణాలను కాపాడాలన్న ఉత్సాహంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి ఒక మాటా చెప్పలేదు. శంఖచక్రాలను 
ధరించలేదు. సేవకులెవర్నీ పిలవలేదు. వాహనాన్ని సిద్ధం చేయుమనలేదు. చెవిలోని తామర దుద్దులదాకా జారిన 
జుట్టు ముడిని చక్కదిద్దుకోలేదు; ప్రణయంతో వెళ్లిపోతున్న లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదిలిపెట్టలేదు. 


విశే : వ్యాస భాగవతంలో గజేంద్రుని మొరవిని భగవంతుడు గరుడుని అధీష్టించి వచ్చునట్టు వర్ణింపబడి ఉండగా, పోతన 
భగవంతుని భక్తరక్షణతత్పరత్యములు నొక్కివక్కాణించుటకు వాహనాదులన పేక్షింపకనే తనకు తానుగా వచ్చినాడని 
వర్ణించినాడు. 


ప. ఇట్లు భక్తజన పాలన పరాయణుందును, నిఖీల జంతుహృదయారవింద సదన సంస్థితుండును నగు 
నారాయణుండు కరి కులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబు లాకర్ణించి లక్ష్మీకాంతా వినోదంబులం 
దగులు సాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి గజేంద్రరక్షాపరత్వంబు నంగీకరించి నిజపరికరంబు మరల 
నవధరించి గగనంబున కుద్గమించి వేంచేయునప్పుడు; 97 


ప్రతి : ఇట్లు= ఈవిధంగా; భక్త జనపాలన పరాయణుండును= భక్తులను కాపాడటంలో దీక్ష ఉన్నవాడును; నిఖీిల= 
సకల; జంతుహృదయారవింద= అన్ని ప్రాణుల పహృదయారవిందాలనే; సదన సంస్థితుండును = గృహాలలో నివసించే 
వాడును; అగు+నారాయణుండు = అయినటువంటి శ్రీమహావిష్ణువు; కరి+కుల+ఇంద్ర= ఏనుగుల వంశంలో శ్రేష్టుడైన 
గజరాజు చేత; విజ్ఞాపిత= విన్నవింపబడిన; నానావిధ= అనేక విధములైన; దీనాలాపంబులు = దీనమైన మొరలను; 
ఆకర్షించి= విని; లక్ష్మీకాంతా వినోదంబులన్‌= ప్రియురాలైన లక్ష్మీదేవితో సరస సల్లాపాలయందలి; తగులు+చాలించి= 
ఆసక్తిని ఆపి, సంభ్రమించి= వేగిరపడి; దిశలు నిరీక్షించి= అన్ని దిక్కులూ గాలించి; గబేంద్ర= గజేంద్రుని; రక్షా పరత్వంబున్‌= 
దీక్షగా రక్షించడానికి; అంగీకరించి= నిర్ణయించుకొని; నిజ పరికరంబు= తన ఆయుధసామ[గి (శంఖచక్రగదా శార్జములను,, 
మరల= మళ్ళీ, అవధరించి= స్మరించి; గగనంబునకున్‌= ఆకసానికి; ఉద్దమించి= ఎగిరి వేంచేయునప్పుడు= వస్తున్న 
సమయంలో... 
తా : భక్తులను కాపాడటంలో దీక్ష కల్గిన వాడు, సకల ప్రాణుల హృదయాలనే కమలాలలో నిరంతరం నివసించేవాడు, 
అయిన శ్రీమహావిష్ణువు గజరాజు విన్నవించిన నానావిధ వినతులను విని, తన ప్రియురాలైన లక్ష్మీదేవితో సరససల్లాపాలు 
చాలించి, వేగిరపడి, అన్ని దిక్కులూ పరికించి, గజేంద్రుని రక్షించటమే పనిగా నిర్ణయించుకొని తన ఆయుధ సామగ్రిని 
స్మరించుకొని వస్తున్నప్పుడు 
మ. తనవెంటన్‌ సిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్‌, దాని వె 

న్మను బక్షీంద్రుండు, వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ 

క్ర నికాయంబును, నారదుండు, ధ్వజినీకాంతుండు రావచ్చిరా 

య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్‌. 08 
ప్రతి : తనవెంటన్‌ సిరి= (అలా స్వామి బయలుదేరగానే) ఆయన వెంబడి లక్ష్మీదేవి; లచ్చివెంటన్‌ +అవరోధవ్రాతమున్‌= 
లక్ష్మి వెంట అంతఃపుర స్త్రీల సమూహం; దాని వెన్మను= దాని వెంబడి; పక్షీంద్రుండు= గరుత్మంతుడు; వాని పొంతను= 
అతని సమీపంలో; ధనుఃకామోదకీ శంఖచక్ర నికాయంబును= శంఖచక్ర గదా శార్ణముల మొత్తం; నారదుండు= 


అష్టమస్మంధము ఉగ 


నారదమహర్షి ధ్వజినీ కాంతుండు= సేనాపతి విష్వక్సేనుడు; రాన్‌= రాగా వైకుంఠపురంబునన్‌= వైకుంఠపురంలో; 
కలుగువారు= ఉన్నవారు; ఆబాలగోపాలమున్‌= అందరూ; ఒయ్యనన్‌= వరుసగా వచ్చిరి= వచ్చారు. 

తా : అలా స్వామి బయలుదేరగానే లక్ష్మీదేవి, ఆమె వెంట అంతఃపుర స్రీలు, వారి వెంట గరుత్మంతుడు, ఆయన 
ననుసరించి శంకచక్రాదులగు ఆయుధ సమూహం; నారదమహర్షి సేనాపతి విష్వక్సేనుడు రాగా, వైకుంఠంలోని అందరూ 
వారివెంట వరుసగా బయలుదేరి వచ్చారు. 


వ. తదనంతరంబ ముఖారవింద మకరంద బిందు సందోహ పరిష్యందనానందదిందిందిర యగు 
నయ్యిందిరాదేవి గోవిందకరారవిందసమాకృష్యమాణసంవ్యానచేలాంచలయై పోవుచు. 09 


ప్రతి : తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; ముఖారవింద= పద్మంలాంటి తన ముఖమునుండి చిందుతున్న 
మకరందవిందుసందోహ= తీయని మకరంద బిందు సముదాయంయొక్క పరిష్యందన = కారుటచేత; ఆనందత్‌+ఇందిందిర + 
అగు= ఆనందిస్తున్న తుమ్మెదలు కల్టిన; ఆ+ఇందిరాదేవి= ఆ లక్ష్మీదేవి; గోవింద= గోవిందుని; కర+అరవింద= తామరలవంటి 
చేతిచెత; సమ్‌ +అకృష్యమాణ= బాగా పట్టుకొని లాగబడుతున్న సంవ్యాన+చేలాంచల+ఐ= చలిస్తున్న పైట చెరగు 
కల్గినదై; పోవుచున్‌= వెన్నంటి పోతూ... 

తా; ముఖపద్మంయొక్క తేనె బిందువుల సమూహం కారుటచే ఆనందించు తుమ్మెదలు కలిగిన ఆ లక్ష్మీదేవి శ్రీహరియొక్క 
కరపద్మంచేత లాగబడుతున్న పైటకొంగు కలదై వెళ్తూ 


మ. తన వేంచేయు పదంబుంబేర్కొనం; దనాథప్రీజనాలాపముల్‌ 

వినెనో, ముచ్చులు ముచ్చిలించిరొ ఖలుల్‌ వేదప్రపంచంబులన్‌, 

దనుజానీకము దేవతానగరిపై దందెత్తెనో, భక్తులం 

గని చక్రాయుధుండేండి చూపుందని ధిక్కారించిరో దుర్దనుల్‌. 100 
ప్రతి : తన= తనయొక్క వేంచేయు పదంబు= వెళ్తున్న చోటును; పేర్కొనండు= చెప్పడు; అనాథ స్తే జనాలాపముల్‌ 
వినెనో= దిక్కులేని స్త్రీల రోదనలేమైనా విన్నాడో ఏమో!; ఖలుల్‌= దుర్మార్డులైన; ముచ్చులు= దొంగలు; వేద ప్రపంచంబులన్‌= 
వేదాలను; ముచ్చిలించిరి+ఒ = మళ్ళీ దొంగిలించారో ఏమో; దనుజానీకము= రాక్షస సమూహం; దేవతానగరిపైన్‌= 
దేవతల రాజధాని అమరావతిపైన; దండెత్తెను+ఓ= దండెత్తిందో ఏమో!; దుర్దనుల్‌= దుష్టులు; భక్తులన్‌+కని= భక్తులను 
చూచి; చక్రాయుధుండు +ఏంది+చూపుండు +అని= చక్రాయుధుదైన హరి ఎక్కడరా చూపండి అని; ధిక్కారించిరో= ధిక్కరించారో 
(బెదిరించారో) ఏమో!... 
తా : స్వామివారు తాను వెళ్తున్న చోటు ఏదో చెప్పడు. దిక్కులేక అలమటిస్తున్న ఏ స్త్రీల రోదనలు విన్నాడో! రాక్షసులు మళ్ళీ 
వేదాలను దొంగిలించారో ఏమో!; మళ్ళీ రాక్షసులు అమరావతిపై దండెత్తారో ఏమో! “హరి ఎక్కడరా చూపండి” అంటూ 
భక్తులను ఏ దుర్శార్డులు దండిస్తున్నారో! 
విశే ; సోమకాసురుడు వేదాలను దొంగిలించాడు (మత్స్యావతార కథ, 

భూదేవి మొరపెడితేనే అవతారాలు దాల్చాడు (రామాది అవతారాలు). 


48 శ్రీమహాభాగవతము 


ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు బెదిరించింది హరిని చూపుమనే! ఇలాంటి గాథలలో పూర్వాపరాలు ఎలా ఉన్నా 
పోతనగారి లక్ష్మీదేవి శ్రీనివాసుని ఇల్లాలు కాబట్టి ఆమె త్రికాలాలలోని కథల్ని చెప్పుకోవటంలో ఆశ్చర్యం ఏమీలేదు. 


వ. అని వితర్మించుచు. 101 
ప్రతి : అని; వితర్మించుచున్‌= పరిపరి విధాలుగా ఆలోచిస్తూ... 
తా : అని పరిపరివిధాలుగా ఆలోచిస్తూ (ఆయన వెంట వెళోంది). 


శా. తాటంకాచలనంబుతో, భుజనటద్ధమ్మిల్లబంధంబుతో, 
శాటీముక్తకుచంబుతో, నదృధచంచత్మాంచితో, శీర్ణ లా 
లాటాలేపముతో, మనోహరకరాలగ్బోత్తరీయంబుతోం, 
గోటీందుప్రభతో, నురోజభరసంకోచద్వలగ్నంబుతోన్‌. 102 


ప్రతి : తాటంకాచలనంబుతోన్‌ = కదలాడుతున్న కమ్మలతో; భుజనటత్‌= భుజాల మీద కదులుతున్న ధమ్మిల్ల 
బంధంబుతోన్‌= కొప్పుముడితో; శాటీముక్త= వస్త్రం (పైట) జారిపోయిన; కుచంబుతో = స్తనయుగ్మంతోన్‌, అద్భఢచంచత్‌= 
వదులై కదలాడుతున్న; కాంచితోన్‌= ఒడ్డాణంతో; శీర్ణ= చెదిరిపోయిన; లాలాట+ఆలేపముతోన్‌= నుదుట పూసుకొన్న 
పూతతో; మనోహర= ప్రియుడి యొక్క కరాలగ్న+ఉత్తరీయంబుతోన్‌= చేతిలో పట్టుబడిన పైట కొంగుతో; ఉరోజభర= 
స్తనభారం చేత; సంకోచత్‌+వలగ్నంబుతోన్‌= సంకోచం పొందుతున్న నడుముతో; కోటీందుప్రభతో= కోటి చంద్రుల 
(ముఖ) కాంతితో (ముఖంతో మొగుడి వెంట పరుగెడుతోంది.)... 


తా : స్వామి పరుగులు తీస్తుండగా ఆయనవెంట వెళ్తూ ఉన్న లక్ష్మీదేవి చెవిపోగులు కదలాడసాగినాయి. భుజాలమీద 
కొప్పుముడి చిందులాడుతోంది. స్తనయుగ్మం మీద ఉన్న పైటకొంగు జారిపోతూంది. ఒడ్డాణం వదులయిపోయింది. 
నుదుటిపూత చెరిగిపోయింది. పైటకొంగు మాత్రం ఇంకా తన ప్రియుడి చేతిలోనే ఉండిపోయింది. స్తనభారం చేత 
నడుము చిక్కిపోయింది. కాని కోటి చంద్రుల కాంతితో ముఖం మాత్రం ప్రకాశిస్తూనే ఉంది. 


క. అడిగెద నని కడు వడింజను నడిగినందను మగుడ నుడుగందని నడ యుడుగున్‌ 
వెడవెడ చిడిముడి తడంబడ నడు గిడు; నడుగిడదు జడిమ నదడుగిడు నెడలన్‌. 103 


ప్రతి : అడిగెదను+అని= ఎక్కడికి వెళ్తున్నారని అడుగుదామనుకొని; కడువడిన్‌+చనున్‌= మిక్షిలి వేగంగా వెళ్తుంది; 
అడిగినన్‌= అలా అడిగినా; తను= తాను; మగుదన్‌= మళ్ళీ; నుడుగండు+అని= మారుమాటాడదని (తెలిసింది) కాబట్టి; 
నడ= నడకను; ఉదుగున్‌= చాలిస్తుంది; వెడవెదన్‌= మెల్లగా; చిడిముడి= కలత; తదడంబదన్‌= తడబడుతూ; జడిమన్‌= 
నెమ్మదిగా; అడుగిడున్‌+ఎడలన్‌= అడుగువేయు సమయంలో; జడిమన్‌= జడత్వంతో; అడుగిదదు= కాలు మోపదు. 

తా : భర్తను ఎక్కడికి వెళ్తున్నారండీ! అని అడగాలనుకొని మిక్కిలి వేగంగా వెళ్తుంది. కాని ఆయన మారుమాటలాడదని 


తెలిసినది కాబట్టి నడకను చాలించి ఆలోచనలో పడుతుంది. తొట్రుపాటుతో నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేస్తుంది. 
అలా నడిచేప్పుడు జడత్వంతో అడుగు ముందుకు మోపదు. 


అష్టమస్మంధము ఉం 


బ్ర 


నిటలాలకము లంట నివుర జుంజుమ్మని ముఖసరోజము నిండ ముసరుందేంట్లు; 
నళులంజోంపంగంజిల్క లల్ల నల్లనంజేరి యోస్టబింబద్యుతు లొడియ నుజుకు; 
శుకములందోలంజక్షుర్మీనములకు మందాకినీపాఠీనలోక మెగుచు; 

మీనపంక్తుల దాంట మెయిదీంగతో రాయ శంపాలతలు మింట సరణి గట్టు; 


ఆ. శంపలను జయింపంజడక్రవాకంబులు, కుచయుగంబుందాయకి క్రావ్వుసూపు; 
మెలంత మొగిలు పిటింది మెజుంగుందీవయుంబోలె, జలదవర్హు వెనుకంజనెడు నపుడు. 104 


ప్రతి : మెలంత= ఆ స్త్రీ (లక్ష్మీదేవి); మొగిలు పిటింది= మేఘం వెంట; మెజుంగు దీవయున్‌+పోలెన్‌= మెరుపుతీగలాగా; 
జలదవర్హు వెనుకన్‌= మేఘశ్యాముని వెంట; చనెడు+అపుడు= వెళ్తున్న సమయంలో; నిటల+అలకములు = నొసటి 
ముంగురులను; అంటనివురన్‌= (తలకు) అంటు కొనేటట్లు నిమురబోతే; జుంజుమ్మని= జుంజుం అని మిక్కిలిగా రొదచేస్తూ 
ముఖ సరోజము నిందన్‌= ముఖమనే పద్మం నిండా; తేంట్లు= తుమ్మెదలు; ముసరున్‌= ముసురుకొన్నాయి; అళులన్‌= 
తుమ్మెదలను; చోంపంగన్‌= తోలగా; అల్లనన్‌ +అల్లనన్‌= నెమ్మదిగా; చేరి= ఆమెను సమీపించి; ఓష్టబింబద్యుతులు + 
ఒడియన్‌+ఉజుకున్‌= దొండపండు కాంతులలో ప్రకాళిస్తున్న పెదవులను పట్టుకోవటానికి పరుగెత్తి వచ్చాయి; శుకములన్‌= 
చిలుకలను; తోలన్‌= తోలుతూ ఉండగానే; చక్షుర్మీనములకున్‌ = చేపల వంటి ఆమె కన్నులకోసం; మందాకినీ= 
ఆకాశగంగలోని; పారీనలోకము= పెద్దపెద్దచేపలు; ఎగుచున్‌= ఎగిసి దుమికాయి; మీనపంక్తులన్‌+దాటన్‌= ఆ చేపల్ని 
తప్పించుకోగానే; మెయిదీంగతో రాయన్‌= తీగవంటి ఆమె శరీరంతో రాసుకోవడానికి; శంపాలతలు= మెరుపుతీగలు; 
మింటన్‌= ఆకాశంలో; సరణిగట్టున్‌= బారులు తీరాయి; శంపలను జయింపన్‌= ఆ మెరుపు తీగల్ని అతిక్రమించగానే; 
చక్రవాకంబులు= చక్రవాక పక్షులు; కుచయుగంబున్‌+దాంకి= స్తనయుగ్నాన్ని తాకి; క్రొవ్వు+చూపున్‌= మిడిసిపడ్డాయి. 
తా; (లక్ష్మీదేవి సౌగసుచేత ఆమె నదక ముందుకు సాగటంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అందుకే నెమ్మదిగా వెళోంది) 
మేఘశ్యాముని వెంట బయలుదేరి వస్తున్న ఆమె సొగసు మేఘం వెంబడే తళుక్కుమనే మెరుపు తీగచందంగా ఉంది. అలా 
వెళ్తున్నపుడు నాసటి మీద ముంగురుల్ని సవరించుకోగానే ఆమె ముఖపద్మం మీద తుమ్మెదలు ముసురుకొన్నాయి. ఆ 
తుమ్మెదల్ని తోలుతుండగానే దొండపండు కాంతితో ప్రకాశిస్తున్న ఆమె పెదవుల్ని చిలుకలు సమీపించాయి. ఆ చిలుకల 
బారినుండి తప్పించుకోగానే చేపలవంటి తన కన్నులకోసం - కండ్లనే చేపలనుకొని ఆకాశగంగలోని పెనుచేపలు 
ఎగిసిపడ్డాయి. వాటిని తోలి తప్పించుకోగా, తీగవంటి ఆమె శరీరంతో రాసుకుని ధన్యం కావటానికి మెరుపుతీగలు 
ఆకాశంలో బారులుతీరాయి. ఆ తీగల్ని అతిక్రమించి ముందుకు సాగగా చక్రవాకాలు ఆమె స్తనయుగ్గాన్ని తాకి మిడిసిష్తూయి. 


మ. వినువీధింజనుదేరం గాంచి రమరుల్‌ విష్ణున్‌ సురారాతి జీ 
వనసంపత్తి నిరాకరిష్ణుం గరుణావర్ధిష్టు యోగీంద్ర హృ 
ద్వనవర్తిష్ణు సహిష్టు భక్తజనబృందప్రాభవాలంకరి 
ష్టు నవోఢోల్లసదిందిరాపరిచరిష్టున్‌ జిష్ణు రోచిష్టునిన్‌. 105 


ప్రతి : సుర+అరాతి+జీవన సంపత్తి= దేవతల శత్రువులైన రాక్షసుల జీవన సంపదను; నిరాకరిష్ణున్‌= తొలగదోసే 
వానిని; కరుణావరిష్ణున్‌= నిండుదయతో వృద్ధి పొందేవానిని; యోగీంద్ర+హృద్‌+వన +వర్తిష్ణున్‌= పరమ యోగుల 


50 శ్రీమహాభాగవతము 


హృదయాలనే వనంలో ఉందేవానిని; భక్తజనబృ్బృంద 'ప్రాభవాలంకరిష్ణున్‌= భక్తుల సముదాయపు గొప్పదనానికి శోభ 
కలిగించేవానిని; సహిష్టున్‌= ఓరిమి కలవానిని; నవ+ఊథా +ఉల్లసత్‌ +ఇందిరా+పరిచరిష్ణున్‌= కొత్త పెండ్రికూతురుగా 
శోభించే లక్ష్మీదేవికి సేవలు చేసేవానిని; జిష్ణున్‌= నిరంతర జయశీలం కలవానిని; రోచిష్టునిన్‌= కాంతితో వెలిగే వాడైన; 
విష్ణున్‌= విష్ణుదేవుని; అమరుల్‌= దేవతలు; వినువీథిన్‌= ఆకాశమార్గంలో; చనుదేరన్‌= రాగా కాంచిరి= చూశారు. 
తా : రాక్షసుల జీవితాలనే సంపత్తిని నశింపచేసేవాడు; నిరంతరం కరుణతో వర్ధిల్లేవాడు పరమయోగి జనహృదయాలనే 
వనంలో ఉండేవాడు; భక్తుల గొప్పదనాన్ని శోభిల్లజేసేవాడు, కొత్త పెండ్లికూతురగు లక్ష్మీదేవికి సేవలు చేసేవాడు, జయశీలుడు, 
తేజోమయుడు అయిన శ్రీమహావిష్ణువు ఆకాశమార్గంలో వస్తుండగా దేవతలు చూశారు. 


వ. ఇట్లు పొడగని. 106 
ప్రతి : ఇట్లు; పొడగని= చూచి. 
తా : ఇలా చూచి. 


మ. చనుదెంచెన్‌ ఘనుండల్లవాండె! హరి పజ్జంగంటిరే లక్ష్మి? శం 

ఖ నినాదంబదె; చక్రమల్లదె; భుజంగధ్వంసియున్‌ వాందె; క్ర 

న్నన నేతెంచె నటంచు వేల్పులు నమో నారాయణాయేతి ని 

స్వనులై మొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్‌. 107 
ప్రతి : అల్ల= అదిగో; ఘనుండు= గొప్పవాడైన; హరి= విష్ణువు; వాండె= ఆయనే!; చనుదెంచెన్‌= వచ్చాడు; కంటిరి+ఏ= 
చూశారా! పజ్జన్‌= ఆయన పక్కలోనే; లక్షి లక్ష్మీదేవికూడా ఉంది; శంఖ నినాదంబు +అదె= అదిగో స్వామివారి శంఖ 
ధ్వని; చక్రము +అల్లది+ఎ= అదిగో స్వామివారి సుదర్శన చక్రం; భుజంగ ధ్వంసియున్‌+వాండె= గరుడుడు వాడదిగో; 
'క్రన్ననన్‌= వేగంగా; ఏతెంచెన్‌= వచ్చాడు; అటంచున్‌= అంటూ; వేల్పులు= దేవతలు; నమో నారాయణాయ +ఇతి+ 
నిస్వనులు+ఐ= నమోనారాయణాయ అనే శబ్దాలు గలవారై; (స్తోత్రంతో) మింటన్‌= ఆకాశంలోనే హస్తి= గజరాజు 
యొక్క దురవస్థావక్రికిన్‌= దురవస్థను బాపడానికి వస్తున్న; చక్రికిన్‌= చక్రాయుధునికి; మొక్కిరి= నమస్మరించారు. 
తా ; గజరాజు ఆపదను తొలగించడానికి పరుగున వెళ్తున్న స్వామివారిని, పరివారాన్ని చూచిన దేవతలు : “అదిగదిగో! 
మహావిష్ణువు వచ్చాడు. పక్కలోనే లక్ష్మీదేవి కూడా - చూశారా! అదే శంఖధ్వని. అల్లదిగో సుదర్శన చక్రం. అదిగో 
గరుత్మంతుడు కూడా వస్తున్నాడు” అంటూ ఆకాశంలోనే 'నమోనారాయణాయి' అన్న స్తోత్రం పఠిస్తూ ఆ వేడుకను 
చూశారు. 


విశే ; నారాయణాయ = నారాయణునికి; నమః= నమస్మారం; “ఓం నమోనారాయణాయి - అన్నది అష్టాక్షరీ మంత్రం. 
విష్ణుభక్తులకు తారక మంత్రమిదే. 


వ. అయ్యవసరంబునం గుంజరేంద్రపాలన పారవశ్యంబున దేవతానమస్మ్కారంబు లంగీకరింపక మనస్స 
మాన సంచారుందడై పోయి పోయి కొంతదూరంబున శింశుమార చక్రంబునుం బోలె గురుమకరకుళలీర 
మీన మిథునంబై, కిన్నరేంద్రుని భాండాగారంబునుంబోలె స్వచ్చ వరకచ్చపంబై, భాగ్యవంతుని 


అష్టమస్మంధము 51 


భాగధేయంబునుం బోలె సరాగజీవనంబై, వైకుంఠంబునుంబోలె శంఖచక్ర కమలాలంకృతంబై, సంసార 
చక్రంబునుం బోలె ద్వంద్వసంకుల పంక సంకీర్ణంబై యొప్పు నప్పంకజాకరంబుంబొడగని. 108 


ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; కుంజర +ఇంద్ర+పాలన +పారవశ్యంబునన్‌= గజేంద్రుడిని కాపాడాలన్న 
తొందరలో; దేవతా నమస్మారంబులు= దేవతలు పెట్టిన నమస్మారాలను; అంగీకరింపక= ఒప్పుకోక; మనస్సమాన = 
మనస్సుతో సమానమైన (వేగంతో) సంచారుండై+పోయి+పోయి= పయనించి వెళ్ళి వెళ్ళి కొంత దూరంబునన్‌= సమీషులో; 
శింశుమార చక్రంబునున్‌+పోలెన్‌= శింశుమార చక్రంలాగాా గురు మకర= పెద్దమొసళ్ళు; కుళీర= ఎండ్రకాయలు; మీన 
మిథునంబు+ఐ= చేపల జంటలు కలదై (గురు= బృహస్పతి; మకర= మకరరాశి; కుళలీర= కర్మాటక రాశి; మీన= 
మీనరాశి; మిథున= మిథునరాశి కలదై); కిన్నరేంద్రుని= యక్షకిన్నరాధిపుడైన కుబేరుని; భాండాగారంబునున్‌+ పోలెన్‌= 
ధనాగారంలాగ్యా స్వచ్చ= శ్రేష్టమైన; వరకచ్చపంబు+ఐ= తాబేళ్ళు కలిగినదై (స్వచ్చ= శ్రేష్టమైన; కచ్చప= కచ్చప నిధి 
గలదై) భాగ్యవంతుని= అద్భృష్టవంతుని; భాగధేయంబునున్‌ +పోలెన్‌= భాగ్యంవలె; సరాగ= అనురాగమనే; జీవనంబు+ఐ= 
నీరుకల్లినదై; వైకుంఠంబునున్‌ +పోలెన్‌= వైకుంఠంలోలాగా; శంఖ= శంఖాలు; చక్ర= చక్రవాకాలు; కమల= తామరలు 
(వీటిచేత); అలంకృతంబు+ఐ= అలంకరించబడినదై (సరాగ= అనురాగపూర్ణమైన; జీవనంబుగలదై= జీవితం గలదై); 
సంసార చక్రంబునున్‌+పోలెన్‌= సంసారమనే చక్రంలాగా; (ద్వంద్వ= శీతోష్టాది ద్వంద్వములు; పంక= కిల్చిషంతో 
కూడినదై) ద్వంద్వ+సంకుల+పంక+సంకీర్ణంబు+ఐ= సుఖదుఃఖాల వంటి ఎడతెగని బురదతో కూడినదై ఒప్పు= ప్రకాశించే; 
ఆ+పంకజాకరంబున్‌= ఆ పద్మసరస్సును; పొడగని= చూచి... 


తా : గజేంద్రుని కాపాడాలన్న తొందరలో ఉన్న స్వామివారు దేవతల నమస్మారాలను స్వీకరించలేదు. మనోవేగంతో 
ముందుకు సాగిపోయి సమీపంలోనే కరి మకరులు పోరుతున్న ఆ సరస్సును చూశారు. దానిలో శింశుమార చక్రంలో 
లాగా గొప్ప మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపల జంటలు ఉన్నాయి. కుబేరుని కచ్చపమనే ధనాగారంలో లాగా శ్రేష్టమైన 
తాబేళ్ళు ఉండినాయి. అదృష్టవంతుడి భాగ్యం లాగా అనురాగమనే నీరుంది. వైకుంఠంలో లాగానే శంఖాలు, చక్రాలు, 
కమలాలు ఉన్నాయి. సంసారచక్రంలో లాగానే సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలనే బురద నిండి ఉంది. ఆ సరస్సును 
చూశాడు. 


విశే : శించుమారచక్రం : జ్యోతిశ్చక్రానికి సంబంధించిన ఖగోళవిశేషం. మొసలి, ఎండ్రకాయ, చేపల జంటల్లాగా 
నక్షత్రాలు కనిపించే ఒక విచిత్రసన్నివేశం. దీన్ని 'జ్యోతిర్మండలం” అని అంటారు. దీన్ని ఉపాసించటం ఉంది. 

తాబేలు : కుబేరుని ధనాగారానికి 'కచ్చపి మని పేరు. అందుకే తాబేలును, చేపను (మత్స్య), మకరాన్ని ధనం కోరేవారు 
అర్చించే సంప్రదాయం ఉంది. 

వైకుంఠంతో పోలికలు :;: కమల (లక్షి), శంఖం (స్వామివారి పాంచజన్యం), చక్రం (సుదర్శనం) - సరస్సులో శంఖాలు, 
చక్రవాకాలు, పద్మాలు. 

సంసారచక్రం : చక్రనేమి క్రమంలో పునర్జన్మం, మరణం - ఇలా సాగిపోయే ఈ గమనంలో సుఖదుఃఖాలు, మానావమానాలు 


- ఎడతెగని ద్వంద్వాలు - వీటిలోనే మనిషి తగులుకొంటాడు - అందుకే 'పంకి (బురద) మని అనటం. పంకశబ్దం 
పాపాన్ని కూడా బోధిస్తుంది. 


52 శ్రీమహాభాగవతము 


మ. కరుణాసింధుండు శౌరి వారిచరమున్‌ ఖండింపంగాంబంపెస 

త్వరితాకంపితభూమిచక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా 

పరిభూతాంబరశుక్రమున్‌ బహువిధబ్రహ్మాండభాండచ్చటాం 

తరనిర్వక్రముంబాలితాఖిలసుధాంధశ్చక్రముంజక్రమున్‌. 109 
ప్రతి : కరుణాసింధుందు= దయాసముద్రుదైన; శౌరి= హరి; వారిచరమున్‌= మొసలిని; ఖండింపంగాన్‌ = చంపడానికి; 
పాలిత +అఖిల+సుధాంధస్‌+చక్రము= పాలింవబడిన సమస్త దేవతా సముదాయం కలదియు; సత్వరితా కంపిత 
భూమిచక్రము= వేగంచేత కంపింపజేయబడిన భూచక్రం కలదియు; మహా+ఉద్యత్‌ +విస్ఫులింగ+ఛటా= మిక్షిలి పైకి 
లేస్తున్న అగ్ని కణాల సమూహంతో; పరిభూత +అంబర +శుక్రమున్‌= పరాభవింపబడిన ఆకాశమందలి చుక్కలు కలది; 
బహువిధ= నాన్నా; బ్రహ్మాండ +భాండ +ఛటాంతర +నిర్వక్రమున్‌= 'బ్రహ్మాందభాండాల కాంతి సముదాయాలతో నిండి 
ఎప్పటికీ తప్పిపోని గమనం కలిగినదియు (ఎదురులేనిది); ఐన; చక్రమున్‌= సుదర్శనచక్రాన్ని పంపెన్‌= ప్రయోగించాడు; 
తా : దయాసముద్రుడైన శ్రీహరి మొసలిని చంపడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది దేవతల్ని కాపాడేటటువంటి 
చక్రం. భూవలయాన్ని తన వేగంతో కంపింపచేయగల శక్తి కలిగినది. దాని అంచుల నుండి పుట్టె అగ్ని కణాలతో 
ఆకాశంలోని చుక్కల్ని పరాభవించునది. 'బ్రహ్మాందభాండాల వెలుగుల నడుమ ఎదురులేని సంచారం కలది. 


విశే ; అంబరశుక్రము - పాలపుంత - నక్షత్రమండలకాంతి అనికూడా అంటారు. 

వ. ఇట్లు పంచిన. 110 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా, పంచినన్‌= ప్రయోగించగా. 

తా ; ఈ విధంగా చక్రాన్ని ప్రయోగించగా. 


శా. అంభోజాకరమధ్యనూతననలిన్యాలింగన క్రీడనా 
రంభుండైన వెలుంగుటేని చెలువారన్‌ వచ్చి నీటన్‌ గుభుల్‌ 
గుంభధ్వానముతోంగొలంకును గలంకుంబొందంగాంజొచ్చి దు 
ష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై. క్ష 


ప్రతి : (ఆ చక్రాయుధం); అంభోజాకర మధ్య= ఆ సరస్సు మధ్యన; నూతన= అప్పుడే విచ్చుకొంటున్న; నలినీ+ 
ఆలింగన +క్రీదన +ఆరంభుండు+ఐ = పద్శినిని ఆలింగన చేసుకోవటమనే క్రీడను ప్రారంభించిన; వెలుంగుజేని చెలువారన్‌= 
సూర్యునిలాగా వచ్చి; నీటన్‌= ఆ నీటిలో; గుభుల్‌+గుంభధ్వానముతోన్‌= గుభుల్లు గుభుల్లుమనే కుంభశబ్దంతో; కొలంకును= 
ఆ సరస్సును; కలంకన్‌+పొందంగాన్‌= కలతపొందేలా (కలచివేసి); చొచ్చి= లోపలికి చొచ్చుకుపోయి; దుష్ట+అంభోవర్తి= 
దుర్మార్గమైన ఆ నీటి జంతువు మొసలి; వసించు = ఉన్నటువంటి; చక్కటికి= చోటుకు; డాయన్‌+పోయి= సమీపంగా వెళ్ళి; 
హృద్వేగము+ఐ= మనోవేగంతో... 

తా : శ్రీహరి ప్రయోగించిన చక్రాయుధం అత్యంతవేగంతో సరస్సులోకి చొచ్చుకుపోయి అప్పుడే వికసిస్తున్న పద్మాలను 
కౌగిలించుకోవడానికి వచ్చిన సూర్యబింబంలాగా భాసించింది. నీటిని కలచివేసి “గుభుల్లు గుభుల్లు మనే ధ్వనులు పుట్టించింది. 
ఆ దుర్మార్గమైన మొసలి ఉండే చోటును సమీపించింది. 


అష్టమస్మంధము 53 


శా. భీమంబై తలంద్రుంచి ప్రాణములంబాపెంజక్ర మాశుక్రియన్‌ 

హేమక్షాధరదేహముంజకితవన్యేభేంద్రసందోహముం 

గామక్రోధనగేహమున్‌ గరటి రక్తస్రావగాహంబు ని 

స్సీమోత్సాహము వీతదాహము జయశ్రీమోహమున్‌ గ్రాహమున్‌. 112 
ప్రతి : చక్రము= ఆ సుదర్శన చక్రం; భీమంబు+ఐ= భయంకరమై; ఆశు క్రియన్‌= రివ్వున; తలన్‌+త్రుంచి= తలను 
నరికి; హేమక్ష్యాధర దేహమున్‌= మేరు పర్వతంలాంటి మెరిసిపోయే శరీరం కలిగినదీ; చకితవన్య+ఇభ+ఇంద్ర+ 
సందోహమున్‌= భయపెట్టబడిన శ్రేష్టమైన అడవి ఏనుగుల సముదాయం కలదీ; కామక్రోధన గేహమున్‌= కామక్రోధాల 
నిలయమైనదీీ కరటి రక్తస్రావ గాహంబున్‌= గజరాజు రక్తధారలతో మునిగినదీ; నిస్సీమోత్సాహమున్‌= అంతులేని 
ఉత్సాహం కల్లినదీ; వీత దాహమున్‌= దప్పిక లేనిదీ (అంటే అలసట లేనిదీ జయశ్రీ మోహమున్‌= గెలుపుపై ఆశకలదీ; 
ఐన; గ్రాహమున్‌= అలాంటి మొసలిని; ప్రాణములన్‌+పాపెన్‌= ప్రాణాల్ని తీసింది. 
తా ; చక్రాయుధం రివ్వున పోయి అతిభయంకరంగా మొసలి తలను నరికి దాన్ని చంపివేసింది. దాని దేహం మేరు 
పర్వతంలా మెరిసిపోతోంది. అది అడవి ఏనుగులకు సైతం భయాన్ని పుట్టించే పరాక్రమం కలిగినది. కామ క్రోధాలతో 
నిండినది. గజరాజు రక్తధారలతో తడిపినడి. అంతులేని ఉత్సాహంతో అలసట లేకుండా గెలుపుపై మనస్సు నిలుపుకొని 
పోరాడుతూనే ఉంది. అలాంటి మొసలిని చక్రం చంపివేసింది. 


వ. ఇట్లు నిమిషస్పర్శనంబున సుదర్శనంబు మకరి తలంద్రుంచు నవసరంబున. 113 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; నిమిష స్పర్శనంబునన్‌= ఒక నిమిషం పాటు తాకగానే; సుదర్శనంబు= ఆ చక్రం; మకరి 
తలన్‌= ఆ మొసలి తలను; త్రుంచు+అవసరంబునన్‌= నరికే సమయంలో. 


తా : ఇలా ఒక రెప్పపాటులో ఆ చక్రం ఆ మొసలి తలను నరికివేసింది. ఆ సమయంలో 


క. మకర మొకటి రవింజొచ్చెను, మకరము మజియొకటి ధనదు మాటున డాంగెన్‌; 
మకరాలయమునందిరిగెడు, మకరంబులు కూర్మరాజు మజువున కరిగెన్‌. క! 

ప్రతి ;: మకరము+బఒకటి= ఒక మకరం (రాశిచక్రంలోని మకరం); రవిన్‌+చొచ్చెను= సూర్యుని చాటుకుపోయింది; 

మకరము +మథజియొకటి= ఇంకో మకరము (మకరము అను నిధి); ధనదు +మాటునన్‌ +డాంగెన్‌= కుబేరుని రక్షణలోకి 


వెళ్ళిపోయింది; మకరాలయమునన్‌+తిరిగెడు= సముద్రంలో తిరుగాడే; మకరంబులు= మొసళ్ళు; కూర్మరాజు= ఆదికూర్మ్శం; 
మజఖువునకున్‌= చాటుకు; అరిగెన్‌= వెళ్ళిపోయాయి. 


తా : ఇలా మొసలిని చక్రం చంపడాన్ని చూచి జగత్తులోని మొసళ్ళన్నీ భీతి పొందాయి. దిక్కున్న చోటుకుపోయాయి. 
సూర్యునిచాటులో రాశిచక్రంలోని మొసలి; కుబేరుని సన్నిధిలో మరోమొసలి (మకరనిధి) ఆదికూర్మం చెంత సముద్రంలోని 
మొసళ్ళు దాక్కున్నాయి. 
మ. తమముంబాసిన రోహిణీవిభుక్రియన్‌ దర్పించి సంసార దుః 

ఖము వీడ్కొన్న విరక్తచిత్తునిగతిన్‌ గ్రాహంబు పట్టూద్చి పా 


ర్‌4 శ్రీమహాభాగవతము 


దము లల్లార్చి కరేణుకావిభుండు సౌందర్యంబుతో నొప్పె సం 
భ్రమదాశాకరిణీకరోజ్డి తసుధాంభస్స్నానవిశ్రాంతుందై. 115 


ప్రతి : తమమున్‌+పాసిన= చీకటి నుండి వెలువడిన; రోహిణీ విభుక్రియన్‌= రోహిణీ కాంతుడయిన చంద్రుడిలాగా; 
దర్పించి= (గర్వించి) ప్రకాశించి; సంసార దుఃఖము+వీడ్క్శొన్న= సంసారబంధాల నుండి ముక్తుడైన; విరక్త చిత్తుని గతిన్‌= 
విరాగి లాగా (సన్యాసిలాగా); గ్రాహంబుపట్టు+ఊద్చి= మొసలి పట్టు విడిపించుకొని; పాదములు +అల్లార్చి= పాదాలు 
సడలించి; కరేణుకావిభుండు= ఆడ ఏనుగులకు అధినాధుడైన గజరాజు; సంభ్రమత్‌= సంభ్రమంకల; ఆశా+కరిణీ= ఆడ 
దిగజాలయొక్క కర+ఉజ్టిత= తొండాలతో చిమ్మబడిన; సుధాంభస్‌+స్నాన= అమృతజలంలోని స్నానంతో; విశ్రాంతుండు+ 
ఐ= అలసట తీర్చుకొని; సౌందర్యంబుతోన్‌ +ఒప్పెన్‌= నిజసౌందర్యంతో ప్రకాశించాడు. 

తా : ఆ మొసలిపట్టు నుండి విడువడిన గజరాజు ఉత్సాహంతో కాళ్ళు కదిలించాడు. కారుచీకటి నుండి వెలువడిన 
చంద్రుడిలాగా, సంసార బంధాలనుండి విముక్తి పొందిన సంసారిలాగా (విరక్తునిలాగా) కనిపించాడు. ఆదరంతో ఆడ 
దిగ్గజాలు తమ తొండాలతో అమృతజలంతో గజరాజును అభిషేకించాయి. ఆ జలాలలో స్నానంచేసి గజేంద్రుడు అలసట 
తీర్చుకొని నిజ సౌందర్యంతో ప్రకాశించాడు. 


శా. పూరించెన్‌ హరి పాంచజన్యముంగృపాంభోరాశి సౌజన్యమున్‌ 

భూరిధ్వానచలాచలీకృతమహాభూతప్రచైతన్యమున్‌ 

సారోదారసితప్రభాచకితపర్జన్యాదిరాజన్యమున్‌ 

దూరీభూతవిపన్నదైన్యమును నిర్భూతద్విషత్సైన్యమున్‌. 116 
ప్రతి : (ఆ సమయంలో); హరి= శ్రీహరి; కృపా+అంభోరాశి+సౌజన్యమున్‌= దయా సముద్రంవంటి సౌజన్యం కల్టిందీ; 
భూరిధ్వాన= పెద్దధ్వనితో; చలాచలీకృత= సంచలింపబడిన; మహాభూత= పంచమహాభఖూతాల, ప్రచైతన్యమున్‌= చైతన్యాన్ని 
కల్గిందీ; సార+ఉదార= సారంచే ఉదారమై; సితప్రభా= శుభ్రమైన కాంతిచేత; చకిత= వెరపు పుట్టిన; షర్దన్యాది రాజన్యమున్‌= 
ఇంద్రాది దేవతా ప్రభువులను కల్లిందీ; దూరీభూత= దూరం చేయబడిన; విపన్న దైన్యమును= దీనుల దుఃఖాన్ని కల్లిందీ; 
నిర్భూత= పారదోలబడిన; ద్విషత్‌+సైన్యమున్‌= శత్రుసైన్యం కల్లినదీ అయినటువంటి; పాంచజన్యమున్‌= పాంచజన్యాన్ని; 
పూరించెన్‌= పూరించాడు. 
తా: అంత శ్రీహరి విజయ సూచకంగా పాంచజన్యమనే తన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖం దయాగుణానికి 
సముద్రం లాంటి బెదార్యం కల్గింది. తన అద్భుతమైన ధ్వనిచేత పంచభూతాల ప్రకృష్ణ చైతన్యాన్ని కదిలించి పారవేయగల్లింది. 
మిక్కిలి శుభ్రమైన తన తెల్లదనం చేత ఇంద్రాది దేవతలకు కూడా వెరపు పుట్టించగల్లింది. దీన జనుల కష్టాలను దూరం 
చేస్తుంది. శత్రు సైన్యాన్ని (రాక్షసుల్ని పారదోలుతుంది. 
మ. మొరసెన్‌ నిర్ణరదుందుభుల్‌; జలరుహామోదంబులై వాయువుల్‌ 

దిరిగెం;) బువ్వుల వానజుల్లు గురిసెన్‌; దేవాంగనాలాస్యముల్‌ 

పరంగెన్‌; దిక్కులభయందు జీవజయశబ్దధ్వానముల్‌ నిండె, సా 

గర ముప్పొాంగెందరంగచుంబితనభోగంగాముఖాంభోజమై. 117 


అష్టమస్మంధము 55 


ప్రతి : నిర్జర దుందుభుల్‌= దేవతల దుందుభులు; మొరసెన్‌= మోగాయి; జలరుహ+ఆమోదంబులు +ఐ = పద్మాల 
సువాసనలు కలవియై; వాయువుల్‌+తిరిగెన్‌= వాయువులు వీచాయి; పువ్వుల వానజల్లు= పూలవాన; కురిసెన్‌= కురిసింది; 
దేవాంగనాలాస్యముల్‌= అప్సరసల నాట్యాలు; పరంగెన్‌= ఒప్పాయి; దిక్కులయందున్‌= అన్నివైపులా; జీవజయ 
శబ్దధ్వానముల్‌= జీవ జయ (జీవించు జయించు) అనే ధ్వానాలు; నిండెన్‌= వ్యాపించాయి; సాగరము= సముద్రుడు; 
తరంగ= తన తరంగాలతో; చుంబిత = ముద్దు పెట్టుకోబడిన; నభోగంగా ముఖ+అంభోజము+ఐ= ఆకాశగంగ యొక్క 
ముఖమనే పద్మం (కలవాడై); ఉప్పాంగెన్‌= ఉప్పాంగాడు. 

తా : పాంచజన్యం మోగగానే దేవతల నగారాలు మోగాయి. పద్మాల సువాసనలు నిండిన గాలులు వీచాయి. పూలవాన 


జల్లులు కురిశాయి. దేవతా స్త్రీలు (అచ్చర లేమలు) నృత్యం చేశారు. జీవ, జయ అనే ధ్వానాలు అన్ని దిక్కులా 
ప్రతిఫలించాయి. సముద్రుడు తన తరంగాలతో ఆకాశగంగ ముఖపద్మాన్ని ముద్దాడి ఒప్పానాడు (ఉప్పాంగాడు). 


క. నిడుద యగు కేల గజమును, మదడువున వెదలంగందిగిచి మదజలరేఖల్‌ 

దుడుచుచు మెల్లన పుడుకుచు నుడిపెన్‌ విష్ణుండు దుఃఖ ముర్వినాథా! 118 
ప్రతి : ఉర్వీనాథా = ఓ పరీక్షిన్మహారాజా!; విష్ణుందు= శ్రీమహావిష్ణువు; నిడుద యగు కేలన్‌= తన పొడవైన చేయి చాచి; 
గజమును= గజరాజును; మడువునన్‌+వెడలంగన్‌= మడుగులో నుండి బయటపడేలా; తిగిచి= లాగి మదజలరేఖల్‌= 
మద ధారల చారలను; తుడుచుచున్‌= తుడుస్తూ; మెల్లనన్‌= నెమ్మదిగా; పుడుకుచున్‌= నిమురుతూ; దుఃఖము= ఆ 
గజరాజు దుఃఖాన్ని ఉడిపెన్‌= పోగొట్టాడు. 
తా :; ఓ రాజా! ఆ తరువాత విష్ణుదేవుడు తన పొడవైన హస్తాన్ని సాచి గజరాజును మడుగులో నుండి బయటికి లాగాడు. 
దాని దేహం మీద మదజలరేఖలను తుడిచాడు. నెమ్మదిగా దాని దేహాన్ని నిమిరాడు. దాని దుఃఖాన్ని పోగొట్టాడు. 


క. _ శ్రీహరి కరసంస్పర్భను దేహము దాహంబు మాని ధృతింగరిణీ సం 

దోహంబుందాను గజపతి మోహనఘీంకారశబ్దములతో నొప్పెన్‌. 119 
ప్రతి : శ్రీహరి= శ్రీమహావిష్ణువు యొక్క కర సంస్పర్శను= హస్త సంస్పర్శవల్ల (తాకగానే); దేహము దాహంబు= శరీర 
తాపమంతా; మాని= పోయి; ధృతిన్‌= మునుపటి శక్తిని ధైర్యాన్ని పొంది; కరిణీ సందోహంబున్‌+తానున్‌= తన ఆడ 
ఏనుగుల సమూహంతో సహా; గజపతి= గజేంద్రుడు; మోహన= సొంపైన; ఘీంకార శబ్బములతోన్‌= ఘీంకారాలతో; 
ఒప్పెన్‌= ప్రకాశించాడు. 
తా : అలా శ్రీహరి తనను చేతితో బాగాతాకి లాలించగానె గబేంద్రుడి శరీరంలోని తాపమంతా చల్లబడింది. అతడు 
మునుపటి శక్తిని, ధైర్యాన్ని పొందాడు. తన ఆడ ఏనుగుల సమూహంతో కలసి సొంపుగా ఘీంకారం చేశాడు. 


క. కరమున మెల్లన నివురుచుంగర మనురాగమున మెజిసి కలయంబడుచుం 
గరి హరికతమున బ్రదుకుచుంగరపీడన మాచరించెంగరిణుల మరలన్‌. 120 


ప్రతి : కరి= ఆ గజేంద్రుడు ఈ విధంగా; హరికతమునన్‌= హరి (కరుణ) వల్ల; బ్రదుకుచున్‌= మళ్ళీ బ్రతుకును పొంది; 
కరిణులన్‌= తన ఆడ ఏనుగులను; కరము= మిక్కిలి; అనురాగమునన్‌= ప్రేమతో; మెజసి= ప్రకాశిస్తూ కలయన్‌+బడచున్‌= 


56 శ్రీమహాభాగవతము 


కలిసి తిరుగుతూ; మరలన్‌= మళ్ళీ; కరమునన్‌= తొందంతో; మెల్లనన్‌= నెమ్మదిగా; నివురుచున్‌= వాటిని నిమురుతూ 
(తాకుతూ); కరపీడనము ఆచరించెన్‌= వాటి తొండాలను తన తొండంతో చుట్టిపట్టుకొన్నాడు (అది (ప్రేయసీప్రియుల 
కరపీడనం లాగా ఉంది); 


తా : శ్రీహరి దయవల్ల మళ్ళీ ప్రాణం పోసుకొన్న గజరాజు మరలా తన ఏనుగుల్ని చేరుకొని కలయ తిరిగాడు. మళ్ళీ 
మునుపటిలాగానే తొండంతో వాటిని మెల్లగా నిమిరాడు. వాటి తొండాలను తన తొండంతో పెనవెసుకొని పట్టుకొన్నాడు. 


విశే : పశుప్రవృత్తిలోని అద్భుతమైన రహస్యం ఒకటి ఇక్కడ ఉంది. మనిషి విషయం ఇంతే. మళ్ళీ బ్రతుకు కల్లగానే ఆడ 
ఏనుగుల్ని కలుసుకొని మునుపటి లాగానే ఉండగోరినాడు గజరాజు. ఇదే ఈ కథకు చక్కని ముగింపు. 


సీ, జననాథ! దేవలశాపవిముక్తుందై పటుతరగ్రాహరూపంబు మాని 
ఘనుండు హూహూనామగంధర్వుండప్పుడు దన తొంటి నిర్మలతనువుందాల్చి 
హరికి నవ్యయునకు నతిభక్తితో మొక్కి తవిలి కీర్తించి గీతములు పాడి 
యా దేవు కృప నొంది యందంద మజియును వినతశిరస్కుండై వేడ్మతోడ 


అ. దళితపాపుందడగుచుందనలోకమున కేగె, నపుడు శౌరి కేల నంటి తదవ 
హస్తిలోకనాథుండజ్ఞాన రహితుందై, విష్ణురూపుండగుచు వెలుంగుచుందె. క్ష21 


ప్రతి : (ఈ కథనంతా చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుకు గజేంద్రుని పూర్వవృత్తాంతం వివరించాడు. దీనికి ముందు ఆ మొసలి 
పూర్వజన్మను గురించి ఇలా చెప్పారు.) 

జననాథ= ఓ రాజా హూహూ నామగంధర్వుండు= హూహూ అనే పేరుగల గంధర్వుడు; దేవల= దేవలుడనే 
మునియొక్క శాప= శాపం చేత విముక్తుడు+ఐ= విడవబడినవాదై; పటుతర= గొప్పదైన; గ్రాహరూపంబు= మొసలి 
రూపాన్ని మాని= వీడి ఘనుండు= ఆ మహనీయుడు; అప్పుడు; తన= తనయొక్క తొంటి నిర్మల తనువున్‌+తాల్చి= 
నిర్మలమైన తన పూర్వ రూపాన్ని పొంది; హరికిన్‌+అవ్యయునకున్‌= అవ్యయుడైన శ్రీహరికి; అతిభక్తితోన్‌= మిక్కిలిభక్తితో; 
(మొక్కి నమస్కరించి; తవిలి= మిక్కిలి ఆసక్తితో; కీర్తించి= స్వామిని స్తుతించి; గీతములు పాడి= కీర్తనలు పాడి (గంధర్వులు 
గానవిద్యలో నిష్ణాతులు); ఆ దేవు కృపన్‌+ఒంది= ఆ దేవుని దయను పొంది, అందంద =అక్కడే మరల మరల; వినత 
శిరస్ముండు+ఐ= తలవంచి నమస్కరిస్తూ వేద్మతోడన్‌= సంతోషంతో; దళితపాపుండు +అగుచున్‌= పాపాలు పోగొట్టుకొన్నవాడైై 
తన లోకమునకున్‌+ఏగెన్‌= తన లోకానికి వెళ్ళిపోయాడు; అపుడు; శౌరి= విష్ణువు; కేలన్‌+అంటి+తడవన్‌= స్వామివారు 
తాకి నిమరగా (ఆ పుణ్యంవల్ల); హస్తిలోకనాథుండు= గజరాజు; అజ్ఞానరహితుండు+ఐ= అజ్ఞానం తొలగినవాడ్రై విష్ణరూపుం 
డగుచున్‌= విష్ణు సారూప్యాన్ని పొందినవాడై; వెలుగుచుండెన్‌= ప్రకాశించాడు. 


తా : రాజా! గొప్పదైన ఆ మొసలి పూర్వజన్మలో “'హూహూ” అన్న పేరుగల గంధర్వుడు. దేవలుడు అనే ముని పెట్టిన 
శాపంవల్ల మొసలిగా మారి దుర్భర జీవితం గడిపి, గజేంద్రుడికి విమోచనం కాగానే, తన పూర్వ గంధర్వరూపాన్ని 
పొందాడు. అవ్యయుడదైన శ్రీహరికి అతిభక్తియుక్తుడై నమస్కరించి ఆసక్తితో స్వామివారిని స్తుతిస్తూ ఎన్నో గీతాలు పాడాడు. 
ఆ దేవుని కృపను పొంది, మాటిమాటికి నమస్కరిస్తూ పాపాలు పోగొట్టుకొని సంతోషంగా తన లోకానికి వెళ్ళిపోయాడు. 
గజరాజు కూడా శ్రీహరి హస్త స్పర్శ ప్రభావంచేత అజ్ఞానం పోయి పుణ్యం పొంది శ్రీహరిసారూప్యం పొందాడు. 


అష్టమస్మంధము 5/7 
విశే ; గజేంద్రుడు భగవదనుగ్రహం వల్ల భగవత్‌సారూప్యమనే మోక్షస్థితిని పొందాడు. 


మ. అవనీనాథ! గజేంద్రుండా మకరితో నాలంబు గావించె మున్‌ 

ద్రవిళాధీశుండతండు పుణ్యతముండింద్రద్యుమ్ననాముండు వై 

ష్టవముఖ్యుండు గృహీతమౌననియతిన్‌ సర్వాత్ము నారాయణున్‌ 

సవిశేషంబుగంబూజ సేసెను మహాశైలాగ్రభాగంబునన్‌. 122 
ప్రతి : అవనీనాథ= ఓ రాజా!; గజేంద్రుండు; ఆ మకరితోన్‌్‌ ఆలంబు= యుద్ధం; కావించెన్‌= చేశాడు; అతండు= ఆ 
గజరాజు; మున్‌= పూర్వంలో; పుణ్యతముందు = పుణ్యాత్ముడైన; ద్రవిళ+అధి+ఈశుండు= ద్రవిడ దేశాన్ని పరిపాలించినవాడు; 
ఇంద్రద్యుమ్ననాముండు = ఇంద్రద్యుమ్నుడు అన్న పేరుగలవాడు; వైష్ణవముఖ్యుండు = విష్ణుభక్తులలో ప్రముఖుడు; గృహీత= 
(గ్రహించబడిన; మౌననియతిన్‌= మౌనవ్రతంలో; సర్వాక్ళున్‌= సర్వాత్ముడైన; నారాయణున్‌= శ్రీమన్నారాయణుని; మహాశైలాగ్ర 
భాగంబునన్‌= ఒక పర్వతం మీద; సవిశేషంబుగన్‌= విశేషంగా; పూజ+చేసెను= పూజలు చేశాడు. 
తా : ఓ రాజా! మొసలితో ఇంత ఘోరయుద్ధం చేసిన గజరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే పేరు గలిగిన ద్రవిడ 
దేశాధిపతి. చాలా పుణ్యాత్ముడాయన. వైష్ణవభక్తులలో ప్రముఖుడుగా పేరు పొందినవాడు. మౌనవ్రతం పూని ఒక పర్వత 
శిఖరం మీద శ్రీహరి సన్నిధిని ఏర్పాటుచేసుకొని విశేషంగా పూజలు చేస్తూ ఉండేవాడు. 
మ. ఒకనాండా నృపుండచ్యుతున్‌ మనములో నూహించుచున్‌ మౌనియై 

యకలంకస్థితి నున్నచోంగలశజుండచ్చోటికిన్‌ వచ్చి లే 

వక పూజింపక యున్న మౌనింగని నవ్యక్రోధుండై మూధః! లు 

బ్ధి! కరీంద్రోత్తమ యోనింబుట్టు మని శాపం బిచ్చె భూవల్లభా! 128 
ప్రతి : భూవల్లభా = ఓ రాజా!) ఒకనాండు; ఆ నృపుండు= ఆ రాజు; అచ్యుతున్‌= అచ్యుతుడైన శ్రీహరిని మనములోన్‌+ 
ఊహించుచున్‌= మనస్సులో ధ్యానిస్తూ మౌనియై= మౌనవ్రతం పాటిస్తూ అకలంకస్థితిన్‌= నిశ్చలంగా; ఉన్నవోన్‌= 
ఉండగా; కలశజుండు= అగస్య మహర్షి ఆ+చోటికిన్‌= ఆ పర్వతాగ్రంలోని ఆ(శమానికి; వచ్చి; లేవక, పూజింపక+ 
ఉన్నా లేచి పూజ చేయకుండా మైమరపులో ఉన్న; మౌనిన్‌+కని= ఆ మునిని చూచి; నవ్యక్రోధుండై= వెంటనే కోపం 
పుట్టగా మూధ= ఓరీ మూర్చుడా!; లుబ్ద= లుబ్బుడా!; కరీంద్రోతమయోనిన్‌ = పెద్ద ఏనుగు జాతిలో; పుట్టుమని= 
జన్మించుమని; శాపంబు +ఇచ్చెన్‌= శాపమిచ్చాడు. 
తా : ఓ రాజా! ఒకరోజు ఆ రాజు మౌనవ్రతం దాల్చి అచ్యుతుడైన శ్రీహరిని మనస్సులో ధ్యానిస్తూ నిశ్చలంగా ఉండగా, 
ఆ చోటికి వచ్చిన అగస్యమహర్షి తన్నుచూచి లేచి నమస్కరించి పూజించని ఆ రాజును చూచి కోపం తెచ్చుకొని “ఓయి 
మూర్చుడా! లుబ్బుడా! పెద్ద యేనుగు జాతిలో జన్మించు అని శాపమిచ్చాడు. 


క. మునిపతి నవమానించిన ఘనుందింద్రద్యుమ్నవిభుండు గౌంజరయోనిం 
జననంబందెను; విప్రలంగని యవమానింపందగదు ఘనపుణ్యులకున్‌. 124 


ప్రతి : మునిపతిన్‌= శ్రేష్టుడైన అగస్త్యమునిని; అవమానించిన; ఘనుండు= విష్ణు్రభక్తులలో ఘనుడైన; ఇంద్రద్యుమ్న 
విభుండు= ఇంద్రద్యుమ్నుడనే రాజు; కౌంజర యోనిన్‌= ఏనుగుల జాతిలో (కుంజర - కౌంజర); జననంబు +అందెను = 


58 శ్రీమహాభాగవతము 


పుట్టాడు; విప్రలన్‌= తపోధనులైన (బ్రాహ్మణులను; కని= చూచి; అవమానింపన్‌= అవమానించడం; ఘన పుణ్యులకున్‌= 
గొప్ప పుణ్యాత్ములకు కూడా తగదు= కూడదు. 


తా; శ్రేష్టుడైన అగస్యమహర్షిని పూజించకుండా అవమానించి విష్ణు్రభక్తులలో శ్రేష్టుడైన ఇంద్రద్యుమ్నుడు ఏనుగుల 
జాతిలో పుట్టాడు. ఇది అంతే. ఎంత గొప్ప పుణ్యాత్ములకైనా తపోధనులైన (బ్రాహ్మణులను అవమానించడం తగని పని. 


క. కరినాథుండయ్యె నాతండు కరులైరి భటాదులెల్ల; గజముగ నయ్యున్‌ 
హరిచరణసేవకతమునంగరివరునకు నధికముక్తి గలిగె మహాత్మా! 125 


ప్రతి : మహాత్మా= ఓ పుణ్యాత్ముడైన రాజా!; ఆతండు= ఆ ఇంద్రద్యుమ్నుడు; కరినాథుండయ్యెన్‌= గజరాజు అయ్యాడు; 
భటాదులు+ఎల్లన్‌= అతని సేవకులు మున్నగువారంతా; కరులు+ఐరి= ఏనుగులుగా పుట్టారు; గజముగన్‌+అయ్యున్‌= 
ఏనుగుగా పుట్టినా; హరిచరణసేవ కతమునన్‌= పూర్వజన్మలో హరిసేవ చేసినందువల్ల; కరివరునకున్‌= ఆ గజరాజుకు; 
అధికముక్తి= శ్రేష్టమైన (సారూప్యరూపమైన) మోక్షం; కలిగెన్‌= కల్గింది. 

తా : ఓ రాజా! ఆ విధంగా ఇంద్రద్యుమ్నుడు గజరాజు జన్మ పొందాడు. అతని సేవకులు, మున్నగువారందరూ ఏనుగులుగా 
పుట్టారు. ఏనుగుగా పుట్టినా పూర్వజన్మలో చేసిన హరిపూజాఫలంగా ఆ గబేంద్రునికి సారూప్యపదవి లభించింది. 


ఆ. కర్మతంత్రుండగుచుంగమలాక్షుంగొల్చుచు, నుభయనియతవృత్తి నుందెనేనిం 
జెడును గర్మమెల్ల శిథిలమై మెల్లన, ప్రబలమైన విష్ణుభక్తి సెడదు. 126 


ప్రతి : కర్మతంత్రుండు+అగుచున్‌= తన స్వధర్మమైన నిత్య కర్మలను చేస్తూ కమలాక్షున్‌+కొల్చుచున్‌= విష్ణువును సేవిస్తూ 
ఉభయనియత వృత్తిన్‌+ఉండెనేని= ఈ రెండు నియమాలను చక్కగా పాటిస్తే మెల్లన = నెమ్మదిగా; కర్మమెల్ల= పాపాలన్నీ 
(సంచిత ప్రారబ్ధ కర్మలన్నీ); శిథిలము+ఐ= నళించి; చెడును= పోతాయి; (కాని) ప్రబలమైన = మిక్కిలి శక్తిగల; విష్ణుభక్తి; 
చెడదు= ఎప్పటికీ పోదు (వృద్ధి పొందుతూనే ఉంటుంది). 


తా : భక్తుడు తన నిత్యకృత్యాలు నిర్వర్తిస్తూ విష్ణువును సేవించాలి. ఈ రెండు నియమాలను చక్కగా పాటిస్తే క్రమంగా 
పాపాలన్నీ పోతాయి. విష్ణుభక్తిలో ఆసక్తి ఎప్పటికీ పోదు. 


క. చెడుంగరులు హరులు ధనములు జెడుదురు నిజసతులు సుతులుంజెడు చెనంటులకుం; 
జెదక మనునట్టి గుణులకుం, జెదని పదార్థములు విష్ణుసేవానిరతుల్‌. 127 


ప్రతి : చెడుచెనంటులకున్‌= దైవబలం లేని దుర్దనులకు; కరులు= ఏనుగులు; హరులు= గుర్రాలు; ధనములు= సంపదలూ; 
చెడున్‌= నశిస్తాయి; నిజసతులు= తమ భార్యలు; సుతులున్‌= పిల్లలు; చెడుదురు= నశిస్తారు; చెడక= చెడిపోకుండా; 
మనునట్టి= బ్రతికేటటువంటి; గుణులకున్‌= సద్దుణవంతులకు; విష్ణుసేవానిరతుల్‌= విష్ణుభక్తిలోని ఆసక్తి, శ్రద్ధ చెడని 
పదార్ధములు = ఎప్పటికీ చెడిపోని అంశాలు. 

తా : దైవబలం లేని దుర్దనులకు ఏనుగులు, గుర్రాలు, ఎంత సంపదా ఉన్నా నశిస్తాయి. వారి ఆలుబిడ్డలూ నశిస్తారు. 


గుణవంతులైన వారు సన్మార్గంచేత చెడిపోకుండా బ్రతుకుతారు. అంతేకాక వారికి విష్ణువులో ఉన్న భక్తి, (శ్రద్ధ క్రమంగా 
పెరుగుతాయి తప్ప, ఎన్నటికీ నశించవు. 


అష్టమస్మంధము 59 


వ. అప్పుడు జగజ్జనకుందగు న ప్పరమేశ్వరుండు దరహసిత ముఖకమల యగు నక్క్మమల కిట్లనియె. 
128 

ప్రతి : అప్పుడు; జగజ్జనకుందడు= జగత్తుకు తండ్రి అయినటువంటి; ఆ+పరమేశ్వరుండు= ఆ పరమాత్ముడు; దరహసిత= 
నవ్వుతున్న (చిరునవ్వుతోడి); ముఖ కమలయగున్‌= ముఖపద్మం కల్టిన; ఆ+కమలకున్‌= ఆ లక్ష్మీదేవికి, ఇట్లు+అనియెన్‌= 
ఇలా చెప్పాడు. 
తా : అప్పుడు లోకానికి తండ్రి అయిన ఆ పరమాత్ముడు చిరునవ్వుతో కూడిన ముఖపద్మంతో ప్రకాశిస్తున్న లక్ష్మీదేవికి ఇలా 
చెప్పాడు. 
క. “బాలా! నా వెనువెంటను హేలన్‌ వినువీధినుండి యేతెంచుచు నీ 

చేలాంచలంబుంబట్టుట కాలో నేమంటి నన్ను నంభోజమువఖీ! 120 


ప్రతి : బాలా= ఓ చిన్నదానా! అంభోజముఖీ= తామరవంటి మోమున్నదానా!; నా వెనువెంటను= నా వెంబడి; 
వినువీథినుండి+ వఏతెంచుచున్‌= ఆకాశంలో వస్తూ ఉండి; నీ చేలాంచలమున్‌+పట్టుటకున్‌= నీ పైట చెరగును చేతిలో 
విడువకుండా పట్టుకుని ఉన్నందుకు; ఆలోన్‌+ఏమంటివి+నన్ను= ఆ లోపల నన్ను గురించి ఏమనుకున్నావు (చెప్పు!) 


తా ; తామర వంటి ముఖం కల్గిన ఓ చిన్నదానా! నా వెంబడి ఆకాశంలో వస్తూ ఉండిన సమయంలో నా చేతిలో 
వదలకుండా నీపైట కొంగును అలాగే పట్టుకొని ఉండినందుకు మనస్సులో నన్ను గురించి ఏమనుకొన్నావో (చెప్పవా!) 


క. ఎజుంగుదు తెజవా యెప్పుడు మజవను సకలంబు నన్ను మజచిన మెడలన్‌ 

మజతు నని యెజింగి మొజంగక మజవక మొఅణ యిడిర యేని మథి యన్యములన్‌. 1380 
ప్రతి : తెజవా= ఓ మగువా; సకలంబు= అన్నింటిని; ఎజుంగుదు = తెలుసుకోగలను (ఎరుగుదును); నన్ను+మజచిన 
ఎడలన్‌= నన్ను మరచిపోతే, మజతును +అని+ఎటింగి= నేను మరచిపోతానని తెలిసి అన్యములన్‌= ఇతరులను (ఇతరమైన 
వాటిన్సి మొజంగక= ఆశ్రయించక (స్తుతించక) మజువక= నన్ను మరవకుండా; మొజ +ఇడిర +ఏనిన్‌= మొరపెట్టుకొంటే; 
ఎప్పుడున్‌+మజవను= అలా స్మరించేవారిని ఎప్పుడూ మరిచిపోను. 
తా : ఓ మగువా! నాకు అన్నీ తెలుసు. (నీ మనస్సులో ఉన్నదికూడా); నన్ను ఎవరు మరిచి పోతారో వారిని నేను కూడా 


మరచిపోతాను. ఇతరులను ఆశ్రయించి స్తుతించకుండా నన్ను ఎవరు మరువకుండా స్తుతిస్తారో, ఆశ్రయిస్తారో వారిని 
నేనూ ఎప్పుడూ మరవను. 


వ. అని పలికిన నరవిందమందిర యయిన న య్యిందిరాదేవి మందస్మిత చంద్రికా సుందర వదనారవింద 
యగుచు ముకుందున కిట్లనియె. 131 


ప్రతి : అని పలికినన్‌= అని చెప్పగా? అరవిందమందిర = పద్మంలో నివసించే లక్షి; మందస్మిత= చిరునవ్వు అనెడి; 
చంద్రికా= వెన్నెలచేత; సుందర= అందమైన; వదనారవింద యగుచున్‌= ముఖపద్మం కల్గింది అవుతూ; ముకుందునకున్‌= 
మహావిష్ణువుకు; ఇట్లు+అనియెన్‌= ఇలా అంది. 


తా : అని చెప్పగా, చిరునవ్వు చిందే ముఖారవిందంతో ఆ లక్ష్మీదేవి విష్ణువుతో ఇలా అన్నది. 


60 శ్రీమహాభాగవతము 


క. దేవా! దేవర యడుగులు, భావంబున నిలిపి కొలుచు పని నాపనిగా 
కో వల్లభ! యే మనియెద, నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతీ! 182 


ప్రతి : దేవా= ప్రభూ!; దేవర+అడుగులు= ప్రభువైన నీ పాదాలను; భావంబునన్‌= మనస్సులో; నిలిపి= ఉంచుకొని; 
కొలుచు పని= పూజించడమే; నా పని=నా ధర్మం; కాక= అంచేత (ఇది తప్ప) ఓ వల్లభ= ఓ నాథా; ఏమి+అని 
యొదన్‌= ఏమంటాను?; నిఖిల +అధిపతీ = సమస్సానికీ అధిపతివి నీవు - (అలాంటి ఓ స్వామీ!) నీ వెంటను వచ్చుచుంటిన్‌= 
నీ వెంటనే వస్తూ ఉంటిని. 


తా; స్వామీ! నీవు సర్వానికీ అధిపతివి. నాకు నాథుడవు. నీ పాదాలను మనస్సులో ఉంచుకొని పూజించడమే నా ధర్మం. 
అంచేత ఏమంటాను? ఏమనకుండా నే నీ వెంట వచ్చాను. (అంతేకదా!) అన్నది. 


విశే : నవ విధ భక్తిమార్దాలలో అం[ఘ్రిసేవన (పాదసేవనం) వల్ల తరించిన భక్తురాలుగా లక్ష్మీదేవిని చెబుతారు. 
(తదం[ఘ్రిభజనే లక్ష్మీ - అన్నారు). ఆ విధంగా శ్రీనివాసునికి అత్యంత అనుకూలవతి లక్ష్మి - ఆయన హృదయం 
సంపూర్ణంగా ఎరిగి ఆయనను అనుసరించి ప్రతి అవతారంలోనూ తానూ పుట్టి స్వామిని అనుసరించి సేవించింది. 
అందుకే ఆమెను అనపాయిని (వదలనిది) అంటారు. 


క. దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవనంబొందన్‌ 
దీనావన! నీ కొప్పును దీనపరాధీన! దేవదేవ! మహేశా! 188 


ప్రతి : దీన+అవనా= దీనులను రక్షించేవాడా!; దీనపరాధీన= దీనులకు పరాధీనుడా!; దేవదేవ= దేవాధిదేవా!; మహేశా= 
మహాషప్రభూ!; దీనుల= దీనులయొక్క కుయ్యాలింపను= మొరను ప్రీతితో వినటానికి; దీనుల రక్షింపన్‌= దీనుల్ని కాపాదటానికి; 
మేలు దీవనన్‌+పొందన్‌= మంచిమంచి దీవనలు అందుకోవటమూ; నీకున్‌+ఒప్పును= నీకే తగినది. 


తా: దీనరక్షకా! దీనబంధూ! దీనపరాధీనా! జగత్‌ప్రభూ! దేవాధిదేవా! నిన్ను ఏమని పొగడగలమయ్యా! దీనుల మొరను 
ప్రీతితో విని వారిని రక్షించడమూ, మంచి మంచి దీవనలు (మంగళాశాసనాలు) పొందడం నీకే తగును. 


వ. అని మజియును సముచిత సంభాషణంబుల నంకించుచున్నయ ప్పరమ వైష్ణవీరత్నంబును సాదర సరస 
సల్లాప మందహాస పూర్వకంబుగా నాలింగనంబు గావించి సపరివారుండదై గరుడ గంధర్వ సిద్ధ విబుధగణ 
జేగీయమానుండై గరుడారూధుం డగుచు నిజసదనంబునకుం జనియె; నని చెప్పి శుకయోగీంద్రుం 
డిట్లనియె. 184 


ప్రతి : అని; మజియును; సముచిత = తగినట్టి సంభాషణంబులన్‌= మాటలతో; అంకించుచున్న= స్వామిని స్తుతిస్తున్న 
ఆ+పరమ= ఆ గొప్ప; వైష్ణవీరత్నంబును= విష్ణు్రభక్తురాండ్లలో శ్రేష్టురాలైన లక్ష్మీదేవిని; సాదర సరస సల్లాప మందహాస 
పూర్వకంబుగాన్‌= ఆదరంతో, సరసంగా, చిరునవ్వుతో, పరిహాసపూర్వకంగా; ఆలింగనంబు +కావించి= కౌగిలించుకొని; 
సపరివారుండై= పరివార సమేతంగ్వా గరుడ, గంధర్వ, సిద్ధ, విబుధగణ= దేవతా గణములచేత; జేగీయమానుందై= 
జయజయధ్వానాలు చేయబడుతున్నవాదైై; గరుడ +ఆరూధుందు +అగుచున్‌= గరుడ వాహనాన్ని అధిరోహించి, 
నిజసదనంబునకున్‌= తన చోటెన వైకుంఠానికి; చనియెన్‌= వెళ్ళాడు; అని చెప్పి; శుకయోగీంద్రుడు; ఇట్లు+అనియెన్‌= 
ఇలా చెప్పాడు. 


అష్టమస్మంధము 61 


తా : పై విధంగా అని, ఇంకా లక్ష్మీదేవి ఎన్నో రీతుల స్వామివారిని స్తుతించింది. ఆ పరమ విష్ణుభక్తురాలిని స్వామివారు 
ఆదరంతో దగ్గరికి తీసుకొని, ఇంపైన మాటలతో, పరిహాసంతో, చిరునవ్వుతో ఆలింగనం చేసుకున్నారు. సపరివారంగా, 
గరుడ, గంధర్వ, దేవగణాలు “జయజయ ధ్వానాలు చేస్తుండగా, గరుడ వాహనమెక్కి తన న్ధానమయిన వైకుంఠానికి 
చేరుకున్నారు - అని చెప్పి పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు. 
సీ నరనాథ! నీకును నాచేత వివరింపంబడిన యీ కృష్ణానుభావమైన 

గజరాజమోక్షణకథ వినువారికి యశము లిచ్చును గల్మషాపహంబు; 

దుస్ప్వప్ననాశంబు దుఃఖసంహారంబుం; బ్రొద్దున మేల్మాంచి పూతవృత్తి 

నిత్యంబుంబఠియించు నిర్మలాత్మకులైన విప్రులకును బహువిభవ మమరు; 
తే. సంపదలు గల్డుం; బీడలు శాంతింబొందు; సుఖము సిద్ధించు; వర్ధిలు శోభనములు; 

మోక్ష మజచేతిదై యుండు; ముదము చేరు, ననుచు విష్ణుండు ప్రీతుందై యానతిచ్చె. 185 
ప్రతి : నరనాథా= రాజా!; నీకును= నీకోసం; నాచేత; వివరింపంబడిన; ఈ కృష్ణానుభావము+ఐన= విష్ణుస్వరూపుడైన 
కృష్ణానుభావరూపమైన మహిమ గల; గజరాజ మోక్షణకథ; వినువారికిన్‌) యశములిచ్చును= కీర్తిని కలిగిస్తుంది; 
కల్మష+అపహంబు= పాపాలను నశింపజేస్తుంది; ప్రొద్దునన్‌= ఉదయాన్నే; మేల్మాంచి= నిదురలేచి; పూతవృత్తిన్‌= నిర్మలమైన 
మనస్సుతో; నిత్యంబున్‌= ప్రతి నిత్యమూ; పఠియించు= ఈ కథ చదివేటటువంటి; నిర్మలాత్మకులు +ఐన= మంచి మనస్సు 
గల; విప్రలకును= (బ్రాహ్మణులకు; బహు విభవము= గొప్పవైభవం (గొప్పదనం) అమరు; సంపదలున్‌= సంపదలూ; 
కల్గున్‌= కల్టుతాయి; పీడలు= ఆపదలు; శాంతిన్‌+పొందున్‌= నశిస్తాయి; సుఖము= సుఖం; సిద్ధించున్‌= కలుగుతుంది; 
శోభనములు= శుభాలు; వర్ధిలున్‌= వర్ధిల్లుతాయి; మోక్షము +అజచేతిది+ఐ+ఉండున్‌= మోక్షం సులభంగా సిద్ధిస్తుంది; 
ముదము చేరున్‌= సంతోషం సమకూరుతుంది; అనుచున్‌= అంటూ; విష్ణుండదు= శ్రీమహావిష్ణువు; ఆనతిచ్చిన్‌= సెలవిచ్చాడు. 
తా : నేను నీకు వివరించిన గజేంద్ర మోక్ష గాథను వినేవారు క్రీర్తిమంతులవుతారు. పాపాలు నశిస్తాయి. చెడ్డకలలు రావు. 
దుఃఖాలు రావు. ఎవరు ప్రతిరోజూ ఉదయం పవిత్రమైన నియమంతో నిర్మలమైన మనస్సుతో ఈ కథను చదువుతారో 
అలాంటి వారికి (జ్ఞానులకు, సంపద కల్టుతుంది. వైభవం సిద్ధిస్తుంది. ఆపదలు రావు. శుభాలు వృద్ధిపొందుతాయి. 
మోక్షం సులభంగా సిద్ధిస్తుంది. సంతోషంగా ఉంటారు - అని విష్ణువు సెలవిచ్చాడు. (ఇది ఫలశ్రుతి) 


వ. అని మజియు నప్పరమేశ్వరుం డిట్లని యానతిచ్చె; నెవ్వరేని నపరరాత్రంబున మేల్మాంచి సమాహిత 
మనస్కులయి నన్నును నిన్నును నీ సరోవరంబును శ్వేతద్వీపంబున నాకుం బ్రియంబైన సుధాసాగరంబును 
హేమ నగంబును నిగ్గిరి కందర కాననంబులను వేత్రకీచక వేణులతాగుల్మ సురపాదపంబులను నేనును, 
బ్రహ్మయు, ఫాలలోచనుండును నివసించియుండు నక్కొండ శిఖరంబులను గౌమోదకీ కౌస్తుభ సుదర్శన 
పాంచజన్యంబులను శ్రీదేవిని శేష గరుడ వాసుకి ప్రవ్వాద నారదాదిబుషులను మత్స్య కూర్మ 
వరాహాద్యవతారంబులను దదవతార కృతకార్యంబులను సూర్యసోమపావకులను బణవంబును 
ధర్మతపస్సత్యంబులను వేదంబును వేదాంగంబులను శాస్త్రంబులను గో భూసుర సాధు పతివ్రతా జనంబులను 
జంద్రకాశ్వపజాయా సముదయంబును గౌరీగంగా సరస్వతీ కాళిందీ సునందా ప్రముఖ పుణ్యతరంగిణీ 


62 శ్రీమహాభాగవతము 


నిచయంబును నమరులను నమర తరువులను నైరావతంబును నమృతంబును (ధ్రువుని బ్రహ్మ్నర్షినివహంబును 
బుణ్య శ్లోకులయిన మానవులను సమాహిత చిత్తులై తలంచు వారలకుంబ్రాణావసాన కాలంబున మదీయంబగు 
విమలగతి నిత్తునని హృషీకేశుండు నిర్దెశించి శంఖంబు పూరించి సకలామరవందిత చరణారవిందుందడై 
విహగపరివృధవాహనుండై వేంచేసె; విబుధానీకంబు సంతోషించెనని చెప్పి శుకుండు రాజున కిట్లనియె. 186 


ప్రతి : అని; మజియున్‌= ఇంకా? పరమేశ్వరుండు= ఆ దేవదేవుడు; ఇట్లని ఆనతిచ్చెన్‌= ఇలా సెలవిచ్చాడు; ఎవ్వరు+ఏని= 
ఎవరైనా సరే, అపర రాత్రంబునన్‌= తెల్లవారుజాముననే; మేల్మాంచి= మేలుకొని; సమాహిత= ప్రశాంతమైన; మనస్ములయి= 
మనసు కలవారై నన్నును= నన్ను, నిన్నునున్‌= (నిన్ను) గజరాజును; ఈ సరోవరంబును= ఈ సరోవరాన్ని; శ్వేతద్వీపంబునన్‌+ 
శ్వేతద్వీపంలో; నాకున్‌+ప్రియంబు+అయిన = నాకిష్టమయిన; సుధాసాగరంబును= క్షీరసాగరాన్ని; హేమనగంబును= 
త్రికూట పర్వతాన్ని ఈ+గిరి+కాననంబులను = ఈ కొండలోని గుహలను, అడవులను; వేత్రకీచక +వేణు +లతాగుల్మ+ 
సురపాదపంబులను= పేము, వెదురు, పొదలతో కూడిన కల్పవృక్షాలను; నేనును= నేనూ; బ్రహ్మయున్‌= బ్రహ్మ; 
ఫాలలోచనుండును = శివుడును; నివసించి ఉండు= ఉండేటటువంటి; ఆ+కొందశిఖరంబులను= ఆ కొండ శిఖరాలను; 
కౌమోదకీ (గద); కౌస్తుభ (మణి); సుదర్శన (చక్ర); పాంచజన్యంబులను (శంఖం); శ్రీదేవిని, శేషు గరుడ, వాసుకి, 
ప్రహ్లాద, నారదాది బుషులను; మత్స్య కూర్మ వరాహాది+అవతారంబులను = స్వామివారి మత్స్య, కూర్మ, వరాహాది 
అవతారాలను; తద్‌ +అవతార +కృతకార్యంబులను = ఆయా అవతారాలలో నేను చేసిన అతిమానుష కార్యాలను; సూర్య; 
సోమ; పావకు (అగ్ని లను; ప్రణవంబును= ఓంకారాన్ని ధర్మతపస్పత్యంబులను = ధర్మాన్ని తపస్సును, సత్యాన్ని 
వేదంబును= అఖండ వేదరాశిని; వేదాంగంబులను= శిక్ష వ్యాకరణం లాంటి ఆరు వేదాంగాలను; శాస్తంబులను= విధి 
విధానాలను తెలిపే ధర్మశాన్తాదులను; గో= ఆవు; భూసుర= (బ్రాహ్మణ; సాధు= సత్పురుషులు; పతివ్రతా జనంబులను = 
పతివ్రతలను; చంద్రకాశ్య్వపజాయా సముదయంబును= చంద్రుని భార్యలనూ, కాశ్యపుని భార్యలను; గౌరీ గంగా సరస్వతీ 
కాళిందీ సునందా ప్రముఖ పుణ్యతరంగిణీ నిచయంబును= గౌరీదేవిని, గంగను, సరస్వతిని, కాళింది, సునంద మొదలైన 
పుణ్యనదీ సముదాయాన్నీ అమరులను= దేవతలను; అమర తరువులను= దేవతా వృక్షాలైన కల్పవృక్ష పారిజాతాదులను; 
ఐరావతంబును= ఐరావతాన్ని అమృతంబును; ధ్రువుని= నక్షత్రమండల రూపంలో ప్రకాశిస్తున్న (ధ్రువుని; బ్రహ్మర్షి 
నివహంబును= వళిష్ట విశ్వామిత్రాది బ్రహ్మర్షి సముదాయాన్ని పుణ్యశ్లోకులు+అయిన = పుణ్యాత్ములయిన; మానవులను = 
మానవుల్నీ సమాహిత చిత్తులు+ఐ= శాంతచిత్తులై (యోగనిష్టులై; తలంచు వారలకున్‌= ధ్యానించేవారికి; ప్రాణ+అవసాన 
కాలంబునన్‌= చనిపోయే సమయంలో; మదీయంబు+అగు= నాదైన; విమలగతిన్‌= నిర్మలమైన రక్షణను; ఇత్తునని= 
ప్రసాదిస్తానని; హృషీకేశుండు= ఇంద్రియాలకు అధిపతి అయిన మహావిష్ణువు; నిర్దెశించి= ఆనతిచ్చి; శంఖంబు పూరించి= 
శంఖం పూరించాడు; సకల +అమర+వందిత= సర్వదేవతల చేత నమస్మరింపబడిన; చరణారవిందుండు+ఐ= పాదపద్మాలు 
కల్గినవాడైై విహగపరివృథధ = పక్షిరాజైన గరుత్మంతుడు; వాహనుండు+ఐ= వాహనం కలవాడై; వేంచేసెన్‌= పయనించాడు; 
విబుధ +ఆనీకంబు= దేవతల సమూహం; సంతోషించెన్‌+ అనిచెప్పి= సంతోషించిందని చెప్పి; శుకుండు రాజునకిట్లు+ 
అనియెన్‌= శుకుడు పరీక్షిత్తుతో ఇలా అన్నాడు. 


తా : (మరి ఇంకా ఫలశ్రుతి వాక్యాలుగా శ్రీమహావిష్ణువు ఇలా సెలవిచ్చాడు) “ఇంతేకాదు. తెల్లవారుజామునే లేచి 
ప్రశాంతమైన మనస్సుతో విష్ణువును, గజరాజును, పద్మసరస్సును, శ్వేతద్వీపాన్ని, క్షీరసాగరాన్ని త్రికూట పర్వతంలోని 
గుహలను, అడవులను, పేము, వెదురు, పొదలతో కూడిన కల్పవృక్షాలను, విష్ణువు, (బ్రహ్మ, శివుడు నివసించే త్రికూట 


అష్టమస్మంధము 63 


శిఖరాలను, కౌమోదకి, కౌస్తుభం, సుందర్శనం, పాంచజన్యం ఆ శ్రీలక్ష్మి, ఆదిశేషుడు, గరుడుడు, వాసుకి, ప్రహ్లాదుడు, 
నారదుడు వీరిని; మత్స్యకూర్మవరాహాది అవతారాలను; ఆ అవతారాలలో విష్ణువు చేసిన అతిమానుష కార్యాలను; 
సూర్యచంద్ర అగ్నులను, ఓంకారాన్ని ధర్మాన్ని తపస్సును, సత్యాన్ని వేదాన్ని వేదాంగాలను, శాస్రాలను, గోబ్రాహ్మణులను, 
సాధువులను, పతివ్రతలను, చంద్రుడి భార్యలను (27 నక్షత్రాలను); కశ్యపుని భార్యలను (వినత, కద్రువ, అదితి,దితి); 
గౌరిని, గంగా, సరస్వతి, యమున, సునంద మొదలైన పుణ్యనదులను, దేవతలను, దేవతా వృక్షాలను, ఐరావతాన్ని 
అమృతాన్ని ధ్రువుని, బ్రహ్మర్నులను, పుణ్యాత్ములైన మానవులను, తలచువారు; మరణించే సమయంలో నిర్మలమైన 
విష్ణువు రక్షణ పొందుతారని కూడా విష్ణువు చెప్పాడు. శంఖం పూరించాడు. దేవతలంతా స్వామిపాదపద్మాలకు నమస్మరించగా 
అందుకొని గరుడవాహనం అధిరోహించి స్వామి పయనించాడు. దేవతలందరూ సంతోషించారు - అని చెప్పి శుకుడు 
పరీక్షిత్తుతో ఇలా అన్నాడు. 
క. గజరాజమోక్షణంబును నిజముగంబఠియించునట్టి నియతాత్ములకున్‌ 

గజరాజవరదుండిచ్చును గజతురగస్యందనములుంగైవల్యంబున్‌. 1387 
ప్రతి :; గజరాజ వరదుండు = శ్రీమహావిష్ణువు; గజరాజ మోక్షణంబును= గబేంద్రమోక్షణమనే ఈ కథను; నిజముగన్‌= 
శ్రద్ధతో; పఠియించునట్టి= చదివే; నియతాత్ములకున్‌= భక్తులకు; గజ, తురగ, స్యందనములున్‌= ఏనుగులు, గుర్రాలు, 
రథాలు మొదలైన వైభవాలనూ; కైవల్యంబున్‌= ముక్తిని; ఇచ్చును= ప్రసాదిస్తాడు. 
తా : ఈ గజేంద్ర మోక్షణ గాథను (శ్రద్ధతో చదివే భక్తులకు శ్రీమహావిష్ణువు ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలుగా గల 
భోగాలను, చివరికి ముక్తిని (ఇహపరాలను) ప్రసాదిస్తాడు. 
విశే : విష్ణుదేవాలయాలలో అర్చనసమయంలో పంచస్తవాలను పఠించడం ఆనవాయితీ. 

గ్ర విష్ణుసహస్రనామం 2) భీష్మసూక్తం త్రి గబేంద్రమోక్షణం త్త) భగవద్దీత 5) మనుస్కృతి. 


క. తామసుతమ్ముండు రైవత, నామకుందై వెలసె మనువు; నలువురమీందన్‌ 

భూమికింబ్రతివింధ్యార్డున, నామాదులు నృపులు మనువునందనులు నృపా. 138 
ప్రతి : నృపా= రాజా!; తామసు తమ్ముండు= తామస మనువు తమ్ముడైన; రైవత నామకుండు+ఐ= రైవతుడనే పేరుతో; 
మనువు; నలువుర మీందన్‌= ఐదవవానిగా; వెలసెన్‌= వెలసినాడు; మనువు నందనులు= మనువు కుమారులు; ప్రతివింధ్య, 
అర్జున నామాదులు = ప్రతివింధ్యుడు, అర్జునుడు మొదలైనవారు; భూమికిన్‌= ఈ భూలోకానికి; నృపులు= రాజులు. 
తా :; ఓ రాజా! తామస మనువు తమ్ముడు రైవతుడు ఐదవ మనువు అయ్యాడు. అతని కొడుకులైన ప్రతివింధ్యుడు, 
అర్జునుడు మొదలైనవారు భూలోకానికి రాజులయ్యారు. 


సీ మునులు హిరణ్యరోముండు నూర్ధ్వబాహుండు వేదశీర్నుండను వీరు మొదలు 
నమరులు భూతరయాదులు శుభ్రుని పత్ని వికుంఠాఖ్య పరమసాధ్వి; 
యీ యిద్దజకుంబుత్రుందై తన కళలతో వైకుంఠుండనంబుట్టి వారిజాక్షుం 
డవనిపై వైకుంఠ మనియెడి లోకంబుంగల్సించె నెల్ల లోకములు మొక్క 


64 శ్రీమహాభాగవతము 


తే... రమ యెదుర్కోలు 'సేకొనె రాజముఖ్య!, తదనుభావంబు గుణములుందలంపందరమె? 
యీ ధరారేణుపటలంబు నెజుంగవచ్చుం, గాని రాదయ్య హరిగుణగణము సంఖ్య. 1389 


ప్రతి : రాజముఖ్య= కే పరీక్షిన్మహారాజా! ఈ మనువు కాలంలో; హిరణ్యరోముడు, ఊర్ధ్వబాహుడు, వేదళీర్నుడు; వీరు 
మొదలు= మొదలైనవారు; మునులు= మునులయ్యారు (సప్తర్షులు) భూతరయాదులు= భూతరయుడు మొదలైనవారు; 
అమరులు= దేవతలయ్యారు; వికుంఠాఖ్య= వికుంఠ అనే పేరు కల; పరమసాధ్వి= ఆమె గొప్ప పతివ్రత; శుభుని పత్ని= 
శుభుని భార్య; ఈ యిద్దజకున్‌= ఈ యిరువురికీ; పుత్రుందై= కుమారుడై; తన కళలతో = ఆత్మ తేజంతో; వైకుంఠుం 
డనన్‌+పుట్టి= వైకుంఠుడు అనె పేరుతో జన్మంచి; వారిజాక్షుండు= ఆ మహావిష్ణువు; ఎల్ల లోకములు మొక్కన్‌= అన్ని 
లోకాలవారూ గౌరవించగా అవని పైన్‌= ఈ లోకాలలో, వైకుంఠమని యెడి= వైకుంఠమనే పేరున్న లోకంబున్‌+కల్పించెన్‌= 
లోకాన్ని సృష్టించాడు; రమ= లక్ష్మీదేవి; ఎదుర్మోలు+చేకొనెన్‌= ఆయనను స్వయంగా పెండ్లాడింది; తద్‌+అనుభావంబున్‌= 
ఆయన మహిమను; గుణములున్‌= కల్యాణగుణాలను; తలపన్‌+తరమె= ఊహించడానికి సాధ్యపడుతుందా!; 
ఈ+ధరారేణు +పటలంబున్‌= ఈ భూమిలోని ధూళి కణాల సంఖ్యను; ఎజుంగవచ్చున్‌+కాని= తెలుసుకోగలం కాని; 
హరిగుణ గణము సంఖ్య= వైకుంఠుని గుణములను గురించి సమగ్రంగా తెలుసుకోవడం; రాదయ్య= సాధ్యం కాదు. 
తా : ఓ రాజా! ఈ మనువు కాలంలో హిరణ్యరోముడు, ఊర్బ్వబాహుడు, వేదళశీర్నుడు మొదలైనవారు సప్తర్షులయ్యారు. 
భూతరయుడు మొదలైనవారు దేవతలయ్యారు. శుభుడు - వికుంఠ అనే పుణ్యదంపతులకు ఆత్మతేజంతో శ్రీమహావిష్ణువు 
వైకుంఠుదనే పేరుతో అవతరించాడు. సర్వలోకాలలోని వారూ నమస్మరించగా వైకుంఠమనే లోకాన్ని కల్పించాడు. లక్ష్మీదేవి 
స్వయంగా వరించి ఆయనను పెళ్ళాడింది. ఆయన మహిమను, కల్యాణగుణాలను ఊహించదానికి సాధ్యపడుతుందా? 
ఈ భూమి మీది ధూళికణాలను లెక్కించవచ్చునేమో కాని హరి గుణగణాలను లెక్కించటం సాధ్యం కాదు. 


వ. తదనంతరంబు. 140 
తా: ఆ తరువాత. 


క్స్‌ చక్షుస్తనూజుండు చాక్షుషుండను వీరుందాజవ మనువయ్యె నవనినాథ! 
భూమీశ్వరులు పురుపురుష సుద్యువ్నాదు లాతని నందను; లమరవిభుండు 
మంత్రద్యుమాఖ్యుండమర్హ్యు లాప్యాదికులాహవిష్మద్వీరకాదిఘనులు 
మునులందు విభుండు సంభూతికి వైరాజునకుంబుట్టి యజితుండు నాంగ నొప్పె 


ఆ. నతండ కాండె కూర్మమై మందరాద్రిని, నుదధిజలములోన నుండి మోచె; 
నతండు సువ్వె దివిజు లర్థింప నమృతాబ్ధిం, ద్రచ్చి యిచ్చె నా సుధారసంబు. 14 


ప్రతి : అవనినాథ= ఓ రాజా! చక్షుస్‌+తనూజుండు = చక్షువు కొడుకు; చాక్షుషుండు +అను+వీరుండు= చాక్షుషుడు అనే 
వీరుడు; ఆజవ మనువు +అయ్యెన్‌= ఆరవ మనువు అయ్యాడు; పురుః+పురుష+సుద్యుమ్న+ఆదులు= పురువు, పురుషుడు, 
సుద్యుమ్నుడు మొదలైనవారు; ఆతని నందనులు= అతని కొడుకులు; భూమీశ్వరులు = రాజులయ్యారు; మంత్రద్యుమ+ 
ఆఖ్యుండు= మంత్రద్యుముడు అనే పేరుగలవాడు; అమరవిభుండు = ఇంద్రుదయ్యాదు; ఆప్యాదికులు= ఆపుడు మొదలైనవారు; 
అమరులు = దేవతలు అయ్యారు; హవిష్మత్‌+వీరక+ఆదిఘనులు= ఆ హవిష్మంతుడు, వీరకుడు మొదలైనవారు; మునులు = 


అష్టమస్మంధము 65 


సప్తర్నులయ్యారు; విభుందు= శ్రీమహావిష్ణువు; సంభూతికి= సంభూతి అనే స్త్రీకి; వైరాజునకున్‌= వైరాజుకు; పుట్టి= జన్మించి; 
అజితుండు+నాంగన్‌= అజితుడు అనే పేరుతో; ఒప్పెన్‌= ప్రకాశించాడు; కూర్మము+ఐ= తాబేలై, అతండు+కాండె= అతనే 
కదా మందరాద్రిని= మందర పర్వతాన్ని ఉదధి జలములోన నుండి= సముద్రంలో ఉండి; మోచెన్‌= మోసినాడు; 
దివిజులు +అర్ధింపన్‌= దేవతలు వేడగా; అమృతాబ్టిన్‌ +త్రచ్చి= అమృత సముద్రాన్ని (క్షీరసాగరాన్ని చిలికి, అతండు+సువ్వె= 


అతనే కదా!; ఆ సుధారసంబున్‌= ఆ అమృతాన్ని ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తా : చక్షువు కుమారుడు మహావీరుడైన చాక్షుషుడు ఆరవ మనువయ్యాడు. పురువు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైన 
అతని కుమారులు రాజులయ్యారు. మంత్రద్యుముడు ఇంద్రుడయ్యాడు; ఆప్యులు మొదలైనవారు దేవతలయ్యారు. హవిష్ణంతుడు, 
వీరకరుడు మొదలైనవారు సప్తర్నులయ్యారు. శ్రీమహావిష్ణువే సంభూతి అనే స్తీకి, వైరాజు అనే పురుషునికీ కుమారుడుగా 
“అజితుడు అనే పేరుతో జన్మించాడు. అతనే కూర్మరూపాన్ని ధరించి సముద్రంలో పడిపోకుండా మందరపర్వతాన్ని 
మోశాడు. అతనే దేవతల కోరిక మేరకు క్షీరసముద్రాన్నీ చిలికి అమృతాన్ని వారికి ఇచ్చాడు. 


ఫి క్షీరసాగర మథన కథా ప్రారంభము + 
వ. అని పలికినం బరీక్షిన్నరేంద్రుండు మునీంద్రున కిట్లనియె. 142 


యని 


ప్రతి : అని; పలికినన్‌= పలుకగా; పరీక్షిన్నరేంద్రుండు = పరీక్షిత్తు; మునీంద్రునకున్‌= శుకమహర్షిత్రో; ఇట్లు +అనియెన్‌= 
ఇలా అన్నాడు. 
తా : అని పలుకగా పరీక్షిత్తు శుకమహర్షితో ఇలా అన్నాడు. 
మ. విను; ము న్నేటికింద్రచ్చె పాలకడలిన్‌ విష్ణుండు? కూర్మాకృతిన్‌ 

వనధింజొచ్చి య దెట్లు మోచె బలుకవ్వంబైన శైలంబు? దే 

వ నికాయంబమృతంబు నెట్లు వడసెన్‌? వారాశి నేమేమి సం 

జనితంబయ్యె? మునీంద్ర! చోద్యము గదా సర్వంబుంజెప్పంగదే! 143 
ప్రతి : మునీంద్ర= ఓ శుకమహర్నీ వినుము= నా ప్రశ్నల్ని వినండి; మున్ను= పూర్వం; విష్ణుండు= శ్రీమహావిష్ణువు; 
పాలకడలిన్‌= క్షీరసాగరాన్ని; ఏటికిన్‌= ఎందుకు; కత్రచ్చిన్‌= చిలికాడు?; కూర్మ+ఆకృతిన్‌= తాబేలు రూపుపొంది; వనధిన్‌+ 
చొచ్చి= సముద్రాన్ని ప్రవేశించి; బలుకవ్వంబైన శైలంబున్‌= పెద్ద కవ్వంగా ఉండిన మందర పర్వతాన్ని అది+ఎట్లు+మోచెన్‌= 
అదెలా మోశాడు?) దేవనికాయంబు= దేవతల సమూహం; అమృతంబున్‌= అమృతాన్ని, ఎట్లు+వడసెన్‌= ఎలా పొందారు?; 
వారాశిన్‌= సముద్రంలో; ఏమేమి; సంజనితంబు +అయ్యెన్‌= పుట్టాయి; చోద్యము+కదా! =ఇదంతా ఆశ్చర్యంగా లేదూ!; 
సర్వంబున్‌= అన్నింటినీ; చెప్పంగదు+ఏ= దయతో చెప్పండి. 
తా : ఓ మహర్షీ! నామనవి వినండి. శ్రీమహావిష్ణువు క్షీరసాగరాన్ని ఎందుకు మధించాడు? కూర్మరూపం ధరించి 
సముద్రంలో ప్రవేశించి కవ్వంగా వాడబడుతూ ఉండిన అంత పెద్ద మందర పర్వతాన్ని ఎలా మోశాడు? దేవతలకు 


అమృతం ఎలా లభించింది? సముద్రంలో ఏమేమి పుట్టాయి? అంతా ఆశ్చర్యంగా ఉంది. దయతో నాకు ఆ వివరాల్ని 
చెప్పంది. 


66 శ్రీమహాభాగవతము 


క. అప్పటినుండి బుధోత్తమ! చెప్పెదు భగవత్మథావిశేషంబులు నా 

కెప్పుడుందనివి జనింపదు సెప్పంగదే చెవులు నిండ శ్రీహరికథలన్‌. కశడ 
ప్రతి :; బుధ+ఉత్తమ= ఉత్తమ పండితుడయిన శుకమహర్షి; అప్పటి నుండి= ఎన్నో రోజుల నుండి (భాగవతం ప్రారంభించి 
నప్పటి నుండి); భగవత్‌ +కథా+విశేషంబులు= భగవంతునికి సంబంధించిన ఎన్నో విశేషాలు; చెప్పెదు= చెబుతూ 
వచ్చావు; నాకున్‌ +ఎప్పుడున్‌+తనివి+జనింపదు= నాకు ఎప్పుడూ తృప్తి కల్లలేదు. (చాలనిపించలేదు); చెవులు నిందన్‌= 
చెవులు నిండేటట్లు; శ్రీహరికథలన్‌= శ్రీమహావిష్ణువు కథలను; చెప్పన్‌+కదే= దయచేసి చెప్పండి. 
తా : ఓ పండితోత్తముడైన శుకమహర్నీ! ఇప్పటివరకు ఎన్నో భగవంతుని కథల్ని చెప్పారు. ఎంత విన్నా నాకు సంతృప్తి 
కావడం లేదు. ఇంకా వినాలని ఉంది. నా చెవులనిండుగా శ్రీమహావిష్టు కథలను ఇంకా వినిపించు. 
వ. అని మజియు నడుగం బడినవాందై యతని నభినందించి హరిప్రసంగంబు సెప్ప నుపక్రమించె నని 
సూతుండదు ద్విజుల కిట్లనియె; నట్లు శుకుండు రాజుంజూచి. 145 


ప్రతి : అని; మజియు= ఇంకా; అదుగన్‌+పడినవాండు +ఐ= వివరించుమని పరీక్షిత్తు అడుగగా; అతనిన్‌+అభినందించి= 
శుకుడు అతని ప్రశ్నలకు సంతోషించి; హరి ప్రసంగంబున్‌= విష్ణు గాథలను; చెప్పన్‌= చెప్పడానికి; ఉపక్రమించెన్‌= 
ప్రారంభించాడు; అని; సూతుడు; ద్విజులకున్‌= శౌనకాది మునులకు; ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పాడు; అట్లు= ఆ 
విధంగా; శుకుండు; రాజున్‌+చూచి= పరీక్షిత్తును (చూసి ఇలా చెప్పాడు)... 
తా ; ఈ విధంగా పరీక్షిత్తు అడగ్గా శుకమహర్షి సంతోషించి విష్ణుకథలు చెప్పడానికి ఉపక్రమించాడు అని సూతుడు 
శౌనకాదిమునులతో ఇలా అన్నాడు - ఈ విధంగా శుకుడు పరీక్షిత్తును చూచి 
క. కసి మసంగి యసుర విసరము లసిలతికల సురల నెగువ నసువులు వెడదలం 

బసంజెడిరి; పడిరి; ౩ఆడసిరి యసమసమరవిలసనముల ననువెడలి నృపా! 146 
ప్రతి : నృపా= రాజా!; కసి మసంగి= ద్వేషం పెరిగి అసుర విసరములు= రాక్షస సమూహములు; అసి లతికలన్‌= 
తీగలవంటి కత్తులతోనే; సురలన్‌= దేవతలను; అసువులు = ప్రాణాలు; ఎగువన్‌+వెడలన్‌= పైకి పోయేలా వేయగా; (ఆ 
దేవతలు) అసమ +సమర +విలసనములన్‌= సాటిలేని యుద్ధవిజ్బంభణలచేత; అనువు+ఎడలి= ఉపాయం లేక; పసన్‌+ 
చెడిరి= శక్తి కోల్పోయారు; పడిరి= ఓడిపోయారు; కెడసిరి= నశించారు. 
తా : శుకుడు ఇలా చెప్పాడు : “రాజా! రాక్షసులు కసి పెంచుకొని అతి సుకుమారమైన ఆయుధాలతోనే దేవతల ప్రాణాలు 


తీశారు. వీరి యుద్ధ విజ్బంభణకు తాళలేక వారిని ఎలా జయించాలో తెలియక దేవతలు శక్తి కోల్పోయారు. ఓడిపోయారు. 
చాలామంది చనిపోయారు. 


క. సురపతి వరుణాదులతో సురముఖ్యులు గొంద అరిగి సురశైలముపై 
సురనుతుండగు నజుంగని యా సుర దుష్కృతింజెప్పి రపుడు సొలయుచు నతులై. కేశ 


ప్రతి : అపుడు= ఆ సమయంలో; సురముఖ్యులు = దేవతలలో ప్రముఖులు; కొందటజు; సురపతి వరుణ+ఆదులతో = 
ఇంద్రుడు, వరుణుడు మొదలైన దిక్పాలకులతో; అరిగి= వెళ్ళి; సురశైలముపైన= మేరుపర్వతం పైన; సురనుతుందగు= 


అష్టమస్మంధము 6/7 


సురలచేత ప్రార్ధింపబడిన; అజున్‌+కని= బ్రహ్మదేవుని చూచి; ఆసుర దుషృతిన్‌= రాక్షసుల దుండగాలను; నతులు+ఐ= 
నమస్కరిస్తూ సొలయుచున్‌= బాధపడుతూ; చెప్పిరి= విన్నవించారు. 

తా; ఆ సమయంలో కొందరు దేవముఖ్యులు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని మొదలైన దిక్పాలకులతో, కలిసి మేరు 
పర్వతంమీద ఉన్న బ్రహృ్నదేవుని దర్శించారు. దేవతలు బ్రహృ్నదేవుని ఎన్నో విధాలుగా స్తుతించారు. ఎంతో బాధతో 
దేవతలందరూ రాక్షసుల దుర్మార్గాలను ఇలా విన్నవించారు. 


క. దుర్వాసు శాపవశమున నిర్వీర్య్భత జగములెల్ల నిశీకములై 

పర్వతరిపుతోంగూడ నపర్వము లయి యుండె హతసుపర్వావళులై. 148 
ప్రతి : దుర్వాసు శాపవశమునన్‌= దుర్వాస మహర్షి శాపంవల్ల; జగములెల్లన్‌= అన్ని లోకాలూ; నిశీకములు+ఐ = శ్రీని 
పోగొట్టుకున్నవై (పౌరుషం, వైభవం అన్నీ శ్రీలో భాగమే); పర్వతరిపుతోన్‌+కూడన్‌= పర్వతాల రెక్కలు ఖండించిన ఇంద్రుడితో 
సహా హతసుపర్వావళులు +ఐ= చంపబడిన దేవతల సమూహములు గలవై; అపర్వములు +అయి+ఉందెన్‌= వేడుకలు 
పోగొట్టుకొని ఉన్నారు. 


తా : దుర్వాసుని శాపంవల్ల ఇంద్రునితోపాటు సంపదలు లేనివయ్యాయి. పలువురు దేవతలు మరణించారు. వేడుకలు 
లేక శోభలేనివయ్యాయి. 


ఆ. నెలవు వెడలి వచ్చి నిస్తేజులై నట్టి వేల్చుగములం జూచి వేల్చుంబెద్ద 

పరమపురుషుందలంచి ప్రణతుందై సంఫుల్లపద్మవదనుండగుచుంబలికందెలియ. 140 
ప్రతి : నెలవు= వారి వారి న్థానాలను; వెడలివచ్చి= వదలివచ్చి; నిస్తేజులు+ఐనట్టి= కాంతి విహీనులై ఉన్న వేల్చుగములన్‌= 
దేవతాసమూహాన్ని; వేల్పుంబెద్ద= దేవతలలో పెద్దవాడైన బ్రహ్మదేవుడు; చూచి; పరమపురుషున్‌= పరమాత్ముని; తలంచి= 
ధ్యానించి; ప్రణతుండదు+ఐ= నమస్మరించి; సంఫుల్ల= వికసించిన; పద్మవదనుండు +అగుచున్‌= పద్మం లాంటి ముఖం 
కల్గినవాడు అవుతూ; తెలియన్‌+పలికెన్‌= ఇలా తెలియజేశాడు. 
తా : వారివారి స్థానాలు వదలివచ్చి కాంతి విహీనులై కనిపిస్తున్న దేవతలను చూసి, బ్రహ్మదేవుడు పరమాత్ముడైన 
శ్రీమహావిష్ణువును ధ్యానించి నమస్మరించుకొని, వికసించిన ముఖంతో ఇలా వారికి తెలియజేశాడు. 
క. ఏనును మీరును గాలము, మానవ తిర్యగ్లతాద్రుమ స్వేదజముల్‌ 

మానుగ నెవ్వని కళలము, వానికి (మైొక్కెదము గాక వగవంగ నేలా? 150 
ప్రతి : ఏనును= నేనూ; మీరును= మీరూ; కాలమున్‌= కాలమూ; మానవ= మానవులు; తిర్యక్‌= జంతువులు, పక్షులు; 
లతాద్రుమ= తీగలు, చెట్టు; 'స్వేదజముల్‌= చెమట నుండి పుట్టె సూక్ష్మజీవులు; మానుగన్‌= తగినట్టు; ఎవ్వని= ఏ 
పరమాత్ముని; కళలము= తేజోరూపాలమో; వానికిన్‌= ఆ భగవంతునికి; (మొక్కెదము+కాక= నమస్మారం చేద్దాం; 
వగవంగన్‌= దుఃఖం పొందడం; ఏల= ఎందుకు? 
తా ; నేను, మీరు, ఈ కాలమూ, మానవులు, పక్షులు, జంతువులు, తీగలు, చెట్లు, చెమట నుండి పుట్టె సూక్ష్మజీవులు, ఏ 
పరమాత్ముని తేజోరూపాలుగా జన్మించామో; ఆ భగవంతునికి నమస్కరిద్దాం. అంతే తప్ప దీనికి ఏడవటం ఎందుకు? 


68 శ్రీమహాభాగవతము 


క. వధ్యుండు రక్షణీయుండు సాధ్యుండు మాన్యుండని లేని సర్గత్రాణా 

వధ్యాదు లొనర్చు నతం డాధ్యంత విధానమునకు నర్హుండు మనకున్‌. 151 
ప్రతి :; వధ్యుండు= చంపదగినవాడు; రక్షణీయుండు= కాపాడదగినవాడు; సాధ్యుండు= కష్టపెట్టదగినవాడు; 
మాన్యుండు = గౌరవించదగినవాడు; అని; లేని; సర్షత్రాణ +అవధి+ఆదులు= సృష్టి స్థితి, అయాదులను; ఒనర్చున్‌+అతండు = 
జరిపేటటువంటి ఆ భగవంతుదే; ఆధి+అంత విధానమునకున్‌= మనోవ్యాధుల నిర్మూలన విధికి మనకున్‌= మనకు; 
అర్హుండు= తగినవాడు (శరణు కోరదగినవాడు). 
తా :; చంపదగినవాడు, రక్షింపదగ్గవాడు, కష్టపెట్టదగ్గవాడు, గౌరవింపదగ్గవాడు - అనే తేడాలు లేని ఆ భగవంతుడు 
మాత్రమే సృష్టి రక్షణ, లయ - అనే మూడు వ్యాపారాలను జరుపుతాడు. కాబట్టి మన చింతలు తీర్చుటకు ఆ పరమాత్ముడే 
తగినవాడు. (అతనినే శరణు వేడుకుందాం) 


క. వరదునింబరమ జగద్గురు, గరుణాపరతంత్రు మనము గనుంగొన దుఃఖ 

జ్వరములు సెడునని సురలకు సరసిజజని చెప్పి యజితు సదనంబునకున్‌. 152 
ప్రతి :; వరదునిన్‌= వరాలను ఇచ్చేవాడు; పరమ జగద్దురున్‌= లోకోత్తరుడైన జగద్దురుని; కరుణాపరతంత్రున్‌= దయామయుడైన 
వానిని మనము; కనుంగొనన్‌= దర్శిస్తే దుఃఖ+జ్వరములు= దుఃఖాలు అనే రోగాలు; చెడునని= నశిస్తాయని, సరసిజజని= 
బ్రహ్మ చెప్పి; అబితు సదనంబునకున్‌= అబితునిగా అవతరించిన శ్రీమహావిష్ణువున్న చోటికి... 
తా : వరప్రదాత, లోకగురువు, దయామయుడు అయిన పరమాత్ముని మనం దర్శిస్తే మన దుఃఖ జ్వరాలు అన్నీ శమిస్తాయి 
అని వారికి విశ్వాసం కల్పించి బ్రహ్మదేవుడు వారందరితో కలిసి “అజిత భగవానుని నివాసానికి వెళ్ళాడు. 
వ. తానును దేవతాసమూహంబును నతిరయంబునం జని వినయంబునం గానంబడని య వ్విభు 
నుద్దేశించి దైవికంబులగు వచనంబుల నియతేంద్రియుందై యిట్లని స్తుతియించె. 1538 
ప్రతి : (బ్రహ్మదేవుడు) తానును; దేవతాసమూహంబును= దేవతలతోకలిసి; అతిరయంబునన్‌= త్వరగా చని= వెళ్ళి; 
కానంబదని= అదృశ్యరూపుడుగా ఉన్న; ఆ+విభున్‌= ఆ ప్రభువును; ఉద్దేశించి= గురించి; దైవికంబులు +అగు= దివ్యమైన 
(వేద) వచనంబులన్‌= మంత్రాలతో; నియత+ఇంద్రియుండు+ఐ= ఏకాగ్ర చిత్తంతో; ఇట్లు+అని= ఈ విధంగా; 
వినయంబునన్‌= వినయంతో; స్తుతియించెన్‌= స్తుతించాడు. 
తా; బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి త్వరగా అజిత భగవానుని నివాసం చేరి, అదృశ్యరూపుడుగా ఉన్న ఆ ప్రభువును 
దివ్యమైన వేదమంత్రాలతో ఇలా స్తుతించాడు. 
స్స్‌ ఎవ్వని మాయకు నింతయు మోహించుందజణిమి యెవ్వని మాయ దాంట రాదు; 

తన మాయ నెవ్వందింతయు గెల్పినట్టివాందెవ్వనింబొడగాన రెట్టిమునులు, 

సర్వభూతములకు సమవృత్తి నెవ్వండు చరియించుందనచేత జనితమయిన, 

ధరణి పాదములు చిత్తము సోముం డగ్ని ముఖంబు గన్నులు సోమకమలహితులు, 


అష్టమస్మంధము 69 


తే. చెవులు దిక్కులు, రేతంబు సిద్ధజలము, మూండు మూర్తుల పుట్లిల్లు, మొదలి నెలవు 


జ్రల్సు, 
గర్భ మఫఖీలంబు, మూర్ధంబు గగన మగుచు, మలయు నెవ్వండు వాని నమస్మరింతు. 154 

ప్రతి : ఇంతయున్‌= ఈ సమస్తమూ; ఎవ్వని మాయకున్‌= ఎవని మాయవల్ల; మోహించున్‌= మోహంలో మునిగిపోతుందో; 
తతిమి= మీదు మిక్కిలి ఎవ్వని మాయ= ఎవని మాయ; దాంట రాదు= దాటడానికి సాధ్యం కాదో; తనమాయన్‌= తన 
మాయచేత; ఎవ్వండు +ఇంతయున్‌= ఎవరు ఇంతటినీ; గెల్చినట్టివాండు = గెలిచినవాడో; ఎవ్వనిన్‌= ఎవనిని; ఎట్టిమునులు= 
ఎంతగొప్ప బుషులైనా; పొడగానరు= చూదజాలరో; సర్వభూతములకున్‌= సకల భూతాల విషయంలోనూ; ఎవ్వండు= 
ఎవడైతే; సమవృత్తిన్‌= సమానంగా; చరియించున్‌= చరిస్తాడో, తనచేత జనితమయిన= అతని నుండి పుట్టిన; ధరణి 
పాదములు= భూమె అతని పాదాలు; సోముండు చిత్తము= చంద్రుడు మనస్సు; అగ్ని ముఖంబు= అగ్ని ముఖం; కన్నులు 
సోమకమలహితులు = చంద్రుడు, సూర్యుడు, కన్నులు; చెవులు దిక్కులు= దిక్కులు చెవులు; రేతంబు సిదజలము= వీర్యం 
జలం; అతడు; మూండు మూర్తుల పుట్టిల్లు= త్రిమూర్తులకు మూలం; మొదలి నెలవు గర్భము= అన్నింటినీ నిలుపుకొన్నది 
అతని కడుపు; మూర్ధంబు గగనము= తలే ఆకాశం; అగుచున్‌= కాగా; ఎవ్వండు మలయున్‌= ఎవడు ప్రవర్తిస్తాడో 
(ఉంటాడో); వానిన్‌= అతనికి; నమస్మరింతున్‌= నమస్మరిస్తాను. 

తా : ఈ సమస్త జగత్తూ ఎవని మాయవల్ల మోహంలో మునిగిపోతుందో - ఎవని మాయదాట రానిదో; ఎవరు తన 
మాయచేత జగత్తు అంతా గెల్పుకున్నాడో, ఎవనిని మహాబుషులు కూడా చూడలేరో, సకలభూతాల విషయంలోనూ 
ఎవరు సమంగా ప్రవర్తిస్తారో, అలాంటి పరమాత్మ నుండే ఈ జగత్తు ఏర్పడింది. భూమి అతని పాదాలు. చంద్రుడు 
మనస్సు. అగ్ని ముఖం. కన్నులు సూర్యచంద్రులు. చెవులు దిక్కులు. వీర్యం జలం. త్రిమూర్తులకు మూలమితడే. అతని 
గర్భంలో జగత్తంతా దాగి ఉంది. ఆకాశమే అతని తల - ఇలా ప్రకాశించే ఆ పరమాత్మునికి నమస్మరిస్తాను. 


వ. మజథజియు నెవ్వని బలంబున మహేంద్రుండును, బ్రసాదంబున దేవతలును, గోపంబున రుద్రుండును, 
బౌరుషంబున విరించియు, నింద్రియంబుల వలన వేదంబులును మునులును, మేఢ్రంబునం బ్రజాపతియును, 
వక్షంబున లక్ష్మియు, ఛాయ వలనం బితృదేవతలును, స్తనంబుల వలన ధర్మ్శ్మంబును, బృష్టంబుల వలన 
నధర్మంబును, శిరంబు వలన నాకంబును, విహాసంబు వలన నప్సరోజనంబులును, గుహ్యంబువలన 
బ్రహ్మంబును, ముఖంబు వలన విప్రలును, భుజంబుల వలన రాజులును (బలంబును,) నూరువుల 
వలన వైశ్యులును (నైపుణ్యంబును,) బదంబుల వలన శూద్రులును, (నవేదంబును) నధరంబువలన 
లోభంబును, నుపరిరదచ్చదంబు వలనంటబ్రీతియు, నాసాపుటంబువలన ద్యుతియు, స్పర్శంబునం 
గామంబును, భ్రూయుగళంబున యమంబును, బక్షంబున గాలంబును సంభవించె; నెవ్వని యోగమాయా 
విహితంబులు ద్రవ్యవయః కర్మగుణ విశేషంబులు; చతుర్విధభూత సర్గం బెవ్వని యాత్మతంత్రం; బెవ్వని 
వలన సిద్ధించి లోకంబులును లోకపాలురును బ్రదుకు చుందురు, పెరుంగుచుందురు; దివిజులకు నాయువు 
బలంబునై, జగంబులకు నీశుందై, ప్రజలకుంప్రజనుందై, బ్రజావన క్రియాకాండ నిమిత్త సంభవుండగు 
జాతవేదుందై, యంతస్సముద్రంబున ధాతు సంఘాతంబులం బ్రపంచించుచు బ్రహ్మమయుండై, ముక్తికి 
ద్వారంబై, యమృత, మృత్యు స్వరూపుందై, చరాచర ప్రాణులకు ప్రాణంబై యోజస్స్పహోబల 


70 శ్రీమహాభాగవతము 


వాయురూపంబులైన ప్రాణేంద్రియాత్మ శరీర నికేతనుండై పరమ మహాభూతి యగు న ప్పరమేశ్వరుండు 
మాకుంబ్రసన్నుండగుంగాక! యని మజియును. 155 


ప్రతి : మజియున్‌= ఇంకా; ఎవ్వని బలంబున= ఎవని బలంచేత్స మహేంద్రుండును= ఇంద్రుడు; ప్రసాదంబునన్‌= 
అనుగ్రహంచేత; దేవతలు= సురలు; కోపంబునన్‌= కోపంచేత; రుద్రుండును= రుద్రుడు; పారుషంబునన్‌= పౌరుషం చేత; 
విరించియున్‌= బ్రహ్మదేవుడు; ఇంద్రియంబుల వలనన్‌= అవయవాలనుండి; వేదంబులును= వేదాలు; మునులును= 
మునులు; మేఢ్రంబునన్‌= పురుషావయవం నుండి; ప్రజాపతియును= ప్రజాపతి; వక్షంబునన్‌= వక్షంనుండి; లక్ష్మియు= 
లక్ష్మీదేవి; ఛాయవలనన్‌= నీడ నుండి; పితృదేవతలును= పితృదేవతలు; స్తనంబులవలనన్‌= రొమ్ములనుండి; ధర్మంబును = 
ధర్మం; పృష్టంబులవలనన్‌= వీపునుండి; అధర్మంబును= అధర్మం; శిరంబువలనన్‌= తలనుండి, నాకంబును= స్వర్ణం; 
విహాసంబువలనన్‌= నవ్వునుండి; అప్పరస్‌+జనంబులును= అప్సరసలు; గుహ్యంబు వలనన్‌= గుహ్యావయం నుండి; 
బ్రహ్మంబును= బ్రహ్మము (దీన్నే పైన పౌరుషమనీ అన్నాడు) ముఖంబువలనన్‌= ముఖంనుండిి; విప్రలును= బ్రాహ్మణులు; 
భుజంబులవలనన్‌= భుజాలనుండి; రాజులును= క్ష్మత్రియులు (బలం) ఊరువులవలనన్‌= తొడలనుండి; వైశ్యులును 
(నైపుణ్యంబును= నేర్చ్పరితనం= వాణిజ్యానికి కావాల్సిన యుక్తి; పదంబులవలనన్‌= పాదాలనుండి; శూద్రులును= 
శూద్రులు (అవేదంబును= వేదరాహిత్యం); అధరంబువలనన్‌= క్రింది పెదవినుండి; లోభంబును= లోభగుణం; 
ఉపరిరదచ్చదంబువలనన్‌= పై పెదవినుండి; ప్రీతియున్‌= ప్రేమ; నాసాపుటంబు వలనన్‌= ముక్కుపుటాల నుండి; 
ద్యుతియున్‌= కాంతి; స్పర్శంబునన్‌= స్పర్శవల్ల;ు కామంబును= కామం; భ్రూయుగళంబునన్‌= కనుబొమల నుండి; 
యమంబును= ప్రాణాలు తీసే కాలధర్మం (యముని లక్షణం) పక్షంబునన్‌= పక్కనుండి; కాలంబునున్‌= కాలం; 
సంభవించెన్‌= పుట్టాయి; (ద్రవ్య వయః కర్మ గుణ విశేషంబులు= (ద్రవ్యం, కర్మలు, గుణ విశేషాలు; ఎవ్వని యోగమాయా 
విహితంబులు= ఎవని యోగమాయచేత ఏర్పడుతున్నాయో; ఎవ్వని ఆత్మతంత్రంబు= ఎవని ఆత్మతంత్రం (స్వయం= 
నిర్మాణ చాతుర్యం); చతుర్విధభూత సర్దంబు= జరాయుజ, ఉద్భిజ, 'స్వేదజ, అండజాలనే నాలుగు విధాల జీవరాశుల 
కదిమూలమో; ఎవ్వని వలనన్‌ సిద్ధించి= ఎవనివలన పుట్టి; లోకంబులును, లోకపాలురును బదుకుచుందురు= లోకాలు, 
లోకపాలకులు జీవిస్తున్నారో; 'పెరుంగుచుందురు= వృద్ధిపొందుతున్నారో; దివిజులకున్‌= దేవతలకు; ఆయువు = ఆయుస్సు; 
బలంబును+ఐ= బలమూ తానే అయి; జగంబులకున్‌+ఈశుండు+ఐ= లోకాలకు ప్రభువై; ప్రజలకున్‌+ప్రజనుండు +ఐ= 
ప్రజలను పుట్టించే వాడై; ప్రజావన= ప్రజలను రక్షించే; క్రియాకాండ +నిమిత్త= కర్మకాండల కోసం; సంభవుండగున్‌= 
పుట్టిన; జాతవేదుందు+ఐ= అగ్ని దేవుడై; అంతస్సముద్రంబునన్‌= సముద్రంలో; ధాతుసంఘాతంబులన్‌= రత్పరాసులను; 
ఇతర ధాతువులను; ప్రపంచించుచున్‌= పుట్టిస్తూ 'బ్రహ్మమయుండు+ఐ= సకల సృష్టిని నింపుకొని, ముక్తికిన్‌ +ద్వారంబై= 
ముక్తిద్వారమై; అమృత +మృత్యు+స్వరూపుండు +ఐ= చావు, బ్రతుకులు - రెండూ తన రూపాలై; చరాచర ప్రాణులకున్‌= 
కదిలేవి, కదలనివి - అయిన సకల జీవరాసులకు; ప్రాణంబు+ఐ= ప్రాణదాతలై; ఓజస్‌+సహః+బల+వాయు+ 
రూపంబులు+ఐన = తేజస్సు, మనోబలం, బలం, వాయువు రూపాలతో; ప్రాణ+ఇంద్రియ+ఆత్మ+ శరీర +నికేతనుండు + 
ఐ= ప్రాణుల అవయవాలలో, ఆత్మలో, శరీరంలో నిండి ఉన్నవాడై; పరమ మహాభూతి+అగు= మిక్షిలి ఉత్కష్టమైన 
“విభూతి (ప్రకాశించే ధర్మం) అయినటువంటి; ఆ+పరమేశ్వరుండు = ఆ పరమశక్తిమంతుడు; మాకున్‌+ప్రసన్నుండు + 
అగుంగాక= మాపై దయచూపును గాక; అని మజియును= అని ఇంకా (ప్రస్తుతించాడు)... 


తా:ఏ పరమాత్ముని బలంచేత ఇంద్రుడు, అనుగ్రహంచేత దేవతలు, కోపం వల్ల రుద్రుడు, పౌరుషంచేత బ్రహ్మ 
అవయవాల నుండి వేదాలు, మునులు, పురుషావయవం నుండి ప్రజాపతి, వక్షస్థలం నుండి లక్ష్మీదేవి; నీడ నుండి 


అష్టమస్మంధము ౮/1 


పితృదేవతలు; రొమ్మునుండి ధర్మం; వీపు నుండి అధర్మం; తలనుండి స్వర్గం, నవ్వునుండి అప్పరసలు, గుహ్యావయవం 
నుండి (బ్రహ్మ ముఖంనుండి (బ్రాహ్మణులు, భుజాలనుండి రాజులు, తొడలనుండి వైశ్యులు; పాదాలనుండి శూద్రులు; 
క్రింది పెదవినుండి లోభం, పైపెదవినుండి (ప్రేమ; ముకుపుటాల నుండి కాంతి, స్పర్శవల్ల కామం, కనుబొమలనుండి 
కాలధర్మం, పక్కనుండి కాలం పుట్టాయి. అతని యోగమాయనుండే (ద్రవ్యం, కర్మలు, గుణ విశేషాలు ప్రభవించాయి. 
నాలుగు విధాలైన జీవరాసుల పుట్టుక అతని స్వయం నిర్మాణ చాతుర్యమే; లోకాలు, లోకపాలకులు అతనినుందే పుట్టి 
వృద్ధి పొందుతుంటారు. దేవతలకు ఆయుస్సు, బలమూ ఆయనే. ప్రజలను పుట్టించి, వారి రక్షణం కోసం పుట్టిన 
యజ్ఞయాగాదుల కోసం జన్మించిన అగ్ని దేవుడూ ఆయనే. సముద్రంలోని ధాతుసమూహమంతా ఆయన సృష్టే సకల 
సృష్టీ ఆయనలోనే నిండి ఉంది. మఃక్తికి ద్వారమూ అతనే. చావు బతుకు రెండూ అతని రూపాలే. చరాచరప్రాణి 
సంఘానికి చైతన్యదాత ఆయనే. తేజస్సు, మనోబలం, బలం, వాయురూపాలతో, ప్రాణుల అవయవాలలో, ఆత్మలో, 
శరీరంలో నిండి ఉండి - అంతటా వ్యాపించిన మహా 'విభూతి స్వరూపం ఆయనదే. ఆ పరమశక్తియుతుడు మాపై 
దయజూపు గాక! 


క. మొదల జల మిడిన భూజము, దుది నడుమను జల్లందనము దొరంకొను మాడ్మిన్‌ 
మొదలను హరికిని మొక్కిన, ముద మొందుదు మెల్ల వేల్ప్చుమూంకలు నేమున్‌. 156 


ప్రతి : మొదలన్‌= చెట్టు మొదట్లో, జలము +ఇడినన్‌= నీరుపోస్తే భూజము= చెట్టు; తుదిన్‌+నడుమను= కొమ్మలలోనూ, 
నడుమను; చల్లందనమున్‌= చల్లదనాన్ని దొరంకొను మాడ్మిన్‌= పొందునట్లు; హరికిని= శ్రీహరికి; మొదలను= తొలుత; 
'మొక్కినన్‌= నమస్కరిస్తే ఎల్లవేల్పు మూంకలున్‌= సకల దేవతా సమూహములును; ఏమున్‌= మేమూ (బ్రహ్మ - నేను 
అన్న అర్థంలో); ముదము+ఒందుదుము= సంతోషపడతాము. 

తా : చెట్టుకు పాదులో నీళ్ళుపోస్తే చిటారుకొమ్మలలోనూ, కాండంలోనూ (చివరికి వేళ్ళలో కూడా) చల్లదనం పొంది 
ఆనందిస్తుంది. అలాగే విష్ణుదేవునికి మొదట నమస్కరిస్తే సకలదేవతలు, నేను (బ్రహ్మ సంతోషిస్తాము. 

విశే ; మంత్రాలను 'హరిఃఓమ్‌” అని ప్రారంభించడంలోని అర్ధం ఇదే. పూజానంతరం 'సర్వం శ్రీకృష్ణార్ణణమస్తు 
అనటంలోని రహస్యమూ ఇదే. శ్రీహరి సకలదేవతారూపుడు. 


“సర్వదేవ నమస్మారః కేశవం ప్రతిగచ్చతి' అని అనటంలోని వివేకం ఇదే. నదులన్నీ సముద్రంలో కలిసిన విధంగా 
దేవతలందరికీ చేసిన పూజలు ఆ మహానారాయణ తత్వానికే చివరికి చెందుతాయి. 


క. అపన్నులగు దిదృక్షుల, కో పుణ్య! భవన్ముఖాబ్ద మొయ్యన తథణితోం 
బ్రాపింపంజేయు సంపద నో పరమదయానివాస! యుజ్జ్వులతేజా! 157 


ప్రతి : ఓ పరమదయానివాస= ఉత్తమమైన దయకు నిలయమైనవాడా!; ఉజ్వల తేజా= గొప్ప తేజస్సు కలవాడా!; ఓ 
పుణ్య= జ పుణ్యాత్ముడా!; ఆపన్నులగు = ఆపదలో ఉన్న; దిదృక్షులకు= నిన్ను చూడాలన్న కోరికతో ఉన్న (మాకు); 
భవత్‌+ముఖాబ్దము = నీ ముఖ కమలం; ఒయ్యనన్‌= సకాలంలో; తటితోన్‌= సమయ మెరిగి, సంపద = ఐశ్వర్యాన్ని 
ప్రాపింపంజేయున్‌= సమకూరుస్తుంది (నీ ముఖ కమలాన్ని చూపించు) 


తా :; ఓ దయానిలయా! తేజోరూపా! పుణ్యాత్మా! ఆపదలో ఉన్నవారూ, నిన్ను చూడాలని తపించేవారూ నీ ముఖ 
కమలాన్ని చూడగానే తక్షణమే సమయమెరిగి సంపదలను పొందుతారు. నీ ముఖ దర్శనం కల్గించు స్వామీ! 


72 శ్రీమహాభాగవతము 


వ. అని యిట్లు దేవగణసమేతుండై యనేక విధంబులం గీర్తించుచు నున్న పరమేష్టియందుంగరుణించి 
దయాగరిష్టుండగు విశ్వగర్భుం దావిర్భవించె. 158 


ప్రతి : ఇట్స; దేవగణ సమేతుండు +ఐ= దేవగణాలతో కూడి; అనేక విధంబులన్‌= అనేక విధాలుగా; కీర్తించుచున్‌+ఉన్న= 
కీర్తిస్తున్న పరమేష్టి+అందున్‌= బ్రహ్మదేవుని పట్ల కరుణించి; దయాగరిష్టుండు అగు= దయాగుణం గలవారిలో శ్రేష్టుడైన; 
విశ్వగర్భుండు= పరమాత్ముడు; ఆవిర్భవించెన్‌= ఉదయించాడు. 


తా : అని ఈ విధంగా దేవగణాలతో కూడి అనేక విధాలుగా కీర్తిస్తున్న ఆ బ్రహ్మదేవుని కరుణించి మిక్కిలి దయాగుణం 
కల్టిన వారిలో శ్రేష్టుడైన విశ్వగర్భుడు (పరమాత్ముడు) అక్కడ ఉదయించాడు (కనిపించాడు) 


మ. ఒక వేయర్ములు గూడిగట్టి కరువై యుద్యత్రభాభూతితో 
నొకరూపై చనుదెంచు మాడ్కి హరి దా నొప్పారె; నా వేలుపుల్‌ 
వికలాలోకనులై, విషజమతులై; విభ్రాంతులై మైోలంగా 
నక శంకించిరి కొంత ప్రొద్దు; విభుంగానంబోలునే వారికిన్‌? 159 


ప్రతి : ఒక వేయి +అర్భులు = ఒక వేయిమంది సూర్యులు; కూడిగట్టి= ఒకచోట కలిసి; కరువై= పోత పోసిన విధంగా; 
ఉద్యత్‌+ప్రభాభూతితోన్‌= పై3గసే కాంతిప్రభా వైభవంతో (ఆ వేయి సూర్యుల కాంతి); ఒకరూపు+ఐ= ఒక్క రూపంగా; 
చనుదెంచు మాడ్మిన్‌= వచ్చే విధంగా; హరి+తాన్‌+ఒప్పారెన్‌= హరి తాను ప్రకాశించాడు; ఆ వేలుపుల్‌= ఆ దేవతలు; 
వికల+ఆలోకనులు+ఐ= చెదరిన చూపు గలవారై విషణ్ణమతులు+ఐ= విషాదము పొందిన మనస్సు కలవారై; 
విభాంతులు+ఐ= భ్రాంతికి వశులై) మోలన్‌+కానక= ఎదురుగా ఉన్నది చూడలేక; కొంత ప్రొద్దు= ఒకింత సేపు; 
శంకించిరి= సందేహించారు; విభున్‌= జగత్‌ ప్రభువును; కానన్‌= చూడడానికి; వారికిన్‌+పోలునే= వారికి సాధ్యమా! 


తా: వేయి సూర్యులకాంతి ఒకచోట చేర్చి పోతపోసినట్టు, ఆ కాంతులన్నీ ఒకేసారి వచ్చినట్టు హరి అక్కడ ప్రత్యక్షం కాగా 
దేవతల చూపులు చెదిరిపోయాయి. విషాదం పొందారు. తేరిపార చూడటానికి సాహసించలేదు. కొంతసేపు అలాగే 
ఉండిపోయారు. ఆ తేజోరూపాన్ని చూడటానికి వాళ్ళకు సాధ్యమా! 


వ. అప్పుడు. 160 
తా; ఆ సమయంలో. 


సీ, _హారకిరిటకేయూరకుండలపాదకటకకాంచీలతాకంకణాది 
కౌస్తుభో పేతంబుంగౌామోదకీశంఖచక్రశరాసనసంయుతంబు 
మరకతశ్యామంబు సరసిజనేత్రంబుంగర్జాభరణకాంతిగందయుగము 
గలితకాంచనవర్ణకౌశేయవస్తంబు శ్రీ వనమాలికాసేవితంబు 


ఆ. నై మనోహరంబునై దివ్యసాభాగ్య, మైన యతని రూపు హర్ష మెసంగం 
జూచి బ్రహ్మ హరుండు సురలును దానును, బొంగి నముండగుచుంబొగండందొడంగె.. 161 


అష్టమస్మంధము 73 


ప్రతి : హార కిరీట కేయూర కుండల పాదకటక కాంచీలతా కంకణాది కౌస్తుభో పేతంబున్‌= హారాలు, కిరీటం, బాజుబందీలు, 
కుండలాలు, కాలి అందెలు, మొలనూలు, కంకణాలు, కౌస్తుభమణి మొదలైన వాటితో కూడినదీ; కౌామోదకీ శంఖ చక్ర 
శరాసన సంయుతంబు= కౌమోదకి అనే గద, పాంచజన్యమనే శంఖం, సుదర్శనమనే చక్రంతోకూడినదీ; మరకతశ్యామంబు= 
శార్జమనే ధనుస్సు, మరకతంవలె నల్లనైనదీ; సరసిజ నేత్రంబున్‌= కమలాల వంటి కన్నులుగలదీ; కర్ణాభరణ కాంతి 
గండయుగమున్‌= కుండలాల వల్ల ప్రకాశిస్తున్న చెక్కిళ్ళు కలదీ; కలితకాంచనవర్ణ కౌశేయవస్తంబున్‌= బంగారురంగు 
పట్టు వస్త్రం కలద్వీ శ్రీ వనమాలికా సేవితంబును+ఐ= వనమాలతో సేవింపబడినదీ; మనోహరంబును= మిక్కిలి అందమైనదీ; 
ఇ; దివ్యసాభాగ్యమైన= దివ్య సౌభాగ్యం కల; అతని రూపున్‌= అతని రూపాన్ని బ్రహ్మ, హరుండు, సురలును, తానునున్‌= 
శివుడు, దేవతలతో పాటు బ్రహ్మదేవుడు తానుకూడా; చూచి= దర్శించి; పొంగి= సంతోషించి; హర్షమెసంగన్‌= సంతోషం 
అతిశయించగా; నముండు +అగుచున్‌= వినతుడగుచు; పొగండన్‌= స్తోత్రంచేయడానికి; తొడంగెన్‌= ప్రారంభించాడు. 
తా : ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు దివ్యమైన హారాలతో, కిరీటంతో భుజకీర్తులతో, కాలి అందెలతో, మొలనూలుతో, 
కంకణాలతో, కౌస్తుభమణినితో, శంఖ చక్ర గదాది ఆయుధాలతో దర్శనమిచ్చాడు. మరకతం లాంటి అతని దేహం, 
పద్మాలవంటి కన్నులు, కుండలాల కాంతితో మెరుస్తున్న చెక్కిళ్లతో, బంగారురంగు పట్టువస్తంతో, కంఠంలో వననమాలతో 
మిక్కిలి సుందరంగా ప్రకాశిస్తున్న దివ్యసౌభాగ్య రూపుడైన ఆ స్వామివారిని రుద్రాది దేవతలతోపాటు బ్రహ్మ తాను కూడా 
దర్శించి సంతోషంతో పొంగిపోయాడు. వినయంతో ఈ విధంగా స్వామివారిని స్తుతించటానికి పూనుకొన్నాడు. 

విశే : 'వనమాలి అంటే వెజయంతి మాల అని కొందరు అంటారు. కాబట్టి తులసీమాలనే వనమాల అనటం సంప్రదాయంగా 
ఉంది. 


క. జననస్థితిలయదూరుని మునినుతు నిర్వాణసుఖసముద్రుని సుగుణుం 

దనుతనునింబృథుల పృథులుని ననఘాత్ము మహానుభావు నభినందింతున్‌. 162 
ప్రతి: జనన +స్థితి -లయదూరునిన్‌= సృష్టి స్థితి, లయాలకు అతీతమైన వానిని ముని= బుషులచేత; నుతున్‌= 
కీర్తింపబడుతున్నవానిని; నిర్వాణ సుఖసముద్రునిన్‌= మోక్ష సౌఖ్యానికి సముద్రంలాంటి వానిని; సుగుణున్‌= సద్దుణరాళిని; 
తనుతనునిన్‌= సూక్ష్మానికి సూక్షమైన వానిని; పృథులప్పథులునిన్‌= గొప్పవాటి కంటె గొప్పవానిని; అనఘాత్మున్‌= 
పుణ్యాత్ముని; మహానుభావున్‌= గొప్ప అనుభావం కల్టినవానిని; అభినందింతున్‌= ప్రస్తుతి చేస్తాను. 
తా; సృష్టి స్థితి లయములు లేనివానిని, బుషులచేత నిరంతరం పొగడబదేవానిని; మోక్షసాఖ్యసముద్రుని, చిన్నవాటికన్నా 
చిన్నవాడును; గొప్పవాటికన్నా గొప్పవాడుగా ప్రకాశించే ఆ పుణ్యాత్ముని, మహానుభావుని ప్రస్తుతిస్తాను. 
విశే ; మూలంలో ఇలా ఉంది. 

అజాతజన్మస్థితిసంయమాయాగుణా నిర్వాణసుఖార్ణవాయ 

అణోరణిమ్నే_ పరిగణ్యధామ్నే మహానుభావాయ నమో నమస్తే (8-6-8) 
(సృష్టి స్ధితి లయము లేనివాడు. గుణాలు లేనివాడు. మోక్షసముద్రుడు, అణువుకన్నా అణువైనవాడు, కొలబద్దలేని స్వరూపం 
కల్దినవాడు, గొప్ప ప్రభావం కలవాడు - అయిన నీకు నమస్మారాలు) 
- తనుతనునిన్‌ (తను =సూక్ష్మ) పృథుల పృథులునిన్‌ (పృథు =పెద్ద) ఇలా స్థూల సూక్ష్మ - రూపాలు రెండూ భగవంతునివే 
అని పోతనగారు స్పష్టం చేశారు. 


74 శ్రీమహాభాగవతము 


క. పురుషోత్తమ! నీ రూపము పరమశ్రేయంబు భువనపంక్తుల కెల్లన్‌ 

స్థిరవైదికయోగంబున వరుసను మీ యంద కానవచ్చెను మాకున్‌. 163 
ప్రతి : పురుషోత్తమ= ఓ పురుషోత్తమా!, భువనపంక్తులకెల్లన్‌= అన్ని లోకాలలోన్తూ నీ రూపము; పరమశ్రేయంబు= 
గొప్పశ్రేయస్సును కలిగించేది; (ఆ రూపం); స్థిరవైదిక యోగంబునన్‌= శాశ్వతమైన వేదసంబంధంచేత; వరుసను= 
క్రమంగా; మాకున్‌= మాకు; మీ+అందు+అ= మీలోనే; కానవచ్చెను= కన్పిస్తున్నది. 
తా : ఓ పురుషోత్తముడా! అన్ని లోకాలలోనూ నీ రూపం పరమతశ్రేస్టమైంది. ఆ రూపం శాశ్వతమైన వేదసంబంధం కూడి 
మాకు మీయందే కనిపిస్తున్నది. 
క. మొదలును నీలోందోంచెను దుదియును నటందోంచె; నడుము దోంచెను; నీవే 

మొదలు నడుము దుది సృష్టికింగదియంగ ఘటమునకు మన్ను గతియగు మాడ్మిన్‌. 164 
ప్రతి : కదియంగన్‌= కలవటానికి; ఘటమునకున్‌= కుండకు; మన్ను మట్టి; గతియగు మాడ్మిన్‌= ఆధారమైన తీరుగా; 
మొదలు నడుము తుది సృష్టికిన్‌= అలాగే ఈ సృష్టికి; నీవే= నువ్వే; మొదలును= మొదలు; నీలోన్‌= నీలోనే; తోంచెను= 
అగుపిస్తోంది; తుదియునున్‌+అటన్‌ =తోచెన్‌= తుదికూడా అక్కదే కనిపిస్తోంది; నడుము+తోంచెను= మధ్యభాగం కూడా 
కనిపిస్తోంది. 
తా : కుందకు మట్టి ఎలా ఆధారమవుతున్నదో అలాగే నువ్వు ఈ సృష్టికి ఆది మధ్యాంతాలు అవుతున్నావు. శ్రీ విశ్వరూపంలో 
ఇవన్నీ కనిపిస్తున్నాయి అని అర్థం. 
క. నీ మాయచేత విశ్వము, వేమాజు సృజింతు వనుచు విష్ణుండ వనుచున్‌ 

ధీమంతులు గుణపదవిని, నేమంబున సగుణుందడైన నినుంగాంతు రొగిన్‌. 165 
ప్రతి : నీ మాయచేతన్‌= నీ మాయతో; విశ్వమున్‌= ఈ ప్రపంచాన్ని వేమాజఖు= పలుమార్హు సృజింతువనుచున్‌= 
సృష్టిస్తావని; విష్ణండవు+అనుచున్‌= అన్నిచోట్లా నిండి ఉంటానని; ధీమంతులు = వైదిక జ్ఞానమున్న పండితులు; గుణ 
పదవిని= గుణ మార్గంలో; నేమంబునన్‌= నియమంతో; సగుణుండైన నినున్‌= సగుణుడివైన నిన్ను ఒగిన్‌= క్రమంగా; 
కాంతురు= చూస్తారు. 
తా : నీవు నీ యోగమాయతో ఈ ప్రపంచాన్ని పలుమార్లు సృష్టించి అంతటా నీవే నిండి ఉంటావని వైదిక రహస్యం తెలిసిన 
పరమయోగులు గుణాతీతుదైన నీ అవతార మహిమను సగుణరూపంతో “విష్ణువు” గా కనుగొంటారు. 


ఆఅ. అన్న మవనియందు నమృతంబు గోవులయందు వహ్ని సమిధలందు నమర 

యోగవశతంబొందు నోజను బుద్ధిచే నగుణు నిన్నుంగాంతు రాత్మవిదులు. 166 
ప్రతి : అవనియందున్‌= ఈ భూమిలో; అన్నము= ఆహారాన్ని గోవులయందున్‌= ఆవులలో; అమృతంబున్‌= పాలను; 
సమిధలందున్‌= కట్టెలందు; వహ్నిన్‌= అగ్నిని; (ఎలా గుర్తిస్తారో అలాగు) అమరన్‌+యోగవశతన్‌= తగిన యోగ దర్శనంతో; 
పొందు +ఓజను= పొందేవిధంగా; ఆత్మవిదులు= ఆత్మజ్ఞానం కలవారు; బుద్ధిచేన్‌= బుద్ధితో; అగుణున్‌= గుణాతీతుదైన; 
నిన్నున్‌= విశ్వరూపుడవైన నిన్ను కాంతురు= చూస్తారు. 


అష్టమస్మంధము 75 


తా : ఈ భూమిలో అన్నాన్ని గోవులలో పాలను; కట్టెలలో అగ్నిని; ఎలా పొందుతారో అలాగే యోగమార్దంలో 
ఆత్మజ్ఞానవిదులు బుద్ధిచేత నిన్ను ఈ విశ్వంలో చూస్తారు. 
విశే : అన్నం “భూమిలో” కనిపించదు. “పాలు” ఆవులో కనిపించవు, అలాగే “అగ్ని కట్టెలలో కనిపించదు. “బుద్ధి ద్వారా 
(వివేకం) వీటిలో 'గుణ) రూపంగా ఇవి పరిణామంలో బయట పడుతున్నాయని జ్ఞానులు గుర్తిస్తారు. భగవత్‌ తత్వమూ 
అంతే. విశ్వంద్వారా “ఆత్మ” స్వరూపాన్ని ఇలాగే గుర్తిస్తాం. 

కట్టెను మధథిస్తేనే నిప్పు పుడుతుంది; భూమిలో వ్యవసాయం చేస్తేనే ఆహారం పుడుతుంది. అలాగే ఆవుకు గడ్డివేసి 
పితికితేనే పాలు వస్తాయి - ఈ ప్రయత్నాలవంటిదే భగవంతుని గుర్తించడానికి గుణప్రకృతుల రూపంలో పనిచేస్తున్న 
“'కర్తు మరొకటి ఉందని గుర్తించడం కూడా. దానికి 'యోగమే” సాధనం. 


మత్త. పట్టులేక బహుప్రకార విపన్న చిత్తులమైతి; మే 

మెట్టకేలకు నిన్నుంగంటి మభీప్సితార్థము వచ్చుం; బె 

న్వెట్టయైన దవానలంబున వేంగు నేనుంగు మొత్తముల్‌ 

నిట్టనేర్చిన గంగలోపల నీరు గాంచిన చాడ్పునన్‌. 167 
ప్రతి : ఏము= మెము; పట్టులేక= దిక్కులేక (ఆశ్రయంలేక);: బహుప్రకార= చాలావిధాలుగా; విపన్న= ఆపదలకు 
గురియైన; చిత్తులము= మనస్సులు కలవారము; ఐతిమి= అయ్యాము; ఎట్టకేలకున్‌= చిట్టచివరికి; నిన్నున్‌+కంటిమి = 
నిన్ను దర్శించాము; అభీ+ఈప్సిత +అర్థము వచ్చున్‌= ఇక మా కోరిక నెరవేరుతుంది; (ఎలాగంటే); పెన్‌+వెట్ట+ఐన= 
మిక్కిలి వేడిమితో కూడిన; దవానలంబునన్‌= కార్చిచ్చులో; వేంగు= కాలిపోతున్న ఏనుంగు మొత్తముల్‌= ఏనుగుల 
సమూహాలు; నిట్టన్‌+ఏర్చిన = పైకి ఉప్పొంగుతున్న గంగలోపల= నదిలోని; నీరు+కాంచిన = నీళ్ళను చూసిన; చాడ్పునన్‌= 
విధంగా - (ఉందని అర్ధం, 
తా :; మేము ఏ ఆశయమూ లేక చాలా విధాలుగా క్రుంగిపోయాము. చిట్టచివరికి నిన్ను దర్శించాము. ఇక మా కష్టాలు 


తీరినట్టె. మా కోరిక తప్పక నెరవేరుతుంది. ఇప్పటి మా పరిస్థితి ఎలా ఉందంటే - మిక్సిలి వేడిమితో కూడిన కార్చిచ్చులో 
కాలిపోతున్న ఏనుగుల గుంపు ఉప్పాంగుతున్న నదిలోని నీటిని చూసినట్టుగా సంతోషంగా ఉంది. 


విశే ; ఇంతకు మునుపు వర్ణించినట్టు స్వామి దయాసముద్రుడు. ఆ దయాగుణమే ఇక్కడ గంగానది. రాక్షసుల బాధలు 
కార్చిచ్చు. ఇంత గంభీరమైన “ఉపమా సామగ్రిని పోతనగారు యథామూలంగా [గ్రహించి భాగవతాన్ని రామాయణ 
భారతాలతో సదృశంగా తీర్చిదిద్దారు. 
మత్త. నీకు నే మని విన్నవింతుము! నీవు సర్వమయుండవై 

లోకమెల్లను నిండియుండంగ లోకలోచన! నీ పదా 

లోకనంబు శుభంబు మాకును లోకపాలకు లేనునీ 

నాకవాసులు నీవ వహ్నిందనర్చు కేతుతతిక్రియన్‌. 168 
ప్రతి : లోకలోచన= ప్రపంచాన్నంతా చూస్తున్న విశ్వసాక్షీ; నీకున్‌+ఏమని +విన్నవింతుము= నీకు ఏమని మనవి 
చేసుకోగలం; నీవు+సర్వమయుండవు+ఐ= నీవు అన్నిరూపాలలోనూ ప్రకాశిస్తూ లోకమెల్లనున్‌= లోకమంతా; నిండి+ఉందం 


76 శ్రీమహాభాగవతము 


గన్‌= నిండి ఉండగా; నీ పద+ఆలోకనంబును= నీ పాదదర్శనం; మాకును= మాకు కూడా; శుభంబు= శుభాన్ని 
కల్టిస్తుంది; వహ్నిన్‌= అగ్నిలో; తనర్చు= ఉందే; కేతుతతిక్రియన్‌= నిప్పురవ్వల సమూహం (విస్ఫులింగాలు) లాగా; 
ఏనున్‌= నేను; లోకపాలకులు = లోకపాలకులు; ఈ నాకవాసులు= ఈ దేవతలు; నీవు+అ= నీ లోని అంశాలమే. (ఇది 
ఎలాంటిదంటే) 


తా : ఓ విశ్వసాక్షీ! నీకు మేము కొత్తగా చెప్పవలసింది ఏముంది! నీకు తెలుసుగదా! లోకాన్ని అంతటినీ నిరంతరం చూస్తూ 


ఉంటావు నీవు. నీ పాదదర్శనం మాకు శుభాల్ని కల్గిస్తుంది. అగ్నిలోని విస్ఫులింగాలలాగా నేను, లోకపాలకులు, ఈ 
దేవతలు - అందరం నీలోని అంశాలమే. 


వ. అని కమలసంభవప్రముఖులు వినుతి సేసి రని చెప్పి నరేంద్రునకు శుకుండిట్లనియె. 169 
ప్రతి : అని= ఈవిధంగా; కమల సంభవ ప్రముఖులు = బ్రహ్మ మొదలైన దేవతలు; వినుతి +చేసిరి+అని+చెప్పి= ప్రస్తుతి 
చేశారని చెప్పి నరేంద్రునకున్‌= పరీక్షిత్తుకు; శుకుండు= శుకుడు; ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 

తా : ఈ విధంగా బ్రహ్మాదులు స్వామివారికి విన్నపం చేశారని చెప్పి శుకుడు పరీక్షిత్తుతో ఇలా చెప్పాడు. 


శా. ఈ రీతింజతురాననాదినుతుందై యేపార జీమూత గం 
భీరంబైన రవంబునం బలికె సంప్రీతాత్ముండై యీశ్వరుం 
దారోమాంచితకాయులన్‌ నవవిముక్తాపాయులం టబ్రేయులం 
బ్రారబ్లోగ్రమహార్ణవోన్మథనవాంఛానల్పులన్‌ వేల్పులన్‌. 170 


ప్రతి : ఈ రీతిన్‌= ఈ విధంగా; చతుర్‌+ఆననాదినుతుండు+ఐ= (బ్రహ్మాది దేవతలచేత స్తుతింపబడినవాడై; ఈశ్వరుండు; 
సంప్రీతాత్ముందై = ప్రీతి చెందినవాదై; ఆ రోమాంచితకాయులన్‌= నిలువెల్ల పులకరించిన శరీరాలు కలవారు; 
నవ+విముక్త+అపాయులన్‌= అప్పుడే కష్టాలనుండి గట్టెక్కినవారు; (డ్రేయులన్‌= డ్రేమ పాత్రులును; ప్రారబ్ధ+ఉ(గ్ర+ 
మహార్జవ +ఉన్మథన = ప్రారబ్ధమనే భయంకరమైన మహాసముద్రాన్ని చిలకడంలోని; వాంఛా= కోరికతో; అనల్పులన్‌= 
అధికులు అయిన; (అలాంటి) వేల్పులన్‌= దేవతలను; (గాంచి); ఏపారన్‌= నిండుగా; జీమూత గంభీరంబు+ఐన = 
మేఘంతో సమానమైన గాంభీర్యం గల; రవంబునన్‌= కంఠధ్వనితో; పలికన్‌= ఇలా అన్నాడు. 

తా; ఈ విధంగా (బ్రహ్మాది దేవతలు స్తుతించగా, సంతోషించిన వాడై, పులకరించిన శరీరాలు కలిగినవారు; అప్పుడే 
కష్టాల నుండి గట్టెక్కిన వారు (ప్రేమపాళ్రులు, ప్రారబ్ధమనే భయంకరమైన సముద్రాన్ని చిలకడానికి, కోరికతో ఉన్న 
దేవతలను చూచి, నిండుగా మేఘ గంభీర స్వరంతో ఇలా అన్నాడు. 

విశే : క్షీరసాగరమథన కథాసారాంశాన్ని అంతా ఈ పద్యంలోని ఒక మాటలో ఇమిడ్చి పోతనగారు నిరూపించారు. ఆ 


అంశమే “'ప్రారబ్బమ ” సముద్రం” చిలకడమనేది. రాక్షసులు, దేవతలు చిలికింది క్షీరసాగరాన్ని కాదు. తమతమ ప్రారబ్దాలనే. 
దానికి అనుగుణమైన ఫలితాన్ని పొందారు. 


క. ఓ నలువ! యో సురేశ్వర! యో నిటలతటాక్ష! యో సురోత్తములారా! 
దానవులతోడ నిప్పుడు మానుగంబోరామి గలిగి మనుటే యొప్పున్‌. 171 


అష్టమస్మంధము 7/7 


ప్రతి : ఓ నలువ= చతుర్ముఖుడవైన ఓ బ్రహ్మదేవా!; ఓ సురేశ్వర= ఓ దేవేంద్రా! ఓ నిటలతటాక్ష= నుదుటిభాగంలో కన్ను 
గల్గిన ఓ రుద్రా!) ఓ సురోత్తములారా= ఓ దేవతోత్తములారా!; దానవులతోడన్‌= దానవులతో; ఇప్పుడు= ఈ సమయంలో; 
మానుగన్‌= తగినట్టు (ఉచితానుచితాలు ఎరిగి; పోరామి+కలిగి= స్నేహం కలిగి మనుట+ఏ= బ్రతకడమే; ఒప్పున్‌= 
తగును. 

తా : ఓ బ్రహ్మా! ఓ ఇంద్రా! ఓ రుద్రా! ఓ దేవతోత్తములారా! దానవులతో ఈ సమయంలో పోరాటం లేకుండా స్నేహంతో 
బ్రతకటమే తగినపని. 


వ. అది యమెట్లంటిరేని. 172 
ప్రతి : అది; ఎట్లంటిరి+వని= ఏ విధంగా అంటే. 
తా :; అది ఎలాగంటే (ముందు చెబుతున్నాడు). 


క. ఎప్పుడు దనకును సత్వము, సొప్పడు నందాంక రిపులంజూచియుం దనమైం 

గప్పికొని యుండవలయును, నొప్పుగ నహి మూషకమున కొదిగిన భంగిన్‌. 173 
ప్రతి : ఎప్పుడు= ఎప్పుడు; తనకును= తనకు కూడా; సత్వము+చొప్పడున్‌= బలం కలుగుతుందో; అందాంక= అంతవరకు; 
రిపులన్‌= శత్రువులను; చూచియున్‌= గమనిస్తున్నాకూడా; ఒప్పుగన్‌= తగిన రీతిలో (జాగ్రత్తగా) అహి= పాము; 
మూషికమునకున్‌= ఎలుక ఉందని తెలిసి కూడా; ఒదిగిన భంగిన్‌= దాగుకొని ఉన్న విధంగా తనమైన్‌= తన శరీరాన్ని 
(తమ ఉనికిని); కప్పికొని+ఉండవలయును = సంరక్షించుకోవాలి. 


తా :; తనకు ఎప్పటికి బలం సిద్ధిస్తుందో (అనువు దొరుకుతుందో) అందాకా శత్రువును చూస్తూ కూడా ఎలుక గమనించకుండా 
పాము ఎలా దాక్కుని ఉండి ఒక్కసారి పైన పడుతుందో; అలాగే తమ ఉనికిని సంరక్షించుకోవాలి. 


క. అమృతోత్ప్సాదననయత్నము, విమలమతింజేయు టొప్పు; వేల్పులు వినుండీ, 

యమృతంబుంద్రావి జంతువు లమృతగతిన్‌ బ్రదుకుచుండు నాయుర్చృద్ధిన్‌. క74 
ప్రతి: వేల్పులు= ఓ దేవతలారా; వినుండు= జాగ్రత్తగా వినండి; విమల మతిన్‌= నిర్మలమైన మనస్సుతో; అమృతోత్పాదన 
యత్నము= అమృతాన్ని పుట్టించే ప్రయత్నం; చేయుట+ఒప్పున్‌= చేయడం తగినపని; అమృతంబున్‌+త్రావి= అమృతం 
తాగి జంతువులు= ప్రాణులు; ఆయుర్వద్దిన్‌= ఆయుస్సు పెరుగుదలతో; అమృతగతిన్‌= మరణంలేని రీతిగా; 
బ్రదుకుచుండున్‌= జీవిస్తారు (మరణముండదు). 


తా : దేవతలారా! ఒక మార్గం ఉంది. తొలుత అమృతాన్ని ఉత్పాదనం చేయటానికి ప్రయత్నించటం తగినపని. ఎందుకంటే 
అమృతం తాగిన ప్రాణులకు దీర్చాయుస్సు కలిగి మృతిలేని రీతిగా బతుకగలుగుతారు (మరణాన్నే జయిస్తారు). 


క్స్‌ పాలమున్నీటిలోపల సర్వతృణలతౌషధములు దెప్పించి చాల వైచి 
మందరశ్రైలంబు మంథానముగంజేసి తనర వాసుకిందరిత్రాడు సేసి 


నా సహాయతచేత నలి నందజును మీరు తరువుండు వేగ మతంద్రు లగుచు; 
ఫలము మీందయ్యెడు బహుళదుఃఖంబులంబడుదురు దైత్యులు పాపమతులు; 


78 శ్రీమహాభాగవతము 


ఆ. అలసటయును లేక యఖీలార్థములుంగల్లు, విషధిలోన నొక్క విషము పుట్టుం; 
గలంగి వెజవవలదు; కామరోషంబులు, వస్తుచయమునందు వలదు చేయ. 175 


ప్రతి : పాలమున్నీటి లోపలన్‌ = క్షీరసముద్రంలో; సర్వ అన్నివిధాలైన; తృణ +లత +బెషధములు +తెప్పించి= తృణాలను 
(గరికవంటివి), లతలను (సోమలతల్లాంటివి), జషధములను (ఓషధులు మందుమొక్కలు) సంగ్రహించి; చాల+వైచి= 
చాలా అధికమైన మొత్తంలో వేసి మందరశైలంబున్‌= మందర పర్వతాన్ని మంథానముగన్‌+చేసి= కవ్వంగాచేసుకొని; 
తనరన్‌= తగినట్టు; వాసుకిన్‌= వాసుకిని; తరిత్రాడు= కవ్వపుతాడులాగా; చేసి= చేసుకొని; నా సహాయత చేతన్‌= 
నా సహాయంతో; నలిన్‌+అందజును+మీరు= మీరందరూ బాగా; వేగన్‌= శీఘ్రంగా (ఆలస్యం చేయకుండా); అతండ్రులు+ 
అగుచున్‌= జాగ్రత్తగా తరువుండు= చిలకండి; ఫలము= దీనిఫలం; మీందయ్యెడున్‌= మీదట సిద్ధిస్తుంది; దైత్యులు= 
రాక్షసులు; పాపమతులు = పాపచింతన కల్గినవారు కాబట్టి బహుళదుఃఖంబులన్‌= చాలా కష్టాలలో; పడుదురు= పడతారు 
(చాలా ఇబ్బందులు ఎదుర్శొంటారు; అలసటయును లేక= శమించకుండానే; అఖిల +అర్థములున్‌+కల్టున్‌= మీ కోరికలన్నీ 
తీరుతాయి (సంపదలు గలుగుతాయి); విషధిలోనన్‌= జలధిలో; ఒక్క విషము పుట్టున్‌= ఒక విషం పుడుతుంది; 
కలంగి= మనసుచెడి; వెజివన్‌+వలదు= భయపడకండి; వస్తుచయమునందున్‌= పుట్టె వస్తుసముదాయంలో (వస్తువుల్ని 
పంచుకోవటంలో); కామరోషంబులు = కోరికా కినుకా; చేయన్‌+వలదు= ప్రదర్శించకండి. 

తా : స్వామి పాలసముద్రం ఎలా చిలకాలో చెబుతున్నాడు. “క్షీరసముద్రంలో అన్నివిధాలైన తృణాలను, లతలను, 
ఓషధులను దండిగా సంపాదించి వేయండి. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని కవ్వపు తాడుగా సిద్ధం చేసుకొని, 
వెంటనే, నా సహాయంతో మీరందరూ (రాక్షసులతో కలిసి అని) జాగ్రత్తగా చిలకండి. మీదట దాని ఫలితం లభిస్తుంది. 
పాపచింతన కల్గిన దానవులు చాలా దుఃఖాల పాలవుతారు. మీరు ఇబ్బంది పడకుండానే అన్ని సంపదలూ పొందుతారు. 
సముద్రంలో విషం పుడుతుంది. మనసులు వికలం చేసుకొని భయపడి పారిపోకండి. ఎన్నో వస్తువులు పుడతాయి. 
వాటికోసం కోరికలూ కినుకలూ వద్దు. 


వ. అని యాదేశించి. 176 
తా : అని ఆదేశించిన వాదై (విష్ణువు ఏం చేశాడో తరువాతి పద్యంతో అన్వయం) 


క. అంతాదిరహితుండచ్యుతుండంతర్జానంబు నొందె; నజఫాలాక్షుల్‌ 
సంతోషంబునందమ తమ కాంతాలయములకుంజనిరి గౌరవ మొప్పన్‌. 177 


ప్రతి : అంతాది రహితుండు= ఆద్యంతాలు లేనివాడు; అచ్యుతుండు= నాశం లేనివాడు అయిన శ్రీహరి; అంతర్జానంబున్‌+ 
ఒందెన్‌= మాయమయ్యాడు; అజఫాలాక్షుల్‌= బ్రహ్మరుద్రులు; సంతోషంబునన్‌= సంతోషంగా? తమతమ= తమతమ; 
కాంతాలయములకున్‌= భార్యలున్నచోటికి (తమ ఇండ్లకు) గౌరవమొప్పన్‌= దేవతలంతా నమస్మరిస్తుండగా; చనిరి= వెళ్ళారు. 
తా : ఆద్యంతరహితుడు, నాశరహితుడు అయిన శ్రీమహావిష్ణువు ఈ విధంగా వారిని ఆజ్ఞాపించి మాయమయ్యాడు. అంత 
బ్రహ్మ, రుద్రుడు దేవతలను వీడ్కొని తమతమ స్వన్థానాలకు వెళ్ళిపోయారు. 


క. కయ్యంబు సేయ నొల్లక నెయ్యంబున నతులు వెట్టి నిర్ణరనికరం 
బియ్యప్పనములు వెట్టుచుందియ్యంబునంగొల్బె బలిని దేవద్వేషిన్‌. 178 


అష్టమస్మంధము 79 


ప్రతి: కయ్యంబు సేయన్‌ +ఒల్లక = యుద్ధం చేయటానికి ఇష్టపడక; నిర్జర నికరంబు= దేవతాసమూహం; నెయ్యంబునన్‌= 
స్నేహంతో; నతులు+పెట్టి= వినయంగా నమస్మారాలు చేస్తూ ఇయ్య+అప్పనములు + పెట్టుచున్‌= ఇవ్వదగిన కానుకలు 
పెదుతూ (చెస్తూ); తియ్యంబునన్‌= అనుకూలంగా; దేవద్వేషిన్‌= దేవతలద్వేషి (రాక్షసుడైన); బలినిన్‌= బలి చక్రవర్తిని; 
కొల్చిన్‌= సేవించారు. 

తా : ఇక దేవతలు యుద్ధం చేయటానికి ఇష్టపడక బలి చక్రవర్తిని చేరి స్నేహంగా ఉంటూ నమస్మారాలు పెడుతూ; కానుక 
లిస్తూ, అతడు దేవద్వేషి అని తెలిసినా, వాడికి అనుకూలంగా ఉంటూ సేవలు చేశారు. 


క. పసచెడి తనకును వశమై సుసరపుగతింగొల్చుచున్న సురసంఘములన్‌ 

గసిమసంగి చంపంబూనిన నసురుల వారించె బలియు నతినయయిక్తిన్‌. 179 
ప్రతి : పసచెడి= బలహీనులై; తనకును వశము+ఐ= తనకు వశవర్తులై; సుసరపుగతిన్‌= తగినట్లుగా; కొల్చుచున్న= 
సేవిస్తున్న; సురసంఘములన్‌= దేవతలను; కసిమసంగి= ద్వేషించి; చంపన్‌+పూనిన= చంపడానికి ముందుకు వచ్చిన; 
అసురులన్‌= రాక్షసులను; బలియున్‌= బలి; అతినయ యుక్తిన్‌= రాజనీతి సారం తెలిసినవాడు కాబట్టి నేర్పుతో; వారించెన్‌= 
వద్దన్నాడు. 
తా ; ఇలా బలహీనులుగా తనకు వశవర్తులుగా మంచితనం నటిస్తూ సేవిస్తున్న దేవతల్ని కసి పెరిగి రాక్షసులు 
చంపేద్దామని ముందుకు రాగా, రాజనీతి తెలిసిన బలిచక్రవర్తి నేర్పుతో వారిని వారించాడు. 


వ. అట్లు వారించి వైరోచని రాక్షససముదయంబున కిట్లనియె. 180 
ప్రతి : అట్లు= ఆ విధంగా; వారించి; వైరోచని= బలిచక్రవర్తి (ప్రహ్ణాదుని కొడుకు విరోచనుడు; అతని కొడుకు బలి - 
కాబట్టి వైరోచని) రాక్షస సముదయంబునకున్‌= రాక్షస సమూహంతో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా : ఆ విధంగా చంపడానికి సిద్ధమైన రక్మసిమూకను నివారిస్తూ బలి చక్రవర్తి ఇలా చెప్పాడు. 


క. పగవారు శరణు చొచ్చిన, మగతనములు నెజపందగునె మగవారలకున్‌ 

దగు సమయ మెజుంగవలదే, మగంటిమింబాటింప వలద మరులతోడన్‌. 181 
ప్రతి : పగవారు= శత్రువులు; శరణు +చొచ్చినన్‌= శరణు కోరితే) మగవారలకున్‌= ధీరులకు; మగతనములు = పౌరుషాన్ని 
నెజపన్‌+తగునె= చూపించవచ్చునా!; తగు= తగిన; సమయము+ఎజుంగన్‌+వలదే= తగిన సమయం కోసం వేచి 
గుర్తించాలి కదా!; అమర్యులతోడన్‌= దేవతలతో; మగంటిమిన్‌= పరాక్రమాన్ని పాటింపన్‌+వలదు= చూపించరాదు. 


తా : శత్రువులు శరణు వేడినప్పుడు ధీరులైనవారు తమ పరాక్రమం చూపరాదు. సమయాన్ని గమనించాలి. అందుచేత 
దేవతలపైన ఇప్పుడు మనం పరాక్రమం చూపరాదు. 


వ. అని పలికి కొలువు కూటంబున నసుర నికర పరివృతుందై నిఖిల లోక రాజ్యలక్ష్మీ సహితుందై యఖీల 
విబుధ వీర విజయాహంకార నిజాలంకారుందడై సుఖంబునం గొలువున్న విరోచన నందనుం గని శచీవిభుం 
డుత్తమ సచివుండునుం బోలె సాంత్వన వచనంబుల శాంతిం బొందించి పురుషోత్తమ శిక్షితంబైన 
నీతిమార్గంబున శంబరునికిం బ్రియంబు సెప్పి, యరిష్టనేమి ననునయించి, త్రిపురవాసులగు దానవుల 


80 శ్రీమహాభాగవతము 


నాడంబటథిచి, జంభుని సమ్మతంబు సేకొని, హయగ్రీవుని విగ్రహంబు మాన్సి, నముచి తారక బాణాదులతో 
సఖ్యంబు నెజపి, విప్రచిత్తికిం బొత్తు హత్తించి, శకుని విరోచన ప్రహేతులకుం బోరామి సూపి, మయ మాలి 
సుమాలి ప్రముఖులకు మైత్రి యెజింగించి; కుంభనికుంభులకు సౌజన్యంబు గైకొలిపి, పౌలోమ కాలకేయ 
నివాత కవచాదులయెడ బాంధవంబు ప్రకటించి, వజదంష్టికి వశుందై, యితర దానవ దైత్యసమూహంబు 
వలన నతిస్నేహంబు సంపాదించి, మనకు నక్క చెలియండ్ర బిడ్డలకు నొడ్డారంబు లేమిటికి? నేక 
కార్యపరత్వంబున నడ్డంబు లేక బ్రదుకుద; మన్యోన్య విరోధంబు లేల? తొల్లి యన్యోన్యవిరోధంబున 
నలంగితి; మిది మొదలు దనుజ దివిజ సముదయంబులకు రాజు విరోచన నందనుండ; మనమందజ 
మతని పంపు సేయంగలవార; ముభయ కులంబును వర్ధిల్లునట్టి యుపాయం బెజింగింతునని 
యమృతజలధిమథన ప్రారంభ కథనంబు దెలియం జెప్పు నట్లు సురాసుర యూథంబులు బలారాతిబలి 
ప్రముఖంబులై పరమోద్యోగంబున సుధాసంపాదనాయత్త చిత్తులై మైకమత్యంబు నొంది యమంద 
గమనంబున మందరనగంబునకుంజని. 182 


ప్రతి : అని పలికి; కొలువుకూటంబునన్‌= సభలో (ఆస్థానం); అసుర నికర= రాక్షస సమూహాలచేత; పరివృతుండు+ఐ= 
చుట్టబడినవాడై; నిఖిలలోక రాజ్యలక్ష్మీ సహితుందు+ఐ= అన్ని లోకాల రాజ్యాలను గెలుచుకొన్న వైభవంతో; అఖిల 
విబుధ వీర= సకల దేవతా వీరులను; విజయాహంకార= జయించిన అహంకారమే; నిజాలంకారుండు+ఐ= తనకు 
అలంకారం కాగా సుఖంబునన్‌= సుఖంగా; కొలువున్న= సభతీర్చిన; విరోచన నందనున్‌+కని= బలినిచూచి; శచీవిభుండు = 
శచీదేవి భర్త ఇంద్రుడు; ఉత్తమ సచివుండునుంబోలెన్‌= మంచి మంత్రిలాగా; సాంత్వన వచనంబులన్‌= ఓదార్పు మాటలతో; 
శాంతిన్‌+పొందించి= శాంతి కలిగించి; పురుషోత్తమ= శ్రీహరిచేత; శిక్షితంబు+ఐన = బోధింపబడిన; నీతి మార్గంబునన్‌= 
నీతి పద్ధతిని అనుసరిస్తూ శంబరునికిన్‌= శంబరాసురునికి; ప్రియంబు+చెప్పి= మంచిమాటలు చెప్పి; అరిష్టనేమిన్‌+ 
అనునయించి= అరిష్టనేమిని ఓదార్చి; త్రిపురవాసులగు దానవులన్‌= త్రిపురాలలో నివసించే రాక్షసులను; ఒదడంబటిచి= 
ఒప్పించి; జంభుని= జంభుడనే రాక్షసుని; సమ్మతంబు+చేకొని= సమ్మతిని గ్రహించి; హయగగ్రీవుని= హయగీవుడనే 
రాక్షసుని; విగ్రహంబు మాన్చి= కోపం పోయేలాచేసి; (యుద్ధయత్నం వలదని చెప్పి); నముచి, తారక, బాణాదులతోన్‌= 
నముచి, తారకుడు, బాణుడు మొదలైనవారిలో; సఖ్యంబునెజపి= స్నేహం చేసి; విప్రచిత్తికిన్‌= విప్రచిత్తికి; పొత్తుహత్తించి= 
స్నేహం పుట్టించి (కాగిలించుకొనిిి శకుని విరోచన ప్రహేతులకుం బోరామి సూపి, మయ మాలి సుమాలి ప్రముఖులకు 
మైత్రి ఎజింగించి= శకుని, విరోచనుడు, ప్రహేతులకు తాము పోరాడడానికి రాలేదని తెలిపి, మయ, మాలి, సుమాలి 
మొదలైనవారికి తమ స్నేహభావాన్ని తెలిపి; కుంభనికుంభులకున్‌ = కుంభునికి, నికుంభునికి; సౌజన్యంబున్‌ +కైకొలిపి= 
మిత్రహస్తాన్ని అందించి; పౌలోమ, కాలకేతు, నివాతకవచాదుల యెొడన్‌= పొలోమ, కాలకేతు, నినాతకవచుల విషయంలో; 
బాంధవంబు ప్రకటించి= బంధుత్వం కలుపుకొని; వజదంప్రికిన్‌ +వశుందై= వజదంష్టికి లోబడినవాడైై ఇతర దానవ 
దైత్య సమూహంబువలనన్‌= ఇతర దానవుల, దైత్యుల సమూహాలతో; అతిస్నేహంబు సంపాదించి; (ఇలా అన్నాడు) 
మనకున్‌= మనకు; అక్క చెలియండ్ర బిడ్డలకున్‌= అక్కచెల్లెండ్ల పిల్లలకు (నడుమ) ఒడ్డారంబులు+ ఏమిటికిన్‌= పగలు 
ఎందుకు?; ఏక కార్యపరత్వంబునన్‌= ఒకే లక్ష్యసిద్ధికోసం కలిసికట్టుగా పనిచేసి; అడ్డంబు లేక బ్రదుకుదము= మనకు 
ఎదురు లేకుండా (బదుకుదాం; అన్యోన్య విరోధంబులు+ఏల= మనలో ఒకరికొకరు శత్రుత్వం సాధించటం ఎందుకు?) 


అష్టమస్మంధము 81 


తొల్లి= ముందు; అన్యోన్య విరోధంబునన్‌+నలంగితిమి= ఒకరిపై ఒకరు విరోధం కల్లి ఇబ్బంది పడ్డాము; ఇది మొదలు= 
ఇక ముందు; దనుజ దివిజ సముదయంబులకున్‌= రాక్షస దేవతా సముదాయానికంతా; రాజు, విరోచన నందనుండు +అ = 
బలిచక్రవర్తే మనమందజము= మన మందరం; అతని పంపు+చేయంగలవారము= అతని ఆజ్ఞను పాటిస్తాం. (కలిసి 
అతని ఆజ్ఞను పాటిద్దాం); ఉభయకులంబును= మన రెండు వంశాలు; వర్ధిల్లునట్టి = వృద్ధిపొందేటటు వంటి; 
ఉపాయంబు+ఎటింగింతునని= ఉపాయం తెలుపుతానని చెప్పి; అమృత జలధి మథన ప్రారంభ కథనంబున్‌= క్షీర 
సాగరమథనం ఎలా ప్రారంభించాలో; తెలియన్‌+చెప్పన్‌= తెలిసేలా చెప్పగా అట్లు= ఆ విధంగా; సురాసుర యూధథంబులు= 
దేవతలు, రాక్షసులు; బలారాతి= ఇంద్రుడు; బలి= బలిచక్రవర్తి ప్రముఖంబులై= నాయకులుగా కలిగినవాడై; 
పరమోద్యోగంబునన్‌= గొప్ప పూనికతో; సుధాసంపాదన +ఆయత్తచిత్తులై= అమృతాన్ని సంపాదించాలన్న కోరికకు బద్దులై 
ఐకమత్యంబున్‌+ఒంది= ఐకమత్యాన్ని పొంది; అమంద గమనంబునన్‌= త్వరితగతిని;, మందరనగంబునకున్‌+చని= 
మందర పర్వతం దగ్గరికి వెళ్ళి... 


తా : కొలువుకూటంలో రాక్షసులంతా బలిచక్రవర్తిని చుట్టుముట్టి సేవిస్తుండగా; ఆ బలి అన్ని లోకాల రాజ్యాలను 
గెలుచుకున్న వైభవంతో, సకల దేవతా వీరుల్ని జయించానన్న అహంకారంతో సుఖంగా కొలువుతీర్చి సంతోషపదుతుండినాడు. 
అప్పుడు ఇంద్రుడు మంచి మంత్రిలాగా బలిని చూచి ఓదార్పుమాటలు చెప్పి అతనికి శాంతి కల్గించాడు. శ్రీహరి 
బోధించిన నీతి మార్గాన్ని అనుసరించి అక్కడ చేరిన రాక్షస ప్రముఖులైన శంబరుడు, అరిష్టనేమి, త్రిపురాసురులు; 
జంభుడు, హయగ్రీవుడు, నముచి, తారకుడు, బాణుడు, విప్రచిత్తి, శకుని, విరోచనుడు, ప్రహేతి, మయుడు, మాలి, 
సుమాలి, కుంభుడు, నికుంభుడు, పౌలోముడు, కాలకేయులు, నివాతకవచులు, వజదంష్టి మొదలైన వారిలో ఒక్కొక్కరిని 
ఒక్కోవిధంగా స్నేహం ప్రకటించి వశుల్ని చేసుకొని ఇలా అన్నాడు. “అక్కా చెల్లెంద సంతానమైన మనమధ్య పగ తగదు. 
కలిసికట్టుగా ఒకే లక్ష్యసిద్ధికోసం పనిచేసి ఎదురులేకుండా బ్రదుకుదాం. మనలో ఒకరి నొకరు ద్వేషించుకోవటం ఎందుకు? 
ముందు ఇలా విరోధం పెట్టుకునే చాలా ఇబ్బందులు పడ్డాం. ఇకముందు దేవతలకు, రాక్షసులకు బలిచక్రవర్తె రాజు. 
అందరం కలిసి అతని ఆజ్ఞను పాటిద్దాం. మన రెండు వంశాలు వృద్ధిపొందే ఉపాయం చెబుతానని క్షీరసాగర మథనం 
ఎలా చేయాలో తెలియజెప్పాడు. ఆ తరువాత దేవతలు రాక్షసులు ఇంద్రుని, బలిని నాయకులుగా (గ్రహించి గొప్ప 
పూనికతో అమృతాన్ని సంపాదించాలని నిశ్చయించుకొని, ఐకమత్యంతో, త్వరితగతిన, మందరపర్వతం దగ్గరికి వెళ్ళారు. 


సీ వాసవు వర్ధకి వాండిగాంజజచిన కుద్దాలముఖములంగొంత ద్రవ్వి 
ముసలాగ్రములు చొన్సి మొదలి పాంతగలించి దీర్హపాశంబులదిండు సుట్టి 
పెకలించి బాహులంబీడించి కదలించి పెల్లార్చి తమ తమ పేరువాడి 
పెఠటికి మీందికి నెత్తి పృథులహస్తంబులందలల భుజంబులందరలకుండ 


తే. నాని మెల్లన కుజుతప్పటడుగు లిడుచు, భార మధికంబు మజవక పట్టుండనుచు 
మందరనగంబుందెచ్చి రమందగతిని, దేవదైత్యులు జలరాశి తెరువు వట్టి. 188 
ప్రతి : వాసవు+వర్ధకి= ఇంద్రుడి వడ్రంగి (శిల్పి) (త్వష్ట అనబదే వాడు); వాండిగాన్‌+చజచిన= వాడిగా పదునుపెట్టిన; 
కుద్దాలముఖములన్‌= గునపములతో; కొంత +త్రవ్వి= కొంచెం తవ్వి, ముసల+అగ్రములు = రోకండ్ల చివర్లను; చొన్పి= 
లోపలికి చొప్పించి; మొదలి+పాంతగలించి= అడుగున - దిగబడిపోయిన కొండను కదిలించి; దీర్శ పాశంబులన్‌+దిండుసుట్టా 


82 శ్రీమహాభాగవతము 


పొడవాటి తాళ్ళతో దిండుగా బిగించి; పెకలించి= ఆ పర్వతాన్ని పెకలించి; బాహులన్‌+పీడించి= బాహువులతో కుళ్ళగించి; 
కదలించి= కదలించి; పెల్లు+ఆర్చి= గావుకేకలు వేస్తూ తమతమ పేరువాడి= తమతమ బిరుదులు ప్రకటిస్తూ పెఠికి= 
ఆ పర్వతాన్ని పెకలించి; మీందికిన్‌+ఎత్తి= పైకి ఎత్తి పృథుల హస్తంబులన్‌ +తలలన్‌ +భుజంబులన్‌ +తరలకుండన్‌ = 
బలమైన చేతులతో, తలలతో, భుజాలతోనూ జారకుండా ఆ కొండను; ఆని= ఆని ఎత్తుకొని; మెల్లన= నెమ్మదిగ్యా కుజు= 
చిన్నవైన; తప్పటడుగులు; ఇడుచున్‌= వేస్తూ భారము+అధికంబు= బరువు చాలావుంది; మఖజణవక +పట్టుండు +అనుచున్‌= 
జాగ్రత్తగా పట్టండి అంటూ; అమందగతిని= గబగబా మందరనగంబున్‌=తెచ్చి= మందరపర్వతాన్ని తెచ్చి; దేవదైత్యులు= 
దేవతలు, రాక్షసులు; జలరాళి+తెరువు +పట్టి= సముద్రం దారి పట్టి... 
తా : దేవతలు రాక్షసులు దేవతల శిల్పి త్వష్ట పదునుపెట్టిన గునపాలతో (తవ్వుగోలలతో) కొంత తవ్వారు. రోకండ్లను 
లోనికి చొప్పించి అడుగున దిగబడిన కొండను కదిల్పారు. పొడుగాటి తాళ్ళతో బిగించి కట్టారు. ఆ కొండను మెల్లగా 
కుళ్ళగించి, చేతులతో గట్టిగా పట్టి కదిలించారు. తమ తమ పేర్లు, బిరుదులు ప్రకటిస్తూ, బిగ్గరగా కేకలు వేస్తూ, కొండను 
ఊడబెరికి పైకి ఎత్తుకొని బలమైన తమ చేతులతో, తలలతో, భుజాలతో కొండ జారకుండా ఆని పట్టుకున్నారు. మెల్లగా 
కదులుతూ తప్పటడుగులు వేస్తూ “బరువు ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా పట్టండి” అంటూ గబగబా ఆ కొండను సముద్రం 
వైపుకు మోసుకొని తీసుకువచ్చారు. 
క. మందరము మోవనోపమి నందజపైంబదియె నదియు నతిచోద్యముగాం; 

గొందణు నేలం గలిసిరి కొందరు నుగ్గెరి; చనిరి కొందరు భీతిన్‌. 184 


ప్రతి ; మందరము మోవనోపమిన్‌= మందరపర్వతాన్ని మోయలేక పోవటం వల్ల; అదియున్‌= ఆ మందరం; 
అతిచోద్యముగాన్‌= అత్యాశ్చర్యకరంగా; అంద పైన్‌+పడియెన్‌= అందరిపైనా పడింది; కొందజు నేలన్‌=+కలిసిరి= 
కొందరు భూమిమీద పడి చనిపోయారు; కొందరు నుగ్గు+ఐరి= కొందరు పొడిపొడి అయ్యారు. కొందరు భీతిన్‌+చనిరి= 
కొందరు భయంతో పరిగెత్తారు. 


తా : దేవదానవులు ఆ మందరపర్వతాన్ని మోయలేకపోవటంచేత అది ఆశ్చర్యకరంగా అందరిమీదా పడిపోయింది. 
కొందరు భూమిమీద పడి చనిపోయారు. కొందరు నుగ్గునుగ్గయ్యారు. కొందరు భయంతో పరిగెత్తారు. 


క. ఏలా హరికడ కేంగితి, మేలా దొరంకొంటి, మధికహేలనశైలో 
న్మూలనము సేసి తెచ్చితి, మేలా, పెక్కండ్రు మదిసి రేలా నడుమన్‌? 185 


ప్రతి : హరికడకున్‌= హరి దగ్గరికి; ఏలా+ఏంగితిమి= ఎందుకు వెళ్ళాము; ఏలా+దొరంకొంటిమి= ఈ ప్రయత్నం 
ఎందుకు చేశాము?; అధిక+హేలనన్‌ +తైల +ఉన్మ్నూలనము +చేసి+తెచ్చితిమి= ఎంతో (ప్రేమతో పర్వతాన్ని ఊడబెరికి 
తెచ్చాము?; ఏలా+నడుమన్‌ + పెక్కండ్రు+మడిసిరి= ఎందుకింత మంది మధ్యలోనే చనిపోయారు? 


తా : శ్రీహరి దగ్గరికి ఎందుకు వెళ్ళాము? ఆయన మాట మీద ఈ పనికి ఎందుకు పూనుకొన్నాము? ఎందుకింత పెద్ద 
పర్వతాన్ని లీలగా ఊడబెరికి తెచ్చాము? ఎందుకింత మంది మధ్యలో చనిపోయారు? ఇదంతా మన ప్రారబ్ధం కాక మరేమిటి? 


క. వఏంటికి మముంబని పంచెను? నేంటికి మనంబోంటివారి కింతలు పను? లిం 
కేంటికి రాండు రమేశ్వరుం? డేంటి కుపేక్షించె? మజవనేంటికి మనలన్‌? 186 


అష్టమస్మంధము 83 


ప్రతి : ఏంటికిన్‌-+మమున్‌+పని పంచెను= ఎందుకు ఆయన మనకీ పని పెట్టాడు?; ఏంటికిన్‌+*మనంబోటి వారికిన్‌+ 
ఇంతలు పనులు=మనలాంటి వారికి ఇంతలేసి పనులేల?; ఇంకన్‌ +ఏంటికి +రాండు +రమేశ్వరుండు= ఆ శ్రీపతి మనకు 
సహాయంగా ఎందుకింకా రాలేదు?; ఏంటికిన్‌+ఉ పేక్షించెన్‌= ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు; మజవన్‌+ఏంటికిన్‌+మనలన్‌= 
మనల్ని ఎందుకు మరచిపోయాడు. 


తా : ఆయన మనకు ఈ పని ఎందుకు పెట్టాడు? మన బోటివారికి ఇంతలేసి పెద్ద పనులు ఎందుకు? (ఊరికే ఉండక 
అని) ఇంకా ఆ శ్రీపతి మనకు సహాయంగా రాలేదేమిటి? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎందుకు మనల్ని మరచిపోయాడు? 


వ. అని కులకుధర పతనజన్యంబు దైన్యంబు సహింపనోపక పలవించుచున్న దివిజ దితిజుల భయంబు 
మనంబున నెజింగి సకలవ్యాపకుండగు హరి తత్సమీపంబున. 187 
ప్రతి : అని; కులకుధర= కులపర్వతం (మందరం) యొక్క పతన = పడిపోవటం వల్ల; జన్యంబు= పుట్టిన; దైన్యంబున్‌= 
దైన్యభావాన్ని సహింపన్‌+ఓపక= సహింపజాలక; పలవించుచున్న= దుఃఖీస్తున్న దివిజ= దేవతల; దితిజుల= దానవుల; 
భయంబున్‌= భయాన్ని సకల వ్యాపకుండగు హరి= అందరిలోనూ వ్యాపించి ఉండే శ్రీహరి; మనంబునన్‌+ఎటఅింగి= 
మనసులో గుర్తించిన వాడై; తతృమీపంబునన్‌= వారి సమీపంలో... 
తా: ఆ మందరపర్వతం పడిపోవటం వల్ల పుట్టిన కష్టాన్ని ఓర్చుకోలేక దుఃఖిస్తున్న దేవదానవుల భయాన్ని అందరిలోనూ 
వ్యాపించి ఉందే ఆ శ్రీహరి మనసులో గుర్తించినవాడై వారి సమీపంలో ప్రత్యక్షమయ్యాడు. 
మ. గరుడారోహకుందై గదాదిధరుండై కారుణ్యసంయుక్తుందై 

హరికోటిప్రభతో నాహో వెజవకుండంచుంటబ్రదీపించి త 

ద్గిరింగేలన్‌ నలువాందంగందుకము మాడ్కింబట్టి క్రీడించుచున్‌ 

గరుణాలోకసుధన్‌ సురాసురుల ప్రాణంబుల్‌ సమర్థించుచున్‌. 188 
ప్రతి : గరుడారోహకుండు+ఐ= గరుడ వాహనాన్ని అధిరోహించి; గదాదిధరుండు+ఐ= గదాది ఆయుధాలను ధరించినవాడై 
కారుణ్య సంయుక్తుందు +ఐ= కరుణతో కూడినవాడై; హరి కోటి ప్రభతో= కోటి సూర్యులకాంతితో; ప్రదీపించి= ప్రత్యక్షమై; 
ఒహో వెజవకుండు+అంచున్‌= 'ఓహో! భయపడకండి” అంటూ; తద్దిరిన్‌= ఆ కొండను; నలువొందన్‌ =నేర్పుతో; కేలన్‌= 
చేతితో; కందుకము మాడ్మిన్‌= బంతిలాగా; పట్టి= పట్టుకొని; (క్రీడించుచున్‌= ఆడుకొంటూ; సురాసురుల= దేవదానవుల; 
ప్రాణంబుల్‌= ప్రాణాలను; కరుణా +ఆలోకసుధన్‌= దయామృతం నింపిన చూపులతో; సమర్థించుచున్‌= కాపాడుతూ... 
తా : శ్రీహరి గరుదడునిపై కూర్చొని, దయతో, కోటిసూర్యుల కాంతితో ప్రకాశిస్తూ, గదాద్వాయుధాలు ధరించి వారి 
ముందు ప్రత్యక్షమై “అరే! ఎందుకు భయపడతారు?” అంటూ లీలగా ఒక చేతితో బంతిలాగా ఆ కొండను తీసుకొని 
ఆడుకోవటం ప్రారంభించాడు. దయామృతం నిండిన చూపులతో వారిని కాపాడాడు. 


క. వారలు గొలువంగ హరియును, వారాన్నిధి కరుగు మనంగ వసుధాధరమున్‌ 
వారిజనయనునింగొంచు న, వారిత గతింజనియె విహగవల్లభుందడజుతన్‌. 189 


84 శ్రీమహాభాగవతము 


ప్రతి : వారలు+కొలువంగన్‌= సురాసురులందరూ సేవిస్తుండగా; హరియును= శ్రీహరి; వారాన్నిధికిన్‌= క్షీరసముద్ర 
ప్రాంతానికి అరుగుము+అనంగన్‌= వెళ్ళు అని చెప్పగానే వసుధాధరమున్‌+వారిజ నయనునిన్‌= ఆ కొండను, శ్రీహరిని; 
అజుతన్‌= మెడమీద (మూపుపై) కొంచున్‌= ఉంచుకొని; అవారిత గతిన్‌= శీఘ్రంగా; చనియెన్‌= వెళ్ళాడు. 
తా : దేవదానవులు శ్రీహరిని సేవిస్తుండగా; క్షీరసముద్రానికి తీసుకుపో” అని స్వామివారు సెలవివ్వగానే గరుత్మంతుడు 
తనమూపుపై స్వామిని, ఆ పర్వతాన్ని అవలీలగా ధరించి అతి శీఘ్రంగా పాలకడలి దగ్గరికి ఎగిరిపోయాడు. 


క. చని జలరాశితటంబున వనజాక్షుని గిరిని దించి వందనములు స 
ద్వినుతులు సేసి ఖగేంద్రుండు పనివినియెను భక్తి నాత్మభవనంబునకున్‌. 100 


ప్రతి : చని= వెళ్ళి జలరాశి తటంబునన్‌= సముద్ర తీరంలో; వనజాక్షునిన్‌+గిరినిన్‌+డించి= హరిని గిరిని అక్కడ దించి; 
ఖగేంద్రుండు= ఆ గరుత్మంతుడు; వందనములు +సద్వినుతులు +చేసి= నమస్కరించి; స్తుతించి; భక్తిన్‌= భక్తితో; 
ఆత్మభవనంబునకున్‌= తన నివాసానికి; పని వినియెను= వెళ్ళిపోయాడు. 


తా : వెళ్ళి హరిని గిరిని ఆ సముద్రతీరంలో దించి, స్వామికి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించి గరుత్మంతుడు తన 
నివాసానికి వెళ్ళిపోయాడు. 


వ. అప్పుడు. 19] 
తా: ఆ సమయంలో... 


పీ భూనాథ! వినవయ్య భోగీంద్రు వాసుకింబిలిపించి యతనికింబ్రియము సెప్పి 
ఫలభాగ మీ నొడంబడి సమ్మతునింజేసి మెల్లన చేతుల మేను నివిరి 
'నీవకా కెవ్వరు నేర్తు? రీ పని కియ్య కొమ్మని యతని కైకోలు వదసి 
కవ్వంపుంగొండ నిష్కంటకంబుగంజేసి ఘర్షించి యతని భోగంబు జుట్టి 


ఆ. కదంగి యమృత జలధింగలశంబు గావించి, త్రచ్చు నవసరమునందలంపు లమర 
బద్ధవ'స్తకేశభారులై యా రెండు, గములవారు తరువంగదిసి రచట. 192 


ప్రతి : ఓ భూనాథ= ఓ రాజా; వినవయ్య= తరువాతి కథను విను; భోగి+ఇంద్రున్‌= సర్పాలలో శ్రేష్టుడైన; వాసుకిన్‌+ 
పిలిపించి= వాసుకిని పిలిపించి; అతనికిన్‌+ప్రియము +చెప్పి= అతనితో ప్రియంగా మాట్లాడి; ఫలభాగము+ఈన్‌ + 
ఒడంబడి +సమ్మతునిన్‌+చేసి= ఫలభాగమివ్వడానికి అంగీకరించి, అతనిని ఒప్పించి; మెల్లనన్‌= నెమ్మదిగా; చేతులన్‌= 
తమ చేతులతో; మేను నివిరి= అతని దేహాన్ని నిమిరి (ప్రమ సూచకంగా); “నీవ కాక= నీవు తప్పా ఈ పనికిన్‌+ఎవ్వరు 
నేర్తురు= ఈ పనికి ఎవరు సమర్థులు; ఇయ్యకొమ్మని= ఒప్పుకో అని; అతని+కైకోలు+వడసి= అతని ఆమోదాన్ని పొంది; 
కవ్వంపుంకొందడన్‌= ఆ మందరగిరిని; నిష్కంటకంబుగన్‌+చేసి= ముళ్లపొదలు మొదలైన వాటిని తీసివేసి ఘర్షించి= 
చదునుచేసి; అతని భోగంబున్‌+చుట్టి= అతని పడగను పట్టుకొని శరీరాన్ని కొండకు చుట్టి; కడంగి= పూనికతో; అమృత 
జలధిన్‌= క్షీరసాగారాన్ని కలశంబు+కావించి= కుండలాగా చేసి; (తచ్చు+అవసరమునన్‌= చిలికే సమయంలో; 
తలంపులు+అమరన్‌= బాగా ఆలోచించి; బద్ధ+వస్త+కేశ+భారులై= వస్ర్తాలు ఎగగట్టి జుట్లు ముడివేసుకొని; ఆ రెండు 
గములవారు= ఆ రెండు గుంపులవారు; అచటన్‌= అక్కడ; తరువన్‌+కదిసిరి= చిలకటం ప్రారంభించారు. 


అష్టమస్మంధము 85 


తా : ఓ రాజా! ఆ తరువాత దేవాసురులు సర్పరాజైన వాసుకిని పిలిపించారు. అతనితో మంచిమాటలు మాట్లాడి; 
అమృతంలో నీకూ భాగమిస్తామని చెప్పి, అతనిని ఒప్పించి; తమ చేతులతో నెమ్మదిగా ఆ వాసుకి శరీరాన్ని నిమిరి (పాము 
కాబట్టి); “నీవు తప్ప ఈ పనికి ఎవరయ్యా తగినవారు? ఒప్పుకో” అని అతనిని ఒప్పించి, మందరపర్వతాన్ని బాగా 
చదునుగా చేసి, వాసుకి పడగల్ని పట్టుకొని శరీరాన్ని ఆ కొండకు చుట్టారు. అమృత సముద్రాన్ని కలశంగా తీర్చారు. 
బాగా ఆలోచించి పంచెలుపైకి ఎగగట్టి;ి జుట్లు ముడివేసుకొని, ఆ రెండు గుంపులవారు కలిసి చిలకటం 
ప్రారంభించారు. 


వ. తదనంతరంబ. 1098 


ప్రతి : తదనంతరంబు+అ= ఆ తర్వాత... 


తా : ఆ తరువాత 
క. హరియును దేవానీకము నురగేంద్రుని తలలు పట్ట నుద్యోగింపన్‌ 
హరిమాయాపరవశులై సురవిమతులు గూడి పలుకంజొచ్చిరి కడిమిన్‌. 194 


ప్రతి : హరియునున్‌= హరి; దేవానీకమున్‌= దేవతల సమూహం; ఉరగేంద్రుని తలలు పట్టన్‌= వాసుకి పడగలను 
పట్టుకోవడానికి; ఉద్యోగింపన్‌= సిద్ధపడగా; హరిమాయా పరవశులు+ఐ= హరిమాయ చేత మోహితులై; సురవిమతులు 
కూడి= సురద్వేషులైన రాక్షసులు ఒకటై; కడిమిన్‌= అతిశయంతో; పలుకన్‌+చొచ్చిరి= ఇలా మాట్లాడసాగారు. 
తా : శ్రీహరి, దేవతలు ఆ వాసుకి పడగల్ని పట్టుకోవడానికి సిద్ధపడుతుండగా, రాక్షసులంతా చేరి అతిశయంతో ఇలా 
మాట్లాడసాగారు. 
మత్త. స్వచ్చమైన ఫణంబు మీరలు చక్కంబట్టి మథింపంగాం 

బుచ్చ మేటికి మాకుంబట్టంగ? బూరుషత్వము గల్లి మే 

మచ్చమైన తపోబలాధ్యయనాన్వయంబుల వారమై 

యిచ్చయింతుమె తుచ్చవృత్తికి?నిండు మాకు ఫణాగ్రముల్‌. 195 
ప్రతి : మీరలు= మీరంతా; స్వచ్చము+ఐన = స్వచ్చంగా ఉందే; ఫణంబున్‌= పడగలను; చక్కన్‌+పట్టి= చక్కగా పట్టుకొని; 
మధథధింపంగాన్‌= చిలుకుతుండగా; మాకున్‌= మాకు; పుచ్చము= తోక; పట్టంగన్‌ +ఏంటికిన్‌= పట్టుకోవడం ఎందుకు?; 
మేము= మేముకూడా; పూరుషత్వము +కల్లి= పౌరుషం కలిగి; అచ్చమైన= గొప్పదయిన; తపోబలాధ్యయనాన్వయంబుల 
వారము+ఐ= తపస్సు, బలము, చదువు, కులము కలిగిన వాళ్ళమై ఉండి; తుచ్చవృత్తికిన్‌= ఈ నీచమైన పనికి; 
ఇచ్చయింతుము+ఎ= ఇష్టపడతామా!; మాకున్‌= మాకు; ఫణాగ్రముల్‌= పడగలు; ఇండు= ఇవ్వండి. 
తా :; “మీరంతా స్వచ్చంగా ఉందే పడగల్ని పట్టుకొని చిలుకుతుంటే మేము తోకను పట్టుకోవడమా! మేము కూడా 


(మీలాగా) పౌరుషం కలవారమే. మీలాగా మేమూ తపస్సు, బలము, చదువు, పౌరుషం కలిగిన వాళ్ళమై ఉండి నీచమైన 
ఈ పనికి (తోకను పట్టుకోవడానికి) ఏల ఒప్పుకుంటాం? మాకు పడగలే ఇవ్వండి” అన్నారు 


వ. అని పలుకు దనుజులంజూచి. 106 


86 శ్రీమహాభాగవతము 


ప్రతి : అని; పలుకు= పలికిన; దనుజులన్‌= రాక్షసులను; చూచి. 
తా ; అని పలుకు రాక్షసులను చూసి (విష్ణువు ఏమి చేశాడో తరువాతి పద్యంలో ఉంది. 


క. విస్మయముంబొంది దానవ, ఘస్మరుండహిఫణము విడువ గైకొని యసురుల్‌ 

విస్మితముఖులై యార్చి ర విస్మితముగంగొనిరి సురలు వీంకందోంకన్‌. 197 
ప్రతి : దానవ ఘస్మరుండు= దానవ నాశకుదు (శ్రీహరి); విససయమున్‌+పొంది= ఆశ్చర్యంతో; అహిఫణమున్‌+విడువన్‌= 
వాసుకి పదడగను వదిలి వేయగా; అసురుల్‌= రాక్షసులు; కైకొని= గ్రహించినవారై; విస్మితముఖులు +ఐ= నవ్వుతూ; 
ఆర్చిరి= కేకలు పెట్టారు; సురలు= దేవతలు; అవిస్మితముగన్‌= విస్మయం లేకుండా; వీంకన్‌= దైన్యం/ధైర్యంతో; తోంకన్‌= 
తోకను; కొనిరి= పట్టుకున్నారు. 
తా; శ్రీహరి ఆశ్చర్యంగా వారిని చూసి సరే అలాగే అంటూ పడగను వదిలివేశాడు. రాక్షసులు నవ్వుతూ గెలిచినట్టు కేకలు 
పెట్టారు. దేవతలు వినయంగా తోకను పట్టుకున్నారు. 


వ. ఇట్లు సమాకర్షణ న్థానభాగ నిర్ణయంబు లేర్పజచుకొని దేవతలు పుచ్చంబును, బూర్వదేవతలు 
ఫణంబులుం బట్టి పయోరాశి మధ్యంబునం బర్వతంబు వెట్టి పరమాయత్త చిత్తులై యమృతార్థంబు త్రచ్చుచున్న 
సమయంబున. 108 


ప్రతి : ఇట్సు; సమాకర్షణ +న్టానభాగ +నిర్ణయంబులు= ఎవరెవరు ఎక్కడెక్కడ నిలబడి లాగాలో నిర్ణయం చేసుకొని; 
దేవతలు పుచ్చంబును= తోకను; పూర్వదేవతలు = రాక్షసులు; ఫణంబులున్‌= పడగలను; పట్టి పయోరాశి మధ్యంబునన్‌= 
క్షీరసాగరమధ్యలో; పర్వతంబు+పెట్టి= పర్వతాన్ని ఉంచి; పరమ+ఆయత్త+చిత్తులు +ఐ= మిక్కిలి దృఢమైన సంకల్పంతో; 
అమృత+అర్ధంబు= అమృతంకోసం; (త్రచ్చుచున్న సమయంబునన్‌= చిలుకుతున్న సమయంలో... 


తా : ఇలా ఎవరెవరు ఏయే చోట నిలబడి లాగాలో నిర్ణయం చేసుకొని, దేవతలు తోకను, రాక్షసులు పడగలను పట్టుకొని, 
ఆ క్షీరసాగరం మధ్యలో పర్వతాన్ని ఉంచి, మిక్కిలి పూనికతో, అమృతం కోసం చిలుకసాగారు. 


విశే : 'పూర్వదేవతలు” అంటే దేవతలకన్నా పూర్వులు, పెద్దవారు అనే అర్థం. “'కశ్యపనందనాః (8-7-5) అని మూలంలో 
ఉన్నది. కశ్యపప్రజాపతికి దితితో దైత్యులు, అదితితో దేవతలు జన్మించారు. పెద్దవారు కాబట్టి పూర్వదేవతలు అయ్యారు. 


క. విడువిడుందడని ఫణి పలుకంగంగడుభరమున మొదలంగుదురు గలుగమింవెడంగై 
బుడ బుడ రవమున నఖిలము వడ వడ వడంకంగ మహాద్రి వనధి మునింగెన్‌. 109 


ప్రతి : విడు+విడుండు+అని= వదలండి, వదలండి అని; ఫణి= వాసుకి; పలుకంగన్‌= అనగా; కడు భరమునన్‌= మిక్కిలి 
బరువుగా కావటం వల్ల; మొదలన్‌= అడుగున; కుదురు+కలుగమిన్‌= ఆధారం లేకపోవటం వల్ల; వెడంగు+ఐ= జడత్వము 
కలిగినదై, అధిక భారమై; బుడబుడరవమునన్‌= బుడబుడమని ధ్వని చేస్తూ అఖిలమున్‌= సమస్తమూ; వడవడ వడంకం 
గన్‌= గడగదడవణకి పోతుండగా; మహా+అద్రి= ఆ మందరం; వనధిన్‌= సముద్రంలో; మునింగెన్‌= మునిగిపోయింది. 


తా; ఆ సమయంలో వాసుకి గట్టిగా “వదలండి వదలండి అని కేక పెట్టాడు. అడుగున ఏ ఆధారమూ (కుదురు) లేకుండా 
ఉంచటం చేత, అధిక భారానికి ఆ పర్వతం బుడబుడమని ధ్వనిచేస్తూ సముద్రంలో మునిగిపోయింది. దాన్ని చూచి 
సమస్తమూ గడగడ వణకి పోసాగారు. 


అష్టమస్మంధము 8/7 


ఉ గౌరవమైన భారమునంగవ్వపుంగొండ ధరింపలేక దో 

స్సారవిహీనులై యుభయ సైనికులుం గడు సిగ్గుతో నకూ 

పారతటంబునం బడిరి పొరుషముంజెడి పాండవేయ! యె 

వ్వారికి నేరంబోలు బలవంతపుదైవము నాక్రమింపంగన్‌? 200 
ప్రతి : పాండవేయ= ఓ పరీక్షిన్మహారాజా!; గౌరవమైన = మిక్కిలి భారమునన్‌= బరువువల్ల; కవ్వపున్‌+కొందన్‌= ఆ 
మందరపర్వతాన్ని ధరింపలేక= మోయలేక; దోస్‌+సార +విహీనులు +ఐ= భుజబలాలు కోల్పోయినవారై (బలం చాలకు; 
ఉభయ సైనికులున్‌= దేవదానవ వీరులంతా; పౌరుషమున్‌+చెడి= పౌరుషం తగ్గిపోయి; కడుసిగ్గుతోన్‌= మిక్షిలి సిగ్గుపడి; 
అకూపార తటంబునన్‌= సముద్రతీరంలో; పడిరి= పడ్డారు; బలవంతపు దైవమున్‌= ప్రబలమైన విధిని; ఆక్రమింపం 
గన్‌= దాటడానికి; ఎవ్వారికిన్‌+నేరన్‌+పోలున్‌= ఎవరికి సాధ్యమవుతుంది? 
తా : దాని బరువు చాలా ఎక్కువ కావటం చేత బలవంతులే అయినా దేవదానవుల బలం ఆ పనికి చాలలేదు. వారు 
పౌరుషహీనులయ్యారు. చాల సిగ్గుపడ్డారు. బలహీనులై సముద్రతీరాన పడిపోయారు. ప్రబలమైన విధిని దాటడానికి 
ఎవరికీ సాధ్యం కాదు కదా! 
క. వననిధి జలములలోపల, మునింగెడి గిరింజూచి దుఃఖమునంజింతాబ్బిన్‌ 

మునింగెడి వేల్పులంగనుంగొని, వనజాక్షుండు వార్థినడుమ వారలు సూదన్‌. 201 
ప్రతి : వనజాక్షుండు= కమలాలవంటి కన్నులుగల ఆ శ్రీహరి; వననిధి జలముల లోపలన్‌= ఆ సముద్రజలాలలో; 
మునింగెడి= మునిగిపోతున్న గిరిన్‌+చూచి= కొండను చూసి; దుఃఖమునన్‌= బాధలో; చింతాబ్దిన్‌= చింతాసాగరంలో; 
మునింగెడి వేల్పులన్‌+కనుంగొని= మునిగిపోతున్న దేవతల్ని చూసి; వార్ధినడుమన్‌= సముద్రమధ్యంలో; వారలు+చూడదన్‌= 
వారందరూ చూస్తుండగా. 


తా : శ్రీహరి అలా సముద్రజలాల్లో మునిగిపోతున్న ఆ కొండనూ, చింతాసాగరంలో మునిగిపోతున్న దేవతల్ని చూసి, 
సముద్రమధ్యంలో వారందరూ చూస్తుండగా 


+ కూర్మావతార కథా ప్రారంభము 4 


సవరనై లక్షయోజనముల వెడలుపై కడుంగఠోరమునైన కర్పరమును 
నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖగహ్వరంబు 
సకల చరాచర జంతురాసుల నెల్ల మింగి లోంగొనునట్టి మేటి కడుపు 
విశ్వంబుపై వేజు విశ్వంబు పైంబడ్డ నాంగినంగదలనియట్టి కాళ్ళు 


తే. వెలికి లోనికింజనుదెంచు విపుల తుండ, మంబుజంబులంబోలెడు నక్షియుగము 
సుందరంబుగ విష్ణుండు సురలతోడి, కూర్మి చెలువొంద నొక మహాకూర్శ్మమయ్యె. 202 


బ్ర 


ప్రతి : సవరనై= చదునైనదిగా; లక్షయోజనముల= లక్ష ఆమడల; వెడలుపు+ఐ= వెడల్పు కలిగినదైై కడుంగలోరమున్‌+ఐన = 
మిక్కిలి కఠినమైన; కర్పరమును= గట్టి డిప్ప) అదనైన బ్రవ్మాండమైనన్‌+ఆహారించు= తగిన సమయం వస్తే బ్రహ్మాండాన్ని 


88 శ్రీమహాభాగవతము 


అంతా మ్రంగగల; ఘనతరంబగు= చాలా పెద్దదైన; ముఖగహ్వరంబు= గుహలాంటి నోరు; సకల చరాచరజంతురాసుల 
నెల్లన్‌= లోకంలోని చరాచర జీవరాసులన్నింటినీ; మ్రింగి లోంగొనునట్టి= లోపలికి మింగి వేయగల్లిన; మేటి కదడుపున్‌= 
పెద్ద పొట్ట; విశ్వంబుపైన్‌= ఈ ప్రపంచం మీద; వేజు విశ్వంబు పైం బద్దన్‌= మరో ప్రపంచం పడినా; ఆంగినన్‌= అలాగే 
నిలిచిన; కదలని +అట్టికాళ్ళు= కదలనటువంటి కాళ్ళు; వెలికి+లోనికిన్‌-+చనుదెంచు విపులతుందము= బయటికి లోపలికి 
వచ్చిపోయే పెద్దమూతి; అంబుజంబులన్‌ +పోలెడున్‌ +అక్షియుగము= తామరల్లాంటి కన్నుల జంటయు; సురలతోడి 
కూర్మిచెలువొందన్‌= దేవతల మీది (ప్రేమ వెల్లడికాగా; సుందరంబుగన్‌= చాలా అందంగా ఉండగా; విష్ణుండు= శ్రీహరి; 
ఒక మహాకూర్శ్మము+అయ్యెన్‌= ఒక పెద్దతాబేలు రూపాన్ని పొందాడు. 


తా: విష్ణుదేవుడు దేవతలపైన (ప్రేమ వెల్లడికాగా, ఒక మహాకూర్మరూపెాన్ని ధరించాడు. అది లక్షయోజనాల వెడల్పు కల్చి, 
మిక్కిలి కఠినమైన డిప్ప కల్లినది. సమయం వస్తే బ్రవ్మాండాన్ని అంతా తినివేయగల పెద్ద గుహలాంటి నోరు దానికి ఉంది. 
సకల చరాచర జీవరాసులన్నింటినీ తనలో ఇముడ్చుకోగల పెద్ద పొట్ట ఉంది. ప్రపంచంమీద మరో ప్రపంచం పడి ఆగినా 
కదలని పెద్ద పెద్ద కాళ్ళున్నాయి. లోనికీ బయటకీ వచ్చిపోయే పెద్ద మూతి ఉంది. తామరల్లాంటి కన్నుల జంట ఉంది. 


విశే : కులపర్వతాలు చాలా పెద్ద ఆకారం కల్షినవి. అందుకే స్వామి లక్ష యోజనాల వెడల్పుగల మరొక ద్వీపమా అన్నట్టు 
ఆ కొండ కిందికి దూరి దాన్ని మోయడానికి సిద్ధపడ్డాడు. ఇలా సమయాన్ని బట్టి తన స్వరూపాన్ని నిర్ణయించుకోవటమె 
“స్వేచ్చ. స్వామివారి అవతారాలన్నీ ఇలా శత్రుసంహారానికి, భక్తరక్షణకు కావలసిన రూపాన్ని యథేచ్చగా పొందుతాయి. 


మ. కమఠంబై జలరాశింజొచ్చి లఘుముక్తాశుక్తిచందంబునన్‌ 
నమదద్రీంద్రము నెత్తె వాసుకి మహానాగంబుతో లీలతో 
నమరేంద్రాదులు మౌళికంపములతో నౌ నౌంగదే! బాపురే! 
కమలాక్షా! శరణంబు భూదిశలు నాకాశంబునున్‌ మైోయంగన్‌. 2083 


ప్రతి : శ్రీహరి; కమఠంబు+ఐ= తాబేలుగా? జలరాళిన్‌+చొచ్చి= ఆ సముద్రంలో ప్రవేశించి; లఘుముక్తాశుక్తి= తేలికైన 
ముత్తెపుచిప్ప్రు చందంబునన్‌= విధంగా; నమత్‌+అద్రి+ఇంద్రమున్‌= అణగిపోయి ఉన్న మందరపర్వతాన్ని (శేష్టమైన 
పర్వతాన్ని); వాసుకి మహానాగంబుతోన్‌= మహాసర్పమైన వాసుకితో పాటు; (దానిని చూసి) అమర+ఇంద్ర+ఆదులు= 
దేవేంద్రుడు మొదలైన దేవతలు; మౌళికంపములతోన్‌= తలలు ఊపుతూ; బెను+బెన్‌ +కదే= బాగుంది, బాగుంది కదా!; 
బాపురే= అమ్మ బాబోయి!; కమలాక్షా= ఓ హరీ; శరణంచు= శరణు అంటూ; భూదిశలు= భూమి, దిక్కులు; ఆకాశయునున్‌= 
ఆకాశమంతటా; మైోయంగన్‌= మారుమోగగ్గా; లీలతోన్‌ +ఎత్తెన్‌= సులభంగా పైకి లేవదీశాడు. 


తా : తాబేలుగా మారిన శ్రీహరి సముద్రంలోకి తేలికైన ఒక ముత్తెపు చిప్పలాగా ప్రవేశించాడు. అవలీలగా అడుగున 
ఉన్న మందరపర్వతాన్ని మహాసర్పమైన వాసుకిని ఒకేసారి పైకెత్తాడు. దీన్ని చూసి ఇంద్రాది దేవతలు తలలు ఊపుతూ 
“బాగు! బాగు! అమ్మ బాబోయి! శ్రీహరీ! నీకే శరణు” అంటూ నమస్మారాలు పెడుతూ జయజయధ్వానాలు చేశారు. ఆ 
ధ్వనులు భూమిలో, దిక్కులలో, ఆకాశంలో మారుమోగాయి. 


వ. ఇవ్విధంబున. 204 


ప్రతి ; ఈ+విధంబునన్‌= ఈ విధంగా... 


అష్టమస్మంధము 89 


తా; ఈ విధంగా 
క. తరిగాండ్రలోన నొకండంట, తరికడవకుంగుదురు నాంక త్రాడంట చేరుల్‌; 
దరి గవ్వంబును దా నంట హరి హరి! హరిచిత్రలీల హరియే యెజుంగున్‌. 205 


ప్రతి : తరిగాండ్రలోనన్‌= చిలికేవారిలో; ఒకండు+అంట= ఒకడంట; తరి కడవకున్‌+కుదురున్‌= మజ్జిగ కడవకు 
కుదురూ; ఆంక +త్రాడు +అంట = అడ్డగించే తాడుకూడానంట; చేరుల్‌= చిలికేతాడూ ఆయనేనట; తరి+కవ్వంబునున్‌+ 
తానంట= చిలికే కవ్వం కూడా అతడేనంట; హరిహరి! = ఆహా!; (అహాహా!) హరి చిత్రలీల= శ్రీహరి యొక్క విచిత్రమైన 
లీల) హరియే+ఎజుంగున్‌= హరికే తెలుసు. 

తా : శ్రీహరి చిలికేవారిలో తానూ ఒకడయ్యాడు. సముద్రమనే మజ్జిగ కడవకు కుదురు తానే కవ్వమూ తానే - రాట 
కట్టేతాడూ కవ్వపు తాడూ తానే. ఆహాహా; శ్రీమహావిష్ణువు లీలలు అతనికే తెలుసు. 


విశే ; మునుపు వివరించినట్టు పోతనగారికి శబ్బానుప్రాస పట్ల మక్కువ ఎక్కువ. తరి= తరుచు (క్రియ) మజ్జిగ కుండ 
(చిలుకు) చిలికే కవ్వం; ఈ మూడు అర్భాలను చమత్మారంగా వాడుకోవటం ఆయనకు ఇష్టం. 

ఆంకత్రాడు - అంటే కవ్వాన్ని తగిలించడానికి రాటకు కట్టేతాడు 

చేరులు - కవ్వానికి కట్టైతాడు 

హరి అనంతరూపాలు కల్గినవాడు కాబట్టి అన్నిటా ఆయనే ఉన్నాడన్న విషయాన్ని “తరి” శబ్దాన్ని ఆధారంగా 
చమత్మరిస్తున్నాడు కవి. 
ఆఅ. జలధింగడవ సేయ శ్రైలంబుంగవ్వంబు, సేయ భోగింద్రాడుసేయందరువ 

సిదియు సుధయుంబదయ శ్రీవల్లభుండు దక్క నొరుండు శక్తిమంతుందొకండు గలండె? 206 
ప్రతి : జలధిన్‌+కడవ+చేయన్‌= సముద్రాన్ని కడవగా చేయుటకు; శ్రైలంబున్‌ +కవ్వంబు +చేయన్‌= పర్వతాన్ని కవ్వంగా 
చేయుటకు; భోగిన్‌= పామును (వాసుకిని); త్రాడుచేయన్‌= త్రాడుగా చేయుటకు; తరువన్‌= చిలకడానికీ; సిరియున్‌+ 
సుధయున్‌+పదడయన్‌= శ్రీని, అమృతాన్ని పొందడానికీ; ఒకండు= ఒక్క శ్రీవల్లభుండు +తక్కన్‌= శ్రీమహావిష్ణువు తప్ప; 
శక్తిమంతుండు +ఒకండు = ఇంకొక శక్తిమంతుడు; కలండె= ఉన్నాడా? 
తా ; సముద్రాన్ని కడవగా, పర్వతాన్ని కవ్వంగా చేసి చిలకడానికి; లక్ష్మిని, అమృతాన్ని సంపాదించడానికి ఒక్క శ్రీమహావిష్ణువు 
తప్ప మరొక శక్తిమంతుడు ఉన్నాడా! 
ఆ. గొల్లవారి బ్రదుకు గొజంతన వచ్చునే, గొల్లరీతింబాలకుప్పంద్రచ్చి 

గొల్లలైరి సురలు గొల్లయ్యె విష్ణుండు చేటు లేని మందు సిరియుంగనిరి. 207 
ప్రతి : గొల్లవారిబ్రదుకు= గొల్లల బతుకు; కొణంత+అనవచ్చునే= తక్కువది అని చెప్పగలమా; గొల్లరీతిన్‌= గొల్లవారిలాగా; 
పాలకుప్పన్‌+త్రచ్చి= పాలసముద్రాన్ని చిలికి; సురలు= దేవతలు; గొల్లలైరి= గొల్లవారయ్యారు; విష్ణుందు= శ్రీమహావిష్ణువు; 
గొల్లయ్యెన్‌= గొల్ల అయ్యాడు; చేటులేని మందున్‌= మృత్యువులేని బెషధం - అమృతాన్ని, సిరియున్‌= లక్ష్మిని; కనిరి= 
పొందారు. 


90 శ్రీమహాభాగవతము 


తా : గొల్లల బ్రతుకు తక్కువైందేమీ కాదు. ఎందుకంటే పాలసముద్రాన్ని గొల్లల లాగానే దేవతలు, హరి చిలికారు. 
అంచేత దేవతలూ గొల్లలయ్యారు. శ్రీహరి తానూ గొల్ల అయ్యాడు. అమృతాన్ని దేవతలు; లక్షిని శ్రీహరి పొందారు. 


వ. ఇట్లు సురాసుర యూథంబులు హరిసనాథంబులయి కవచంబులు నెట్టంబులు వెట్టికొని, పుట్టంబులు 
పిరిచుట్టు సుట్టికొని, కరంబులు కరంబుల నప్పళించుచు, భుజంబులు భుజంబుల నొరయుచు, లెండు 
లెండు దరువందొడంగుండు రండని యమందగతిం బెరుంగుం ద్రచ్చు మందగొల్లల చందంబున 
మహార్దవమధ్యంబున మంథాయమాన మందర మహీధర విలగ్నభోగి భోగాద్యంతంబులం గరంబులం 
దెమల్చ్బుచుం, బెనుబొబ్బలం బ్రహ్మాండ కటాహంబు నిర్భరంబయి గుబ్బుగుబ్బని యురలు కొందకవ్వంబుగుత్తి 
జిణ జిఅం దిరుగు వేగంబున ఛటచ్చటాయమానంబులయి బుగులు బుగుళ్ళను చప్పు ళ్లుప్పరం బెగసి 
లెక్కకు మిక్కిలి చుక్కల కొమ్మల చెక్కుల నిక్కలువడు మిసిమి గల మీంది మీంగడపాల తేటనిగ్గుందుంపరల 
పరంపరల వలన నిజకరక్రమ క్రమాకర్షణ పరిభ్రాంత ఫణి ఫణాగర్భ సముద్భూత నిర్భర విష కీలి 
కీలజాలంబుల నప్పటప్పటికి నుప్పతిల్లిన దప్పిం గొండొక మందగతిం జెందక యకూపార వేలాతట 
కుటజ కుసుమగుచ్చ పిచ్చిల స్వచ్చ మకరంద సుగంధి గంధవహావహనంబునం గ్రంజెమట నీటి పెను 
వజణదగము లొడళ్ల నిగుర నొందొరులం బరిహసించుచుంబేరువాడి విలసించుచు, మేలుమే లని 
యుగ్గడించుచు, గాదు కాదని భంగించుచు, నిచ్చ మెచ్చని మచ్చరంబు వలన వనధి వలమాన వైశాఖ 
వసుంధరాధర పరివర్తన సముజ్జనిత ఘుమఘుమారావంబును, మధనగుణాయమాన మహాహీంద్రప్రముఖ 
ముహుర్ముహురుచ్చలిత భూరి ఘోర ఫూత్మార ఘోషంబును, గులకుధర పరిక్షేపణ క్షోభిత సముల్లంఘన 
సమాకులితంబులై వెజచజచి గుబురుగుబురులై యొరలు కమఠ కర్క్మట కాకోదర మకర తిమితిమింగిల 
మరాళచక్రవాక బలాహకభేక సారసానీకంబుల మొజలునుం గూడికొని ముప్పిరిగొని, దనుజ దివిజ భటాట్టవాస 
తర్జన గర్జన ధ్వనులు నలుపురియై మొత్తినట్టైన దశదిగంతభిత్తులును, బేంటెత్తి 'పెల్లగిలం ద్రుళ్ళుచుం 
గికురు పొడుచుచు నొకందొకనికంటె వడియునుం, గడుపునుం గలుగంద్రచ్చుచుంబంతంబు లిచ్చుచు 
సుధాజననంబుంబజింతించుచు నూతనపదార్థంబులకు నెదుళ్లు సూచుచు నెంతదడవు ద్రత్తమని హరి నడుగుచు 
నెడపడని తమకంబుల నంతకంతకు మురువు డింపక త్రచ్చు సమయంబున. 208 

ప్రతి : ఇట్ల; సురాసురయూథంబులు = దేవదానవ సముదాయం; హరిసనాథంబులు +అయి= శ్రీహరి సహాయంతో; 
కవచంబులన్‌= తగిన కవచాలు; నెట్టంబులు= దట్టీలు; పెట్టికొని= ధరించి; పుట్టంబులు= పంచెలను; పిరిచుట్టు+చుట్టికొని= 
తలలపై మెలిపెట్టి చుట్టుకొని; కరంబులు కరంబులన్‌ అప్పళించుచు= చేతులు చేతులు చరుచుకొంటూ; భుజంబులు 
భుజంబుల నొరయుచు= భుజాలు భుజాలు రాసుకుంటూ; లెండు లెండు= 'లేవండి లేవండి); తరువన్‌ +తొడంగుండు + 
రండు +అని= 'చిలుకడానికి మొదలుపెట్టండి, రండి అంటూ (హెచ్చరిస్తూ); అమందగతిన్‌= శీఘ్రంగా; పెరుంగున్‌+త్రచ్చు= 
పెరుగు చిలికే మందగొల్లల చందంబునన్‌= గొల్లపల్లెలోని గోపాలకుల్లాగా? మహార్దవమధ్యంబునన్‌= క్షీరసాగర మధ్యంలో; 
మంథాయమాన = కవ్వంగా ఉన్న మందర మహీధర= మందరపర్వతానికి; విలగ్న= చుట్టబడిన; భోగి= పాము (వాసుకి 
యొక్క); భోగ+ఆద్యంతంబులన్‌= మొదలు, చివరలలో (తలా తోకలను); కరంబులన్‌+తెమల్పుచున్‌= చేతుల్ని ఊచుతూ; 


అష్టమస్మంధము 091 


పెనుబొబ్బలన్‌= పెద్ద అరుపులతో; బ్రహ్మాందకటాహంబు= బ్రహ్మాండం కప్పు; నిర్భరంబయి= నిండిపోయి; గుబ్బుగుబ్బని+ 
ఉరలు= గుబ్బుగుబ్బుమని తిరిగే కొండ కవ్వంబు గుత్తి= కొండ అనే కవ్వం గుత్తి; జిఅ జిజన్‌+తిరుగు వేగంబునన్‌= 
గిరగిరమంటూ తిరిగే వేగానికి ఛట+ఛటాయమానంబులయి= చిటచిటలాడుతూ; బుగులు బుగుళ్లను= బుగులు 
బుగులుమనెడి; చప్పుళ్లు= శబ్దాలు; ఉప్పరంబు+ఎగసి= ఆకాశం నిండి లెక్కకు మిక్కిలి= లెక్కకుమించిన; చుక్కల 
కొమ్మల చెక్కులన్‌ +ఇక్కలు+పడు = చుక్కలనెడి స్త్రీల చెక్కులలో ప్రతిఫలించే; మిసిమిగల= కాంతిగల; మీంది 
మీంగడపాల= పైకి తేరిన మీగడపాల; తేంటనిగ్గు+తుంపరల పరంపరలవలన = స్వచ్చమైన నీటి తుంపరల సముదాయంచెత; 
నిజకరక్రమక్రమాకర్షణ= తమ చేతుల చేత క్రమక్రమంగా లాగటం వల్ల; పరిభ్రాంత = తిరుగుతున్న ఫణిఫణాగర్భ= ఆ 
వాసుకి పడగలలో నుండి; సముద్భూత= పుట్టిన; నిర్భర= నిండిన; విషకీలి కీలజాలంబులన్‌= విషాగ్ని మంటల వల్ల; 
అప్పటప్పటికి= అప్పటికప్పుడు; ఉప్పతిల్లిన= పుట్టిన; దప్పిన్‌= దప్పికచేత; కొండొక మందగతిన్‌+చెందక= ఏ మాత్రం 
అలసట పొందక (వదలక); అకూపార= సముద్ర; వేలాతట= గట్టుమీద తీరంలో; కుటజ కుసుమగుచ్చ= కొండమళల్లె 
పూల గుత్తులనుంచి; పిచ్చిల= పేరిన; స్వచ్చమకరంద= స్వచ్చమైన మకరందం యొక్క సుగంధి గంధవహ+ఆవహనంబునన్‌= 
సుగంధాలను మోసుకువచ్చే గాలులయొక్క స్పర్శచేత; కాంజెమట +నీటి+పెను +వజదగములు= అప్పటికప్పుడు పుట్టిన 
చిరుచెమటల ప్రవాహాలు; ఒదళ్ళన్‌+ఇగురన్‌= శరీరాల్లో ఇంకిపోగాా ఒండొరులన్‌= ఒకరినొకరు; పరిహసించుచున్‌= 
గేలిచేస్తూ పేరువాడి విలసించుచున్‌= గొప్పలు చెప్పుకుంటూ; మేలుమేలని ఉగ్గడించుచున్‌= భళీభళలీ అంటూ కాదు 
కాదని భంగించుచున్‌= అలా కాదు ఇలా అంటూ; ఇచ్చమెచ్చని మచ్చరంబు వలనన్‌= అసూయతో పోటీపడి; వనధి+ 
వలమాన +వైశాఖ+వసుంధరాధర= సముద్రంలో అటు ఇటువైపుల తిరుగుతున్న కవ్వమైనపర్వతం యొక్క పరివర్తన= 
తిరుగుళ్ళవల్ల; సముజ్జ్ఞనిత= బయటకి పుట్టుకొని వచ్చిన ఘుమఘుమారావంబును= ఘుంఘుం అనే శబ్దమూ; 
మథనగుణాయమాన = కవ్వపుతాడైన; మహా+అహీంద్ర+ప్రముఖ= ఆ వాసుకి అనే మహాసర్పం నోటినుండి; ముహుః+ 
ముహుః+ఉచ్చలిత= మాటిమాటికి చేయబడుతున్న; భూరిఘోరఫూత్మార ఘోషంబును= మిక్కిలి పెద్దదైన భయంకరమైన 
ఫూత్మార శబ్దమూ (బుసబుసలు,); కులకుధర= కులపర్వతంయొక్క పరిక్షేపణ= తిరగడం వల్ల; క్షోభిత= కలగుండు 
పడిన; సముల్లంఘన సమాకులితంబులు+ఐ= బాగా ఎగరటానికి వీలుకాక భయపడినవై;, వెజచజచి గుబురు గుబురులు+ఐ= 
భయపడి గుంపులు గుంపులుగా; ఒరలు= పక్కలకు ఒదిగిపోతున్న కమర= తాబేళ్ళు; కర్మట= ఎండ్రకాయలు; కాకోదర= 
పాములు; మకర= మొసళ్ళు; తిమి= పెద్దచేపలు; తిమింగలాలు= అంతకంటే పెద్దచేపలు; మరాళ= హంసలు; చక్రవాక= 
చక్రవాక పక్షులు) బలాహక= కొంగలు; భేక= కప్పలు; సారస= బెగ్గురు పక్షులు; అనీకంబులు= వీటి గుంపుల; 
మొజలునున్‌= ఆర్తనాదాల్తూ కూడికొని= కలిసి పోయి; ముప్పిరిగొని= మూడింతలుకాగా? దనుజ+దివిజ+భట +అట్టహాస= 
సురాసురవీరులు చేస్తున్న అట్టహాసాలు; తర్జన= హెచ్చరికలు; గర్జన +ధ్వనులు= గర్జనలు (కేకలు); నలుప్రరి+ఐ= నాలుగింతలు 
కాగా మొత్తినట్లు+అయిన= మోదినట్టుకాగా; దశదిగంత భిత్తులును= పది దిక్కుల గోడలు; పేంటెత్తి= పేట్లు వారి 
(పగుళ్ళు వచ్చి); పెల్లగిలన్‌ +త్రుళ్ళుచున్‌= పగిలిపోవునట్లుగా సంతోషిస్తూ కికురు పొడుచుచున్‌= ఒకరినొకరు 
మోసగించుకొంటూ; ఒకందు +ఒకనికంటెన్‌= ఒకడినిమించి ఇంకొకడు; వడియునున్‌= వేగమూ; కడుపునున్‌= ఈర్ష్యా; 
కలుగన్‌= కలుగగా; త్రచ్చుచున్‌= చిలుకుతూ; పంతంబు లిచ్చుచున్‌= పౌరుషంతో మాట్లాడుతూ; సుధాజననంబున్‌+ 
చింతించుచున్‌= అమృతం ఎప్పుడు పుడుతుందా అని ఎదురుచూస్తూ నూతన పదార్థంబులకున్‌+ఎదుళ్లు+చూచుచున్‌= 
కొత్త వస్తువులు ఏవి వస్తాయా అని ఎదురు చూస్తూ ఎంత తడవు +త్రత్తము +అని= ఇంకా ఎంతసేపు చిలుకుదాం అని; 


92 శ్రీమహాభాగవతము 


హరిన్‌+అడుగుచున్‌= శ్రీహరిని అడుగుతూ; ఎడపడని తమకంబులన్‌= ఎడతెగని ఆశలతో; అంతకంతకు= మించిన 
ఆశతో; మురువు డింపక= పట్టినపట్టు వదలకుండా; త్రచ్చు సమయంబునన్‌= చిలుకుతుండగా... 


తా : ఈ విధంగా విష్ణువు సహాయంతో సముద్ర మథనం ప్రారంభించిన దేవతలు రాక్షసులు కవచాలు ధరించారు. దట్టీలు 
కట్టుకొన్నారు. బట్టల్ని పిరిచుట్లు చుట్టుకున్నారు. చేతులు చేతులు చరుచుకున్నారు. భుజాలు భుజాలూ రాసుకున్నారు - 
“లేవండి. లేవండి. రండి. చిలకటం మొదలు పెట్టండి” అంటూ హెచ్చరికలు చేసారు. వేగంగా పెరుగు చిలికే గొల్లపల్లె 
గోపాలకుల్లాగా సముద్రం నడుమ కవ్వంగా ఉండే మందర పర్వతానికి తాడైన పాము తలా తోకా పట్టుకొని మధింపసాగారు. 
వారి పెద్ద పెద్ద కేకలతో బ్రహ్మాండం నిండిపోయింది. గుబగుబమని శబ్దిస్తూ కవ్వపు కొండ గిరగిరమని తిరుగుతుండగా; 
దాని వేగానికి 'భుగభుగి మనే శబ్దాలు ఆకాశం నిండాయి. లెక్కకు మిక్కిలిగా ఉన్న చుక్కలతో ప్రతిఫలిస్తూ ఆ పాలమీగడ 
తేటలోని కాంతి నిండిన తుంపరల పరంపరలు పైకి ఎగిరాయి. తమ చేతుల్లో గట్టిగా పట్టుకొని క్రమక్రమంగా లాగుతున్న 
తిరుగుతున్న ఆ వాసుకి పడగలలో నుండి పుట్టిన భయంకరమైన విషాగ్ని కీలలవల్ల వారికి దాహం వేసింది. అయినా 
పట్టు వదలకుండా వారు మథనం కొనసాగించారు. సముద్రతీరంలోని కొండమల్లెపూల గుత్తులనుండి వెదజల్లబడుతున్న 
స్వచ్చమైన మకరందాల గుబాళింపును మోసుకువస్తున్న పిల్లగాలులు వారి దేహాలపై పట్టిన చెమటల్ని తాకగానే ఆ 
చెమటలు ఇగిరిపోయాయి. ఒకరినొకరు పరిహసించుకొంటూ, గొప్పలు చెప్పుకొంటూ, భళిభలీ అని మెచ్చుకుంటూ, 
ఇలాకాదు అలా అని అంటూ) అసూయాగ్రస్తులై ఒకరిమీద ఒకరు స్పర్ధతో సముద్రంలో అటూ ఇటూ ఊగుతున్న 
మందరపర్వతం యొక్క భ్రమణం వల్ల పుట్టిన ఘుంఘుం అనే శబ్దమూ; ఆ వాసుకి నోటినుండి బయట పడుతున్న 
భయంకరమైన బుసబుసలు; పెద్దదైన ఆ పర్వతాన్ని సముద్రంలో ఉంచి చిలకటం వల్ల గుంపులు గుంపులుగా ఒదిగిపోతూ, 
పైకి ఎగరడానికి వీలుకాక భయపడిన తాబేళ్ళు, ఎండ్రకాయలు, పాములు, మొసళ్ళు, పెద్దచేపలు, తిమింగలాలు, 
హంసలు, చక్రవాకాలు, కొంగలు, కప్పలు, బెగ్గురుపక్షులు చేస్తున్న ఆర్తనాదాలూ, కలిసి మూడింతలుకాగా; సురాసురవీరులు 
చేస్తున్న అట్టహాసాలు, గర్జనలు, పెడబొబ్బలు నాల్గింతలు కాగా, పది దిక్కుల గోడలు మొత్తినట్లు పేట్లురేగి రాలిపోయాయి. 
ఒకడిని మించి మరొకడు వేగంగా చిలుకుతూ అసూయతో పౌరుషాలు పలుకుతున్నారు. అమృతం కోసం ఉబలాట 
పడసాగారు. కొత్త వస్తువుల పుట్టుక కోసం ఎదురుచూస్తున్నారు. “ఇంకా ఎంతసేపు చిలుకుదాం' అని శ్రీహరిని అడిగారు. 
ఎడతెగని ఆశతో పట్టినపట్టు వదలకుండా మధథింపసాగారు. 


క. అప్పాలవెల్లిలోపల, నప్పటి కప్పటికి మందరాగము దిరుగం 
జప్పుడు నిండె నజాండము, సెప్పెడి దే మజుని చెవులు సిందజగొనియెన్‌. 209 


ప్రతి : ఆ+పాలవెల్లి లోపలన్‌= ఆ క్షీరసాగరంలో; అప్పటికిన్‌ +అప్పటికిన్‌= నిరంతరంగా; మందర+అగము= మందరపర్వతం; 
తిరుగన్‌= గిరగిరమని తిరుగుతుండగా; చప్పుడు= ఆ ధ్వని; అజాండము+నిందెన్‌= బ్రహ్మాండమంతా నిండిపోయింది; 
చెప్పెడిదేమి? = ఇక ఏం చెప్పాలి!; అజుని+చెవులు +చిందఅ +కొనియెన్‌= బ్రహృ్నదేవుడి చెవులు గింగురుమన్నాయి. 


తా:;ఆ క్షీరసాగరంలో అలా నిరంతరం గిరగిరమంటూ ఆ పర్వతం తిరగగా తిరగగా ఆ శబ్దం బ్రహ్మాండ భాందమంతా 
నిండిపోయింది. బ్రహృ్నదేవుడి చెవులు కూడా గింగురుమన్నాయి. ఇంక ఏం చెప్పాలి? 


వ. అంత నప్పయోరాశిమధ్యంబున. 210 
ప్రతి :; అంతన్‌= అప్పుడు; ఆ+పయోరాశి= ఆ సముద్రం; మధ్యంబునన్‌= మధ్యలో... 


అష్టమస్మంధము 93 
తా; ఆ సమయంలో ఆ సముద్రం మధ్యలో 


క. ఎదమంగుడి మునుపు దిరుగుచుంగుడి నెడమను వెనుకందిరుగుం గులగిరి గడలిం 

గడ లెడల సురలు నసురులుందొడి తొడి ఫణి ఫణము మొదలుందుదియును దిగువన్‌. 211 
ప్రతి :; సురలున్‌+అసురులున్‌= దేవతలు రాక్షసులు, కడలు+ఎడలన్‌= దిక్కులు మార్చుకొని; తొడితొడి= శీఘ్రంగా; 
ఫణిఫణమున్‌= పాము పడగను; తుదియునున్‌= తోకను; తిగువన్‌= పట్టుకొని లాగగా కులగిరి= ఆ పర్వతం; మునుపు= 
ముందు (యొదట); ఎదడమన్‌+కుడిన్‌= ఎడమ వైపునుండి కుడి వైపునకు; వెనుకన్‌= ఆ తరువాత; కుడిన్‌+ఎదమను= కుడి 
నుండి ఎడమ వైపునకు; తిరుగున్‌= తిరుగుతుంది; (అప్పుడు)... 
తా : సర్పరాజు తోక తల పట్టుకొని దేవతలు రాక్షసులు చోట్లు మారుతూ తొందర తొందరగా లాగుతూండగా మంధరపర్వతం 
సముద్రంలో ఎదమనుండి కుడికి తరువాత కుడినుండి ఎడమకు తిరుగసాగింది. 


క. వడిగొని కులగిరిందరువంగ, జడనిధి ఖగమకరకమరఠర్తుషఫణిగణముల్‌ 

సుడివడుందడంబడుం గెలంకులంబడు భయపడి నెగసి బయలంబడు నురలిపడున్‌. 212 
ప్రతి : జదనిధిన్‌= ఆ సముద్రంలో (జలం =జడం) ఉండేటటువంటి; ఖగ= పక్షులు) మకర= మొసళ్ళు; కమరఠ= తాబేళ్ళు; 
రుష= చేపలు; ఫణిగణముల్‌= పాముల గుంపులు; (ఇలా); వడిగొని= పూనికతో శీఘ్రంగా; కులగిరిన్‌= కులపర్వతాన్ని 
ఉంచి; తరువంగన్‌= చిలకగా; సుడివడున్‌= సుళ్ళుపడి చీకాకుపడ్డాయి; తడంబడున్‌= తొట్రుపడ్డాయి; కలంకులన్‌+పడున్‌= 
బయటపడ్డాయి; భయపడి= భయపడిపోయి; నెగసి= పైకి లేచి బయలన్‌+ పదున్‌= గట్టుమీద పడతాయి; ఉరలిపడున్‌= 
పొర్లిపడుతున్నాయి. 
తా ; అలా ఆ పర్వతాన్ని ఉంచి సముద్రాన్ని చిలకగా అందులో ఉన్న పక్షులు, తాబేళ్ళు, మొసళ్లు, పాములు సుళ్ళుపడి 
చీకాకు పడ్డాయి. తొట్రుపడ్డాయి. గట్లపై పడ్డాయి. ఎగిరి బయటపడ్డాయి. పొర్లిపడుతున్నాయి. 
క. అమరాసురకరవిపరి, భమణధరాధరవరేంద్ర భ్రమణంబును దాం 

గమఠేంద్రు వీంపు తీంటను శమియింపంగంజాలదయ్యె జగతీనాథా! 218 
ప్రతి : జగతీనాథా= ఓ రాజా!; అమర+అసుర= దేవతల రాక్షసుల యొక్క కరవిపరి భమణ= చేతులచేత తిప్పబడుతున్న; 
ధరాధరవర +ఇంద్ర= పర్వతాలలో శ్రేష్టమైన మందరపర్వతం యొక్క భ్రమణంబును = రాపిడి; తాన్‌= అది; కమఠేంద్రు 
వీంపు తీంటను= తాబేలు యొక్క వీపు దురదను; శమియింపంగన్‌ +చాలదు +అయ్యెన్‌= పోగొట్టలేకపోయింది. 


తా : ఓ రాజా! అలా దేవతలు, రాక్షసులు తమ తమ చేతుల్లో తిప్పడం వల్ల తిరుగుతున్న ఆ మందరపర్వతం పుట్టించిన 
రాపిడివల్ల ఆ కూర్మరాజు వీపు దురద ఏమాత్రం తగ్గలేదు. 


వ. తదనంతరంబ. లైశేశ 
ప్రతి ; తదనంతరంబు+అ= ఆ తరువాత... 
తా: ఆ తరువాత 


94 శ్రీమహాభాగవతము 


క. అఆలోల జలధి లోపల నాలో నహి విడిచి సురలు నసురులుంబజవం 

గీలా కోలాహలమై హాలాహల విషము పుట్టె నవనీనాథా! 215 
ప్రతి ; అవనీనాథా= ఓ రాజా!) ఆలోన్‌= అంతలోనే సురలున్‌+అసురులున్‌= దేవతలు రాక్షసులు; అహిన్‌+విడిచి; 
వాసుకిని వదలిపెట్టి; పజవన్‌= పరుగెత్తిపోవునట్లుగా? ఆలోల= అల్లకల్లోలమైన; జలధిలోపలన్‌= సముద్రంలో నుండి; 
కీలాకోలాహలము+ఐ= అగ్నిజ్వాలల కోలాహలంలో; హాలాహలవిషము పుట్టెన్‌= హాలాహలమనే విషం పుట్టింది; 
(ఎలా పుట్టిందంటే) 
తా : అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. 
దాన్ని చూసి భయపడి సురాసురులు వాసుకిని వదలిపెట్టి పారిపోయారు. 
వ. అదియునుం బ్రళభయకాలాఖీల ఫాలలోచన లోచనానల శతంబు చందంబున నమందంబై విలయ 
దహన సహస్రంబు కైవడి వడియై, కడపటి పట్టపగలింటి వెలుంగుల లక్ష తెజంగున దుర్తక్షితంబై, తుదిరేయి 
వెలింగిన మొగిలు గముల వలనుం బడు బలు పిడుగుల వడువున బెడిదంబై, పంచభూతంబులుం 
దేజోరూపంబులైన చాడ్పున దుస్సహంబై, భుగ భుగాయమానంబులైన పొగలును, జిటజిటాయమానంబులైన 
విస్ఫులింగంబులును, ధగధగాయ మానంబులైన నెజమంటలును గలిగి మహార్దవ మధ్యంబున మందర 
నగం బమంథరంబుగం దిరుగునెడ జనియించి పటపటాయమానంబై నింగికిం బొంగి, దిశలకుం 
గేలుసాంచి బయళ్లు ప్రబ్చికొని, తరిగవ్వంపుంగొండ నండ గొనక, నిగిడి కడల నలుగడలకుం బజచి, 
దరుల కుటికి, సురాసుర సముదయంబులన్‌ దరికొని, గిరివర గుహాగహ్వరంబుల సుడివడక, కులశిఖరి 
శిఖరంబుల నెరగలివడి, గహనంబుల దహించి, కుంజ మంజరీ పుంజంబుల భస్మంబు సేసి, జనపదంబు 
లేర్చి, నదీ నదంబు లెరియించి, దిక్కుంభి కుంభములు నిక్కలు వడ నిక్కి తరణితారామండలంబులపై 
మిట్టించి, మహర్షోకంబు దరికొని, యుపరిలోకంబునకు మాటు గొనలిడి. సుడివడి, ముసరుకొని, బ్రహ్మాండ 
గోళంబు చిటిలిపడన్‌ దాంటి పాతాళాది లోకంబులను వైేళ్లువాజి, సర్వలోకాధికంబై శక్యంబు గాక యెక్కడం 
జూచినం దానయై, కురంగంబు క్రియం గ్రేళ్తుబుకుచు భుజంగంబు విధంబున నొడియుచు, సింగంబుభంగి 
లంఘించుచు, విహంగంబు పగిది నెగయుచు, మాతంగంబు పోలికి నిలువంబడుచు, నిట్లు హాలాహల 
దహనంబు జగంబులం గోలాహలంబు సేయుచున్న సమయంబున, మెలకు సెగల మిడుక జాలక నీజైన 
దేవతలును, నేలంగూలిన రక్కసులును, డుల్లిన తారకలును గీటడంగిన కిన్నర మిథునంబులును, గమరిన 
గంధర్వ విమానంబులును, జీకాకుపడిన సిద్ధ చయంబులును, జిక్కుపడిన గ్రహంబులును, జిందణజవందణజ 
అయిన పర్ణాశమంబులును, నిగిరిపోయిన నదులును, నింకిన సముద్రంబులును, గాలిన కాననంబులును, 
బొగిలిన పురంబులును బొనుంగు పడిన పురుషులును బొక్కిపడిన పుణ్యాంగనా జనంబులును, బగిలిపదిన 
పర్వతంబులును, భస్మంబులైన ప్రాణి సంఘంబులును, వేంగిన లోకంబులును, వివశలైన దిశలును, నొడ్డ 
గెడవులైన భూజ చయంబులును, నజవజలైన భూములునునై, యకాల విలయకాలంబై తోంచుచున్న 
సమయంబున. 216 


అష్టమస్మంధము 95 


ప్రతి : అదియునున్‌= ఆ విషం; ప్రళథభయకాల+ఆభీల= ప్రళభయకాలంలోని భయంకరమైన; ఫాలలోచన= నుదుట నేత్రం 
కల్గిన రుద్రుని యొక్క లోచన +అనల+శతంబు +చందంబునన్‌= కంటినుండి పుట్టిన అగ్నికి నూరురెట్లుగాా అమందంబు+ఐ= 
గాధమై; విలయ +దహన +సహ్రంబుకైవడి= కల్పాంతకాలంలో పుట్టే అగ్నికి వెయ్యిరెట్లు అధికంగా; కడపటి +పట్ట + 
పగలింటి+వెలుంగుల= ప్రళభయకాలం నాటి సూర్యుని వెల్తురుకు; లక్ష తెజంగునన్‌= లక్షరెట్లు అధికంగా దుర్తక్షితంబు+ఐ= 
తేరిపారి చూడటానికి వీలులేనిదై; తుదిరేయి వెలింగిన= ప్రళభయరాత్రిలో వెలిగే) మొగిలు గముల వలనుంబడు= మేఘాల 
సమూహాలనుండి వెలువదేే పలు పిడుగుల వడువునన్‌= అనేకములైన పిడుగుల్లాగా; బెడిదంబై= భయంకరమైనదై; 
పంచభూతంబులున్‌ +తేజోరూపంబులైన చాడ్పునన్‌= పంచభూతాలు తేజోరూపాన్ని పొందిన విధంగా; భుగభుగాయ 
మానంబులైన పొగలునున్‌= భుగభుగమనే పొగలతో; చిటచిటాయమానంబులైన= చిటచిటమనే శబ్దాలతో కూడిన; 
విస్ఫులింగములును = నిప్పుకణాలతో; ధగధగాయమానంబులు +ఐన= ధగధగ మండుతున్న నెజమంటలును+ కలిగి = 
పెద్ద పెద్ద మంటలతో; మహార్ణవమధ్యంబునన్‌= మహాసము[ద్రం నడుమ; మందరనగంబు= మందరపర్వతం; 
అమంథరంబుగన్‌ +తిరుగునెడన్‌= అతివేగంగా తిరుగుతున్నపుడు; జనియించి= పుట్టి; పటపటాయమానంబు+ఐ= 
పటపటమంటూ,; నింగికిన్‌+పొంగి= ఆకాశానికి ఎగిసి; దిశలకున్‌= దిక్కులవైపు; కేలు+చాంచి= చేయిచాచి (వ్యాపించి); 
బయళ్ళు= బయళ్ళలో; ప్రబ్బికొని= నిండి; తరిగవ్వంపు కొండన్‌+అండన్‌+కొనక= మందరపర్వతాన్ని అతిక్రమించి; 
నిగిడి= నిక్కి కడల నలుగడలకున్‌+పజచి= సముద్రంలో నాలుగువైపులా పాకి; దరులకున్‌+ఉరికి= గట్లకు లంఘించి; 
సురాసుర సముదయంబులన్‌= దేవతల్ని రాక్షసుల్ని దరికొని= సమీపించి (వేడి తగిలించి); గిరివర= కొండలలోని; గుహా 
గహ్వరంబులన్‌= గవులలో; సుడి+పదక = సుళ్ళుపడి ఆగిపోక; కులశిఖరి శిఖరంబులన్‌= సప్త కులపర్వతాల శిఖరాలను; 
ఎరగలివడి= దహించి; గహనంబులన్‌+దహించి= అడవులను కాల్చి; కుంజ+మంజరీ+పుంజంబులన్‌+ భస్మంబు+చెసి= 
పొదరిండ్ల లోని పూలగుత్తులను కాల్చి బూడిదచేసి జనపదంబులు +ఏర్చి= పల్లెల్ని కాల్చి, నదీనదంబులు +ఎరియించి= 
నదీనదాలను నాశనం చేసి; దిక్కుంభి కుంభములును= (అష్ట దిగ్రజాల కుంభస్థలాలు; ఇక్కలు +పడ+నిక్కిా= అదిరిపోయేలా 
వాటిపైకి ప్రాకి తరణి+తారా+మండలంబులపైన్‌+మిట్టించి= సూర్యనక్ష్మత గోళాలపైన ఎక్కి (అణగదొక్కి; 
మహర్షోకంబు+దరికొని= మహర్షోకాన్ని సమీపించి; ఉపరిలోకంబునకు +మాజు+కొనలిడి= పై లోకానికి తీగలుగా 
వ్యాపించి; సుడి+పడి= చుట్టుకొని; ముసరుకొని= వ్యాపించి; బ్రహ్మాండగోళంబు చిటిలి పదడన్‌= బ్రహ్మాండం చిట్లిపోయేలా; 
దాంటి= విస్తరించి; పాతాళాది లోకంబులను= పాతాళాది లోకాలలో; వ్రేళ్ళువాజి= వేళ్ళుపాకి; సర్వలోకాధికంబు+ఐ= 
అన్ని లోకాలలోనూ అతిశయించి; శక్యంబుగాక= నియంత్రించడానికి వీలుకానిదై; ఎక్కడన్‌+చూచినన్‌+తానయై= ఎక్కడ 
చూసినా కనిపిస్తూ కురంగంబు క్రియన్‌= జింకలాగా; క్రేళ్ళుణుకుచున్‌= గంతులువేస్తూ భుజంగంబు విధంబునన్‌= 
పాములాగా; ఒడియుచున్‌= పాకుతూ; సింగంబుభంగిన్‌= సింహంలాగా; లంఫించుచున్‌ = దూకుతూ; 
విహంగంబు+పగిదిన్‌+ఎగయుచున్‌= పక్షిలాగా ఎగురుతూ; మాతంగంబు పోలికి= ఏనుగులాగా; నిలువంబడుచున్‌= 
ఆగిపోతూ (కదలకుండా వ్యాపించి) (లోకాన్నంతా కాల్చివేసిందని అర్ధం); ఇట్లు= ఈ విధంగా; హాలాహల దహనంబు= 
హాలాహలం మంట; జగంబులన్‌= లోకాలను; కోలాహలంబు +చేయుచున్న సమయంబునన్‌= అతలాకుతలం చేస్తున్న 
సమయంలో; మెలకుసెగలన్‌= ఆ పెనుమంటల వేడికి; మిడుకన్‌+చాలక= తట్టుకోలేక; నీబు+ఐన= బూడిదైన; దేవతలును; 
నేలన్‌+కూలిన= కాలి రాలిన; రక్కసులును = రాక్షసులును; డుల్లిన = రాలిపోయిన; తారకలును= నక్షత్రాలు; కీటు+అడంగిన= 
రూపుమాసిన; కిన్నర మిథునంబులును= కిన్నర దంపతులు; కమరిన= కాలిపోయిన; గంధర్వ విమానంబులును= 
గంధర్వుల విమానాలు; చీకాకుపడిన= చీకాకుపడ్డ సిద్ధదయంబులును= సిద్దుల సమూహాలు; చిక్కుపడిన= సంకటంలోపడ్డ; 


96 శ్రీమహాభాగవతము 


గ్రహంబులును = గ్రహాలు; చిందజఖవందజలు +అయిన = చెల్లా చెదరైన; ప్టూశమంబులును= తాటాకు గుడిసెలు (బుషులని) 
ఇగిరిపోయిన= ఎండిపోయినట్టి; నదులును= నదులు; ఆ వేడికి నదుల్లోని నీరు ఇంకిపోయిందని అర్ధం) ఇంకిన 
సము[ద్రంబులును= ఇంకిపోయిన సముద్రాలు; కాలిన కాననంబులును = కాలిపోయిన అడవులు; పొగిలిన= ఏడుస్తున్న 
పురంబులును= పట్టణాలు; పొనుంగు పడిన పురుషులును= వెత పొంది నిస్తేజులైన పురుషులు; పొక్కిపడిన= ఏడుస్తున్న 
పుణ్యంగనా జనంబులును= పుణ్యస్త్రీలు; పగిలిపడిన= పగిలి బద్దలయిన; పర్వతంబులును= కొండలు; భస్మంబులైన 
ప్రాణి సంఘంబులును= బూడిదై పోయిన జీవరాసులు; వేంగిన= కాలిన; లోకంబులును= లోకాలు; వివశలైన = దీనావస్థలో 
కలత చెందిన; దిశలును= దిక్కులు; ఒడ్డగెడదవులు+ఐన = తలకిందులైన; భూజచయంబులును =చెట్లుు అజఖవజలు+ఐన = 
ముక్కలు చెక్కలైన; భూములునున్‌+ఐ= భూములు కలవై; అకాల విలయకాలంబు+ఐ= అకాలంలో ప్రళయకాలమై; 
తోంచుచున్న సమయంబున = అనిపిస్తున్న సమయంలో... 


తా : అలా పుట్టిన హాలాహలం ప్రళభయకాలంలో రుద్రుని నేశ్రాగ్నికి నూరు రెట్లు భయంకరంగా ఉంది. కల్పాంతంలో 
పుట్టే అగ్నికి వెయ్యింతలు తీవ్రంగా; ప్రళయకాల సూర్యాగ్నికి లక్ష రెట్లు అధికంగా తేరిచూడరానిదిగా ఉంది. ప్రళభయరాత్రిలో 
మెరిసే మేఘాల నుండి కురిసే పిడుగుల్లాగా భయంకరంగా ఉంది. భగభగమని పంచభూతాలు ఒక్కసారిగా మండినట్టుంది. 
భుగభుగ మనే పొగలతో ఛటఛటమనే నిప్పుకణాలతో, ధగధగమనే పెనుమంటతో ఫటఫటమంటూ ఆ మహావిషాగ్ని 
ఆకాశానికి ఎగిసింది. దిక్కులన్నిటా వ్యాపించింది. పైకి బయళ్ళలోకి ఎగిసి పడింది. మందరపర్వతాన్ని దాటిపోయి 
సముద్రంలో నాలుగువైపులా అలుముకొని, గట్లను దాటుకొని, దేవదానవులకు తగిలి; కొండగుహలలో చిక్కుపడిపోక 
ఎత్తయిన కులపర్వత శిఖరాలలో నిప్పులు చెరిగింది. అడవుల్ని తగలబెట్టింది. పొదరిండ్లలోని పూల గుత్తుల్ని బూడిదచేసింది. 
[గ్రామాలను బూడిద చేసింది. నదీనదాలను నాశనంచేసింది. దిగ్రజాల కుంభస్థలాల పైకి సోకింది. సూర్యగోళాన్ని 
నక్షత్రాలను అణగదొక్కింది. మహర్షోకాన్ని మసిచేసింది. పై లోకాలకు తీగలు సాగిపోయింది. చుట్టుముట్టుకొని కమ్ముకొని 
బ్రహ్మాండం పేలిపోయేలా విస్తరించింది. పాతాళలోకంలో వేళ్ళు పాకింది. 


దాన్ని ఆపడానికి ఎవరికి చేతగాని తీరులో లోకాలలో అన్నింటా తానే అన్నట్టు వ్యాపించింది. జింకలాగా 
గెంతింది. పాములాగా పాకింది. సింహంలాగా దూకింది. పక్షిలాగా ఎగిరిపోయింది. ఏనుగులాగా కదలకుండా 
నిలబడింది. లోకాలలో గగ్గోలు పుట్టించింది. ఆ పెనుమంటల వేడిమికి తట్టుకోలేక దేవతలు కొందరు భస్మమయ్యారు. 
రాక్షసులు కాలి నేలరాలారు. చుక్కలు రాలిపోయాయి. కిన్నర దంపతులు రూపు మాసిపోయారు. గంధర్వుల విమానాలు 
కాలిపోయాయి. సిద్దుల గుంపులు చెదరిపోయాయి. [గ్రహాలు సంకటంలో పడ్డాయి. బుషుల తాటాకు గుడిసెలు 
కాలిపోయాయి. నదులు ఇగిరిపోయాయి. సముద్రాలు ఇంకిపోయాయి. అడవులు మాడి మసి అయ్యాయి. పట్టణాలు 
బావురుమన్నాయి. పురుషులు చొక్కిపోయారు. పుణ్యస్తీలు పొగిలి పొగిలి ఏడ్చారు. కొండలు బద్దలయ్యాయి. జీవరాసులన్నీ 
మాడి బూడిదయ్యాయి. లోకాలన్నీ వేడిమితో వేగిపోయాయి. దిక్కులు కలత పొందాయి. చెట్లు తలకిందులయ్యాయి. 
నేలలు ముక్కలు చెక్కలయ్యాయి; అకాలంలో ప్రళయం వచ్చి పడ్డట్టు అయింది. 


క. ఒద్దారించి విషంబున, కడ్డము చనుదెంచి కావ నధికులు లేమిన్‌ 
గొడ్డేజి (మందిరా లన, బిడ్డన నెడలేక జనులు పృథ్వీనాథా! 217 


ప్రతి: పృథ్వీనాథా= రాజా!) విషంబునకున్‌= ఆ మహా విషాగ్నికి; అడ్డము+చనుదెంచి= అడ్డంగా వెళ్ళి (అడ్డగించి); 
ఒద్దారించి= నిలువరించి; కావన్‌= కాపాడే అధికులు +లేమిన్‌= మహనీయులు లేకపోవటం వల్ల; జనులు= ప్రజలు; 


అష్టమస్మంధము 9్ర/ 


ఆలు+అనన్‌= పెండ్లామని; బిడ్డ+అనన్‌= బిడ్డ అని; ఎడలేక= తేడా లేకుండా; గొద్దు+ఏటి= కట్ట కట్టుకొని; మ్రందిరి= 
చనిపోయారు. 


తా: ఆ మహావిషాగ్శికి అడ్డంపోయి, నిలువరించి దాని బారినుండి జగత్తును కాపాదే మహనీయులెవరూ లేకపోయారు. 
ఆలుబిడ్డలనే తేడా లేకుండా అందరూ చచ్చిపోయారు. 


వ. అప్పుడు. 218 
ప్రతి : ఆ సమయంలో... 


మ. చని కైలాసముంజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి యూీ 
సున దావారికు లడ్డపడ్డందల మంచుంజొచ్చి “కుయ్యో! మొజో! 
విను మాలింపుము; చిత్తగింపుము; దయన్‌ వీక్షింపు” మం చంబుజా 
ననముఖ్యుల్‌ గని రార్తరక్షణకళాసంరంభునిన్‌ శంభునిన్‌. 219 


ప్రతి : అంబుజానన ముఖ్యుల్‌= బ్రమ్మాది దేవతలు; చని= వెళ్ళి; కైలాసమున్‌+చొచ్చి= కైలాసంలో ప్రవేశించి; శంకరుని = 
ఈశ్వరుని; వాసద్వారమున్‌+చేరి= మందిర ద్వారం చేరి ఈశుని= ఈశ్వరుని; దౌవారికులు= ద్వారపాలకులు; అడ్డపడ్డన్‌= 
అద్దుపడగా; తలమంచున్‌+చొచ్చి= తొలగండి అంటూ లోపలికి వెళ్ళి; “కుయ్యో! మొజో!”= శరణు, శరణు (దిక్కులేని 
వారమని అర్ధం); వినుము+ఆలింపుము= స్వామీ మా మొరవిను; చిత్తగింపుము= మనసులో నిల్పుకో; దయన్‌ వీక్షింపుము= 
దయతో మమ్మల్ని చూడు; అంచున్‌= అంటూ; ఆర్తరక్షణ కళాసంరంభునిన్‌= ఆర్తులను రక్షించాలనే వేగిరపాటు కల; 
శంభునిన్‌= పరమేశ్వరుని; కనిరి= చూశారు. 


తా : అప్పుడు బ్రహ్మాది దేవతలంతా కైలాసానికి వెళ్ళారు. ఆ మహేశుని మందిరం ముందు చేరారు. ద్వారపాలకులు 
అడ్డగించగా తొలగందని చెప్పిలోనికి వెళ్ళారు. దుఃఖంలో ఉన్న భక్తుల్ని ఆదుకోవడంలో వేగిరపడే ఆ లీలా మహిమాన్వితమైన 
పరమేశ్వరునితో “స్వామీ! శరణు! శరణు! మా మొజ విను. మనస్సులో మామీద కృప గల్లి మా మనవిని చేకొనవయ్యా! 
దయతో చూడవయ్యా!” అంటూ ఆయన్ని చూశారు. 


క. వారలు దీనత వచ్చుటంగూరిమితో నెజింగి దక్షుకూంతురు దానుం 

బేరోలగమున నుండి దయా, రతుండై చంద్రచూడుండవసర మిచ్చిన్‌. 220 
ప్రతి ;: చంద్రచూడుండు= చంద్రుని తలమీద ధరించిన ఈశ్వరుడు; తానున్‌= తానూ; దక్షుకూంతురు= సతీదేవి; 
పేరోలగమునన్‌+ఉంది= ప్రమథగణాలతో కూడిన నిండు సభలో ఉండి; వారలు= దేవతలు; దీనతన్‌+వచ్చుటన్‌+కూరిమి 


తోన్‌+ఎటింగి= దీనులై రావటాన్ని ప్రేమతో గుర్తించి; దయారతుండు+ఐ= దయాగుణం కలవాడై) అవసరము +ఇచ్చెన్‌= 
(కోరినవిధంగా) దర్శనం ఇచ్చాడు; అవసరము= కాలము (సమయమిచ్చాడు) 


తా ; దయామయుడైన శివుడు ఆ సమయంలో దక్షుని కుమార్తె సతీదేవితో కైలాసంలో ప్రమథగణాలతో కూడిన నిండు 
సభలో ఉన్నాడు. అయినా దేవతలు దీనులుగా రావడాన్ని గ్రహించి స్వామి వారికి వెంటనే దర్శనం ఇచ్చాడు. 


వ. అప్పుడు భోగిభూషణునకు సావ్టాంగ దండప్రణామంబులు గావించి ప్రజాపతి ముఖ్యు లిట్లని 
స్తుతియించిరి. 221 


98 శ్రీమహాభాగవతము 


ప్రతి : అప్పుడు; భోగిభూషణునకు= నాగభూషణుడైన శివునికి; సాష్టాంగ దండప్రణామంబులు +కావించి= సామ్టాంగపడి; 
ప్రజాపతి ముఖ్యులు = ప్రజాపతి మున్నగువారు; ఇట్లు+అని= ఈవిధంగా స్తుతియించిరి= ప్రార్ధించారు. 


తా : అపుడు ప్రజాపతులు శివునికి సాష్టాంగపడి స్తుతులతో ఇలా ప్రార్థించారు. 

స్స్‌ భూతాత్మ! భూతేశ! భూత భావనరూప:! దేవ! మహాదేవ! దేవవంద్య! 
యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవు; బంధమోక్షములకుంబ్రభుండ వీవ; 
యార్తశరణ్యుండవగు గురుందవు నిన్నుంగోరి భబింతురు కుశలమతులు; 
సకలసృష్టిస్థితిసంహారకర్తవై బ్రహ్మవిష్ణుశివాఖ్య బరంగు దీవు; 

ఆ. పరమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త, మంబు నీవ; శక్తిమయుండ వీవ 
శబ్దయోని వీవ; జగదంతరాత్మవు నీవ, ప్రాణ మరయ నిఖిలమునకు. 222 


ప్రతి : భూత+ఆత్మ= సకల ప్రాణులకూ ఆత్మరూపమైన వాడా! భూత+ఈశ= సకల భూతాలకూ అధిపతీ!; భూత 
భావనరూప= భూతాలను సంకల్పమాత్రంతో సృష్టించే అధికారీ!; దేవ= ఓ స్వామీ); మహాదేవ= దేవతలలో శ్రేష్టుడా!; 
దేవవంద్య= దేవతలచేత నమస్మరింపదగిన వాడా!; ఈ లోకములకున్‌+ఎల్లన్‌ = ఈ సకలలోకాలకూ; ఈశ్వరుండవు 
నీవు= ప్రభువు నీవే) బంధమోక్షములకున్‌= బంధానికి, మోక్షానికి; ప్రభుండవు+ఈవ = నాథుడు నీవే!; ఆర్త= ఆర్హులకు; 
శరణ్యుండవు+అగు= రక్షించేవాడవగు; గురుందవు= తండ్రివి; కుశలమతులు= బుద్ధిమంతులు; నిన్నున్‌+కోరి+భజింతురు= 
నిన్ను ప్రీతితో పూజిస్తారు. సకల= సకలభూతాల; సృష్టి స్థితి, సంహారకర్తవు+ఐ = సృష్టి, స్థితి, సంహారాలకు కర్తగా; 
బ్రహ్మవిష్ణు శివాఖ్యన్‌= బ్రహ్మ, విష్ణువు, శివుడు అనే పేర్లతో; పరంగుదు+ఈవు = పిలువబడుతున్నావు; పరమగుహ్యము+ 
అయిన= అతి రహస్యమయిన (తెలుసుకోవడానికి కాని); బ్రహ్మంబు= బ్రహ్మతత్త్వం (పరతత్త్వం); సత్‌+అసత్‌+తమంబు = 
సత్తుకు, అసత్తుకు అతీతమైన తత్త్వం; నీవు+అ= నీవే; శక్తిమయుండవు +ఈవ = శక్తితో కూడిన వాడివి నీవె; శ్చుయోనివి+ఈవ= 
శబ్దానికి జన్మస్థానం నీవే; జగత్‌ +అంతరాత్మవు= ప్రపంచానికి అంతరాత్మ కూడా (నీవే; అరయన్‌= పరిశీలించగా; 
నిఖిలమునకున్‌= అన్నింటికిని; ప్రాణము+నీవు+అ= ప్రాణం నీవే. 


తా : ఓ భూతాత్మా! భూతేశా! భూతభావన రూపా! దేవా! మహాదేవా! దేవవంద్యా! నీకు నమస్కారం. ఈ లోకాలకు 
అన్నింటికి ప్రభువు నీవే. బంధ మోక్షాలు రెండూ న్స్‌ వల్లనే కలుగుతాయి. ఆర్హులకు శరణు గోరదగ్గ తండ్రివి నీవే. 
బుద్ధిమంతులు నీపై ఆసక్తితో పూజిస్తారు. సకల జగత్తును సృష్టించి - పోషించి - నశింపచేస్తావు. నీవే బ్రహ్మ - విష్ణు 
శివులన్న పేర్లతో వ్యాపించి ఉన్నావు. అతి రహస్యమైన 'బబ్రహ్మతత్తం నీవే. నీవు సదసత్తులకు అతీతమైన వాడివి. నీవు 
శక్తిమంతుడివి. శబ్ద బ్రహ్మవు నీవే. జగదంతరాత్మ నీవే. సకల జగత్తుకు ప్రాణాధారం నీవె. 


క. నీయంద సంభవించును, నీయంద వసించి యుండు నిఖిలజగములున్‌ 

నీయంద లయముంబొందును, నీ యుదరము సర్వభూతనిలయము రుద్రా! 223 
ప్రతి : రుద్రా= పరమేశ్వరా!) నిఖిల జగములున్‌= సకల ప్రపంచాలూ; నీ+అందు+అ= నీలోనే; సంభవించును= 
పుడతాయి; నీ+అందు+అ= నీలోనే వసించి+ఉండున్‌= నివసిస్తాయి; నీ+అందు +అ= నీలోనే లయమున్‌+పొందును= 
లయిస్తాయి; నీ+ఉదరము= నీ బొజ్జ; సర్వభూతనిలయము= సకల భూతరాశికీ ఆశయం. 


అష్టమస్మంధము 99 


తా : పరమేశ్వరా! అన్ని లోకాలూ నీలోనే పుడతాయి. నీలోనే నివసిస్తాయి. నీలోనే నశిస్తాయి. నీ ఉదరం సకల భూతరాశికీ 


నివాసం. 

స్ప అగ్నిముఖంబు; పరాపరాత్మక మాత్మ; కాలంబు గతి; రత్నగర్భ పదము; 
శ్వసనంబు న్స్‌ యూర్పు; రసన జలేశుండు; దిశలు కర్ణంబులు; దివము నాఖి; 
సూర్యుండు గన్నులు; శుక్తంబు సలిలంబు; జఠరంబు జలధులు; చదలు శిరము; 
సర్వాషధులు రోమచయములు; శల్యంబు లద్రులు; మానస మమృతకరుండు; 


తే. ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయ,, మాస్యపంచక ముపనిషదాహ్వయంబు; 
నయిన నీ రూపు పరతత్త్వమై శివాఖ్య, మై స్వయం జ్యోతియై యొప్పు నాద్య మగుచు. 224 


ప్రతి : స్వామీ!; అగ్నిముఖంబు= అగ్నియే నీ ముఖం; పరాపరాత్మకమాత్మ= జీవాత్మ పరమాత్మల కలయికే నీ ఆత్మ 
కాలంబుగతి= కాలమే నీ పాదం (నదక); రత్నగర్భ పదము= భూమే నీ పాదం; శ్వసనంబు స్స్‌ యూర్పు = వాయువే నీ 
ఊపిరి, రసన జలేశుండు= వరుణుండే నీ నాలుక; దిశలు కర్ణంబులు = దిక్కులే చెవులు; దివము నాఖి= స్వర్గమే నీ నాభి; 
సూర్యుడు +కన్నులు= సూర్యుడే నీ దృష్టి శుక్షంబు సలిలంబు= నీరే నీ వీర్యం; జఠరంబు జలధులు= సముద్రాలే నీ గర్భం; 
చదలు శిరము= ఆకాశమే నీ శిరస్సు; సర్వ+బెషధులు +రోమచయములు= ఓషధులన్నీ నీ రోమాలు (వెండ్రుకలు); 
శల్యంబులద్రులు = పర్వతాలే ఎముకలు; మానసమమృత కరుండు= చంద్రుడే నీ మనస్సు; ఛందములు ధాతువులు= 
వేదాలే నీ ధాతువులు; ధర్మసమితి హృదయము= ధర్మశాస్త్రాలు నీ హృదయం; ఆస్యపంచకము= నీ ఐదు ముఖాలే; 
ఉపనిషద్‌+ఆహ్వయంబు= ఉపనిషత్తులు) అయిన= ఈ విధంగా ఉన్న నీ రూపు= నీ రూపం; పరతత్వము+ఐ = పరతత్స్వమై; 
శివ+ఆఖ్యము+ఐ= శివుడనే పేరుతో; స్వయంజ్యోతి+ఐ= స్వయంప్రకాశం కల్లి; ఆద్యము+అగుచున్‌= మొదటిదై (అన్నింటికి 
మూలమై) ఒప్పున్‌= ప్రకాళిస్తుంది. 
తా : పరమేశా! నీ ముఖమే అగ్ని. జీవాత్మ పరమాత్మల కలయికే నీ ఆత్మ. కాలమే నీగతి. భూమే నీ (పాదం); వాయువే 
న శ్వాస; వరుణుడే నీ నాలుక; దిక్కులే చెవులు; స్వర్గమే నాభీ. సూర్యుడే స్త్‌ దృష్టి. నీరే నీ వీర్యం. సముద్రాలే నీ గర్భం. 
ఆకాశమే శిరస్సు. ఓషధులే వెండ్రుకలు. పర్వతాలే ఎముకలు, చంద్రుడే మనస్సు. వేదాలే నీ ధాతువులు. ధర్మశాస్తమే నీ 
హృదయం. ఉపనిషత్తులే నీ ఐదు ముఖాలు. నీ రూపం పరతత్త్వం. స్వయంజ్యోతివి నీవు. సకలానికీ మూలం నీవే. 
విశే : శివుడికి ఐదు ముఖాలు. 1. సద్యోజాతముఖం, 2. తత్పురుష ముఖం, ౨. వామదేవ ముఖం, 4. అఘోర ముఖం, 
5. ఈశాన ముఖం 
క. కొందటజు గలండందురు నినుం; గొందబు లేండందు రతండు గుణి గాందనుచుం 

గొందటజు; గలందని లేందని కొందల మందుదురు నిన్నుంగూర్చి మహేశా! 2205 
ప్రతి : మహేశా= ఓ మహాదేవా!; కొందజు= కొంతమంది; నినున్‌= నిన్ను కలండు+అందురు= ఉన్నాడు అంటారు; 
కాందజు= ఇంకొంతమంది; లేండు+అందురు= లేదంటారు; కొందజు= మరికొంతమంది; అతండు = ఈశ్వరుడు; గుణి+ 


కాండు +అనుచున్‌= నిర్దుణుడు అంటూ; కొందజు= కొంతమంది +అయితే; కలండు +అని+లేందు +అని = ఉన్నాదని లేదని; 
నిన్నున్‌+కూర్చి= నీ విషయంగా; కొందలము+అందుదురు = సందేహం పొందువారు. 


100 శ్రీమహాభాగవతము 


తా :; ఓ మహాదేవా! కొందరు నీ వున్నావంటారు. కొందరు లేవంటారు. కొందరు నీవు నిర్ణుణుడివంటారు. మరికొంతమంది 
స్‌ వున్నావో లేవో అని సందేహపడుతుంటారు. 


విశే : 'కలడో లేడో” అని గజేంద్రుడు పడ్డ సందేహం విష్ణువు విషయంలోనే కాదు - శివుడి విషయంలోనూ అంతే. 


స్ప తలంపంబ్రాణేంద్రియ ద్రవ్యగుణ స్వభావుండవు, కాలక్రతువులును నీవ; 
సత్యంబు ధర్మ మక్షరము బుతంబును, నీవు ముఖ్యుండవు నిఫఖీలమునకు 
ఛందోమయుండవు సత్వరజస్తమ, శ్చక్షుండవై యుందు సర్వరూప 
కామ పురాధ్వర కాలగరాది భూతద్రోహభయము చోద్యంబు గాదు; 


తే. లీలలోచనవహ్ని స్పులింగ శిఖల, నంతకాదులంగాల్చిన యట్టి నీకు 
రాజఖందావతంస! పురాణ పురుష, దీనరక్షక! కరుణాత్మ! దేవ దేవ! 226 


ప్రతి : దేవదేవ= దేవాధిదేవా!; దీన రక్షక= ఆర్హులను కాపాడే వాడా!; పురాణపురుష= ఆదిపురుషా!; రాజఖండ +అవతంస= 
చంద్రఖండాన్ని (నెలవంకను) శిరస్సున ధరించినవాడా!; సర్వరూప= అన్నీ తన రూపాలైనవాడు; తలంపన్‌= బాగా 
ఆలోచిస్తే (వివేకంతో చూస్తే) ప్రాణ+ఇంద్రియ+ ద్రవ్య+గుణ +స్వభావుడంవు +కాలక్రతువులును +నీవు +అ= ప్రాణులు, 
ఇంద్రియాలు, ద్రవ్యగుణాలు, నీ స్వభావంలోనివే, కాలంక్రతువు కూడా నీవే; సత్యంబు= సత్యం; ధర్మము= ధర్మం; 
అక్షరము = అక్షరం; బుతంబును= బుతం - (నీవే; నిఖిలమునకున్‌= అన్నింటికీ; నీవు ముఖ్యుండవు= నీవే ఆధారానివి; 
ఛందోమయుందవు= వేదస్వరూపుడివి నీవే; సత్త్వ, రజస్తమస్‌ +చక్షుండవు +ఐ+ఉందు (వు)= సత్వం, రజస్సు, తమస్సు 
నీకు నేత్రాలు గలవాడవై ఉందువు; లీలన్‌= అలవోకగా; లోచనవహిస్ఫులింగ శిఖలన్‌= నీ కంటిలోని అగ్ని యొక్క 
మంటలతో; అంతకాదులన్‌= యమాదులనే; కాల్చిన +అట్టి నీకున్‌ = కాల్చేసిన నీకు; కామ= మన్మథుడు; పుర+అధ్వర= 
త్రిపురాసురులు, దక్షయజ్ఞం; కాలగరాది= కాలకూటవిషం మొదలైన; భూతద్రోహ భయము = ప్రాణాంతకాలనుండి 
భయము; చోద్యంబు గాదు= ప్రస్తావింపదగినదే కాదు. 


తా : దేవాధిదేవా! దీనరక్షక్రా! పురాణపురుషా! చంద్రచూడా! సర్వరూపా! ఆలోచిస్తే ప్రాణం, ఇంద్రియాలు, ద్రవ్యగుణాలు 
అన్నీ నీ స్వభావంలోనే ఉన్నాయి. కాలమూ, యజ్ఞమూ స్‌వే, సత్యమూ, ధర్మమూ, ఓంకారమూ, మోక్షమూ స్‌వే 
అన్నింటికీ ఆధారం నీవే. నీవే వేద రూపుడివి. సత్త్వరజస్తమో గుణాలు నీకు నేత్రాలు. నుదుటి కంటి మంటతో యమాదులనే 
అవలీలగా కాల్చిన నీకు; మన్మథుడు కాని, త్రిపురాసురులు కాని, కాలకూటం కాని ఒక లెక్కలోనివి కావు. ఇవేవీ నీకు 
హాని కల్గజేయవు. 
ఆఅ. మూండు మూర్తులకును మూండు లోకములకు, మూండు కాలములకు మూల మగుచు 

భేద మగుచుందుది నభేదమై యొప్పారు, బ్రహ్మ మనంగ నీవ ఫాలనయన! 227 
ప్రతి : ఫాలనయన= ఓ ఫాలనేత్రా!; మూండు మూర్తులకు= ముగ్గురు మూర్తులకు (త్రిమూర్తులు= బ్రహ్మ-విష్ణు- 
మహేశ్వరులు మూండు లోకములకున్‌= ముల్లోకాలకు (స్వర్గ, మర్య, పాతాళాలకు) మూండు కాలములకున్‌= మూడు 
కాలాలకు (భూత, భవిష్యద్వర్తమానాలకు) - మూలమగుచున్‌= మూలమై; భేదమగుచున్‌= మొదట భేదంతో కనిపించినా; 
తుదిన్‌= చివరికి; అభేదమై+ఒప్పారు= అభిన్నంగా ప్రకాశించే; బ్రహ్మమనంగన్‌= పరబ్రహ్మ తత్త్వం; నీవు+అ= నీవే. 


అష్టమస్మంధము 101 


తా : ఓ ఫాలనేత్రా! శ్రిమూర్తులకూ, త్రిలోకాలకూ, త్రికాలాలకూ మూలం నీవే. మొదట భేదాలతో కనిపించి తుదకు 
అభిన్నంగా ఏకమాత్రంగా ప్రకాశించే పరబ్రహ్మతత్త్వం నీవే. 
క. సదసత్తత్వ చరాచర సదనం బగు నిన్నుంబొగడ జలజభవాదుల్‌ 

పెదవులు గదలుప వెజతురు వదలక నినుంబొగడ నెంతవారము దేవా! 228 


ప్రతి : దేవా!; సత్‌ +అసత్‌ +తత్వ+చరాచర +సదనంబు +అగు +నిన్నున్‌= సదసద్రూపమైన ఈ చరాచర ప్రపంచానికి 
ఆలవాలం నీవే. అలాంటి నిన్ను పొగడన్‌= కీర్తించడానికి; జలజభవ +ఆదుల్‌= బ్రహ్మాదులుకూడా; పెదవులు +కదలుప 
వెజతురు= పెదవి విప్పడానికి భయపడతారు; వదలక = పట్టుబట్టి; నినున్‌+పొగడన్‌= నిన్ను కీర్తించడానికి; ఎంతవారము= 
మేము ఎంతటి వాళ్ళం! 


తా : ఓ స్వామీ! సదసద్రూపమైన ఈ సకల చరాచరజగళత్తు నీలోనే ఉంది. బ్రహ్మాదులు కూడా నిన్ను స్తుతించదానికి 
భయపడి పెదవులు విప్పరు. అలాంటప్పుడు మేము నిన్ను పట్టుబట్టి స్తుతించడానికి ఎంతటి వాళ్ళం? 
మత్త. బాహుశక్తి సురాసురుల్‌ చని పాలవెల్లి మధింప హా 

లాహలంబు జనించె నేరి కలంఘ్య మై భువనంబు గో 

లాహలంబుగంజేసి చిచ్చును లాగముంగొని ప్రాణి సం 

దోహమున్‌ బ్రదికింపవే? దయ దొంగలింపంగ నీశ్వరా! 229 
ప్రతి : ఈశ్వరా= పరమేశ్వరా!) సురాసురుల్‌= దేవతలు, రాక్షసులు చని= వెళ్ళి వాలవెల్లిన్‌= పాలసముద్రాన్ని 
బాహుశక్తిన్‌ +మధథింపన్‌= బాహుశక్తితో చిలకగా; హాలాహలంబు= హాలాహలమనే విషం; జనించెన్‌= పుట్టి; ఏరికిన్‌+ 
అలంఘ్యము+ఐ= ఎవ్వరికి ఎదిరింపజాలక; భువనంబున్‌+కోలాహలంబుగన్‌ +చేసి= ప్రపంచాన్నంతా కోలాహలంగాచేసి; 
(హింసిస్తోంది); చిచ్చును= ఈ అగ్నిని; లాగమున్‌+కొని= అవలీలగా గ్రహించి; దయ+తొంగలింపంగన్‌= దయాగుణం 
ప్రసరించగా; ప్రాణి సందోహమున్‌+బ్రదికింపవే= ప్రాణులను కాపాడు ప్రభూ! 
తా; పరమేశ్వరా! దేవతలు, రాక్షసులు తమ బాహుబలంతో పాలసముద్రాన్ని చిలుకగా అందులో నుండి హాలాహలమనే 


విషం పుట్టి ప్రపంచాన్నంతా కోలాహలం చేసోంది. దాన్ని ఎవరూ ఆపలేకుండా ఉన్నారు. నీవు దయతో దాన్ని 
అవలీలగా పరిగ్రహించి ప్రాణికోటిని కాపాడవా ప్రభూ! 


క. లంపటము నివారింపను సంపదంగృపసేయ జయము సంపాదింపం 
జంపెడివారి వధింపను సొంపారంగ నీక చెల్లు సోమార్ధధరా! 280 
ప్రతి : సోమార్దధరా= అర్ధచంద్రుని శిరస్సున ధరించిన ఈశ్వరా!) లంపటము నివారింపను= కష్టాన్ని తొలగించడానికి; 


సంపదన్‌ +కృప సేయన్‌= సంపదను ఇవ్వడానికి; జయము సంపాదింపన్‌= విజయాన్ని ప్రసాదించడానికి; 
చంపెడివారిన్‌+వధింపను = క్రూరుల్ని నాశనం చేయడానికి; సొంపారంగన్‌= చక్కగా; నీకు+అ+చెల్సు; నీకే చెల్లును. 


తా: పరమేశ్వరా! లోకుల కష్టాల్ని తొలగించడానికి, ఐశ్వర్యాన్ని విజయాన్ని ప్రసాదించడానికి, 'క్రూరుల్ని నాశనం 
చేయడానికి చక్కగా నీవే తగినవాడిని. 


102 శ్రీమహాభాగవతము 


క. నీకంటె నొం దెజబుంగము; నీకంటెంబరులు గావ నేరరు జగముల్‌; 

నీకంటె నొడయందెవ్వండు, లోకంబుల కెల్ల నిఖిలలోకస్తుత్యా! 291 
ప్రతి : నిఖిలలోక స్తుత్యా= నిఖిల లోకాలచేత స్తుతింపదగిన ఓ ఈశ్వరా!; నీకంటెన్‌= నీకన్నా ఒండు= మరొకటి; 
ఎఖుంగము= మాకు తెలియదు; నీకంటెన్‌= నీకన్నా పరులు= ఇతరులు; జగముల్‌= లోకాలను; కావన్‌+నేరరు= 
రక్షింపజాలరు; లోకంబులకెల్లన్‌= లోకాలకన్నింటికీ; నీకంటెన్‌= నీకన్నా ఒదయండు= ప్రభువు; ఎవ్వండు= ఎవరున్నారు? 
తా : నీకన్నా మాకు ఇంకోటి తెలియదు. నీకన్నా గొప్పగా లోకాల్ని రక్షించగలవారూ ఎవరూ లేరు. లోకాలన్నిటికీ ప్రభువు 
నీవే. ఇతరులెవరున్నారు? 


వ. అని మజియు నభినందించుచున్న ప్రజాపతి ముఖ్యులం గని సకలభూత సముండగు నద్దేవుండు 
దన ప్రియసతి కిట్లనియె. 2౩2 
ప్రతి :; అని; మజియున్‌; అభినందించుచున్న= ్రస్తుతిస్తున్న ప్రజాపతి ముఖ్యులన్‌+కని = ప్రజాపతులు మొదలగు 
వారిని చూచి; సకలభూతసముండు +అగున్‌= సకలభూత సమవర్తి అయిన; ఆ+దేవుండు= ఆ స్వామి; తన 
ప్రియసతికిన్‌+ఇట్లు+ అనియెన్‌= (తనభార్య సతీదేవితో) ఇలా అన్నాడు. 


తా ; ఇలా స్తుతిస్తున్న దేవతల్ని చూసి, సకలభూత సమవర్తి అయిన శివుడు తన సతితో ఇలా అన్నాడు. 


ఫి శివుండు దేవప్రార్ధితుండై హాలాహలమును బానము సేయుట 1 


క. కంటే జగముల దుఃఖము, వింటే జలజనితవిషము వేండిమి; ప్రభువై 
యుంటకు నార్హుల యాపద, గెంటించుట ఫలము; దానంగీర్తి మృగాక్షీ! 233 


ప్రతి : మృగ+అక్షీ= జింక కన్నులవంటి బెదురు చూపులుగల దానా (ఓ పార్వతీ); జగముల దుఃఖము= లోకాలు 
పడుతున్న దుఃఖాన్ని కంటి+ఏ= చూశావా!; జలజనిత= నీటిలో పుట్టిన; విషము వేండిమి వింటి+ఏ= విషం పుట్టించిన 
మహాగ్నిని గురించి విన్నావా!; ప్రభువు+ఐ+ఉంటకున్‌= రాజుగా (ప్రభువుగా) ఉన్నందుకు; ఆర్తుల+ఆపదన్‌= ఆర్హుల 
ఆపదల్సి గెంటించుట ఫలము = తొలగించటమే తగిన పని; దానన్‌+కీర్తి= దానివల్ల కీర్తి వస్తుంది. 
తా; పార్వతీ! లోకాలు పడుతున్న దుఃఖాన్ని చూస్తున్నావా! సముద్రంలో పుట్టిన హాలాహలం సృష్టించిన విషాగ్నిని గురించి 
వింటున్నావా! ప్రభువైనవాడు ఆర్హుల బాధల్ని పోగొట్టాలి. అది ప్రభువుల లక్షణం. దీనివల్ల కీర్తికూడా లభిస్తుంది. 
క. ప్రాణేచ్చ వచ్చి చొచ్చిన, ప్రాణుల రక్షింపవలయుంబ్రభువుల కెల్లం; 

బ్రాణుల కిత్తురు సాధులు, ప్రాణంబులు నిమిషభంగురము లని మగువా! ల! 
ప్రతి: మగువా= ఓ వనితా (పార్వతీ!) ప్రాణేచ్చన్‌ +వచ్చి+చొచ్చినన్‌= ప్రాణభయంతో ఆశ్రయించివస్తే ప్రభువులకున్‌ + 
ఎల్లన్‌= ప్రభువులంతా; ప్రాణులన్‌+రక్ర్షింపవలయున్‌= ప్రాణుల్ని ఆ ఆపదనుండి కాపాడాలి; నిమిషభంగురములు= 
క్షణభంగురాలు; (బుద్చుదప్రాయాలు) అని (తెలిస్సి సాధులు= సాధువులైనవారు; ప్రాణంబులు= ప్రాణాలు; ప్రాణులకిత్తురు= 
తమ ్రాణాల్నే (ఆర్హులకోసం) ఇస్తారు. 


అష్టమస్మంధము 103 


తా : మగువా! ప్రాణభయంతో ఆశ్రయం కోరివచ్చిన ప్రాణులను కాపాడటం ప్రభువుల కర్తవ్యం. ప్రాణాలు నీటి 
బుడగల్లాగా క్షణభంగురాలు. కనుకనే ఉత్తములు ఇతరుల్ని కాపాడటానికి తమ ప్రాణాలను సమర్పించడానికి వెనుదీయరు. 
సులభంగా ప్రాణదానం చేస్తారు. 


క. పరహితము సేయు నెవ్వండు, పరమహితుందగును భూతపంచకమునకుం 

బరహితమె పరమధర్మము, పరహితునకు నెదురు లేదు పర్వేందుముీ! 285 
ప్రతి : పర్వ+ఇందుముఖీ= పూర్ణచంద్రాననా!; పరహితమున్‌= పరులకు మేలును; ఎవ్వండు+చేయున్‌= ఎవడు చేస్తాడో; 
(వాడు); భూతపంచకమునకున్‌= పంచభూతాలకూ; పరమహితుండు +అగును= పరమాప్తుడవుతాడు; పరహితము+ఎ= 
ఇతరులకు మేలు కూర్చడమే; పరమధర్శము= గొప్పధర్శము; పరహితునకున్‌= ఇతరులకు మేలు చేసేవాడికి; ఎదురులేదు= 
తిరుగులేదు. 


తా : ఇతరులకు ఎవడు మేలు చేస్తాడో వాడు పంచభూతాలకు పరమాప్తుడు అవుతాడు. పరహితసాధనమే పరమధర్మం. 
పరహితునికి ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ ఉండదు. 


క. హరి మది నానందించిన, హరిణాక్షి! జగంబులెల్ల నానందించున్‌ 

హరియును జగములు మెచ్చంగ, గరళము వారించు టొప్పుంగమలదళాక్షీ! 296 
ప్రతి : కమలదళ+అక్షీ= పద్మదళనేత్రవైన పార్వతీ!) హరి మదిన్‌+ఆనందించినన్‌= హరి తనమనన్సులో ఆనందిస్తే 
జగంబులెల్లన్‌+ఆనందించున్‌= ప్రపంచమంతా ఆనందిస్తుంది; హరియును; జగములు, మెచ్చంగన్‌= హరీ, జగత్తూ 
ప్రశంసించే విధంగా; గరళమున్‌= విషాన్ని వారించుట+ఒప్పున్‌= అదుపు చేయడమే మంచి పని. 
తా : ఓ కమలాక్ష! హరి సంతోషిస్తే అన్ని లోకాలూ సంతసిస్తాయి. కనుక హరీ, జగత్తూ సంతోషపడేలా ఈ విషాన్ని 
అదుపు చేయటమే మంచి పని. 
విశే : శివ - విష్ణు పారమ్యాన్ని - పరస్పర సంబంధాన్ని బోధించే ఘట్టమిది. ఇక్కడ విష్ణు ప్రసక్తి ఎందుకు? విష్ణువుకు 
తృప్పి కలించటం కోసం శివుడు హాలాహలాన్ని శిక్షిస్తానంటున్నారు. వారి హృదయాలు ఒకదానిపట్ల మరొకటి అంత 
ఆకర్షణ కల్టినవి - అని అర్ధం. 


క. శిక్షింతు హాలహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసముక్రియన్‌ 
రక్షింతుంబ్రాణికోట్లను వీక్షింపుము నీవు నేండు వికచాబ్దముఖీ! 237 
ప్రతి: వికచ+అబ్బముఖీ= వికసించిన పద్మంలాంటి ముఖం కల్షిన పార్వతీ); శిక్షింతున+హాలాహలమును = హాలాహలాన్ని 


దండిస్తాను;ు మధుర సూక్ష్మఫల రసము క్రియన్‌= తియ్యని చిన్నిఫలరసం లాగా; భక్షింతును= ఆరగిస్తాను; ప్రాణికోట్లను= 
ప్రాణిసమూహాన్ని, రక్షింతున్‌= కాపాడుతాను; నీవు నేండు వీక్షింపుము= ఇప్పుడే నీవు చూద్దువుగాని! 


తా: పద్మముఖీ! ఇప్పుడే హాలాహలాన్ని దండిస్తాను. తియ్యని చిన్నపండు రసాన్ని తాగినట్టు తాగేస్తాను. జీవలోకాన్నంతటినీ 
కాపాడుతాను. నీవు చూస్తూ ఉండు. 


104 శ్రీమహాభాగవతము 


వ. అని పలికిన ప్రాణవల్లభునకు వల్లభ “దేవా! దేవర చిత్తంబుకొలంది నవధరింతురు గాకకి యని 
పలికె నని చెప్పిన యమ్మునీంద్రునకు నరేంద్రుం డిట్లనియె. 238 
ప్రతి : అని; పలికిన ప్రాణవల్లభునకున్‌= ప్రాణేశ్వరునికి; వల్లభ= ప్రియురాలయిన సతీదేవి; దేవా= ఓ ప్రభూ; 
దేవరచిత్తంబు కొలంది= మీ చిత్తం వచ్చినట్టు; అవధరింతురుగాక = నిశ్చయించుకోండి; అని, పలికెన్‌+అని= చెప్పిందని; 
ఆ+మునీంద్రునకున్‌= ఆ శుకమహర్షిత్రో; నర+ఇంద్రుడు= పరీక్షిత్తు ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 
తా : అని శివుడు పలుకగా సతీదేవి “స్వామీ! మీ మనస్సుకు తగినట్టు నిర్ణయించుకోవచ్చు” అని పలికింది - అని చెప్పగా 
శుకమహర్చిని పరీక్షిత్తు ఇలా అడిగాడు. 
మ. అమరన్‌ లోకహితార్థమంచు నభవుండౌంగాక యం చాడెంబో 

యమరుల్‌ భీతిని మింగవే యనిరి వో యంభోజగర్భాదులుం 

దముంగావన్‌ హర! లెమ్ము లెమ్మనిరి వో తాంజూచి కన్గంట న 

య్యుమ ప్రాణేశ్వరు నెట్లు మింగుమనె నయ్యుగ్రానలజ్వాలలన్‌. 239 


ప్రతి : అమరన్‌= సముచితంగా తగినట్టు; లోకహితార్ధము +అంచున్‌= లోకానికి మేలు కలుగుతుందని; అభవుండు= 
శివుడు; బెన్‌+కాక+అంచున్‌+ఆడెంటో= 'బెను' (సరే!) అన్నాడనుకో, భీతిన్‌= ప్రాణభీకితో; అమరుల్‌= దేవతలు; మింగుము+ఏ= 
స్వామీ! మింగవేమిటి!; అనిరి +పో= అన్నారనుకో; అంభోజ గర్భాదులున్‌= 'బ్రహ్మాదులుకూడా; తమున్‌+కావన్‌= తమను 
కాపాడటానికి హర +లెమ్ము+లెమ్ము+అనిరి +పో= శివా! లేలే! అని అన్నారే అనుకో!; కన్గంటన్‌= కన్నులారా తాన్‌+చూచి= 
తానిదంతా చూస్తుండి; ఆ+ఉమ= ఆ ఉమాదేవి; ప్రాణేశ్వరున్‌= తన భర్తను; ఆ+ఉగ్రానల+ జ్వాలలన్‌= ఆ హాలాహల 
విషాగ్ని జ్వాలలను; ఎట్లుశమ్రింగుమనె= ఎలా మింగుమని చెప్పింది! (ఏ భార్యా ఇలా ప్రవర్తించదు కదా!) 


తా: ఆ సమయానికి తగినట్టు లోకానికి మేలు కలుగుతుందని శివుడు 'సరే' అన్నాడనుకో. భయంతో దేవతలు 'స్వామీ! 
ఈ విషాన్ని మింగివేయండి' అని కోరారే అనుకో. బ్రహ్మాదులు తమను కాపాడమని 'శివా!? లే - లే - అని అన్నారే 
అనుకో. ఇదంతా కన్నులారా చూసికూడా తన భర్తను ఈ భయంకర విషాగ్ని జ్వాలలను తినండి అని ఆ ఉమాదేవి ఎలా 
చెప్పింది? (ఇది విడ్డూరంగా ఉందే) అని పరీక్షిత్తు ప్రశ్న. 


విశే : దక్షుని కూతురు సతి. హిమవంతుని కూతురు *'ఉమ. 'సతి అవతారమే 'ఉమ'” కాబట్టి ఈ సందర్భంలో పోతన గారు 
“ఉమి అని అంటున్నారు. కోరిచేసుకున్న వాడు కాబట్టి ప్రాణేశ్చరుడు. 


వ. అనిన శుకుండిట్లనియె. 240 
ప్రతి : అనినన్స్‌ శుకుండు= శుకమహర్షి ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తా : అని పరీక్షిత్తు అడుగగా శుకుడు ఇలా చెప్పాడు. 


క. [మింగెడువాండు విభుం దని, మింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్‌ 
మింగు మనె సర్వమంగళ, మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! 241 


అష్టమస్మంధము 105 


ప్రతి : మింగెడు వాండు= తింటున్నవాడు; విభుండు +అని= భర్తే అని; మింగెడిదియున్‌= తింటున్నది; గరళమనియున్‌= 
విషమనీ; ప్రజకున్‌+మేలు+అని= లోకానికి మంచిదని (తెలిసి); సర్వమంగళ= పార్వతీదేవి; మ్రంగుము+అనెన్‌= 
మింగివేయండి అని చెప్పింది మంగళసూత్రంబున్‌= తన మంగళసూత్రాన్ని మదిన్‌= మనస్సులో; ఎంత నమ్మినదో= 
ఎంతగా నమ్ముకొన్నదో! 

తా : తింటున్నవాడు తన భర్త అని, తింటున్నది విషమని, తింటే లోకానికి మేలవుతుందని తెలిసిన పార్వతి “మింగివేయండి? 
(పరవాలేదు) అన్నది. ఆ తల్లికి ఆ స్వామి కట్టిన మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో! 


విశే : పార్వతికి 'సర్వమంగళి అని పేరు. వధువులు భర్తల ప్రాణరక్షణార్థం మంగళగౌరీ వ్రతం చేస్తారు. ఈ కథే దీనికి 
మూలం. 


మ. తనచుట్టున్‌ సురసంఘముల్‌ జయజయధ్వానంబులన్‌ బొబ్బిడన్‌ 

ఘనగంభీరరవంబుతో శివుండు లోకద్రోహి! హుం పోకుర 

మని కెంగేలందెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలం 

బన సర్వంకషమున్‌ మహావిషము నాహారించె హేలాగతిన్‌. 242 
ప్రతి : తనచుట్టున్‌= తన చుట్టూ (చేరి; సురసంఘముల్‌= దేవతా సమూహాలు; జయజయధ్వానంబులన్‌ = 
జయజయధ్వనులతో; బొబ్బ+ఇదన్‌= కేకలు వేయగా; ఘన గంభీరరవంబుతోన్‌= గొప్పదయిన గంభీరమయిన ధ్వనితో; 
శివుండు; లోకద్రోహి= ఓ లోకద్రోహీ!; హుం! +పోకు+రమ్ము+అని= 'పోవద్దు, రా, రా!” అంటూ కెంగేలన్‌= తన ఎర్రని 
చేతితో; తెమల్చి= పట్టుకొని; కూర్చి= ఒక చోట చేర్చుకొని; కడిగాన్‌+అంకించి= ముద్దగా చేసుకొని; జంబూఫలంబు+ 
అనన్‌= నేరేడు పండు అన్నట్టు; సర్వంకషమున్‌= అంతటా వ్యాపించిన; మహావిషమున్‌= ఆ గొప్పవిషాన్ని, హేలాగతిన్‌= 
విలాసంగా; ఆహారించెన్‌= ఆరగించాడు. 
తా : తనచుట్టూ దేవతలంతా మూగి జయజయధ్వానాలతో పెద్దగా కేకలు వేస్తుండగా, గంభీరమైన కంఠధ్వనితో ముంకరిస్తూ 
“ఒరే! లోకద్రోహీ! ఎక్కడికి పోతావు రా!” అంటూ తన ఎర్రని చేతులతో సర్వత్రా వ్యాపించిన ఆ విషాగ్నిని ఒకచోట 
చేర్చుకుని ఒక ముద్దలాగా మార్చుకొని నేరేడు పండును తిన్నంత సులభంగా విలాసంగా ఆరగించాడు. 


వ. అ య్యవిరళ మహాగరళ దహన పాన సమయంబున. 243 


ప్రతి : ఆ+అవిరళ= ప్రచండంగా అంతటా వ్యాపించిన; మహాగరళ= మహా విషమనే; దహన= అగ్నిని; పాన సమయంబునన్‌= 
తాగే సమయంలో... 


తా : ఆ ప్రచండ విషాన్ని శివుడు ఆరగిస్తున సమయంలో 


మ. కదలంబాజవు పాంప పేరు; లొడలన్‌ ఘర్మాంబుజాలంబు వు 
ట్టదు; నేత్రంబులు నెజ్జగావు; నిజజూటాచంద్రుండుంగందండదున్‌; 
వదనాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోం 
బదిలుందై కడి సేయుచోందిగుచుచో భక్షించుచో మింగుచోన్‌. బడ్నడ 


106 శ్రీమహాభాగవతము 


ప్రతి : పాము+పేరులు= సర్పహారాలు; కదలన్‌+పాజవు = కదలలేదు; ఒడలన్‌= ఒంటిలో; ఘర్మ+అంబుజాలంబు+ 
పుట్టదు = చెమట బిందువులు పుట్టలేదు; నేత్రంబులున్‌+ఎల్జిగావు = కళ్ళు ఎ(ర్రబడలేదు; నిజజూటా= తన జటలోని; 
చంద్రుండున్‌ +కందండున్‌= చంద్రుడు కందిపోలేదు; వదన +అంభోజము= ముఖమనెడి పద్మం; వాడదు= వాడిపోలేదు; 
ఆ విషమున్‌+ఆహ్వానించుచోన్‌= ఆ విషాన్ని రమ్మన్నప్రడు (సర్పాలు కదలలేదు) డాయుచోన్‌= సమీపిస్తున్నపుడు (చెమట 
పట్టలేదు); పదిలుండై= నిర్భయుడై; కడి+చేయుచోన్‌= ముద్దచేస్తున్నపుడు (కళ్ళు ఎ(ర్రబడలేదు, చంద్రుడు కందిపోలేదు); 
తిగుచుచోన్‌ +భక్షించుచోన్‌+మింగుచోన్‌= నోటిలో తీసికొని తిని మింగేటప్పుడు (వదనం ఎండిపోలేదు). 
తా : ఆ మహావిషాగ్నిని రమ్మని పిలిచినపుడు ఆ వేడికి పాములు కదలి పారిపోలేదు. సమీపిస్తున్నపుడు ఆ మహాదేవుని 
దివ్యదేహానికి చెమట కూడా పట్టలేదు. దాన్ని నిమ్మళంగా ముద్దగా చేస్తున్నపుడు ఆ విషప్రభావంతో కళ్ళు ఎ(ర్రబడలేదు; 
చంద్రుడు కందిపోలేదు. దాన్ని నోట్లో వేసుకొని, తిని మింగినపుడు నోరు ఎండిపోలేదు. 
క. ఉదరము లోకంబులకును సదనం బగు టెటింగి శివుండు చటులవిషాగ్నిం 
గుదురుకొనంగంఠబిలమునంబదిలంబుగ నిలిపె సూక్ష్య్రఫలరసము క్రియన్‌. 245 
ప్రతి : శివుండు= మహేశ్వరుడు; ఉదరము= తన కడుపు; లోకంబులకును= సకల ప్రపంచానికి; సదనంబు+అగుట+ 
ఎలింగి= నిలయం (చోటు) అన్నది గుర్తించి; చటుల విష+అగ్నిన్‌= భయంకరమైన ఆ విషాగ్నిని; కుదురుకొనన్‌= చక్కగా 
ఒకచోట నిలిచేలా; కంఠ బిలమునన్‌= గొంతులో (గొంతు అనే గుంతలో); పదిలంబుగన్‌= జాగ్రత్తగా; సూక్ష్మ ఫలరసము 
క్రియన్‌= చిన్న పండు రసంలాగా; నిలిపెన్‌= నిల్పాడు. 
తా: తన కడుపులో అన్ని లోకాలూ ఉంటాయని శివుడు స్మరించుకొని, తాగితే లోపలున్న లోకాలు భస్మమై పోతాయని, 
లోపలికి పోకుండా తన గొంతులోనే జాగ్రత్తగా కదిలి పొర్లిపోకుండా నిలుపుకొన్నాడు. 


క. మెచ్చిన మచ్చిక కలిగిన, నిచ్చిన నీవచ్చుంగాక యిచ్చ నొారులకుం 

జిచ్చుంగడిగొనంగ వచ్చునె, చిచ్చణచూ పచ్చుపడిన శివునకుందక్కన్‌. 246 
ప్రతి : మెచ్చినన్‌= మెచ్చినపుడు; మచ్చిక కలిగినన్‌= స్నేహం కల్టినపుడు; ఇచ్చన్‌= తమకు ఇష్టం వచ్చినట్టు; ఇచ్చినన్‌+ఈ 
వచ్చున్‌+కాక= ఏదైనా ఇస్తే ఇవ్వవచ్చును గాక!; చిచ్చట చొపు+అచ్చుపడిన= అగ్ని నేత్రం అమరి ఉన్న శివునకున్‌+తక్కన్‌= 
శివుడికి తప్ప; ఒరులకున్‌= ఇతరులకు; చిచ్చున్‌= అగ్గిని కడిగొనంగన్‌= ముద్దగా చేసి తినడానికి; వచ్చును+ఏ= 
సాధ్యమా! 
తా : ఇతరులపై (పేమ పుట్టినపుడు, మెచ్చుకొన్నపుడు, తమకు ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఈవచ్చు - కాని అగ్నిని ముద్దగా 
చేసి తినటానికి త్రినేత్రుడైన - చిచ్చర కన్నుగల ఒక్క శివుడికి తప్ప ఇతరులకు సాధ్యమవుతుందా! 
ఆ. హరుండు గళమునందు హాలాహలము వెట్టంగప్పు గలిగి తొడవు కరణి నొప్పె; 

సాధురక్షణంబు సజ్జనులకు నెన్న భూషణంబు గాదె భూవరేంద్ర! 247 
ప్రతి : భూవరేంద్ర= ఓ రాజా!; హరుండు= శివుడు; గళమునందున్‌= గొంతులో; హాలాహలము+పెట్టన్‌= విషాన్ని 
నిలుపుకోగా; కప్పు+కలిగి= నల్లదనం ఏర్పడి; తొడవు +కరణిన్‌+ఒ ప్పెన్‌= అలంకారంలాగా అమరింది; సాధు రక్షణంబు= 
సాధువుల్ని కాపాడటం; ఎన్నన్‌= ఆలోచిస్తే సజ్జనులకున్‌= మంచివారికి; భూషణంబు+కాదు +ఎ= అలంకారమే కదా! 


అష్టమస్మంధము 10/ 
తా :; శివుడు తన గొంతులో ఆ విషాన్ని నిలుపుకోగా నల్లదనం ఏర్పడి అదీ ఒక అలంకారమయింది. సత్పురుషులకు 
సాధుసంరక్షణమే ఒక పెద్ద అలంకారం కదా! 

వ. తదనంతరంబ. 248 
ప్రతి : తద్‌+అనంతరంబు+అ= ఆ వెంటనే... 
తా : ఆ తరువాత వమయిందంటే 


క. గరళంబుంగంఠబిలమున హరుండు ధరించుటకు మెచ్చియా నా ననుచున్‌ 

హరియు విరించియు నుమయును సురనాథుండుంబొగడి రంత సుస్థిరమతితోన్‌. 249 
ప్రతి : అంతన్‌= ఆ పిమ్మట; హరుండు= శివుడు; కంఠబిలమునన్‌= గొంతులో; గరళంబున్‌= విషాన్ని ధరించుటకున్‌+పెచ్చి= 
నిలపడాన్ని చూసి మెచ్చి; బెను+బెను +అనుచున్‌= మెలుమేలు అని; ప్రశంసిస్తూ అంతన్‌= ఆ సమయంలో; హరియున్‌= 
శ్రీమహావిష్ణువు; విరించియున్‌= బ్రహ్మదేవుడు; ఉమయును= పార్వతీదేవియు; సురనాథుండున్‌= ఇంద్రుడూ; సుస్థిరమతితోన్‌= 
సుస్థిరమైనమతితో; మనసారా; పొగడిరి= పొగిడారు. 
తా: మహేశ్వరుడు ఆ విధంగా గొంతులో ఆ మహావిషాగ్నిని ధరించటం చూసి విష్ణువు, బ్రహ్మ పార్వతీదేవి, మహేంద్రుడు 
అందరూ మనసారా 'మేలుమేలు అంటూ ప్రశంసించారు. 
క. హాలాహలభక్షణకథ హేలాగతి విన్న వ్రాయ నెలమింబఠింపన్‌ 

వ్యాళానలవృశ్చికముల పాలై చెడ రెట్టి జనులు భయవిరహితులై. 250 
ప్రతి : హాలాహల భక్షణ కథన్‌= ఈ హాలాహల భక్షణ గాథను; హేలాగతిన్‌= సంతోషంగా (లీలగా అర్థం చేసుకొని 
చదివినా చాలని అర్థం) విన్నన్‌= వినిన్వా వ్రాయన్‌= రాసినా ఎలమిన్‌= ఇష్టంతో; పఠింపన్‌= చదివినా? వ్యాళ= పాములు; 
అనల= అగ్ని వృశ్చికముల= తేళ్ళు; పాలై= వాటి బారినపడి; ఎట్టిజనులు= ఎలాంటివారైనా సరే; భయవిరహితులు+ఐ= 
భయం పొందకుండా (ఉంటారు); చెడదరు= నశించరు (చావరు). 
తా ; ఈ హాలాహల భక్షణ కథను లీలగా విలాసంగా విన్నాా రాసినా, ఇష్టంతో చదివినా, పాములవల్ల, తేళ్ళవల్ల ఆపదలు 
పొందకుండా ఉంటారు. అగ్నివల్ల కూడా బాధపడరు. 


వ. మజథజియు నా రత్నాకరంబు సురాసురులు ద్రచ్చునెడ. 2551 


ప్రతి : మజియున్‌= ఇంకా; సురాసురులు= దేవతలు, రాక్షసులు; ఆ రత్నాకరంబున్‌= ఆ సముద్రాన్ని త్రచ్చున్‌+ఎడన్‌= 
చిలుకుతున్న సమయంలో... 


తా : అనంతరం దేవాసురులు ఆ సముద్రాన్ని చిలకడం కొనసాగించారు. 
+ పాలకడలిం దరుచునెడ నైరావతాదులు జనించుట + 


క. తెల్లని మేనును నమృతము జిల్లున జల్లించు పొదుంగు శితశ్చంగములుం 
బెల్లుగ నర్భుల కోర్కులు వెల్లిగొలుపు మొదవు పాలవెల్లిం బుట్టెన్‌. 252 


108 శ్రీమహాభాగవతము 


ప్రతి : తెల్లనిమేనును= తెల్లటిదేహం; అమృతము +జిల్లునన్‌ +చల్లించు= అమృతాన్ని జిల్లని కార్బగల; పొదుంగున్‌= 
పొదుగూ; శితశ్చంగములున్‌= వాడియైన కొమ్ములూ; పెల్లుగన్‌= మిక్కిలిగా; అర్భులకోర్కులు= కోరిన వారి కోరికలు; 
వెల్లిగొలుపున్‌= కురిపించే; మొదవు= ఆవు; పాలవెల్లిన్‌= పాలసముద్రంలో; పుట్టెన్‌= పుట్టింది. 

తా ; ఇలా సముద్రాన్ని చిలుకుతుండగా పాలసముద్రంలో నుండి మొదట కామధేనువు పుట్టింది. అది తెల్లటి శరీరమూ; 
పాలను జిల్లుమంటూ ధారగా కార్చగల పొదుగునూ చక్కని కొమ్ముల్నీ కల్లి ఉంది; కోరినవారి కోరికలను తీర్చ వేల్పుటావు 
అది. 


ఆ. అగ్నిహోత్రి యనుచు నా సురభిని దేవ మునులు పుచ్చికొనిరి మున్నెణింగి 

విబుధసంఘములకు వెరవుతో నధ్వర హవులు వెట్టుకొణకు నవనినాథ! 258 
ప్రతి : అవనినాథ= ఓ రాజా! ఆ సురఖిని= ఆ కామధేనువును అగ్నిహోత్రి+అనుచున్‌= అగ్నిహోత్రానికి (హోమకార్యాలకు) 
తగిందని; దేవమునులు; మున్ను+ఎటింగి= ముందుగానే గుర్తించి; విబుధ సంఘములకున్‌= దేవతల సముదాయానికి; 
వెరవుతో= నేర్పుతో (తగినట్టు); అధ్వరహవులు= యాగహవిస్సులు; పెట్టుకొజకున్‌= సమర్పించడానికి; పుచ్చికొనిరి= 
గ్రహించారు. 
తా :; ఆ కామధేనువు హోమకార్యాలకు తగిందని ముందుగానే గుర్తించిన దేవమునులు, దేవతలకు తగిన విధంగా 
యాగహవిస్సులు సమర్పించడానికి కావలసిన (పాలు, పెరుగు, నెయ్యి - గోమూత్రం - పేడ - ఇత్యాది పంచగవ్యాన్ని) 
సామగ్రిని సమకూరుస్తుందని గ్రహించారు. 


వ. మతియు నా జలరాశియందు. 2గ్ర్‌డీ 
ప్రతి : మజియున్‌= ఇంకనూ; ఆ జలరాశియందు= ఆ సముద్రంలో... 
తా : ఇంకా ఆ సముద్రంలో 


క. సచ్చంద్రపాండురంబై యుచ్చైశ్శవ మనంగందురగ మొగి జనియించెం 

బుచ్చి కొనియె బలి దైత్యుం డిచ్చంగొనం డయ్యె నింద్రుండీశ్వరశిక్షన్‌. 255 
ప్రతి : ఒగిన్‌= వరుసగా సత్‌+చంద్ర+పాండురంబు+ఐ= చక్కని చంద్రకాంతితో తెల్లనై; ఉచ్చెశ్సవము +అనంగన్‌= 
ఉచ్చెఢ్రవం అనే పేరుతో; తురగము+జనియించెన్‌= గుర్రం పుట్టింది; బలిదైత్యుండు= బలి అనే దైత్యచక్రవర్పి పుచ్చికొనియెన్‌= 
దాన్ని గ్రహించాడు; ఇంద్రుండు= మహేంద్రుడు; ఈశ్వర శిక్షన్‌= ముందే విష్ణువు చెప్పిన రీతిగా; ఇచ్చం+కొనండు +అయ్యెన్‌= 
దాన్ని గ్రహించడానికి ఇష్టపడలేదు. 
తా : తరువాత స్వచ్చమైన తెల్లని చంద్రకాంతితో ఉచ్చెశవమనబడే గుర్రం సముద్రంలోంచి పుట్టింది. దాన్ని దైత్యచక్రవర్తి 
బలి గ్రహించాడు. మునుపు విష్ణువు బోధించి ఉండటం వల్ల 'కామరోషాలకు” పోకూడదని ఇంద్రుడు దాన్ని గ్రహించలేదు. 
క. ఒఅ పగు నురమును బిజుందును, నెజిందోకయు ముఖము సిరియు నిర్మలఖురముల్‌ 

కుజుచ చెవులుందెలిగన్నులుందజచగు కందంబుంజూడందగు నా హరికిన్‌. 256 


అష్టమస్మంధము 109 


ప్రతి : ఆ హరికిన్‌= ఆ గుర్రానికి ఒజపగు+ఉరమునున్‌= అందమైన రొమ్ము) పిజుందును = చిక్కనైన పిరుదు; నెటిన్‌+ 
తోకయున్‌= చక్కని తోకా; ముఖము సిరియున్‌= లక్షణమైన కాంతులీనే ముఖమూ; నిర్మలఖురముల్‌ క్‌ స్వచ్చమైన గిట్టలు; 
కుజఖుచ చెవులున్‌= పొట్టి చెవులు; తెలి+కన్నులున్‌= శుభ్రమైన కన్నలు; తజచగు కందంబున్‌= నిగనిగలాడే మూపు 
కలిగి; చూడన్‌+తగున్‌= చూడటానికి ముచ్చటగా ఉంది. 


తా: ఆ గుర్రానికి అందమైన రొమ్ము, చిక్కనైన పిరుదు, చక్కని తోకా, లక్షణమైన కాంతులీనే ముఖమూ, స్వచ్చమైన గిట్టలు, 
కురువైన చెవులు, శుభ్రమైన కన్నులు, నిగనిగలాడే మూపు కలిగి చూడ ముచ్చటగా ఉంది. 


వ. అంత న ప్పాలకుప్పయందు. 207 
ప్రతి : అంతన్‌= అంతలో; ఆ+పాలకుప్ప+అందున్‌= ఆ పాలకడలియందు... 
తా : అంతలో ఆ క్షీరసాగరంలో 
క. దంతచతువ్టాహతి శైలాంతంబులు విజిగి పడంగ నవదాత కుభృ 
త్యాంతంబగు నైరావతదంతావళ ముద్భవించె ధరణీనాథా! 258 


ప్రతి : ధరణీనాథా= రాజా!; దంత +చతుష్టాహతిన్‌= తన నాలుగు దంతాల దెబ్బతో; శైలాంతంబులు= కొందశిఖరాలు 
కూడ; విజిగి పడంగన్‌= విరిగిపడిపోయేలా చేయగల; అవదాత = తెల్లనైన; కుభృత్‌+కాంతంబు +అగు = పర్వతంవలె 
అందమైనదగు (వెండికొండ వఠ); ఐరావత +దంతావళము = ఐరావతమనే ఏనుగు; ఉద్భవించెన్‌= పుట్టింది. 


తా ; తరవాత ఆ పాలసముద్రంలో ఐరావతమనే ఏనుగు జన్మించింది. దానికి నాలుగు దంతాలున్నాయి. వాటిలో 
కొండల శిఖరాల్ని కూడా కూల్చివేయగల ఆ గజరాజు వెండి కొండలా అతిమనోహరంగా విరాజిల్లుతూ ఉంది. 


క. తదడలేని నదపు, వడి గల యొదడలును, బెను నిడుదకరము, నురుకుంభములున్‌ 
బెడంగై యువతుల మురిపపు నడకలకున్‌ మూలగురు వనన్‌ గజ మొప్పెన్‌. 259 


ప్రతి : తడలేని నడపు వడిగల= తడబాటులేని నడక, వేగం ఉన్న ఒడలును= శరీరం; పెను నిడుదకరమున్‌= పెద్దదైన 
పొడవైన తొండం; ఉరుకుంభములున్‌= పెద్ద కుంభస్థలం; బెదంగు+ఐ= అతిశయించి; యువతుల+మురిపపు +నడకలకున్‌= 
ప్రాయపు ఆడవారి కులుకు నడకలకు; మూల గురువు+అనన్‌= ఒజ్జబంతి అనేవిధంగా; గజము+బఒప్పెన్‌= ఆ ఏనుగు 
ప్రకాళించింది. 


తా : ఆ ఐరావతం గొప్ప అతిశయమైన సౌందర్యం తడబాటులేని వేగం గల నడక; పెద్దకుంభస్థలం, పొడవైన పెద్ద 
తొండం కలిగి, ప్రాయపు ఆడవారి కులుకునడకలకు ఒజ్జబంతి అనే తీరుగా ప్రకాశించింది. 


వ. మథియు నత్తరంగిణీవల్లభు మధించు నయ్యెడ. 260 


ప్రతి : మజియున్‌= ఇంకనూ; ఆ+తరంగిణీ వల్లభు= నదుల వల్లభుని (సముద్రాన్ని; మధించు= చిలికే, ఆ+యెడన్‌= 
ఆ సమయంలో... 


తా :; ఇంకా ఆ సముద్రాన్ని మథిస్తున్న సమయంలో 


110 శ్రీమహాభాగవతము 


ఆ. ఎల్ల బుతువులందు నెలరారి పరువమై యిందు విరులతోంట కేపు దెచ్చి 

కోరి వచ్చువారి కోర్కుల నీనెడు వేల్పుమ్రాను బాలవెల్లింబుట్టె. 261 
ప్రతి : ఎల్ల బుతువులందున్‌= అన్ని బుతువులలోనూ; ఎలరారి= విరబూసి; పరువము+ఐ= ప్రాయం గలదై; 
ఇంద్రువిరులతోంటకున్‌= మహేంద్రుని నందనవనానికి; ఏపు+తెచ్చి= ఇంపును కూర్చేటటువంటిది; కోరివచ్చువారి= 
అర్భులయొక్క కోర్ములన్‌+ఈనెడు= కోర్కెలు నెరవేర్చే; వేల్పుమాను= కల్పవృక్షం; పాలవెల్లిన్‌= క్షీరసాగరంలో; పుట్టెన్‌= 
పుట్టింది. 
తా: ఆ తరువాత ఆ సముద్రంలో కల్పవృక్షం పుట్టింది. అది అన్ని బుతువులలోనూ విరబూసి రాలిపోని పూలతో 
అలరారుతూ ఇంద్రుని నందనవనానికి శోభగూర్చిది, కోరినవారి కోర్కెలు నెరవేర్చిది. 


వ. మఠజియునుం గొందకవ్వంబునం గడలి మధింప నప్సరోజనంబు జనించె; నంత. 262 
ప్రతి : మజియునున్‌= ఇంకనూ; కొండ కవ్వంబునం= మందరపర్వతంతో; కడలి= సముద్రాన్ని మధింపన్‌= చిలకగా; 
అప్పరస్‌+జనంబు= అప్సరసలు; జనించెన్‌= పుట్టారు; అంతన్‌= ఆ తరువాత... 
తా ; ఇంకా మందర పర్వతం సాయంతో ఆ సముద్రాన్ని చిలకగా అప్సరసలు పుట్టారు. 
క. క్రొక్కారు మెజుంగుమేనులు, గ్రిక్కిరిసిన చన్నుగవలుంగ్రిస్సిన నడుముల్‌ 

పిక్కటిలి యున్న తుజబుములుంజక్కని చూపులును దివిజసతులకు నొప్పెన్‌. 268 


ప్రతి : క్రాక్కారు మెజుంగు మేనులు= వాన కాలంలోని మెరుపు తీగల వంటి శరీరాలు; క్రిక్కిరిసిన చన్నుగవలు =చిక్కని 
చక్కని స్తనాలు; క్రిస్సిన నడుముల్‌= సన్ననెన నడుములు; పిక్కటిలి+ఉన్న+తుజుములున్‌= నిండైన కొప్పులు; చక్కని 
చూపులును= అందమైన చూపులు; దివిజసతులకున్‌ +ఒప్పెన్‌= ఆ అప్సరసలకు అమరి ఉన్నాయి. 
తా : ఆ అప్సరసల దేహాలు వాన కాలంలోని మెరపుతీగల్లా ఉన్నాయి. చిక్కని చక్కని స్తనాలు, సన్ననెన నడుములు, నిండైన 
కొప్పులు, అందమైన చూపులు వారికి అమరి ఉన్నాయి. 
వ. మజథజియు నా రత్నాకరంబు నందు సుధాకరుం దుదృవించి, విరించి యనుమతంబునందన 
యథాన్థానంబునం బ్రవర్తించుచుందె; నంత. 264 
ప్రతి ;: మజియున్‌= ఇంకా; ఆ+రత్నాకరంబు నందున్‌= ఆ సముద్రంలో; సుధాకరుండు= చంద్రుడు (అమృత కిరణాలు 
కల్గినవాడు); ఉద్భవించి= పుట్టి; విరించి అనుమతంబునన్‌= బ్రహృ్నదేవుని అనుమతితో; తన యథాన్థానంబునన్‌= తన 
తొలిస్థానంలోనే; ప్రవర్తించుచుందెన్‌= నిలిచి ఉన్నాడు; అంతన్‌= అప్పుడు... 
తా :; ఇంకా ఆ సముద్రంలో చంద్రుడు పుట్టాడు. బ్రహ్మ అనుమతితో తన తొలిన్టానానికి వెళ్ళిపోయి అక్కడ నిలిచాడు. 
విశే : సూర్యచంద్రులు ఇప్పటివారు కారు. సృష్ట్రాది నుంచి ప్రవర్తిస్తున్నవారే. కనుకనే చంద్రుడు తన లోకానికి వెళ్ళిపోయాడని 
చెప్పటం. అంటే దూర్వాసుని శాపం వల్ల సంపదలో భాగంగా చంద్రుడూ సముద్రంలోకి వెళ్ళిపోయాడని సాంకేతికార్థం. 
క. తొలుకారుమెజుంగుకైవడిందళ తళ మని మేను మెజయ ధగ ధగ మనుచున్‌ 

గలుముల నీనెడు చూపులంజెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టె నృపా! 265 


అష్టమస్మంధము 111 


ప్రతి : నృపా= ఓ రాజా!; తొలుకారుమెజుంగుకైవడి= వర్షారంభకాలంలో పుట్టె కొత్త మెజుపు తీగలాగా; తఠతతళమని 
మేను మెజియన్‌= తళతళమని మెరిసే శరీరంతో; ధగధగమనుచున్‌= ధగధగలాడుతూ; కలుములన్‌+ఈనెడు +చూపులన్‌= 
సంపదలను పుట్టించే చూపులతో; చెలువంబుల= అందచందాలకు; మొదలి టెంకి= పెన్నిధి (మూలధనమైన); సిరి= 
శ్రీదేవి; పుట్టెన్‌= పుట్టింది. 


తా :; తరువాత ఆ సముద్రంలో నుండి తఠతళమని మెరుస్తున్న శరీరంతో; ధగధగలాడుతూ సంపదల్ని వర్షించే చూపులతో, 
అందచందాల పెన్నిధి అయిన శ్రీమహాలక్ష్మి పుట్టింది. 


విశే : మూలంలో 'సాక్షాత్‌ శ్రీరమా భగవత్‌ పరా” అని వ్యాసుడు అన్నారు (8-8-8). పుట్టినది శ్రీహరిని రంజింపచేసే 
శ్రీదేవి. ఆమె భగవంతుని యందు పరిపూర్ణమైన అనురాగం కల్గింది- అని అర్థం. ఈ విషయాన్ని ఇలా ప్రారంభంలో 
పోతన చెప్పలేదు. ఈ ఘట్టాన్ని ఎంతో వర్ణించి కావ్యసౌందర్యాన్ని ఆపాదించారు. శ్రీసూక్తంలో లక్ష్మి 'హిరణ్యవర్ణు అని 
చెప్పబడింది. అదే ఈ కాంతిశోభ. 


సీ. పాలమున్నీటి లోపలి మీంది మీంగడ, మిసిమి జిద్దునంజేసి మేను వడసి 
క్రాక్కారు మెజుంగుల కొనల తళుక్కుల మేనిచే గలనిగ్గు మెజుంగు స్‌ 
నాడుంనాంటికింబ్రోది నవకంపుందీవల నునుబోద నెయ్యంబు నూలుకొలిపి 
క్రొవ్వారు కెందమ్మి కొలంకులంబ్రొద్దునంబొలసిన వలపులంబోది వెట్టి 


తే. పసిండి చంపక దామంబు బాగుంగూర్చి, వాలు క్రొన్నెల చెలువున వాండి దీర్చి 
జాణతనమునంజేతుల జద్దు విడిచి, నలువ యీ కొమ్మ నొగింజేసినాండు నేండు. 266 


ప్రతి : నలువ= బ్రహ్మ జాణతనమునన్‌= నేర్పరితనంతో; చేతుల; జద్దువిడిచి= అలసత్వాన్ని విడిచిపెట్టి; పాలమున్నీటి 
లోపలి= పాలసముద్రంలోని; మీంది మీంగడ= పై తెట్టుకట్టిన మీగడ యొక్క మిసిమి +జిద్దునన్‌+చేసి= మిసమిసలతో; 
మేను+పడసి= మేను పొందేలా; (క్రొక్కారు= వర్వారంభ సమయంలో; మెజుంగుల కొనల తళుక్కుల మేనిచేన్‌= మెరిసే 
మెరుపు తీగల అంచులలోని సరికొత్త కాంతులతోడి దేహంచేత; కలనిగ్గు-మెటుంగు+చేసి= మిక్కిలి కాంతి ప్రకాశాలుందేలా; 
నాండు+నాంటికిన్‌= నిత్యనూతనంగా (ప్రతిరోజూ) నవకంపున్‌+తీవలన్‌+ప్రోది= కోమలమైన తీగల చెలువంతో కలిపి; 
నునుం బోద నెయ్యంబు నూలుకొలిపి= లేత కాందములతో 'స్నేహమును కుదిర్చి; క్రావ్వారు= బాగా విరిసిన; కెందమ్మి+కొలం 
కులన్‌= ఎర్ర తామరలున్న కొలనులో; ప్రొద్దునన్‌+పొలసిన = ఉదయాననే వెదజల్లే, వలపులన్‌+ప్రోది +పెట్టి= సువాసనలతో 
కలిసి, పసిండి= బంగారు; చంపక= సంపెంగ; దామంబు +బాగున్‌+కూర్చి= దందలయొక్క అందాన్ని చేర్చి; వాలు+క్రాన్నెల+ 
చెలువునన్‌+వాండి+తీర్చి= బాలచంద్రుని సాగసుతో పదునువెట్టి; ఈ కొమ్మను= ఈ స్త్రీని; నేండు= ఈ రోజు; ఒగిన్‌+చేసనాదు= 
క్రమంగా తయారుచేశాడు. 


తా: బ్రహ్మదేవుడు అలసత్వం వీడి పాలసముద్రం పైన తేలిన మీగడ మిసమిసలతో ఈమె దేవాన్ని నేర్పుగా తీర్చిదిద్దాడు. 
వర్షాక్రాలంలోని తొలి మెరుపుల అంచులలోని సరికొత్త కాంతిరేఖలతో మెరుగు పెట్టి కోమలమైన తీగల నున్నటి చెలువంతో 
నిత్యమూ చెలిమిచేయించి; విరిసిన ఎ(ర్రతామరల కొలనులో ఉదయాననే వెదజల్లే సువాసనలతో కలిపి, బంగారు సంపెంగల 
దండ అందాన్ని సమకూర్చి; బాలచంద్రుని సొగసుతో పదునుపెట్టి ఈ అందాలరాళిని సృష్టించాడా అన్నట్టు లక్ష్మీదేవి 
ఒప్పారింది. 


112 శ్రీమహాభాగవతము 


క. కెంపారెడు నధరంబును, జంపారెడి నడుము సతికి శంపారుచులన్‌ 
సొంపారు మోముంగన్నులుంబెంపారుచు నొప్పుగొప్పుంబిజుందును గుచముల్‌. 267 


ప్రతి : సతికిన్‌= ఆ లక్ష్మీదేవికి; కెంపారెడు+అధరంబును= ఎర్రబారిన పెదవి; జంపారెడి నడుమున్‌= సన్నబారిన 
నడుము; శంపారుచులన్‌= మెరపు తీగల కాంతులతో; సొంపారు మోమున్‌+కన్నులున్‌= ప్రకాశించే ముఖము, కన్నులు; 
'పెంపారుచున్‌+ఒప్పు +కొప్పున్‌+పిఖుందునున్‌+కుచముల్‌= సమృద్ధంగా ఉన్న కొప్పు; పిజఖుదులు; కుచములు (అమరాయి). 


తా : ఆ తల్లికి ఎరని పెదవి, సన్నబారిన నడుము, మెరపు కాంతులతో ప్రకాశించే ముఖము, కన్నులు; సమృద్ధంగా ఉన్న 
కొప్పు, పిరుదులు, కుచాలు అమరి ఉన్నాయి. 


వ. అని జనులు పొగడు చుండ. 268 
ప్రతి : అని= అంటూ; జనులు= ప్రజలు; పొగడుచుందడన్‌= పొగడుతుందడగా... 
తా : అని జనులందరూ పొగడుతూ ఉండగా 


సీ, తరుణికి మంగళస్నానంబు సేయింత మని పెట్టె నింద్రుందనర్హమైన 
మణిమయపీఠంబు; మంగళవతులైన వేలుపుగరితలు విమలతోయ 
పూర్ణంబులై యున్న పుణ్యాహకలశంబు లిడిరి వల్లవముల నిచ్చె భూమి; 
గడిమి గోవులు పంచగవ్యంబులను నిచ్చె మలసి వసంతుండు మధు వొసంగె; 


తే. మునులు కల్పంబుంజెప్పిరి మొగిలుగములు, పణవగోముఖకాహళపటహమురజ 
శంఖవల్లకీవేణునిస్వనము లిచ్చెం, బాడి రాడిరి గంధర్వపతులు సతులు. 269 


ప్రతి : తరుణికిన్‌= లక్ష్మీదేవికి; మంగళస్నానంబు= మంగళస్నానం; చేయింతము+అని= చేయిద్దామని; ఇంద్రుండు= 
మహేంద్రుడు; అనర్థమైన= వెలలేని; మణిమయ పీఠంబున్‌= మణులతో కూడిన పీఠాన్ని; పెట్టెన్‌= సిద్ధంగా తెచ్చిపెట్టాడు; 
మంగళవతులైన వేలుపు గరితలు= సుమంగళులైన దేవతాకాంతలు; విమలతోయ పూర్ణంబులు +ఐ+ఉన్న= నిర్మలమైన 
నీటితో నిండిన; పుణ్యాహకలశంబులు +ఇడిరి= పుణ్యకలశాలు (కుండలు) తెచ్చిఉంచారు; భూమి= భూదేవి; 
పల్లవములను +ఇచ్చెన్‌= చిగుళ్ళ నిచ్చింది (పంచపల్లవాలను పూజలో వాడుతారు); కడిమిన్‌+గోవులు = సమృద్ధిగా 
గోవులు; పంచగవ్యంబులనున్‌+ఇచ్చిన్‌= పంచగవ్య సామగ్రిని తెచ్చి ఇచ్చాయి; మలసి వసంతుండు= ఉత్సహించిన 
వాదైన వసంతుడు; మధువు +ఒసంగెన్‌= తేనె సిద్ధం చేశాడు; మునులు = దేవమునులు; కల్పంబున్‌ +చెప్పిరి= సంకల్పం 
చెప్పారు; మొగిలుగములు= మేఘ సమూహాలు; పణవ= పణవ వాద్యాల యొక్క గోముఖ= గోముఖాలయొక్క కాహళ= 
బాకాలయొక్క పటహ= తప్పెటలయొక్క మురజ:= మద్దెలలయొక్క శంఖ= శంఖముల యొక్క వల్లకీ= ఒక విధమైన 
వీణలయొక్క వేణు= వేణువులయొక్క నిస్వనములు +ఇచ్చెన్‌= ధ్వనులను ఇచ్చాయి; గంధర్వపతులు, సతులు = గంధర్వ 
పురుషులు, వారి భార్యలు; పాడిరి+ఆడిరి= పాడారు, ఆడారు. 


తా; అప్పుడే ప్రభవించిన లక్ష్మీదేవికి మంగళస్నానం చేయించడానికి సంకల్పించి ఇంద్రుడు అమూల్యమైన రత్నమయపీఠం 
సమకూర్చాడు. సుమంగళులైన దేవకాంతలు పుణ్యాహ స్నానానికి నదీతీర్థాలను కడవలతో నింపి తెచ్చారు. భూదేవి 


అష్టమస్మంధము 113 


పంచపల్లవాలను ఇచ్చింది. గోవులు పంచగవ్యాలను సిద్ధం చేశాయి. మేఘాలు పణవాలు, గోముఖాలు, బాకాలు, 
తప్పెటలు, మృదంగాలు, శంఖాలు, వీణలు, ప్లిలనగోవులూ పుట్టించే శబ్దాలను అనుకరిస్తూ గద్జించాయి. గంధర్వులు 
పాడగా, గంధర్వకాంతలు నృత్యం చేశారు. 
విశే ; ఇంద్రాదులు క్షీరసాగరమథనాన్ని సంకల్పించడానికి 'సంపది సముద్రంలో కలిసిపోవటం మొదటి కారణం. 
రాక్షసులచేత దేవతలు చనిపోతూ ఉండటం రెండవ కారణం. అందువల్ల లక్షి ఆవిర్భవించగానే వారి సంపదలన్నీ తిరిగి 
వచ్చినట్టే - అందుకే సముద్రంలో పడి ఉండిన దోషప్రాయళశ్చిత్తం కోసం “పుణ్యాహవాచనం ఇంద్రుడు సంకల్పించాడు. 
దానికి ముందు మంగళస్నానం కావాలి. ముత్తయిదువను పీఠం మీదనే అభిషేకించాలి. కనుక అమూల్యమైన రత్నపీఠం 
సిద్ధం చేశారు. 

లక్ష్మీపూజలో పంచపల్లవాల ప్రసక్తి ఉంది. రావి, మర్రి, మామిడి, మేడి, జువ్వి అనేవి పంచ పల్లవాలు. పంచ 
పల్లవాలను కలశంలో నిక్షిప్తం చేసి పూజించటం సంప్రదాయం. 

పంచగవ్యం - ఆవుకు సంబంధించిన ఐదు వస్తువులు (గవ్యం= గోసంబంధం ఉన్నది) - పాలు, పెరుగు, నెయ్యి, 
పేడ, మూత్రం - వీటిని మిశ్రమం చేస్తే “పంచగవ్య” మంటారు. శుచిత్వ సిద్ధికోసం పంచగవ్య ప్రాయళ్చిత్తం చేసుకొంటారు. 
యజ్ఞం ముందు ఈ ప్రాయళ్చిత్తం తప్పకుండా ఉంటుంది. 


క. పందితసూక్తుల తోడుతందుండంబులు సాంచి తీరరోయములెల్లం 
గుండముల ముంచి దిగ్వేదండంబులు జలక మార్చెందరుణీమణికిన్‌. 270 
ప్రతి : పండిత సూక్తుల తోడుతన్‌= బ్రహ్మవాదులైన దేవమునుల వేదమంత్రాలతో; దిక్‌+వేదండంబులు= దిగ్గజాలు; 


తుండంబులు సాంచి= తొండాలను సాచి; తీర్ధ తోయములెల్లన్‌= తీర్ధ జలాలన్నింటిని; కుండములన్‌+ముంచి= కుండలతో 
ముంచి; తరుణీమణికిన్‌= లక్ష్మీదేవికి; జలకము+ఆర్బిన్‌= స్నానం చేయించాయి. 


తా : దేవమునులు వేదమంత్రాలు చదువుతుండగా, దిగ్గజాలు పుణ్యతీర్థాలలోని పవిత్రజలాలను తమ తొండాలు నాచి 
కుండలతో [గ్రహించి అమ్మవారికి అభిషేకం చేశాయి. 


వ్‌ కట్టంగంబచ్చని పట్టుంబుట్టముదోయి ముదితకుందెచ్చి సముద్రుండిచ్చె 
మత్తాళినికరంబు మధువాన మూంగిన వైజయంతీమాల వరుణుండిచ్చెం 
గాంచనకేయూరకంకణకింకిణీకటకాదులను విశ్వకర్మ యిచ్చె 
భారతి యొక మంచి తారహారము నిచ్చెంబాణిపద్మము నిచ్చెంపద్మభవుండు 


తే. కుండలివ్రజంబు గుండలముల నిచ్చె, శుతులు భద్రమైన నుతులు సేసె 

నెల్ల లోకములకు నేలిక సానివై, బ్రదికె దనుచు దిశలు పలికె నధిప! 271 
ప్రతి : అధిప= ఓ రాజా; కట్టంగన్‌= కట్టుకోవడానికి; పచ్చని పట్టున్‌+పుట్టము+దోయిన్‌= బంగారు పట్టువస్తాల 
జతను; ముదితకున్‌= లక్ష్మీదేవికి; సముద్రుండు +తెచ్చి+ఇచ్చెన్‌= సముద్రుడు తెచ్చి ఇచ్చాడు; వరుణుండు= వరుణదేవుడు; 
మత్త+అళి నికరంబు= మదించిన తుమ్మెదల సమూహం; మధువానన్‌+మూంగిన= మకరందం తాగడానికి ముసిరిన; 


114 శ్రీమహాభాగవతము 


వైజయంతీమాలన్‌= వైజయంతీ మాలికను; ఇచ్చెన్‌= ఇచ్చాడు; విశ్వకర్మ= దేవతా శిల్పియైన విశ్వకర్మ కాంచన= బంగారుతో 
చేసిన; కేయూర= బాహుపురులను (బాజుబందీలు); కంకణ = గాజులు; కింకిణీ= గజ్జెలు; కటకాదులు= కడియాలు 
మొదలైన నగలను; ఇచ్చెన్‌= ఇచ్చాడు; భారతి= సరస్వతీదేవి; ఒక; మంచితారహారమునిచ్చెన్‌= మంచి ముత్యాలహారాన్ని 
ఇచ్చింది; పద్మభవుండు= బ్రహ్మ పాణిపద్మమున్‌+ఇచ్చెన్‌= చేతిలో ధరించే లీలా కమలాన్ని ఇచ్చాడు; కుండలి వ్రజంబు= 
నాగుల సమూహం; కుండలములన్‌+ఇచ్చెన్‌= కుండలాలు ఇచ్చింది; శ్రుతులు = వేదాలు; భద్రము+ఐన= మంగళప్రదమైన; 
నుతులు= స్తుతులు; చేసెన్‌= చేశాయి; దిశలు= దిక్కులన్నీ; ఎల్లలోకములకున్‌= అన్నిలోకాలకూ; ఏలికనానివి+ఐ= 
మహారాజ్ఞివై; బ్రదికెదు+అనుచున్‌= బతుకుతావు అంటూ; పలికెన్‌= ఆశీర్వదించాయి. 


తా ; సముద్రుడు లక్ష్మీదేవికి ధరించడానికి పట్టుబట్టల జతను సమర్పించాడు. వరుణుడు తుమ్మెదలు మూగిన 
వైజయంతీమాలను ఇచ్చాడు. విశ్వకర్మ అమ్మవారికి బంగారుతో చేసిన బాజుబందీలు, గాజులు, గజ్జెలు, కడియాలు 
సమర్పించాడు. సరస్వతీదేవి మంచిముత్యాల హారాన్ని ఇచ్చింది. వేదాలు మంగళప్రదమైన మంత్రాలను సమర్పించాయి. 
దిక్కులన్నీ కలిసి “అన్ని లోకాలకూ మహారాజ్ఞిగా జీవిస్తావు” అని దీవించాయి. 


వ. మథజియును. 2772 
తా ; ఇంకనూ 
సీ పలుకుల నమృతంబు చిలుక నెవ్వానితో భాషించె వాందెపో బ్రహ్మయనంగ 


నెలయించి కెంగేల నెవ్వని వరియించె వాండె లోకములకు వల్లభుండు 
మెయిదీంగ నెవ్వని మేనితోంగదియించె వాండెపో పరమసర్వజ్ఞమూర్తి 
నెలంతుక యెప్పుడు నివసించు నేయింట నాయిల్లు పరమగు నమృతపదము 


ఆ. నింతి చూపు వాటి నెచ్చోటి కచ్చోటు, జిష్ణుధనదధర్శజీవితంబు 
గొమ్మ పిన్ననగవు గురుతరదుఃఖ ని, వారణంబు సృష్టికారణంబు. 2778 


ప్రతి : పలుకులన్‌= మాటలలో; అమృతంబు చిలుకన్‌= అమృతం ఒలికిస్తూ ఎవ్వానితోన్‌= ఎవ్వనితో; (ఈమె); భాషించెన్‌= 
మాట్లాడుతుందో; బ్రహ్మ+అనంగన్‌= బ్రహ్మదేవుడంటే; వాందె+పో= అతడే; ఎలయించి= ఊరించి; కెంగేలన్‌= తన 
ఎర్రని చేతులతో; ఎవ్వనిన్‌+వరియించెన్‌= ఎవడిని వరిస్తుందో; వాండె= అతడే; లోకములకున్‌= అన్నిలోకాలకూ; 
వల్లభుండు= చక్రవర్తి మెయిదీంగన్‌= తన తీగవంటి దేహాన్ని ఎవ్వని మేనితోన్‌+కదియించెన్‌= ఎవడి దేహంతో చేరుస్తుందో; 
వాందె+పో= అతడే; పరమ సర్వజ్ఞమూర్తి= శ్రేష్టుడైన సర్వజ్ఞుడు; నెలంతుక= ఈ స్తీ ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; ఏ 
ఇంటన్‌+నివసించున్‌= ఏ ఇంట్లో నివసిస్తుందో; ఆ+ఇల్లు= ఆ ఇల్లే, పరము+అగు= శ్రేష్టమైన; అమృతపదము= ఉన్నతస్థానం 
(విష్ణుపరంగా వైకుంఠం); ఇంతిచూపు= ఈ స్తే చూపులు; ఎచ్చోటికిన్‌+పాటిన్‌= ఎక్కడికి ప్రసరిస్తాయో; ఆ+చోటు= ఆ 
చోటు; బిష్ణు= ఇంద్రునికి; ధనద= కుబేరునికి; ధర్మ= యమధర్మునికీ; జీవితంబు= ఆలవాలం; కొమ్మ= ఈ స్రీయొక్క 
పిన్ననగవు= చిరునవ్వు, గురుతర= గొప్ప; దుఃఖనివారణంబు = దుఃఖాన్ని పోగొడుతుంది; సృష్టికారణంబు = స్త పికి కారణం. 


తా: (ఈ లక్ష్మీదేవి వైభవం ఎలా ఉందంటే) అమృతం ఒలుకుతూ ఈమె ఎవరితో మాట్లాడుతుందో వాడు బ్రహ్మదేవుడు. 
ఎవరిని తన ఎరరని చేతులతో వరిస్తుందో వాడు ఈ ప్రపంచానికి చక్రవర్తి. తీగవంటి తన దేహాన్ని ఎవరితో చేరుస్తుందో 


అష్టమస్మంధము 115 


వాడు సర్వజ్ఞుడు. ఎవని ఇంట ఈమె ఎల్లప్పుడూ నివసిస్తుందో వాడి ఇల్లు వైకుంఠమే. ఈ స్తీ చూపులు ఎక్కడ ప్రసరిస్తాయో 
ఆ చోటు ఇంద్రుడికీ, కుబేరుడికీ, యమధర్శ్మరాజుకూ నివాసమవుతుంది. ఈ మగువ చిరునవ్వు గొప్పదుఃఖాన్ని కూడా 
నశింపచేస్తుంది. సకలసృష్టీనీ ఈమె వెలిగిస్తుంది. 

విశే ;: లోకమంతా ఈమెను గురించి ఇలా అనుకొంటోందని కవి చెబుతున్నాడు. ధనమున్నవాడు అన్నీ చేయగలుగుతాడు 
(బ్రహ్మ. అన్నిటికీ అధికారి అవుతాడు (విష్ణువు); అన్నీ తెలిసినవాడని లోకం అంటుంది (శివుడు - సర్వజ్ఞుడని శివుడికే 
పేరు). ఎవడిని ఆమె కూడుతుందో వాడి చోటు పరమపదమే (వైకుంఠమే). యమునికి నిలయం (ధర్మం) : ఇంద్రుడు 
(వైభవం) కుబేరుడు (ధనం) - ఈమె లక్షణాలు. డబ్బు దుఃఖాన్ని మరిపిస్తుంది. చివరికి సృష్టిలోని కళాకాంతులన్నీ “ధని 
మూలం కల్లినవే. (ధనమూల మిదం జగత్‌) 


వ. మఠజియు నక్కొమ్మ నెమ్మనంబున. లశ 
ప్రతి : మజియు= ఇంకనూ; ఆ+కొమ్మ= ఆ స్తే (లక్ష్మీదేవి); నెర+మనంబున= తన మనస్సునందు. 
తా; ఇంకాఆ స్తే తన మనస్సులో ఇలా అనుకొంటోంది. 


సీ, భావించి యొకమాటు బ్రహ్మాండ మంతయు నాటల బొమ్మరిల్లని తలంచుం 
బోలించి యొకమాటు భువనంబు లన్నియుం దన యింటిలో దొంతులని తలంచు 
బాటించి యొకమాటు బ్రహ్మాది సురులను దన యింటిలో బొమ్మలని తలంచుం 
గొనకొని యొకమాటు కుంభినీచక్రంబు నలవడ బొమ్మపీంటని తలంచు. 


ఆ. సొలసి యొక్కమాటు సూర్యేందురోచుల, నచటి దీపకళిక లని తలంచు 
భామ యొక్కమాటు భారతీదుర్గల, నాత్మసఖు లఅటంచు నాదరించు. 2705 


ప్రతి : భామ= లక్ష్మీదేవి; భావించి= ఆలోచించి; ఒకమాటు= ఒకసారి; బ్రహ్మాండము+అంతయున్‌= బ్రహ్మాండాన్ని 
అంతా; ఆటల బొమ్మరిల్లు +అని= ఆడుకొనే బొమ్మరిల్లుగ్యా తలంచున్‌= భావిస్తుంది; పోలించి= పోల్చిచూసుకొని; ఒక 
మాటు= మరోసారి; భువనంబులు +అన్నియున్‌= లోకాలన్నింటినీ; తన ఇంటిలో= తన ఇంటిలోని; దొంతులని+తలంచున్‌= 
దొంతులు అని అనుకొంటుంది; పాటించి= గుర్తించి; ఒకమాటు= ఇంకోసారి; (బ్రహ్మాది సురులను= బ్రహ్మాది దేవతలను; 
తన ఇంటిలో= తన ఇంటిలోని; బొమ్మలని తలంచున్‌= బొమ్మలుగా భావిస్తుంది; కొనకొని= ప్రయత్నించి; ఒకమాటు= 
ఇంకొకసారి; కుంభినీచక్రంబున్‌= భూమండలాన్ని అలవడన్‌= తగినట్టుగా; బొమ్మపీట+అని= బొమ్మలకొలువని; తలంచున్‌= 
అనుకొంటుంది; సొలసి ఒక్కమాటు= పారవశ్యంతో ఒక్కొక్కసారి; సూర్యేందు రోచులన్‌= సూర్యచంద్రుల కాంతులను; 
అచటి= తన ఇంటిలోని; దీపకళికలని= చిరుదీపాలుగా; తలంచున్‌= అనుకొంటుంది; ఒక్కమాటు= ఇంకోసారి; 
భారతీదుర్గలన్‌= సరస్వతిని, పార్వతిని; ఆత్మసఖులటంచున్‌= ఇష్టసఖులుగా; ఆదరించున్‌= మన్నిస్తుంది. 

తా : ఆ లక్ష్మీదేవి తన మనస్సులో ఈ బ్రహ్మాండాన్ని బొమ్మరిల్లుగా ఒకసారి భావించేది. ఆమెకు లోకాలన్నీ తన ఇంటిలోని 
దొంతుల్లాగా కనిపించేవి. (బ్రహ్మాది దేవతలు తన ఇంటిలోని ఆటబొమ్మలుగా భాసించేవారు. భూమండల మంతా ఒక 
బొమ్మలకొలువు లాగా కనిపించేది. ఆమె కంటికి సూర్యచంద్రులు చిరుదీపా లనిపించేవారు. సరస్వతి పార్వతులు ఆమెకు 
ఇష్టసఖు లనిపించేవారు. 


116 శ్రీమహాభాగవతము 


వ. తదనంతరంబ. 276 


ప్రతి ; తదనంతరంబు+అ= ఆ తరువాత... 


తా: ఆ తరువాత 
ఆఅ. చంచరీకనికరరుంకారనినదంబు, దనరు నుత్పలముల దండంబట్టి 
మేఘకోటి నడిమి మెజుంగుంబుత్తడిమాడ్మి సురల నడుమ నిలిచె సుందరాంగి. 2777 


ప్రతి: చంచరీకనికర= తుమ్మెదల సముదాయం యొక్క రంకార నినదంబు= రుంకారనాదం; తనరు = ఒప్పేటటువంట్వి 
ఉత్పలముల దండన్‌+వట్టి= కలువపూల దండను చేతబట్టి; మేఘకోటి నడిమి= మేఘసమూహం మధ్యనుండే; 
మెఖుంగున్‌ పుత్తడి మాడ్మిన్‌= మెరుగుపెట్టిన బంగారు వన్నెతో; సురలనడుమన్‌= దేవతలమధ్య; సుందరాంగి= ఆ 
అందగత్తె అయిన లక్ష్మీదేవి; నిలిచెన్‌= నిలిచింది. 


తా; తుమ్మెదల రుంకారంతో కూడిన కలువపూలదండను చేతబట్టి మేఘ సమూహం మధ్యలో ప్రకాశించే మెరుపు 
తీగలాగా బంగారు కాంతులీనుతూ దేవతలమధ్య ఆ అందగత్తె నిలిచింది. 


క. అఆకన్నులు నా చన్నులు, నా కురు లా పిజుందు నడుము నాముఖమాన 

వ్యాకారముంగని వేల్పులు, చీకాకునంబడిరి కలంగి శ్రీహరి దక్కన్‌. 2778 
ప్రతి : ఆ కన్నులు; ఆ చన్నులు= స్తనాలు; ఆ కురులు= ఆ వెండ్రుకలు; ఆ పిజుందులు; నడుమున్‌; ఆ ముఖము; ఆ 
నవ్య+ఆకారమున్‌= ఆ కొంగ్రొత్త రూపాన్ని కని= చూసి; శ్రీహరి దక్కన్‌= శ్రీహరితప్పా; (తక్కిన); వేల్పులు= దేవతలందరూ; 
కలంగి= అధైర్యవంతులై; చీకాకునన్‌+పడిరి= అయోమయంలో పడ్డారు. 
తా; లక్ష్మీదేవి సౌందర్యం అపురూపమైంది. ఆమె కన్నులు, స్తనాలు, వెండ్రుకలు, పిజుదులు, ఆ ముఖము, ఆ కొంగ్రొత్త 
రూపాన్నిచూసి శ్రీమహావిష్ణువు తప్ప తక్కిన దేవతలందరూ ధైర్యం సడలిపోయి అయోమయంలో పడ్డారు. 
వ. అట్లు నిలిచి దశ దిశలం బరివేష్టించియున్న యక్ష రక్షస్సిద్ధసాధ్య దివిజ గరుడ గంధర్వ చారణ 
ప్రముఖ నిఖీల యూథంబులం గనుంగొని య ప్పురాణ ప్రాధకన్యకారత్నంబు దనమనంబున నిట్లని 
వితర్మించె. 279 
ప్రతి : అట్లు నిలిచి= ఆ విధంగా నిలబడి; దశదిశలన్‌= అన్నివైపులా; పరివేష్టించి+ఉన్న= తనను చుట్టుకొని ఉన్న యక్ష 
యక్ష్య రక్ష్య= రాక్షస; సిద్ధ సాధ్య; దివిజ= దేవతా; గరుడ; గంధర్వ, చారణ; ప్రముఖ= మొదలైన; నిఖిల యూథంబులన్‌= 
సకల సమూహాన్ని కనుంగొని= చూచి; ఆ+పురాణ= ఆ ఆదిమ; ప్రాఢధ+కన్యకారత్నంబు = ప్రాధఢురాలైన కన్యకామణి; తన 
మనంబునన్‌= తన మనస్సులో; ఇట్లు+అని= ఈ విధంగా; వితర్మించెన్‌= ఆలోచించింది. 
తా : ఆ విధంగా నిలబడి, తనచుట్టూ అన్నివైపులా ఉన్న యక్షులు, రాక్షసులు, సిద్దులు, సాధ్యులు, దేవతలు, గరుడులు, 
గంధర్వులు, చారణులు మొదలైన వారినందరినీ చూసి ఆ ్రాథురాలైన ఆదిమ కన్యారత్నం తన మనస్సులో ఇలా 
అనుకొన్నది. 


అష్టమస్మంధము 11/7 


ఐదువనై యుండ నలవడ దొక చోట నొకచోట సవతితో నోర్వరాదు 
తగ నొకచోట సంతత వైభవంబు గా దొకచోట వేండిమి నుండంబోల 
దొకచోటంగరుణ లే దొక్కింత వెదకిన నొకచోట డగ్గజీియుండ బెట్ట 
నెజయంగ నొకచోట నిలుకడ చాలదు చర్చింప నొకచోట జదత గలదు. 


బ్ర 


ఆఅ. కొన్ని చోట్లు కామగుణగరిష్టంబులు, క్రోధసంయుతములు గొన్ని యెడలు 
గొన్ని మోహలోభకుంఠితంబులు గొన్ని ప్రమదమత్సరానుభావకములు. 280 


ప్రతి : ఒకచోట; ఐదువనై+ఉండన్‌+అలవడదు= ముత్తయిదువగా ఉండడానికి వీలుండదు; ఒకచోట; సవతితోన్‌+ 
ఓర్వరాదు= సవతితో భరించటం కష్టం; తగన్‌+ఒకచోట= మరోచోటలోనైతే; సంతత వైభవంబు+కాదు = వైభవం ఎల్లప్పుడూ 
ఉండదు; ఒకచోట; వేండిమి= వెచ్చదనం; ఉండన్‌=పోలదు= ఉండడానికి వీలుగా ఉండదు; ఒకచోటన్‌; వెదకినన్‌ = 
ఎంతవెదికినా;? కరుణ= దయ; ఒక్కింత +లేదు= ఒకింత కూడా ఉండదు; ఒకచోట; డగ్గజీ+ఉండన్‌+బెట్ట= దగ్గరగా 
ఉండటానికి తీక్టత; నెజయంగన్‌+ఒకచోటన్‌ = ఒప్పుగా మరోచోట; నిలుకడ+చాలదు = నిలుకడే ఉండదు; చర్చింపన్‌= 
ఆలోచిస్తే ఒకచోటన్‌= ఇంకోచోట; జదత+కలదు= జదత్వం కనిపిస్తుంది (బిగుసుకుపోతారని అర్ధం); కొన్నిచోట్లు; 
కామగుణ గరిష్టంబులు= కామగుణమే ప్రధానంగా కనిపిస్తాయి; కొన్ని+యెడలు= కొన్నచోట్లు) క్రోధసంయుతములు = 
కోధంతో నిండి ఉంటాయి; కొన్ని (చోట్లు); మోహలోభ కుంఠితంబులు= మోహంతో, లోభంతో కూడి అసమ[గంగా 
ఉంటాయి; కొన్ని ప్రమద మత్సరానుభావకములు = కొన్నిచోట్లు మిక్కిలి మదం, మాత్సర్యంతో నిండి ఉంటాయి. 

తా : ఒకచోట సుమంగళిగా ఉండటానికి వీలుండదు. మరోచోట సవతిపోరు, ఇంకోచోట నిత్యవైభవం ఉండదు. ఒకచోట 
వేడిమి ఉండనీయదు. ఇంకొకచోట 'కరుణ) అన్నమాటే కనిపించదు (దయచూపరు). ఇంకోచోట దగ్గరికి పోవడానికే 
వీలుండదు. ఇంకోచోట నిలకడ ఉండదు. ఇంకోస్థలంలో భరించరాని అలసత్వం. కొన్నిచోట్ల 'కామంి తప్పా మరోటి ఏమీ 
కనిపించదు. కొన్నిచోట్ల క్రోధమే ప్రధానం. ఇంకొన్నిచోట్లు మోహ లోభాలతోటి అసమగ్రంగా ఉంటాయి. ఇంకా కొన్నిచోట్లు 
మదమాత్సర్యాలే నిండి ఉంటాయి. (ఇలాంటి చోట్ల నేను ఉండగలనా! అని ఆలోచిస్తున్నది). 


వ. అని సకలసత్పురుషజననవర్తనంబు మానసించి పరిహరించి. బద్రి 
ప్రతి : అని; సకల సత్పురుష జనన వర్తనంబు= నడతలను; మానసించి= తలంచి; పరిహరించి= వదలిపెట్టి. 
తా : అని అలాంటిచోట్ల కనిపించిన గొప్పగొప్పవారి నడతల్ని ఆలోచించి వారిని వదిలిపెట్టండి. 


సీ అమర ముత్తెదువనై యుండ వచ్చును వరుసకు సవతు లెవ్వరును లేరు 
వెలయంగ నశ్రాంతవిభవ మీతని యిల్లు శృంగారచందనశీతలుందు 
గలంగండెన్నండు శుద్ధకారుణమయమూర్తి విమలుండు గదిసి సేవింపవచ్చు 
నెజి నాడి తిరుగండు నిలుకడ గలవాండు సకలకార్యములందు జదత లేదు; 


ఆ. సాధురక్షకుండు షడ్వర్గరహితుండు, నాథుండయ్యె నేని నడప నోపు 
నితండె భర్త యనుచు నింతి సరోజాక్షుం, బుష్పదామకమునంబూజసేసె. 282 


118 శ్రీమహాభాగవతము 


ప్రతి : (విష్ణువును గాంచి); అమరన్‌= తగినట్టుగా; ముత్తెైదువను +ఐ+ఉండవచ్చును = ఇతనివద్ద నిరంతర సౌభాగ్యవతిగా 
ఉండవచ్చు; వరుసకున్‌= వంతుకు వచ్చే; సవతులు= సపత్నులు; ఎవ్వరును లేరు= ఎవరూ లేరు; వెలయంగన్‌= ప్రకాశించే; 
అథశ్రాంత విభవము= ఎడతెగని సంపద; ఈతని +ఇల్లు= ఇతని మందిరం; శృంగార+చందన +శీతలుండు = అందగాడు 
చందనంలా చల్లనివాడు; కలంగండు+ఎన్నండున్‌= ఎప్పుడూ కలత పొందడు; శుద్ధ కారుణమయ మూర్తి= సంపూర్ణ 
దయామయుడు; విమలుండు = పరిశుద్ధుడీయన; కదిసి సేవింపవచ్చున్‌= సమీపించి సేవించవచ్చు; నెటిన్‌+ఆడి+తిరుగం 
డు= ఆడినమాట తప్పుడు; నిలుకడ+కలవాండు = స్థిరత్వం ఉన్నవాడు (తాబేలు పని తీరే దీనికి నిదర్శనం); సకల 
కార్యములందున్‌= అన్ని పనులలోనూ; జడత లేదు= ఆలస్యం చేయడు; సాధురక్షకుండు= సజ్జనుల్ని కాపాడేవాడు; షడ్వర్ల 
రహితుందడు= కామ క్రోధాది అరిషద్వర్దాన్ని జయించినవాడు; నాథుండు +అయ్యెను+ఏనిన్‌= ఇతడు భర్త అయితే; 
నడపన్‌+ఓపున్‌= జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు (హాయిగా జీవించవచ్చు); ఇతండె భర్త+అనుచున్‌= ఇతడే నాకు 
తగిన భర్త అని; ఇంతి= ఆ లక్ష్మీదేవి; సరోజాక్షున్‌= కమలపత్రాక్షుడైన శ్రీమహావిష్ణువును; పుష్పదామకమునన్‌= పూలదందతో; 
పూజ+చేసెన్‌= అర్చించింది. 


తా; ఇతనివద్దనైతే సౌభాగ్యవతిగా ఉండవచ్చు. వంతుకు వచ్చే సవతులు ఉండరు. ఇతని మందిరం ఎడతెగని సంపదకు 
నిలయం. ఇతడు అందగాడు. మీదు మిక్షిలి చందనంలాగా చల్లగా ఉంటాడు. ఎప్పుడూ కలత పొందడు (దుఃఖించడు); 
ఇతడు సంపూర్ణ దయామయుడు. అత్యంత పరిశుద్దుడు. ఇతనిని సమీపించి సేవించవచ్చు. ఇతడు ఆడినమాట తప్పుడు. 
ఇతనికి స్థిరత్వముంది. ఏ పనిలోనూ ఆలస్యం చేయడు. సజ్జనుల్ని కాపాడే గొప్ప గుణముంది. కామక్రోధాదులితనిలో 
లేవు. ఇతడు భర్త అయితే హాయిగా జీవించవచ్చు. ఇతడే నాకు తగిన భర్త - అని అనుకొంటూ లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు 
మెడలో పూలమాల వేసి పూజించింది. 


క. ఇందీవరదామమున ముకుందునింబూజించి తనకుంగూడి వసింపన్‌ 

మందిరముగందద్వక్షము నంద సలజ్ఞాసుదృష్టి నాలోకించెన్‌. 283 
ప్రతి : ఇందీవరదామమునన్‌= కలువపూలమాలతో; ముకుందునిన్‌ +పూజించి = విష్ణువును పూజించి; తనకున్‌+ 
కూడివసింపన్‌= తాను అతనితో కూడి నివసించడానికి, మందిరముగన్‌= నివాసంగా; తద్వక్షమునందు +అ= శ్రీమహావిష్ణువు 
వక్ష స్థలంమీదనే; సలజ్ఞాసుదృష్టిన్‌= సిగ్గుతో కూడిన చూపుతో; ఆలోకించెన్‌= చూచింది. 
తా : అలా కలువ పూలమాలతో ముకుందుని పూజించి ఆయన విశాల వక్ష్యస్థలాన్నే ఆమె సిగ్గుతో కూడిన చూపులతో 
చూస్తూ నిలబడింది. 


ఆ. మోహరుచులవలన ముద్దియ తలయొత్తు సిగ్గువలన బాల శిరము వంచు 
నింతి వెజింగువలన నెత్తదు వంపదు తనదు ముఖము ప్రాణదయితుంజూచి. 284 


ప్రతి : ప్రాణదయితున్‌+చూచి= ప్రాణసఖుదైన శ్రీమహావిష్ణువును చూడటం వల్ల; మోహ రుచుల వలనన్‌= విష్ణువుమీది 
(ప్రేమ అతిశయించి; ముద్దియ= ఆమె; తలఎత్తున్‌= తల పైకెత్తింది; సిగ్గువలనన్‌= సిగ్గుతో) బాల= ఆమె; శిరము 
వంచున్‌= తల వాల్చింది; ఇంతి= ఆమె; వెజఖంగు వలనన్‌= ఆశ్చర్యంతో, తొట్రుపాటుతో; తనదు ముఖము; ఎత్తదు 
వంపదు= తల ఎత్తదు, వంచదు; (ఎందుకంటే) 


అష్టమస్మంధము 119 


తా : విష్ణువు మీది ప్రేమ పెల్లుబికి మోహంతో ఆయన్ని చూడటానికి తల పైకెత్తింది. మళ్ళీ సిగ్గుతో తల వాల్చుకొంది. 
ఆ మహాపురుషుని, ప్రాణవల్లభుని చూచిన ఆశ్చర్యంతో తొట్రుపడి ముఖం వంచలేదు. పైకెత్తలేదు. 


క. హరి సూచిన సిరి సూడదు సిరి సూచిన హరియుంజూడ సిగ్గును బొందున్‌ 

హరియును సిరియును దమలో సరిచూపులంజూడ మరుండు సందడివెట్టైన్‌. 285 
ప్రతి : హరి చూచినన్‌= హరిచూస్తే సిరి+చూడదు= లక్ష్మిచూడదు; సిరిచూచినన్‌= ఆమె చూస్తే హరియున్‌+చూడన్‌= 
హరిచూడటానికి; సిగ్గును+పొందున్‌= సిగ్గు పడతాడు; హరియును సిరియునున్‌= హరి, సిరి ఇద్దరూ; తమలో= తమలో 
తాము; సరిచూపులన్‌+చూడన్‌= ఒకరినొకరు సరిగా చూచుకోగా! అని; మరుండు= మన్మథుడు; సందడి+పెట్టిన్‌= 
తొందరపెట్టాడు. 
తా : విష్ణువు చూస్తే లక్ష్మి సిగ్గుతో ఆయనను చూడదు. లక్ష్మిచూస్తే కొత్తవరుడైన విష్ణువు సిగ్గుపడి ఆమెను చూడడు. కానీ 
ఒకరినొకరు సరిగా చూచుకోగానే మన్మథుడు తొందరపెట్టాడు. 
చ. జగముల తండ్రియై తనరు శౌరి జగంబుల తల్లి నిందిరం 

దగ నురమందుందాల్సె నటం; దత్మరుణారసదృష్టిచేంబ్రజల్‌ 

మగుడంగందొంటి భంగి నతిమంగళసాధిపతితసంపదన్‌ 

నెగడిన లోకముల్‌ గని; రనేకశుభంబులంబొంది రత్తజిన్‌. 286 
ప్రతి : జగముల తండ్రియై+తనరు= లోకాలకన్నింటికీ తండ్రిగా ప్రకాశించే; శౌరి= విష్ణువు; జగంబుల తల్లిన్‌= జగన్మాత 
అయినటువంటి; ఇందిరన్‌= లక్ష్మీదేవిని; తగన్‌= సముచితంగా; ఉరమందున్‌ +దాల్చెిన్‌= వక్ష్యస్థలంలో ధరించాడు; 
అటన్‌= ఆ పిమ్మట; తత్మరుణారసదృష్టిచేన్‌= ఆమె కరుణారసం నిండిన చూపులవల్ల; ప్రజల్‌= ప్రజలందరు; మగుడం 
గన్‌= మరల; తొంటి భంగిన్‌= మునుపటిలాగా; అతిమంగళ సాధిపతిత్వ సంపదన్‌= మంగళాతిశయం, అధిపతిని 
కలిగియుండుట అను సంపదచేత; నెగడిన లోకముల్‌= శోఖిల్లిన లోకాలను; కనిరి= చూశారు; అత్తటిన్‌= ఆ సమయంలో; 
అనేక శుభంబులన్‌= పెక్కు మంగళంబులను; పొందిరి= పొందారు. 


తా : జగత్తుకు తండ్రియైన శ్రీమహావిష్ణువు జగన్మాతయైన శ్రీమహాలక్ష్మిని తన వక్షస్థలంపై చేర్చుకొన్నాడు. ఆమె కరుణారస 
దృష్టిచేత ప్రజలు మునుపటిలాగా మంగళాతిశయము, అధిపతిని కలిగియుండుట అను సంపదచేత ప్రకాశించే లోకాలను 
చూశారు. అప్పుడు అనేక శుభాలు పొందారు. 


వ. అట మున్న యబ్ధిరాజు దనయందు నున్న యమూల్యం బయిన కౌస్తుభంబు పేరిట యనర్హృ మణి 
రాజయబున య్యంబుజాక్షునకు సమర్పించిన దానిం దన వక్షస్థ్రలంబున ధరియించె; నప్పు డయ్యాదిలక్షియు 
శ్రీవత్సకౌస్తుభ వైజయంతీ వనమాలికా తారహారాద్యలంకృతంబైన పుండరీకాక్షు వక్షస్థ్రృలంబున వసియించె; 
నయ్యవసరంబున. 287౯ 

ప్రతి :; అట= అక్కడ; మున్న ముందుగా; అబ్టిరాజు= సముద్రుడు; తనయందున్‌+ఉన్న= తనలో నిక్షిప్తంగా ఉన్న; 
అమూల్యంబయిన= అమూల్యమైన; కౌస్తుభంబు పేరిట= కౌస్తుభమనే పేరున్న; అనర్హ అమూల్యమైన; మణిరాజంబున్‌= 


120 శ్రీమహాభాగవతము 


రత్నాన్ని ఆ+అంబుజాక్షునకున్‌+సమర్పించినన్‌= ఆ కమలాక్షుడయిన విష్ణువుకు సమర్పించగా; దానిన్‌+తన +వక్ష్య 
స్థలంబునన్‌ +ధరియించెన్‌= దాన్ని తన వక్షంలో ధరించాడు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+ఆదిలక్ష్మియున్‌= ఆ 
ఆదిలక్ష్మి; శ్రీవత్స, కౌస్తుభ, వైజయంతీ, వనమాలికా, తారహారాద్యలంకృతంబైన = శ్రీవత్సం, కౌస్తుభం, వైజయంతీ 
మాలిక, వనమాల, ముత్యాలహారం మొదలైన అలంకారాలతో కూడిన; పుండరీకాక్షు +వక్ష్యస్థలంబునన్‌= విష్ణువు వక్ష్య 
స్థలంలో; వసియించెన్‌= నివసించింది; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 
తా : అప్పుడు ముందుగా తన అల్లునికి సముద్రుడు (మామగారు - లక్ష్మి సముద్రం నుంచి పుట్టింది కాబట్టి ఆయన 
కూతురు) కౌస్తుభమనే అమూల్యమైన రత్నాన్ని కానుకగా ఇచ్చాడు. దానిని శ్రీమహావిష్ణువు వక్షస్థలం పైన ధరించాడు. 
అప్పుడు లక్ష్మీదేవి శ్రీవత్సం (పుట్టమచ్చ;); కౌస్తుభం; వైజయంతిమాల, వనమాల, ముత్యాల సరాదులలో శోభిస్తున్న 
స్వామివారి ఎదపై నివసించసాగింది. 
శా. మోసెన్‌ శంఖమృదంగవేణురవముల్‌ మున్నాడి; పెంజీంకటుల్‌ 

వాసెన్‌, నర్తనగానలీలల సురల్‌ భాసిల్లి; రార్యుల్‌ జగ 

ద్వాసుల్‌ విష్ణుని బ్రహ్మదేవముఖరుల్‌ దల్లింగమంత్రంబులం 

బ్రాసక్తిన్‌ వినుతించి రుల్లసితపుష్పు శ్రేణి వర్షించుచున్‌. 288 
ప్రతి : మున్నాడి= ముందుగా? శంఖ, మృదంగ, వేణురవముల్‌; మోోసెన్‌= మోగాయి; పెన్‌ +చీంకటుల్‌= పెనుచీకట్సు; 
పాసెన్‌= తొలిగిపోయాయి; సురల్‌= దేవతలు; నర్తన, గానలీలలన్‌ భాసిల్లిరి= ఆటపాటలతో ప్రకాశించారు; జగద్వాసుల్‌= 
నిఖిలజగంలో నివసించేటటువంటి; ఆర్యుల్‌= పూజ్యులు; బ్రహ్మదేవముఖరుల్‌= (బ్రహ్మాది దేవతలు; తల్లింగ మంత్రంబులన్‌= 
ఆ విష్ణువును సూచించే వైదిక మంత్రాలతో; ప్ర+ఆసక్తిన్‌= మిక్షిలి (శ్రద్ధతో; ఉల్లసిత= సంతోషంతో; పుష్పశేణిన్‌= 
పూలజల్లును; వర్షించుచున్‌= కురిపిస్తూ విష్ణుని; వినుతించిరి= స్తుతించారు. 
తా : ఆటా పాటా వేడుకలతో దేవతలు విలసిల్లారు. సర్వలోక పూజ్యులు బ్రహ్మాది దేవతలు విష్ణునామాంకిత మంత్రాలతో 
స్తుతిస్తూ పుష్పవర్షం కురిపించారు. 
క. ఆ పాలవెల్లి కూంతురు, దీపుల చూపులను దోంగి తిలకింపంబ్రజల్‌ 

చేపట్టిరి సంపదలను, బ్రాపించెను మేలు; జగము టబ్రదికె నరేంద్రా! 289 
ప్రతి : నరేంద్ర= ఓ రాజా!) ఆ పాలవెల్లి కూంతురు= ఆ క్షీరసాగరుని కూతురైన లక్ష్మీదేవి; తీపులచూపులను= తియ్యటి 
చూపులతో; తోంగి= మునిగి; తిలకింపన్‌= చూడగా; ప్రజల్‌= సకల జనులు; సంపదలను +చెపట్టిరి= మళ్ళీ సంపదల్ని 
పొందారు; మేలు+ప్రాపించెను= అందరికీ మేలు చేకూరింది; జగము= ప్రపంచం; బ్రదికెన్‌= మళ్ళీ కొత్త ప్రాణాన్ని 
పోసుకొన్నది. 
తా; ఆ సముద్రరాజ తనయ తన చల్లని చూపులతో ప్రజల్ని చూడగానే దానితో ప్రజలకు వైభవమూ శుభమూ 
చేకూరాయి. లోకం సుఖించింది. జగత్తుకు మళ్ళీ జీవం వచ్చింది. 


విశే ; 'ధనమూలమిదం జగత్‌ అంటే అర్ధం ఇదే. ధనహీనుడు మృతప్రాయుడని అర్థం. 


అష్టమస్మంధము 12] 


క. పాలేటిరాచకన్నియ మేలారెడు చూపులేక మిడు మిడు కంచుం 

జాలిం బురపురంబొక్కుచుందూలిరి రక్కసులు కీడు దోంచిన నధిపా! 290 
ప్రతి : అధిపా= రాజా!; పాలేటి+రాచ+కన్నియ= సముద్ర రాజతనయ; (యొక్క); మేలు+ఆరెడు= శుభంకూర్చ; చూపులేక= 
దృష్టి తమ మీద పదక; రక్కసులు= రాక్షసులు; కీడుతోంచినన్‌= తమకు అశుభ సూచన కాగా; మిడుమిడుకంచున్‌= 
మీణుకుమిణుకుమని కాంతిని కోల్పోయి; జూలిన్‌= దుఃఖంతో; పురపురన్‌= తహతహలాదడుతూ; పొక్కుచున్‌= ఏడుస్తూ 
(విచారిస్తూ) తూలిరి= వశం తప్పారు; (కిందపడ్డారు). 
తా: ఆ లక్ష్మీదేవిశుభదృష్టి తమపై పదడకపోవడాన్ని రాక్షసులు అశుభ సూచకంగా భావించారు. మిణుకుమిణుకుమనే 
తీరులో కాంతివిహీనులై, దుఃఖంతో తహతహలాడుతూ చిన్నబోయారు. 


క. వారిధిందరువంగ నంతట, వారుణి యన నొక్క కన్య వచ్చిన నసురుల్‌ 

వారిజలోచను సమ్మతి, వారై కైకొనిరి దాని వారిజనేత్రన్‌. 291 
ప్రతి : వారిధిన్‌= సముద్రాన్ని తరువంగన్‌= చిలకగా; అంతటన్‌= అప్పుడు; వారుణి+అనన్‌= వారుణి అనే పేరుగల; 
ఒక్క కన్య వచ్చినన్‌= ఒక కన్యపుట్టగా; వారిజలోచను సమ్మతిన్‌= కమలాక్షుడైన శ్రీహరి సమ్మతితో; అసురుల్‌= రాక్షసులు; 
దానిన్‌+వారిజనేత్రన్‌= కమలాల వంటి కన్నులున్న ఆ స్తీని; వారై కైకొనిరి= వారే గ్రహించారు. 
తా ; ఇక సముద్రాన్ని మళ్ళీ చిలకటం ప్రారంభించగా “వారుణి” అనే పేరుతో ఒక కన్య బయల్పడింది. శ్రీహరి సమ్మతితో 
ఆ కమలాక్షిని రాక్షసులు తామే కోరుకొని [గ్రహించారు (ఎవరూ అడ్డు చెప్పలేదు). 


వ. మజియుందరువందరువ నప్పయోరాశియందు. 292 
ప్రతి : మజియున్‌= ఇంకా; తరువన్‌+తరువన్‌= చిలకగా చిలకగా; ఆ+పయోరాశియందు= ఆ సముద్రంలో... 
తా :; ఇంకా సముద్రాన్ని చిలుకుతూ పోగా పోగా ఆ సముద్రంలో 
సీ తరుణుండు దీర్హదోర్దండుండు గంబుకంధరుండు పీతాంబరధారి ప్రగ్వి 
లాలితభూషణాలంకృతుం డరుణాక్షుండున్నతోరస్కుండత్యుత్తముండు 
నీలకుంచితకేశనివహుండు జలధరశ్యాముండు మృగరాజసత్త్వశాలి 
మణికుండలుండు రత్నమంజీరుండచ్యుతు నంశాంశసంభవుండమలమూర్తి 
ఆ. భూరియాగభాగభోక్త ధన్వంతరి, యనంగ నమృతకలశహస్తుండగుచు 
నిఖిలవైద్యశాస్రనిపుణుండాయుర్వేది, వేల్చువెజ్ఞు కడలి వెడలి వచ్చె. 20993 
ప్రతి : అమృతకలశహస్తుండు +అగుచున్‌= అమృతకలశాన్ని చేతబట్టిన వాడై; ధన్వంతరి+అనంగన్‌= ధన్వంతరి అనే 
పేరున్న నిఖిలవైద్యశాస్త్ర నిపుణుండు= అన్ని వైద్యశాస్తాలు తెలిసినవాడు; ఆయుర్వేది= ఆయుర్వేదంలో దిట్ట; వేల్పువెజ్జు= 
దేవతల వైద్యుడు; తరుణుందడు= మంచి ప్రాయంలో ఉన్నవాడు; దీర్ధశ+దోస్‌+దండుండు= ఆజానుబాహుడు; కంబు+ 
కంధరుండు= శంఖంవంటి కంఠం ఉన్నవాడు; పీత్రాంబరధారి= పచ్చటి వస్త్రం ధరించినవాడు; స్రగ్వి= పూలమాల 


122 శ్రీమహాభాగవతము 


ధరించినవాడు; లాలిత భూషణ +అలంకృతుండు= మెరిసే బంగారు నగలచే అలంకరింపబడినవాదు; అరుణ +అక్షుండు= 
ఎర్రని కన్నులు కలవాడు; ఉన్నత +ఉరస్ముండు = ఎత్తెన రొమ్ము కలవాడు; అత్యుత్తముందడు= సర్వశ్రేష్టుడు (తన వైద్యవిద్యవల్ల); 
నీలకుంచిత కేశనివహుందు= ముడిచిన నల్లవెండ్రుకలున్నవాడు; జలధరశ్యాముండు= మేఘమువలె శ్యామ వర్ణమున్నవాడు; 
మృగరాజ సత్వశాలి= సింహంలాంటి పరాక్రమం ఉన్నవాడు; మణికుండలుండు= మణులు పొందిన కుండలాలున్నవాడు; 
రత్నమంజీరుండు= రత్నాలు పొదిగిన అందెలున్నవాడు; అచ్యుతునంశాంశసంభవుండు = శ్రీహరి అంశంలో అంశమైన 
పుట్టుక గలవాడు; అమలమూర్తి= స్వచ్చంగా ప్రకాశిస్తున్నవాడు; భూరి యాగభాగభోక్త= పవిత్రమైన యజ్ఞభాగంలో 
పెద్దభాగాన్ని పొందే యోగ్యత ఉన్నవాడు; కడలిన్‌+వెడలి= సముద్రంనుండి వెడలి; వచ్చెన్‌= బయటకి వచ్చాడు. 


తా : ఆ తరువాత సముద్రంలో నుండి అమృత కలశాన్ని చేతబట్టి ధన్వంతరి అనే పేరున్న ఆయుర్వేద వైద్యుడు బయటకి 
వచ్చాడు. అతనికి ఆయుర్వేదాది సకలవైద్య శాస్త్రాలూ తెలుసు. దేవతలకు వైద్యుడాయన. అతని ఆకారం స్వచ్చంగా 
ఉంది. మంచి ప్రాయంలో ఉన్నాడు. ఆజానుబాహువులున్న వాడు. అతని కంఠం శంఖం లాగా ఉంది. పచ్చని పట్టు 
వస్త్రాన్ని ధరించాడు. పూలమాలతో శోభిస్తున్నాడు. మెరుస్తున్న బంగారు నగలలో ప్రకాశిస్తున్నాడు. అతని కండ్లు ఎర్రగా 
ఉన్నాయి. రొమ్ము ఉన్నతంగా ఉంది. అతడు సర్వశ్రేష్టుడుగా అనిపిస్తున్నాడు. అతనికి నల్లటి కేశపాశం ఉంది. నీలపేఘవర్ణంతో 
విరాజిల్లుతున్నాడు. సింహంలాంటి పరాక్రమంతో శోభిల్లుతున్నాడు. అతనికి మణులు పొదిగిన కుండలాలు, రత్నాలు 
పొదిగిన అందెలున్నాయి. శ్రీహరి అంశంలో అంశమైన దివ్యమైన పుట్టుక అతనిది. పవిత్రమైన యాగంలో పెద్ద భాగాన్ని 
పొందే యోగ్యత ఉన్నవాడు. అలాంటి దివ్యపురుషుడు ఉద్భవించాడు. 


విశే : ఆయుర్వేదం మనిషిని సుదీర్హకాలం యౌవనలక్షణాలతో జరామరణాలకు దూరంగా ఉంచడానికి ఉద్దేశించింది. 
ధన్వంతరి విష్ణువు - అంశలో - అంశ అన్న విషయం తెలుసుకోదగినది. 


వేదం - అనంతమైన విభాగాలు కల్గి ఉంది. అందులో భాగమే ఆయుర్వేదం. అందుకే ఆయనకు కూడా ఇతర 
దైవతాలతోపాటు యజ్ఞహవిస్సులో పెద్ద (భూరి) భాగం ఉందని అర్థం. 


వ. తదనంతరంబ. బండ 
ప్రతి ; తదనంతరంబు+అ= ఆ తరువాత... 


తా: ఆ తరువాత 
ఆ. అతనిచేత నున్న యమృతకుంభము సూచి కెరలు వొడిచి సురలంగికురువెట్టి 
పుచ్చికొనిరి యసురపుంగవు లెల్లను మాజులేని బలిమి మానవేంద్ర! 2005 


ప్రతి :; మానవ+ఇంద్ర= ఓ రాజా!; అతనిచేతన్‌+ఉన్న= ఆ ధన్వంతరి చేతిలో ఉన్న అమృతకుంభము+చూచి= అమృత 
కలశాన్ని చూసి; 3రలు -+పొడిచి= విజృంభించిన వారె సురలన్‌+కికురు +పెట్టి= దేవతల్ని మోసపుచ్చి; అసురపుంగవులెల్లనున్‌= 
రాక్షస శ్రేష్టలందరూ; మాలులేని బలిమిన్‌= ఎదురులేని బలంతో; పుచ్చికొనిరి= లాగుకున్నారు. 


తా; రాక్షస శ్రేష్టులు ఆ ధన్వంతరి చేతిలో ఉన్న అమృత కలశాన్ని చూసి, సాటిలేని బలంతో చెలరేగి, దేవతల్ని మోసగించి 
ఆయన చేతుల్లోంచి ఆ కలశాన్ని లాక్కున్నారు. 


అష్టమస్మంధము 123 


వ. వెండియు. 206 
తా; అటు పిమ్మట. 
ఆ. చావులేని మందు చక్కంగ మన కబ్బె, ననుచుంగడవ నసురు లాంచికొనిన 

వెజచి సురలు హరికి మొఅలు వెట్టిరి సుధా, పూర్ణఘటము వోయెంబోయె ననుచు. 207 
ప్రతి : చావులేని మందు= చావు రానివ్వని మందు; చక్కంగన్‌= సులభంగా మనకున్‌+అబ్బెన్‌+అనుచున్‌= మనకు 
దొరికింది అంటూ; అసురులు= రాక్షసులు; కడవను+ఆంచి కొనినన్‌= అమృతకలశాన్ని (వాళ్ళు) లాక్కుపోగాా; సురలు= 
దేవతలు; వెజచి= భయపడి; సుధాపూర్ణ ఘటము= అమృత కలశం; పోయెన్‌+పోయెన్‌+అనుచున్‌= పోయింది, పోయింది, 
అంటూ; హరికిన్‌= శ్రీహరికి; మొజలు+పెట్టిరి= మొరపెట్టుకొన్నారు. 
తా ; చావును తప్పించుకునే మందు చక్కగా మనకు దొరికింది చాలులే అనుకొంటూ రాక్షసులు అతని చేతిలో నుండి 


అమృత కలశాన్ని లాక్కుపోగ్యా భయపడి పోయిన దేవతలు “అమృతం కలశం పోయింది. పోయింది అయ్యో!” అంటూ 
శ్రీహరికి మొరపెట్టుకొన్నారు. 


3 శ్రీ విష్ణుమూర్తి మోహినీస్వరూవంబు నొందుట * 


వ. ఇట్లు శరణాగతులైన వేల్పుల దైన్యంబు వొడగని భృత్యజన కామదుందడగు న ప్పరమేశ్వరుండు 
“మీరలు దుఃఖింప వలవ దేను నా మాయాబలంబునం జేసి మీ యర్ధంబు మరల సాధించెది నని పలికెం; 
దత్సృమయంబున నయ్యమృత పూరంబు నేమ త్రావుది మని తమకించు దైత్యదానవ జనంబుల లోపల 
నమంగళంబగు కలి సంభవించిన కతంబునం బ్రబలులగు రక్కసులు విలోకించి సత్రయాగంబు నందు 
నడచు చందంబునం దుల్యప్రయాస హేతువులగు సురలును సుధాభాగంబున కర్తు అగుదురు గావునంబంచి 
కుడుచుట కర్తవ్యం; బిది సనాతనంబగు ధర్మం బగుటం జేసి యియ్యమృత కుంభంబు విడువుం దని 
దుర్చలులగు నిశాచరులు జాతమత్సరులై ప్రబలు లైన తమవారల వారించుచున్న సమయంబున. 298 


ప్రతి : ఇట్లు శరణాగతులు+ఐన= శరణు పొందివచ్చిన; వేల్పుల= దేవతల; దైన్యంబు= దీనస్థితిని; పొడగని= చూసి; 
భృత్యజన = దాసజనుల; కామదుండు +అగు +ఆ+పరమేశ్వరుండు = కోరికలు తీర్చ ఆ పరమాత్మ మీరలు= మీరు; 
దుఃఖింప+వలవదు= దుఃఖించకండి; ఏను= నేను; నా మాయాబలంబునన్‌+చేసి= నా మాయాబలంతో; మీ అర్ధంబు= 
మీ కోరిక (అమృతప్రాప్తి; మరలన్‌= మళ్ళీ; సాధించెదన్‌+అని+పలికెన్‌= సాధిస్తానని చెప్పాడు; తతృమయంబునన్‌= ఆ 
సమయంలో; ఆ+అమృతపూరంబున్‌+ఏమ+త్రావుదము= ఆ అమృతసారాన్ని మనమే తాగుదాం; అని; తమకించు= 
కోరికతో ఉన్న దైత్య దానవ జనంబుల లోపలన్‌= దైత్యదానవులలో; అమంగళంబగు కలి= అమంగళకరమైన కలహం; 
సంభవించిన కతంబునన్‌= కలిగిన దానివల్ల; ప్రబలులగు రక్క్మసులు= బలవంతులైన బలి మొదలైన రాక్షసులు; విలోకించి= 
చూచి; సత్త యాగంబునందు= గొప్పయజ్ఞాలలో; నదచు చందంబునన్‌= జరిగే విధంగా; తుల్యప్రయాస హేతువులగు= 
సమానంగా మనతోపాటు (శమించినవారైన; సురలునున్‌= దేవతలుకూడా; సుధాభాగంబునకున్‌ = అమృతంలో భాగం 
పొందడానికి; అర్హులగుదురు కావునన్‌= అర్హులు అవుతారు కాబట్టి; పంచికుడుచుట కర్తవ్యంబు= పంచుకొని తాగటం 


124 శ్రీమహాభాగవతము 


తగిన పని; ఇది సనాతనంబగు ధర్మంబు= ఇది సనాతనమైన ధర్మం; అగుటన్‌+చేసి= కావడంవల్ల ఈ +అమృతకుంభంబు= 
ఈ అమృతకలశాన్ని విడువుండు+అని= వదలండి అని; దుర్చలులగు నిశాచరులు= బలహీనులైన రాక్షసులు; 
జాతమత్సరులు+ఐ= మాత్సర్యం కల్లి; ప్రబలులు+ఐన= బలవంతులైన; తమవారలన్‌= తమ గుంపులోని వారిని; 
వారించుచున్న సమయంబునన్‌= వారిస్తున్న సమయంలో... 


తా : అలా శరణాగతులైన దేవతల దురవస్థను చూసి, దాసజనుల కోరికలు నెరవేర్చే ఆ పరమేశ్వరుడైన శ్రీమహావిష్ణువు 
వారిలో “మీరు దుఃఖపడవద్దు. నేను నా మాయా బలంతో మీకు అమృతాన్ని మళ్ళీ సాధించి పెడతాను అని అన్నాడు. ఆ 
సమయంలో ఈ అమృతరసాన్ని మనమే తాగేద్దాం అని రాక్షసులు తమలో తాము కలహించుకోవడం ప్రారంభించారు. 
వారిలో బలవంతులైన వారు ఈ విషయంలో అసూయ పడ్డారు. మనమే తాగేద్దాం అని వారి భావన. కాని వారిలో 
దుర్చలులైన వాళ్ళు కొందరున్నారు. వారు తమకు అమృతం రానివ్వరేమో అనే మాత్సర్యం పుట్టి ధర్మసూక్ష్యాన్ని లేవనెత్తారు. 
“దీర్హ సత్రయాగాలు జరిగేటప్పుడు పాటించే విధానాన్నే ఇప్పుడూ పాటిద్దాము. యాగం లాంటి ఈ సాగరమథనంలో 
మనతోపాటు సమానంగా శమించిన దేవతలకు ఈ అమృతంలో భాగం ఇవ్వడం మన కర్తవ్యం. ఇది సనాతన ధర్మం. 
అంచేత అమృతకలశాన్ని వదలండి, వదలండి” అంటూ నిరసన తెలిపారు. 


ఆఅ. ఒకని చేత నుండ నొకండు బలిష్టుండై, పుచ్చికొనిన వాని బొదుగంబట్టి 
యంతకంటె నధికుండమృత కుంభమునెత్తి, కొంచుంబాటింబరులు గుయ్యిడంగ. 2099 


ప్రతి : ఒకనిచేతన్‌= ఒకరిచేతిలో) అమృతకుంభము; ఉండన్‌= ఉండగా; ఒకండు బలిష్టుండు+ఐ= ఇంకొకడు ఇంకా 
బలిష్టుడ్రై పుచ్చికొనినన్‌= లాక్కుపోగా; వానిన్‌+బొదుగన్‌+పట్టి= వాదిని చిక్కపట్టుకొని; అంతకంటెన్‌+అధికుండు= వాడికంటే 
మరో బలవంతుడు; (దానిని) ఎత్తికొంచున్‌= ఎత్తుకొని; పరులు కుయ్యి+ఇడన్‌+కన్‌= ఇతరులు కేకలు వేస్తుండగా; 
పాజెన్‌= పరిగెత్తాడు. 


తా : ఒకడి చేతిలో ఉన్న అమృతకలశాన్ని ఇంకో బలవంతుడు లాగుకొన్నాడు. వాడి కన్నా బలవంతుడు ఇంకొకడు వాడిని 
చిక్కపట్టుకొని ఆ కలశాన్ని ఎత్తుకొని పరిగెత్తాడు. తక్కిన వాళ్ళు కేకలు వేయడం ప్రారంభించారు. 


వ. అంత. 800 
ప్రతి :; అంతన్‌= ఆ సమయంలో... 
స్ప మెత్తని యడుగుల మెటుంగారు జానువు లరంటి కంబముల దోయైన తొడలు 


ఘనమగు జఘనంబుంగడు లేంత నడుమును బల్లవారుణకాంతి పాణియుగముం 
గడు దొడ్డపాలిండ్లుంగంబుకంఠంబును బింబాధరముంజంద్రబింబముఖముం 
దెలిగన్నుంగ౧వయును నళికుంతలంబును బాలేందుసన్నిభఫాలతలము 


తే.  నమరంగుండల కేయూరహారకంక, ణాదు లేపార మంజీరనాద మొప్ప 

నల్ల నవ్వులంబద్మదళాక్షుండసుర, పతుల నడంగింప నాండురూపంబుందాల్చి. 801 
ప్రతి : పద్మదళాక్షుండు= పద్మపత్ర నేత్రుడైన శ్రీమహావిష్ణువు; అసురపతులన్‌= ఆ రాక్షసనాయకులను; అడంగింపన్‌= 
అణచివేయడానికి; అల్ల+నవ్వులన్‌= నెమ్మదిగా తనలో తాను నవ్వుకొంటూ; ఆండు రూపంబున్‌+తాల్చి= ఆడు రూపాన్ని 


అష్టమస్మంధము 125 


ధరించి; (ఆ రూపం ఎలా ఉందంటే); మెత్తని అడుగులన్‌= మెత్తని అడుగులు (పాదాలు), మెజుంగు+ఆరు = నిగనిగలాడే; 
జానువులు= మోకాళ్ళు; అరంటికంబముల+దోయి+ఐనతొడలు= అరటి బోదెల జంటలాంటి తొడలు; ఘనమగు= 
పెద్దవైన; జఘనంబున్‌= పిరుదులూ; కడు లేంత నడుమును= మిక్కిలి సన్నని నడుమూ; పల్లవ +అరుణకాంతి+ 
పాణియుగము= చిగురుటాకులవంటి ఎర్రని చేతులు; కడుదొడ్డపాలిండ్లు= పెద్దవైన వక్షోజాలు; కంబుకంఠంబునున్‌= 
శంఖంలాంటి కంఠం; బింబాధరమున్‌= దొండపండులాంటి పెదవి; చంద్రబింబ ముఖమున్‌= చంద్రబింబం లాంటి 
ముఖమూ; తెలి+కన్నుంగగవయును= వెలుగులీనే కన్నులు; అళికుంతలంబును = తుమ్మెదల వంటి శిరోజాలు; బాలేందుసన్నిభ 
ఫాలతలమున్‌= నెలవంక వంటి నుదురూ; అమరన్‌= ఒప్పగా; కుండల= కుండలాలతో; కేయూర= బాహుపురులతో; 
హార= సరాలు; కంకణాదులు= గాజులు మొదలైన ఆభరణాలతో; ఏ పారన్‌= మించి ప్రకాశించగా; మంజీరనాదము+ 
ఒప్పన్‌= కాలి అందెల గజ్జెలు సవ్వడి చేస్తుండగా (స్తీ రూపాన్ని ధరించి ప్రత్యక్షమయ్యాడు... 


తా: శ్రీమహావిష్ణువు తనలో తాను నవ్వుకొంటూ అసురుల్ని అణచివేయడానికి జగన్నోహనమైన స్తే రూపాన్ని ధరించి 
ప్రత్యక్షమయ్యాడు. ఆ మాయామోహినికి మెత్తని అడుగులు, నిగనిగలాడే మోకాళ్ళు, అరటి బోదెల్లాంటి తొడలు, పెద్దవైన 
పిరుదులు, మిక్షిలి సన్నని నడుము; చిగురుటాకుల వంటి లేత (ఎ(రని) చేతులు; పెద్దవైన వక్షోజాలు; శంఖంలాంటి 
కంఠం; దొండపండు వంటి పెదవి, చంద్రబింబం లాంటి ముఖం, వెలుగులు చిమ్ముతున్న కన్నులు, తుమ్మెదల బారువంటి 
వెండ్రుకలు; నెలవంకవంటి నుదురు ఒప్పుగా, కర్ణాభరణాలతో, బాహుపురులతో, వివిధ రత్నహారాలతో, గాజులతో, కాలి 
అందెల సవ్వడితో అందరినీ మోహింపచేస్తూ ఆమె వారిమధ్యకు వచ్చింది. 


విశే ; ఈ రూపం ఎందుకు స్వామి ధరించాడన్నది ముఖ్యమైన ప్రశ్న మూలంలో ఇలా ఉంది. 

ఏతస్మిన్నంతరే విష్ణుః సర్వోపాయవిదీశ్వరః 

యోషిద్రూపమనిర్దేశ్యం దధార పరమాద్భుతమ్‌ (8-8-41) 
(అంతలో సర్వోపాయ విదుడు - (తెలిసినవాడు) అయిన శ్రీమహావిష్ణువు కలహించుకొంటున్న రాక్షసులమధ్య వర్ణించడానికి 
వీలుకాని పరమాద్భుత స్తే రూపాన్ని పొందాడు) 


అమృతాన్ని దేవతలకే పంచాలి అంటే రాక్షసుల్ని మాయామోహంలో పడవేయక తప్పదు. అందుకే దేవతారక్షకుడైన 
స్వామి ఈ 'మోహినీ' రూపాన్ని దాల్చాడు. ఎవరిని చూస్తే బుద్ధి పనిచెయ్యకుండా కొయ్యబారిపోతుందో - ఆ రూపలక్షణం 
మోహనం”. 
వ. అ య్యవసరంబున జగన్నోహనాకారంబున. 3802 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; జగత్‌+మోహన +ఆకారంబునన్‌= జగత్తును మోహింపజేసే రూపంతో... 
తా : ఆ సమయంలో స్వామి జగన్నోహనమైన రూపంతో. 
సీ, పాలిండ్లపై నున్న పయ్యెద జాజించు జాజించి మెల్లనంజక్క నొత్తుం 

దళుకు దళ్ళను గండఫలకంబు లొలయించు నొలయించి కెంగేల నుజ్జగించుం 


గడుమెజుంగులు వాజు కదకన్ను లల్త్లార్చు నల్తార్చి టిప్పల నండ గొలుపు 
సవరని దరహాసచంద్రికంజిలికించుంజిలికించి కెమ్మోవింజిక్కువజచు 


126 శ్రీమహాభాగవతము 


తే. దళితధమ్మిల్లకుసుమగంధమ్ము నెజిపుం, గంకణాదిరుణంకృతుల్‌ గడలుకొలుపు 
నొడలి కాంతులు పట్టులే కులుకంబాజు, సన్న వలిపంపుంబయ్యెద చౌకళింప. 8038 


ప్రతి : పాలింగ్లపై నున్న= వక్షోజాల పైనున్న పయ్యెదన్‌+జాటీంచున్‌= పైటను జారవిడుస్తుంది; జాజించి= అలా జార్చి; 
మెల్లనన్‌= నెమ్మదిగా (సుతారంగా); చక్కనొత్తున్‌= చక్క జేసుకుంటుంది; తళుకు +తళ్ళను= తళతళలాడే తన; గందఫలకంబున్‌+ 
కెంగేలన్‌+ఒలయించున్‌= చెక్కిళ్ళ పై చేతులతో రాసుకొంటుంది; ఒలయించి= అలా రాసుకొని; ఉజ్జగించున్‌= వదిలిపెడ్డుంది; 
కడు మెజుంగులు+పాఖు= జిగేలు మనిపిస్తూ కాంతులు ప్రసరించే; కడకన్నులు= కడకంటి చూపులను; అల్లార్చున్‌= 
ప్రసరింపజేస్తుంది; అల్లార్చి= అలాచేసి; జెప్పలన్‌+అండన్‌+కొలుపున్‌= రెప్పలు మూస్తుంది; సవరని= అందమైన; 
దరహాసచంద్రికన్‌= చిరునవ్వు అనే వెన్నెలను; చిలికించున్‌ = వ్యాపింపజేస్తుంది; చిలికించి= అలా వ్యాపింపజేసి; 
కెమ్మోవిన్‌+చిక్కుపజచున్‌= ఎర్రని పెదవిని మెలిక పెడుతుంది; దళిత= వికసించిన; ధమ్మిల్ల+కుసుమ+ గంధమ్మున్‌= 
కొప్పులోని పూల సువాసనను; నెజిపున్‌= నలుగడలా వ్యాపింపజేస్తుంది; కంకణాది= కడియాలు, గజ్జెలు మొదలైనవాటి 
యొక్క రుణంకృతుల్‌= గణగణమనే శబ్దాలను (అందెల గలగలల్నిి; కడలు +కొలుపున్‌= దిక్కులకు వ్యాపింపజేస్తుంది; 
సన్నవలిపంపున్‌+పయ్యెద= పల్చగా ఉన్న తెల్లని పైట; చౌకళింపన్‌= ఎగురగ్గాా ఒడలి కాంతులు= తన దేహకాంతులు; 
పట్టులేకన్‌= నిలుకడ లేకుండ; ఉలుకన్‌+పాజున్‌= వ్యాపించాయి. 

తా : తన వక్షోజాలమీద ఉన్న పైటను జారుస్తుంది. అలా జార్చి సుతారంగా చక్కజేసుకొంటుంది. తళతళలాడే తన 
చెక్కిళ్ళను చేతులలో తాకుతుంది. తాకి వెంటనే వదిలిపెడుతుంది. జిగేలుమనిపించే కడగంటి చూపుల్ని ప్రసరింపజేసి 
వెంటనే రెప్పలు మూస్తుంది. చిరునవ్వులనే వెన్నెలను చిలికిస్తుంది. వెంటనే తన ఎర్రని పెదవిని మెలికపెడుతుంది. 
వికసించిన తన కొప్పులోని పూల గుబాళింపును నలుగదలా వ్యాపింపజేస్తుంది. కడియాల గలగలల, అందెల మువ్వల 
సవ్వడిని దిక్కులకు వ్యాపింపజేస్తుంది. సన్నగా ఉన్న తెల్లటి పైట ఎగురగా తన మేనికాంతులు ఒకచోట నిలువకుందడా 
అందరిమీద వ్యాపించాయి. 


వ. ఇవ్విధంబున నక్కపట యువతీరత్నంబు జగన్నోహనదేవతయునుం బోలె నెమ్మొగంబు తావికి మత్తిల్లిన తేం 
టి మొత్తంబులం గెలిచి చిగురు జొంపంబుల నెడగలుగ జదియుచు మురియుచుండ రాక్షసవరులు 
గనుంగొని. 804 
ప్రతి ; ఈ+విధంబునన్‌= ఈ విధంగా; ఆ+కపట+యువతీరత్నంబు = ఆ మాయలమారి జవరాలు; జగత్‌+మోహన + 
దేవతయునున్‌+పోలెన్‌= ప్రపంచాన్ని మోహింపచేసే దేవతలాగా; నెజ+మొగంబు తావికిన్‌ = పద్మంలాంటి తన ముఖంలోని 
సుగంధానికి; మత్తిల్లిన; తేంటి మొత్తంబులన్‌+గెలిచి= తుమ్మెదల్ని అదిలిస్తూ చిగురు జొంపంబులన్‌= చిగురాకు 
పొదరిండ్లలో;, ఎడగలుగన్‌+జడియుచున్‌= దూరదూరంగా తిరుగుతూ; మురియుచుండన్‌= సంతోషిస్తుండగా 
(వినోదిస్తుండగా); రాక్షసవరులు= రాక్షసవీరులు; కనుంగొని= చూచి... 


తా : ఈ విధంగా ఆ కపటవనిత జగత్తును మోహింపజేసే దేవతలాగా తన ముఖంలోని సుగంధాన్ని ఆశించివచ్చిన 
తుమ్మెదల్ని అదిలిస్తూ, చిగురాకు పొదరిండ్లలో దూరదూరంగా తిరుగుతూ వినోదిస్తుండగా రాక్షసవీరులు ఆమెను చూచి 


స్రీ అవుంగదే లావణ్య, మవుంగదే మాధుర్య మవుంగదే సతి నవయౌవనాంగి! 
యెటనుంది వచ్చితి? వేమి యిచ్చించెదు? నీనామ మెయ్యది నీరజాక్షి? 


అష్టమస్మంధము 12/7 


యమరగంధర్వసిద్ధాసురచారణ మనుజకన్యలకు నీ మహిమ గలదె? 
ప్రాణచిత్తేంద్రియపరిణామదాయియై నిర్మించెంబో విధి నిన్నుంగరుణ, 


తే. వనిత! గశ్యపు సంతతి వార మేము, భ్రాతలము సురలకు నిద్ధపౌరుషులము 
జ్ఞాతులకు మాకు నేకార్థసంగతులకుం, బాలు దీరని యర్ధంబు పంచి యిమ్ము. తి05్‌ 


ప్రతి : వనిత= ఓ అమ్మాయీ!; ఎటనుండి వచ్చితివి= ఎక్కడి నుంచి వచ్చావు (నీవు ఏ లోకానికి చెందినదానివని ప్రశ్చ; 
ఏమి+ఇచ్చించెదు= ఏమి కావాలి నీకు?; నీరజాక్షిః తామరలవంటి కన్నులు గలదానా!; నీ నామము+ఏ+అది= నీ పేరు 
ఏమిటి?; అవుంగదే లావణ్యము= ల్స్‌ లావణ్యం చాలా బాగుంది; అవుంగదే మాధుర్యము = నీ రూపంలోని తియ్యందనానికి 
జవాబులేదు; అవుంగదే సతి నవయౌవనాంగి= నీ నవయౌవనంలోని అవయవాలకు సరిలేదు; (వహ్వా! అని మెచ్చుకొన్నారు); 
అమరగంధర్వ సిద్ద్ధాసుర చారణమనుజ కన్యలకున్‌= దేవతలలోకాని, గంధర్వులలోకాని, సిద్ధులలో, రాక్షసులలో, 
చారణులలోకాని, మనుష్యులలో కాసి పుట్టిన కన్యలకు; నీ మహిమ+కలదె= నీ గొప్పతనం (అందం) ఉన్నదా?; 
ప్రాణ +చిత్త+ఇంద్రియ +పరిణామ +దాయియై= ప్రాణాలను, చిత్తాన్ని ఇంద్రియాలను వికారంపొందించే విధంగా; విధి= 
ఆ బ్రహ్మదేవుడు; కరుణన్‌= దయతో; నిన్నున్‌ +నిర్మించెన్‌+పో= నిన్ను సృష్టించాడు కాబోలు!; ఏము= మేము; కశ్యపు 
సంతతివారము= కశ్యపప్రజాపతి కుమారులము; సురలకున్‌+భ్రాతలము = దేవతలకు సోదరులము; ఇద్ధపౌరుషులము = 
స్వచ్చమైన పరాక్రమం గలవారము; ఏకార్థ సంగతులకున్‌= ఒకే ప్రయోజనంకోసం ఇక్కడ చేరిన; మాకున్‌+జ్ఞాతులకున్‌= 
మాకు, మా దాయాదులకు; పాలు +తీరని +అర్ధంబున్‌= మాలో మాకు పంపకాలు తెగని ఈ పదార్ధాన్ని పంచి+ఇమ్ము= 
పంచిపెట్టు. 

తా : ఓ వనితా! నీవు ఏ లోకంనుండి వచ్చావు? మా నుండి నీకు ఏం కావాలి? నీ పేరేమిటి? నీ లావణ్యం ఓహో! నీ 
రూపం అతిమధురం. నవయౌవనంలో ఉన్న నీ అవయవాలకు జోహారు! అవును! ఇంత అందమేమిటో నీకు! దేవతలలో, 
గంధర్వులలో, సిద్దులలో, రాక్షసులలో, మనుష్యులలో వి కన్యకైనా నీ సౌందర్యగరిమ ఉందా! ప్రాణాలను, చిత్తాన్ని 
ఇంద్రియాలను వికారాలకు గురి చేసేలా నీ మీద ప్రత్యేకమైన ప్రీతిలో బ్రహ్మ నిన్ను మలిచాడు కాబోలు! ఇక మేమంటావా! 
కశ్యపప్రజాపతి కుమారులం. వరుసకు దేవతలకు సోదరులం. స్వచ్చమైన పరాక్రమశాలులం. ఒక ప్రయోజనం కొరకు 
మేము మా దాయాదులు ఇక్కడ చేరాం. మాలో మాకు పంపకాలు తెగని ఈ పదార్హ్దాన్ని పంచిపెట్టు. 


క. సభయై యుందెద మిందజ, మభయంబున వచ్చు కొలంది నమృతంబును స్‌ 
విభరాజగమన! తప్పక, విభజింపు విపక్షపక్షవిరహితమతివై. 806 


ప్రతి : ఇభరాజగమన= గజగమనా!; ఇందజము= మేమందరం (దెవతలతో కలిసి); సభయై+ఉండెదము= సభగా 
ఒకచోట బారులు తీరి కూర్చుంటాము; నీవు; అభయంబునన్‌= నిర్భయంగా (నిస్సంకోచంగా); విపక్ష= శత్రువులని; 
పక్ష= మిత్రులని (పరాయి-తన భేదం); విరహితమతివి+ఐ= పాటించని మనస్సు గలవానివై; అమృతంబును= ఈ 
అమృతాన్ని వచ్చుకొలంది= నీకు సముచితమనిపించిన తీరులో; తప్పక= ఉభయులకూ తప్పకుండా వచ్చేలా; విభబింపు= 
పంచిపెట్టు. 

తా :; ఓ గజగమనా! మేము, దేవతలం అందరం కలసి బారులుగా సభతీర్చి కూర్చుంటాము. “నీవు నీవారు - పరాయివారు” 
అనే తేడా పాటించని మనస్సుతో ఏ మాత్రం సంకోచం లేకుండా నీకు సముచితమనిపించిన విధంగా, ఉభయులకూ 
సరిగా అమృతం అందేలా పంచిపెట్టు. 


128 శ్రీమహాభాగవతము 


వ. అని మందలించిన దైత్యులం గని మాయాయువతి రూపుండగు హరి తన వాయి వాలు చూపు 
టంపజలవలన వారల తాలుముల నగలించి చిజునగవు లగయ మొగమెత్తి యిట్లనియె. 807 
ప్రతి : అని; మందలించిన= హెచ్చరించిన; దైత్యులన్‌+కని= రాక్షసుల్ని చూసి; మాయాయువతి రూపంబగు హరి= 
మోహినీ రూపంలోని శ్రీహరి; తన= తన యొక్క వాండి+వాలు +చూపుటంపజఅలవలనన్‌= తీక్షమైన వాలుచూపులనే 
బాణాలతో; వారల = వారియొక్క తాలుములన్‌= ఓర్పును; అగలించి= చీకాకుచేసి; చిబునగవులు +ఎగయన్‌= చిరునవ్వులు 
చిలుకగాా మొగము+ఎత్తి= ముఖం పైకెత్తి ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా ; ఈ విధంగా రాక్షసులు గదమాయించినట్టు అభ్యర్థించగా; మోహినీ రూపంలో ఉన్న శ్రీహరి అందమైన తన 
తీక్షణమైన వాలుచూపుల బాణాలతో వారి ఓర్పును సడలించి, పైకి చిరునవ్వొకటి నవ్వి, మొగం పైకెత్తి ఇలా అన్నాడు. 
విశే ; మూలంలో ఈ మాయావి “నవ్వు ఎలా ఉందో వ్యాసుడు చెప్పాడు. 

“ప్రహస్య రుచిరాపాంగైర్నిరీక్షన్నిదమటబ్రవీత్‌ (8-9-8) 
క. సుందరులగు పురుషులంగని పొందెడు నాయందు నిజము పుట్టునె మీకున్‌? 

బృందారకరిపులారా! చెందరు కామినుల విశ్వసింపరు పెద్దల్‌. 308 
ప్రతి : బృందారకరిపులారా= దేవతల శత్రువులారా!; సుందరులు +అగు= అందంగా ఉన్న పురుషులన్‌+కని= మగవారిని 
చూసి; పొందెడు నాయందున్‌= వారిని పొందేటటువంటి నాకు; మీకున్‌= మీలాంటి వీరులకు; నిజము= నమ్మకం (ఇది 
నిజంగా ధర్మబద్ధంగా పంచుతుందనే నమ్మకం); పుట్టునె= కలుగుతుందా!; పెద్దల్‌= పెద్దవారు (ఉన్నత వంశీయులు); 
కామినులన్‌= అందగళత్తెలైనవారిని; విశ్వసింపరు= నమ్మరు; చెందరు = దగ్గరికి చేరరు. 
తా : దేవతలకు శత్రువులైన ఓ రాక్షసులారా! నేను ఇష్టం వచ్చినట్టు తిరిగేదాన్ని. నాకు నచ్చిన మగవాళ్ళ పొందు 
పొందేదాన్ని. అలాంటి నాపైన మీలాంటి వీరులకు నమ్మకం కుదిరేనా! పెద్దలైనవారు నాలాంటి వారిని నమ్మరు. దగ్గరికి 
చేర్చరు. 
క. పలుకులు మధురసధారలు దలంపులు నానాప్రకారదావానలముల్‌ 

'సెలుములు సాలావృకములు చెలువల నమ్ముటలు వేదసిద్ధాంతములే! 809 
ప్రతి : పలుకులు= అందగత్తెల మాటలు; మధురసధారలు = తేనెల ప్రవాహాలు; తలంపులు= ఆలోచనలు; నానాప్రకార= 
వివిధాలైన; దావ+ఆనలముల్‌= కార్చిచ్చులు; చెలుములు= స్నేహాలు; సాలావృకములు = తోడేళ్ళు; చెలువలన్‌= ఇలాంటి 
స్త్రీలను, నమ్ముటలు= నమ్మడాలు; వేదసిద్ధాంతములు +ఏ= వేదాలు అంగీకరిస్తాయా! 
తా : అందగత్తెలు తేనెల ఊటల్లా మాట్లాడతారు. కాని వారి ఆలోచనలు కార్చిచ్చుల్లా ఉంటాయి. వారి స్నేహాలు తోదేళ్ళ 
చెలిమిలాంటిది. ఇలాంటి స్త్రీలను నమ్మవచ్చని వేదాలు చెబుతాయా! (చెప్పవు - వేదసమ్మతం కాదు) 


క. నా నేర్చుకొలంది మీకును మానుగ విభజించి యిత్తు; మానుండు శంకన్‌ 
గానిండనవుడు నిచ్చిరి దానవు లమృతంపుంగడవందరుణీమణికిన్‌. 310 


అష్టమస్మంధము 129 


ప్రతి : నా నేర్చుకొలంది= నా శక్తివంచనలేకుండా; మానుగన్‌= చక్కగా; విభజించి మీకును +ఇత్తున్‌= అమృతాన్ని విభజించి 
పంచిపెడతాను; కానిండు = తెండి; శంకన్‌+మానుండు= ఏ అనుమానమూ పెట్టుకోకండి; అనవుడున్‌= అని ఆమె చెప్పగా; 
దానవులు = రాక్షసులు; తరుణీమణికిన్‌= ఆ స్తీ రత్నానికి అమృతంపున్‌+కడవన్‌= అమృత కలశాన్ని, ఇచ్చిరి= ఇచ్చారు. 


తా : 'అలాగే! నా శక్తివంచన లేకుండా, చక్కగా పంచిపెడతాను లెండి. ఏ అనుమానం పెట్టుకోకండి” అని మోహిని 
చెప్పగానే, రాక్షసులు ఆమెకు అమృత కలశాన్ని ఇచ్చారు. 


క. అఆ శాంతాలోకనములు, నా శీతలభాషణములు నా లాలితముల్‌ 
రాశిపరంపర లగుచుం, బాశములై వారి నోళ్ళు బంధించె నృపా! త్రిక 


ప్రతి : నృపా= రాజా!) ఆ శాంత+ఆలోకనములు= ఆ చల్లనిచూపులు; ఆ శీతల భాషణములు= ఆ చల్లని పలుకులు; 
ఆ లాలితముల్‌= ఆ బుజ్జగింపులు; రాశి పరంపరలు+అగుచున్‌= దొంతర దొంతరలై; పాశములు+ఐ= తాళ్ళలాగా; 
వారినోళ్ళు= వారి నోళ్ళను; బంధించెన్‌= బంధించివేశాయి. 


తా : ఆ చల్లని చూపులు, చల్లని మాటలు, ఆ బుజ్జగింపులు, దొంతర దొంతరలుగా తాళ్ళతో కట్టినట్టుగా వారి నోళ్ళను 
మూసివేశాయి. 


వ. ఇట్లు సుధాకలశంబు కేల నందుకొని మందస్మిత భాషణంబుల సుందరీ రూపుం డగు ముకుందుండు 
మేలు గీ దనక నేను బంచి యిచ్చిన తెజంగున నంగీకరించుట కర్తవ్యం” బనవుడు *“నగుంగాకి యని 
సురాసుర దైత్యదానవ సమూహం బుపవసించి కృతస్నానులై హోమంబు లాచరించి విప్రులకు గోభూహిరణ్యాది 
దానంబులు సేసి తదాళీః ప్రవచనంబును గైకొని ధవళపరిధానులై గంధమాల్య ధూపదీపాలంకృతం బగు 
కనకరత్న శాలా మధ్యంబునం బ్రాగగ్రకుశ పీఠంబులం బూర్వ దిశాభిముఖులై పంక్తులు గొని యున్న 
సమయంబున. త్రి12 


ప్రతి : ఇట్ల= ఈ విధంగా; సుధాకలశంబు= అమృతకలశాన్నిి కేలన్‌= చేతితో), అందుకొని= తీసుకొని; మందస్మిత 
భాషణంబులన్‌= చిరునవ్వు చిందే మాటలతో; సుందరీ రూపుండు+అగు ముకుందుండు = స్తే రూపంతో ఉన్న 
శ్రీమహావిష్ణువు; మేలు +కీడు+అనక= మంచి-చెడు అనకుండా; నేను+పంచి+ఇచ్చిన తెజంగునన్‌= నేను పంచిపెట్టే 
పద్ధతితో; అంగీకరించుట కర్తవ్యంబు= ఒప్పుకోవాలి; అనవుడు= అని చెప్పగా; 'అగున్‌+కాక'+అని= అలాగే కానిమ్మని; 
సురాసుర= దేవతలు, రాక్షసులు; దైత్య దానవ సమూహంబు= దితి కుమారులు దైత్యులు, దనువు కుమారులు దానవులందరూ; 
ఉపవసించి= ఉపవాసంచేసి; కృతస్నానులు+ఐ= స్నానం చేసినవారై] హోమంబులు+ఆచరించి= అగ్నిహోత్రం చేసి; 
విప్రలకున్‌= బ్రాహ్మణులకు; గో భూ, హిరణ్యాది దానంబులు +చేసి= గోవుల్ని భూముల్ని బంగారును దానాలుచేసి; 
తద్‌+ఆశీః+ప్రవచనంబునున్‌+కైకొని= వారి ఆశీర్వాద వచనాలను గ్రహించి; ధవళ పరిధానులు+ఐ= తెల్లటి వస్త్రాలను 
ధరించి; గంధమాల్య= గంధంతో, పూలమాలలతో; ధూపదీప+అలంకృతంబు+అగు= ధూపదిపాలతో శోభాయమానంగా 
ఉన్న కనకరత్నశాలా మధ్యంబునన్‌= రత్నాలు తాపిన బంగారు మండపం నడుమ; ప్రాక్‌+అ[గ్ర+కుశ పీఠంబులన్‌= 
తూర్పుగా కొనలున్న దర్భాసన్నాల్లో పూర్వ దిశాభిముఖులు+ఐ= తూర్పుముఖంగా ఉన్నవార పంక్తులు+కొని= బారులుతీరి; 
ఉన్న సమయంబునన్‌= కూర్చుని ఉన్న సమయంలో... 


130 శ్రీమహాభాగవతము 


తా : అలా ఆ మోహినీ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు అమృతకలశాన్ని తన చేతిలోకి తీసుకొని చిరునవ్వు చిందే 
పలుకులతో *నేను పంచిపెట్టే విధంగా మంచి-చెడు అనకుండా మీరు అంగీకరించాలి” అని వారితో చెప్పగా వారుకూడా 
“అలాగే కానిమ్ము అన్నారు. తరువాత సురాసురులు, దైత్యదానవులు అందరూ ఉపవాసంచేసి, స్నానాలు పూర్తిచెసి, 
అగ్నికార్యం నిర్వహించి, బ్రాహ్మణులకు గోభూ హిరణ్యదానాలు చేసి, వారి ఆశీర్వచనాలను గ్రహించి, తెల్లటి వస్త్రాలు 
ధరించి, రత్నాలు తాపిన బంగారు సభామంటపంలో చేరారు. ఆ మండపం గంధమాల్యాలతో, ధూప దీపాలతో 
శోభాయమానంగా ఉంది. అందులో వారు తూర్పుముఖంగా కొసలున్న దర్భాసనాల మీద తూర్పుముఖంగా బారులు 
తీర్చి కూర్చున్నారు. 
క. శ్రోణీభరకుచయుగభర, వేణీభరములను దస్సి వివిధాభరణ 

క్వాణ యయి యువిద వచ్చెను, బాణిసరోజమున నమృతభాండముంగొంచున్‌. 813 
ప్రతి : ఉవిద= ఆ మోహిని; పాణి సరోజమునన్‌= పద్మంవంటి తన హస్తంతో; అమృతభాండమున్‌ +కొంచున్‌= 
అమృతకలశాన్ని పట్టుకొని; శ్రోణీభర= కటి భారం; కుచయుగభర= స్తనయుగ్మభారం; వేణీభరములను= శిరోజభారం - 
ఈ మూడు భారాలచేత; దడస్సి= అలసిపోయి; వివిధాభరణ క్వాణ+అయి= ధరించిన వివిధములైన ఆభరణముల 
గలగలలతో (డాబుసరిగా); వచ్చిను= సభా మండపంలోకి అడుగు పెట్టింది. 
తా :; ఆ మోహినీ దేవి పద్మంవంటి తన హస్తంలో అమృతకలశాన్ని పట్టుకొని, కటిభారంతో; కుచభారంతో; శిరోజభారంతో 
అలసిపోయి, తాను ధరించిన ఆభరణాల గలగల ధ్వనులతో ఒయ్యారంగా సభామండపంలోకి అడుగుపెట్టింది. 
క. భాసురకుండలభాసిత, నాసాముఖకర్ణగండదనయనాంచలయై 

శ్రీసతి యగు సతింగని, దేవాసురయూథంబు మోహ మందె నరేంద్రా! తేడ 
ప్రతి : నరేంద్రా= ఓ రాజా!; ఆమె; భాసుర కుండల భాసిత= ప్రకాశిస్తున్న కుండలాలచేత తళతళలాడుతున్న నాసా= 
ముక్కు ముఖ= ముఖము; కర్ణ= చెవులు; గంద= చెక్కిళ్ళు; నయనాంచల+ఐ= కనుగొనలు కలిగినదై; శ్రీసతి+అగు= 
శ్రీదేవికి సాటి అయిన; సతిన్‌+కని= ఆ మగువను చూసి; దేవాసుర యూథంబు= దేవాసుర సమూహం; మోహము +అందెన్‌= 
మోహాన్ని పొందింది. 
తా; ఆమె కర్ణాభరణాలు ధరించింది. అవి ప్రకాళిస్తుండగా వాటి తఠకతళల చేత ఆమె ముక్కు ముఖము, చెవులు, 


చెక్కిళ్ళు, కనుగొనలు ధగధగలాడుతున్నాయి. ఆమెను చూస్తే లక్ష్మీదేవికి సాటిగా కనిపిస్తోంది. ఆమె అందచందాలు చూసి 
దేవాసురులు మోహంలో మునిగిపోయారు. 


విశే ; ఎంత మోహినీ అవతారం దాల్చినా విష్ణువు తన దివ్యప్రభావాన్ని దాచుకోలేకపోయారు. 


శ్రీసతియను సతి; శ్రీసతి= లక్ష్మీదేవి; అగు= అయిన; సతి= మరోపస్టీ - ఇది మామూలు అర్థం. మూలంలో చూస్తే 
“శ్రీసతి అనే మాట వెనుక పోతనగారు భావించింది పరదేవతా రూపిణినే అని స్పష్టంగా చెప్పవచ్చు. 


వ 


ప్రతి : అప్పుడు= ఆ సమయంలో... 


అప్పుడు. 315 


అష్టమస్మంధము 131 


క. “అసురుల కమృతము వోయుట వొసంగదు పాములకుంబాలు వోసినమాడ్మిన్‌ 
దొసంగగు నంచును వేజొక దెసంగూర్చుండంగంబెట్టె దేవాహితులన్‌. 816 

ప్రతి : ఆమె; అసురులకున్‌= రాక్షసులకు; అమృతము+పోయుట= అమృతం పోయటం; పొసంగదు= కుదరదు (మంజనం 
కాదు); అలాచేస్తే పాములకున్‌= సర్పాలకు; పాలు+పోసినమాడ్మిన్‌= పాలుపోసిన చందాన; దొసంగు+అగున్‌= 
దోషమవుతుంది; అంచును = అనుకొంటూ; దేవ+అహితులన్‌= దేవతల శత్రువుల్ని (రాక్షసుల్చ్సి; వేజొకదెసన్‌= మరాక 
దిక్కున; కూర్చుండంగన్‌ +పెట్టెన్‌= మరోవైపు కూర్చోబెట్టింది. 

తా ; ఆమె ఇలా ఆలోచించింది. 'ఈ రాక్షసులకు అమృతం పోయటం పాములకు పాలు పోయటంలాంటిది. ఆపదను 
కల్లిస్తుంది. “అంచేత అలా జేయరాదు* అనుకొని రాక్షసుల్ని ప్రత్యేకంగా మరోవైపు కూర్చోబెట్టింది. 


వ. ఇట్లు రెండు పంక్తులుగా నేర్చరించి. 817 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; రెండు; పంక్తులుగాన్‌= వరుసలుగా; ఏర్పరించి= విభాగించి. 
తా : ఈ విధంగా వారిని రెండు పంక్తులలో వేరువేరుగా కూర్చోబెట్టింది. 


సీ, వేగిరపడకుండీ వినుండు దానవులార! తడవుసేయక వత్తు దైత్యులార! 
యటు సక్కంగూర్చుండుందని కన్ను లల్లార్చి చనుంగవ పయ్యెద జాజందిగిచి 
వదినె మజందుల వావులు కల్పించి మర్మంబు లెడలించి మజుంగు సేసి 
మెల్లని నగవుల మేనులు మఅపించి కడు జాణ మాటలంగాకుపజచి 


ఆ. యసురవరుల నెల్ల నడకించి సురలను, దడవు సేయవలదు; ద్రావుండనుచు 
వచ్చుకొలంది నమృతవారి విభాగించెం, దరుణి దివిజు లెల్లందనిసి పొగడ. 318 


ప్రతి : దానవులార= రాక్షసులారా; వేగిరపడకుండు+ఈ= తొందర పడకండి; వినుండు = నేను చెప్పేది జాగ్రత్తగా వినండి; 
దైత్యులారా= దితి కుమారులారా!; తడవు +చేయక= ఆలస్యం చేయకుండా; వత్తున్‌= ఇదిగో వచ్చేస్తున్నాను; అటు +చక్కన్‌+ 
కూర్చుండుండు +అని= ఆ వైపు కూర్చోండి అని; కన్నులు +అల్పార్చి= కన్నులు అటూ ఇటూ తిప్పుతూ; చనుంగవ+పయ్యెద= 
చన్నులపైని పైటను; జాజన్‌+తిగిచి= జారదీసి; వదినె మజందుల= వదిన అయినట్టు వారు మరుదులైనట్టు; వావులు 
కల్పించి= వరుసలు కల్పించి; మర్శంబులు+ఎడలించి= మర్శన్థానాల మరుగు తొలగించి; మజుంగు +చేసి= మళ్ళీ కప్పివేసి; 
మెల్లని నగవులన్‌= చిరునవ్వులతో; మేనులు మజపించి= శరీరాలు మరిచిపోయేలాచేసి; కడుజాణ మాటలన్‌= మిక్షిలి 
జాణమాటలతో; కాకుపజచి= చీకాకుపరచి; అసురవరులన్‌+ఎల్లన్‌= ఆ రాక్షసులనంతా; అడకించి= లొంగదీసుకొని; 
సురలను= దేవతల్ని; తదవు+చేయవలదు = ఆసల్యం చేయకండి; త్రావుండు +అనుచున్‌= తాగండి అంటూ; వచ్చుకొలం 
దిన్‌ = నేర్పుతో; అమృతవారిన్‌= అమృతజలాన్ని తరుణి= ఆ మోహిని; దివిజులు+ఎల్లన్‌= దేవతలందరూ; తనిసి= 
తృప్పిచెంది; పొగడన్‌= ప్రశంసిస్తుండగా; విభాగించెన్‌= పంచివేసింది. 


తా : 'రాక్షసులారా! తొందరపడకండి. వినండి, ఇప్పుడే వచ్చేస్తాను. అటువైపు నిమ్మళంగా కూర్చోండి; అంటూ కన్నులు 
అల్లార్చింది. చనుగవ మీది పయ్యెదను జారవిడిచింది. వదిన మరుదుల వరుసలు కల్పించి వారిని వంచించింది. 


132 శ్రీమహాభాగవతము 


మర్మ్శన్థానాల మరుగులు తీసి మళ్ళీ కప్పుకొన్నది. చిరునవ్వులతో మైమరిపించింది. నెరజాణలాగా మాట్లాడి వారిని 
లొంగదీసుకొంది. వారు మాట్లాడే స్థితిలో లేరు. దేవతల్ని “ఆలస్యం చేయకుండా తాగండి” అని నేర్చుతో అమృతజలాల్ని 
ఇవ్వగా దానితో దేవతలంతా తృప్పిపడి పొగడుతుండగా ఆ మోహినీదేవి వారికే పంచివెసింది. 


వ. ఆ య్యవసరంబున. 819 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 
తా; ఆ సమయంలో 


సీ మనకు వేల్పులకును మందట లేకుండంబంచి పెట్టెద నని పడంతి పూనెం 
దానేల తప్పును? దప్పదు తరళాక్షి గాక రమ్మనుచును గడంకంబిల్వ 
మఖజుమాట లాడదో మటథి చూడకుండునో చనుంగవంగప్పునో చాలు ననుచు 
నొండాడంగలంగుచు నొక్కింత సొలయునో మనయెడంగందునో మగువ యనుచు 


ఆ. నెలంత చూడ్మిగముల నీరై కరంగుచుం, బ్రణయభంగభీతిబద్దులగుచు 
నూరకుండ్రు గాని 'యువిద! తే తెమ్మని, యడుగంజాల రప్పు డసురవరులు. 320 


ప్రతి : మనకున్‌= మనకు; వేల్పులకున్‌= దేవతలకూ; మందట = మేరలు; లేకుందన్‌= లేకుండా; పంచిపెట్టెదన్‌+అని= 
పంచి ఇస్తానని; పదంతి= ఈ స్త్రీ పూనెన్‌= పూనుకొన్నది; (అలాంటప్పుడు); తాను+ఏలతప్పును?= తను ఎందుకు 
తప్పుకుంటుంది?; తరళాక్షి= చలించే కన్నులు గల ఆ స్త్రీ తప్పదు= పంచక తప్పదు; కాక= అయితే; కడంకన్‌= మనం 
సాహసంతో; రమ్మనుచును+పిల్వన్‌= రమ్మని పిలిస్తే మజుమాటలు+ఆదదో= బదులు పలకదేమో!; మథి+చూడకుండునో= 
తిరిగి చూడకుండా వెళ్ళిపోతుందేమో!; చనుంగవన్‌+కప్పునో= చన్నులమీది పైటను కప్పుకొంటుందో ఏమో; చాలుననుచన్‌= 
వీళ్లతో ఇంక చాలులే అనుకొని; ఒండు+ఆడన్‌= మరోమాట కలిపితే (మాట్లాడితే) కలంగుచున్‌= భయపడి; ఒక్కింత+ 
సొలయునో= ఒకింత ముడుచుకు పోతుందేమో; మగువ= ఆ స్త్రీ మన+ఎడన్‌= మన విషయంలో; కందునో= బాధ 
పడుతుందేమో!; అనుచున్‌= అనుకొంటూ; నెలంత= ఆ జవరాలి; చూడ్మిగములన్‌= చూపుల సముదాయంతో; 
నీరై+కరంగుచున్‌= నీరు లాగా కరిగిపోతూ; ప్రణయభంగఖీతిన్‌= ఆమెకు తమపైన ప్రేమ తగ్గిపోతుందేమో అని భయపడి; 
బద్భులు+అగుచున్‌= కట్టుబడినవారై; ఊరకుండ్రు+కాని= ఊరక ఉన్నారు కాని; అసురవరులు= ఆ రాక్షస శ్రేష్టులు; 
అప్పుడు= ఆ సమయంలో; 'ఉవిద= ఓ మగువా!) తే+తెమ్ము (తెమ్ము+తెమ్ము)= తొందరగా తీసుకురా!; అని; 
అడుగన్‌+చాలరు= అడగలేక పోయారు. 


తా : ఆ రాక్షసులు ఇలా ఆలోచించసాగారు. 'ఈమె మనకూ దేవతలకూ గొడవలేకుండా పంచిపెడతానని చెప్పి ఈ పనికి 
పూనుకొన్నది. ఆ పనిచేయకుండా తప్పుతుందా! తప్పదు. తప్పించుకోదు. కానీ మనం సాహసించి రమ్మని పిలిస్తే మారు 
పలకదేమో! తిరిగి చూడకుండా వెళ్ళిపోతుందేమో!; చనుదోయిపైన పైట మళ్ళీ వేసేసుకొంటుందేమో; మనతో ఇక 
చాలనుకొంటుందేమో! మరోమాట కలిపి మాట్లాడితే భయపడి వెనుదిరిగి పోతుందేమో! మనపై కోపగిస్తుందేమో! మనల్ని 
విశ్వసించదేమో! అనుకొంటూ ఆమె చూపులకు వాళ్ళు కరిగిపోయారు. మాట్లాడి బెదిరిస్తే తమపై ఆమె ప్రేమ ఎక్కడ 
భంగపడుతుందో అని మిన్నకుండిపోయారు తప్పా 'మగువా! తొందరగా తీసుకురా అంటూ అడగలేకపోయారు. 


అష్టమస్మంధము 133 


వ. అప్పుడు. 321 
ప్రతి : అప్పుడు= ఆ సమయంలో... 


మ. అమరవ్రాతములోనంజొచ్చి దివిజుండై రాహు పీయూషపా 
నము సేయంగని చంద్రభాస్కరులు సన్నల్‌ సేయ నారాయణుం 
దమరారాతిశిరంబు చక్రహతిందున్నాడెన్‌ సుధాసిక్తమై 
యమరత్వంబును జెందె మూర్ధము దదన్యాంగంబు నేలంబదెన్‌. ౩22 


ప్రతి : అమరవ్రాతములోనన్‌= దేవతల గుంపులోనికి; చొచ్చి= ప్రవేశించి; దివిజుందు+ఐ= దేవతగా గుర్తింపబడుతూ; 
రాహు= రాహువు; పీయూష పానము= అమృతపానం; చేయన్‌+కని= చేయడాన్నిచూసి; చంద్ర భాస్మరులు= చంద్రుడు, 
సూర్యుడు; సన్నల్‌+చేయన్‌= సైగ చేయగా; నారాయణుండు= శ్రీహరి; అమర +అరాతి+శిరంబున్‌= ఆ రాక్షసుని శిరస్సును; 
చక్రహతిన్‌= చక్రప్రయోగంతో; తునుము+ఆడెన్‌= నరికాడు; (అప్పుడు అతని) మూర్ధము= రాహువుతల; సుధాసిక్తము+ఐ= 
అమృతంతో తడిసినందువల్ల అమరత్వంబును +చెందెన్‌= మరణం లేనిదయింది; తద్‌+అన్య+అంగంబు= రాహువు మిగిలిన 
దేహభాగం (మొండెం); నేలన్‌+పడెన్‌= నేలమీద పడిపోయింది. 


తా ; ఇంత జాగ్రత్తగా శ్రీహరి పంచుతున్నా కూడా రాహువు అనే అసురజాతికి చెందినవాడు దేవతల గుంపులోకి 
చొరబడి, దేవతల్లాగానే అమృతపానం చేయడం సూర్యచంద్రులు చూశారు. నారాయణునికి సైగచేశారు. వెంటనే శ్రీహరి 
సుదర్శన చక్రం ప్రయోగించి వాడి తలను ఛేదించాడు. అమృతంతో తదిసిన అతడి తల మృత్యువు లేనిదయింది. మిగిలిన 
మొండెం నేలమీద పడిపోయింది. 


విశే ; 'సింహిక) అనే అమరకాంతకు జన్మించినవాడు “రాహువు”. ఇతనికి “స్వర్భానువనిపేరు (చూ.మూలం 8-9-24). 
అందుకే “అర్ధకాయుడని” పేరు పొందాడు. 


అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యవిమర్దనమ్‌ 
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్‌ - అని వ్యాసుడు చేసిన రాహుస్సుతి. 


మొండానికి కేతువని పేరుందని కొందరంటారు - కాని కేతువును “ఛాయా (రాహువు నీడగా) గ్రహంగా చెప్పడమే 
శాస్రీయమని పెద్దలంటారు. 


పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్‌ 

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్‌ - అని కేతు గ్రహస్తుతి. అయినా సుర (అమృతం) 
స్పర్శవల్ల రాహు-కేతువులు నవగ్రహాలలో స్థానం పొందారు. 
ఆ. అజుండు వాని శిరము నంబరవీథిని, గ్రహము సేసి పెట్టి గారవించె; 

వాండు పర్వములను వైరంబు దప్పక భానుచంద్రములను బట్టుచుండు. 3238 
ప్రతి : అజుండు= బ్రహ్మదేవుడు; వానిశిరమున్‌= రాహువు శిరస్సును; అంబర వీధథిని= ఆకాశంలో; [గ్రహము+చేసి +పెట్టి+ 
గారవించెన్‌= ఒక గ్రహంగా నిలిపి ఉంచి గౌరవించాడు; వాండు= ఆ రాహువు; పర్వములను= అమావాస్య, పూర్ణిమ 


134 శ్రీమహాభాగవతము 


దినములలో; వైరంబు+తప్పక= శత్రుత్వాన్ని వీడకుండ; భాను+చంద్రములనున్‌= సూర్యచంద్రులను; పట్టుచుండున్‌= 
మింగుతూంటాడు. 


తా : అప్పుడు బ్రహ్మదేవుడు ఆ శిరస్సును గ్రహించి అంబరవీథిలో రాహుగ్రహంగా నిలిపాడు. ఆ రాహువే తన 
శత్రుత్వాన్ని వదలకుండా అమావాస్యనాడు సూర్యుని, పూర్ణిమనాడు చంద్రుని - ఆయా పర్వదినాలలో మీంగుతూంటాడు. 
వాటినే సూర్యచంద్రగ్రహణ “పర్వ దినాలంటారు. 


విశే : గ్రహసంబంధమైన పుణ్యదినం “పర్వం”. సంక్రాంతి (మంకర) ఉగాది (సూర్య) లాగా అమావాస్య / పూర్ణిమలూ 
పర్వదినాలే. 


క. ఒక బొట్టుం జిక్కకుండంగ, సకలసుధారసము నమరసంఘంబులకుం 
బ్రకటించి పోసి హరి దన, సుకరాకృతిం దాల్బె నసురశూరులు బెగడన్‌ త్రిలైడ్న 


ప్రతి : హరి= (ఆ విధంగా) శ్రీహరి; ఒక బొట్టున్‌ +చిక్కకుండంగన్‌= రాక్షసులకు ఒక చుక్కకూడా దొరకకుండా; అమర 
సంఘంబులకున్‌= దేవతా సమూహానికి; సకలసుధారసమున్‌ = అమృతాన్నంతటినీ; ప్రకటించి పోసి= బాహాటంగా 
పోసి; అసురశూరులు = రాక్షసవీరులు; బెగడన్‌= భయపడగా; తన; సుకర+ఆకృతిన్‌= దివ్యమంగళాకారాన్ని తాల్చెన్‌= 
ధరించాడు. 


తా : ఈ విధంగా శ్రీహరి ఒక చుక్క కూడా రాక్షసులకు చిక్కకుండా అమృతాన్ని అంతా బాహాటంగానే దేవతలకు 
పోశాడు. తరువాత తన మొదటి దివ్యమంగళ విష్ణురూపాన్ని ధరించాడు. దీన్ని చూస్తున్న రాక్షసవీరులు భయపడ్డారు. 


మ. అమరుల్‌ రక్కసులుం బ్రయాసబలసత్తార్ధాఖిమానంబులన్‌ 
సములై లబ్ధవికల్పు లైరి యమరుల్‌ సంశ్రేయముం బొంది ర 
య్యమరారుల్‌ బహుదుఃఖముల్‌ గనిరి తా మత్యంతదోర్గర్వులై; 
కమలాక్షున్‌ శరణంబు వేండని జనుల్‌ గల్యాణసంయుక్తులే? 825 


ప్రతి ; అమరుల్‌= దేవతలు; రక్కసులున్‌= రాక్షసులు; ప్రయాస= (శ్రమలో; బల= బలంలో; సత్త్వ శక్తిలో; అర్థ = 
ధనంలో; అభిమానంబులన్‌= ఆత్మగౌరవంలో; సములు+ఐ= సములే అయినా (అసురులు); లబ్ద వికల్పులు+ఐరి= 
(ఫలితాలు) వికల్పంగా పొందారు; అమరుల్‌+సంశ్రేయమున్‌+ పొందిరి= దేవతలు మిక్కిలి శ్రేయస్సును పొందారు; 
ఆ+అమర+అరుల్‌= ఆ దేవతా శత్రువులు (రాక్షసులు); తాము; అతి+అంత= మిక్షిలి; దోః+గర్వులై= బాహు బలగర్వితులై; 
బహుదుఃఖముల్‌+కనిరి= చాలా కష్టాలుపడ్డారు; (అంచేత); కమల +అక్షున్‌= శ్రీహరిని; శరణంబు వేండని= శరణము 
కోరని; జనుల్‌= జనులు; కల్యాణ సంయుక్తులు +ఏ= శుభాలతో కూడగలరా! 


తా :; దేవతలు రాక్షసులు శ్రమలో, బలంలో, శక్తిసామర్భాలలో, ధనసంపదల్తో, ఆత్మగౌరవంలో అన్నింటా సములే. కాని 
వారివారికి లభించిన ఫలితాలు మాత్రం వేరయ్యాయి. దేవతలు శ్రేయస్సును పొంది ధన్యులయ్యారు. తమ భుజబల 
గర్వంతో మిడిసిపడిన రాక్షసులు ఎన్నో కష్టాలు చవిచూశారు. అంచేత విష్ణుదేవుని శరణుపొందని వారు శుభాన్ని 
పొందజాలరు. 


అష్టమస్మంధము 135 
ఆ దేవాసురయుధద్ధము ఆ 


క. దానవు లమృతము ద్రావం బూని పయోరాశిం ద్రచ్చి పొగిలిన మాడ్మిన్‌ 
శ్రీనాథపరాజ్ముఖులగు, హీనులు వొందంగం జాల రిష్టార్ధంబుల్‌. 326 


ప్రతి : దానవులు = రాక్షసులు; అమృతమున్‌+త్రావన్‌+పూని= అమృతాన్ని తాగాలని ప్రయత్నించి; పయస్‌+రాశిన్‌+త్రచ్చి= 
క్షీరసాగరాన్ని మథించి; పొగిలిన మాడ్మిన్‌= దుఃఖపడిన తీరుగా; శ్రీనాథ =విష్ణువునందు; పరాక్‌ +ముఖులగు = 
విముఖులైనవారు; హీనులు= బుద్ధిహీనులు; ఇష్ట+అర్ధంబుల్‌= తాముకోరిన సంపదల్ని పొందంగన్‌+ చాలరు= పొందజాలరు. 


తా : రాక్షసులు అమృతం త్రాగటంకోసం ప్రయత్నించి పాలకడలిని మధించి చివరికి దుఃఖం పాలైన రీతిగా విష్ణుభక్తి లేని 
బుద్ధిహీనులు తాముకోరిన సంపదల్ని (వ్రేయస్సును) ఎన్నటికీ పొందజాలరు. 


క. శోధించి జలధి నమృతము, సాధించి నిలింపవైరి చక్షుర్గతులన్‌ 
రోధించి సురల కిడి హరి, బోధించి ఖగేంద్రు నెక్కి పోయె నరేంద్రా! 3827 


ప్రతి : నర+ఇంద్రా= రాజా? హరి= శ్రీహరి; జలధిన్‌+శోధించి= సముద్రాన్ని చిలికి; అమృతము సాధించి= అమృతాన్ని 
సంపాదించి; నిలింపవైరి +చక్షస్‌+గతులన్‌= రాక్షసుల కనుచూపులను; రోధించి= అడ్డగించి (కన్నుగప్పి) సురలకున్‌+ఐఇడి= 
దేవతలకే పంచిపెట్టి; బోధించి= వారికి కొన్ని హెచ్చరికలు చేసి ఖగ+ఇంద్రున్‌+ఎక్కి= గరుడుని అధిరోహించి; పోయెన్‌= 
వెళ్ళిపోయాడు. 

తా : రాజా! ఆ విధంగా శ్రీహరి సముద్రాన్ని మథించి, అమృతాన్ని సంపాదించి, రాక్షసుల కన్నుగప్పి, దేవతలకే 
అమృతాన్ని పంచి, వారికి కొన్ని హెచ్చరికలు చేసి, గరుత్మంతుని అధిరోహించి వెళ్ళిపోయాడు. 


క. _శుద్ధముగ సురల కమృతము, సిద్ధించిన నసురవరులు సిడిముడిపడుచున్‌ 
గ్రుద్దులు నానాయుధ సన్నద్ధులు నయి యుద్ధమునకు నడచిరి బలిమిన్‌. 3828 


ప్రతి : శుద్ధముగన్‌= సంపూర్ణంగా; సురలకున్‌= దేవతలకు; అమృతము; సిద్ధించినన్‌= సమకూడినందువల్ల; అసురవరులు= 
రాక్షస శ్రేష్టులు; చిడిముడి+పడుచున్‌= కోపతాపాలు పడుతూ; క్రుద్దులు= (కోధం కలిగినవారు; నానాయుధ+సన్నదడ్దులున్‌+ 
అయి= అనేక విధాల ఆయుధాలతో సంసిద్లులె; బలిమిన్‌= బలంతో; యుద్ధమునకున్‌+నడచిరి= యుద్దానికి బయలుదేరారు. 


ధా 
తా : అమృతం సంపూర్ణంగా దేవతలకే సమకూరినందువల్ల దైత్యులు, కోపతాపాలు పొంది, అతిక్రుద్దులై నానా విధములైన 
ఆయుధాలతో సంసిద్ధులై వీరుల బలంతో కూడినవారై యుద్దానికి బయలుదేరారు. 


క. ధన్యులు వైరోచని శత, మన్యుప్రముఖులు మదాభిమానులు దమలో 

నన్యోన్యరణము బాణా, సిన్యాసంబులను బేర్చి చేసిరి కడిమిన్‌. 3829 
ప్రతి : ధన్యులు= పుణ్యులు / భాగ్యవంతులు; వైరోచని= విరోచనుని కుమారుడు బలి; శతమన్యు= దేవేంద్రుడు; ప్రముఖులు = 
మొదలైనవారు - (సురాసురులు) మద్‌+అభిమానులు= మదంతో, ఆత్మప్రత్యయంతో నిండినవారు; తమలోన్‌= తమలోతాము; 
అన్యోన్యరణము = ఒకరితో ఒకరు యుద్ధం; బాణ+అసి+న్యాసంబులను +పేర్చి= బాణాలతో, కత్తులతో విజృంభించి; 
కడిమిన్‌= పట్టుదలతో; చేసిరి= చేశారు. 


136 శ్రీమహాభాగవతము 


తా : భాగ్యవంతులైన బలి, భగవదనుగ్రహం పొందిన ఇంద్రుడు, తక్కిన దేవాసురులు, మదంతో, ఆత్మాభిమానంతో 
బాణాలు, కత్తులు సమకూర్చుకొని తమలోతాము (ఒకరు మరొకరితో) పట్టుదలతో యుద్ధం చేయటం ప్రారంభించారు. 
మ. అరుదై కామగమై మయాసురకృతంబై లోకితాలోక్యమై 

వరశస్తాస్రసమేతమై తరళమై వైహాయసంబై మహి 

సురయోధాన్వితమైన యానమున సంశోభిల్లెంబూర్లేందు సు 

స్థిరకాంతిన్‌ బలి చామరధ్వజచమూదీప్తస్థితిన్‌ ముందటన్‌. 3౨80 
ప్రతి : అరుదు+ఐ= అపురూపమైనదై (ఆశ్చర్యం కల్గించే); కామగము+ఐ= ఇష్టాన్ని అనుసరించి పయనించేదై (కామగమనం 
కల్లినదై; మయాసురకృతంబు+ఐ= మయునిచే నిర్మింపబడినదై; లోకిత= చూడబడిన; అలోక్యమై= చూడదగిన వస్తువు 
గలద్రై వరశస్త+అస్త సమేతము+ఐ= గొప్ప శస్తాస్తాలతో కూడినదై) తరళము+ఐ= ప్రకాశించునదై; వైెహాయసంబు+ఐ= 
ఆకాశంలో తిరిగేది అయి; మహా+అసుర= గొప్పరాక్షస; యోధ +అన్వితమైన = భటులతో కూడిన; యానమునన్‌= 
దివ్యరథంలో; బలి= బలి చక్రవర్తి పూర్ణ+ఇందు సుస్థిరకాంతిన్‌= పూర్ణచంద్రుడిలాంటి దివ్యప్రకాశంతో; చామర = 
వింజామరలతో; ధ్వజ= జండాలతో; ముందటన్‌= ముందు; చమూ+దీప్త+స్థితిన్‌= (దానవ) సైన్యాలతో ప్రకాశించినస్థితితో; 
సంశోఖభిలైన్‌= మిక్కిలిగా ప్రకాశించాడు. 
తా; ఆ బలిచక్రవర్తి పూర్ణచంద్రుని వంటి దివ్యప్రకాశంతో తన రథంపై బయలుదేరాడు. ఆ రథం చాలా అపురూపమైనది. 
మయుడు నిర్మించినదది. కనిపించీ కనిపించకుండా చూడదగిన వస్తువులను చూచునదై ఆశ్చర్యకరంగా ఆకాశమార్గంలో 
పయనిస్తుంది. గొప్పశస్తాస్తాలు ఆ రథంలో సమకూర్ప్చబడి ఉన్నాయి. గొప్ప రాక్షస భటులు దాన్ని రక్షిస్తుంటారు. 
చామరాలతో, ధ్వజాలతో దానవ సైన్యాలు ముందు వెళ్తూండగా ఆ కాంతిలో బలి చక్రవర్తి మిక్కిలిగా ప్రకాశించాడు. 
వ. మణజియు నముచి శంబర బాణ ద్విమూర్ధ కాలనాభ శకుని జంభాయోముఖ ప్రహేతి హేతి భూత 
సంత్రాస హయగ్రీవ కపిలేల్వ లోత్క్మల మేఘదుందుభి మయ త్రిపురాధిప విప్రచిత్తి విరోచన వజదంష్ట 
తార కారిష్టారిష్టనేమి శుంభ నిశుంభ శంకుళిరః ప్రముఖులును, బౌలోమ కాలకేయులును, నివాత కవచ 
ప్రభృతులును, దక్కిన దండ యోధులునుం గూడికొని యరదంబులం దురంగంబుల మాతంగంబుల 
హరిణంబుల హరి కిరి కీట జలచరంబులను, శరభ మహిష గవయ ఖడ్గ గండభేరుండ చమరీ జంబుక 
శార్దూల గోవృషాది మృగంబులను, గంక గృధ్ర కాక కుక్కుట బక శ్యేన హంసాది విహంగంబులను, దిమి 
తిమింగిలాది జలచరంబులను, నరులను, నసుర సుర నికర వికృతి విగ్రహరూపంబులగు జంతువులను 
నారోహించి, తమకు నడియాలంబులగు గొడుగులు జోదుంగైదువులు పక్కెరలు బొమిడదికంబులు మొదలగు 
పోటు ముట్లాయితంబుగం గైకొని వేజు వేజ మొనలై విరోచననందనుండగు బలిముందట నిలువంబడిరి; 
దేవేంద్రుండును నైరావతారూఢుండై వైశ్వానర వరుణవాయు దండధరా ద్యనేక నిర్ణరవాహినీ సందోహంబును, 
దాను నెదురుపడి పిజు తివియక మోహరించె; నట్లు సంరంభసన్నాహ సముత్సాహంబుల రెండు దెజంగుల 
వారునుం బోరాడు వేడుకల మీంటగు మాటల సందడించుచున్న సమయంబున, తితి1 


అష్టమస్మంధము 13/7 


ప్రతి ; మజియున్‌= ఇంకా; నముచి, శంబర, బాణ, ద్విమూర్ధ, కాలనాభ, శకుని, జంభ, అయోముఖ, ప్రహేతి, హేతి, 
భూత సంత్రాస, హయగ్రీవ, కపిల, ఇల్వల, ఉత్మల, మెఘదుందుఖి, మయ, త్రిపురాధిప (త్రిపురా సురులు); విప్రచిత్తి 
విరోచన, వజదంష్హ్ర తారక, అరిష్ట అరిష్టనేమి, శుంభ, నిశుంభ, శంకుశిరః; ప్రముఖులును= మొదలైనవారు, పౌలోమ 
కాలకేయులును= పౌలోముడు, కాలకేయుడు; నివాతకవచ; ప్రభృతులును= మొదలైనవారు; తక్కిన= మిగిలిన; 
దందయోధులునున్‌= మహావీరులు; కూడికొని= కలిసి; అరదంబులన్‌= రథాలను; తురంగంబులన్‌= గుర్రాలను; 
మాతంగంబులన్‌= ఏనుగులను; హరిణంబులన్‌= జింకలను; హరి= సింహాలను; కిరి= పందులను; కీట= కీటకాలను; 
జలచరంబులను= నీటి జంతువులను; శరభ= శరభాలను; మహిష= దున్నపోతులను; గవయ = గురుపోతులను; ఖద్ద= 
ఖద్గ్దమృగాలను, జంబుక = నక్కలను, శార్జూల= పులులను; గోవృషాది= ఆవులు, ఎద్దులు మొదలైన; మృగంబులను= 
జంతువుల్ని కంక= రాబందులను; గృధ్ర= గద్దలను; కాక= కాకులను; కుక్కుట = కోడిపుంజుల్ని; బక= కొంగలను; శ్యేన= 
దేగలను; హంసాది= హంసలు మొదలైన; విహంగంబులను= పక్షులను; తిమి= తిములు, తిమింగిలాది= తిమింగిలాలు 
మొదలైన; జలచరంబులను = నీటి జంతువులను; నరులను = మనుష్యులను; అసుర= రాక్షస; సుర= దేవతా; నికర= 
సముదాయాల; వికృతి విగ్రహ రూపంబులగు జంతువులను = వికారమైన ఆకారాలలో కూడి ఉన్న జంతువుల్ని ఆరోహించి= 
ఎక్కి తమకున్‌= తమకు; అడియాలంబులు +అగు = సంకేతాలయిన; గొడుగులు; జోడుంగైదువులు= కవచాలు, ఖడ్డాలు; 
పక్కెరలు= ఏనుగులకు, గుర్రాలకు వేసే తొడుగు కవచాలు; బొమిడికంబులు= శిరస్రాణాలు; మొదలగు; పోటుముట్లు= 
యుద్ధ సామగ్రిని (ఆయుధాలను) ఆయితంబుగన్‌= చక్కగా కైకొని= ధరించి; వేజలు+వేజమొనలై= వేరువేరుగా 
గుంపులుగా దళాలుగా ఏర్పడి; విరోచన నందనుండగు= విరోచనుడి కుమారుడైన; బలిముందటన్‌= బలిముందు; 
నిలువంబడిరి= నిలబడ్డారు; దేవేంద్రుండును; ఐరావత +ఆరూఢుడై= ఐరావతం ఎక్కినవాడై; వైశ్వానర = అగ్ని వరుణ= 
వరుణదేవుడు; వాయు= వాయువు; దండధరాది+అనేక= యముడు మొదలైన అనేక; నిర్ణరవాహినీ సందోహంబునున్‌= 
దేవతల సైన్యసముదాయంతో; తాను= ఇంద్రుడు; ఎదురుపడి= ఎదుర్శొని; పిణుతివియక= వెనుదీయకుండా; మోవరించెన్‌= 
సైన్యాన్ని నిల్పినాడు; అట్లు= ఆవిధంగా; సంరంభ= వేగిరపాటుతో; సన్నాహ= సైన్యాన్ని స్థిరపరచటంతో; సమ్‌ + 
ఉత్సాహంబులన్‌= మిక్కిలి సమరోత్సాహంతో; రెండు తెజంగులవారునున్‌= రెండు సమూహాలవారూ; పోరాడు వేదుకలన్‌= 
యుద్ధంచేసే సంబరంలో; మీంటగు +మాటలన్‌= వాడి మాటలతో; సందడించుచున్న సమయంబునన్‌= ఆక్షేపించుకొంటున్న 
సమయంలో... 


తా ; ఇంకా నముచి, శంబరుడు, బాణుడు, ద్విమూర్తుడు, కాలనాభుడు, శకుని, జంభుడు, అయోముఖుడు; ప్రహేతి, 
హేతి, భూత సంత్రాసుడు, హయగ్రీవుడు, కపాలుడు, ఇల్వలుడు, ఉత్మలుడు, మేఘదుందుభఖి, మయుడు, త్రిపురాసురులు, 
విప్రచిత్తి, విరోచనుడు, వజదంట్రడు, తారకుడు, అరిష్టుడు, అరిష్టనేమి, శుంభుడు, నిశుంభుడు, శంకుశిరుడు 
మొదలైన వారంతా ఒక గుంపుగా నిలబడ్డారు. పౌలోముడు, కాలకేయుడు, నివాతకవచులు మొదలైన మహావీరులు 
మహాదళంగా నిలబడ్డారు. వీరంతా రథాలను, గుర్రాలను, ఏనుగులను, జింకలను, సింహాలను, పందులను, కీటకాలను, 
నీటి జంతువుల్ని శరభాలను, దున్నపోతులను, గురుపోతులను, ఖద్గ్దమృగాలను, గండభీరుండాలను, చమరీమృగాలను, 
నక్కలను, పులులను, ఎద్దులను, వాహనాలుగా చేసుకొన్నారు. ఇంకా రాబందులను, గద్దలను, కాకులను, కోడిపుంజులను, 
కొంగలను, హంస మొదలైన పక్షులను కూడా ఎక్కారు. తిమి తిమింగలాది నీటి జంతువులను, మనుష్యులను, రాక్షస, 
దేవతా రూపాలలో ఉన్న జంతువులను కొంతమంది అధిరోహించారు. తమకు సంకేతాలయిన గొడుగులను, 


138 శ్రీమహాభాగవతము 


కవచఖఢ్గాలను, ఏనుగులకు, గుర్రాలకు వేసే పై తొడుగులను, శిరస్తాణాలను ధరించి వేరువేరుదళాలుగా నిద్ధపడి 
బలిచక్రవర్తి ముందు నిలిచారు. దేవేంద్రుడు ఐరావతాన్ని అధిరోహించి వచ్చాడు. అతనికి సహాయంగా వచ్చిన అగ్ని 
వరుణ, వాయు, యమాది దేవతలు సైన్యంతో కూడి ఇంద్రుడు బలిని వెనుదీయని పరాక్రమంతో ఎదిరించాడు. ఆ 
విధంగా ఉభయ సైన్యాలవారూ యుద్దానికి సన్నద్ధులవుతూ, యుద్ధంచేయాలని సంబరపడుతూ, వేగిరపడుతూ, 
వాడివాడిమాటలతో ఒకరినొకరు ఆక్షేపించుకొంటున్న సమయంలో 


స్‌ వజదం్రాంచితవ్యజనంబులును బర్హ చామరంబులు సితచ్చత్రములును 
జిత్రవర్ణధ్వజచేలంబులును వాత చలితోత్తరోష్టీషజాలములును 
జప్పుళ్ల నెసంగు భూషణ కంకణంబులుం జందాంశురోచుల శస్రములును 
వివిధఖేటకములు వీరమాలికలును బాణపూర్ణములైన తూణములును 


ఆ. నిండి పెచ్చురేంగి నిర్ణరాసురవీర, సైన్యయుగ్మకంబు సాల నొప్పె 
గ్రాహతతులతోడంగలహంబునకు వచ్చు, సాగరముల భంగి జనవరేణ్య! 332 


ప్రతి : జనవరేణ్య= ఓ రాజా; వజదంష్ట్ర+అంచిత +వ్యజనంబులును = వజ్రాలవంటి కఠినమైన కోరలు గల్గి దండాలచేత 
అలంకరింపబడిన ఆలవట్టాలు (విసనకర్రలు); బర్హచామరంబులు = నెమలిపింఛములతో అలంకరింపబడిన వింజామరలు; 
సితచ్చత్రములును= వెల్లగొడుగులు (తెల్లని గొడుగులు); చిత్ర వర్ణ ధ్వజచేలంబులును= సొగసైన రంగురంగుల జెండాల 
గుడ్డలు; వాత+చలిత +ఉత్తర +ఉప్టీష జాలములును= గాలికి కదలాడే పై తలపాగాల గుడ్డలు; చప్పుళ్ళన్‌+ఎసంగుభూషణ 
కంకణంబులున్‌= గలగలమని ధ్వనించే కంకణాది ఆభరణాలు; చండ +అంశు+రోచుల +శస్తములును = సూర్యుని కాంతి 
వంటి కాంతితో ధగధగలాడే శస్తాలు; వివిధ ఖేటకములు= రకరకాల దాళ్ళు; వీర మాలికలును= వీరులకు వేసే 
హారాలు; బాణపూర్ణములైన తూణములును = అమ్ములతో నిండిన పొదులు; నిండి= వీటితో కూడి; పెచ్చురేంగి= విజృంభించి; 
నిర్ణర+అసుర +వీర+ సైన్య+యుగ్మకంబు = దేవదానవుల వీరులైన ఉభయ సైన్యాలూ; (గ్రాహతతులతోదన్‌= మొసళ్ళతో 
నిండి; కలహంబునకున్‌+వచ్చు= పోరాడడానికి వచ్చిన; సాగరములభంగిన్‌= రెండు సముద్రాలలాగా; చాలన్‌+ఒప్పెన్‌= 
మిక్కిలి ప్రకాశించాయి. 


తా; ఓ రాజా! వజదంష్టలవంటి దండాలు కల్గిన ఆలవట్టాలు, నెమలిపురులతో అలంకరింపబడిన వింజామరలు, 
తెల్లగొడుగులు, సొగసైన రంగురంగుల జెండాలు, గాలికి రెపరెపలాడే తలపాగాలు, గలగలమని ధ్వనించే కంకణాది 
ఆభరణాలు, ధగధగలాడే శస్తాలు, రకరకాల డాలులు, హారాలు, నిండిన అంపపొదులు; వీటితోకూడి దేవదానవుల 
వీరసైన్యాలు రెండూ ఒక్కసారిగా విజ్బంభించాయి - ఇది ఎలా ఉందంటే మొసళ్ళతో నిండిన రెండు సముద్రాలు 
ఒకదానిపై ఒకటి పడ్డట్టు ఉంది. 


క. ఖేరీభాంకారంబులు వారణఘీంకారములును వరహరిహేషల్‌ 
భూరిరథనేమిరవములు 'ఘోరములై పెల్లగించెంగులశైలములన్‌. ౨838 


ప్రతి: భేరీభాంకారంబులు = భేరీవాద్యాలనుండి పుట్టిన భాంకారాలు; వారణ = ఏనుగులయొక్క కఘీంకారములును= 
ఘీంకారాలు; వర= శ్రేష్టములైన; హరి= గుర్రాల; హేషల్‌= సకిలింతలూ; భూరి= పెద్దదైన; రథనేమి= రథచక్రాల; 


అష్టమస్మంధము 139 


రవములు= శబ్దాలు; ఘఫోరములు+ఐ= మిక్కిలి భయంకరంగా ఉన్నవై, కులశైలములన్‌= సప్తకులపర్వతాలను; వెల్లగించెన్‌= 
తలక్రిందులు చేశాయి. 

తా : దేవాసుర సంగ్రామంలో భేరీభాంకారాలు, ఏనుగుల కీంకారాలు, గుర్రాల సకిలింతలు, రథచక్రాల సవ్వడులు - 
అన్నీ కలిసి భయంకరమైన శబ్దాల్ని పుట్టించాయి - ఆ ధ్వనులతో కులపర్వతాలు తలకిందులయ్యాయి. 

వ. ఇ వ్విధంబున నుభయబలంబులును మోహరించి బలితో నింద్రుండును, దారకునితో గుహుండును, 
హేతితో వరుణుందును, బ్రహేతితో మిత్రుండును, గాలనాభునితో యముండును, మయునితో విశ్వకర్మయు, 
శంబరునితోంద్వష్టయు, విరోచనునితో సవితయు, నముచితోంబరాబితుందడును, వృషపర్వునితో నశ్చ్వినీ 
దేవతలును, బలిసుతబాణాది పుత్రశతంబుతో సూర్యుండును, రాహువుతో సోముండును, బులోమునితో 
ననిలుండును, శుంభ నిశుంభులతో భద్రకాళలీదేవియు, జంభునితో వృషాకపియును, మహిషునితో 
విభావసుండును, నిల్వల వాతాపులతో బ్రహ్మపుతులును, దుర్మర్షణునితోంగామదేవుండును, నుత్మలునితో 
మాతృకా గణంబును, శుక్రునితో బృహస్పతియు, నరకునితో శనైశ్చరుండును, నివాతకవచులతో 
మరుత్తులును, గాలేయులతో వసువులు నమరులును, బౌలోములతో విశ్వేదేవగణంబును, (గోధవశులతో 
రుద్రులును, నివ్విధంబునం గలసి పెనంగి ద్వంద్వ యుద్ధంబు సేయుచు మణియు రధికులు రధికులను, 
పదాతులు పదాతులను, వాహనారూధులు వాహనారూఢులను దాంకి సింహనాదంబులు సేయుచు, 
నట్టహాసంబు లిచ్చుచు నాహ్వానంబు లొసంగుచు, నన్యోన్య తిరస్కారంబులు సేయుచు, బాహునాదంబుల 
విజ్బంభించుచుం, బెనుబొబ్బల నుబ్బిరేంగుచు, హుంకరించుచు, నహంకరించుచు, ధనుర్గుణంబులం 
డంకరించుచు, శరంబుల నాంటించుచుం బరశువుల నజకుచుం, జక్రంబులం జెక్కుచు, శక్తులం దునుముచుం, 
గశలం బెట్టుచుం, గుఠారంబులంబొడుచుచు, గదల నడచుచుం, గరంబులం బొడుచుచుం గరవాలంబుల 
వ్రేయుచుంబట్టిసంబుల నొంచుచుం, బ్రాసంబులం ద్రైంచుచుం, బాశంబులం గట్టుచుం, బరిఘంబుల 
మొత్తుచు, ముసలంబుల మోందుచు, ముధద్గరంబులంజదుపుచు, ముష్టివలయంబుల ఘట్టించుచుం, 
దోమరంబుల నుజుముచు, శూలంబులంజిమ్ముచు, నఖంబులం జీరుచుం, దరుశైలంబుల యువ్వుచు, 
నుల్ముకంబులం జూందుచు నిట్లు బహువిధంబులం గలహవిహారంబులు సలుపు నవసరంబున భిన్నంబులైన 
శిరంబులును, విచ్చిన్నంబులైన కపాలంబులును, వికలంబులైన కపోలంబులును, జిక్కువడిన 
కేశబంధంబులును, భగ్నంబులైన దంతంబులును, గృత్తంబులైన భుజంబులును, ఖండితంబులైన 
కరంబులును, విదళితంబులైన మధ్యంబులును, వికృతంబులైన వదనబింబంబులును, వికలంబులైన 
నయనంబులును, వికీర్ణంబులైన కర్ణంబులును, విశీర్ణంబులైన నాసికలును, విజిగి పడిన యూరుదేశంబులును, 
విసంధులైన పదంబులును, జిరింగిన కంకటంబులును, రాలిన భూషణంబులును, వ్రాలిన కేతనంబులును, 
గూలిన ఛత్రంబులును, యొగ్గిన గజంబులును, నుగ్గయిన రథంబులును, నుజుమైన హయంబులును, 
జిందజవందజలైన భటసమూహంబులును, నొజలెడు కొజప్రాణంబులును, బొరలెడు మేనులును, 


140 శ్రీమహాభాగవతము 


నుబ్బియాడెడు భూతంబులును, బాజిడు రక్తప్రవాహంబులును, గట్టలు గొన్న మాంసంబులును, నెగసి 
తిరిగెడి కళలేబరంబులును, గలకలంబులు సేయు కంక గృధ్రాది విహంగంబులు నయి యొప్పు 
న ప్పో రతిఘోరంబయ్యె నప్పుడు. 334 


ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ విధంగా; ఉభయబలంబులును= దేవదానవ సైన్యాలు రెండూ; మోహరించి= ఎదుర్మొని 
(నతరువాత) బలితోన్‌+ఇంద్రుండునున్‌= బలితో ఇంద్రుడు; తారకునితోన్‌+గుహుండును = తారకునితో కుమారస్వామి; 
హేతితో వరుణుందడును= హేతితో వరుణుడు; ప్రహేతితో మిత్రుండును= ప్రహేతితో మిత్రుడు; కాలనాభునితో 
యముండును= కాలనాభునితో యముడు; మయునితో విశ్వకర్మయున్‌= మయునితో విశ్వకర్మ శంబరునితోన్‌+త్వష్టయున్‌= 
శంబరునితో త్వష్ట విరోచనునితో సవితయున్‌= విరోచనునితో సవిత; నముచితోం బరాజితుందును= నముచితో పరాజితుడు; 
వృషపర్వునితోన్‌ +అశ్వినీ దేవతలును= వృషపర్వునితో అశ్వినీదేవతలు; బలిసుత బాణాది పుత్ర శతంబుతో సూర్యుందును= 
బాణుడు మొదలైన నూరుమంది బలి కుమారులతో సూర్యుడు; రాహువుతో సోముండును= రాహువుతో చంద్రుడు; 
పులోమునితోన్‌ +అనిలుండును= పులోమునితో వాయువు; శుంభనిశుంభులతో భద్రకాళీ దేవియున్‌= శుంభ నిశుంభులతో 
భద్రకాళి, జంభునితో వృషాకపియును= జంభునితో వృషాకపి; మహిషునితో విభావసుండును= మహిషునితో 
విభావసుడు; ఇల్వల వాతాపులతో బ్రహ్మపుత్రులును= ఇల్వలుడు, వాతాపి అనే వారితో బ్రహ్మపుత్రులు; దుర్మర్నునితో + 
కామదేవుండును = దుర్శర్నునితో మన్మథుడు; ఉత్మలునితోన్‌ +మాతృకాగణంబును = ఉత్మలునితో సప్తమాతృకలు; 
శుక్రునితోన్‌ +బ్బృహస్పతియున్‌= శుక్రునితో బృహస్పతి; నరకునితోన్‌ +శనైశ్చరుండును= నరకునితో శనైశ్చరుడు; 
నివాతకవచులతోన్‌ +మరుత్తులును= నివాతకవచులతో మరుత్తులు; కాలేయులతోన్‌ +వసువులున్‌ +అమరులను = 
కాలేయులతో వసువులు, దేవతలు; పౌలోములతోన్‌ +విశ్వేదేవగణంబును = పాలోములతో విశ్వేదేవుల సమూహము; 
కోధవశులతోన్‌+రుద్రులును= క్రోధవశులతో రుద్రులు; ఈ విధంబునన్‌= ఈ విధంగా; కలసిపెనంగి= కలసి పోరాడుతూ; 
ద్వంద్వయుద్ధంబు +చేయుచున్‌= ద్వంద్వయుద్ధం చేస్తూ మజియున్‌= ఇంకా; రథికులు +రథికులును= రథికులు, రథికులనూ; 
పదాతులు +పదాతులను= కాలిబంట్లు, కాలిబంట్లనూ; వాహనారూఢులు +వాహనారూఢులను = వాహనాల వారు, వాహనాల 
వారిని తాంకి= ఎదుర్శొని; సింహనాదంబులు +చేయుచున్‌= సింహనాదాలు చేస్తూ అట్టహాసంబులు +ఇచ్చుచున్‌= బిగ్రరగా 
నవ్వుతూ; ఆహ్వానంబులు+ఒసంగుచున్‌= ఒకరినొకరు యుద్దానికి పిలుస్తూ; అన్యోన్య తిరస్మారంబులు +చేయుచున్‌= 
ఒకరినొకరు ధిక్కరిస్తూ; బాహునాదంబులన్‌+విజ్బంభించుచున్‌ = బాహువులు అప్పళిస్తూ చెలరేగుతూ; పెనుబొబ్బలన్‌ + 
ఉబ్బిరేగుచున్‌= గావుకేకలతో ఉప్పాంగిపోతూ; హుంకరించుచున్‌= హుంకారాలు చేస్తూ అహంకరించుచున్‌= 'నెను 
“నేను అని గర్విస్తూ ధనుర్గుణంబులన్‌+టంకరించుచున్‌= ధనుష్టంకారాలు చేస్తూ (అల్లెత్రాటి ధ్వనిని టంకారమంటారు); 
శరంబులన్‌+నాంటించుచున్‌ =బాణాలు నాటుతూ; పరశువులన్‌+నజుకుచున్‌= గొడ్డళ్ళతో నరుకుతూ; చక్రంబులన్‌+ 
చెక్కుచున్‌= చక్రాలతో ఖండిస్తూ; శక్తులన్‌+తునుముచున్‌= శక్తులతో ముక్కలుచేస్తూ కశలన్‌+పెట్టుచున్‌= కొరడాలతో 
కొడుతూ; కుఠారంబులన్‌+పొడుచుచున్‌= గొడ్డళ్ళతో పొడుస్తూ గదలన్‌+అడచుచున్‌= గదలతో మోదుతూ; కరంబులన్‌+ 
పొడుచుచున్‌= చేతులతో గుద్దుతూ; కరవాలంబులన్‌= కత్తులతో; వ్రేయుచున్‌= నరుకుతూ; పట్టిసంబులన్‌+నొంచుచున్‌= 
అడ్డకత్తులతో నొప్పిస్తూ ప్రాసంబులన్‌= ఈటెలతో; తైంచుచున్‌= తెగవేస్తూ, పాశంబులన్‌ +కట్టుచున్‌= తాళ్ళతో కట్టేస్తూ; 
పరిఘంబులన్‌+మోందుచున్‌= ఇనుపకట్ల గుదియలతో మోదుతూ; ముసలంబుల మోందుచు= రోకళ్లతో దంచుతూ; 
ముద్దరంబులన్‌ +చదుపుచున్‌= సమ్మెటలతో బాదుతూ; ముష్టివలయంబులన్‌= పిడికిళ్ళతో చుట్టూరా; ఘట్టించుచున్‌= 


అష్టమస్మంధము 1141 


గుద్దుతూ; తోమరంబులన్‌= చిల్లకోలలతో; నుజుముచున్‌= పిండిచేస్తూ శూలంబులన్‌= శూలాలతో; చిమ్ముచున్‌= 
కుమ్ముతూ; నఖంబులన్‌= గోళ్ళతో; చీరుచున్‌= చీల్చుతూ; తరు +శైలంబులన్‌= చెట్లను, కొండల్ని అువ్వుచున్‌= విసురుతూ; 
ఉల్ముకంబులన్‌= కొరవులతో; చూండుచున్‌= కాలుస్తూ ఇట్లు బహువిధంబులన్‌= అనేక విధాలుగా? కలహవిహారంబులు = 
పోరాటములు; సలుపున్‌+అవసరంబునన్‌= చేస్తున్న సమయంలో; భఖీన్నంబులైన శిరంబులును= పగిలిన తలలు; 
విచ్చిన్నంబులైన +కపాలంబులును= బద్దలయిన పుర్రెలు; వికలంబులయిన కపోలంబులును= చీలిపోయిన చెక్కిళ్ళు; 
చిక్కు+పడిన+కేశ బంధంబులున్‌= చిక్కుపడిపోయిన కొప్పులు; భగ్నంబులైన దంతంబులును= విరిగిపోయిన పండ్లు 
(దంతాలు); కృత్తంబులయిన +భుజంబులును = నరకబడిన భుజాలు; ఖండితంబులైన కరంబులును = తెగిపడిన చేతులు; 
విదళితంబులు +ఐన +మధ్యంబులును= విరిగిన నడుములు; వికృతంబులైన వదన బింబంబులును= నుజ్ఞునుజ్జుగా అయిన 
ముఖాలు; వికలంబులైన +నయనంబులును = లొట్టలుపోయిన కన్నులు; వికీర్ణంబులైన కర్ణంబులును= ముక్కలయి విరిగిపడిన 
చెవులు; విశీర్ణంబులైన నాసికలును= తెగిన ముక్కులు; వితిగిపడిన +ఊరుదేశంబులును = విరిగిపడిపోయిన తొడలు; 
విసంధులయిన పదంబులును= ఊడిపోయిన కాళ్ళు; చిరింగిన కంకటంబులును= చిరిగిపోయిన కవచాలు; రాలిన 
భూషణంబులును= కింద రాలిపడిన ఆభరణాలు; వ్రాలిన కేతనంబులును= వాలిపోయిన కేతనాలు; కూడిన ఛత్రంబులును= 
కూలిపోయిన గొడుగులు; మొగ్గిన గజంబులును= కుంగినేలబడిన ఏనుగులు; నుగ్గయిన రథంబులును= నుగ్గునుగ్గయిన 
రథాలు; నుజుమైన హయంబులును= తుక్కుతుక్క్మయిన గుర్రాలు; చిందజవందజలయిన భట సమూహంబును= 
చెల్లాచెదరయిన సైన్యసమూహాలు; ఒఅలెడుకొజ ప్రాణంబులును = కొట్టుకొంటున్న కొనప్రాణాలు; పొరలెడు మేనులును= 
పొర్గ్లాడుతున్న సైనికుల శరీరాలు, జంతువుల శరీరాలు; ఉబ్బి+ఆదెడు+భూతంబులును= చిందులు తొక్కుతున్న పిశాచాలు; 
పాటిడు రక్తప్రవాహంబులును= పారుతున్న రక్తపుటేర్లు; కట్టలు కొన్న మాంసంబులును= రాశులుగా పోగులు పడిన 
మాంసఖండాలు; ఎగసి తిరిగెడి కళేబరంబులును; ఎగిరిపడుతున్న పీనుగులు; కలకలంబులు +చేయు +కంక +గృధ్రాది+ 
విహంగంబులున్‌+అయి= పెద్దరొద చేస్తున్న రాబందులు, గద్దలు మొదలైన పక్షులతో; ఒప్పు= భయంకరంగా కనిపిస్తున్న; 
ఆ+పోరు= ఆ యుద్ధం; అతి+ఘోరంబు +అయ్యెన్‌= అతి దారుణంగా ఉంది. అప్పుడు= ఆ సమయంలో... 


తా : ఈ విధంగా దేవదానవ సైన్యాలు రెండూ గుమికూడాయి. అప్పుడు బలితో ఇంద్రుడు; తారకునితో కుమారస్వామి; 
హేతితో వరుణుడు. ప్రహేతితో మిత్రుడు, కాలనాభునితో యముడు, మయునితో విశ్వకర్మ శంబరునితో త్వష్ట విరోచనునితో 
సవిత; నముచితో పరాజితుడు; వృషపర్వునితో అశ్వినీ దేవతలు; బాణుడు మొదలైన నూరుమంది బలి కుమారులతో 
సూర్యుడు, రాహవుతో చంద్రుడు, పులోమునితో వాయువు, శుంభనిశుంభులతో భద్రకాళి; జంభునితో వృషాకపి; మహిషునితో 
విభావసుడు; ఇల్వలుడు వాతాపులతో బ్రహ్మపుత్రులు; దుర్మర్నునితో మన్మథుడు; ఉత్మలునితో సప్తమాతృకలు; శుక్రునితో 
బృహస్పతి, నరకునితో శనైశ్చరుడు; నివాతకవచులతో మరుత్తులు; కాలేయులతో వసువులు, అమరులు; పౌలోములతో 
విశ్వేదేవులు, (కోధవశులతో రుద్రులు; ఈ విధంగా కలిసి పోరాడుతూ, ద్వంద్వయుద్ధం చేస్తూ విజృంభించారు. రథికులు 
రథికులతో, కాలిబంట్లు కాలిబంట్లతో, ఆయా వాహనాలలోనివారు, వాహనాలవారితో; సింహనాదాలు చేస్తూ, బిగ్గరగా 
నవ్వుతూ, ఒకరినొకరు యుద్దానికి పిలుస్తూ బాహువులు అప్పళిస్తూ చెలరేగుతూ, గావు కేకలతో ఉబ్బిపోతూ, హుంకారాలు 
చేస్తూ, గర్విస్తూ, ధనుష్టంకారాలు చేస్తూ, బాణాలు నాటుతూ, గొడ్డళ్ళతో నరుకుతూ; చక్రాలతో ఖండిస్తూ, శక్తులతో 
ముక్కలు చేస్తూ కొరడాలతో కొడుతూ; గొడ్డళ్ళతో పొడుస్తూ గదలతో మోదుతూ, చేతులతో గుద్దుతూ, కత్తులతో నరుకుతూ, 
అడ్డకత్తులతో నొప్పిస్తూ, ఈటెలతో తెగవేస్తూ, తాళ్ళతో కట్టివేస్తూ, ఇనుప గుదియలతో మొత్తుతూ, రోకళ్ళతో దంచుతూ, 


142 శ్రీమహాభాగవతము 


సమ్మెటలతో బాదుతూ, పిడికిళ్ళు బిగించి గుద్దుతూ, తోమరాలతో పిండిచేస్తూ, శూలాలతో కుమ్ముతూ, గోళ్ళతో చీలుస్తూ, 
చెట్లను కొండల్నీ విసురుతూ, కొరవులతో కాలుస్తూ ఇలా అనేక విధాలుగా పోరాటాలు సాగించారు. ఆ సమయంలో 
యుద్ధభూమిలో అంతటా పగిలిన తలలు, బద్దలైన పుర్రెలు, చీలికలయిన చెక్కిళ్ళు; చిక్కులు పడిన కొప్పులు; విరిగిపోయిన 
పండ్లు నరకబడిన భుజాలు, లొట్టలుపోయిన కన్నులు; విరిగిపడిపోయిన చెవులు, తెగిపోయిన ముక్కులు, విరిగిపడిపోయిన 
తొడలు, ఊడిపోయిన కాళ్ళు, చిరిగిపోయిన కవచాలు, రాలిపోయిన ఆభరణాలు, కిందికి వాలిపోయిన జండాలు, 
కూలిపోయిన గొడుగులు, కుంగినేలబడిన ఏనుగులు, నుగ్గునుగ్గయిన రథాలు, తుక్కుతుక్కయిన గుర్రాలు, చెల్లాచెదరై 
పడిపోయిన సైన్యసమూహం; కొట్టుకొంటున్న కొనప్రాణాలు, పొర్లాడుతున్న శరీరాలు, శవాలనుచూసి ఉబ్బి ఆడుతున్న 
పిశాచాలు, పారుతున్న రక్తపుటేర్లు, రాశులుగా పోగులు పడ్డ మాంసఖండాలు; ఎగిసిపడుతున్న పీనుగులు, వాటికోసం 
మూగి హోరుమని రొదచేస్తున్న రాబందులు, గద్దలు - వీటితో రణరంగం అతిఘోరంగా కనిపించింది. 
శా. నాకాధీశుంబదింట; మూంట గజమున్‌, నాల్గింట గుజ్దింబుల 

న్నేకాస్తంబున సారథిం జొనిపె, దైత్యేంద్రుండు వీంకన్‌ వియ 

ల్లోకాధీశుండు ద్రుంచి యన్నిటిని దోడో నన్నిభల్లంబులన్‌ 

రాకుందడన్‌ రిపువర్గముందునిమె గీర్వాణారి యగ్గింపంగన్‌. తికిర్‌ 
ప్రతి : దైత్య+ఇంద్రుడు= బలిచక్రవర్తి; నాకాధీశున్‌= ఇంద్రుని; పదింటన్‌= పదిబాణాలతో; మూంటన్‌= మూడు 
బాణాలతో; గజమున్‌= ఐరావతాన్ని నాల్గింటన్‌= నాలుగు బాణాలతో; గుజ్దంబులన్‌= గుర్రాలను; ఏకాస్త్రంబునన్‌= ఒకే 
ఒక బాణంతో; సారథిన్‌= సారథిని; చొనిపెన్‌= కొట్టాడు; వియత్‌+లోకాధీశుండు= స్వర్గాధీశుడు (ఇంద్రుడు); 
వీంకన్‌= వెంటనే; అన్నింటినిన్‌+త్రుంచి= అన్నింటిని తుంచి పారవేసి; తోడోన్‌= ఆ వెంటనే; అన్ని+భల్లంబులన్‌= సమాన 
సంఖ్యలోని బాణాలతో; రిపువర్గమున్‌= దేవతల శత్రువు బలిచక్రవర్తి గీర్వాణ+అరి= బలిచక్రవర్తి అగ్గింపంగన్‌= 
మెచ్చుకొంటుండగ్గా; తునిమెన్‌= ఖండించాడు. 
తా : ఇంకా ఆ యుద్ధంలో బలిచక్రవర్తి దేవేంద్రునిపై పదిబాణాలు వేశాడు. మూడు బాణాలతో ఐరావతాన్ని కొట్టాడు. 


గుర్రాలపై నాల్గు బాణాలు వేశాడు. సారథిని ఒకబాణంతో కొట్టాడు. ఇంద్రుడు కూడా విజృంభించి వెంటనే అన్ని 
బాణాలను అన్నెసి బాణాలతో నరికివేశాడు. దీన్నిచూసి ఇంద్రుడిని బలిచక్రవర్తి అభినందించాడు. 


సీ తన తూపులన్నియుం దరమిడి శక్రుండు నథటికిన జోదు విన్ననువు మెఅసి 
బలి మహాశక్తిచేం బట్టిన నదియును నతండు ఖండించె నత్యద్భుతముగ; 
మజథీి ప్రాసశూల తోమరములు గైకొన్నందోడోడ నవియును దునిమివైచె; 
నంతటంబోక యెయ్యది వాండు సంధించెం దొడరి తా నదియును దుమురు సేసె; 


ఆ. నసురభర్త విరథుందై తన పగజకుం, గానంబడక వివిధ కపట వృత్తి 
నేర్పు మెజసి మాయ నిర్మించె, మింటను వేల్చుగములు సూచి వెజంగు పడంగ. 886 


ప్రతి : తన తూపులన్నియున్‌= తన బాణాలన్నిటినీ; తరమిడి= వరుసబెట్టి; శక్రుండు= ఇంద్రుడు, నథటికినన్‌= ఖండించి 
వేయగా; జోదు= వీరుడైన బలి; విన్ననువు మెజసి= ఉపాయం స్ఫురించి; బలి= బలిచక్రవర్తి; మహాశక్తిన్‌ +చేంబట్టినన్‌= 


అష్టమస్మంధము 143 


గొప్పదైన శక్యాయుధాన్ని చేతిలో పట్టుకోగా అదియును= దాన్నికూడా; అతండు= ఇంద్రుడు; అత్యద్భుతముగన్‌ = 
ఆశ్చర్యంగా; ఖండించెన్‌= నరికి పారేశాడు; మథి= తరువాత; ప్రాసశూల తోమరములు +కైకొన్నన్‌= ఈటెను, శూలాన్ని 
తోమరాన్ని అందుకోగా; తోడోడన్‌= వెంటన్వే అవియునున్‌= వాటినికూడా; తునిమి వైచెన్‌= ఖండించివేశాడు; అంతటన్‌+పోక= 
అంతటితో ఆగకుండా; ఏ+అయ్యది= ఏ ఆయుధాన్ని వాండు సంధించెన్‌= వాడు (బలి) సంధించాడో; తాన్‌+తొడరి= 
ఇంద్రుడు విజృంభించి; అదియునున్‌+తుమురు +చేసెన్‌= దానిని కూడా తునకలుగా చేశాడు; అసురభర్త= బలిచక్రవర్తి 
విరథుండై= రథం పోగొట్టుకొని; తన పగఅకున్‌= తన శత్రువులకు; కానంబదడక= కనిపించకుండా; వివిధ కపటవృత్తిన్‌= 
వివిధములైన కపటోపాయాలను వాడి; నేర్చుమెజసి= నేర్చుచూపి; వేల్పుగములు= దేవతా సమూహాలు; చూచి= (దీన్దిి 
చూసి; వెజంగుపడంగన్‌= భయపడగా; మింటన్‌= ఆకాశంలో; మాయ నిర్మించెన్‌= మాయను సృష్టించాడు. 
తా;తన బాణాలన్నింటినీ వరుసపెట్టి ఇంద్రుడు ఖండించి వేయగా, వీరుడైన బలిచక్రవర్తికి ఉపాయం స్ఫురించి, 
బలవత్తరమైన శక్యాయుధం చేతపట్టాడు. దాన్నికూడా ఇంద్రుడు ఆశ్చర్యకరంగా కత్రుంచివేశాడు. తరువాత బలిచక్రవర్తి 
ఈటె, బల్లెం, తోమరాలను చేతబట్టి ప్రయోగించాడు. వాటినిగూడా ఇంద్రుడు ఖండించి వేశాడు. అంతటితో ఆగక, ఏయే 
ఆయుధాల్ని బలి ప్రయోగించినా పూనుకొని వాటిని వెంటనే తునాతునకలు చేసివేశాడు. చివరికి బలిచక్రవర్తి రథం కూడా 
పోగొట్టుకున్నాడు. దానితో కపటోపాయంతో నేర్పుగా ఆకాశంలో ఒకమాయను సృష్టించాడు. దీన్నిచూసి దేవతలు భయపడి 
పోయారు. 


వ. ఇట్లు దానవేంద్రుని మాయావిశేషవిధానంబున సురానీకంబులపైం బర్వతంబులు వడియె; దావాగ్ని 
దందహ్యమాన తరువర్షంబులు గురిసె; సటంక శిఖర నికరశిలాసారంబులు గప్పె; మహోరగ దందశూకంబులు 
గజచె; వృశ్చికంబులు మీటె; వారాహ వ్యాఘ్ర సింహంబులు గదిసి విదలింపం దొరంకొనియె; వననగజంబులు 
మట్టి మల్తాడం జొచ్చె; శూలహస్తులు దిగంబరులునై రండు రండని బలురక్కసులు శతసహ(స్రసంఖ్యులు 
భేదనచ్చేదన భాషణంబులు సేయం దొడంగిరి; వికృత వదనులు గదాదండధారులు నాలంబిత కేశ భారులునై 
యనేక రాక్షస వీరులు 'పోనీకు పోనీకుండు; తునుము తునుమురిడని వెనుతగిలిరి; పరుష గంభీర నిర్ధాత 
సమేతంబులయిన జీమూత సంఘాతంబులు వాతాహతంబులై యుప్పతిల్లి నిప్పుల కుప్పలు మంటల 
ప్రోవులం గురిసె; మహాపవన విజ్బృంభితంబైన కార్చిచ్చు ప్రళఠయానలంబు చందంబునం దరికొనియెం, 
బ్రచండ రుంరూనిల (ప్రేరిత సముత్తుంగ తరంగావర్తభీషణంబయిన మహార్దవంబు సెలియలికట్ట దాంటీి 
వెల్లి విరిసి నట్లమేయంబై యుండె; నా సమయంబునం బ్రళభయకాలంబునుం బోలె మిన్ను మన్నును, 
రేయుంబగలని యెజుంగ రా దయ్యె; నయ్యవసరంబున. 387 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా; దానవ+ఇంద్రుని= బలిచక్రవర్తియొక్క మాయావిశేష విధానంబునన్‌= విశేషమైన 
మాయాప్రయోగం (ఇంద్రజాలంకాదు) వల్లు సురానీకంబులపైన్‌= దేవతాసంఘాలపైన, పర్వతంబులు +పడియెన్‌= పర్వతాలు 
పడ్డాయి; దావాగ్ని= కార్చిచ్చుతో; దందహ్యమాన = కాలిపోతున్న; తరువర్షంబులు +కురి సెన్‌= చెట్లు వాన చినుకులలా 
రాలిపోయాయి (వర్షంలాగా); సటంక +శిఖర +నికర +శిలాసారంబులు +క ప్పెన్‌= సానువులతో సహా కొండ శిఖరాల 
సమూహం విరిగి ముక్కలై కిందపడి నేలను కప్పివేశాయి; మహోరగదందశూకంబులు +కజచె = గొప్పగొప్ప నాగుబాములు 


144 శ్రీమహాభాగవతము 


వంటి విషజంతువులు పైనబడి కరిచాయి; వృశ్చికంబులు మీటెన్‌= తేళ్ళు కుట్టాయి; వారాహ= పందులు; వ్యాఘ్ర= 
పులులు; సింహంబులు+కదిసి= సింహాలు పైనబడి; విదళింపన్‌ +దొరకొనియెన్‌ = చీల్చడానికి మొదలు పెట్టాయి; 
వనగజంబులు= అడవి ఏనుగులు; మట్టి మల్తాడన్‌+చొచ్చెన్‌= (సైన్యాన్ని మీదబడి పడదొక్కాయి; శూలహస్తులు= 
శూలాలు ధరించిన వారు; దిగంబరులును+ఐ= దిస్సమొలలతో; పలురక్కసులు= మహారాక్షసులు; శతసహస్రసంఖ్యులు = 
లక్షల సంఖ్యలో; రండు+రందు+అని= రండి, రండి అంటూ; ఛేదన, భేదన= కోస్తామని; భాషణంబులు + చేయన్‌ +ళొడంగిరి= 
కేకలు వేయటం మొదలు పెట్టారు; వికృతవదనులు= వికారమైన ముఖాలుగలవారు; గదాదందడధారులు= గదలు ధరించినవారు; 
ఆలంబిత కేశభారులును +ఐ= వేలాడుతున్న పెద్ద శిరోజాలతో; అనేక రాక్షసవీరులు= చాలామంది రాక్షసవీరులు; 
పోనీకు+పోనీకుందు= పోనీకండి, పోనీకండి; తునుము+తునుముందు +అని= “నరకండి' 'నరకండి అంటూ; వెనుతగిలిరి= 
వెన్నంటి తరిమారు; పరుష= మిక్కిలి పరుషమైన; గంభీర= గంభీరమైన; నిర్దాత= పిడుగులతో; సమేతంబులు+అయిన= 
కూడిన; జీమూత సంఘాతంబులు= మేఘసమూహాలు; వాత +ఆహతంబులై+ఉప్పతిల్లి= గాలికి చెలరేగి; నిప్పుల+కుప్పలు+ 
మంటల+ప్రోవులన్‌+కురిసెన్‌= నిప్పుల కుప్పల్ని మంటల రాసుల్ని కురిపించాయి; మహాపవన= పెనుగాలులవల్ల; 
విజ్బంభితంబు+ఐ= విజ్బంభించిన; కార్చిచ్చు= దావాగ్ని ప్రళథయానలంబు= ప్రళయాగ్ని చందంబునన్‌= వలె; దరికొనియెన్‌= 
చుట్టుముట్టింది; ప్రచండ= భయంకరమైన; రుంరు+అనిల= తుఫాను గాలివల్ల; (యేరిత= మ్రేరేపింపబడిన; 
సముత్తుంగతరంగ= ఎగిసిపడుతున్న అలలతో; ఆవర్తభీషణంబు+అయిన = సుడిగుండాలతో; మహార్ణవంబు= భయంకరమైన 
సముద్రం; చెలియలికట్ట+దాంటి= చెలియలి కట్టనుదాటి; వెల్లి విరిసినట్లు= ప్రవహించినట్టు; అమేయంబు+ఐ= కంటికి 
ఆనకుండా; ఉందెన్‌= అయిపోయింది; (మేయం= కొలవదగింది - ఇక్కడ చూడదగింది) ఆ సమయంబునన్‌= ఆ 
సమయంలో; ప్రళయకాలంబునున్‌+పోలెన్‌= ప్రళయకాలంలో లాగా; మిన్నుమన్నును= నింగీ నేలా; రేయున్‌+పగలని = 
రాత్రింబవళ్ళని; ఎజుంగన్‌+రాదు +అయ్యెన్‌= తెలుసుకోవటం అసాధ్యమయిపోయింది; ఆ+అవసరంబునన్‌= ఆ 
సమయంలో... 

తా : ఈ విధంగా బలి ప్రయోగించిన విశేషమైన మాయవల్ల దేవతలపైన ఉన్నట్టుండి పర్వతాలు పడ్డాయి. కార్చిచ్చుతో 
మండుతున్న చెట్లు భస్మమై వర్షంలాగా రాలిపోయాయి. కొండశిఖరాలు విరిగి ముక్కలై రాళ్ళవర్షంతో నేల మూతబడి 
పోయింది. గొప్ప గొప్ప సర్పాలు పైనబడి కరిచాయి. తేళ్ళు కుట్టాయి. అడవి పందులు, పులులు, సింహాలు ఒక్కసారిగా 
దాడిచేసి దేవతల్ని చీల్చిపారవేయడం ప్రారంభించాయి. అడవి ఏనుగులు సురల్ని తొక్కి పారవేశాయి. శూలాలు ధరించిన 
దిగంబరులైన రాక్షసులు లక్షలాదిమంది, దేవతల్ని “రండిరా! రండి అంటూ; 'నరుకుతాం'; 'కోస్తాం' అంటూ కేకలు 
వేయటం మొదలు పెట్టారు. వికారపుముఖాలతో, గదలపట్టుకొని వేలాడుతున్న జులపాలతో చాలామంది రాక్షసవీరులు 
'పోనీకండి! పోనీకండి! 'నరకండి! నరకండి!” అంటూ దేవతల్ని వెన్నంటి తరిమారు. చెవులు తూట్లుపడేలా ఉన్న శబ్దాలతోటి 
పిడుగులతో కూడిన మేఘసమూహాలు గాలికి చెలరేగి నిప్పుల కుప్పల్ని మంటల రాసుల్ని కురిపించాయి. పెనుగాలుల 
వల్ల విజృంభించిన దావాగ్ని ప్రళయాగ్నిలాగా చుట్టుముట్టింది. ప్రచండమైన తుఫాను చెలరేగి ఎగిసిపడుతున్న అలలతో, 
భయంకరమైన సుడిగుండాలతో సముద్రం చెలియలికట్టను దాటి చెలరేగి ప్రవహిస్తోందా అన్నట్టు కంటికి ఆనకుండా 
అయిపోయింది. ఆ సమయంలో ప్రళభయకాలంలోలాగానే ఇది నేల అది నింగి అని, ఇప్పుడు రాత్రి అప్పుడు పగలని 
కూడా తెలియకుండా అంతా అయోమయంగా తయారయింది. 


క. ఆ యసురేంద్రుని బహుతర, మాయాజాలంబులకును మా టెజబుంగక వ 
జ్రాయుధముఖరాదిత్యు ల, పాయంబునుంబొంది చిక్కువడిరి నరేంద్రా! 388 


అష్టమస్మంధము 145 


ప్రతి : నరేంద్రా= రాజా!; ఆ+అసురేంద్రుని= బలి చక్రవర్తియొక్క బహుతర= నానావిధములైన; మాయాజాలంబులకున్‌= 
మాయాజాలాలకు; మాజఖు+ఎజుంగక= విరుగుడు తెలియక; వజ్రాయుధ +ముఖర +ఆదిత్యులు= ఇంద్రుడు నేతగా గల 
అదితి సంతానం (దేవతలు); అపాయంబునున్‌+పొంది= అపాయాల పాలై; చిక్కు+పడిరి= చిక్కులలో పడ్డారు. 

తా : రాజా! ఆ బలిచక్రవర్తి పన్నిన నానావిధాలైన మాయాజాలాలకు విరుగుడు తెలియని అదితి పుత్రులైన ఇంద్రాది 
దేవతలు ఎన్నో అపాయాల పాలై చిక్కులలో పడి దీనులయ్యారు. 


వ. అప్పుడు. 889 
ప్రతి : అప్పుడు= ఆ సమయంలో... 
క. ఇయ్యసురులచేం జిక్కితి, మెయ్యది దెరు? వెందుంజొత్తు? మిటు వాలయంగదే 

యయ్యా! దేవ! జనార్దన!, కుయ్యో! మొట్డో! యటంచుం గూయిడి రమరుల్‌. 340 
ప్రతి ; అమరుల్‌= దేవతలు; దేవ= ఓ పరమాత్మ జనార్దన = జనార్దనా!; ఈ+అసురులచేన్‌ +చిక్కితిమి = ఈ రాక్షసుల 
చేతుల్లో చిక్కుకున్నాం; తెరువు+ఎయ్యది= ఇకదారి ఏది?; ఎందున్‌+చొత్తుము= ఎక్కడికి పోవాలి?; ఇటు+పొలయన్‌+కదే 
అయ్యా! = ఇక్కడికి రాకూడదా స్వామీ!; కుయ్యో, మొళ్లో అటంచున్‌= కుయ్యో! మొళ్టో! అంటూ; కూయిడిరి= మొరపెట్టు 
కున్నారు. 
తా : అప్పుడు దేవతలు “స్వామీ! జనార్దనా! ఈ రాక్షసుల చేతిలో పడ్డామే. ఇక మాకుదారి ఏది? ఎక్కడికి పోవాలి? 
నీవైనా ఇక్కడికి రాకూడదా స్వామీ! కుయ్యో! మొర్రో” - అంటూ విష్ణువుకు మొర పెట్టుకొన్నారు. 
వ. అట్లు మొజయిడు నవసరంబున. తడక 
ప్రతి : అట్లు= ఆ విధంగా; మొజయిడు= మొరపెట్టుకొనే; అవసరంబునన్‌= సమయంలో... 
తా: ఆ విధంగా మొర పెట్టుకొంటున్నప్పుడు. 


మ. విహగేంద్రాశ్వనిరూఢుందై మణిరమావిభ్రాజితోరస్కుండై 

బహుశస్తాస్తరథాంగసంకలితుండై భాస్వత్మిరీటాది దు 

స్సహుండై నవ్యపిశంగచేలధరుండై సంఫుల్లపద్మ్నాక్షుందై 

విహితాలంకృతితోడ మాధవుండు దా వేంచేసె నచ్చోటికిన్‌. తడల 
ప్రతి : మాధవుండు= విష్ణువు; విహగ+ఇంద్ర+అశ్వ+నిరూఢుందు+ఐ = పక్షులలో రాజైన గరుత్మంతుని వాహనంలో 
కూర్చున్నవాడై; మణి= కౌస్తుభంచేత; రమా= లక్ష్మీదేవిచేత; విభ్రాజిత= ప్రకాశిస్తున్న ఉరస్కుండు+ఐ= వక్షస్థలం కలవాద్రై 
బహుశస్త +అస్త +రథాంగ+సంకలితుందై= నానావిధాల ఆయుధాలతో, చక్రంతో కూడినవాదై; భాస్వత్‌= ప్రకాశిస్తున్న 
కిరీటాది= కిరీటాదులచేతు దుస్సహుండు+ఐ= భరించరానంత కాంతిమంతుడై; నవ్య= కొత్తదైన; పిశంగచేల ధరుండై= 
పచ్చటి పట్టువస్తాన్ని ధరించినవాడై; సంఫుల్ల= బాగా వికసించిన; పద్మాక్షుండు+ఐ= పద్మాలవంటి కన్నులు కలవాడై; 
విహిత= ఒప్పిన; అలంకృతితోడన్‌= అలంకారాలతో; అచ్చోటికిన్‌= ఆ దేవతలున్న చోటికి; తాన్‌+వేంచేసెన్‌= తాను 
వచ్చాడు. 


146 శ్రీమహాభాగవతము 


తా: ఆ సమయంలో విష్ణువు గరుడవాహనారూఢుడై వక్షస్థలంలో కౌస్తుభమణి, రమామణి ప్రకాళశిస్తుందగా, నానావిధాలైన 
ఆయుధాలను, చక్రాన్ని ధరించి, కిరీటకేయూరాదుల చేత మిక్కిలిగా ప్రకాశిస్తూ, కొత్తదైన పచ్చని పట్టుపీతాంబరాన్ని 
ధరించి, వికసించిన పద్మాలవంటి పెద్ద నేత్రాలతో; మిరుమిట్లు కొల్పుతున్న వైభవంతో దేవతలున్న ఆ చోటికి వచ్చాడు. 
చ. అసురులమాయ లన్నియును నబ్దదళాక్షుండు వచ్చినంతటన్‌ 

గసిబిసియై నిరర్ధ్థమయి (గ్రక్కునం బోయెను; నిద్రనొంది సం 

తసమున మేలుకొన్నగతిం దాల్చి చెలంగిరి వేల్చులందజుం 

బస సెడ కేల యుండు హరిపాదపరిష్కృతిసేయ నాపదల్‌? 348 
ప్రతి : అసురుల= రాక్షసులు మాయలు+అన్నియును= మాయలన్నీీ అబ్ద్బదళాక్షుండు= విష్ణువు (పద్మదళనేత్రుడు); 
వచ్చినంతటన్‌ = రాగానే; కసిబిసియై= వెలవెలబోయి; నిరర్ధమయి= వ్యర్థములై; (గ్రక్క్మునన్‌+పోయెను = వెంటనే 
అదృశ్యమయ్యాయి; నిద్రన్‌+ఒంది= నిద్రపోయి; సంతసమునన్‌= హాయిగా; మేలుకొన్నగతిన్‌+తాల్చి= మేల్మొన్న విధంగా; 
వేల్పులు +అందఖున్‌= దేవతలంతా; చెలంగిరి= ప్రకాశించారు; హరిపాద= శ్రీహరిపాదాలను; పరిష్ఫృతి+చేయన్‌= 
పూజిస్తే ఆపదల్‌= ఆపదలు; పస+చెడక +ఏల+ఉండున్‌= శక్తిని కోల్పోకుండా ఎందుకుంటాయి? ఎందుకు దూరంకావు. 
తా: శ్రీమహావిష్ణువు అక్కడ ప్రత్యక్షం కాగానే అప్పటివరకు పనిచేసిన రాక్షసమాయలన్నీ వెలవెలబోయి వ్యర్థాలై ఒక 
క్షణంలో అదృశ్యాలయ్యాయి. దేవతలంతా నిద్రపోయి మేల్మొన్నవారిలాగా హాయిగా పైకి లేచారు. తమ దివ్యకాంతులతో 
మళ్ళీ 'ప్రకాళించారు. అంతేమరి. శ్రీహరిపాదాలను పూజచేస్తే ఆపదలు దూరం కాకుండా ఉంటాయా? ఉందవు. 


వ. అయ్యెద. ౯౫7 
ప్రతి : ఆ+ఎదన్‌= ఆ సమయంలో. 


ఆ. కాలనేమి ఘోరకంఠీరవము నెక్కి తార్‌క్షు శిరము శూలధారంబొడువ 

నతని పోటుముట్టు హరి కేల నంకించి, దానంజావంబొడిచె దానవునిని. తికర్‌ 
ప్రతి : కాలనేమి= కాలనేమి అనే రాక్షసుడు; ఘోర= భయంకరమైన; కంఠీరవమున్‌+ఎక్కి= సింహాన్ని అధిరోహించి; 
తార్ష్యునిశిరమున్‌= గరుత్మంతుని తలను; శూలధారన్‌+పొడువన్‌= వాడిబల్లెంతో పొడవగ్గా? అతని పోటుముట్టున్‌= ఆ 
బల్లెమునే; హరి= శ్రీహరి; కేలన్‌= చేతిలో; అంకించి= ఇరికించుకొని; దానన్‌= దానితోనే) దానవుని= ఆ రాక్షసుని; 
చావన్‌+పొడిచెన్‌= చావపొడిచాడు. 
తా ; కాలనేమి అనే రాక్షసుడు గరుడవాహనం మీద గల స్వామికెదురుగా సింహాన్ని అధిరోహించి వచ్చి తలపడ్డాడు. తన 


చేతిలోని వాడిబల్లెంతో గరుడుని తలమీద పొడిచాడు. స్వామి అతని ఆయుధాన్ని చేతిలోకి చిక్కించుకొని దానితోనే ఆ 
దానవుణ్ణి చావపొడిచాడు. 


క. పదపడి మాలిసుమాలులు, బెదరించినం దలలు ద్రుంచెం బృథుచక్రహతిన్‌ 
గదంగొని గరుడుని జెక్కలు, సెదరించిన మాల్యవంతు శిరమున్‌ వైేసెన్‌. 846 


అష్టమస్మంధము 14/7 


ప్రతి : పదపడి= ఆ తరువాత; మాలి, సుమాలులు; బెదిరించినన్‌= విష్ణువును బెదిరించగా; పృథు = గొప్పదైన; చక్రహతిన్‌= 
సుదర్శనంయొక్క దెబ్బతో; తలలు +త్రుంచెన్‌ = వారిద్దరి తలల్ని ఖండించాడు; గదన్‌+కొని= గదతో; గరుడుని +జిక్కలు+ 
చెదరించినన్‌= గరుడుని రెక్కలు చెదరగొట్టగా? మాల్యవంతు= మాల్యవంతుని; శిరమున్‌ వ్రేసెన్‌= శిరస్సును ఖండించాడు. 
తా : ఆ తరువాత మాలి, సుమాలి అనే దైత్యులు విష్ణువును బెదిరించగా శ్రీహరి చక్రాయుధంతో వారిద్దరినీ ఖండించాడు. 
మాల్యవంతుడు గదతో గరుడుని రెక్కలు చెదరగొట్టాడు. వాడిపై స్వామి చక్రాన్ని ప్రయోగించి వాని శిరస్సును ఖండించివేశాడు. 


వ. ఇట్లు పరమపురుషుందడగు హరి కరుణాపరత్వంబునం బ్రత్యుపలబ్బమనస్కులైన వరుణవాయువాసవ 
ప్రముఖులు పూర్వంబున నెవ్వ రెవ్వరితోం గయ్యంబు 'సేయుదురు, వారు వారలం దలపడి నొప్పించి; 
ర య్యవసరంబున. త్రిడ్ష 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; పరమపురుషుండు +అగు+హరి= పరమపురుషుడైన హరి; కరుణా పరత్వంబునన్‌= దయాగుణం 
చేత; ప్రతి+ఉపలబ్ధ+మనస్కులు +ఐన = మరలా పొందిన చైతన్యం కలవారైన; వరుణ, వాయు, వాసవ ప్రముఖులు= 
వరుణుడు, వాయువు, ఇంద్రుడు మొదలైనవారు; పూర్వంబునన్‌= మునుపు; ఎవ్వరెవ్వరితోన్‌= ఎవడు ఎవరితో; కయ్యంబు+ 
చేయుదురు = యుద్ధంచేస్తూ ఉండినారో; వారు; వారలన్‌= వారినే; తలపడి= ఎదుర్శొని; నొప్పించిరి= గాయపరచారు; 
ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 


తా : భగవంతుడైన శ్రీహరి దయాగుణంచేత, మరలా పొందిన చైతన్యం గలవారైన వరుణుడు, వాయువు, ఇంద్రుడు 
మొదలైన దేవతా ప్రముఖులు మునుపు ఎవరెవరితో యుద్ధం చేస్తూ ఉన్నారో, వారి వారినే ఎదుర్మ్శొని నొప్పించారు. 


క. బాహుబలంబున నింద్రుండు, సాహసమున బలిని గెలువ సమకట్టి సము 

త్సాహమున వజ మెత్తిన, హాహా నినదంబు సేసి రఖిలజనంబుల్‌. 348 
ప్రతి : ఇంద్రుండు= మహేంద్రుడు; బాహుబలంబునన్‌= మిక్షిలి భుజబలంతో; సాహసమునన్‌= సాహసంతో; బలినిన్‌+ 
గెలువన్‌+సమకట్టి= బలిని గెలిచితీరాలనే సంకల్పంతో పూనుకొని; సముత్సాహమునన్‌= మిక్షిలి ఉత్సాహంతో; 
వజము+ఎత్తినన్‌= వజ్రాయుధాన్ని పైకెత్తగాా అఖీల జనంబుల్‌= అక్కడి జనమంతా (రాక్షసులంతా); హాహానినదంబు+ 
చేసిరి= హాహాకారాలు చేశారు. 
తా : అప్పుడు మహేంద్రుడు బాహుబలాన్ని కూడదీసుకొని సాహసంతో ఎలాగైనా బలిని గెలిచితీరాలన్న పూనికతో మిక్షిలి 
ఉత్సాహంతో వజ్రాయుధాన్ని పైకెత్తాడు. దీన్నిచూచిన అక్కడి రాక్షసులంతా హాహాకారాలు చేశారు. 
వ. ఇట్లు సముద్యత భిదుర హస్తుందై యింద్రుండు దన పురోభాగంబునం బరాక్రమించుచున్న విరోచన 
నందను ఉపలక్షించి యిట్లనియె. తడ9ి 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా? సముద్యత= పైకి ఎత్తిన; భిదురహస్తుండు+ఐ= వజ్రాయుధహస్తుడై, ఇంద్రుడు; తన; 
పురోభాగంబునన్‌= ముందు; పరాక్రమించుచున్న; విరోచన నందనున్‌= బలిచక్రవర్తిని, ఉపలక్షించి= చూచి; ఇట్లు+అనియెన్‌= 
ఇలా అన్నాడు. 
తా : ఇంద్రుడు పైకెత్తిన వజహస్తంతో తన ఎదుట పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్న బలి చక్రవర్తితో ఇలా అన్నాడు. 


148 శ్రీమహాభాగవతము 


మ. “జగతిన్‌ వైరి మొఅంగి గెల్బుటదియున్‌ శౌర్యంబె? థైర్యంబె?తా 
మగవాండయ్యునుం దన్నుం దా నెటింగి సామర్ధ్యంబునుం గల్గియున్‌ 
బగవానిం గని దాంగెనేని మెయి సూపంజాలందేనిం గటా! 
నగరే బంధులు? దిట్టరే బుధులు? గన్యల్‌ గూర్తురే? దానవా! 350 


ప్రతి : దానవా!= ఒరే బలీ; జగతిన్‌= లోకంలో; వైరిన్‌+మొజంగి= వైరికి కనిపించకుండా (మాయతో); గెల్చుట +అదియున్‌= 
గెలవటం కూడా; శౌర్యంబు+ఎ= పరాక్రమమేనా?, ధైర్యంబు+ఎ= అది ధైర్యమనిపించు కొంటుందా?; తాన్‌+మగవాడు+ 
అయ్యును= తాను మగవాదైకూడాాా తన్నున్‌+తాను+ఎటింగి= తనను తాను తెలుసుకొని; సామర్థ్యంబున్‌ +కల్టియున్‌= 
శక్తిసామర్థ్యాలు ఉండికూడా; పగవానిన్‌+కని= శత్రువును చూచి; డాంగెన్‌+ఏనిన్‌= దాక్కుంటే; మెయిన్‌+చూపన్‌+ 
చాలండు+ఏనిన్‌= శరీరాన్ని చూపకుండా ఉంటే; బంధులు= బంధువులు; నగరే= నవ్వరా?; బుధులు= పండితులు; 
తిట్టరే= తిట్టరా?; కన్యల్‌+కూర్తురు+ఏ= కన్యలు ఇష్టపడతారా? 

తా : ఒరే బలీ! శత్రువుకు కనిపించకుండా యుద్ధంచేసి గెలవడంకూడా ఒక పరాక్రమమేనా? దీన్ని ధైర్యమంటారా? 


మగవాదై, తన బలాబలాలు తెలుసుకొని, శక్తిసామర్థ్యాలు ఉండికూడా శత్రువు ఎదుట పడకుండా మాయవేషాలు వేస్తే 
బంధువులు నవ్వరా? పండితులు తిట్టరా? కనీసం ఆడవారు కూడా మెచ్చుకొంటారా? (మెచ్చుకోరు). 


శా. మాయల్‌ సేయంగ రాదు పో; నగవులే మాతోడి పోరాటముల్‌? 

దాయా! చిక్కితి; వ్రక్కలించెదం గనద్దంభోళిధారాహతిన్‌; 

నీ యిష్టార్ధము నెల్లం జూడుము వెసన్‌ నీ వారలం గూడుకో 

నీ యాటోపము నిర్జరేంద్రుం డడంచున్‌ నేం డాజిలో దుర్శతీ! తత్‌] 
ప్రతి : దాయా= ఓరీ శత్రువా; చిక్కితి(వి)= ఇప్పుడు చిక్కావు (ఇవ్వాళ నీవు నానుండి తప్పించుకోలేవు; మాయల్‌+ 
చేయంగ రాదుపో= ఇక మాయలు పన్నడానికి వీలులేదు పో!; మాతోడి పోరాటముల్‌= మాతో యుద్దాలు నగవులు+ఏ= 
నవ్వులాటలే?; కనత్‌= ప్రకాశించే; దంభోళి ధారాహతిన్‌= వజ్రాయుధపు అంచు దెబ్బతో; వ్రక్కలించెదన్‌= నిన్ను 
ముక్కలు చేస్తాను; వెసన్‌= తొందరగా; నీ ఇష్ట+అర్థమున్‌+ఎల్లన్‌+చూడుము= నీ కోరికలు తీర్చుకో; నీవారలన్‌ కూడుకో= 
నీ వారిని కలుసుకో; నిర్ణర+ఇంద్రుండు= ఈ దేవేంద్రుడు; నేండు= ఈరోజు; ఆజిన్‌= ఈ పోరులో; నీ ఆటోపమున్‌= నీ 
గర్వాన్ని అడంచున్‌= అణచి పారేస్తాడు. 
తా : “ఓరి శత్రువా! బలీ! ఇవాళ నీవు నానుండి తప్పించుకోలేవు. ఇక మాయలు పన్నలేవు. మాతో యుద్ధం అంటే 
నవ్వులాట కాదు. తళతళలాడుతున్న ఈ వజ్రాయుధంతో నిన్ను ముక్కలు చేస్తాను. తొందరగా నీ కోరికలు ఏవైనా ఉంటే 
తీర్చుకో. నీవారిని కలుసుకో. ఈ రోజు యుద్ధంలో నీ గర్వాన్ని పూర్తిగా అణచిపారేస్తాను చూడు!” - అని ఇంద్రుడు 
బలిచక్రవర్తితో అన్నాడు. 


వ. అని యుపాలంభించిన విని విరోచననందనుం డిట్లనియె. తిర్‌2 


ప్రతి : అని; ఉపాలంభించినన్‌= నిందించగా; విని; విరోచన నందనుండు= బలిచక్రవర్తి ఇట్లు+అనియెన్‌= ఇలా 
అన్నాడు. 


అష్టమస్మంధము 149 


తా ; ఇలా ఇంద్రుడు నిందిస్తుండగా బలిచక్రవర్తి విని ఇలా అన్నాడు. 


శా. నీవే పోటరివే? సురేంద్ర! తెగడన్‌ నీకేల? గెల్పోటముల్‌ 

లేవే? యెవ్వరిపాలంబోయినవి? మేల్లీడుల్‌ విరించ్యాదులుం 

ద్రోవంజాలుదు రెవ్విధానమున సంతోషింప శోకింప నా 

దైవం బేమి? కరస్థలామలకమే! దర్చోక్తులుం బాడియే? తిర్‌తి 
ప్రతి : సుర+ఇంద్ర= ఓ ఇంద్రా? నీవే పోటరివే?= నీవు ఒక్కడివేనా మగవాడివి?; తెగడన్‌+నీకున్‌+ఏల= నువ్వా 
నిందించేది?; గెల్పు+ఓటముల్‌ లేవే= జయాపజయాలు లేవా?; మేల్‌+కీడుల్‌= మేలు, కీడు, ఎవ్వరిపాలన్‌+పోయినవి? 
ఎవ్వరు తప్పించుకోగలిగారు (ఎవరికి రాలేదు?) విరించ+ఆదులున్‌= బ్రహ్మాదులు కూడా; ఏ+విధానమునన్‌= ఏ 
విధంగా; సంతోషింపన్‌ +శోకింపన్‌ = సంతోషపడటాన్ని శోకించటాన్నిి త్రోవన్‌+చాలుదురు = తప్పించుకోగలరు; 
ఆ దైవంబు= ఆ దైవం; కరస్థల+అమలకమే+ఏమి= అది చేతిలోని ఉసిరికా ఏమిటి?) దర్చ+ఉక్తులున్‌+పాడియే= ఇంత 
గర్వంగా మాట్లాడటం న్యాయంగా ఉందా? 
తా : ఓ ఇంద్రా! చాలించు. నీవు ఒకడివేనా మగవాడివి. నువ్వా నిందించేది? జయాపజయాలు అందరికీ వస్తాయి (నీకు 
మాత్రం రాలేదా!); ఎవ్వరు తప్పించుకోగలిగారు? (బ్రహ్మాదులు కూడా సుఖదుఃఖాలను ఏ విధంగా తప్పించుకోగలిగారు? 
ఆ దైవం మన అరచేతిలోని ఉసిరికకాయా ఏమిటి? ఇంత గర్వంగా మాట్లాడటం న్యాయంగా ఉందా?” అని అడిగాడు. 
ఆఅ. జయము లపజయములు సంపద, లాపద లనిలచలితదీపికాంచలములు 

చంద్రకళలు మేఘచయములు దరంగలు మెజుంగు లమరవర్య! మిట్టిపడకు. 854 
ప్రతి : అమరవర్య= దేవతలలో (శ్రేష్టుడా!; జయములు +అపజయములు = గెలుపులు, ఓటములు; సంపదలు +ఆపదలు; 
అనిల+చలిత+ దీపికా +అంచలములు= గాలిచేత చలించేటటువంటి దీపాల్లాంటివి; చంద్రకళలు= కృష్ణపక్షంలో తరగిపోయి 
శుక్షపక్షంలో వృద్ధిపొందే చంద్రకళలవంటివి; మేఘచయములు= దూదిపింజల్లా ఎగిరిపోయే మేఘాలవంటివి; తరం 
గలు= నీటితరగలు - జలప్రవాహంలో కొట్టుకుపోతుంటాయి; మెజుంగులు= మెరుపుతీగలాంటివి - క్షణంలో 
మాయమవుతాయి; మిడిసిపడకు= మిడిసిపడవద్దు. 


తా ; ఇంద్రా! జయాపజయాలు, సంపదలు, ఆపదలు, గాలిలో పెట్టిన దీపాల్లాంటివి. ఉంటాయి-పోతాయి. చంద్రుడి 
కళల్లాంటివి - తరుగుతాయి - పెరుగుతాయి. మేఘాల్లాంటివి - దైవానుకూలం లేకపోతే ఎగిరిపోతాయి; నీటితరగల్లాగా 
కొట్టుకుపోతాయి. మెరుపు తీగల్లాగా క్షణంలో మాయమవుతాయి. అంచేత మిడిసిపడవద్దు. (అంటూ యుద్ధమూ చేశాడు; 
సూటిపోటిమాటలూ అన్నాడు) 


వ. అని యి ట్లాక్షేపించి. తిర్‌ర్‌ 

ప్రతి : అని; ఇట్లు= ఈ విధంగా; ఆక్షేపించి= ఎత్తి పొడిచి. 

తా : అని ఇట్లు ఆక్షేపించినవాదై. 

క. వీరుండు దానవనాథుండు, నారసముల నింద్రుమేన నాంటించి మహా 
ఘోరాయుధకల్పములగు, శూరాలాపములు సెవులంజొనిపెన్‌ మరలన్‌. 356 


150 శ్రీమహాభాగవతము 


ప్రతి : వీరుండు; దానవనాథుండు = రాక్షసరాజైన బలి; ఇంద్రుమేనన్‌= ఇంద్రుడిశరీరంలో; నారసములన్‌+నాంటించి= 
బాణాలు ప్రయోగించి; మహాఘోర +ఆయుధ కల్పములు +అగు= మహాఘోరమైన బాణాల్లాంటి; శూర +ఆలాపములు = 
సూటి పోటిమాటలు; మరలన్‌= మళ్ళీ; చెవులన్‌+చొనిపెన్‌= చెవుల్లోకి చొప్పించాడు. 

తా : బలి ఇంద్రుడిదేహంలోకి వాడి బాణాలు గుచ్చాడు. మహాఘోరమైన బాణాలవంటి సూటి పోటి మాటలతో 
బాధించాడు. ఇంద్రుని బాధించాడు. 


వ. ఇట్లు తథ్యవాదియైన బలిచే నిరాకృతుందై. 857 
ప్రతి : ఇట్లు; తథ్యవాది= సత్యవాది అయిన; బలిచేన్‌= బలిచేత; నిరాకృతుడు+ఐ= నిరాకరింపబడినవాదై. 
తా : ఇలా సత్యవాది అయిన బలిచేత ఇంద్రుడు తిరస్మరింపబడినవాదై 


క. శత్రువు నాక్షేపంబునం, దోత్రాహతగజము భంగిం ద్రుళ్ళుచు బలినా 

వృత్రారి వీచి వైచిన, గోత్రాకృతి నతండు నేలంగూలె నరేంద్రా! 8358 
ప్రతి : నర+ఇంద్రా= ఓ రాజా; ఆ వృత్ర+అరి= వృత్రాసురుణ్ణి వజ్రాయుధంతో చంపిన ఇంద్రుడు; శత్రువున్‌+ఆక్షేపంబునన్‌= 
శత్రువుయొక్క ఆక్షేపణ చేత; తోత్ర+ఆహత= అంకుశంతో పొడవబడ్డ; గజము+భంగిన్‌= ఏనుగులాగా; క్రుళ్ళుచున్‌= 
త్రుళ్ళిపడి; బలిన్‌= బలిని; వీచి= వజ్రాయుధం విసరి; వైచినన్‌= కొట్టగా? అతండు= బలి; గోత్ర+ఆకృతిన్‌= కొండలాగా; 
నేలన్‌+కూలెన్‌= నేలపై బడ్డాడు. 
తా : శత్రువు ఇలా ఆక్షేపించగా ఇంద్రుడు అంకుశంతో పొడవబడిన ఏనుగులాగా క్రుళ్ళిపడ్డాడు. వృత్రాసురుణ్ణి చంపిన 
ఆ వజ్రాయుధం విసిరి బలిచక్రవర్తిని కొట్టాడు. బలిచక్రవర్తి ఒక పెద్దకొండలాగా నేలమీద పడ్డాడు. 


క. చెలికానివాటు గనుంగొని, బలిసఖుండగు జంభుం డతులబాహాశక్తిం 

జెలితనము సాల నెజపుచు, నిలు నిలుమని వీంకం దాయె నిర్ణరనాథున్‌. 359 
ప్రతి : బలిసఖుండు +అగు= బలిచక్రవర్తి సఖుదైన; జంభుండు= జంభుడనే రాక్షసుడు; చెలికాని పాటున్‌+కనుంగొని= 
చెలికాడైన బలిచక్రవర్తి పడిపోవటం చూచి; అతులబాహాశక్తిన్‌= మిక్కిలి బాహుషూక్రమంతో; చెలితనము +చాల+నెజపుచున్‌= 
స్నేవాన్ని మిక్కిలిగా ప్రకటిస్తూ నిలు నిలుము+అని= నిలు నిలు అంటూ; నిర్ణరనాథున్‌= ఇంద్రుడిని, వీంకంన్‌= ఉత్సాహంతో; 
తాయెన్‌= ఎదుర్శొన్నాడు. 
తా; బలిస్నేహితుడైన జంభుడు అనే రాక్షసుడు తన మిత్రుడు నేలమీద పడిపోవటం చూశాడు. తన స్నేహాన్ని ప్రకటిస్తూ 
అమితమైన బాహుపరాక్రమంతో ఇంద్రుడిని ఎదుర్శొన్నాడు. 


క. పంచాననవాహనుండై, చంచద్గద జంభుం దెత్తి శైలారిని దాం 
కించి సురేభంబును నొప్పించి, విజృంభించి యార్చి పేర్చెం గడిమిన్‌. 360 


ప్రతి : జంభుడు; పంచ+ఆనన +వాహనుండు+ఐ= సింహంపై కూర్చుని; చంచత్‌+గదన్‌= తళతళలాడుతున్న తన గదను; 
ఎత్తి= పైళత్తి శెల+అరిన్‌= పర్వతాల శత్రువైన ఇంద్రుడిని; తాంకించి= కొట్టి, సుర+ఇభంబునున్‌= ఐరావతాన్ని నొప్పించి= 
నొప్పి తగిలేలా ఒక దెబ్బకొట్టి, విజ్బంభించి; ఆర్చి= కేకవేస్తూ కడిమిన్‌+పేర్చెన్‌= మిక్కిలిగా పొంగిపోయాడు. 


అష్టమస్మంధము 15] 


తా : జంభుడు సింహాన్ని అధిరోహించి తళతళలాడుతున్న గదను పైకెత్తి, పర్వతాలకు శత్రువైన ఇంద్రుడిని కొట్టి, ఐరావతాన్ని 
ఒక్కదెబ్బ కొట్టి నొప్పించి, విజృంభించి, కేకలువేస్తూ పొంగిపోయాడు. 
క. వీంక సెడి ఘనగదాహతిం, దోంకయుం గదలింపలేక దుస్సహపీడన్‌ 

మోంకరిలంబడియె నేలను, సోంకోర్వక దిగ్గజంబు సుడిసుడిగొంచున్‌. 361 
ప్రతి : ఘనగదా+ఆహతిన్‌= ఆ గొప్పగదాఘాతానికి; దిక్‌+గజము= ఐరావతం; వీంక +చెడి= ఉత్సాహం కోల్పోయి 
(వేగంతగ్జి) దుస్సహపీడన్‌= సహింపరాని నొప్పితో; తోంకయున్‌+కదిలింప లేక= తోక కూడా కదిలించలేకుండా; 


సోంకున్‌+ఓర్వక= బాధను తట్టుకోలేక; సుడిసుడిగొంచున్‌= గిరగిర తిరుగుతూ; నేలను= నేలమీద; మోంకరిలన్‌+పదియెన్‌= 
ముందుకు వంగి నేలమీద పడిపోయింది. 


తా : క్రూరమైన ఆ జంభుని గదాఘాతానికి దిగ్గజమైన ఐరావతంకూడా దిమ్మతిరిగి పోయింది. దుస్సహమైన నొప్పితో, 
తోకను కూడా కదిలించ లేకపోయింది. బాధను తట్టుకోలేక గిరగిర తిరుగుతూ మోకాళ్ళపై ముందుకు వంగి పక్కకు 
పడిపోయింది. 


వ. అయ్యెడ. 362 
ప్రతి : ఆ+ఎదన్‌= ఆ సమయంలో. 


క. సారథి వేయుహయంబుల, తే రాయితపజచి తేర దేవేంద్రుండు దా 

నారోహించెను దైత్యుం, డుదారత మాతలిని శూలధారంబొడిచెన్‌. 363 
ప్రతి : సారథి= దేవేంద్రుని సారథి అయిన మాతలి; వేయుహయంబుల తేరు= వేయిగుర్రాలను పూన్చిన రథాన్ని 
ఆయతవటజచి తేరన్‌= సిద్ధం చేసి తీసుకురాగా; దేవ+ఇంద్రుందు; ఆరోహించెను= ఎక్కాడు; దైత్యుండు= ఆ జంభుడు; 
ఉదారతన్‌= మర్యాదచూపుతోనే; శూలధారన్‌= శూలపు పదునైనమొనతో; మాతలిని పొడిచెన్‌= మాతలిని పొడిచాడు. 
తా : దేవేంద్రుని సారథి వెంటనే వేయిగుర్రాలు పూన్పిన రథాన్ని సిద్ధం చేయగా దానిపై ఇంద్రుడు కూర్చున్నాడు. ఏ 
కారణం లేకుండానే జంభుడు శూలంతో మాతలిని పొడిచాడు. 
ఆ. శూలనిహతి నొంది స్రుక్కక యార్చిన, సూతు వెజకు మంచు సురవిభుండు 

వాని శిరముం దునిమె వజఘాతంబున, దైత్యసేన లెల్లం దల్ల డిల్ల. 364 
ప్రతి : శూలనిహతిన్‌+ఒంది= శూలం దెబ్బతిని కూడా; ్రుక్కక= తల్లడిల్లిపోకుండా; ఆర్చినన్‌= కేకలువేయగా (అరవగా); 
సుర విభుండు= ఇంద్రుడు; వెజకుము+అంచున్‌ = భయపడవద్దు అంటూ; వజఘాతంబునన్‌= వజ్రాయుధం దెబ్బతో; 
దైత్యసేన లెల్లన్‌= రాక్షసమూకలన్నీ తల్లడిల్లన్‌= తల్లడిల్లిపోగా; వాని శిరమున్‌+తునిమెన్‌= వాని శిరస్సును నరికి పారవేశాడు. 
తా : జంభాసురుని బల్లెందెబ్బతినికూడా మాతలి తల్లడిల్లి పోకుండా అరిచాడు. అది విని ' భయపడకు అంటూ ఇంద్రుడు 
వజ్రాయుధంతో వాడి తలను నరికేశాడు. దాన్నిచూచి రాక్షసమూకలు తల్లడిల్లిపోయాయి. 
చ. చని సురనాథుచేం గలన జంభుండు సచ్చుట నారదుండు సె 

ప్పిన విని వానిభ్రాతలు గభీరబలాధికుండా బలుండు పా 


152 శ్రీమహాభాగవతము 


క నముచు లాపురందరునింగాంచి ఖరోక్తులం దూలనాడుచున్‌ 
ఘనజలధారలన్‌ నగముం గప్పిన చాడ్పునం గప్పిరమ్ములన్‌. 365 


ప్రతి : నారదుండు= నారదమహర్షి చని= వెళ్ళి; సురనాథుచేన్‌= ఇంద్రుడిచేత; కలనన్‌= యుద్ధంలో; జంభుడు+చచ్చుట= 
జంభుడు చనిపోవటం; చెప్పినన్‌= చెప్పగా; విని; వాని భ్రాతలు= వాని సోదరులు; గభీర బల+అధికుండు+ఆ+బలుండు= 
మిక్కిలి బలవంతుడైన బలుడు; పాక నముచులు= పాకుడు నముచి అనేవారు; ఆ పురందరునిన్‌+కాంచి= రణరంగానికి 
వచ్చి ఆ ఇంద్రుని చూచి; ఖరోక్తులన్‌= పోటుమాటలతో; తూలనాడుచున్‌= నిందిస్తూ ఘన జలధారలన్‌= గొప్పవైన 
వర్షధ్రారలచేత; నగమున్‌+కప్పిన +చాడ్పునన్‌= కొండను కప్పివేసినట్టుగా; అమ్ములన్‌= బాణాలతో; కప్పిరి= కప్పివేశారు. 


తా; యుద్ధంలో జంభుడు చనిపోయిన విషయాన్ని నారదమహర్షి వెళ్ళి చెప్పగా, అతని సోదరులు, బలుడు, పాకుడు, 
నముచి అనే వారు విని, వెంటనే క్రుద్దులై రణరంగంలోకి చారబడి ఇంద్రుణ్ణి పోటుమాటలతో నిందించి, కొండను 
మేఘాలు వర్షధ్రారలతో నింపివేసినట్టు బాణాలతో కప్పివేశారు. 


సీ, _విబుధలోకేంద్రుని వేయుగుజ్జంబుల నన్ని కోలల బలుం డదర నేసె 
నిన్నూట మాతలి నిన్నూట రథమును నా రీతి నింద్రు ప్రత్యంగకమును 
వేధించెం; బాకుండు వింట వాండస్తంబు లేయుట దొడుగుట యెజుంగరాదు; 
కనకపుంఖంబుల కాండంబు లొకపది యేనింట నముచియు నేసి యార్చె; 


ఆ. బలిమి నిట్లు ముగురు పగవాని రథసూత, సహితు ముంచి రస్త్రజాలములను 
వనజలోకసఖుని వానకాలంబున, మొగిలుగములు మునుంగ మూంగినట్లు 366 


ప్రతి : బలుండు= బలాసురుడు; విబుధలోక+ఇంద్రుని= దేవలోక ప్రభువైన ఇంద్రుని; వేయుగుజ్జంబులన్‌= వెయ్యిగుర్రాలను; 
అన్నికోలలన్‌= అన్ని బాణాలతో (వేయి బాణాలతో); అదరన్‌+ఏసెన్‌= అదిరిపోయేలా కొట్టాడు; ఇన్నూటన్‌ +రథమును= 
రెండువందల బాణాలతో రథాన్ని ఆరీతిన్‌= ఇన్నూరు బాణాలతోనే; ఇంద్రు ప్రతి+అంగకమును= ఇంద్రుడి ప్రతి 
అవయవాన్నీ; వేధించెన్‌= బాధించాడు; పాకుండు= పాకుడనే వాడు; వాండు= తాను; వింటన్‌= వింటితో; అస్తంబులు= 
బాణాలు; వేయుట +తొడుగుట +ఎజుంగరాదు= ప్రయోగించడం, ఎక్కుపెట్టడం తెలియడంలేదు; నముచియున్‌= నముచి 
అనే వాడుకూడా; కనకపుంఖంబుల కాందంబులు= బంగారు పిళ్ళు కలిగిన బాణాలు; ఒకపది+ఏనింటన్‌= పదిహేను 
(బాణాలతో) ఏసి= కొట్టి; ఆర్బెన్‌= అరచాడు; బలిమిన్‌= బలవంతుడై; ఇట్లు; ముగురు= ఆ ముగ్గురూ; పగవానిన్‌= 
ఇంద్రుని; రథసూత సహితున్‌= రథంలోని సూతునితో కూడిన వాడిని; వానకాలంబునన్‌= వర్షాకాలంలో; వనజ సఖునిన్‌= 
సూర్యుని; మొగిలు గములు= మేఘసమూహాలు; మునుంగన్‌+మూంగినట్లు= కనిపించకుండా కప్పివేసినట్టు; 
అస్త్రజాలములను = అస్తసమూహాలతో; ముంచిరి= కప్పివేశారు. 

తా : బలాసురుడు ఇంద్రుని వేయి గుర్రాలను వేయి బాణాలతో అదరగొట్టాడు. ఇన్నూరు బాణాలతో రథాన్ని సారథిని, 
ఇంద్రుడి ప్రతి అవయవాన్నీ బాధించాడు. పాకుడు ధనుస్సుతో బాణాల్ని ఎక్కుపెట్టడం, ప్రయోగించడం గుర్తించలేనంత 
వేగంగా విజృంభించాడు. నముచి బంగారుపిళ్ళు కలిగిన పదిహేను బాణాలతో కొట్టి అరిచాడు. ఇలా ముగ్గురు సోదరులు 
రథంలోని సూతునితో కూడిన ఇంద్రుడిని బాణాలతో కప్పివేశారు. అది ఎలా ఉందంటే వర్షాకాలంలో మేఘసమూహాలు 
సూర్యవీంబాన్ని కప్పివేసినట్టుంది. 


అష్టమస్మంధము 153 


వ. అయ్యవసరంబున. 367 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


మ. అమరారాతుల బాణజాలముల పాలై పోయితే చెల్లరే 

యమరాధీశ్వర! యంచు భిన్నతరుటై యంభోధిలోం జంచల 

త్వమునం (గ్రుంకు వణిగ్దనంబుల క్రియన్‌ దైత్యాధిపవ్యూుాహ మ 

ధ్యమునం జిక్కిరి వేల్పు లందజు విపద్దానంబులం జేయుచున్‌. 368 
ప్రతి ; అమర+అరాతుల= రాక్షసుల; బాణజాలముల పాలై+పోయితే= బాణ సముదాయాల పాలైపోయావా; చెల్లరే= 
అయ్యో; అమర+అధి+ఈశ్వర= ఇంద్రా; అంచున్‌= అంటూ; విపత్‌+ధ్వానంబులన్‌+చేయుచున్‌= ఆర్తనాదాలుచేస్తూ; 
వేల్ప్చులందబున్‌= దేవతలందరూ; భిన్నతరులు+ఐ= విరిగిపోయిన నావ కలవారై, నిరాశ్రయులైై అంబోధిలోన్‌= సముద్రంలో; 
చంచలత్వమునన్‌= ఊగిపోతున్నటువంటి లేదా భయంతో అడలిపోతున్ను వణిక్‌+జనంబులక్రియన్‌= వర్తకులలాగా; 
దైత్య+అధిప= రాక్షసులయొక్క వ్యూహ మధ్యమునన్‌+చిక్కిరి= వ్యూాహంమధ్యలో చిక్కుకున్నాడు. 
తా : “అయ్యో! ఇంద్రా! అన్యాయంగా రాక్షసుల బాణాలకు బలి అయిపోయారా” అంటూ దేవతలు ఆర్తనాదాలు చేస్తూ 
అందరూ నిరాశయులై అసురుల సేనల మధ్య (వ్యూహం - మొగ్గరం,) చిక్కుకొన్నారు. సముద్రంలో పగిలిన నావలో 
చిక్కుపడిపోయిన వర్తకుల్లాగా హాహాకారాలు చేస్తున్నారు. 
శా. “ఓహో దేవతలార! కుయ్యిడకుం; డే నున్నాండి నంచంబు భృ 

ద్వాహుండాశరబద్ధపంజరము నంతం జించి తేజంబునన్‌ 

వాహోపేతరథంబుతోడ వెలికిన్‌ వచ్చెన్‌ నిశాంతోల్లస 

న్మాహాత్య్యంబునం దూర్చునంబొడుచు నా మార్తాండుచందంబునన్‌. 869 
ప్రతి : అంబుభృత్‌+వాహుండు = మేఘనాథుడు (వర్నాధిపతి - ఇంద్రుడు); ఓహో దేవతలార= ఓ దేవతలారా; కుయ్యి+ 
ఇదకుండు= భయపడకండి; వఏను+ఉన్నాను= నేనున్నాను; అంచున్‌= అంటూ; ఆ శరబద్ధ పంజరమున్‌= ఆ బాణాలతో 
కూడిన పంజరాన్ని (కప్పిన బాణాలను తొలగించుకొని); చించి= చీల్చుకొని; తేజంబునన్‌= మిక్కిలి పరాక్రమంతో; 
వాహ+ఉ పేత +రథంబుతోదన్‌= గుర్రాలతో కూడిన రథంతో కూడి; నిశ+అంత+ఉల్లసత్‌ +మాహాత్యంబునన్‌= ఉదయం 
కాగానే బయటపడే కాంతి మహిమతో; తూర్పునన్‌+పొడుచు= తూర్పున ఉదయించే; ఆ మార్తాందు +చందంబునన్‌= ఆ 
సూర్యుడిలాగ్గా; వెలికిన్‌+వచ్చెన్‌= బయటపడ్డాడు. 


తా : అప్పుడు దేవేంద్రుడు “ఓ దేవతలారా! భయపడకండి. నేనున్నాను” అంటూ ఆ బాణాలతో కూడిన పంజరాన్ని 
గుర్రాలతో కూడిన రథంతో చీల్చుకొని బయటపడ్డాడు. ఉదయం కాగానే కొత్తకాంతులతో వెలిగే సూర్యుడి లాగా ప్రకాశించాడు. 


వ. ఇట్లు వెలువడి. 370 


ప్రతి : ఇట్లు+వెలువడి= ఇలా బయటపడి. 


154 శ్రీమహాభాగవతము 


చ. విజిగిన సేనం గాంచి సురవీరుం 'డొహో! యని బిట్టు చీరి క్ర 

మృణం బురికొల్పి పాకబలమస్తకముల్‌ నిశితాస్తధారలన్‌ 

నెజసిన తీకవజ్రమున నేలకు వ్రాల్చెను వానిచుట్టముల్‌ 

వెజచిరి; తచ్చమూపతులు విహ్వలులై చెడి పాఠి రార్తితోన్‌. త్‌71 
ప్రతి : సురవీరుండు= ఇంద్రుడు; వితిగిన +సేనన్‌+కాంచి= చెల్లాచెదిరిపోయిన సేనను చూచి; ఓహో! అని; బిట్టు= 
బిగ్గరగా; చీరి= పిలిచి; 'క్రమ్మఅన్‌+పురికొల్పి= మళ్ళీ యుద్దానికి (ప్రరేపించి; పాకబల మస్తకముల్‌= పాకుని, బలుని 
తలలను; నిశిత+అస్త్రధారలన్‌= వాడిబాణాలతోనూ, నెజిసిన +లీక్టవజ్రమునన్‌= ప్రకాశిస్తున్న తీక్టమైన వజ్రాయుధంతోనూ; 
నేలకున్‌+వ్రాల్చెను= నేలగూల్చాడు; వానిచుట్టముల్‌= వానిబంధువులు; వెజిచిరి= భయపడిపోయారు; తత్‌+చమూపతులు= 
వాని సేనానాయకులు; విహ్వలులై= కంపితులై; చెడి= దుఃఖిస్తూ ఆర్తితోన్‌= దీనత్వంతో; పాఠిరి= పారిపోయారు. 
తా : ఇంద్రుడు చెల్లాచెదరై పారిపోతున్న దేవ సైన్యాన్ని చూచి ఓహో! భయపడకండి యుద్ధం చేయండి” అని బిగ్గరగా 
పిలుస్తూ వారిని మళ్ళీ యుద్దానికి పురికొలిపాడు. వాడిబాణాలతో, తన వజ్రాయుధంతో బలుడితలను, పాకుడితలను -- 
నేలకూల్చాడు. దీన్నిచూచి అతని బంధువులు గడగడలాడిపోయారు. అతని సేనానాయకులు దుఃఖిస్తూ దీనులై పారిపోయారు. 


వ. అప్పుడు నముచి నిలువంబడి. 372 
ప్రతి : అప్పుడు= ఆ సమయంలో; నముచి; నిలువంబడి= నిల్చి. 
తా: ఆ సమయంలో నముచి యుద్ధరంగంలో నిలబడ్డాడు. 


మ. తన చుట్టంబులం జంపె వీండనుచు నుద్యత్రోధశోకాత్ముండై 
కనకాంతంబును నశ్శసారమయమున్‌ ఘంటాసమేతంబునై 
జనదృగ్గుస్సహమైన శూలము నొగిన్‌ సారించి వైచెన్‌ సురేం 
ద్రునిపై “దీన హతుండ వౌ” దని మృగేంద్రుం బోలి గర్జించుచున్‌. త్‌/8 


ప్రతి : (నముచి); తన చుట్టంబులన్‌ +చం పెన్‌ +వీండు +అనుచున్‌= ఈ ఇంద్రుడు తన బంధువులు చంపాడంటూ; 
ఉద్యత్‌+క్రోధ+శోక +ఆత్ముడు +ఐ = పొంగుతున్న కోపం, దుఃఖం కలవాడై; కనక +అంతంబునున్‌= బంగారు పిడి కల్టింది; 
ఘంటాసమేతంబును +ఐ= గంటలు కల్గింది; అశ్శ్మసారమయమున్‌= ఇనుము (లోహం) తో చేయబడింది; జనద్భక్‌+ 
దుస్‌+సహమైన= జనులకు చూడటానికి భయంకరంగా కనిపిస్తున్న శూలమున్‌+ఒగిన్‌+సారించి= శూలాన్ని లీలగా 
పైకెత్తి మృగ+ఇంద్రున్‌+పోలి= సింహంలాగా; గర్జించుచున్‌= గర్జిస్తూ “'దీనన్‌+హతుండవు+ఓ” అని= దీనిచేత నీవు 
చస్తావు చూడు; అని; సుర+ఇంద్రునిపై= ఇంద్రునిపై; వైచెన్‌= విసిరివేశాడు. 

తా :; తన బంధువుల్ని చంపినవాడు వీడే అని ఇంద్రుడిపైన నముచి మండిపడుతూ ఒకవైపు కోపం మరోవైపు దుఃఖం 


పొంగివస్తుండగా, బంగారు పిడి కల్లినదీ, గంటలు కలదీ, ఇనుముతో చేయబడినది, చూడడానికి శక్యంకానిది అయిన 
శూలాన్ని పట్టి సింహంలాగా గర్జించి 'దీనితో నీవు చస్తావు చూడు” అంటూ సురేంద్రునిపై దాన్ని విసిరివేశాడు. 


శా. అకాశంబున వచ్చుశూలమును జంభారాతి ఖండించి నా 
నా కాండంబుల వాని కంఠము దెగ న్హంభోళియున్‌ వైచెన 


అష్టమస్మంధము 155 


స్తోకేంద్రాయుధమున్‌ సురారిగళముం ద్రుంపంగ లేదయ్యె; వాం 

దాకంపింపక నిల్బె దేవవిభుం దత్యాశ్చర్యముం బొందంగన్‌. 374 
ప్రతి : ఆకాశంబునన్‌= ఆకసంలో; వచ్చు= తనవైపు వస్తున్న శూలమును= నముచి ప్రయోగించిన శూలాన్ని జంభ+అరాతి= 
జంభాసురుని శత్రువైన ఇంద్రుడు; నానాకాండంబులన్‌= అనేక బాణాలచేత; ఖండించి= ముక్కలుచేసి, వాని కం[ము+తెగన్‌= 
వాని కంఠం ఖండించడానికి; దంభోళలియున్‌+వైచెన్‌= వజ్రాయుధాన్ని కూడా ప్రయోగించాడు; అస్తోక +ఇంద్ర+ఆయుధమున్‌= 
గొప్పదైన ఆ వజ్రాయుధం కూడా; సుర+అరిగళమున్‌= ఆ రాక్షసుని గొంతును; త్రుంపంగ లేదు +అయ్యెన్‌= 
నరకలేకపోయింది; దేవ విభుందు= ఇంద్రుడు; ఆశ్చర్యమున్‌ పొందంగన్‌= ఆశ్చర్యపడగా; వాండు +ఆకంపింపక+నిల్బన్‌= 
వాడు కదలకుండా నిలబడ్డాడు. 
తా : ఆకాశంలో నముచి ప్రయోగించిన శూలం తనవైపు వస్తుండగా ఇంద్రుడు దాన్ని అనేక బాణాలతో ఖండించాడు. 
నముచి కంఠాన్ని ఖండించడానికి వజ్రాయుధాన్నే ప్రయోగించాడు. అది వాడి తలను నరకలేకపోయింది. వాడేమో 
కదలను కూడా లేదు. అలా చలించకుండా ఉన్న వాడిని చూచి ఇంద్రుడు ఆశ్చర్యపడ్డాడు. 


వ. ఇట్లు నిలిచి యున్న నముచిం గనుంగొని వజంబు ప్రతిహతం బగుటకు శంకించి బలభేది దన 
మనంబున. తర్‌ 
ప్రతి : ఇట్లు; నిలిచియున్న నముచిన్‌+కనుగొని= నముచిని చూచి; వజంబు= వజ్రాయుధం; ప్రతిహతంబు +అగుటకున్‌= 
వ్యర్థమయినందుకు; శంకించి= సందేహించి; బలభీది= బలాసురుణ్ణి చంపిన ఇంద్రుడు; తన మనంబునన్‌= తన మనస్సులో 
ఇలా అనుకున్నాడు. 


తా ; ఇలా నిలబడిన నముచిని చూచి, తన వజ్రాయుధం వ్యర్థమయిపోయినందుకు సందేహించి బలఖేది అయిన 
ఇంద్రుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు. 


న “'కొండలటెక్కలు ఖండించి వైచుచో వజమెన్నండు నింత వాండి సెడదు 
వృత్రాసురాదుల విదళించుచో నిది దిరుగ దెన్నండు పనిందీర్చికాని 
యింద్రుండంగానొకో యేను దంభోళియుం గాదొకో యిది ప్రయోగంబు సెడదెనా 
దనుజాధముండు మొనతాంకుం దప్పించెనో భిదురంబు నేండేల బెండువడియె?!” 


ఆ. ననుచు వజి వగవ నార్ద శుష్కంబులం, జావకుండం దపము సలిపె నీతం 
డితర మెద్ది యైన నింద్ర! ప్రయోగింపు, వైళూ మనుచు దివ్యవాణి పలి౩. 376 


ప్రతి : కొండల= పర్వతాల; టిక్కలు= రెక్కల్చి ఖండించి వైచుచోన్‌= ఖండించిన సందర్భంలో; వజము+ఎన్నండున్‌= 
వజ్రాయుధం ఏనాడూ; ఇంత= ఈ విధంగా వాండి+చెడదు= వాడితనాన్ని కోల్పోలేదు; వృత్ర+అసుర +ఆదులన్‌= 
వృత్రుడు మొదలైన రాక్షసులను; విదళించుచోన్‌= చంపే సమయంలో; ఇది= ఈ ఆయుధం; ఎన్నండున్‌= ఏనాడూ; 
పనిన్‌+తీర్చికాని= పని పూర్తిచేసికాని; తిరుగదు= తిరిగిరాలేదు; ఇంద్రుడన్‌+కాను+ఒకో= నేను ఇంద్రుడినే కానా!; 
ఇది= ఈ ఆయుధం; దంభోళియున్‌ +కాదు+ఒకో= వజాయుధమేకాదా!; ప్రయోగంబు+చెడెను+ఒ= లేదా 


156 శ్రీమహాభాగవతము 


ఉపయోగించటంలో ఏదైనా తప్పు జరిగిందా!) దనుజ+అధముండు = ఈ రాక్షసాధముడు; మొనతాంకున్‌+తప్పించెను+ఓ= 
దీని వాదర తెగకుండా ఏమైనా మాయను ప్రయోగించాడా?; భిదురంబు= ఈ వజం; నేండు+ఏల= ఈరోజు ఎందుకు; 
బెండు+పడియెన్‌= శక్తి కోల్పోయింది; అనుచున్‌= అనుకుంటూ; వజ్రి= వజ్రాయుధం కల్గిన ఇంద్రుడు; వగవన్‌= 
శోకించగా; దివ్యవాణి= ఆకాశవాణి; ఆర్ధ శుష్కంబులన్‌+చావకుందన్‌= తది వస్తువుతోకాని, పొడి వస్తువుతోకాని చావకుండా; 
ఈతండు= వీడు; తపము+సలిపెన్‌= తపస్సుచేశాడు; ఇంద్ర= ఓ ఇంద్రా! ఇతరము +ఎద్ది+ఐనన్‌= వేరే ఏదైనా? వైళమ+ 
ప్రయోగింపుము= వేగంగా ప్రయోగించు; అనుచున్‌= అంటూ; పలికెన్‌= పలికింది. 

తా ; పర్వతాల రెక్కలను ఖండించే సమయంలో కూడా ఈ వజ్రాయుధం వాడి ఎప్పుడూ తగ్గలేదు. వృత్రాసురుడు 
మొదలైనవారిని చంపినప్పుడు కూడా ఈ ఆయుధం తనపని పూర్తిచేసికాని తిరిగి రాలేదు. ఇదేమి ఇవాళ ఇలా జరిగింది! 
నేను ఇండద్రుడినే కానా? లేక ఇది వజ్రాయుధంకాదా? లేదా ప్రయోగించటంలో ఏదైనా పొరపాటు జరిగిందా! ఈ 
మాయావి దీని వాదర తెగకుండా ఏదైనా ప్రయోగం చేశాడా! ఈరోజు ఈ వజ్రాయుధం ఎందుకిలా శక్తి 
హీనమయిపోయింది? అని ఇంద్రుడు శోకించగా “దివ్యవాణి *ఈ రాక్షసుడు తడివస్తువుచేత, పొడివస్తువుచేత చావులేకుండా 
వరం పొందాడు. అంచేత ఇంద్రా! నీవు వేరే ఒక వస్తువును ఆయుధంగా త్వరగా ప్రయోగించు అని ఆదేశించింది. 


వ. ఇట్లాదేశించిన దివ్యవాణి పలుకు లాకర్ణించి పురందరుండు. త్ర77 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ఆదేశించిన; దివ్యవాణి పలుకులు= అశరీరవాణి వాక్కులు; ఆకర్ణించి= విని; పురందరుండు = 
ఇంద్రుడు. 

తా : ఇలా ఆదేశించిన దివ్యవాణి పలుకులు విని ఇంద్రుడు. 


ఆ. ఆత్మబుద్ధిం దలంచి యార్టంబు శుష్కంబు గాని సాధనంబు ఫేన మనుచు 
నది యమర్చి దాన నమరులు మెచ్చంగ నముచి శిరముం ద్రుంచె నాకవిభుండు. త్‌/8 


ప్రతి: ఆత్మబుద్ధిన్‌+తలంచి= స్వబుద్ధితో ఆలోచించి; ఆర్ధంబు= తడియెనదీ; శుష్మంబు= పొడియైనదీ; కాన; సాధనంబు= 
ఆయుధం; ఫేనము+అనుచున్‌= “నురుగు ఒకటే అని నిశ్చయించుకొని; అది= దానిని అమర్చి= ఆయుధంగా కూర్చుకొని; 
దానన్‌= దానితోనే, అమరులు = దేవతలు; మెచ్చంగన్‌= మెచ్చుకొనేవిధంగా; నాకవిభుందు= ఇంద్రుడు; నముచిశిరమున్‌= 
నముచితలను; క్రుంచెన్‌= నరికాడు. 

తా : ఇంద్రుడు స్వబుద్ధితో పొడియైన, తడియైన కాని వస్తువేది అని ఆలోచించి, దివ్యస్ఫురణతో, అలాంటి వస్తువు 'ఫేనమే” 
(నురుగు) అని నిశ్చయించుకొని, దానినే ఆయుధంగా అమర్చుకొని ప్రయోగించి నముచిశిరస్సును భేదించాడు. దీన్ని 
చూచి దేవతలందరూ సంతోషించారు. 


వు అ య్యవసరంబున. 379 
తి ; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 


పురుహూతు నగ్గించి పుష్సాంజలులు సేసి మునులు దీవించిరి ముదము తోడ 
గంధర్వముఖ్యులు ఘనులు విశ్వావసుండును బరావసుండు నింపెనయం బాది 


గి 


బ్ర 


అష్టమస్మంధము 15/7 


రమరాంగనాజను లాడిరి; దేవతా దుందుభులును (మోసె దురములోన 
వాయు వహి కృతాంత వరుణాదులును బ్రతిద్వంద్వుల గెల్చి రుద్దందవృత్తి 


తే. నల్పమృగముల సింహంబు లట్ల తోలి, రమరవర్యులు దనుజుల నదటు వాయ 
నజుండు పుత్తేర నారదుం డరుగు దెంచె, దైత్యహరణంబు వారింప ధరణినాథ! 3880 


ప్రతి : ధరణినాథ= ఓ రాజా!; మునులు= మహర్షులు; పురుహూతున్‌+అగ్గించి= ఇంద్రుని పొగడి; ముదముతోన్‌= 
సంతోషంతో; పుష్ప+అంజలులు +చేసి +దీవించిరి= దోసిళ్ళతో పూలుచల్లి దీవించారు; గంధర్వముఖ్యులు = గంధర్వులలో 
ముఖ్యులు; ఘనులు= గొప్ప సంగీతవేత్తలయిన; విశ్వావసుండును +పరావసుండును = విశ్వావసుడు, పరావసుడు అనేవారు; 
ఇంపు+ఎనయన్‌= మిక్కిలి రమణీయంగా; పాడిరి= పాటలు పాడారు; అమర +అంగనాజనులు +ఆడిరి= అప్సరసలు 
నాట్యం చేశారు; దేవతాదుందుభులునున్‌+మోోసెన్‌= దేవదుందుభులు మోగాయి; దురములోనన్‌= యుద్ధంలో; వాయు, 
వహ్ని కృతాంత, వరుణాదులునున్‌= వాయువు, అగ్ని యముడు, వరుణుడు మొదలైనవారు; ప్రతిద్వంద్వులన్‌= శత్రువుల్ని 
ఉద్దందడవృత్తిన్‌= మిక్కిలి పరాక్రమంతో; గెల్బిరి= గెలిచారు; అల్బమృగములన్‌= నీచ జంతువుల్ని సింహంబులట్ల= 
సింహాలలాగా; అమరవర్యులు = దేవతలు; దనుజులన్‌= రాక్షసుల్ని అదటు+పాయన్‌= భయంలేకుండా; తోలిరి= తోలిపారేశారు 
(తరిమివేశారు); అజుండు= బ్రహ్మదేవుడు; పుచ్చు+తేరన్‌= పంపించగా; నారదుండు= నారదమహర్షి దైత్యహరణంబు 
వారింపన్‌= దైత్యుల్ని చంపడాన్ని ఆపివేయడానికి; అరుగు +తెంచెన్‌= వచ్చాడు. 

తా : ఓ రాజా! అలా నముచి చావగా, మహర్షులు ఇంద్రుని సమయస్స్ఫూర్తిని, పరాక్రమాన్ని ప్రశంసించి దోసిళ్ళతో 
పూలుచల్లి ఆశీర్వదించారు. గంధర్వులలో ప్రముఖులైన గాయకులు విశ్వావసుడు, పూవసుడు కమనీయంగా పాటలుపాడారు. 
అమరకాంతలు నాట్యమాదారు. దేవదుందుభులు మోగాయి. వాయువు, వహ్ని యముడు, వరుణుడు విజృంభించి 
రాక్షసుల్ని యుద్ధంలో ఓడించారు. తక్కిన దేవతలు మిగిలిన రక్కసిమూకల్ని సింహాలు చిల్లర జంతువుల్ని తరిమివేసినట్టు 
నిర్భయంగా తోలి పారేశారు. బ్రహ్మదేవుడు పంపించగా నారదమహర్షి రాక్షసుల్ని చంపడాన్ని ఆపటానికి అక్కడికి 
వచ్చాడు. 

వ. వచ్చి సురలకు నారదుం డిట్లనియె. 381 
తా : వచ్చి దేవతలతో నారదు డిలా అన్నాడు. 


శా. సిద్ధించెన్‌ సురలార! మీ కమృతమున్‌; శ్రీనాథసంప్రాప్తులై 

వృద్ధిం బొందితి రెల్లవారలును; విద్వేషుల్‌ మృతిం బొందిరిీ 

యుద్ధం బేటికి? నింకం జాలుం; బనిలేదో హో పురే?ే యంచు సం 

బద్ధాలాపము లాడి మాన్పె సురలం బాందవ్యవంశా(గ్రణీ! 382 
ప్రతి : పాండవ్యవంశ+అగ్రణీ= పరీక్ష్మిన్మహారాజా!; ఓహో సురలార!= ఓ దేవతలారా! పురే= బాగుబాగు (బాపురే అనే 
మాటలో ఉన్నది ఇదే) బాగావుంది; ఇంకన్‌+చాలు= ఇకచాలునుు; మీకున్‌= మీకు కావాల్సిన; అమృతమున్‌+సిద్ధించెన్‌= 
అమృతం సిద్ధించింది; శ్రీనాథసంప్రాప్తలై= శ్రీహరిని ఆశయించినవార్రె; ఎల్లవారలునున్‌= అందరూ; వృద్ధిన్‌+పొందితిరి= 


158 శ్రీమహాభాగవతము 


బాగా అభ్యుదయం పొందారు; విద్వేషుల్‌= శత్రువులు; మృతిన్‌+పొందిరి= చనిపోయారు; ఈ యుద్ధంబు+ఏటికిన్‌? = 
ఇంక యుద్ధం ఎందుకు? ఇంకన్‌+చాలు= ఇకచాలు; పనిలేదు+ఓ= అవసరంలేదు; అంచున్‌= అంటూ; సంబద్ధ= 
సముచితములైన; ఆలాపములాడి= మాటలు మాట్లాడి; సురలన్‌= దేవతల్ని, మాన్సెన్‌= యుద్ధంనుండి వారించాడు. 


తా :; “ఓహో దేవతలారా! బాగుందయ్యా! మీకు అమృతం సిద్ధించింది. శ్రీహరిని ఆశ్రయించి కావలసింది సాధించి 
బాగుపడ్డ్దారు. శత్రువులూ నశించారు. ఇంకా ఈ యుద్ధం ఎందుకు? అవసరంలేదు”. అంటూ సముచితమైన మాటలతో 
వారిని ఒప్పించి యుద్ధం నుండి విరమింప చేశాడు. 


వ. ఇట్లు నారదవచననియుక్తులై రాక్షసులతోడి సంగ్రామంబు సాలించి సకలదేవముఖ్యులును 
ద్రివిష్ట్టంబునకుం జనిరి; హతశేషులైన దబైత్యదానవులు విపన్నుందైన బలిం దోడ్మొని పశ్చిమశిఖరి శిఖరంబుం 
జేరిరి; విధ్వంసమానకంధరులై వినష్టదేహులగు యామినీచరుల నెల్లను శుక్ర్షుండు మృతసంజీవనియైన 
తనవిద్య సపెంపునం జేసి (బదికించె; బలియును భార్గవానుగ్రహంబున విగతశరీరవేదనుందై 
పరాజితుండయ్యును లోకతత్త్వవిచక్షణుండగుటం జేసి దుఃఖింపక యుందె నని చెప్పి రాజునకు 
శుకుండిట్లనియె. 888 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా, నారదవచన నియుక్తులు+ఐ= నారదమహర్షి వచనాలచేత ఆదేశింపబడ్డవారై; రాక్షసులతోడి 
సంగ్రామంబున్‌= రాక్షసులతో యుద్దాన్ని చాలించి; సకలదేవ ప్రముఖులును= సకలదేవతాముఖ్యులూూ; త్రివిష్ట్టమునకున్‌+ 
చనిరి= స్వర్గానికి వెళ్ళిపోయారు; హతశేషులు+ఐన = చావకుండా ఇంకా మిగిలిన; దైత్యదానవులు= రాక్షసులు; 
విపన్నుండు+ఐన = ఆపదలో ఉన్న; బలిన్‌+తోడొని= బలిచక్రవర్తిని పిలుచుకొని; పశ్చిమళిఖరి +శిఖరంబున్‌+చేరిరి= 
పడమటికొండశిఖరాన్ని చేరారు; విధ్వంసమాన కంధరులు +ఐ= తెగినగొంతులుకలవారై; వినష్టదేహులగు= మరణించిన; 
యామినీచరులన్‌+ఎల్లను = రాక్షసుల్ని అందర్నీ శుక్రుండు= రాక్షసగురువు శుక్రాచార్యుడు; మృతసంజీవని+ఐన= 
మృతసంజీవని అయిన; తన విద్యపెంపునన్‌+చేసి= తనకు తెలిసిన విద్య పెంపుతో; బ్రదికించెన్‌= బ్రతికించాడు; బలియునున్‌= 
బలిచక్రవర్తికూడా; భార్గవ +అనుగ్రహంబునన్‌= గురువైన శుక్రుని దయచేత; విగతశరీర వేదనుండు+ఐ= శరీరవేదనను 
పోగొట్టుకున్నవాడై; పరాజితుండు +అయ్యును = ఓడిపోయినా కూడా; లోకతత్వ విచక్షణుండు +అగుటన్‌ +చేసి= లోకం 
పోకడ తెలిసినవాడు కాబట్టి దుఃఖింపక +ఉందెన్‌+అని= దుఃఖపడలేదు అని; చెప్పి రాజునకున్‌= పరీక్షిత్తుతో; శుకుండు= 
శుకుడు; ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 


తా: ఇలా నారదమహర్షిచేత ఆదేశింపబడ్డ వారై సకలదేవతాప్రముఖులూ స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన 
దైత్యదానవులు ఆపత్తులో ఉన్న బలిచక్రవర్తిని తీసుకొని పడమటి కొండ శిఖరాన్ని చేరారు. అక్కడ ఉన్న శుక్రాచార్యులవారు 
తెగిన గొంతులతో మరణించిన రాక్షసులందర్నీ తనకు తెలిసిన మృతసంజీవనీ విద్యతో బ్రతికించారు. బలిచక్రవర్తి కూడా 
శుక్రునిదయవల్ల శరీరవేదనను పోగొట్టుకొన్నవాడై (బ్రతికి; ఓడిపోయినా లోకం పోకడ తెలిసినవాడు కాబట్టి 
దుఃఖపదడకుండా ఉండిపోయాడు - అని చెప్పి శుకమహర్షి రాజుతో ఇంకా ఇలా చెప్పాడు. 


విశే : మృతసంజీవని - ఒక మంత్రప్రయోగం (కృత్య. దానితో శుక్రుడు రాక్షసుల్ని బ్రతికించడం ప్రారంభించాడు. 
చివరికి ఆ విద్యనుకూడా కచుని పంపి దేవతలు (గ్రహించారు. (మహాభారతంలో ఈ కథ ఉంది). 


అష్టమస్మంధము 159 


జెలాసగిరిమీంద ఖందేందుభూషణుం డొకనాండు గొలువున నున్నవేళ 
నంగనయె విష్ణుం డసురుల వంచించి, సురలకు నమృతంబు సూజ లిడుట 

విని దేవియును దాను వృషభేంద్రగమనుండై కడువేడ్మ్క భూతసంఘములు గొలువ 
మధుసూదనుండున్న మందిరంబున కేగి పురుషోత్తముని చేతం బూజ వదసి 


తే. తాను గూర్చుండి పూజించె దనుజవైరిం, గుశలమే మీకు మాకును గుశల మనుచు 
మధురభాషల హరిమీంద మైత్రి నెజపి, హరుండు పద్మాక్షుం జూచి యిట్లనియెం బ్రీతి. 384 


బ్ర 


ప్రతి : ఖండేందుభూషణుండు= చంద్రకళాధరుడైన శివుడు; కైలాసగిరి మీందన్‌= కైలాసపర్వతం మీద; ఒకనాండు; 
కొలువున్నవేళన్‌= ప్రమథగణాలతో కొలువుతీరి ఉండగా; అంగనయై= స్తీ వేషం ధరించి; విష్ణుండు; అసురులన్‌+వంచించి= 
రాక్షసులను వంచించి; సురలకున్‌= దేవతలకు; అమృతంబు+చూజలు +ఇడుట = అమృతాన్ని కొల్లగొట్టి ఇచ్చేయటం; 
విని; దేవియును= పార్వతిదేవి; తాను= తానూ; వృషభ+ఇంద్రగమనుండు +ఐ= నందీశ్వరునిపై అధిరోహించి; కడువేడ్మన్‌= 
మిక్షిలి వేడుకతో; భూత సంఘంబులు +కొలువన్‌= సకల భూతగణాలూ సేవిస్తుండగా; మధుసూదనుండున్న= విష్ణువు 
ఉన్నటువంటి; మందిరంబునకున్‌+ఏగి= మందిరానికి వెళ్ళి; పురుష+ఉత్తమున్‌+చేతన్‌= విష్ణువుచేత; పూజ+పదసి= 
ఆతిథ్యం గ్రహించి; తానుకూర్చుంది= తాను ఆసీనుడై; దనుజవైరిన్‌+పూజించెన్‌= శ్రీమహావిష్ణువును అర్చించాడు; కుశలమే 
మీకున్‌= మీకు కుశలమా అని అడిగి; మాకును +కుశలము +అనుచున్‌= మెము క్షేమమే నని తెలిపి మధురభాషలన్‌ = 
తీయని మాటలతో; హరిమీంద మైత్రినెజపి= హరిమీద చనువుచూపి; హరుండు +పద్మాక్షున్‌+చూచి= హరుడు హరిని 
చూచి; ప్రీతిన్‌= ప్రేమతో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : శివుడు ఒకనాడు కైలాస శిఖరంమీద ప్రమథగణాలతో కొలువుతీరినాడు. శ్రీమహావిష్ణువు మోహినీరూపంతో 
రాక్షసుల్ని మోసగించి దేవతలకే అమృతాన్ని కొల్లగొట్టి పంచేశాడన్న వార్త విన్నాడు. 

అపుడు పార్వతీదేవితో పాటు నందీశ్వరుణ్లి అధిరోహించి భూతగణాలు సేవిస్తుండగా శివుడు విష్ణువున్న చోటికి 
బయలుదేరాడు. విష్ణువు శివునికి అతిధిమర్యాదలు చేశాడు. శివుడు ఆసనం అధిరోహించి మరలా విష్ణువును పూజించాడు. 
విష్ణువు క్షేమాన్ని అడిగి, తాము క్షేమంగా ఉన్న విషయం తెలిపి తియ్యని మాటలతో శివుడు మాట్లాడుతూ, చనువుతో 
విష్ణువును చూచి ఇలా అన్నాడు. 


స్తీ దేవ! జగన్మయ! దేవేశ! జగదీశ! కాలజగద్వాపకస్వరూప! 
యఫీలభావములకు నాత్మయు హేతువు నైన యీశ్వరుండ వాద్యంతములును 
మధ్యంబు బయలును మజథి లోపలయు లేక పూర్ణమై యమృతమై భూరిసత్య 
మానందచిన్నాత్ర మవికార మాద్య మనన్య మశోకంబు నగుణ మఖిల 


తే. సంభవస్థితిలయముల దంభకంబు, నైన బ్రహ్మంబు నీవ; నీ యం(మఘ్రయుగము 
నుభయసంగవిసృష్టులై యున్న మునులు, గోరి కైవల్యకాములై కొల్తు రెపుడు. 885 

ప్రతి : దేవ= దేవదేవా!; జగత్‌+మయ:= ప్రపంచమంతానిండిన ఓ వాసుదేవా!; జగత్‌+ఈశ= జగదీశ్వరా; కాలజగత్‌+ 

వ్యాపక+స్వరూప= ఎల్లకాలాలలోను జగత్తంతటా వ్యాపించి ఉండే స్వరూపం గలవాడా! అఖిలభావములకున్‌= అన్ని 


160 శ్రీమహాభాగవతము 


భావాలకూ; ఆత్మయున్‌= మూలము; హేతువున్‌+ఐన= కారణమయిన; ఈశ్వరుందవు= ప్రభుడవు నీవు; ఆది+ 
అంతములును +మధ్యంబున్‌= ఆదిమధ్యాంతాలు;ు బయలును మటథి లోపలయున్‌= లోపల, వెలుపలా అనేతేడా; లేక; 
పూర్ణమై= పూర్ణతత్వమై; అమృతమై= నళశించనిదైై భూరిసత్యము= పరిపూర్ణ సత్యస్వరూపం; ఆనంద +చిత్‌+మాత్రము= 
ఆనందంతో కూడిన చైతన్యరూపమైన జ్ఞానం; అవికారము= వికారము (పరిణామంలేనిది) లేనిది; ఆద్యము= అన్నింటికీ 
మొదలుగా గలది; అనన్యము= రెండవది లేనిది; అశోకము= దుఃఖములేనిది; అగుణము= ఏ గుణాలూ లేనిది; అఖీల= 
అన్నింటి; సంభవ స్ధితి లయములు= అన్నిటి పుట్టుక, మనుగడ, నాశము; దంభకంబున్‌+ఐన= కల్పించే కారణమయిన; 
బ్రహ్మంబు= 'బబ్రహ్మతత్తం; నీవ; నీ అంఘియుగమున్‌= నీ పాదాలను; కైవల్యకాములు+ఐ= మోక్షంకోరి; ఉభయసంగ 
విసృష్టులు+ఐ= అహంకార మమకారాలను వీడి; కోరి= పూనికతో; మునులు = మహర్షులు; ఎపుడున్‌+కొల్తురు= సదా 
సేవిస్తారు. 


తా : దేవదేవా! వాసుదేవా! జగదీశ్వరా! ఎల్లకాలాలలోనూ జగత్తునంతా వ్యాపించి ఉండే స్వరూపం నీది. అఖిల భావాలకూ 
ఆధారం, కారణం నీవే. నీవు ఈశ్వరుడివి. ఆది మధ్యాంతరహితుడివి. లోపల, వెలుపలా అన్న తేడా నీకు లేదు. నీ తత్వం 
నాశనం లేనిది. నీవు పరిపూర్ణ సత్యస్వరూపుదివి. ఆనందంతో కూడిన చైతన్యస్వరూపమైన జ్ఞానమే స్ట్‌ స్వరూపం. నీ తత్వం 
పరిణామాలకు లొంగనసిది. అన్నింటికీ మూలమైనది. రెండవది లేనిది. నీ స్వరూపంలో దుఃఖం లేదు. గుణాలు లేనిది. 
అన్నింటి పుట్టుక, మనుగడ నాశనాలను కల్పించే కారణమయిన పరతత్త్వం స్‌వే! కైవల్యం కోరేటటువంటి మహర్షులు 
అహంకార మమకారాలను జయించి పూనికతో నిన్ను సదా ఉపాసిస్తారు. 


సీ భావించి కొందజు బ్రహ్మంబు నీ వని తలపోసి కొందజు ధర్మ మనియుం 
జర్చించి కొందజు సదసదీశ్వరుం దని సరవింగొందబు శక్తిసహితుం డనియుం 
జింతించి కొందజు చిరతరుందవ్యయుం డాత్మతంత్రుండు పరుందధికుం డనియుం 
దొడరి యూహింతురు తుది నద్వయద్వయ సదసద్విశిష్టస్టంచశయుండ వీవు; 


తే... తలంప నొక్కింత వస్తుభేదంబు గలదె, కంకణాదులు పసింది యొక్కటియ కాదె? 
కడలు పెక్కైన వారి యొక్కటియ కాదె? భేద మంచును నిను వికల్పింపవలదు. 386 


ప్రతి : కొందజు= కొంతమంది; బ్రహ్మంబు నీవు+అని= నీవు బ్రహ్మమని; భావించి= తలచి, కొందజు= ఇంకొంతమంది; 
ధర్మమనియు= ధర్మమని; కొందరు చర్చించి= కొందరు మీమాంసచేసి; సత్‌ +అసత్‌+ఈశ్వరుండని= సత్‌ అసత్తులకంటె 
పరుడైనవాడివని; సరవిన్‌+కొందరు+శక్తి సహితుండనియున్‌= మరి కొందరు శక్తితో కూడినవాడవని; చింతించి కొందజు= 
కొందరు భావించి; చిరతరుందడు= శాశ్వతుడు; అవ్యయుందు= నాశనం లేనివాడు; ఆత్మతంత్రుండు= స్వతంత్రుడు; పరుండు= 
అన్నింటికీ ఆవల ఉందేవాడు; అధికుందనియున్‌= సర్వోతృష్టుడని; తొడరి+ఊహింతురు= పూనికతో విశ్లేషించి ఊహిస్తారు; 
తుదిన్‌= చివరికి; అద్వయద్వయ= ఏకానికీ, అనేకానిక్సీ సత్‌+అసత్‌+విశిష్ట= ఉన్నదానితో లేనిదానితో కూడినవాటికి; 
సంశ్రయుందవు= ఆధారభూతుడవు; నీవు; తలంపన్‌= ఆలోచించగా; ఒక్కింత = కొంచెమైనా; వస్తుభేదంబుగలదె= వస్తువు 
భిన్నంగా ఉందా?; కంకణాదులు = కంకణాలు మొదలైన బంగారునగలు; పసిండి= బంగారం; ఒక్కటియ +కాదె= ఒక్కటే 
కదా!; కదలు= అలలు; పెక్కెన= అనెకమైనా; వార్ధి= సముద్రం; ఒక్కటియకాదె= ఒకటే కదా!, భేదమంచును= పైకి 
భేదాలు కనిపిస్తున్నా నిన్ను= నీ తత్వాన్ని వికల్పింపవలదు= తేడాలున్నదిగా చెప్పరాదు. 


అష్టమస్మంధము 161 


తా; స్వామీ! నీవు ఎవరో చెప్పటం దుస్సాధ్యమయిన సంగతి. కొందరు నిన్ను పరబ్రహ్మమంటారు. మరికొందరు ధర్మమే 
నీ రూపమంటారు. సత్‌ అసత్తులకన్నా అతీతం నీ రూపమని కొందరు చెబుతారు. కొందరు నిన్ను శక్తి సహితుడంటారు. 
నీ తత్త్వం శాశ్వతమని, నీకు నాశనం లేనిదని, నీవు స్వతంత్రుడివని, అన్నింటికీ ఆవల ఉండేవాడివని, సర్వోత్మృష్టుడవని 
నిన్ను వర్ణిస్తారు. చివరకి ఏకానికీ అనేకానికీ, సత్తుకు అసత్తుకు - రెండింటికీ ఆధారం నీవేనంటారు. అంచేత బాగా 
మీమాంసచేస్తే ప్రపంచమంతటా నీవే ఉన్నావు. నీవు లేని, నీవు కాని వస్తువులేదు. కంకణాదులు, బంగారు ఒకటేకదా! 
అలలు ఎన్ని ఉన్నా సముద్రం ఒకటేకదా! అందువల్ల పైకి ఎన్ని తేడాలున్నా నీ తత్వాన్ని తేడాలున్నదానిగా చెప్పజాలము. 


స్ప యద్విలాసము మరీచ్యాదు లెజుంగరు; నిత్యుండనై యున్న నేను నెజుంగ 
యన్మాయ నంధులై యమరాసురాదులు వనరెద రంట; యున్న వారలెంత? 
యే రూపమునం బొంద కేపారుదువు నీవు; రూపివై సకలంబు రూపుసేయ 
రక్షింపం జెజుపం గారణమైన సచరాచరాఖ్యమై విలసిల్లు దంబరమున 


తే. ననిలుండే రీతి విహరించునట్ల నీవు, గలసి వర్తింతు సర్వాత్మకత్వ మొప్ప; 
జగములకు నెల్ల బంధమోక్షములు నీవ, నీవ సర్వంబుం దలపోయ నీరజాక్ష! 387 


ప్రతి : నీరజ+అక్ష= పద్మాక్షా!; యద్‌+విలాసము= ఎవని విలాసం; (లీల); మరీచి+ఆదులు +ఎజుంగరు= 
మరీచ్యాదిమహర్షులు కూడా తెలుసుకోలేరో; నిత్యుందను+ఐ+ఉన్న= నీతో పాటు నిత్యుడిగా ఉన్న; నేనున్‌= నేనూ ఎజుం 
గన్‌= తెలుసుకోలేను;ు యత్‌+మాయన్‌= ఎవని మాయచేత; అంధులు +ఐ= గుడ్డివార్రై అమర+అసుర+ఆదులు= దేవతలు, 
రాక్షసులు మొదలైన అందరూ; వనరెదరు+అంట = కష్టపడుతారట; ఉన్నవారలు +ఎంత? = తక్కిన వారి విషయం ఏమి 
చెప్పాలి?; ఏ రూపమునన్‌+పొందక= ఏ ఒక్కరూపంలోనూ ఉండక; (అనేకరూపాలలో); ఏపారుదువు నీవు= ఒప్పుదువు; 
రూపివి+ఐ= రూపాన్ని ధరించి; సకలంబు= సకలాన్నీ రూపుసేయన్‌= పుట్టించడానికి; రక్షింపన్‌= కాపాడటానికి; 
చెజుపన్‌= నాశనం చేయడానికి; కారణము+ఐన = కారణభూతమైన; సచర +అచర +ఆఖ్యము+ఐ= చరాచర రూపమే 
పేరుగా కల్లి; విలసిల్లుదు= ్రకాశిస్తావు (చరాచర జగత్తులో అంతటా వ్యాపిస్తావు; అంబరమునన్‌= ఆకాశంలో; 
అనిలుండు +ఏరీతిన్‌+విహరించున్‌= వాయువు ఏ విధంగా సంచరిస్తాడో; అట్లు+అ= అలా; నీవు; వర్తింతువు= ప్రవర్తిస్తావు; 
సర్వ+ఆత్మకత్వము +ఒప్పన్‌= అన్నింటా ఆత్మగా ఉండి; జగములకున్‌ +ఎల్లన్‌= ప్రపంచానికంతటికీ; బంధ మోక్షములు 
నీవే= బంధమూ, మోక్షమూ నీవే!; తలపోయన్‌= బాగావిచారిస్తే సర్వంబు= సర్వము; నీవు+అ= నీవే. 


తా : ఓ పద్మాక్షా! నీ లీలను మరీచి మొదలైన మహర్చ్నులుకూడా తెలుసుకోలేరు. నీతోపాటు నిత్యంగా ఉన్న నేనూ 
ఎరుగను. నీ మాయచేత గుడ్డివారై దేవతలు, రాక్షసులు మొదలైన వారే కష్టాలపాలు అవుతారు - అంటే ఇతరుల విషయం 
(మానవాదుల విషయం, చెప్పడం ఎందుకు? ఏ ఒక్కరూపంలోనే కాకుండా అన్ని రూపాలలోనూ నీవు వ్యాపించి 
ఉంటావు. సకలజగత్తును సృష్టించి, పాలించి, నశింపచేసేటటువంటి చరాచరరూపమైన కారణంగా అన్నింటా నీవే విక్రమిస్తావు. 
ఆకాశంలో వాయువు ఎలా వ్యాపిస్తాడో అలాగే నీవు అన్నింటా వ్యాపించి ఉన్నావు. జగత్తుకు బంధమూ, మోక్షమూ నీవే 
కల్పిస్తావు. బాగా విచారిస్తే నీవే అంతా. (నీవుకానిది ఏదీ లేదని తెలుసుకొన్నానని అర్థం). 


మ. ఘనతన్‌ నీ మగపోండుముల్‌ పలుమఖజుంగన్నారం గన్నార; మే 
నిను విన్నారము; చూడ మెన్నం డును మున్‌ నీ యాండు చందంబు; మో 


162 శ్రీమహాభాగవతము 


హినివై దైత్యులం గన్నుంబ్రామి యమృతంబింద్రాదిదేవాళి క్రి 

చ్చిన నీ రూపముం జూపుమా! కుతుకముంజిత్తంబునంబుట్టెడిన్‌. 388 
ప్రతి : స్వామీ! ఘనతన్‌= మహిమతోకూడిన; నీ మగపోండుముల్‌= నీ మగసోయగాలను; పలుమబున్‌= చాలాసార్లు; 
కన్నారన్‌= కళ్ళారా; కన్నారము= చూశాం; ఏన్‌ నినున్‌+విన్నారము= విన్నాముకూడా? మున్‌= మునుపు; ఎన్నండును= 
ఎప్పుడూ; నీ+ఆండు+చందంబున్‌= నీ ప్రీరూపాన్ని; చూదము= చూడలేదు; మోహినివి+ఐ= మోహినీ రూపాన్ని ధరించి; 
దైత్యులన్‌ +కన్నున్‌+ప్రామి= రాక్షసుల కన్నుగప్పి; అమృతంబు= అమృతాన్ని ఇంద్రాది దేవ+ఆళికిన్‌+ఇచ్చిన= ఇంద్రాది 
దేవతలకిచ్చిన; నీ రూపమున్‌= నీ రూపాన్ని చూపుమా= చూపించు; చిత్తంబునన్‌= నామనస్సులో; కుతుకమున్‌+పుట్టెడిన్‌= 
కుతూహలం కలుగుతోంది. 
తా : స్వామీ! మహిమతోకూడిన నీ పురుషసౌందర్యాన్ని ఎన్నోసార్లు కళ్ళారాచూశాము. ఇతరులు చెప్పగా విన్నాముకూడా. 
కాని మునుపెన్నడూ నీ ప్రీరూపాన్ని చూడలేదు. మోహినీ రూపాన్ని ధరించి రాక్షసుల కన్నుగప్పి అమృతాన్ని ఇంద్రాదిదేవతలకు 
పంచిన ఆ రూపాన్ని చూడాలని నా మనస్సు ఉబలాటపడుతోంది. 
విశే : “విన్నాము” అంటే నారదాది మహర్షులు వర్ణించగా ఎన్నోసార్లు విన్నామని అర్ధం. ఆ రూపాన్ని చూడగోరే వచ్చామని 
కూడా శివుడు అంటాడు (చూ.మూలం. 8-12-18. 


క. మగవాండ వై జగంబులం, దగిలిచి చిక్కులను బెట్టు దంటకు నీకున్‌ 

మగువతనంబున జగములం, దగులము బొందింప నెంతతడవు ముకుందా! 889 
ప్రతి : ముకుందా! = ఓ మోక్షప్రదాతా నారాయణా!; మగవాంద+ఐ= మగవాదనేఐ; జగంబులన్‌= లోకాలను; తగిలిచి= 
నీ ఆకర్షణలో ఇరికించి; చిక్కులన్‌ + పెట్టుదంటకన్‌= చిక్కుల్లో పడదోసే నేర్చ్పరికి; నీకున్‌= నీకు; మగువతనంబునన్‌= 
ఆడరూపంలో; జగములన్‌= లోకాలను; తగులమున్‌+పొందింపన్‌ = కట్టి పదడవేయటానికి; ఎంత తడవు= ఎంతసేపు 
కావాలి స్వామీ! 


తా : ముకుందా! మగవాడుగానే లోకాల్ని ఇట్లా నీ వ్యూహంలోకి ఆకర్షించి చిక్కులో పడతోస్తావే! - అలాంటప్పుడు 
ఆడరూపాన్ని పొంది ప్రపంచాన్ని కట్టిపడవెయడానికి నీకు ఎంతసేపు పడుతుందయ్యా! 
విశే ; అంటే ముందు చెప్పినట్టు (మూలంలోలాగా) స్వామిరూపాన్ని చూడాలని వచ్చాననే అర్థం ఈ మాటలో ఉంది. 


వ. అని పలుకుచున్న శూలపాణిచే నపేక్షితుందై విష్ణుండు భావగంభీరమగు నవ్వు నివ్వటిల్ల నవ్వామ 
దేవున కిట్లనియె. 890 
ప్రతి : అని; పలుకుచున్న శూలపాణిచేన్‌= శివునిచేత; అపేక్షితుండు+ఐ= కోరబడినవాడై; విష్ణుండు; భావగంభీరంబు+అగు= 
భావంతో నిండిన; నవ్వు, నివ్వటిల్లన్‌= పాటమరించగా; ఆ+వామదేవునకు= ఆ శివునకు; ఇట్లు అనియెన్‌= ఇలా 
అన్నాడు. 

తా : ఆ విధంగా శివుని చేత కోరబడినవాడై భావగర్భితంగా నవ్వుతూ విష్ణువు ఇలా అన్నాడు. 


అష్టమస్మంధము 163 


శా. “శ్రీకంఠా! నిను నీవ యేమణకుమీ చిత్తంబు రంజించెదన్‌ 

నాకద్వేషుల దాంగురించుటకునై నాందేను గైకొన్న కాం 

తాకారంబు జగన్నిమజ్జనము నీవై చూచెదేంజూపెదం 

గైకో నర్దము లండ్రు కాముకులు సంకల్పప్రభూతార్థములొ. 391 
ప్రతి : శ్రీకంఠా= విషకంఠా!; నిను= నిన్ను నీవు+అ+వఏమబజుకుమీ= నీవే మరచిపోకుండా ఉండాలిసుమా!; చిత్తంబు= 
న్స్‌ మనస్సును; రంజించెదన్‌= సంతోష పెడతాను (స్తీ రూపాన్ని ధరిస్తాను) నాకద్వేషులన్‌= రాక్షసుల్ని డాంగరించుటకును +ఐ= 
మోసగించడానికి; నాండు+ఏను= ఆరోజు నేను; కైకొన్నా స్వీకరించిన; కాంతాకారంబు= స్త్రీ ఆకారం (మోహినీరూపం); 
జగత్‌+నిమజ్జనము= లోకాన్ని ముంచివేసేది (అంటే ఎవరైనా మోసపోతారని అర్థం) నీవై +చూచెదేన్‌+చూపెదన్‌= నీవై 
నీవు చూస్తానంటేనే చూపెడతాను; కాముకులు = కోరికలు కలవారు; సంకల్ప= మనసులో; ప్రభూత= పుట్టిన; అర్థముల్‌= 
కోరికలు; కైకోన్‌= తీర్చుకోవటం కోసం; అర్హములండ్రు= తగినవి అంటారు (తీర్చుకోవటం తప్పుకాదులే! అని అర్ధం). 
తా; శ్రీకంఠా! నిన్ను నీవు మరచిపోకుండా ఉండాలి సుమా! (అందుకే ముందు “నవ్వాడు”. ల్‌ మనస్సుకు సంతోషం 
కల్గిస్తాను. నాడు రాక్షసుల్ని మోసగించి అమృతాన్ని రక్షించుకోవడానికి ధరించిన ఆ ఆకారం - మోహినీరూపం లోకాన్ని 
ముంచి వేసేటటువంటిది. నీవై నీవు చూస్తానంటే చూపెడతాను. అయినా కోరికలు పుట్టినపుడు వాటిని తీర్చుకోవటం 
తప్పేమీ కాదని అంటారు కదా! 


3 శ్రీహరి తన మోహినీ రూపంబుచే నీశ్వరుని మోహింపంజేయుట + 


వ. అని పలికి, కమలలోచనుం డంతర్జితుండయ్యె; నయ్యుమా సహితుం డయిన భవుండు విష్ణుందెటు 
వోయెనో యెందుంజొచ్చెనోయని దిశదిశలం గలయ నవలోకించుచుండం దన పురోభాగంబున. 892 
ప్రతి : అని= పైవిధంగా; పలికి= చెప్పి; కమలలోచనుందడు = పద్మములవంటి కన్నులుగల హరి; అంతర్జితుండు +అయ్యెన్‌ = 
అదృశ్యమైనాడు; ఆ+ఉమా సహితుందు +అయిన= ఆ పార్వతీదేవితో కూడిన; భవుందు = శివుడు; విష్ణుందు= హరి; 
ఎటు+పోయెనో= ఎక్కడికి వెళ్లినాడో; ఎందున్‌= ఎక్కడ; చొచ్చెను+ఓ= ప్రవేశించాడో; అని= అనుకుంటూ; దిశదిశలన్‌= 
అన్ని దిక్కులా; కలయన్‌+అవలోకించుచుందన్‌ = అంతటాచూస్తుండగ; తన= తన (శివుని)యొక్క పురోభాగంబునన్‌= 
ఎదుట. 
తా : పై విధంగా చెప్పి విష్ణువు మాయమైనాడు. పార్వతీసమేతుడైన శివుడు 'హరి ఎక్కడకు వెళ్ళినాడో! ఎక్కడ ఉన్నాడో!” 
అనుకుంటూ పదిదిక్కులా అంతటా చూస్తుండగా తన (శివుని) ఎదుట. 
సీ ఒక యెలదోంటలో నొకవీథి నొక నీడం గుచకుంభములమీంది కొంగు దొలంగం 

గబరికాబంధంబు గంపింప నుదుటిపైం జికురజాలంబులు సిక్కువడంగ 

ననుమానమై మధ్యమల్లాడంజెక్కులం గర్జకుండలకాంతి గంతు లిడంగ 

నారోహభరమున నడుగులు దడంబడం దృగ్గీప్తిసంఘంబు దిశలంగప్ప 


తే. వామకరమున జాటిన వలువంబట్టి, కనకనూపురయుగళంబు గల్లనంగం 
గంకణంబుల రుణర్తుణత్మార మెసంగ, బంతిచే నాడు 'ప్రాయంపుటింతింగనియె. 3898 


164 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఒక= ఒక్క ఎల+తోంటలోన్‌= విహారవనంలో; ఒకవీథిన్‌= ఒక చెట్లవరుసలోని; ఒక నీడన్‌= ఒక చెట్టునీడలో; 
కుచకుంభముల మీంది= కదవలవంటి చనులపైనగల; కొంగు= పైట; తొలంగన్‌= తొలగిపోగాా కబరికాబంధంబు= 
కొప్పుముడి; కంపింపన్‌= చలింపగ్యా నుదుటిపైన్‌= నొసటిమీద; చికురజాలంబులు = ముంగురుల యొక్క గుంపులు; 
చిక్కు+పడంగన్‌= చిక్కుపడగా అనుమానము+ఐ= ఉన్నదో లేదో అనే సందేహం కలదై; మధ్యము= నడుము; అల్లాదన్‌= 
కదలాడగాా; చెక్కులన్‌= చెంపలప్పై; కర్ణకుండలకాంతి= చెవుల యందలి కమ్మలయొక్క వెలుగు; గంతులు +ఇదంగన్‌= 
చిందులాడగా; ఆరోహ= పిరుదులయొక్క భరమునన్‌= బరువుతో; అడుగులు= చరణములు; తడబదన్‌= తొట్రుపదగా; 
దృక్‌= చూపుల; దీప్తి= కాంతులయొక్క సంఘంబు= గుంపు; దిశలన్‌= దిక్కులను; కప్పన్‌= కప్పివేయగా; జాతటిన= 
జారిపోయిన; వలువన్‌= చీరను; వామ కరమునన్‌= ఎదమచేతితో; పట్టి= పట్టుకొని; కనకనూపుర= బంగారు కాలి 
అందియలయొక్క యుగళంబు= జంట; గల్గ్లు+అనంగన్‌= గలగలమని శద్టీంచగా; కంకణంబుల= చేతిగాజులయొక్క 
రుణరుణత్మారము= రుణరుణమను శబ్దాలు; ఎసంగన్‌= అతిశయిల్లగా; బంతిచేన్‌= పుట్టచెండుతో; ఆడు = 
ఆడుకొంటూఉన్ను ప్రాయంపు+ఇంతిన్‌= వయసులోగల చెలువను; కనియెన్‌= చూచెను. 

తా : ఒక ఉద్యానవనంలోని చెట్లవరుసలో ఒకానొక చెట్టునీడలో, స్తనకలశాలపైనగల పైట తొలగిపోగా, కొప్పుముడి 
కదలాడగా, నొసటిపై ముంగురులగుంపులు ముసురుకొనగా, ఉన్నదా లేదా అని సందేహించేటట్లున్న నడుము కదలాదగా, 
చెక్కిళ్లపై చెవులకమ్మల వెలుగులు చిందులాడగా, పిరుదుల బరువుతో అడుగులు తొట్రుపడగా, చూపుల వెలుగుల 
గుంపులు దిక్కులను కప్పివేయగా, జారిపోయిన చీర ఎడమచేతితో పట్టుకొని, బంగారు అందియల జంట గలగలమని 
శద్టీంచగా, చేతిగాజుల రుణరుణమనే శబ్దాలు అతిశయిల్లగా, పుట్టచెండుతో ఆడుకొంటూ ఉన్న చెలువను చూచెను. 


విశే : శివుడు దర్శించిన మోహినీరూపం తీరిచిదిద్ది అలంకరించుకొన్న రూపం కాదు. బంతి ఆటలో చెదరిన సహజ 
సుందరరూపం. 


వ. కని, మున్ను మగువ మరగి సగసమయిన మగవాం దమ్మగువ వయో రూప గుణ విలాసంబులు 
దన్ను నూరింపం గనుజిప్ప వేయక తప్పక చూచి మెత్తనయిన చిత్తంబున. 394 
ప్రతి : కని= ఆ విధంగా చూచి; మున్ను అదివరకే; మగువ= చెలువ; మరగి= వలపుతో; సగసమయిన = సగమువాదయిన; 
మగవాండు= శివుడు; ఆ+మగువ= ఆ లలనయొక్క వయో రూప గుణ స్వభావ విలాసంబులున్‌= ప్రాయమూ, 
రూపమూ(అందమూ), స్వభావమూ, విలాసాలు; తన్నున్‌= తనను (శివుని); ఊరింపన్‌= బాగా ఆకట్టుకొనగా; 
కనుటిప్పవ్రేయక= కనురెప్పవేయక; తప్పక= ఎదతెరపిలేకుండ; చూచి= కని; మెత్తనయిన= మెత్తబడిన; చిత్తంబునన్‌= 
మనస్సుతో... 

తా : ఆ విధంగా చూచి అదివరకే మగువవలపుతో సగమయిన శివుడు ఆ మగువ ప్రాయమూ, అందమూ, స్వభావమూ, 
విలాసాలూ తనను బాగా ఆకట్టుకొనగా గుడ్లప్పగించి ఎడతెరపి లేకుండ చూచి మెత్తబడిన చిత్తంతో 


శా. “ఈ కాంతాజనరత్న మెవ్వరిదొకో? యీ యాండురూపంబు ము 
న్నే కల్పంబులయందుం గాన; మజుం డీ యింతిన్‌ సృజింపంగం దా 
లేకుంటెల్ల నిజంబు, వల్లభత నీ లీలావతిం జేరంగా 
నే కాంతుండు గలండొ క్రీడలకు నా కీ యింతి సిద్ధించునే?” 895 


అష్టమస్మంధము 165 


ప్రతి: ఈ= ఈ కనిపించే; కాంతాజన రత్నము= నారీజనమణి; ఎవ్వరిది+ఒకో= ఎవ్వరిదోకదా!; ఈ+ఆడురూపంబు = 
ఈ ప్రీ రూపాన్ని మున్ను= మునుపు; ఏ కల్పంబుల+అందున్‌= ఏకల్పంలోనూ; కానము= చూడము; అజుండు= బ్రహ్మ, 
ఈ+ఇంతిన్‌= ఈ నెలతను; తా+సృజింపంగన్‌= తానుసృజించ; లేక+ఉంట+ఎల్లన్‌= లేకపోవడమంతా; నిజంబు= 
నిక్కువము; వల్లభతన్‌= ఇల్లాలుగాా ఈ లీలావతిన్‌= ఈ సుందరాంగిని; చేరంగాన్‌= పొందగలిగే) ఏ కాంతుండు 
కలండు+ఒ= అదృష్టవంతుడెవడో!; క్రీడలకున్‌= విహారాలకు; నాకు+ఈ+ఇంతి= నాకీచెలువ; సిద్ధించును+ఏ= లభిస్తుందా? 
తా : 'ఈ కనిపించే అన్నులమిన్న ఎవరిదోకదా! ఈ అందమైన నెలతను మునుపు ఏ కల్చ్పంలోనూ చూడలేదు. ఈమెను 
బ్రహ్మ సృష్టించలేదనడం నిజం. ఇల్లాలుగా ఈ వయ్యారిని పొందగలిగే అదృష్టవంతుడెవడో! విహారాలకు నా కీ చెలువ 
లభిస్తుందా!” అనుకొన్నాడు శివుడు. 

వ. అని మణియుం జెజకువిలుతుని కోలలు మేరమీతి దజుమ నెజబిరుదు వెజంగుపడం దెజవ దుణిమిన 
తుజుము బిగిముది వదలి కదలి భుజముల మెడల నదరి చెదరిన కురులు నొసలి మృగమద తిలకంపుటసలు 
మసల, విసవిస నగు మొగము మెజుంగులు దశదిశలం బసలు కొలుపం, జిజునగవు మెజయ నునుం 
జెమటం దదడంబడి పులకరములు గులకరములు గొన, హృదయానందంకందంబగు కందుకంబు 
గరారవిందంబునం దమర్చి, యక్కునం జేర్చి, చెక్కున హత్తించి, చుబుకంబు మోపి, చూచుకంబులం 
గదియించి, నఖంబుల మీటుచు, మెల్లమెల్లన గెల్లాడు కరకమలంబులం గనక మణివలయంబులు 
రుణరుణయనం గుచకలశంబు లొండదొంటి నొరయ, నెడదమం గుడినిం దడంబడం [గ్రమ్మన నెగురం 
జిమ్ముచు, నెగురం జిమ్మి తనకుం దానె కొన్ని చిన్ని పన్నిదంబులు సేసికొని బడుగునడుము బెడంకి వడ 
వడ వడంకి నథితి సరులు గలయం బడడం దిరుగుచుం దిరుగునెడం బెనంకువలుగొనం జెవుల తొడవుల 
రుచులు గటముల నటనములు సలుపం, బవిరి తిరిగి యొదడియుచు, నొడిసి కెలంకులం జడదియుచు, 
జడిసి జదడనుపదడక వలువ నెలవు వదలి దిగంబడం, గటిస్థలంబునం గాంచీ కనకమణి కింకిణులు 
మొరయం, జరణ కటకమ్ములు గల్లు గల్లు మనం, గరకంకణ మణి గణములు మెజయ, మితి దప్పిన 
మోహాతిరేకం బుప్పాంగ వెనుకొని యుటికి పట్టుచుం, బట్టి పుడమిం బడవైచి, పాటు వెంటనే మింటికెగసినం 
గెంటక కరంబునం గరంబు దిరంబయి పలుమబు నెగయ నడుచుచు, నెగయు నెడం దిగంబడు తటిని 
నీలంపు మెజుంగు నిగ్గు సోగపగ్గంబుల వలలు వైచిరాం దిగిచిన పగిది వెనుకొనంగ, విలోకన జాలంబులు 
నిగిడించుచు, మగిడించుచుం, గర లాఘవంబున నొకటి, పది, నూజు, వేయు సేసి నేర్పులు వాటించుచు, 
నరుణ చరణకమల రుచుల నుదయ శిఖరి శిఖర తరణి కరణి సేయుచు, ముఖచంద్ర చంద్రికలం 
జంద్రమండలంబులు గావించుచు, నెడ నెడ నురోజ దుర్గ నిర్ణతచేలాంచలంబుం జక్క నొత్తుచుం 
గపోలఫలకాలోల ఘర్మ్శ్మజలబిందు బృందంబులు నఖాంకురంబుల నొనరించుచు, నధరబింబారుణ సంభ్రాంత 
సమాగత రాజకీరంబులం జోపుచు, ముఖసరోజ పరిమళాసక్త మత్తమధుపంబుల నివారించుచు, 
మందగమనాభ్యాస కుతూహలాయత్తమరాళ యుగ్మంబులకుం దలంగుచు, విలాస వీక్షణానందిత మయూర 
మిథునంబులకు నెడంగలుగుచుం, బొదరిందడ్ల యీాజములకుం బోక మలంగుచుం, గరకిసల యాస్వాద 


166 శ్రీమహాభాగవతము 


కాముక కలకంఠ దంపతులకు దూరమగుచుం, దీంగె యుయ్యెలల నూంగుచు; మాధవీ మండపంబు 
లెక్కుచుం, గుసుమరేణు పటలంబుల గుబ్బళ్లు వ్రాంకుచుం, మకరందస్యంద బిందుబ్బందంబు 
నుత్తరించుచుం, గృతక శైలంబుల నారోహించుచుం బల్లవ పీఠంబులం బరిశమంబు పుచ్చుచు, 
లఅతానాౌధభాగంబులం బొడసూపుచు, నున్నత కేతకీ స్తంభంబుల నొరగుచుం, బుష్పదళ రచిత 
వాతాయనంబులం దొంగిచూచుచుం, గమల కాండ పాలికల నాలంబించుచుం, జంపక దేహలళి మధ్యంబుల 
నిలువంబడుచుం; గదళికాపత్ర కవాటంబున నుద్దాటించుచుం, బరాగ నిర్మిత సాలభంజికా నివహంబుల 
నాదరించుచు, మణికుట్టిమంబుల మురియుచుం, జంద్రకాంత వేదికల నెలయుచు, రత్నపంజర శారికా 
నివహంబులకుం జదువులు సెప్పుచుం, గోరిన క్రియం జూచుచుం, జూచినక్రియ మెచ్చుచు, మెచ్చిన 
క్రియ వెజంగుపడుచు, వెజంగుపడిన క్రియ మజచుచు, మజవక యేకాంతం బగు నవ్వనాంతంబున 
ననంతవిభ్రమంబుల జగన్నోహినియై విహరించుచు నున్న సమయంబున. 396 


ప్రతి : అని మజియున్‌= ఈ ప్రకారంగా ఇంకా; చెజకు విలుతుని= మన్మథుని; కోలలు= బాణాలు; మెరమీటి= 
హద్దుదాటి;ి తజఖుమన్‌= వెంటాడగాా నెజిబిరుదు= (కామహారి అనే) పెద్ద బిరుదుగల శివుడు; వెజఖంగుపడన్‌= 
అచ్చెరువొందునట్లు తెజివ= మోహిని; తుజిమిన= ముడుచుకొన్న; తుఖుము= కొప్పు; బిగిముడి= బిగుతైనముడి; వదలి= 
సడలి; కదలి= చలించి; భుజములన్‌= బాహువుల పైన; మెడలన్‌= మెడలపైన; అదరి= త్రుళ్లి, చెదరిన కురులు = చెదిరిన 
ముంగురులు; నొసలి= నుదుటిమీది; మృగమద= కస్తూరి; తిలకంపు= బొట్టు; అసలుమసలన్‌= (బురదగా మారగా) 
కరిగిపోగా; విసవిస= ప్రసరించేటట్లు; నగు మొగము= నవ్వు మొగము యొక్క మెజుంగులు = కాంతులు; దశదిశలన్‌= 
పది (అన్ని) దిక్కులా? పసలు కొలుపన్‌= వ్యాపించగా? చిజునగవు= చిన్నినవ్వు మెజియన్‌= తళుక్కుమనగ్గా; నును= లేత; 
చెమటన్‌= చెమటతో; తడంబడి= తొట్రుబడుతూ; పులకరములు= పులకలు; గులకరములు+కొనన్‌= అందంగా 
మొలకలెత్తగా; హృదయ = మనస్సునకు; ఆనంద కందంబు+అగు= సంతోషానికి మూలమైన; కందుకంబు= బంతిని; 
కర+అరవిందంబు +అందున్‌= కేలుదామరయందు; అమర్చి= అందుకొని; అక్కునన్‌= ఎదపై చేర్చి= ఉంచుకొని; చెక్కునన్‌= 
చెక్కిలిపైై హత్తించి= చేర్చి; చుబుకంబు= గడ్డం; మోపి= తాకించి; చూచుకంబులన్‌= చనుమొనలకు; కదియించి= 
ఆనించుకొని; నఖంబులన్‌= గోళ్లతో; మీటుచున్‌= మీటుతూ; మెల్లమెల్లనన్‌= అల్లనల్లన; గెల్లాడు= కదిలించు; 
కరకమలంబులన్‌= పద్మములవంటి చేతుల; కనకమణివలయంబులు= బంగారు రవ్వల గాజులు; రుణరుణయనన్‌= 
ర్లుణర్సుణ అని శబ్టించగా;? కుచకలశంబులు = స్తనకుంభాలు; ఒండు+ఒంటిన్‌= ఒకదానితో ఒక్కటి, ఒరయన్‌= రాచకొనగ్గా; 
ఎడమన్‌+కుడిన్‌= కుడిఎడమలకు; తడంబడన్‌= తొట్రువడగా; క్రమ్మనన్‌= తొందరతొందరగా; ఎగురజిమ్ముచున్‌= పైకి 
ఎగురవేస్తూ ఎగురన్‌+చిమ్మి= ఎగజిమ్మి; తనకున్‌+తానె= తనంతకు తాన్సె కొన్ని= కొలది; చిన్ని= చిన్న పన్నిదంబులు= 
పందెములు; చేసికొని= వేసికొని బడుగు= సన్నని; నడుము; బెడంకి= చలించి; వదవడ వడంకి= వడవడ అని 
(ధ్వన్యనుకరణం) వణకి; అఅతి= మెడలోని; సరులు= దండలు; కలయంబదన్‌= చిక్కుపడేటట్లు; తిరుగుచున్‌= తిరుగాడుచు; 
తిరుగునెడన్‌= అలా తిరిగేటప్పుడు; పెనంయకువలు+కొనన్‌= మెలివడునట్లుగ; చెవుల= కర్ణ తొడవుల= భూషల; రుచులున్‌= 
కాంతులు; కటకములన్‌ = చెక్కిళ్లపై, నటనములు= చిందులు; సలుపన్‌= ఆడగా; బవిరి తిరిగి= గుండ్రంగా తిరుగుతూ; 
ఒడియుచున్‌= (బంతిని) పైకి ఎగిరి పట్టుకొంటూ; ఒడిసి= ఒదియుచు; కలంకులన్‌= ప్రక్కలకు; జదియుచున్‌= కదలుతూ; 


అష్టమస్మంధము 16/7 


జడిసి= చలించి; జదనుపదకన్‌= ఆలస్యంచేయక (వెంటనే); వలువ= పైట) నెలవు= (తన) తావు; వదలి= తప్పి; 
దిగంబడన్‌= జారిపోగా; కటిస్టలంబునన్‌= నడుమున; కాంచీకనకమణి కింకిణులు = ఒడ్డాణం, బంగారు మువ్వల 
చిరుగజ్జెలు) మొరయున్‌= మైోగగా; చరణకటమ్ములు = కాలి అందియలు; గల్లుగల్లుమనన్‌= గల్లుగల్లుమనగా; కరకంకణ = 
చేతి మురువుల; మణిగణంబులు = రవ్వలగుంపు; మెజియన్‌= ప్రకాశించగా; మితి+తప్పిన = హద్దుమీరిన; మోహ+ 
అతిరేకంబు= ఎక్కువ మక్కువ; ఉప్పాంగన్‌= పెల్లుబుకగా; ఉటికి= పరుగెత్తి పట్టుచున్‌= (బంతిని) పట్టుకొంటూ; పట్టి= 
పట్టుకొని; పుడమిన్‌= నేలపై; పడవైచి= పారవేస్తూ పాటు+వెంటన్‌+ఏ= అలా పడినవెంటనే; మింటికి+ఎగసినన్‌= 
పైకిఎగిరినపుడు; గెంటక= తోయకుండ; కరంబునన్‌= (ఒక) చేతిని; కరంబునన్‌= (మరొక) చేతితో; తిరంబయి= చేర్చి; 
పలుమఖున్‌= పలుసార్లు; ఎగయ= ఎగురవేస్తూ నడుచుచున్‌= నడుచుకొంటూ; ఎగయునెడన్‌= (బంతి) పైకి ఎగిరినపుడు; 
దిగంబడు తటిని= కిందకు పదేటప్పుడూ; నీలంపు= నల్లని; మెజుంగు= తళుకైన; నిగ్గు= అందమైన; సోగ= చూపులు 
అనే) పగ్ధంబులన్‌= పగ్గాలతో; వలలువైచి= వలలుపన్ని, రాందిగిచి= లాగి పట్టుకొన్న పగిది= మాదిరి; వెనుకొనంగన్‌= 
వెంటాడుతూ; విలోకన= చూపుల; జాలంబులు= గుంపులు; నిగిడించుచున్‌= వ్యాపింపచేస్తూ మగిడించుచున్‌= తిరుగుతూ; 
కరలాఘవంబునన్‌= చేతివాటంగా; ఒకటి; పది; నూఖజు; వేయు+చేసి= వేయిగా చేస్తూ నేర్పులు= నైపుణ్యం; పాటించుచున్‌= 
అనుసరిస్తూ అరుణ చరణ కమల రుచులన్‌= ఎర్రని అడుగుదమ్ముల కాంతులను; ఉదయశిఖరి= తూరుపుకొందడ నుండి 
ఉదయించే; తరణి= సూర్యుని; కరణి= వలె; చేయుచున్‌= (మోహిని) స్ఫురింపచేస్తూ ముఖచం[ద్ర= మోముచందురుని; 
చంద్రికలన్‌= వెన్నెల వెలుగులతో; చంద్రమండలంబులు= చందురుని మండలాలను; కావించుచున్‌= సృజిస్తూ ఎడనెడన్‌= 
అప్పుడప్పుడూ; ఉరోజదుర్ల= చనుకొండలనుండి నిర్ణత= జారిపోయిన; చేల+అంచలంబున్‌= పైటకొసను; చక్కనొత్తుచున్‌= 
సవరించుకొంటూ; కపోల ఫలక= చెక్కిళ్ల ప్రై; ఆలోల= చిందే; ఘర్మ జల బిందు బృందంబు= చెమట నీటి బొట్లగుంపులు; 
నఖ+అంకురంబులన్‌= గోళ్లకొనలతో; ఒనరించుచున్‌= తొలగిస్తూ అధర బింబ+అరుణ సంభ్రమ సమాగత రాజకీరంజులన్‌= 
పెదవిని దొండపండు ఎరుపుగా భ్రమపడి వచ్చిన రాచిలుకల; చోపుచున్‌= తోలుచు; ముఖసరోజ= కమలమువంటి 
ముఖంలోని; పరిమళ= సువాసనకు; ఆసక్త= కోరి(మూగిన) మత్త మధుపంబులన్‌= మత్తిల్లిన తుమ్మెదలను; నివారించుచున్‌= 
అదలించుచు; మందగమన = మెల్లని (అందమైన) నడకను; అభ్యాస= నేర్చుకొనే) కుతూహల= కుతుకంతో; ఆయత్త= 
వచ్చే; మరాళ యుగ్మంబులకున్‌= అంచ జంటలను; తలంకుచున్‌= గెంటుత్తూ విలాస వీక్షణ+ఆనందిత మయూర 
మిథునంబులకున్‌= సొగసైన చూపుల కోసం ముచ్చటగా వచ్చిన నెమళ్ల జంటలకు; ఎడంగలుగుచు= దూరంగా ఉంటూ; 
పొదరిండ్ల+ఈరములకున్‌= పొదరిండ్ల తీగగుంపులకు; పోక= వెళ్లక; మలంగుచున్‌= వెనుతిరుగుచు; కరకిసలయ = 
చేతులను చిగుళ్లనుకొని; ఆన్నాద= మెసవే, కాముక= ఇచ్చగల; కలకంఠ= కోకిల; దంపతులకున్‌= జంటలకు; దూరమగుచున్‌= 
దవ్వుగా ఉంటూ; త్రీగె= తీగ; ఉయ్యెలలన్‌= ఉయ్యాలలపై, ఊగుచున్‌= ఊగాడుతూ; మాధవీమంటపంబులు = 
పూలగురువెంద పందిరులుగల మండపాలు; ఎక్కుచున్‌= అధిరోహిస్తూ కుసుమరేణు= పుప్పొడి; పటలంబుల =గుంపుల; 
గుబ్బళ్లు= గుట్టలను; ప్రాకుచున్‌= ఎక్కుతూ) మకరంద స్యంద బిందు బృందంబులన్‌= పూలనుండి కారుతున్న మకరందాన్ని 
ఉత్తరించుచున్‌= దాటుకొంటూ; కృతక= (క్రీడించుటకు) కృత్రిమ; శైలంబులన్‌= పర్వతాలను; ఆరోహించుచున్‌= (ఏహారంగా) 
ఎక్కుతూ; పల్లవ= చిగురుటాకుల; పీఠంబులన్‌= పీటలపై; పరిశ్రమంబు= అలసట; పుచ్చుచున్‌= తీర్చుకొంటూ; లతా= 
తీగలల్లుకున్ను సౌధభాగంబులన్‌= ఇండ్లలోని (ఆయా) తావులలో; పొడసూపుచున్‌= (దాగుడుమూతలాటలో) కనబడుతూ; 
ఉన్నత = ఎత్తెన; కేతకీ= మొగలి; స్తంభంబుల= బోదెలకు; ఒరగుచున్‌= ఆనుకుంటూ; పుష్ప= పూల; దళ రేకులతో; 
రచిత= తయారైన; వాతాయనంబులన్‌= గవాక్షాలలో; తొంగిచూచుచున్‌= ఎదుటివారికి కనపడకుండానక్కిచూస్తూ: కమలకాండ 


168 శ్రీమహాభాగవతము 


పాలికలన్‌= లేత తామర మొక్కలను; ఆలంబించుచున్‌= పట్టుకొంటూ; చంపక= సంపెంగ (పొదల); దేహళి= గడపలలో; 
నిలువంబడుచున్‌= నిలబడుతూ; కదళికా పత్ర కవాటంబునన్‌= అరటిఆకు తలుపులను; ఉద్దాటించుచున్‌= తెరుస్తూ; 
పరాగ= పుప్పొడిచే; నిర్మిత= చేయబడిన; సాలభంబికా= బొమ్మల; నివహంబులన్‌= గుంపులను; ఆదరించుచున్‌= 
మన్నిస్తూ మణికుట్టిమంబులన్‌= రత్నాల కట్టడపునేలపై; మురియుచున్‌= కులుకుగానడచుచు; మురియు= నడుచునప్పటి 
కులుకు; చంద్రకాంత= చలువరాతి; వేదికలన్‌= తిన్నియల; ఎలయుచున్‌= చేరుతూ; రత్నపంజర= రతనాలపంజరములలోని; 
శారికానివహంబులకున్‌= గోరువంకలగుంపులకు; చదువులు = పలుకులు; చెప్పుచున్‌= నేర్పుతూ; కోరిన= ఇష్టమున్న; 
క్రియన్‌= విధంగా; చూచుచున్‌= చూస్తూ చూచిన క్రియన్‌= కనినట్లుగానే; మెచ్చుచున్‌= మెచ్చుకొంటూ; మెచ్చినక్రియన్‌= 
మెచ్చినదానిప్రై వెజంగుపడుచున్‌= ఆశ్చర్యపడుతూ; వెజంగుపడినక్రియన్‌= అచ్చెరువొందినక్రియను; మజచుచున్‌= 
మైమరుస్తూ మజవక= మరచిపోకుండా; ఏకాంతంబగు= రహస్యంబగు; ఆ+వన +అంతంబునన్‌= ఆతోటలో; అనంత = 
అంతులేని; విభ్రమంబులన్‌= విలాసాలతో; జగన్నోహినియై= జగత్తునే మోహింపచేయునదై; విహరించుచున్‌+ఉన్న= 
విహరిస్తూ ఉన్న సమయంబునన్‌= వేళలో. 


తా : ఈ ప్రకారంగా మన్మథుని బాణాలు హద్దుదాటి వేటాడగా (కామహారి అనే) శివుని పెద్దబిరుదు వ్యర్థమై పోయేటట్లు 
మోహిని ముడిచిన కొప్పుముడి ఊడిపోయింది. కురులు భుజాలపైన మెడలపైన చెల్లా చెదరయి కదలాడినాయి. ఆమె 
నొసటి మీది కస్తూరిబొట్టు కరిగిపోయింది. అందమైన మోమువెలుగులు అన్ని దిక్కుల ప్రసరించాయి. చిరునవ్వులు 
చిందులాడుతున్నాయి. లేత చెమటలతో తొట్రుపడుతూ పులకలు మొలకలెత్తినాయి. మనసునకు ముదాన్ని కలిగించే 
బంతిని అందమైన చేతులతో అందుకొన్నది. ఆ బంతిని ఎదకు ఆనించుకుంది, చెక్కిలిపై చేర్చుకుంది, చిబుకానికి 
తాకించుకుంది, చనుమొనలపై అదిమి పట్టుకుంది, గోరులతో మీటింది. అందమైన చేతులలోని మెల్లమెల్లగా కదలాడే 
మేలిమి బంగారుకంకణాలు రుణర్సుణ ధ్వని చేయగా కుచకలశాలు ఒకదానితో ఒకటి ఒరుసుకొనగా కుడి ఎడమలకు 
త్రుల్లిపదేటట్లు చెండును ఒయ్యారంగా పైకెగురవేసింది. తనకు తానే చిన్ని చిన్ని పందాలు కట్టింది. సన్నని నడుము 
కదలాడేటట్లు మెడలోని హారాలు చిక్కుపడేటట్లు తిరుగులాడింది. అలా సంచరించేటప్పుడు చెవుల కమ్మల వెలుగులు 
చెక్కిళ్లపై చిందులాడినాయి. ఆమె గుండ్రంగా తిరుగుతూ పుట్టచెండును పట్టుకొని పక్కలకు కదలుతోంది. అప్పుడు ఆమె 
పైటచెంగు జారిపోయింది. ఒడ్డాణంలోని బంగారు చిరుగంటలు (మోగినాయి. కాలిఅందెలు గల్గుగల్లుమన్నాయి. 
చేతిమురువుల రతనాలు తళుక్కుమన్నాయి. ఆమె వెనువెంట పరుగెత్తి బంతిని పట్టుకొంటూ, పట్టుకొన్న బంతిని నేలపై 
చరస్తూ, అది పై కెగిరినపుడు రెండు చేతులూ చేర్చి చాలసార్లు కొట్టుకున్నది. బంతి ఎగిరేటప్పుడు, పడేటప్పుడు పొడవైన 
వలలు వేసి లాగుతున్నట్లు సోగచూపులు వ్యాపింపచేస్తున్నది. చెండును కొడుతూ ఒకటినుండి వేయిదాకా నేర్పుతో 
లెక్కపెడుతోంది. మోహిని ఎర్రతామరలవంటి తన కాలి ఎర్రనివెలుగులతో తూరుపుకొండపైని సూరీడును గుర్తుకు చేస్తుంది. 
అందమైన ఆమె మోము చందురుని వెన్నెల వెలుగులతో చంద్రమండలాలను కల్పిస్తుంది. అప్పుడప్పుడు కుచకలశాల 
మిట్టపల్లాలనుండి జారిపోయిన పైటకొంగును సరిచేసుకుంటున్నది. చెక్కిళ్ళపై చిందే చెమటబొట్లను కొనగోళ్లతో 
ఎగజిమ్ముతున్నది. ఎర్రని పెదవిని దొండపండుగా భ్రమించి వచ్చిన రాచిలుకలను అదలిస్తున్నది. పద్మం వంటి ముఖంలోని 
పరిమళాలకోసం మూగిన కొదమ తుమ్మెదలను అదలిస్తున్నది. అందమైన మందగమనం నేర్చుకోవటానికి వచ్చిన రాజహంసల 
జంటను గెంటుతున్నది. సోగచూపులకోసం ముచ్చటపడి వచ్చిన నెమళ్లజంటలకు దూరంగా వెళుతున్నది. పొదరిండ్ల 
దగ్గరకు వెళ్లకుండ చిగురులవంటి చేతులకు మనసుపడి వచ్చిన కోయిలజంటలకు దూరమౌతోంది. తీగల ఉయ్యాలపై 
ఊగుతూ పూల గురివెంద గుబురులపై ఎక్కుతూ, పుప్పొడి గుట్టలను దాటుతూ, మకరందాల మడుగులు గడుస్తూ, క్రీడా 


అష్టమస్మంధము 169 


పర్వతాలపై విహరిస్తూ, చిగురుటాకుల పీటలపై సేదతీర్చుకుంటూ, తీగ ఇండ్లలో దాగుడు మూతలాడుతూ, మొగలిబోదెలకు 
ఆనుకొంటూ, పూలరేకుల గవాక్షాలలో తొంగిచూస్తూ, మెట్టతామరల మొక్కలను తాకుతూ, సంపెంగ పొదలగడపలలో 
నిలబడుతూ, అరటాకుల ద్వారాలు తెరుస్తూ, కమ్మ పుప్పొడి బొమ్మలను బుజ్జగిస్తూ, రతనాలబాటలపై విహరిస్తూ, 
చలువరాతి తిన్నియలను సమీపిస్తూ, రత్న పంజరాలలోని గోరువంకలకు పలుకులు నేర్పుతూ, ఇచ్చవచ్చిన దానిని 
చూస్తూ, చూచిన దానిని మెచ్చుకుంటూ, మెచ్చుకొన్న దానిపై అచ్చెరువు కనబరుస్తూ, మైమరుస్తూ, మైమరపిస్తూ, ఆ 
వాల్గంటి ఒంటరిగా ఆ తోటలో అంతులేని అందచందాలతో జగన్నోహినియై విహారం సాగించింది. 


ఆ. వాలుంగంటి వాండి వాలారుంజూపుల, శూలి ధైర్యమెల్లంగోలుపోయి 
తజలి యెజుకలేక మజచె గుణంబుల, నాలి మజచె నిజగణాలి మజచె. 897౯ 


ప్రతి : వాలు+కంటి= వాలుగ చేపవంటి కనులుగల మోహిని; వాండి= పదునైన; వాలారున్‌= ఇంపైన; చూపులన్‌= 
చూపులవల్ల; శూలి= (త్రిళూలముగల) శివుడు; ధైర్యమెల్లన్‌ = ధీరత్వాన్నంతా (నిగ్రహాన్ని; కోలుపోయి= పోగొట్టుకొని; 
తఅలి= చలించి; ఎజుక లేక= స్మరణదప్పి;, గుణంబులన్‌= గుణాలను; మజచెన్‌= మరచిపోయినాడు; ఆలిన్‌= పెళ్తాన్నీ 
మజచెన్‌= మరచినాడు; నిజగణ+ఆలి= తన (ప్రమథ) గణాలసముదాయాన్నీ మజచెన్‌= విస్మరించినాడు. 


తా ; మోహిని వాలుచూపులపదనుచేత శంకరుని ధైర్యం సడలిపోయింది. అతడు తనను తాను మరచినాడు. తన 
అనుచరులనూ మరచినాడు. చివరకు “అర్జాంగిని కూడా మరచిపోయినాడు. 


విశే :; వాలుంగంటి= కత్తిలావాడియైన కన్నులు కలది. పదునైన చూపులు కత్తిలాంటి కన్నులకుంటాయి. మోహిని 
జంటవాలుగంటి కాగా శివుడు ముమ్మొనవాలుకాడు. అంటే త్రిశూలం కలవాడు. కనుకనే పద్యంలో “శూలి అనే పదం 
ప్రయోగించబడింది. జంటవాలుగంటి పదును చూపులకు ముమ్మొనవాలుకాని (శూలి) ధైర్యం కోలుపోయిందన్నమాట. 
మోహిని చూపులయొక్క గొప్పదనం చెప్పబడిందిక్కడ. *వాలుగంటి, *శూలి' పదాలు సాభిప్రాయ ప్రయోగాలు. ఇది 
సర్వతః ప్రాసపద్యం. ప్రాస అంటేకూడా కత్తి అని అర్థం. (జంటు వాలుగంటి, శూలి (ముమ్మొనవాలుకాడు) ఇవన్నీ 
కత్తులకు అంటే ప్రాసలకు సంబంధించిన పదాలు. అందుకే ఇది సర్వతః ప్రాస పద్యం. పోతనగారి ప్రాసక్రీడావిలాసాలకు 
ఉదాహరించదగ్గ పద్యాలలో ఈ ఆటవెలది ఒకటి. 


వ. అప్పుడు. 398 
ప్రతి :; అప్పుడు= ఆ సమయాన 
తా: ఆ సమయాన. 


ఆ. ఎగురవైచి పట్ట నెడలేమిం జే దప్పి, వ్రాలు బంతింగొనంగ వచ్చు నెడను 
బడంతి వలువ వీడి పడియె మారుతహతిం, జంద్రధరుని మనము సంచలింప. 399 


ప్రతి : ఎగురవైచి= బంతిని ఎగురవేసి; పట్టన్‌= పట్టుకోవడానికి; ఎడలేమిన్‌= వ్యవధానం లేకపోవడంవల్ల; చే+తప్పి= 
చేతికి చిక్కక / జారిపోయి; వ్రాలు= పడిపోవు; బంతిన్‌= పుట్టచెండును; కొనంగన్‌= తీసుకోవడానికి; వచ్చునెడను= 
వస్తుండగా; మారుతహతిన్‌= గాలితాకిడికి పదంతి= మోహినియొక్క వలువ= చీర; వీడిపడియెన్‌= ఊడిపడింది; 
చంద్రధరుని= చందురుని తలపై ధరించిన శివుని మనము= మనస్సు; సంచలింపన్‌= మిక్షిలి కంపించగా. 


170 శ్రీమహాభాగవతము 


తా ; మోహిని బంతిని ఎగురవేసింది. దానిని పట్టుకోవడానికి వ్యవధానం లేకపోవటంచే అది చేతికి చిక్కక జారిపోయింది. 
దానిని తీసుకోవడానికి వస్తుండగా గాలి తాకిడికి ఆమె చీర ఊడిపోయింది. అప్పుడు శివుని మనస్సు కంపించిపోయింది. 


మ. రుచిరాపాంగిని వస్త్రబంధనపరన్‌ రోమాంచవిభ్రాజితం 

గుచభారానమితం, గరద్వయపుటీగూఢీకృతాంగిం, జల 

త్మృచబంధం, గని మన్మథాతురత నాకంపించి శంభుండు అ 

జ్ఞ చలింపం, దన కాంత సూడం, గదిసెంజంద్రాస్య కేల్చమ్మికిన్‌. 400 
ప్రతి : రుచిర+అపాంగిని= వెలుగులీను కడకంటి చూపుదానిని; వస్త్రబంధనపరన్‌= చీరను కట్టుకొంటున్నదానిని; 
రోమాంచవిభ్రాజితన్‌= పులకించిన మేనుతో ప్రకాశిస్తున్నదానిని, కుచభార+ఆనమితన్‌= చనుల బరువుతో వంగినదానిని; 
కరద్వయపుటీ గూఢీ కృత+అంగిన్‌= రెండు చేతుల కలయికతో కప్పుకున్న అంగము కలదానిని; చలత్‌+కచబంధన్‌= 
కదలాడు కొప్పుముడి కలదానిని; కని= చూచి; శంభుండు= శివుడు; మన్మథ +ఆతురతన్‌= కామావేశంతో; ఆకంపించి= 
పూర్తిగా చలించి; లజ్జ చలింపన్‌= సిగ్గుతో చలించగా; తన కాంత= తన భార్య చూడన్‌= చూస్తున్నా కూడా; చంద్ర+ఆస్య= 
చందురునివంటి మోముగల మోహినియొక్క కేల్‌+తమ్మికిన్‌= కరకమలాన్ని పట్టుకోవడానికి; కదిసెన్‌= ముందుకు 
వెళ్ళినాడు. 


తా ; కడగంటి కాంతులదానిని, చీరకట్టుకొనడానికి ప్రయత్నిస్తున్న దానిని, చనులబరువుతో వంగినదానిని, రెండు 
చేతులతో దాచుకొన్న అంగం కలదానిని, కొప్పుముడి వీడి వ్రేలాడుతున్నదానిని, ఆ మోహినిని చూచి శివుడు కామావేశంతో 
చలించినాడు. సిగ్గుపడి తన భార్య చూస్తున్నా కూడా చందురునివంటి మోముగల ఆ మోహిని కేలుదామరను పట్టుకోవడానికి 
ముందుకు వెల్లినాడు. 


ఆ. పదము సేరవచ్చు ఫాలాక్షుం బొడగని, చీరవీడి పడిన సిగ్గుతోడ 

మగువ నగుచుందరుల మాటున దాంగెను, వేల్పుటేండు నబల వెంటం బడియె. 401 
ప్రతి : పదము= అడుగుదూరం; చేరవచ్చు= సమీపిస్తున్న; వాల+అక్షున్‌= నొసటకన్నుగల శివుని; పొడగని= చూచి; 
చీర= వలువ; వీడి= ఊడి; పడినన్‌= పడిపోగా; సిగ్గుతోడన్‌= బిడియంతో; మగువ= మోహిని; నగుచున్‌= నవ్వుతూ; 
తరుల= చెట్ల; మాటునన్‌= చాటున; డాగెను= దాగింది; వేల్పుటేదు= (ముక్కంటి) దైవరాట్టు; అబల= మోహినియొక్క 
వెంటన్‌+పడియెన్‌= వెంటబడినాడు. 


తా : అడుగుదూరంలో సమీపిస్తున్న శివుని చూచింది మోహిని. చీర ఊడి పడిపోయిన సిగ్గుతో నవ్వుతూ చెట్లచాటున 
దాగింది. ముక్కంటి ఆ వాల్దంటి వెంటపడినాడు. 


మ. ప్రబలోద్యత్మ్కరిణిం గరీంద్రుండు రమింపన్‌ వచ్చు లీలన్‌ శివుం 
డబలా! పోకుము; పోకుమీ యనుచు డాయంబాథి కెంగేలం ద 
తృబరీబంధము వట్టి సంభ్రమముతోంగాంగిళ్ల నోలార్చె నం 
త బహిఃప్రక్రియ నెట్టకేనింగదియందద్చాహునిర్ముక్తయై. 402 


అష్టమస్మంధము 1/1 


ప్రతి : ప్రబల= మిక్కిలిబలం కలిగిన అంటే యెవనంలోఉన్న; ఉద్యత్‌= ప్రకాశిస్తున్న కరిణిన్‌= ఆడుఏనుగుతో; కరి+ 
ఇంద్రుడు= (మదించిన) మగఏనుగు; రమింపన్‌= క్రీడించడానికి; వచ్చు= వెంటాడివచ్చు; లీలన్‌= విధంగా; శివుండు= 
పరమేశ్వరుడు; అబలా= బేలా!; పోకుము= పోవద్దు; పోకుమీ= పోవద్దూ; అనుచున్‌= అంటూ; డాయన్‌= దగ్గరకు; 
పాటి= పరుగెత్తి కెంపు+కేలన్‌= ఎరనిచేతితో) తత్‌= ఆ మోహిని; కబరీబంధమున్‌= కొప్పుముడిని; పట్టి= పట్టుకొని; 
సంభ్రమముతోన్‌= వేగిరపాటుతో; కౌంగిళ్లన్‌= కౌగిళ్ళలో; ఓలార్చెన్‌= పరవశింపచేసినాడు; బహిః+ప్రక్రియన్‌+ఎట్టకేని= 
ఎట్టకేలకు రతిక్రీడకు పూనుకోబోయినాడు; అంతన్‌= అంతలో ఆమె; తత్‌= ఆ శివుని; బాహు నిర్ముక్తయై= బాహుబంధం 
నుంచి విడివడి... 


తా : యౌవనంలో ఉన్న ఆడువనుగును కామోద్రేకంతో చేరవచ్చు మదించిన మగఏనుగువలె, శివుడు మోహినివెంటపడి 
“బేలా! పోవద్దు, పోవద్దు అంటూ దగ్గరకు పరుగెత్తి తనచేతితో ఆమె కొప్పును పట్టుకొని, ఆత్రంతో కౌగిలించుకొని 
రతిక్రీడకు పూనుకోబోయినాడు. మోహిని శివుని కౌగిలినుండి వదలించుకొని 


సీ, వీడి వెన్నున నాడు వేణీభరంబుతో జఘనభారాగతథశ్రాంతితోడ 
మాయావధూటిమయై మజలిచూచుచుం బాజు విష్ణునద్భుతకర్ము వెంటందగిలి 
యీశాను మరల జయించె మరుందడనం గరిణి వెన్నను కరి కరణిందాల్చి 
కొండలు నేజులుంగొలంకులు వనములు దాంటి శంభుండు సనందన్మహాత్ము 


తే. నిర్మలామోఘవీర్యంబు నేలమీందం బడిన చోటెల్ల వెండియుంబైండి యయ్యె 
ధరణి వీర్యంబు వడందన్నుందా నెథింగి దేవ మాయాజదత్వంబు దెలిసె హరుండు. 403 


ప్రతి : వీడి= ఊడిపోయి; వెన్నునన్‌= వీపున; ఆదడు= నాట్యమాడు; వేణీ భరంబుతోన్‌= జదడబరువుతో; జఘన = పిరుదుల; 
భార= బరువువల్ల; ఆగత= పొందిన; శ్రాంతితోడన్‌= అలసటతో; మాయావధూటియై= మాయా మోహినీరూపాన్ని 
తాలిచి మఖలి= తిరిగి చూచుచున్‌= చూస్తూ పాఖు= పరుగెత్తే విష్ణున్‌= హరిని; అద్భుతకర్మున్‌= అద్భుతలీలుని; 
వెంటన్‌+తగిలి= వెంబడించి; ఈశాను= శివుని; మరల= తిరిగీ; జయించెన్‌= గెలిచెను; మరుండు+అనన్‌= మన్మథుడనగా; 
కరిణి= ఆడ ఏనుగు; వెన్‌+చను= వెంబడివెళ్లుు కరి= మగ ఏనుగు; కరణిన్‌= వలె; తాల్చి= కవిసి; కొండలున్‌= 
గిరులును; ఏజులున్‌= నదులూ; కొలంకులు = కొలనులు; వనములు= అదవులు; దాంటి= తరించి; శంభుండు= హరుడు; 
చనన్‌= వెళ్లగా; తద్‌+మహాత్ము= ఆ మహాత్ముని (హరుని); నిర్మల= స్వచ్చమైన; అమోఘ= అమోఘమైన; వీర్యంబు= 
తేజస్సు; నేలమీందన్‌= భూమిపైన; పడినచోటు+ఎల్లన్‌= పడిన తావంతట; వెండియున్‌= రజతమూ,; పైండి= అపరంజీ; 
అయ్యెన్‌= అయ్యింది; ధరణిన్‌= భూమిమీద; వీర్యంబు+పడన్‌= తేజస్సు పడగానే; తన్నున్‌+తాను +ఎటింగి= తన్నుతాను 
తెలిసికొని; దేవ= పరమాత్ముని మాయా= మాయవలన కలిగిన; జడత్వంబున్‌= మైమరపును; హరుండు+తెలి సెన్‌= 
శివుడు తెలిసికొన్నాడు. 


తా ; మోహిని జడకట్టువీడి (ఆమె) వీపుపై వ్రేలాడు తున్నది. పిరుదుల బరువు వలన అలసిపోతూ ఉన్నది. మరల మరల 
కవ్వింపుగా వెనుదిరిగి చూస్తున్నది. విభ్రమాలు ప్రదర్శించే జగన్నోహినివెంట ఆదడఏనుగు వెంట మగమదపుటేనుగు వలె 
శివుడు పరుగెత్తినాడు. అది - మన్మథుడు మరల శివుని జయించెనా అనిపించింది. అలా పరుగెత్తుతూ కొండలు 
అడవులు, సెలయేరులు, సరస్సులు దాటి వెళ్లునపుడు శివుని అమోఘమైన వీర్యం స్టలనమై నేలపై పడింది. అది పడిన 


1/72 శ్రీమహాభాగవతము 

తావెల్లా భూమిపై వెండీ బంగారం అయింది. వీర్యం పతనమైన వెంటనే శివుడు తనంతకు తాను తెలివి తెచ్చుకున్నాడు. 
ఇదంతా విష్ణుదేవుని మాయవలన కలిగిన మోహమని గ్రహించినాడు. 

విశే ; మూలంలోని 11వ అధ్యా-31, 82,34 మూడు శ్లోకాలు పై సీసపద్యంగా అనూదితమైనవి. శంభుని వీర్యం 
లితమైన తావులు రజత స్వర్ణ ధాతువులకు ఆలవాలమని తెలుస్తున్నది. 


, _ జగదాత్మకుండగు శంభుండు, మగిడెను హరి నెజింగి తనదు మాహాత్యమునన్‌ 
విగతత్రపుండై నిలిచెను, మగువతనంబుడిగి హరియు మగవాండయ్యెన్‌. శ04 


స 
ఫ్‌ 
క 


ప్రతి : జగత్‌+ఆత్మకుడు+అగు= జగత్తును ఆత్మగా కలిగినవాడయిన; శంభుండు= శివుడు; తనదు= తనయొక్క 
మాహాత్యమునన్‌= మహిమవల్ల; హరిన్‌+ఎటింగి= విష్ణు (మాయ) నెరిగి మగిదెను= వెనుదిరిగినాడు; హరియున్‌= 
హరికూడా; విగతత్రపుండై= సిగ్గు విడిచినవాదై; మగువతనంబు+ఉడిగి= ప్రీ రూపాన్ని విడిచిపెట్టి; మగవాడు +అయ్యెన్‌= 
(పరమపురుషుడయినాడు) మగవాడుగ మారిపోయినాడు. 
తా : జగదాత్మకుడయిన శివుడు తన మహిమవల్ల విష్ణమాయను తెలుసుకొని వెనుదిరిగినాడు. హరికూడా సిగ్గువిడిచినవాడై 
ప్రీ రూపాన్ని విడిచిపెట్టి మగవాడుగ మారిపోయినాడు. 
విశే : మోహినీ రూపంలో ప్రీ సహజమైన సిగ్గుకూడా హరికి ఉండేది. మోహినీ రూపంతో పాటు ఆ సిగ్గునుకూడా హరి 
వదలినాడు. పరమపురుషుడు నిర్వికారుడు కదా! 
ఆ. కాము గెలువవచ్చుంగాలారి గావచ్చుమృత్యుజయము గలిగి మెోజియవచ్చు 

నాండువారి చూపుటంపజ గెలువంగ, వశము గాదు త్రిపురవైరి కైన. 405 
ప్రతి : కామున్‌= మన్మథుని; గెలువవచ్చున్‌= జయించవచ్చు; కాల+అరి= యమునికి శత్రువు, కావచ్చు, (యముడిని 
ధిక్కరించవచ్చు;); మృత్యుజయము+కలిగి= చావును జయించి; మెజియవచ్చున్‌= వెలుగొందవచ్చు; ఆడువారి= మగువల; 
చూపుటంపజన్‌= చూపుల తూపులను; గెలువంగన్‌= జయించగా; త్రిపురవైరికి+ఐనన్‌= త్రిపురాసురులను జయించిన 
శివునికైన; వశము+కాదు= శక్యంకాదు. 
తా ; మదనుని జయించవచ్చు. యముడిని ధిక్కరించవచ్చు. మృత్యుంజయుడు కావచ్చు. కానీ ఆడువారి చూపులు అనే 
బాణాలను జయించడం త్రిపురవైరి అయిన శివునికికూడా సాధ్యం కాదు. 


విశే :; శివుడు కాముని గెలిచినాడు, యముడిని ధిక్కరించినాడు, మృత్యుంజయుడదైనాడు. అయినా - మోహిని చూపుల 
తూపులను జయించటానికి సాధ్యం కాలేదు. భాగవతంలోని మోహినీవిలాసం అంతా చదివితే తెలియవచ్చే సారాంశపద్యం 
ఇది. ఈ పద్యంలో “ఆడువారి చూపుటంపజగెలువంగ వశముగాదు” అనేది సిద్ధాంతం. 


తెలుగులో తక్మెళ్లపాటి లింగనకవి వ్రాసిన 'జగన్నోహినీవిలాసము” విష్ణువుయొక్క మోహినీ అవతారాన్ని గూర్చి 
వ్రాసినదే! 


వ. ఇట్లు పురుషాకారంబు మించిన హరి హరున కిట్లనియె. 406 


అష్టమస్మంధము 1/73 


ప్రతి : ఇట్లు= ఈ విధంగ; పురుష+ఆకారంబు= (పరమ) పురుషుని (నిజ) రూపాన్ని వహించిన= ధరించిన; హరి= 
విష్ణువు; హరునకు= శివునితో; ఇట్లు+అనియెన్‌= ఇట్లన్నాడు. 


తా : ఈ విధంగా మోహినీరూపాన్ని చాలించిన విష్ణువు శివునితో ఇలా అన్నాడు. 


స్స్‌ “నిఖిలదేవోత్తమ! న్స్‌ వొక్కరుండు దక్క నెవ్వండు నా మాయ నెజుంగ నేర్చు? 
మానినియైన నా మాయచే మునుంగక ధృతిమోహితుండవై తెలిసి తీవు 
కాలరూపంబునంగాలంబుతోడ నాయందును నీ మాయ యధివసించు 
నీ మాయ నన్ను జయింప నేరదు నిజ మకృతాత్ములకు నెల్ల ననుపలభ్య 


తే. మిపుడునీ నిష్టపెంపున నెజింగి” తనుచు, సత్కరించిన సఖ్యంబు సాల నెజపి 
దక్షతనయ గణంబులుందన్నుంగొలువ, భవుండు విచ్చేసెందగ నిజభవనమునకు. శ్ష07 


ప్రతి : నిఖీల దేవ+ఉత్తమ= అందరు వేల్పులలో శ్రేష్టుడా!; నీవు; ఒక్కరుండవు= ఒక్కడవు; తక్కన్‌= తప్ప; ఎవ్వండు= 
ఎవరుకూడా; నామాయన్‌= నాలీలను; తెలియన్‌= తెలియగా; నేర్చు= నేర్చును?; మానిని+ఐన= మోహినిగా మారిన; 
నా= నాయొక్క మాయచేన్‌= లీలలో; మునుంగక= మునిగిపోక; ధృతి= ధైర్యంతో; మోహితుండవు+ఐ= మాయలో 
చిక్కికూడా; తెలిసితి+ఈవు= తెలుసుకున్నావు; కాలరూపంబునన్‌= కాలస్వరూపాన; కాలంబుతోదన్‌= కాలంతోపాటు; 
నీమాయ= నీలీల;) నాయందునున్‌= నాలో కూడా; అధివసించున్‌= చేరుతుంది; ఈ మాయ= ఈ లీల; నన్ను జయింపనేరదు= 
గెలువలేదు; నిజము= నిక్కము; అకృతాత్ములకున్‌= అల్పజ్ఞులకు; ఎల్లన్‌= అందరకూ; అనుపలభ్యము= దొరకనిది; 
ఇపుడు= ఇప్పుడు; నీ= నీయొక్క నిష్ట= (శ్రద్ధ పెంపునన్‌= పాలనంవల్లు ఎటిగితి(వి+అనుచు= ఎరిగితివంటూ; 
సత్మరించినన్‌= గౌరవించగా; సఖ్యంబున్‌= స్నేహాన్ని చాలనెజపి= బాగా ప్రకటించి; దక్షతనయ = సతీదేవి; గణంబులు= 
ప్రమథగణాలు; తన్నున్‌= తనను (శివుని, కొలువన్‌= సేవింపగా? భవుండు= శివుడు; తగన్‌= యుక్తరీతిగా; 
నిజభవనమునకున్‌= సొంతనివాసానికి; విచ్చేసెన్‌= వెళ్ళినాడు. 

తా : 'సకలదైవత శ్రేష్టా! నీవొక్కడవు తప్ప నా మాయను ఇంకెవ్వడు తెలుసుకొనలేదు. మోహినీరూపాన్ని ధరించిన 
నామాయలోపడి మోసపోక ధైర్యంతో పొరపాటును తెలుసుకున్నావు. ఈ మాయ కాలస్వరూపమై కాలంతోపాటు నాయందు 
అధివసించి ఉంటుంది. ఈ మాయ నన్ను గెలువలేదు. అల్పజ్జులు తెలుసుకొనలేని నామాయను నీవు తెలుసుకున్నావు” 
అంటూ విష్ణువు శివుని గౌరవించినాడు. స్నేహభావంతో శివుడు సంతోషించి సతీదేవితో ప్రమథగణాల సేవలందుకొంటూ 
తన నివాసానికి వెళ్ళినాడు. 


శా. పారావారముంద్రచ్చుచో గిరిసముద్వాహార్థమై కచ్చపా 

కారుందైన రమేశువర్తనము నాకర్ణింపంగీర్తింప సం 

సారాంభోనిధిలో మునుంగు కుజనుల్‌ సంశ్రేయముంబొంది వి 

స్తారోదారసుఖంబుంజెందుదురు తథ్యంబింతయున్‌ భూవరా! 408 
ప్రతి ; భూవరా= పరీక్షిన్మహారాజా!; పారావారమున్‌= కడలిని; (త్రచ్చుచో= మథించేటప్పుడు, గిరి= (మునిగిపోతున్న) 
మందర పర్వతాన్ని సముద్వాహార్ధమై= చక్కగా ఎత్తటం కోసం; కచ్చప+ఆకారుందడైన = తాబేలు రూపాన్ని ధరించిన; 


174 శ్రీమహాభాగవతము 


రమా+ఈశ (రమేశు)= హరియొక్క వర్తనమున్‌= చరిత్రను; ఆకర్ణింపన్‌= వినినా; కీర్తింపన్‌= కీర్తించినాా సంసార+ 
అంభోనిధిలోన్‌= సంసారమనే సముద్రంలో; మునుంగు= మునిగిపోయే; కుజనుల్‌= అల్ప్బజనాలు; సంశ్రేయమున్‌= 
గొప్పమేలును; పొంది= అంది; విస్తార= విస్పృతమైన, (విశేషమైన); ఉదార= గొప్పు సుఖంబున్‌= సౌఖ్యాన్ని చెందుదురు= 
పొందుతారు; ఇంతయున్‌= ఇదంతాకూడా; తథ్యంబు= నిక్కము. 

తా: ఓ పరీక్షిన్మహారాజా! పాలసముద్రాన్ని చిలికేటప్పుడు కుంగిపోతున్న మందర పర్వతాన్ని మోసి చక్కగా నిలబెట్టేందుకు 
కూర్మరూపం ధరించిన విష్ణులీలలను కీర్తించినా, విన్నా (శ్రేయస్సు కలుగుతుంది. సంసారసముద్రంలో మునిగి ఉండి 
పాపంతో బతుకుతున్న జనాలు కూర్మావతార విశేషాలు వినినా, కీర్తించినా చక్కని మేలును సౌఖ్యాన్ని పొందుతారు. 


మ. ఎలమిన్‌ దైత్యుల నాండురూపమున మోహింపించి పీయూషముం 
జలితాపన్నులకున్‌ సురోత్తములకుం జక్కన్‌ విభాగించి ని 
ర్మలరేఖన్‌ విలసిల్లు శ్రీ విభునిం దన్మాయావధూరూపముం 
దలంతున్‌ మొక్కుదు నాత్మలోన దురితధ్వాంతార్మరూపంబుగన్‌. 409 


ప్రతి : దైత్యులను= రాక్షసులను; ఎలమిన్‌= వికాసవంతమైన; ఆడురూపమునన్‌= సుందరిరూపంతో; మోహింపించి= 
వలపింప చేసి చలిత+ఆపన్నులకున్‌= ఆపదలతో అల్లాడుతున్న సుర+ఉత్తములకున్‌= దేవవరులకు; పీయూషమున్‌= 
సుధను; చక్కన్‌= మేలైన రీతిలో; విభాగించి= పంచి; నిర్మల= స్వచ్చమైన; రేఖన్‌= శరీరసౌష్టవంతో (దివ్యమైన రూపంతో); 
విలసిల్లు= ప్రకాశించే; శ్రీవిభునిన్‌= శ్రీపతిని; తన= తనయొక్క మాయావధూరూపమున్‌ =లీలామోహినీ అవతారాన్ని 
ఆత్మలోనన్‌= హృదయంలో; దురిత ధ్వాంత+అర్మ రూపంబుగన్‌= పాపమనే చీకట్లను పోగొట్టే సూర్యునివతె భావించి; 
తలంతున్‌= స్మరింతును; మొక్కుదున్‌= నమస్మ్కరిస్తాను. 

తా :; వికాసవంతమైన సుందరి (మోహిని) రూపంతో రాక్షసులను మోసగించి (మోహించి) ఆపదలతో వణకిపోతున్న 
దేవతలకు (శ్రీహరి) చక్కని పద్ధతిలో అమృతాన్ని పంచాడు. స్వచ్చమైన శరీర సౌష్టవంతో, దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ 
లీలామోహినీ అవతారాన్ని ధరించిన శ్రీపతిని పాపపు చీకట్లను రూపుమాపే సూర్యుని స్వరూపంగా భావించి హృదయంలో 
స్మరిస్తాను నమస్కరిస్తాను. 

వ. అని చెప్పి శుకుండిట్లనియె. శత10 
ప్రతి : అని= ఈ ప్రకారంగా; చెప్పి= పలికి శుకుండు= శుకమహర్షి ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పినాడు. 


నరవరాధీశ! యిప్పుడు నడుచుచున్న, వాండు సప్తమమనువు వైవస్వతుండు 

(శ్రాద్ధదేవుం దడనందగు జనవరేణ్య, పదురు నందను లఅతనికింబ్రకటబలులు. తక] 
ప్రతి : నరవర+అధీశ= ఓ రాజ్రేష్టా!; ఇప్పుడు= వర్తమానంలో; నడుచుచున్నవాడు = ప్రవర్తిస్తున్నట్టివాడు; సప్త్రమ= 
ఏడవ; మనువు; వైవస్వతుండు= వైవస్వతుడనేవాడు; (శ్రాద్ధదేవుండు +అనందగున్‌= ఆయనను (శ్రాద్ధదేవుడని అంటారు; 
జనవరేణ్య= రాజ తిలకా!; అతనికిన్‌= ఆయనకు; ప్రకట = ప్రసిద్దులైన; బలులు= బలవంతులయిన; పదురు= పదిమంది; 
నందనులు= కుమారులు. 


అష్టమస్మంధము 1/75 


తా : ఓ రాజా! ప్రస్తుత మన్వంతరాన్ని ఏడదవమనువైన వైవస్వతుడు నిర్వహిస్తున్నాడు. ఆయనను శ్రాద్ధదేవుడని అంటారు. 
ఆయనకు ప్రసిద్ధులైన, మహాబలవంతులయిన పదిమంది కుమారులున్నారు. 


వ. వార లిక్ష్వాకుండును, నభగుండును, ధృష్టుండును, శర్యాతియు, నరిష్యంతుండును, నాభాగుండును, 
దిష్టుండును, గరూశకుందును, బృషద్దుండును, వసుమంతుందడును నను వారు పదుగురు రాజులు; 
పురందరుండను వాండింద్రుం; దాదిత్య మరుదళశ్వి వసు రుద్ర సంజ్ఞలు గలవారు దేవతలు; గౌతమ 
కశ్యపాత్రి విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ వసిష్టు లనువారు సప్తర్నులయి యున్నవా; రందుం గశ్యపున 
కదితి గర్భంబున విష్ణుండు వామనరూపుందై జనియించి యింద్రావరజుం డయ్యె; నిప్పు దేడు 
మన్వంతరంబులు సెప్పంబడియె; రాంగల మన్వంతరంబులును శ్రీహరి పరాక్రమంబునుం జెప్పెద; 
దత్తావధానుండవై విను మని శుకుం డిట్లనియె. శ12 


ప్రతి : వారలు= ఆ వైవస్వత మనువు కుమారులు; ఇక్షాకుండును= ఇక్ష్వాకుడూ; నభగుండును= నభగుడనే పేరుగల 
రాజు; ధృష్టుండును= ధృష్టుడూ; శర్యాతియు= శర్వాతీ; నరిష్యంతుందును = నరిష్యంతుడూ; నాభాగుందును = నాభాగుడునూ 
(నభగునికుమారుడు నాభాగుడు); దిష్టుండును = దిష్టుడూ; కరూశకుండును= కరూశకుడూ; పృషద్దుండును= పృషద్దుడూ; 
వసుమంతుండును= వసుమంతుడూ; అనువారు= అనేవారలు; పదుగురు= పదిమంది; రాజులు= రాజులైనారు; 
పురందరుందనువాడు= పురందరుడు అనేవాడు; ఇంద్రుండు= ఇంద్రుడైనాడు; ఆదిత్య= ఆదిత్యులూ); మరుత్‌= మరుత్తులూ; 
అశ్వి= అశ్వినులూ; వసు= వసువులూ; రుద్ర= రుద్రులూ; సంజ్ఞలు = (అనే) గుర్తులు; కలవారు= ఉన్నవారు; దేవతలు= 
వేలుపులూ; గౌతమ= గౌతముడూ; కశ్యప= కశ్యపుడూ; అత్రి= అ్రీ; విశ్వామిత్ర= విశ్వామిత్రుడూ; జమదగ్ని= జమదన్నీీ 
భరద్వాజ= భరద్వాజుడూ; వసిష్టులనువారు= వసిష్టుడూ అనేవారు; సప్తర్నులయి= ఏడుగురు బుషులై; ఉన్నవారు= 
ఉన్నారు; అందున్‌= అందులో (వారిలో); కశ్యపునకు= కశ్యపునికి; అదితి= అదితి అనే భార్య; గర్భంబునన్‌= కడుపున; 
విష్ణుండు= విష్ణువు; వామన రూపుండై= పొట్టి రూపంలో; జనియించి= పుట్టి; ఇంద్ర+అవరజుండు +అయ్యెన్‌= ఇంద్రునికి 
తమ్ముడైనాడు; ఇప్పుడు= ఇంతవరకూ; ఏడు= సప్త మన్వంతరంబులు= మన్వంతరములను గురించి; చెప్పంబడియెన్‌= 
చెప్పబడినది; రాగల= రాబోయే; మన్వంతరంబులును= మన్వంతరాలను గురించి; శ్రీహరి= మహావిష్ణువు; పరాక్రమంబున్‌= 
శౌర్యాన్నిగురించి; చెప్పెద= చెపుతాను; దత్త+అవధానుందవై= హెచ్చరిక కలవాడవై; వినుమని= ఆకర్ణించుమని; శుకుందు= 
శుకమహర్షి ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా : వారు ఇక్ష్వాకుడు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశకుడు, పృషద్దుడు, 
వసుమంతుడు, అనేవారు. ఈ పదిమందీ రాజులైనారు. పురందరుడనేవాడు ఇంద్రుడైనాడు. ఆదిత్యులూ, మరుత్తులూ, 
అశ్వినులూ, రుద్రులూ, వసువులూ అనేవారు దేవతలైనారు. గౌతముడూ, కశ్యపుడూ, అత్రీ, విశ్వామిత్రుడూ, జమదగ్నీ, 
భరద్వాజుడూ, వసిష్టుడూ అనేవారు సప్తర్షులైనారు. వారిలో కశ్యపునికి అదితి అనే భార్యయందు విష్ణుమూర్తి వామనమూర్తియై 
జన్మించి ఉపేంద్రుడు (ఇంద్రుని తమ్ముడు) అయినాడు. ఇంతవరకు ఏడు మన్వంతరాలను గురించి చెప్పినాను. ఇక 
రాబోవు మన్వంతరాలను గురించి విష్ణువు పరాక్రమాన్ని గురించి వివరిస్తాను. (శ్రద్ధగా విను అని శుకుడు ఇలా అన్నాడు. 


విశే : చాలామంది వ్యక్తులపేర్లు చకచకా చెప్పాలి. కనుక పద్యంలో కన్న వచనంలో చెప్పటమే సుగమంగా ఉంటుందని 
ఈ వచనం సువ్యక్తం చేస్తుంది. 


176 శ్రీమహాభాగవతము 


బ్ర 


జననాథ! సంజ్ఞయు ఛాయయు ననువారు గల రర్శునకు విశ్వకర్మతనయ 
లిరువురు వల్లభ లిటమున్న చెప్పితిం బరంగుందృతీయయు బడబ యనంగ 
సంజ్ఞకు యముండును (శ్రాద్ధదేవుండును యమునయుం బుట్టిరి హర్ష మెసంగ; 
ఛాయకుం దపతియు సావర్షియును శనైశ్చరుండును గలిగిరి;ి సంవరణుండు 


తే. దపతి నాలిగం గైకొనెం దా వరించె, నశ్వియుగళంబు బడబకు నవతరించె; 
వచ్చు నష్టమవసుపు సావర్షి; వాండు, తపము సేయుచు నున్నాండు ధరణినాథ! శీ13 


ప్రతి : జననాథ= రాజా!; సంజ్ఞయున్‌= సంజ్ఞాదేవి; ఛాయయున్‌= ఛాయాదేవి; అనువారు= అనెడిపేర్షుగల; విశ్వకర్మతనయ 
లిరువురు= విశ్వకర్మయొక్క పుత్రిక లిద్దరు; అర్మునకున్‌= సూర్యునికి; వల్లభలు = భార్యలని; ఇట మున్న= ఇంతకు ముందే; 
చెప్పితిన్‌= చెప్పినాను; తృతీయయున్‌= మూడవభార్య కూడా; బడబయనంగన్‌= బడబాదేవి అనేపేరుకలది; పరంగున్‌= 
ఒప్పారుతోంది; సంజ్ఞకున్‌= సంజ్ఞాదేవికి; యముందును= యమధర్మరాజును; (శ్రాద్ధదేవుండును= (శ్రాద్ధదేవుడనే పేరు 
కలవాడును; యమునయు= యమునాదేవి(నదియు; హర్షమెసంగన్‌= ఆనందం కలిగే విధంగా; పుట్టిరి= జన్మించినారు; 
ఛాయకున్‌= ఛాయాదేవికి; తపతియున్‌= తపతి (అనేకూతురు); సావర్ణియును= సావర్ష; శనైశ్చరుండును= శని (మందుడు) 
అనే కుమారుడు; కలిగిరి= పుట్టినారు; సంవరణుండు = సంవరణుడనేరాజు; తపతిన్‌= తపతీ దేవిని; ఆలిగన్‌= భార్యగా; 
తా వరించెన్‌= తాను వరించి; కైకొనెన్‌= చేపట్టినాడు; బడబకున్‌= బడబ అనే (అశ్చ్వముఖముగల,) భార్యకు; అశ్వియుగళంబు = 
అశ్వినీ దేవతలిద్దరూ; అవతరించెన్‌= పుట్టినారు; వచ్చున్‌= రాబోవునట్టి; అష్టమవసువు= ఎనిమిదవ మనువుగ్య సావర్ణి= 
సావర్ణి అనేవాడు; ధరణీనాథ= రాజా!; అందుకై= దానికోసం; వాదు= ఆ సావర్షి; తపమున్‌+చేయుచున్నాడు= తపస్సు 
చేస్తున్నాడు. 

తా : ఓ రాజా! సూర్యునికి సంజ్ఞాదేవి, ఛాయాదేవి అనే భార్యలున్నారు. వారు విశ్వకర్మ కుమార్తెలు. ఇంతకు ముందే ఈ 
విషయం చెప్పినాను. వారిద్దరేకాక “బడబి అనే భార్యకూడా ఉంది. సంజ్ఞాదేవికి యముడు, (శ్రాద్ధదేవుడు, యమునాదేవి 
పుట్టినారు. ఛాయకు సావర్ణి, శనైశ్చరుడు, తపతీదేవి పుట్టినారు. తపతీ దేవిని సంవరణుడు పెళ్ళాడినాడు. బడబకు అశ్వినీ 
దేవత లిద్దరు పుట్టినారు. రాబోయే కాలంలో సావర్ణి ఎనిమిదవమనువు అవుతాడు. అతడు ప్రస్తుతం తపస్సు చేస్తున్నాడు. 


క. ఒకపరి సూచిన వెండియు, నొకపరి సూడంగ లేకయుండు సిరులకై 

యొక నొకని చేటు వేళకు, నొకండొక్కండు మనువుంగాచి యుండు నరేంద్రా! శ1శ 
ప్రతి : నరేంద్రా= ఓ రాజా! ఒకపరి= ఒకపర్యాయం; చూచినన్‌= కనబడగా; వెండియున్‌= తదుపరి; ఒకపరి= 
ఒకసారి; చూడంగ లేకయుండు= కనిపించకుండా ఉండు; సిరులకై= సంపదలకోసం; ఒకనొకని= ఒక్కొకని; చేటువేళకున్‌= 
దిగిపోయే సమయానికి; ఒకడు+ఒక్కడు మనువు= ఒక్కొక్క మనువు; కాచియుండున్‌= కాచుకొని ఉంటాడు. 


తా : ఓ రాజా! ఒక పర్యాయం కనిపించి మరొక పర్యాయం కనిపించక మాయమయ్యే సిరులకోసం ఒక్కొక్క మనువు 
దిగిపోయే సమయానికి ఒక్కొక్క్మమనువు కాచుకొని ఉంటాడు. 


విశే : భౌతికమైన సిరిసంపదలు ఎంత చంచలమూ, అశాశ్వతమైనవో! భౌతికమైన ఉన్నత పదవులు కూడ చంచలమూ, 
అశాశ్వతమైనవని అంతరార్థం! ఈ చిన్ని కందపద్యం లోకనీతిని, రీతిని అద్దం పడుతున్నది. “చేటువేళి అనే పదబంధం 


అష్టమస్మంధము 17/7 


అత్యంత సాభిప్రాయం. జీవితము ఒక కాలపరిమితికి ఎలా లోబడినదో, ఉన్నత పదవులు కూడ ఒక కాలపరిమితికి 
లోబడినవేనన్న పరమార్ధమిందులో దాగి ఉన్నది. ఈ లోకంలో ఏదీ శాశ్వతంకాదు. ఆఖరికి బ్రహ్మపదవికూడ శాశ్వతంకాదు. 
ఇది తెలిసి ప్రవర్తించేవాడే నిజమైన బుద్ధిమంతుడు. 


వః సూర్యసావర్డి మన్వంతరంబున నతని తనయులు నిర్మోహవిరజస్మ్కాద్యులు రాజులును, సుతపో 
విరఠ_ జోమృత ప్రభులను వారు దేవతలును గాంగలరు; గాలవుందును, దీప్పిమంతుండును, 
బరశురాముండును, ద్రోణపుత్రుండగు నశ్వత్ధామయుం, గృపుందడును, మజ్ఞనకుండగు బాదరాయణుండును, 
బుప్యశ్చంగుండును సప్తర్ను లయ్యెదరు; వార లిప్పుడు దమతమ యోగబలంబుల నిజాశమ మండలంబులం 
జరియించు చున్నవారు; విరోచన నందనుండగు బలి యింద్రుం డయ్యెడు నని చెప్పి శుకుం డిట్లనియె. 415 


ప్రతి: సూర్యసావర్ణి మన్వంతరంబునన్‌= సూర్యసావర్ణి పరిపాలించే (ఎనిమిదవ) మన్వంతరంలో; అతని తనయులు = 
ఆయన కొడుకులు; నిర్మోహవిరజస్మ+ఆద్యులు = నిర్మోహుడు విరజస్క్ముడు మొదలయినవారు; రాజులును= రాజులు; 
సుతపో విరజోమృత ప్రభులనువారు= సుతపులు, విరజులు, అమృతప్రభువులు అనేవారు; దేవతలును కాగలరు= 
దేవతలవుతారు; గాలవుండును= గాలవుడూ; దీప్తిమంతుండును= దీప్పిమంతుడనేవాడూ; పరశురాముండును= 
పరశురాముదడనేవాడూ; ద్రోణపుత్రుండగు అశ్వత్థామయును = ద్రోణుని కొడుకగు అశ్వత్థామయును; కృపుండును= కృపుడూ; 
మత్‌+జనకుండగు= నా తండ్రియగు; బాదరాయణుండును = వ్యాసుడూ; బుపష్యశ్చంగుండును= బుప్యశ్చంగుడూ; 
సప్తర్నులయ్యెదరు = ఏడుగురు బుషులవుతారు; వారలు= వారు; ఇప్పుడున్‌= ఈ సమయాన; తమ తమ= వారివారియొక్క 
యోగబలంబులన్‌= యోగబలాలతో; నిజ+ఆశమ= తమ ఆశ్రమాల; మండలంబులన్‌= గుంపులందు; 
చరియించుచున్నవారు = వర్తిస్తున్నారు; విరోచననందనుండు +అగు= విరోచనుడనువాని కొడుకగు; బలి= బలిచక్రవర్తి; 
ఇంద్రుండయ్యెడున్‌= ఇంద్రుడు కాగలడు; అని= అంటూ; చెప్పి= పలికి; శుకుండు= శుకముని; ఇట్లు+అనియెన్‌= ఈ 
విధంగ చెప్పినాడు. 
తా; సూర్య సావర్డి పరిపాలించే ఎనిమిదవ మన్వంతరంలో ఆయన కుమారులైన నిర్నోహుడు, విరజస్ముడు మొదలయినవాఠు 
రాజులవుతారు. సుతపులు, విరజులు, అమృతప్రభులు దేవతలవుతారు. గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, 
ద్రోణుని కొడుకైన అశ్వళత్హామ, కృపుడు, వ్యాసుడు, బుపష్యశ్చంగుడు సప్తర్షులవుతారు. ఇప్పుడు వారు తమ తమ యోగబలాలతో 
తమ ఆశ్రమాలలో ఉన్నారు. విరోచనుని కొడుకైన బలిచక్రవర్తి ఇంద్రుడవుతాడు. 
సీ బలి మున్ను నాకంబు బలిమిమైం జేకొన్న వామనుందై హరి వచ్చి వేండం 

బాదత్రయంబిచ్చి భగవన్నిబద్దుందై సురమందిరముకంటె సుభగమైన 

సుతలలోకంబున సుస్థితి నున్నాండు వెతలేక యటమీంద వేదగుహికి 

నా సరస్వతికిందా నట సార్వభౌముండు నాం బ్రభువయి హరి నాకవిభునిం 
ఆ. బద విహీనుంజేసి బలిం దెచ్చి నిలుపును, బలియు నిర్ణరేంద్రు పదము నొందు; 

నింద్రపదము హరికి నిచ్చిన కతమున, దానఫలము సెడదు ధరణినాథ! శ16 


ప్రతి : ధరణినాథ= ఓ రాజా!; బలి= బలిచక్రవర్తి మున్ను పూర్వం; నాకంబున్‌= స్వర్గలోకాన్ని బలిమిమైన్‌= బలవంతంగా; 
చేకొన్నన్‌= స్వాధీనం చేసుకోగా వామనుండై= వామనరూపంతో; హరివచ్చి వేదన్‌= విష్ణువు వచ్చి అడుగగా; పాదత్రయంబున్‌= 


178 శ్రీమహాభాగవతము 


మూడడుగుల నేలను; ఇచ్చి= ఒసగి; భగవత్‌+నిబద్దుందై= భగవంతునిచే బందీయె; సురమందిరము కంటెన్‌= అమరావతికన్న; 
సుభగమైన= సొగసైన; సుతలలోకంబునన్‌= రసాతల లోకంలో; సుస్థితిన్‌+ఉన్నాడు = సుస్థిరంగా ఉన్నాడు; వెతలేకన్‌= 
బాధలేక; అటమీందన్‌= ఆ తర్వాత; వేదగుహికిన్‌= వేదగుహిఅనేవానికి; ఆ సరస్వతికిన్‌= ఆ సరస్వతికీ; తాన్‌= తను; 
అట= అక్కడ; సార్వభౌముండు+నాన్‌= సార్వభౌముడనే పేరుతో; ప్రభువయి= అధినాథుడై; హరి= విష్ణువు; నాక 
విభునిన్‌= దేవేంద్రుని; పదవిహీనున్‌+చేసి= పదవినుండి తొలగించి; బలిన్‌= బలిచక్రవర్తిని; తెచ్చి= తోడ్కొని వచ్చి; 
నిలుపును= నిలుపుతాడు; బలియున్‌= బలిచక్రవర్తికూడా; నిర్జరేంద్రు పదమున్‌= ఇంద్రుని పదవిని; పొందున్‌= పొందుతాడు; 
ఇంద్రపదమున్‌= ఇంద్రపదవిని; హరికిన్‌= విష్ణువునకు; ఇచ్చిన కతమునన్‌= ఒసగిన కారణంగా; దానఫలము= దానం 
చేసిన ఫలితం; చెదదు= చెడిపోదు. 


తా : ఓ రాజా! పూర్వం బలిచక్రవర్తి బలవంతుడై స్వర్ణలోకాన్ని వశం చేసుకోగా శ్రీహరి వామనుడుగా వెళ్ళి ఆయనను 
మూడడుగులనేలను దానమడిగినాడు. దానమిచ్చిన బలిచక్రవర్తిని త్రివిక్రముడు బద్దుని చేసినాడు. తరువాత బలికి 
అమరావతికంటె అందమైన పాతాళలోకాన్ని ఇచ్చినాడు. దానిలో బలి సుఖంగా ఉన్నాడు. ఆ తర్వాత విష్ణువు వేదగుహికీ 
సరస్వతికీ “సార్వభౌముడు” అనే పేరుతో జన్మిస్తాడు, ఇంద్రుని పదవినుండి తొలగిస్తాడు. ఆ పదవిలో బలిచక్రవర్తిని 
నెలకొలుపుతాదడు. విష్ణువు నుండి బలి ఇంద్రపదవిని పొందినప్పటికి అతడు మొదట విష్ణువునకు దానం చేసిన పుణ్యం 
చెదడదు. 


వ. అట మీందటి కాలంబున వరుణ నందనుండగు దక్షసావర్ణి తొమ్మిదవ మను వయ్యెడు; అతని 
కొడుకులు ధృతకేతు, దీప్తకేతు ప్రముఖులు రాజులును, బర మరీచి గర్గాదులు నిర్ణరులును, నద్భుతుం 
దనువాం డింద్రుండును, ద్యుతిమత్ష్రృభృతు లగు వారలు బుషులును నయ్యెద రందు. తే 


ప్రతి ;: అట మీందటి కాలంబునన్‌= ఆ తర్వాతి కాలాన; వరుణనందనుండగు= వరుణుని కొడుకైన; దక్షసావర్ణి= 
దక్షసావర్ణి అనేవాడు; తొమ్మిదవ మనువయ్యెడున్‌= తొమ్మిదవ మనువవుతాడు; అతని కొడుకులు= ఆయన కుమారులు; 
ధృతకేతు= ధృతకేతుడు; దీప్తకేతు = దీప్తకేతుడు; ప్రముఖులు= మొదలయినవారు; రాజులును= రాజులు; పర= పరుడు; 
మరీచి= మరీచిఅనువాడు; గర్ద+ఆదులు= గర్గుడు మొదలగువారు; నిర్ణరులును= దేవతలు; అద్భుతుండనువాడు = అద్భుతుడు 
అనేవాడు; ఇంద్రుడును= ఇంద్రుడు; ద్యుతిమత్‌= ద్యుతిమంతుడు; ప్రభృతులగువారలు= మొదలయినవారు; బుషులును= 
సప్తబుషులు; అయ్యెదరు= అవుతారు; అందున్‌= అందులో. 


తా: ఆ తర్వాతి కాలంలో వరుణుని కొడుకైన దక్షసావర్ణి తొమ్మిదవ మనువు అవుతాడు. అతని కొడుకులయిన ధృతకేతువు, 
దీప్తకేతువు మొదలయినవారు రాజు లవుతారు. పరుడూ, మరదీచులూ, గర్గుడూ మొదలయినవారు దేవత లవుతారు. 
అద్భుతుడు అనేవాడు ఇంద్రు డవుతాడు. ద్యుతిమంతుడు మొదలయినవారు సప్తబుషులు అవుతారు. 


ఆ. దనుజహరణుందంబుధార కాయుష్మంతు, నకు జనించి రక్షణంబు సేయ 
మూండు లోకములను మోదంబుతో నేలు, నద్భుతాఖ్య నొప్పు నమరవిభుండు. శే18 


ప్రతి : దనుజహరణుందు= రాక్షసహారి అయిన విష్ణువు; అంబుధారకున్‌= అంబుధార(అనేస్త్రీకి)కు; ఆయుష్మంతునకున్‌= 
ఆయుష్మంతుడనేవానికి; జనించి= పుట్టి; రక్షణంబు +చేయన్‌= కాపాడగా; మూడులోకములను = ముల్లోకాలను; 


అష్టమస్మంధము 1/79 


మోదంబుతోన్‌= సంతోషంగా; అద్భుత+ఆఖ్యన్‌= అద్భుతుడు అనే పేరుతో; ఒప్పున్‌= ఒప్పాడు; అమరవిభుడు= ఇంద్రుడు; 
ఏలున్‌= పాలిస్తాడు. 

తా : విష్ణువు ఆయుష్మంతునికీ అంబుధారకు జన్మిస్తాడు. అతని రక్షణలో దేవెంద్రుడైన అద్భుతుడు మూడు లోకాలను 
సంతోషంగా పరిపాలిస్తాడు. 


వ. మతణజియు నుపశ్లోక సుతుందడగు బ్రహ్మసావర్జి దశమ మనువయ్యెడిం; దత్పుత్తులు భూరిషేణాదులు 
భూపతులును, హవిష్మత్ర్రముఖులు మునులును, శంభుండను వాం డింద్రుండును, విబుద్దాదులు నిర్ణరులును 
నయ్యెద; రందు. త్తే 
ప్రతి : మజియున్‌= ఆ తర్వాత; ఉపశ్లోకసుతుండగు= ఉపశ్లోకుని కొడుకయిన; బ్రహ్మసావర్ణి= బ్రహ్మసావర్ణి అనేవాడు; 
దశమ మనువయ్యెడిన్‌= పదవమనువు అవుతాడు; తత్‌+పుత్రులు= ఆతని కొడుకులు; భూరిషేణాదులు= భూరిషేణుడు 
మొదలయినవారు; భూపతులును = రాజులూ; హవిష్మత్‌+ప్రముఖులు= హవిష్మంతుడు మొదలగువారు; మునులును= 
మునులూ; శంభుండనువాడు= శంభుదనేవాడు; ఇంద్రుండును= ఇంద్రుడూ; విబుద్ధి+ఆదులు= విబుద్ధి మొదలయినవారు; 
నిర్ణరులును= దేవతలూ; అయ్యెదరు= అవుతారు; అందున్‌ = వారిలో. 

తా : ఓ రాజా! ఆ పిమ్మట ఉపశ్లోకుని కుమారుడైన 'బ్రహ్మసావర్ణి పదవ మనువు అవుతాడు. ఆయన కొడుకులైన 
భూరిషేణుడు మొదలయినవారు రాజులవుతారు. హవిష్మంతుడు మొదలయినవారు సప్తర్షులవుతారు. శంభుడనేవాడు 
ఇంద్రుదవుతాడు. విబుద్ధి మొదలయినవారు దేవతలవుతారు. 


ఆ. విశ్వసృజుని యింట విభుండు విషూచికి, సంభవించు నంశసహితుండగుచుం 

జెలిమి శంభుతోడం జేయు విష్వక్సేనుం, దడనంగ జగముంగాచు నవనినాధథ! శ2(0 
ప్రతి : అవనినాథ= ఓ రాజా; విశ్వసృజునియింటన్‌= విశ్వసృజుడనేవాని ఇంట్టో; విషూచికి= విషూచినామధేయకు; 
విభుండు= హరి; అంశసహితుండగుచున్‌= అంశతో కూడినవాడైై; విష్వక్సేనుండనంగన్‌= విష్ప్సేనుడనే పేరుతో; సంభవించున్‌= 
జన్మిస్తాడు; శంభుతోదడన్‌= శంభునితో; చెలిమి = స్నేహాన్ని చేయున్‌= చేస్తాడు; జగమున్‌= లోకాన్ని కాచున్‌= కాపాడుతాడు. 
తా : విష్ణువు విశ్వసృజునికీ విషూచికీ “విష్వక్సేనుడు” అనే పేరుతో జన్మించి శంభునికి స్నేహితుడై లోకాన్ని కాపాడుతాడు. 
వ. మథజియుం దదాగమిష్యత్మాలంబున ధర్మసావర్ణి పదునొకండవ మను వయ్యెడి; మను తనూజులు 
సత్యధర్మాదులు పదుండ్రు ధరణి పతులును; విహంగమ కామగమన నిర్వాణరుచు లనువారు సురలును, 
వైధృతుండనువాండింద్రుందడును, నరుణాదులు బుషులును నయ్యెద; రందు. శ్న౭2ై1 
ప్రతి ;: మజియున్‌= మరియూ; తద్‌+ఆగమిష్యత్‌+కాలంబునన్‌= ఆ తరువాత వచ్చే కాలంలో; ధర్మసావర్ణి= ధర్మసావర్జి 
అనే వాడు; పదునొకొందవ= పదకొండవ; మనువు +అయ్యెడిన్‌= మనువు అవుతాడు; మనుతనూజులు = మనువు తనయులు; 
సత్యధర్మ+ఆదులు = సత్యధర్ముడు మొదలయినవారు; పదుండ్రున్‌= పదిమందీ; ధరణిపతులును = రాజులూ; విహంగమ = 
విహంగముడూ; కామగమన= కామగమనుడు; నిర్వాణరుచులనువారు= నిర్వాణరుచులు అనేవారూ; సురలును= 


180 శ్రీమహాభాగవతము 


దేవగణములూ; వెధృతుండనువాండు = వైధృతుండనే పేరుగలవాడు; ఇంద్రుండును= ఇంద్రుడూ; వరుణాదులు= వరుణుడూ 
మొదలయినవారు; బుషులును= సప్తర్నులునూ; అయ్యెదరు= అవుతారు; అందున్‌= వారిలో. 
తా: ఆ పిమ్మట వచ్చే కాలంలో ధర్మసావర్డి పదకొందవమనువు అవుతాడు. ఆయన కుమారులయిన సత్యధర్ముడు 


మొదలయినవారు పదిమందీ రాజులవుతారు. విహంగములు, కామగమనులు, నిర్వాణరుచులు దేవతలవుతారు. 
వైధృతుడనేవాడు ఇంద్రుడవుతాడు. అరుణుడు మొదలయినవారు సప్తర్నులవుతారు. 


ఆ. అంబుజాతనేత్రుం డా సూర్యసూనుండదై, ధర్మసేతు వనంగందగ జనించి 

వైభవాధ్యుండగుచు వైధృతుండలరంగం, గరుణంద్రిజగములను గావంగలండు. తైల 
ప్రతి : అంబుజాత నేత్రుండు= కమలాక్షుడగు విష్ణువు; ఆ సూర్యసూనుందై= ఆ సూర్యునికి కొడుకయి; ధర్శసేతువనంగన్‌= 
ధర్మసేతువు అనే పేరుతో; తగన్‌+జనించి= తగిన విధంగాపుట్టి; వైభవాధ్యుం డగుచున్‌= వైభవసంపన్నుదై; వైధృతుండు= 
వైధృతుడనువాడు; అలరంగన్‌= సంతోషించేటట్లు; కరుణన్‌= దయతో; త్రిజగములను= ముల్లోకాలనూ; కావంగలండు = 
కాపాదగలడు. 
తా; విష్ణువు 'ధర్మసేతువు” అనే పేరుతో సూర్యుని కుమారునిగా జన్మిస్తాడు. ఆయన మహిమలతో సంపన్నుడై వైధృతుడు 
సంతోషించేటట్లు మూడు లోకాలను కరుణతో కాపాడుతాడు. 
వ. మజథజీయుం దద్భవిష్యతృమయంబున భద్రసావర్షి పందైండవమను వయ్యెడి; నతని నందనులు 
దేవవ దుపదేవ దేవ జ్యేష్టాదులు వసుధాధిపతులును, బుతధాముం డనువాం డింద్రుండును, హరితాదులు 
వేల్పులును, దపోమూర్తి తప ఆగ్నీధ్రకాదులు బుషులును నయ్యెద; రందు. శ్షీ23 


ప్రతి : మజియున్‌= వెండియు; తద్‌+భవిష్యత్‌+సమయంబునన్‌= ఆ తరువాత రాబోయే కాలాన; భద్రసావర్ణి= భద్రసావర్ణి 
అనువాడు; పంద్రైండవ మనువయ్యెడిన్‌= పన్నెండవ మనువు అవుతాడు; అతని= ఆయనయొక్క నందనులు= కొడుకులు; 
దేవవత్‌= దేవవంతుడు; ఉపదేవ= ఉపదేవుడు; దేవజ్యేష్టాదులు= దేవజ్యేష్టుడూ మొదలయినవారు; వసుధాధిపతులును = 
రాజులూ; బుతధాముండనువాడు= బుతధాముడు అనేవాడు; ఇంద్రుండును= ఇంద్రుడూ; హరితాదులు= హరితుడు 
మొదలగువారు; వేల్పులును= దేవతలూ తపోమూర్తి తప ఆగ్నీధ్రకాదులు= తపోమూర్తి తపస్వి ఆగ్నీధ్రకుడు మొదలయినవారు; 
బుషులును= సప్తర్నులూ అయ్యెదరు= అవుతారు; అందున్‌= వారిలో. 


తా; ఓ రాజా! ఆ పిమ్మట రాబోయేకాలంలో భద్రసావర్ణి పన్నెండవ మనువు అవుతాడు. అతని కొడుకులయిన 
దేవవంతుడు, ఉపదేవుడు, దేవజ్యేష్టుడు మొదలయినవారు రాజులవుతారు. బుతధాముడనేవాడు ఇంద్రుడవుతాడు. హరితులు 
మొదలయినవారు దేవతలవుతారు. తపోమూర్తి, తపస్పి, అగ్నీధ్రకుడు మొదలయినవారు సప్తర్షులవుతారు. 


విశే ; తప ఆగ్నీద్ర అనే పాఠం వ్యాకరణరీత్యా సరిపోతుంది. (తవ అగ్నీధ్ర పాఠం సరికాదు) 


పోతన భాగవతముద్రిత ప్రతులన్నింటిలో బుతుధాముడనే ఉన్నది. ఈ పాఠం సరికాదు. సంస్కృతమూలంలో 
బుతధాముడని ఉన్నది. దీనికి ప్రయాణం వాల్మీకిరామాయణం. 


ఆఅ. జలజలోచనుండు సత్యతపస్స్ఫూనృ, తలకు సంభవించుందనయుండగుచు 
ధరణింగాచు నంచితస్వధామాఖ్యుందై, మనువు సంతసింప మానవేంద్ర! శ్మీ2ైడ్మ 


అష్టమస్మంధము 181 


ప్రతి: మానవేంద్ర= ఓ రాజా!; జలజలోచనుండు= కమలాక్షుడగు హరి; సత్యతపస్సూనృతలకు = సత్యతపునికీ సూనృతకూ; 
తనయుండగుచున్‌= కొడుకుగా; సంభవించున్‌= జన్మిస్తాడు; అంచిత= మంచిదైన; స్వధామ +ఆఖ్యుండై= స్వధాముడనే 
పేరుతో), మనువుసంతసింపన్‌= మనువు సంతోషించేటట్ట్లు; ధరణిన్‌= భూమిని; కాచున్‌= కాపాడుతాడు. 

తా: ఆ కాలాన విష్ణువు సత్యతపునికి సూన్ఫతకు 'స్వధాముడు” అనే పేరుతో జన్మిస్తాడు. మనువు సంతోషించెటట్లు లోకాన్ని 
రక్షిస్తాడు. 

వ మఖజియుం దదేష్యత్క్మాలంబున నాత్మవంతుండగు దేవసావర్షి పదుమూండవ మనువయ్యెడి; 
మనుకుమారకులు చిత్రసేన విచిత్రాదులు జగతీనాయకులును, సుకర్మ సుత్రామ సంజ్ఞలు గలవారు 
బృందారకులును, దివస్పతి యను వాం డింద్రుందును, నిర్మోహ తత్త్వదర్శాద్యులు బుషులును నయ్యెద; 
రందు. శే2గ్‌ 


ప్రతి ; మజియున్‌= వెండియు; తద్‌+ఏప్యత్‌+కాలంబునన్‌= ఆ తరువాతికాలంలో; ఆత్మవంతుండగు = ఆత్మవంతుడయిన; 
దేవసావర్ణి= దేవసావర్ణి అనేవాడు; పదమూడవమనువయ్యెడిన్‌= పదమూడవ మనువు అవుతాడు; మనుకుమారకులు = 
మనువుకొడుకులు; చిత్రసేన విచిత్రాదులు= చిత్రసేనుడూ విచిత్రుడూ మొదలయినవారు; జగతీనాయకులును= రాజులూ; 
సుకర్మసుత్రామసంజ్ఞలుగలవారు = సుకర్ముడు సుత్రాముడు (మొదలయిన) పేర్లుకలవారు; బృందారకులును= దేవతలూ; 
దివస్పతియనువాడు= దివస్పతి అనేవాడు, ఇంద్రుడును = దేవేంద్రుడూ; నిర్నోహతత్వదర్శ్భాద్యులు= నిర్మోహుడు తత్పదర్భుడూ 
మొదలయినవారు; బుషులును= సప్తర్నులూ; అయ్యెదరు= అవుతారు; అందున్‌ = వారిలో... 
తా : ఓ రాజా! ఆ తరువాతి కాలంలో దేవసావర్ణి పదమూడవ మనువు అవుతాడు. అతని కొడుకులయిన చిత్రసేనుడూ 
విచిత్రుడూ మొదలయినవారు రాజులవుతారు. సుకర్ములూ సుత్రాములూ దేవతలవుతారు. దివస్పతి అనేవాడు ఇంద్రుదవుతాడు. 
నిర్నోహుడూ తత్వదర్భుడూ మొదలయినవారు సప్తర్డులవుతారు. 
ఆ. ధరణి దేవహోత్ర దయితకు బృహతికి, యోగవిభుండు నాంగ నుదృ్భవించి 

వనజనేత్రుందా దివస్పతి కెంతయు, సౌఖ్యమాచరించు జగతినాథ! 426 
ప్రతి : జగతినాథ= రాజా!; ధరణిన్‌= లోకంలో; వనజనేత్రుందు= కమలాక్షుడగు హరి; దేవహోత్ర దయితకున్‌= 
దేవహోకత్రుని భార్యకు; బృహతికిన్‌= బృహతి అనే ఆమెకు; యోగవిభుండు నాంగన్‌= యోగవిభుడు అనే పేరుతో; 
ఉద్భవించి= పుట్టి; దివస్పతిన్‌= ఇంద్రునికి, ఎంతయున్‌= మిక్కిలి సౌఖ్యము= సుఖాన్ని ఆచరించు = కలిగిస్తాడు. 
తా : ఓ రాజా! విష్ణువు దేవహోతకూ బృహతికీ 'యోగవిభుడు” అనే పేరుతో జన్మిస్తాడు. ఇంద్రునికి చాలా సాయం 
చేస్తాడు. 
వ. మజియు నట వచ్చుకాలంబున నింద్రసావర్ణి పదునాల్లవ మను వయ్యెడి; మను నందను లురు 
గంభీరవస్వాదులు రాజులును, బవిత్రచాక్షుషు లనువారు దేవగణంబులును, శుచి యనువాం డింద్రుండును, 
నగ్ని బాహు శుచి శుక్ర మాగధాదులు బుషులును నయ్యెద; రందు. డ్తై 


ప్రతి : మజియున్‌= వెండియు; అట వచ్చుకాలంబునన్‌= ఆ తర్వాత వచ్చేకాలాన; ఇంద్రసావర్ణి= ఇంద్రసావర్ణి అనేవాడు; 
పదునాల్దవ= పద్నాలుగవ; మనువు +అయ్యెడిన్‌= మనువు అవుతాదు; మనునందనులు= మనువు కొడుకులు; ఉరుగంభీర+ 


182 శ్రీమహాభాగవతము 


వసువు+ఆదులు= ఉరుగంభఖీరుడు, వసువు, మొదలయినవారు; పవిత్ర చాక్షుషులు+అనువారు= పవిత్రులూ చాక్షుషులూ 
అనేవారు; దేవగణంబులును= వేల్పుతండముగను; శుచియనువాండింద్రుండును= శుచి అనేవాడు ఇంద్రునిగాను; అగ్ని 
బాహు శుచి శుక్ర మాగధాదులు= అగ్ని బాహువు, శుచి, శుక్రుడు, మగధుడు మొదలయినవారు; బుషులును= 
సప్తర్నులుగాను; అయ్యెదరు= అవుతారు; అందున్‌= వారిలో... 
తా: ఆ పిమ్మట వచ్చేకాలంలో ఇంద్రసావర్ణి పదునాలుగవ మనువు అవుతాడు. అతని కుమారులు ఉరుగంభీరుడు, 
వసువు మొదలయినవారు రాజులవుతారు. పవిత్రులు, చాక్షుషులు దేవతలవుతారు. శుచి అనేవాడు ఇంద్రుడవుతాడు. 
అగ్ని బాహువు, శుచి, శుక్రుడు, మాగధుడు మొదలయినవారు సప్తర్షులవుతారు. ఇంకా 
తే. తనర సత్రాయణునకు వితానయందు, భవము నొందెడి హరి బృహద్భానుం డనంగ 

విస్తరించుం [గ్రియాతంతు విసరములను, నాకవాసులు ముదమంద నరవరేణ్య! 428 
ప్రతి: నరవరేణ్య= ఓ రాజా!) హరి= విష్ణువు; సత్రాయణునకున్‌= సత్రాయణుడు అనేవానికి; వితానయందున్‌= వితాన 
అనే ఆమెకు; తనరన్‌= ఒప్పిదంగా; బృహత్‌ భానుండు +అనంగన్‌= బృహద్భానుడు అనే పేరుతో; భవమునొందెడిన్‌= 
పుడుతారు; నాకవాసులు= స్వర్గవాసులయిన దేవతలు; ముదమందన్‌= సంతోషించెటట్టు; 'క్రియాతంతు= క్రియాకలాపాల; 
విసరములను= సముదాయాన్ని విస్తరించున్‌= విస్తరిస్తాడు. 
తా ; ఆ కాలాన విష్ణువు సత్రాయణునకు వితానకు 'బృహద్భానుడు” అనె పేరుతో జన్మిస్తాడు. దేవతలు సంతోషించెటట్లు 
క్రియాకలాపాలను విస్తరిస్తాడు. 
క. జగతీశ! త్రికాలములను, బొగడొందు మనుప్రకారములు సెప్పంబదెం; 

దగంబదునలువురు మనువులుం, దెగ యుగములు వేయు నడవ దివ మజున కగున్‌. 429 
ప్రతి : జగతీశ= రాజా!; త్రికాలములను= మూడు కాలాలలోకూడా; పొగడొందు= ప్రఖ్యాతిపొందిన; మనుప్రకారములు = 
మనువుల విధానం; చెప్పంబడెన్‌= చెప్పబడినవి; తగన్‌= యుక్తంగా; పదునలువురు మనువులు= పదునాలుగుమంది 
మనువులు; తెగన్‌= అంతరించి; యుగములు వేయి నడువన్‌= వేయియుగాలు గడిస్తే అజునకున్‌= బ్రహ్మకు; 
దివము+అగున్‌= (ఒక) దినమవుతుంది. 
తా: ఓ రాజా! మూడుకాలాల్లోనూ ప్రఖ్యాతి పొందే మనువుల విధానాన్ని చెప్పినాను. పదునాలుగుమంది మనువులు 
అంతరించి వెయ్యియుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక దినం అవుతుంది. 


వ. అనినంబరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె. 430 
ప్రతి : అనినన్‌= అనిపలుకగా; పరీక్షిత్‌ +నరేంద్రుండు = పరీక్షిత్తు రాజశ్రేష్టుడు; శుకయోగీంద్రునకున్‌= శుకమునీంద్రునితో; 
ఇట్లనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : అని శుకుడు చెప్పగా పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు. 
ఆ. ఈ పదంబులందు నీ మను ప్రముఖుల, నెవ్వ రనుపువార? లేమి కతన 

నధికవిభవులైరి? హరి యేల జనియించె?, నెజబుంగంబలుకు నాకు నిద్ధచరిత! త్వీత్రిక్షే 


అష్టమస్మంధము 183 


ప్రతి : ఇద్ధచరిత= ప్రకాశించే చరిత్రకలవాడా!; ఈ పదంబులందున్‌= ఈ పదవులలో; ఈ మనుప్రముఖులన్‌= ఈ 
ప్రముఖులైన మనువులను; ఎవ్వరు= ఏవారు; అనుపువారలు= పంపువారు (నియమించువారు); ఏమికతనన్‌= 
ఎందువలనవారు; అధిక విభవులైరి? = మిక్కిలి వైభవం కలవారైరి?; హరి= విష్ణువు; ఏలన్‌= ఎందుకు; జనియించెన్‌ = 
పుట్టెను; నాకున్‌+ఎజుంగన్‌= నాకు తెలిసేటట్లు; పలుకు= చెప్పుము. 


తా : ఓ శుభచరితా! ఈ పదవులలో మనువులను ఎవరు నియమిస్తారు? ఎందువల్ల వారు గొప్ప వైభవాన్ని పొందారు? 
ఆ మన్వంతరాలలో ఎందుకు విష్ణువు జన్మిస్తాడు? నాకు తెలిసేటట్లు చెప్పు. 


వ. అనినం బారాశర్యకుమారుం డిట్లనియె. శత32 


ప్రతి : అనినన్‌= అని అడిగిన; పారాశర్యకుమారుండు= పారాశర్యుని (వ్యాసుని కొడుకయినశుకుడు; ఇట్లు= ఈ 
విధంగా? అనియెన్‌= అన్నాడు. 


తా : అని అడిగిన పరీక్షిత్తుతో శుకుడిలా అన్నాడు. 


సీ మనువులు మునులును మనుసుతు లింద్రులు నమరులు హరియాజ్ఞ నడంగువారు 
యజ్ఞాదు లందజు హరిపౌరుషాకృతు లా మనువులు దత్సహాయశక్తి 
జగముల నడపుదు రొగి నాల్గయుగముల కడపటం గాలసం[గ్రస్తమైన 
నిగమచయంబును నిజతపోబలముల మరలంగాంతురు బుషివరులు; దొంటి 


తే. పగిది ధర్మంబు నాలుగు పాదములును, గలిగి వర్తిల్లు;) మనువులు గమలనేత్రు 
నాజ్ఞం దిరుగుదు; రేలుదు రవనిపతులు, జగతి భాగించి తమ తమ సమయములను. 43838 


ప్రతి ; మనువులు= మనువులూ; మునులును= బుషులూ; మనుసుతులు= మనువుల కొడుకులూ; ఇంద్రులున్‌= 
దేవేంద్రులూ;: అమరులు= వేల్పులు; హరియాజ్ఞన్‌= విష్ణుమూర్తి ఆనతికి; అదంగువారు = లోబడినవారు; యజ్ఞాదులందజు= 
యజ్ఞుడు మొదలయినవారందరూ; హరి= విష్ణువుయొక్క పౌరుషాకృతులు= పురుషరూపం కలవారు; ఆ మనువులు= ఆ 
మనువులందరూ; తత్‌+సహాయ శక్తిన్‌= అతని సహాయబలంతో; జగములన్‌= లోకాలను; నడుపుదురు= పాలిస్తారు; 
ఒగిన్‌= క్రమంగ్యా నాల్దుయుగములన్‌= నాలుగు యుగాల; కడపటన్‌= చివరన; కాల= కాలంచేత; సంగ్రస్తమైన = 
'మింగివేయబడిన; నిగమచయంబును= వేదసముచ్చయాన్ని; నిజతపోబలములన్‌= సొంత తపశ్శక్తిచే; బుషివరులు = 
ముని శ్రేష్టులు; మరలన్‌= తిరిగి; కాంతురు= దర్శిస్తారు; తొంటిపగిదిన్‌= పూర్వంవలె; ధర్మంబు= ధర్మం; నాలుగుపాదములును 
కలిగి= నాలుగు పాదాలూకలిగి; వర్తిల్లున్‌= నడుస్తుంది; మనువులున్‌= మనువులు; కమలనేత్రునాజ్ఞన్‌= కమలాక్షుడగు 
హరి ఆనతిమేరకు; తిరుగుదురు= ప్రవర్తిల్లుతార్డు అవనిపతులు= భూపాలకులు; జగతిన్‌= లోకాన్ని భాగించి= పంచుకొని; 
తమ తమ సమయములను= తమ తమ కాలాలలో; ఏలుదురు= పాలిస్తారు. 

తా ; మనువులు, మునులు, మనువుల తనయులు, ఇంద్రుడు, దేవతలు విష్ణుమూర్తి ఆనతికి లోబడి ఉంటారు. యజ్ఞుడు 


మొదలయినవారు విష్ణుదేవుని అంశంతో రూపుదాలుస్తారు. అతని సహాయంవల్ల మనువులు లోకాన్ని పాలిస్తారు. క్రమంగా 
నాలుగుయుగాల చివర వేదాలను కాలం మింగి వేస్తుంది. పుణ్యాత్ములయిన మునులు తమ తపశ్శక్తివల్ల మళ్లీ వేదాలను 


184 శ్రీమహాభాగవతము 


దర్శిస్తారు. పూర్వం వలె ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. విష్ణువు ఆజ్ఞ చెల్లుబడి అవుతుంది. తమ తమ కాలాలలో 
రాజులు లోకాన్ని పంచుకొని పరిపాలిస్తారు. 


వ. మజథజియుం బ్రాప్తులయిన వారల నింద్రపదంబులను, బహుప్రకారంబుల దేవపదంబులను, హరి 
ప్రతిష్టించుచుండు; వారలు విహితకర్మంబుల జగత్రయంబునుం బరిపాలింతురు; లోకంబులు సువృష్టులై 
యుండును. శీత్రిశ్ష 


ప్రతి : మజియున్‌= వెండియు; ప్రాప్తలయినవారలన్‌= ప్రాప్తంకలిగినవారిని; ఇంద్రపదంబులను= ఇంద్రపదవులలోనూ; 
బహుప్రకారంబుల= పెక్కువిధాలయిన; దేవపదంబులను= దేవతల పదవులలోను; హరి= విష్ణువు; ప్రతిష్టించుచుండున్‌= 
నెలకొలుపుతుంటాడు; వారలు= వారు; విహితకర్మంబులన్‌= నిర్ణయించబడిన నియమాలతో; జగత్రయంబునున్‌= 
ముల్లోకాలను; పరిపాలింతురు= ఏలుతారు; లోకంబులు = లోకాలు; సువృష్టులై= సుభిక్షంగా; ఉండును= ఉంటాయి. 


తా : విష్ణుమూర్తి ప్రాప్తమున్నవారిని ఇంద్రపదవులలోను, పెక్కు విధాలయిన దేవతల పదవులలోను నియమిస్తాడు. వారు 
తమకు నిర్ణయించబడిన నియమాలతో ముల్లోకాలను పాలిస్తారు. లోకాలు సుభిక్షంగా ఉంటాయి. 


స్ప యోగీశరూపుండై యోగంబుంజూపుచు మౌని రూపమునంగర్మంబుందాల్చి 
సర్గంబు సేయుం బ్రజాపతిరూపుండదై యింద్రుండై దైత్యుల నేపడంచు 
జ్ఞానంబు నెజింగించుంజతుర సిద్ధాకృతిం గాలరూపమునంబాకంబు సేయుం 
నానావిధములైన నామరూపంబులం గర్మలోచనులకుంగానంబడండు 


ఆ. చనిన రూపములను జనురూపముల నింకం, జనంగనున్న రూపచయము నతండు 
వివిధుందై యనేకవృత్తుల వెలింగించు, విష్ణుండదవ్యయుండు విమలచరిత! శేతిర్‌ 


ప్రతి : విమలచరిత! = నిర్మలమైన చరిత్ర కలవాడా!; విష్ణుండు +అవ్యయుండు= అవ్యయుడైన విష్ణువు; యోగీశరూపుందై = 
యోగీంద్రునిరూపంతో; యోగంబున్‌= యోగమును; చూపుచున్‌= ఎరుకపరుస్తూ మౌనిరూపమునన్‌= ముని రూపంతో; 
కర్మంబున్‌= కర్మానుష్మానాన్నిి తాల్చి= ధరించి (తెలిపి) ప్రజాపతి రూపుందై= ప్రజాపతి (బ్రహ్మ రూపంతో; సర్గంబున్‌= 
సృష్టిని; చేయున్‌= చేస్తాడు; ఇంద్రుండై= దేవేంద్రుడయి; దైత్యులన్‌= దితి సూనులగు రాక్షసులయొక్క ఏంపున్‌= గర్వాన్ని 
అడంచున్‌= అణగిస్తాడు; చతుర= నిపుణత కలిగిన; సిద్దాకృతిన్‌= సిద్ధస్వరూపంతో,; జ్ఞానంబున్‌= జ్ఞానాన్ని ఎలతిగించున్‌= 
ఉపదేశిస్తాడు; కాలరూపమునన్‌= కాలస్వరూపంతో; పాకంబు+చేయున్‌= కడతేరుస్తాడు; నానావిధములైన= అనేక 
విధాలయిన; నామరూపంబులన్‌= పేర్లు, ఆకారాలతో; కర్శ్మలోచనులకున్‌= విషయాసక్తులయిన కనులుగలవారికి; కానం 
బడండు= కనిపించడు; ఇంకన్‌= ఇకమీదట; చనిన= పోయిన; రూపములను= ఆకారాలను; చనురూపములను= 
చనుచున్న రూపాలను; చనంగనున్న రూపచయమును= రాబోయేరూప సముదాయాన్ని అతండు= ఆ భగవానుడు; 
వివిధుండై= పెక్కురై; అనేకవృత్తులన్‌= పెక్కురీతుల వేర్వేరు రూపాలతో; వెలిగించున్‌= వెలిగిస్తాడు (వెలుగుతాడు). 

తా : ఓ నిర్మల చరితుడా! శాశ్వతుదైన విష్ణువు యోగీంద్రుని రూపంతో యోగం బోధిస్తాడు. మౌనిరూపంతో కర్మానువ్వానాన్ని 
బోధిస్తాడు. ప్రజాపతి రూపంతో సృష్టిచేస్తాడు. ఇంద్రుడై రాక్షసుల పొగరును అణచివేస్తాడు. సిద్ధరూపంతో జ్ఞానోపదేశం 
చేస్తాడు. కాలస్వరూపంతో కడతేరుస్తాడు. అవ్యయుదైన ఆ శ్రీపతి పెక్కుపేర్లతో అనేక రూపాలతో ఉంటాడు. అతడు 


అష్టమస్మంధము 185 


విషయాసక్తుల కంటికి కనిపించడు. అతడు జరిగిన, జరుగుతున్న, జరుగబోయే కాలాలలో అనేక విధాలుగా వేరువేరు 
రూపాలతో వెలుగొందుతాడు. 


శ వామనచరిత్ర కథాప్రారంభము * 


వ. అనిన భూవరుం డిట్లనియె. 436 
ప్రతి : అనినన్‌= ఇట్లు చెప్పగా; భూవరుండు= రాజు (పరీక్షిత్తు; ఇట్లు+అనియెన్‌= ఈ క్రింది విధంగా పలికెను. 
తా : పై విధంగా చెప్పిన శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. 


మ. బలి నంభోరుహనేత్రుం డేమికొజకై పాదత్రయిన్‌ వేయదె? ని 

శ్చలుండుం బూర్డుండు లబ్ధకాముండు రమాసంపన్నుండై తాం బర 

స్థలికిన్‌ దీనునిమాడ్కి నేల చనియెం? దప్పేమియున్‌ లేక ని 

ష్కలుషున్‌ బంధన మేల చేసెను? వినం గౌతూహలంబయ్యెడిన్‌. శ్తీప్రి/ 
ప్రతి : బలిన్‌= బలిచక్రవర్తిని; అంభోరుహనేత్రుండు= పద్మాక్షుడు (హరి), ఏమికొజకై= ఎందునిమిత్తము; పాదత్రయిన్‌= 
మూడడుగులను (మూడడుగుల ప్రదేశమును), వేందెన్‌? = కోరెను?) నిశ్చలుండున్‌= నిర్వికారుడును; పూర్ణుండున్‌= (అంతట) 
నిండినవాడును; లబ్ధ= పొందబడిన; కాముండున్‌= కోరికలుగలవాడును; రమాసంపన్నుండై= లక్ష్మిగలవాదై; తాన్‌= 
తాను; పరస్థలికిన్‌= ఇతరుని యొద్దకు; దీనునిమాడ్మిన్‌= దీనునివలె;, ఏలచనియెన్‌? = ఎందుకుపోయెను?; తప్పు+ఏమియున్‌= 
నేరమింతయునుకూడ; లేక= లేకుండ; నిష్మలుషున్‌= పాపములేనివానిని (పుణ్యాత్మున్సి ఏల= ఎందుకు; బంధనముచేసెను? = 
బంధించెను?; వినన్‌= (నాకు) వినగా; కౌతూహలంబు= సంతోషం; అయ్యుడిన్‌= అవుతుంది. 
తా : హరి బలిచక్రవర్తిని ఎందుకొరకు మూడడుగుల భూమిని యాచించినాడు? విష్ణువు పూర్ణపురుషుడు, పూర్ణకాముడు, 
నిర్వికారుడు, లక్ష్మీదేవితో కూడినవాడు. అటువంటివాడు బలిచక్రవర్తి వద్దకు దీనునివలె ఎందుకు పోయినాడు? తప్పేమీలేని 
నిష్క్మలుషుదైన బలిని ఎందుకు బంధించినాడు? ఈ కథ వినాలని కుతూహలంగా ఉంది. 


విశే : రమాసంపన్నుదైన విష్ణువు యాచకుడుగా వెళ్ళటం ఒక వింత. మూడడుగులనేలను యాచనచేసి పుచ్చుకొని దాత 
అయిన బలిని బంధించడంలో వంచన కనిపిస్తుంది. జగత్రయోన్నత న్యాయపీఠమైన విష్ణువు నిరపరాధిని దండించటం 
ఏమి? బలిచక్రవర్తి కథలో ఈ సందేహాలు జిజ్ఞాసువులకు తప్పక కలుగుతాయి. దీనికి సమాధానంగానే బలి- వామనమూర్తుల 
కథాగమనం జరుగుతుంది. 


వ. అనిన శుకుండిట్లనియె. శతరి 
ప్రతి : అనినన్‌= పై విధంగా పలుకగా; శుకుండు= శుకమహర్షి ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పెను. 
తా : పై విధంగా పలుకగా శుకముని ఈ విధంగా చెప్పాడు. 


సీ పురుహూతుచే నొచ్చి పోయి భార్గవులచే బలి యొట్టకేలకు బ్రదికి, వారి 
చిత్తంబురాం గొల్చి శిష్యుందై వర్తింప, వారు నాతని భక్తివలన మెచ్చి 


186 శ్రీమహాభాగవతము 


విశ్వజిద్యాగంబు విధితోదడంజేయింప భవ్యకాంచనపట్టబద్ధరథము 
నర్మువాజులంబోలు హరులం గంఠీరవధ్వజము మహాదివ్యధనువుంబూర్హ 


తే. తూణయుగళంబుం గవచంబుందొలుత హోమ, పావకుండిచ్చె; నమ్లానపద్మమాలం 
గలుషహరుందడగు తన తాత కరుణ నొసంగె;, సోమసంకాశశంఖంబు శుక్రుండిచ్చె. 439 


ప్రతి : బలి= బలిచక్రవర్తి పురుహూతుచేన్‌= ఇంద్రునిచేత; నొచ్చి= నొప్పింపబడి; పోయి= పారిపోయి; భార్జవులచేన్‌= 
శుక్రాచార్యునిచే; ఎట్టకేలకున్‌= అతికష్టమున; ్రదికి= జీవించి; వారి= ఆ శుక్రాచార్యులయొక్క చిత్తంబురాన్‌= 
దయవచ్చునట్లు; కొల్చి= సేవించి; శిష్యుండై= ఛాత్రుదై; వర్తింపన్‌= మసలగా; వారును= ఆ గురువులు; ఆతని= అతని 
(బలిచక్రవర్తియొక్క); భక్తివలనన్‌= భక్తికి; మెచ్చి= మెచ్చుకొని; విశ్వజిత్‌+యాగంబునన్‌= ప్రపంచములను జయించునట్టి 
యజ్ఞమును; విధితోడన్‌= శాస్త్రప్రకారం; చేయింపన్‌= చేయించుటకు; భవ్య= మంగళప్రదమయిన; కాంచన = బంగారపు; 
పట్ట= పట్టముచే; బద్ధ= కట్టబడిన; రథమున్‌= తేరును; అర్ము= సూర్యునియొక్క వాజులన్‌+పోలు= గుర్రములను 
బోలినట్టి హరులన్‌= గుర్రములును; కంఠీరవధ్వజమున్‌= సింహపతాకమును; మహా= గొప్పదైన; దివ్య= దేవతాసంబంధమైన; 
ధనువున్‌= వింటిని; పూర్ణ= బాణములతో నిండిన; తూణయుగళంబున్‌ = అమ్ముల పొదుల జంటయును; కవచంబున్‌= 
మైమరువును; తొలుతన్‌= మొదట; హోమపావకుండు= హోమాగ్నిహోత్రుడు; ఇచ్చెన్‌= ఒసగెను; కలుషహరుండు +అగు= 
పాపరహితుడైన; తన తాత= తన పితామహుడు (ప్రహ్లాదుడు); అమ్లాన= వాడని; పద్మమాలన్‌= తామరపూవులదండను; 
కరుణన్‌= దయతో; ఒసంయాన్‌= ఇచ్చెను; సోమసంకాశ= చంద్రునితో సమానమైన; శంఖంబున్‌= శంఖమును; శుక్రుడు= 
శుక్రాచార్యులు; ఇచ్చెన్‌= ఇచ్చెను. 


తా :; బలిచక్రవర్తి ఇంద్రునిచేతిలో ఓడిపోయి శుక్రాచార్యుని అనుగ్రహంచే తేరుకొన్నాడు. శుక్రునికి దయకలిగేటట్లు 
శిష్యుడై 'సేవించినాడు. బలి భక్తికి శుక్రుడు మెచ్చుకున్నాడు. బలిచేత నియమపూర్వకంగా విశ్వజిద్యాగాన్ని చేయించినాడు. 
బలిచక్రవర్తికి బంగారు పట్టముచే ఒప్పు రథమూ; సూర్యుని గుర్రాలతో సమానమగు గుర్రాలను, సింహపతాకాన్నీ 
దివ్యధనువునూ, అంబులపొదులజంటను, కవచమును మొదట హోమపావకుడిచ్చినాడు. తర్వాత తన తాతగారు ప్రవ్లాదుడు 
వాడిపోని తామరపూవులదండను, శుక్రుడు చంద్రునివంటి తెల్లని శంఖాన్ని ఇచ్చినారు. 


వ. ఇవ్విధంబున. శేశ(0 
ప్రతి : ఈ+విధంబునన్‌= ఇట్లు 
తా; ఈ విధంగా 
క. పాణియు, రథియుంగృపాణియుం, దూణియు, ధన్వియును స్రగ్వి తురగియు దేహ 
త్రాణియు ధికృతవిమత, ప్రాణియు మణికనకవలయపాణియు నగుచున్‌. తడ] 


ప్రతి : పాణియున్‌= బాణములుగలవాడు; రథియున్‌= రథముగలవాడును; కృపాణియున్‌= ఖద్దముగలవాడును; 
తూణియున్‌= అంబులపొదులు గలవాడును; ధన్వియును= ధనువుగలవాడును; స్రగ్వి= పుష్పమాలగలవాడును; తురియున్‌= 
గుర్రము గలవాడును; దేహత్రాణియున్‌= కవచముగలవాడును; ధికృత= తిరస్మరించబడిన; విమతప్రాణియు= శక్రుప్రాణులు 


అష్టమస్మంధము 18/7 


గలవాడును; మణికనకవలయ = మణులుచెక్కిన, బంగారుమురుగులుగల; పాణియు= హస్తములు గలవాడును; అగుచున్‌= 
అగుచు. 


తా : బలిచక్రవర్తి బాణాలూ, రథమూ, ఖద్దమూ, అంబులపాద్దీ, విల్లూ, పూలదండా, గుర్రమూ, కవచమూ, రత్నఖచితసువర్ణ 
కంకణాలూ నాధించినాడు. 


మ. పలుదానంబుల విప్రలందనిపి తద్భద్రోక్తులంబొంది పె 
ద్దలకున్‌ మొక్కి విశిష్టదేవతల నంతర్భక్తింబూజించి, ని 
ర్మలుంబ్రహ్లాదునింజీరి నమశిరుందై రాజద్రథారూఢుందై 
వెలింగెన్‌ దానవభర్త శైలశిఖరోద్వేల్లద్దవాగ్నిప్రభన్‌. తడల 


ప్రతి ; దానవభర్త= రాక్షసరాజగు బలిచక్రవర్తి పలుదానంబులన్‌= బహువిధదానములచే; విప్రులన్‌= బ్రాహ్మణులను; 
తనిపి= తృప్తిపరచి; తద్‌= ఆబ్రాహ్మణులయొక్క భద్ర= మంగళప్రదములయిన; ఉక్తులన్‌= మాటలను (అనగా దీవనలను 
అనుట); పొంది; పెద్దలకున్‌= వృద్దులకు; మొక్కి= నమస్కరించి; విశిష్టదేవతలన్‌= మిక్షిలి ప్రసిద్దులగు దేవతలను 
(ఇష్టదేవతలను); అంతర్భక్తిన్‌= పహృదయపూర్వకమయిన భక్తితో; పూజించి= పూజచేసి; నిర్మలున్‌= నిర్మల చరిత్రుడైన; 
ప్రహ్హాదునిన్‌+చీరి= ప్రహ్లాదుని పిలిపించుకొని; నమశిరుండై= వంచిన శిరస్సు కలవాడై; రాజత్‌= ప్రకాశమానమయిన,; 
రథ= తేరునందు; ఆరూఢుండై= కూర్చుండినవాడై; శైలశిఖర= పర్వత శిఖరమున; ఉద్వేల్లత్‌= మిక్కిలి వ్యాపించిన; 
దవాగ్నిప్రభన్‌= కార్చిచ్చువలె; వెలింగెన్‌= ప్రకాశించెను. 
తా ; బలిచక్రవర్తి బ్రాహ్మణులకు పలురకములైన దానాలిచ్చి, వారి ఆశీస్సులను పొందినాడు. పెద్దలకు నమస్మరించినాడు, 
విశిష్టదేవతలను నిండు భక్తితో పూజించినాడు. నిర్మలచరిత్రుడైన ప్రహ్లాదుని పిలిపించుకొని నమశిరస్ముడై నమస్మరించినాడు. 
దివ్యకాంతులతో తేజరిల్లు రథమునెక్కి పర్వతశిఖరముపై ప్రజ్వరిల్లుతున్న దావాగ్నివలె జాజ్బల్యమానుదైనాడు (హీశించాడు). 
క. దండితమృత్యుకృతాంతులు, ఖందితసురసిద్ధసాధ్యగంధర్వాదుల్‌ 

పిండితదిశు లమరాహిత, దండాధీశ్వరులు సములు దన్నుంగొలువన్‌. శీశ3 
ప్రతి : దండిత= దందింపబడిన; మృత్యు= మృత్యుదేవతయును; కృత+అంతులు = యముడినే ధిక్కరింపగలవారు 
కాలాంతకులు; ఖండిత= కత్రుంపబడిన; సుర= దేవతలు; సిద్ధ= సిద్ధులు; సాధ్య= సాధ్యులు; గంధర్వ= గంధర్వులు; 
ఆదుల్‌= మొదలుగా గలవారును; పిందిత= చూర్ణంగా చేయబడిన; దిశులు= దిక్కులుగలవారును; (అయిన) అమర+అహిత= 
దేవవైరులగు రాక్షస; దండాధీశ్వరులు = దండనాయకులు (సేనాధిపతులు); సములు= సమానులయినవారు; తన్నున్‌= 
తనను; కొలువన్‌= సేవింపగా. 
తా : బలిచక్రవర్తితో సమానమైన బలముగల దైత్యసేనాధిపతులు ఆయనముందు వినములై నిలిచినారు. వారు 


మృత్యుదేవతయైన, యముడినే దండింపగల ఉద్దండులు. దేవతలూ, సిద్దులూ, సాధ్యులూ, గంధర్వులూ మొదలయినవారిని 
భంగపరచినవారు. దిక్కులను పిండిగొట్టగలిగినవారు. 


క. చూపుల గగనము (మింగుచు, నేపున దివిభువియు నాత లీతల సేయన్‌ 
రూపించుచు దనుజేంద్రుండు, ప్రాపించెను దివిజనగరపథము నరేంద్రా! డ్వేడ్తడ్ష 


188 శ్రీమహాభాగవతము 


ప్రతి : నరేంద్రా= రాజా!; దనుజ+ఇంద్రుండు= (రాక్షసరాజు) బలి; చూపులన్‌= చూపులతో; గగనమున్‌= ఆకాశమును; 
(మ్రింగుచున్‌= కబళించుచు; దివి భువియున్‌= స్వర్ణలోకమును భూలోకమును; ఏపునన్‌= అతిశయముతో; ఆతల 
ఈతలచేయన్‌= ఆ వైపునది ఈ వైపున, ఈ వైపున ఆవైపున పెట్టుటకు; రూపించుచున్‌= ప్రయత్నిస్తూ దివిజనగర= 
అమరనగరముయొక్క పథమున్‌= మార్గమును; ప్రాపించెన్‌= పొందాడు (పట్టెను). 


తా; పరీక్షిన్నరేంద్రా! బలిచక్రవర్తి తన చూపులతో ఆకాశాన్ని మింగుతూ, నింగినీ నేలనూ తలకిందులుగా చేయడానికి 
ప్రయత్నిస్తూ దేవతల రాజధానినగరానికి బయలుదేరినాడు. 


వ. ఇట్లు బలవంతుండగు బలి సురేంద్రుని సాధింప సమకట్టి దండగమనంబు సేసి, నిడుద 
పయనంబులం జని చని. శీశీర్‌ 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా, బలవంతుడు +అగు= బల్లిదుడైన; బలి= బలిచక్రవర్సి సురేంద్రుని= దేవేంద్రుని; సాధింపన్‌= 
జయించుటకు; సమకట్టి= ప్రయత్నించి; దందగమనంబు= దండయాత్ర; చేసి= ఒనర్చి, నిడుదపయనంబులన్‌ = దీర్హ 
ప్రయాణములతో; చని చని= నడచి నడచి. 


తా ; ఈ విధంగా బలశాలియైన బలిచక్రవర్తి దేవేంద్రుని జయించి పగతీర్చు కోవటానికి వేగంగా దీర్హమైన ప్రయాణం 
సాగించి. 


మ. కనియెం బుణ్యజనౌకమున్‌ విగతరోగస్వప్నపీడాన్న ఖా 
దనసంశోకముం బుష్పపల్లవఫలోద్దామద్రుమానీకమున్‌ 
స్వనితోద్ధూత పతాకముం బ్రవిచరద్వైమానికానీకమున్‌ 
ఘనగంగాసలిలైకమున్‌ మఘవయుక్తశ్రీకమున్‌ నాకమున్‌. 446 


ప్రతి : పుణ్యజన= పుణ్యాత్ములకు; ఓకమున్‌= నివాసన్థానమైనదియు; విగత= పోయిన; రోగ= రోగములును; స్వప్న= 
నిద్రయు; పీద= బాధయ్యు; అన్నఖాదన = అన్నము తినుటయు; సంశోకమున్‌= దుఃఖముగలదియు; పుష్ప= పూవులచేతను; 
పల్లవ= చిగుళ్ళచేతను; ఫల= పండ్లచేతను; ఉద్దామ= ఆధికమైన; ద్రుమ= చెట్లయొక్క అనీకమున్‌= గుంపుగలదియు; 
స్వనిత = ఉరుములచేత; ఉద్దూత = ఎగురగొట్టబడిన; పతాకమున్‌= జెండాలుగలదియు; ప్రవిచరత్‌= మిక్కిలిగా 
సంచరించుచున్న వైమానిక= విమానస్థులయొక్క అనీకమున్‌= సముదాయము కలదియు; ఘన = గొప్పదియగు; గంగా 
సలిలైకమున్‌= గంగాజలమయమైనదియు; మఘవ= ఇంద్రునితో; యుక్త= కూడుకొనిన; శ్రీకమున్‌= లక్ష్మిగలదియు, 
అగు; నాకమున్‌= స్వర్గమును; కనియెన్‌= చూచెను. 

తా; పుణ్యాత్ములు నివసించుటకు తగినది, వ్యాధులనూ, నీద్రనూ, బాధనూ, అన్నం తినటం మొదలయిన దుఃఖాలను 
బాపునదీ, పూలచేత చిగుళ్లచేత పండ్లచేత గొప్పవయిన చెట్లగుంపులచే ఒప్పునదీ, ఎగురుతున్న జెండాలుకలదీ, సంచరిస్తున్న 
విమానస్థులగుంపు కలదీ, ఇంద్ర వైభవము కలదీ అగు స్వర్ణాన్ని చూచెను. అది దేవేంద్రుని రాజధాని - అమరావతి. 


వ. కని రక్కసులథటేండు వెక్కసంబై చాల్చ్పుగల వేల్పులనెలవు దజియం జొచ్చి, చెచ్చెర ముందటికిం జని 
చని, ముందట నెడపడక మొనమోసి యిగురుచు చిగురు తలిరాకు జొంపంబునన మొగుడు మొగ్గ యరవిరి 


అష్టమస్మంధము 189 


నెజవిరి గుత్తి పిందె పూంప దోరగాయ పండుగెలల తండంబుల వ్రేంగు లాంగలేక మూంగి వీంగి వ్రేంకలగు 
'మ్రాంకుల ప్రోకలకుం బేంట లగు పెందోంటలును, దోంటల గాటంబులై నివ్వటిల్లు మవ్వంపుం గ్రొవ్విరులకుం 
గవలు వివ్వక కసిమసలు గలిగి ముసరు కొసరి పూని పోని తేనియ లాని విసరు గలిగి మసరు కవిసి క్రొవ్వి 
రిమ్మగొని జుమ్ముజుమ్మనుచు జంజాటించు తేంటి దాంటులును, దాంటు వదక నాంటుకొని కూడి జోడు 
వీడక క్రొమ్మావుల కమ్మని కొమ్మల నిమ్ముల ముసరి పసిమిగల కిసలయమ్ములు వొసగంగ మెసంగి కిసరువడక 
కసరు సెడి బిట్టు రట్టడితనంబు మించి కరాళించు కోయిలల మొత్తంబులును, మొత్తంబులై చిత్తంబులు 
మత్తంబులుగం దత్తజంబునం దియ్యని పండ్లకుం గయ్యంబులు నేసి చయ్యన నెసరేంగి, బేసంబులు గాసంబులు 
గొని వాసికెక్కి పలుబాసలాడు బహుప్రకారంబులగు కీరంబులును, గీరంబులకు సరిగడచి మింటనంట నెగసి 
'పెట్టలం బట్టి చీరి యిట్టట్టుం జనక నెట్టుకొని నెలవుల వ్రాలుచు నింపుగల రవమ్ములు గలుగు కలరవమ్ములును, 
గలరవమ్ము లలరం గొలంకుల కెలంకులం గడంకలం బ్రియల నిడుకొని క్రమ్మి దొమ్మి సేసి యెలదమ్మి తూం 
డుల వాండులగు చంచువులం జించి మెక్కి చొక్కి మిక్కిలి కలంకలం బడుచు నలబలంబులు సేయు 
కలహంసంబులును, హంసరుచి జనిత వికసనముల వికవిక నగుచుం బసగలిగి మిసమిస మెజచు పసిడి 
కెందమ్ము లిందిరా మందిరమ్ముల చందంబులుగ నందమ్ములగు కొలంకులును, కొలంకుల కరళ్ళం దదిసి 
వడవడ వడంకుచు నల్లిబిల్లులు గొని సాంగిన తీగెయిండ్ల గండ్ల యీజములం దోరములు సెడి పలువిరుల 
కమ్మవలపుల వ్రేంునం దూజలేక యీడిగిలం బడు గాడ్పులును, గాడ్పుల వలననెగసి గగనమున విరిసి 
పలువన్నెలం జెన్నగు మేలుకట్టుం బుట్టంబుల తెజంగున దట్టంబులయిన కుసుమ పరాగంబులును, బరాగంబుల 
సరాగంబులగు వాంగు వ్రంతల చెంతల గుంపులుగొని గజిక జొంపంబులు లంపుదిని మంపులుగొని పెల్లు 
నెమర్లు వెట్టుచు నొదుంగుల పొదుంగులు గదల వాడల వాడల జాడలం బరుగులిడు దూడల క్రీడల వేడుకం 
గూడుకొని యిండ్ల వాకింద్లకుం జేరి పొరుల కోరికల కనుసారిక లగుచు నమృతంబు గురియు కామధేనువులును, 
గామధేనువులకు నిలువ నీడ లగుచు నడిగిన జనమ్ములకు ధనమ్ములు ఘనమ్ముగం బుడుకు కల్పతరువులును, 
కల్చతరువుల పల్లవ మంజరులం గుంజరులకు విజచి యిచ్చుచు, మచ్చికల కలిమి నిచ్చ మెచ్చుచుం గృతకగిరుల 
చజుల సిరుల నడరు పడంతుల నడలకు గురువు లగుచు మెజయు మురువుల నొత్తరించు మత్తేభంబులును, 
నిభంబుల సరస నొరసికొని వరుసం బరుసందనము లెడలి సుకరములగు మకరతోరణస్తంభంబులును, 
తోరణస్తంభంబుల చేరువ నిలిచి చెజకు విలుతుం డొ వెఠటికిన బెడిదములగు నవకంపు మెజుంగుం జిగురు 
టడిదముల తెజంగున నిలుకడ సంపదలు గలుగు శంపల సొంపునం గరచరణాది శాఖలు గల చంద్రరేఖల 
పోండిమిని వాహిని గల మోహినీ విద్యల (గ్రద్దనం జూపులకుం దీపు లొదవించుచు మర్శకర్మంబు వశంబు 
అరయు యశంబులు గలిగి యనూనంబు లగు విమానంబు లెక్కి చచ్చి వచ్చిన సచ్చరిత్రులకుం జెచ్చెర 
నెదురు చని తూకొని తోకొని పోవు రంభాది కుంభికుంభకుచల కలకలంబులును, గలహంస కారందడవ కోక 
సారసబృ్బృంద సుందర సుందరియు, నిందివరారవింద నందదిందిందిరయు, నభంగయు నగు గంగ నింగికిం 
బొంగెనో యని మిగుల దిగులువడం బొగడ్తల కెక్కిన యగడ్తలును, నగడ్తల మిన్నేటి తేటనీట నీటులీను పాటి 


190 శ్రీమహాభాగవతము 


సూటి చల్లులాటలు మేటి కూటువలు గొనుచు నేచిన ఖేచర కన్యకావారంబులును, వారవనితానుపూజిత 
రాజిత దేహళ్లీ పాటవంబులగు గోపుర కనక కవాటంబులును, గవాట వేదికాఘటిత మణిగణ కిరణోదారంబు 
లగు నింద్రనీల స్తంభ గంభీరతలును, గంభీర విమల కమల రాగ పాలికా మాలికా వారంబులగు 
చతుర్వారంబులును, ద్వార దేశంబుల చావిళ్ళం గావళ్లుండి ప్రొద్దువోక రక్కసుల వేల్పుల కయ్యంబులు 
నెయ్యంబులు సెప్పికొనుచున్న యస్త శస్తధారులు శూరులు నయిన మహాద్వారపాలక వీరులును, వీరరస 
జలధివేలోదారంబులయి శుద్ధస్ఫటికబద్ధ మహోత్తానంబులగు సోవాన సుభగాకారంబులును, సుభగాకార 
ప్రదీప్రంబులగు వజమహారజత వప్రంబులును, వప్రోపరి వజకుద్య శిరోభాగ చంద్రకాంత తరుణ హిమకరకిరణ 
ముఖరంబు లగు సాలశిఖరంబులును; శిఖర స్తోమధామ నికృత్తతారకంబులును, దారతార మణి శిలా కలోరంబు 
లగుచు మిగుల గరిత యగు నగరిసిరి మీణ నమరు మొగిలు వొడగని నిలుకడలకు నలువ నడిగికొని పదసిన 
పసిండి తెరలు వలువల బెడంగునం దోరంబులగు ప్రాకారంబులును,బ్రాకార కాంచనాంచిత యుద్ధసన్నద్ధ 
మవోఖర్వ గంధర్వ వాపొనీ పాలకంబులగు మరక తాట్టాలకంబులును, నట్టాలకోత్తుంగ 
వజమయస్తంభోదంచనంబులును, బరభట ప్రాణవంచనంబులు సముదంచనంబులు నగు దంచనంబులును, 
దంచనంబుల తుదను రథంబుల యిరుసులు నొరసికొనం, గోట యీవలి యావలి తివియని దివియల కరణి 
రుచిరము లగుచుం బచరించు నహిమకర హిమకర మండలంబులును, హిమకర మండలంబు నిద్దంపు 
టద్దంబని మూంగి తొంగి చూచుచు నళిక ఫలకంబులం గులకములు గొను నలకములం దరపి తిలకములం 
దెజంగు పజచుకొని సమయముల వెనుక నొదిగి కదిసి ముకురంబులం బ్రతిఫలితులైన పతు లితర సతుల 
రతుల కనుమతులని కనుకనిన్‌ మరలి నీడ తలంగినం గలంగి చని కాంతులకు సొలయు ముగుదలకు 
నేకాంతంబులై గగన సముత్సేధంబులైన రాజసౌధంబులును, సౌధంబుల సీమల ముత్తియంపు సరులతోడి 
నిబ్బరపు గుబ్బచన్నులు చెన్నులం బక్కలం జుక్కపదవులుండ మండిత సౌధ శిఖరంబులకు శృంగారంబులయిన 
భృంగారంబులును, భృంగారశయన జాలక దోలికా గ్రేణికాది విశేషరమ్యంబులైన హర్య్వంబులును, హర్యకనక 
గవాక్షరంధ్ర నిర్గత కర్పూర కుంకుమాగరు ధూపధూమంబులును, ధూమంబులు జీమూత స్తోమంబులని 
ప్రేమంబు లుబ్బ గొబ్బునం డబ్బాటు పబ్బంబు లబ్బెనని మరులుగొని పురుల వన్నియల సిరులు సరులు 
గొనం గుటవిటపములం దటపెట నటించుచుం బలుకులు విసిరి కికురువొడుచు వలజేని మజుంగు చదువుల 
టీక లనం గేకలిడు నెమిళ్లును, నెమిళ్ల పురుల నారలు నారులగు రతనంపు విండ్ల నినదంబులను తలంపుం 
దోంకలు వదసి వీంకలు మెజసి మూంకలు గొని దివికెగిరి రవికిం గవిసిన రాహువు క్రియం దివిం దడంబడు 
పడగలును, బడగలును గొడుగులును దమకు నాలంబులకు నదియాలంబులుగం దోరంబులైన సారంబుల 
బీరంబులు మెజసి బెబ్బులుల గబ్బునం గరుల సిరుల సింగంబుల భంగుల శరభంబుల రభసంబుల 
ధూమకేతువుల రీతుల వైరిం జీరికిం గొనక శంకలుడిగి అంకెలిడుచు లంకెలై లెక్కకు మిక్కిలి యగుచు 
రక్కసుల చక్కటి యెక్కటి కయ్యముల దయ్యము లెజుంగం దిరుగు వీరభట కదంబంబులును, గదంబకరవాల 
శూలాదుల మెజుంగులు మెజపుల తెజంగుల దిశల చెజంగులం దుజంగలింప నేమి నినదంబులు 


అష్టమస్మంధము 191 


దళములగు నుజుములుగ నడమొగిళ్ళ పెల్లునం బ్రవర్పిత రథికమనోరథంబులగు రథంబుల గములును 
గములుగొని గమనవేగముల వలన హరిహరుల నగి గాలిం జాలింబడ గేలికొని ఘనంబులగు మనంబులం 
దెగడి నెగడు సురంగంబులగు తురంగంబులును, రంగదుత్తుంగ విశద మదకలకరటి కటతట జనిత 
మదసలిల కణగణ విగలిత దళశతనయన భుజ సరళ మిళిత లలిత నిఫీల దిగధిపతి శుభకరకర 
కనకకటకఘటిత మణిసముదయ సముదిత రేణువర్గ దుర్గమంబు లయిన నిర్వక్రమార్గంబులును, 
మార్గస్థలోపరి గతాగత శతశతాయుతానేక గణనాతీత రోహణాచల తట విరాజమానంబులగు 
విమానంబులును, విమాన విహరమాణ సుందర సుందరీ సందోహ సంవాదిత భూరిఖేరీ వీణా పణవ 
మృదంగ కాహళ శంఖాది వాదనా నూన గాన సాహిత్య నృత్య విశేషంబులును, విశేషరత్న సంఘటిత 
శృంగార శృంగాటక వాటికాదేహ దేహళీ ప్రదీపంబులును, దీపాయమాన మానిత సభామండప ఖచిత 
రుచిర చింతారత్నంబులునుం గలిగి రత్నాకరంబునుం బోలె ననిమిషకౌశిక వాహినీ విశుతంబయి, 
(శుతివాక్యంబునుం బోలె నకల్మష సువరప్రభూతంబయి, భూతవతి కంఠంబునుం బోలె 
భోగిరాజకాంతంబయి, కాంతాకుచంబునుం బోలె సువృత్తంబయి, వృత్తజాతంబునుం బోలె సదా గురులఘు 
నియమాభిరామంబయి, రామచంద్రుని తేజంబునుం బోలె ఖర దూషణాది దోషాచరానుపలబ్ధంబయి, 
లబ్ధవర్డు చరిత్రంబునుం బోలె నమలాంతరంగ ద్యోతమానంబయి, మానధనుని నడవడియునుం బోలె 
సన్నార్గభాతి సుందరంబయి, సుందరోద్యానంబునుం బోలె రంభాంచితాశోక పున్నాగంబయి పున్నాగంబునుం 
బోలె సురభి సుమనో విశేషంబయి, శేషాహిమస్తంబునుం బోలె నున్నతక్షమావిశారదంబయి, 
శారదసముదయంబునుంబోలె ధవళ జీమూత ప్రకాశితంబయి, సితేతరాజిన దానంబును బోలె 
సరసతిలోత్తమంబై, యుత్తమ పురుష వచనంబునుం బోలె ననేక సుధారస ప్రవర్వంబై, వర్నాదియునుం 
బోలె నుల్లసదింద్ర గోపంబయి, గోపతి మూంపురంబునుం బోలె విచక్షురార్యాలంకృతంబయి, కృతార్ధం 
బయిన యమరావతీ నామనగరంబు సేరం జని కోటచుట్టునుం బట్టు గలుగ బలంబులం జలంబున 
విడియం బంచి పొంచి మార్గంబు లెల్ల నరికట్టుకొని యేమజక యుండె; నంత. శశ 

ప్రతి : కని= చూచి; రక్క్మసులటేండు= రాక్షసరాజు; వెక్క్మసంబై= అధికమై; చాల్పుగల= వరుసగలిగిన; వేల్పుల= దేవతలయొక్క 
నెలవున్‌= నివాసమును; దజియన్‌= సమీపింపగాా; చొచ్చి= ప్రవేశించి; చెచ్చెరన్‌= వేగంగా; ముందటికిన్‌= ముందునకు; 
చనిచని= వెళ్ళివెళ్ళి; ముందటన్‌= ఆపైని; ఎదపడక= ఎదడములేక; మొనన్‌= కొనను; మోసి= ఆనించి; ఇగురుచు= 
చిగురువెట్టుచున్న చిగురు= చిగిర్చిన; తలిరు+ఆకుజొంపంబు= లేతాకు గుబురునందు; నన= పూవు; మొగుడుమొగ్గ= 
ముకుళితమగు మొగ్గు అరవిరి= సగమువికసించినపూల; నెజవిరి= నిండుగావికసించినపూల; గుత్తి= గుత్తుల యొక్క 
పిందె= పిందెలయొక్క పూప= లేతకాయలయొక్క దోరగాయ= ముదిరిన కాయలయొక్క పండు= పండ్లయొక్క 
గెలలతండంబుల= గెలల సమూహంయొక్క 'వ్రేంగులు= బరువులు; ఆగలేక= మోయజాలక; మూంగి= గుంపులయి; 
వీంగి= చలించి; వ్రేంళలు+అగు= బరువులయిన; మ్రాంకుల= చెట్లయొక్క ప్రోకలకున్‌= ప్రోగులకు; పేంటలు +అగు= 
పట్టలయిన; పెందోటలును= పెద్దతోటలును; తోంటలన్‌= ఆ తోటలందు; గాటంబులై= దట్టములై నివ్వటిల్లు= ఒప్పుచున్న 


192 శ్రీమహాభాగవతము 


మవ్వంపు= కోమలములగు; క్రొవ్విరులకున్‌= క్రొత్తపుష్పములకు; కవలు= జంటలు; వివ్వక= విడువక; కసిమసలుగలిగి= 
విజృంభించి; ముసరి= మూగి; కొసరి= కోరి; పూని= ప్రయత్నించి; పోనితేనియలు= ఇష్టమైనతేనెలు; ఆని= త్రాగి; 
విసరుగలిగి= రెక్కలను కదల్చుచు; మసరుకవిసి= ఆవేశము దెచ్చుకొని; క్రావ్వి= బలిసి; రిమ్మకొని= ఉన్మాదమును చెంది; 
జుమ్ముజుమ్ము+అనుచు= జుమ్ముజుమ్మని; జంజాటించు= రొదచేసే; తేటిదాంటులును= తుమ్మెదలబారులును; దాంటుపడక= 
ఉల్లంఘనముపొందక; నాంటుకొని= స్థిరపడి; కూడి= చేరి; జోదువీదక= జతవిడువక; క్రొమ్మావుల= క్రాత్తమామిడిచెట్లయొక్క 
కమ్మని= సువాసనగల; కొమ్మలన్‌= శాఖలయందు; ఇమ్ములన్‌= చక్కగా? ముసరి= చుట్టుకొని; పసిమిగల= నూతనకాంతిగల; 
కిసలయమ్ములు = చిగుళ్లు పొసంగన్‌= ఒప్పునట్లు; మెసంగి= తిని; కిసరువడక= కోపం చెందక; కసరుసెడి= చలనంలేక; 
బిట్టు= అధికమయిన; రట్టడితనంబులు = నింద్యమైనపనులు; అలమి= చుట్టుకొని; మించి= మితిమీరి; కరాళించు= 
కూయునట్టి, కోయిలల= పికములయొక్క మొత్తంబులును= గుంపులును; మొత్తంబులై= సంఘములుగా గూడి; చిత్తంబులన్‌= 
హృదయాలలో; మత్తంబులుగన్‌= మదించినవై; తత్తణంబునన్‌= తొట్రుపాటుతో; తియ్యని పండ్లకున్‌= మధురఫలాలకు; 
కయ్యంబులు+చేసి= పోట్లాడి, (మూగి); చయ్యనన్‌= వేగంగా; ఎసరేంగి= విజ్బంథీంచి; పేసంబులు= పేసెములు (పండ్లలోని 
గుజ్జు); గాసంబులు= (గ్రాస) ఆహారములుగాా; కొని= సేవించి; వాసింక్కి= ప్రసిద్ధికక్కి పలుబాసలు +ఆడు= అనేకములగు 
పలుకులు పలికే, బహుప్రకారంబులగు= అనేకవిధములయిన; కీరంబులును= చిలుకలును; కీరంబులకున్‌= చిలుకలకు; 
సరిగడచి= అతిక్రమించి; మింటన్‌= ఆకాశాన్ని అంటన్‌= తాకునట్లు; ఎగసి= లేచి; పెట్టలన్‌= ఆడు పులుగులను; పట్టి= 
పట్టుకొని; చీరి= పిలిచి; ఇట్టు+అట్టు= ఇటునటు; చనక= పోక; నెట్టుకొని= అతిశయించి; నెలవులన్‌= ఉనికిపట్టయందు; 
వ్రాలుచున్‌= దిగుచు; ఇంపుగల= చక్కని; రవమ్ములుగలుగు = ధ్వనులుగల; కలరవమ్ములును= పావురములును; 
కల+రవమ్ములు= అవ్యక్త మధుర ధ్వనులు; అలరన్‌= ఒప్పునట్లు కొలంకుల= కొలనులయొక్క కలంకులన్‌= పార్వ్వాలలో; 
ప్రియలన్‌= ఇష్టమైన ఆడుపిట్టలను; ఇడుకొని= పెట్టుకొని; క్రమ్మి= చుట్టుకొని; దొమ్మి+చేసి= కలహించి; ఎలదమ్మితూం 
డులన్‌= లేతతామరతూండ్లను; వాండులు +అగు= నిశితములైన (వాడిగల); చంచువులన్‌= ముక్కులచే; చించి= చీల్చి; 
మెక్కి తిని; చొక్కా సొమ్మసిలి; మిక్కిలి= ఎక్కువ; కలకలంబడుచున్‌= తొట్రుపాటు చెందుతూ; అలబలంబులు = 
కలకలములు; చేయు = ఒనర్చునట్టి; కలహంసంబులును= రాజహంసలును; హంస= అంచలయొక్క రుచి= కాంతిచే; 
జనిత= పుట్టిన; వికసనములన్‌= ప్రకాశములచ్చ్వే వికవికనగుచున్‌= పకపక నవ్వుతూ; పసగలిగి= మెరుగుగలిగి మిసమిస= 
కోమలములై; మెజఖచు= మెరయుచున్న్య పసిడి కెందమ్ములు= బంగారపుటెర్రదామరలు; ఇందిరా= లక్ష్మియొక్క 
మందిరమ్ముల= గృహాల; చందంబులుగన్‌= విధాలుగా; అందమ్ములు +అగు= చక్క్మనయిన; కొలంకులును= సరస్సులును; 
కొలంకుల కరళ్ళన్‌= సరస్సులకెరటాలచే; తదిసి= నాని; వదవడ వడంకుచున్‌= వదవడవణకుతూ,; అల్లిబిల్లులుగొని = 
చిక్కుచిక్కులుగా; సాంగిన= ప్రాకిన; తీంగెయిండ్ల= లతామందిరముల యొక్క గండ్ల= గంతలుగల; ఈరములన్‌= 
పొదలయందు; తోరములు+చెడి = ఆధిక్యతలుచెడి; పలువిరుల= అనేక పుష్పాలయొక్క కమ్మవలపుల= కమ్మనయిన 
పరిమళములయొక్క వ్రేంగునన్‌= భారముచే; తూజలేక= లోపలికి చారలేక; ఈడిగిలంబడు= చతికిలబడునట్టి; గాడ్పులును= 
వాయువులును; గాడ్పులవలనన్‌= వాయువులచే; ఎగసి= ఎగిరి; గగనమునన్‌= ఆకసమునందు; విరిసి= విడిపోయిన; 
పలువన్నెలన్‌= అనేకవిధములయిన వర్ణములతో; చెన్నగు= ఒప్పుచున్న; మేలుకట్టుంబుట్టంబుల= మేలు కట్టుబట్టల; 
తెజంగునన్‌= విధముగా; దట్టంబులు +అయిన= దళములయిన; కుసుమహూగంబులును= పుప్పాడులును; పరాగంబులన్‌= 
పుప్పాడులచే; సరాగంబులు +అగు= ఒద్దికలు కలవియైన (రక్షిమముతో కూడినవగు); వాంగు= ఏరులయొక్క వ్రంతల= 
పల్లపు ప్రాంతాల (ఏరుల); చెంతలన్‌= చేరువలలో; గుంపులుగొని= మందలుగాజెరి; గజిక జొంపంబులు= గరిక 


అష్టమస్మంధము 1903 


చివుళ్లయొక్క లంపు= దొంగమేత; తిని= మేసి మంపులుగొని= మత్తులెక్కి పెల్లునెమర్లు= ఎక్కువగా నెమరులు; పెట్టుచున్‌= 
పెట్టుచు (నెమరు వేసికొాంటూ); ఒదుగుల= సమృద్ధములగు; పొదుగులు= పాలిండ్లు; కదలన్‌= చలించుచుండగా; 
వాదలవాదల = వీధులవీధులయొక్క జాడలన్‌= మార్గములలో; పరుగులిడు= పరుగులెత్తుచున్న దూడల = లేగలయొక్క 
క్రీడల= ఆటలయొక్క వేడుకలన్‌= వినోదములను; కూడుకొని= చేరుకొని; ఇండ్లవాకిళ్లకున్‌ +చేరి= ఇండ్లవాకిళ్ల దగ్గరకు 
చేరుకొని; పౌొరుల= పురజనులయొక్క కోరికలకున్‌= వాంఛలకు; అనుసారికలు +అగుచున్‌= అనుసరించినవి 
(కూడుకొనినవిభై; అమృతంబున్‌= సుధను (పాలను) కురియు= వర్షించునట్టి (ఇచ్చునట్టి); కామధేనువులును = కోరికలను 
దీర్చునట్టి ఆ యావులును; కామధేనువులకున్‌= గోవులకు; నిలువన్‌= ఉండుటకు; నీడలు +అగుచున్‌= ఉనికిపట్లగుచు; 
అడిగిన= కోరిన; జనమ్ములకున్‌= మనుజులకు; ధనమ్ములు= ద్రవ్యములు; ఘనమ్ముగన్‌= ఎక్కువగా; పుడుకు= 
దానముచేయునట్టి; కల్పతరువులును= కల్చవృక్షములును; కల్పతరువుల= కల్చవృక్షములయొక్క పల్లవమంజరులన్‌= 
చిగుళ్లగుత్తులను; కుంజరులకున్‌= ఆడు ఏనుగులకు; విజచి= త్రెంచి; ఇచ్చుచున్‌= ఒసంగుచు; మచ్చికలకలిమిన్‌= 
స్నేహసౌభాగ్యమును; ఇచ్చన్‌= ఇష్టంతో; మెచ్చుచున్‌= మెచ్చుకొనుచు; కృతకగిరుల= కేళికై కల్పింపబడిన పర్వతముల; 
చజుల= చజియలయొక్క సిరులన్‌= సంపదలచే; అదరు = ప్రకాశించునట్టి పడంతుల= ఆండు ఏనుగులయొక్క నడలకున్‌= 
నడకలకు; గురువులు +అగుచు= ఉపాధ్యాయులగుచు; మెజయు = ప్రకాశించునట్టి మురువులన్‌= అందములను; ఒత్తరించు= 
ఆక్రమించునట్టి; మత్తేభంబులును= మదగజంబులును; ఇభంబుల= ఏనుగులయొక్క సరసన్‌= దగ్గర; ఒరసికొని= 
ఒత్తుకొని వరుసన్‌= క్రమముగా; పరుసందనములు = కఠినత్వములు; ఎడలి= నశించి; సుకరములగు = చక్మగా అమర్చబడిన; 
మకరతోరణస్తంభంబులును= మొసలిరూపమేర్పడజేసిన తోరణముగట్టు స్తంభములును; తోరణస్తంభముల= 
అట్టికంబములయొక్క చేరువన్‌+నిలిచి= సమీపమందు నిలిచి; చెజకువిలుతుందు= మన్మథుడు; ఒరవెటికిన= ఒరనుండితీసిన; 
బెడిదములు +అగు = భయంకరము అయినట్టి; నవకంపు= నూతనములయిన; మెజుంగున్‌+చిగురుటడదిదములతెజంగునన్‌= 
కాంతిగల చిగురుకత్తుల విధముగా; నిలుకడ= స్థిరమైన; సంపదలు+కలుగు= సంపత్తులుగల; శంపలసొంపునన్‌= 
మెరుపుల విధముగా; కర= హస్తములు; చరణ= పాదములు; ఆది= మొదలయిన; శాఖలుగల= కొమ్మలుగలిగినట్టి; 
చంద్రరేఖలపోండిమిని= చంద్రకళలతీరున; వాహినిగల= (రూపుదాల్చిన) వాగ్దోరణిగల; మోహినీవిద్యల= మోహినీవిద్యలవలె; 
గగ్రద్దనన్‌= వేగంగా; చూపులకున్‌= దృష్టులకు; తీపులు= తియ్యదనములు (హాయిని); ఒదవించుచున్‌= కలిగిస్తూ; 
మర్శకర్శ్మంబు= రహస్యపు పనులయొక్క వశంబులు= అధీనతలను; అరయు= విచారించు; యశంబులుగలిగి= కీర్తులుగలిగి; 
న+ఊనంబులగు= అధికములగు; విమానంబులెక్కి= విమానములనధిష్టించి, చచ్చి= మృతినిచెంది; వచ్చిన; సత్‌+ 
చరిత్రులకున్‌= యోగ్యమయిన చరిత్రలుగలవారికి; చెచ్చెరన్‌= శీఘ్రముగా; ఎదురుచని= ఎదురుగాపోయి; తూకొని= 
ఎత్తుకొని; తోకొనిపోవు= వెంటనిడుకొనిచను; రంభాది= రంభమొదలయిన; కుంభికుంభకుచల= ఏనుగు కుంభ్ధలములవంటి 
స్తనములుగల ప్రీలయొక్క (అప్స్పరసలయొుక్క; కలకలంబులును = అవ్యక్తమధుర ధ్వనులును; కలహంస = రాజహంసల; 
కారందవ= కన్నెలేడిపిల్లల; కోక= చక్రవాకముల; సారస= బెగ్గురుపక్షుల; బృంద= సముదాయముయొక్క సుందర= 
చక్కదనముకల్లిన; సుందరియు= అందముగలదియు; ఇందీవర= నల్లగలువలచేతను; అరవింద= పద్మములచేతను; 
నందత్‌= ఆనందించే; ఇందిందిరయున్‌= తుమ్మెదలుగలదియు; అభంగము = అద్దులేనిదియును; సభంగయున్‌= కెరటములతో 
కూడినదియును; అగు; గంగ= గంగాజలము; నింగికిన్‌= ఆకాశముమీదికి; పొంగెను +ఓ+అని= పొంగెనేమోయని; 
మిగులన్‌= మిక్కిలి; దిగులుపడన్‌= కోదమునొందగా; పొగడ్తలకు= స్తోత్రములకు; ఎక్కిన= పాత్రములయిన; అగడ్తలును= 
పరిఘలును; అగడ్తల= అగడ్తలయొక్క మిన్నేటి= ఆకాశగంగానదియందలి; తేటనీటన్‌= నిర్మలమైన నీటియందు; నీటులు= 


194 శ్రీమహాభాగవతము 


అందములు; ఈనుపాటి= ప్రసవించునంతటి; సూటి= నిబ్బరమగు; చల్లులాటలు = జలకక్రీడలు; మేటికూటువలు = 
'పెద్దగుంపులు; కానుచున్‌= కూడుకొనుచు; ఏచిన= అతిశయించిన; శేచరకన్యకా= దేవకన్యకలయొక్క వారంబులును= 
సముదాయములును; వారవనితా= గణికాంగనలచే; అనుపూజిత = చక్క్మగాపూజింపబడి; రాజిత= ప్రకాశింపచేయబడిన; 
దేహల్లీ= గడపలచే; పాటవంబులు +అగు= పటుత్వముగలవియైన; గోపుర= గోపురములయొక్క కనక కవాటంబులును= 
బంగారుతలుపులును; కవాటవేదికా = తలుపుతిన్నెలయందు; ఘటిత= కూర్చబడిన; మణిగణ = రత్షసముదాయములయొక్క 
కిరణ= అంశుజాలములచే (కాంతులచే); ఉదారంబులు +అగు = ఉన్నతములయిన; ఇంద్రనీలస్తంభ= హరినీల నిర్మితములగు 
స్తంభములయొక్క గంభీరతలును= గాంభీర్యములును; గంభీర= లోతైన; విమల= నిర్మలమయిన; కమలరాగ= 
పద్మరాగమణులయొక్క పాలికా= మూకుడుల; మాలికా= వరుసలయొక్క వారంబులగు= సముదాయములుగలవియగు; 
చతుర్‌+ద్వారంబులును= నాలుగు గుమ్మములుగల మందిరములును (చక్కని దువారములును); ద్వార దేశంబులన్‌= 
ద్వారప్రదేశములయందును; చావిళ్లన్‌= చావిడులయందును; కావళ్లుండి= రక్షకులుగా నుండి; ప్రొద్దు+పోక= కాలము 
జరుగక; రక్మసుల= రాక్షసులయొక్క వేల్పుల= దేవతలయొక్క కయ్యంబులు= యుద్ధములు; నెయ్యంబులన్‌= 'ప్రమములతో; 
చెప్పికొనుచున్న= వక్కాణించుకొనుచున్న అస్త్రశస్తధారులు= అస్త్ర్రములుశస్తములు ధరించినవారును; శూరులున్‌= 
పరాక్రమవంతులును; అయిన; మహాద్వారపాలకవీరులును = ఘనులును శౌర్యవంతులును అగు ద్వారపాలకులును; 
వీరరసజలధి= వీరరసమనే సముద్రమునకు; వేలా+ఉదారంబులు +అయి= చెలియలికట్టలు కడచినవయి; శుద్ధ= స్వచ్చమైన; 
స్ఫటిక= పటికపురాళ్లచే; బద్ధ= కట్టబడిన; మహా+ఉత్తానంబులు+అగు= మిగుల ఎత్తు అయిన; సోపాన= మెట్లయొక్క 
సుభగాకారంబును= చక్క్మనియాకారములు గలవియు; సుభగాకార= చక్క్మనియాకారముగల; ప్రదీప్రంబులగు = మిక్కిలి 
ప్రకాశించే; వజమహారజత= వజములచేత, బంగారముచేత తయారైన; వఫప్రంబులును= కోటబురుజులును; వప్ర+ఉపరి= 
కోటబురుజులమీదనున్న; వజకుద్య= వజపుగోడలయొక్క శిరోభాగ= మీది ప్రదేశమందలి; చంద్రకాంత = 
చంద్రకాంతశిలలయొక్క తరుణ = లేతనయిన; హిమకర= చంద్రునియొక్క కిరణ = సమూహములచే; ముఖరంబులు+అగు= 
వెల్లివిరిసిన; సాలశిఖరంబులును = బురుజులయొక్క శిఖరములును; శిఖర= కోటకొమ్మలయొక్క స్తోమ= సముదాయపు; 
ధామ= కాంతిచే, నికృత్త= మసకబారిన, తారకంబులు= నక్షత్రములు; ఉదార= మిక్కిలి తార= మెరిసే; మణిశిలా= 
వజపురాళ్లు; కఠలోరంబులు +అగుచున్‌= కఠినమయినవైై మిగులన్‌= మిక్కిలి గరితయగు= ఇల్లాలగు; నగరిసిరిన్‌= 
పురలక్ష్మిని; మీజన్‌= అతిశయించునట్లు; అమరు = ఒప్పునట్టి; మొగులు+పొడగని= మబ్బునుజూచి; నిలుకడలకున్‌= 
నివాసములకు; నలువన్‌= బ్రహ్మను; అడిగికొని= యాచించి; పడసిన= పొందిన; పసిండి= బంగారపు; తెరలు= 
పరదాలయొక్క వలువల= బట్టలయొక్క బెడంగునన్‌= అందముతో; తోరంబులగు= అధికములయిన; ప్రాకారంబులును= 
వరణంబులును (యేడలకూ, గుళ్లకూ, చుట్టూ ఉందేగోడలు); ప్రాకార= ప్రాకారములయందలి; కాంచన= బంగారముచే; 
అంచిత= ఒప్పుచున్న యుద్ధ= సంగరమునకు; సన్నద్ధ= లెస్సగా కూర్చబడిన; మహా= గొప్పవియు; అఖర్వ= ఉన్నకములయిన; 
గంధర్వవాహినీ= గంధర్వసేనలకు; పాలకంబులు +అగు = పాలించునవియగు; మరకత= మరకతమణులచే నిర్మించబడిన; 
అట్టాలకంబులును= కోటబురుజులును; అట్టాలక = కోటబురుజులమీద; ఉత్తుంగ= ఎత్తయిన; వజమయ = వజములచే 
నిండిన; స్తంభ= స్తంభములచే; ఉదంచనంబులును= విజ్బంభించునవియు; పరభట= శత్రుభటులయొక్క ప్రాణ= 
ప్రాణములను; వంచనంబులు= వంచించునవియు; సముదంచనంబులున్‌= ఒప్పుచున్నవియు; అగు= అగునట్టి; 
దంచనంబులును= పెద్దఫిరంగులును; దంచనంబుల= ఫిరంగులయొక్క తుదను= కొసలను; రథంబుల= తేరులయొక్క 
ఇరుసులున్‌= ఇరుసులును; ఒరసికొనన్‌= రాపాడగా; కోట = దుర్గముయొక్క ఈవలి+ఆవలి= ఈవైపున ఆవైపున ఉన్న; 


అష్టమస్మంధము 195 


తివియని= ఆర్బని; దివియలకరణిన్‌= దీపాలవలె; రుచిరములగుచున్‌= ప్రకాశమానములై; పచరించు= ప్రవర్తించు; 
అహిమకర= సూర్యునియొక్క హిమకర= చంద్రునియొక్క మండలంబులును= బవీంబములును; హిమకరమండలంబు = 
చంద్రబింబమును; నిద్దంపు +అద్దంబు +అని= నున్ననైెన అద్దమని; మూంగి= చేరి తొంగిచూచుచున్‌= వ్రాలి కనుచు; 
అళికఫలకంబులన్‌= నొసళ్లయందు; కులకములు+కొను= లంకెలులంకెలగు; అలకములన్‌= ముంగురులచే; తరపి= 
అడగిన; తిలకములన్‌= బొట్టులను; తెజంగుపజుచుకొని= చక్కగా దిద్దికొని సమయములన్‌= వేళలయందు; వెనుకనాదిగి= 
వెనుకదాగి; కదిసి= దగ్గర చేరి ముకురంబులన్‌= అద్దములయందు; ప్రతిఫలితులైన = ప్రతిఫలించిన ఆకారముకలవారగు; 
పతులు= భర్తలు; ఇతరసతుల = పరప్రీలయొక్క రతులకు +అనుమతులు +అని= కేళులకు ఇష్టపడినవారని; కనుకనిన్‌= 
సంభ్రమముతో; మరలి= తిరిగి; నీదతలంగినన్‌= చాయ మాటువడగా; కలంగి= కలతనొంది; చని= వెళ్ళి; కాంతులకున్‌= 
భర్తలకు; పొలయు= పరవశించే; ముగుదలకున్‌= ముద్దరాండ్రకు; ఏకాంతంబులై= రహస్యములై; గగనసముల్సేధంబులు = 
ఆకాశమువరకు పెరిగినవి; ఐన= అయినట్టి; రాజసౌధంబులును= రాజులమేడలును; సౌధంబులసీమలన్‌= మేడల 
సరిహద్దు స్థలములందు; ముత్తియంపుసరులతోడి= ముత్యాల సరములతోకూడిన; నిబ్బరపు= తిన్ననయిన; గుబ్బచన్నులు= 
గుండ్రములైన స్తనములయొక్క చెన్నులన్‌= అందముతో; ప్రక్కలన్‌= పార్వములయందు; చుక్కపదవులు +ఉందన్‌= 
నక్షత్రములగుంపులుండగా; మండిత= అలంకరించబడిన; సౌధశిఖరంబులకున్‌= మేడలపైభాగానగల శిఖరాలకు; 
శృంగారంబులు+అయిన = అలంకారములయిన; భృంగారంబులును= బంగారుగిండియలును; భృంగార= బంగారంతో 
చేసిన; శయన = శయ్యలు; జాలక= కిటికీలు; డోలికా= ఊయ్యెలలు; న్రేణికా= నిచ్చెనలు; ఆది= మొదలయినవానిచే; 
విశేషరమ్యంబులు +అయిన = మిక్షిలి మనోహరములయిన; హర్య్యంబులును= మేడలును; హర్య్య= మందిరములయొక్క 
కనకగవాక్షై బంగారు కిటికీలయొక్క రంధ్ర= కన్నములనుండి; నిర్ణత= బయలువెడలిన; కర్పూర= కప్పురములయొక్క 
కుంకుమ= కుంకుమయొక్క అగరుధూప= అగరుధూపములయొక్క ధూమంబులును= పొగలును; ధూమంబులు = 
పొగలు; జీమూత = మేఘములయొక్క సోమంబులు +అని= సమూహములని; (ప్రేమంబులుబ్బన్‌= ఇష్టములు 
ఉప్పతిల్లుచుండగా; గొబ్బునన్‌= శీఘ్రముగా; డబ్బాటు పబ్బంబులు= హఠాత్తుగా వచ్చిన పండుగలు; అబ్బెను+అని= 
లభీంచెనని;ి మరులుగొని= మమతలజెంది; పురుల= పింఛములయొక్క వన్నియల= రంగులయొక్క సిరులు= సంపదలు; 
సరులుగొనన్‌= దండలుగట్టగా; కుట= చెట్లయొక్క విటపములన్‌= చిగిర్చిన కొమ్మలయందు; తటపెట= తటపెటయను 
ధ్వనులతో; నటించుచున్‌= ఆడుచు; పలుకులు= మాటలు; విరిసి= వికసించి; కికురువాడుచు= వంచించునట్టి; వలటేని= 
మన్మథునియొక్క మజఖుంగు చదువుల= మన్మథ రహస్య విద్యలయొక్క టీకలు+అనన్‌= వ్యాఖ్యలనునట్ట్లు; కేకలిడు= 
కేకలువెట్టునట్టి; నెమిళ్లును= మయూరములును; నెమిళ్ల= మయూరములయొక్క పురులనారలు= పింఛములయొక్క 
పీచులు; నారులు +అగు =అల్లెత్రాడులగునట్టి; రతనంపువిండ్ల= రత్నధనుస్సులయొక్క నినదంబులను= ధ్వనులను; 
తలంపుందోంకలు= వాంఛలనేవాలములు; పదసి= పొంది; వీంళలుమెజసి = ధైర్యములొప్ప; మూంకలుగొని= 
గుంపులుగాగూడి; దివి౭గరి= ఆకాశము మీదికి లంఘించి; రవికిన్‌= సూర్యుని; కవిసిన= పట్టుకొనబోయిన; రాహువుక్రియన్‌= 
రాహుగ్రహమువలె; దివిన్‌= ఆకాశమందు; తడంబడు= తొట్రుబడుచున్న పడగలును = జెండాలును; గొడుగులును= 
ఛత్రములును; తమకున్‌= తమకు; ఆలంబులకున్‌= యుద్ధములకు; అడియాలంబులుగన్‌= చిహ్నములుగా (గురుతులుగ); 
తోరంబులైన= అధికములయిన; సారంబుల= శక్తులయొక్క భీరంబులు= పౌరుషంబులు; మెజసి= ప్రకాశించి; బెబ్బులుల 
గబ్బునన్‌= పెద్దపులుల మదముతో; కరులసిరులన్‌= గజసంపదతో; సింగంబుల భంగులన్‌= సింహముల రీతులతో; 
శరభంబుల రభసంబులన్‌= శరభముల (మీగండ్లమెకముల) యొక్క వేగములతో; ధూమకేతువుల రీతులన్‌= తోక్కచుక్కల 


196 శ్రీమహాభాగవతము 


విధములతో; వైరిన్‌= శత్రువును; చీరికిన్‌+కొనక= లక్ష్య పెట్టక; శంకలు+ఉడిగి= సందేహాలు మాని; అంకెలు +ఇదుచు= 
రంకెలు వేయుచు; లంకెలై= గొలుసుగాచేరి; లెక్కకున్‌= లెక్కించుటకు; మిక్కిలి+అగుచు= అధికమవుతూ; రక్కసుల= 
రాక్షసులయొక్క చక్క్మటి= సరియైన; ఎక్కటికయ్యములన్‌= ఒంటరి పోరులతో (అసహాయయుద్ధం) దయ్యములు = భూతములు; 
ఎజుంగన్‌= ఎరుగునట్టు; తిరుగు= సంచరించునట్టి; వీరభటకదంబంబులును = పౌరుషశాలులైనభటుల యొక్కగుంపులు; 
కదంబ= మిశ్రములైన; కరవాల= కత్తులయొక్క శూల+ఆదుల= శూలములు మొదలయినవానియొక్క మెజుంగులు = 
కాంతులు; మెజపులతెజంగులన్‌ = మెరపులరీతులుగా; దిశల = దిక్కులయొక్క చెజంగులన్‌= అంచులలో; తుజంగలింపన్‌= 
ప్రకాశింపగా; నేమినినదంబులు= చక్రపు టంచులయొక్క ధ్వనులు; దళములగు= దట్టములయిన; ఉజుములుగన్‌= 
ఉరుములుగా; నడమొగిళ్ల= నడచు నట్టి మేఘములయొక్క పెల్లునన్‌= అతిశయముతో; ప్రవర్షిత= మిక్కిలివర్షింపబడిన; 
రథిక= రథికులయొక్క మనోరథంబులు +అగు= కోరికలనే; రథంబులగములును= తేరుల వరుసలు; గములుగొని= 
పంక్తులు దీరిచి గమనవేగములవలనన్‌= నడకయొక్కవేగమువలన; హరిహరులన్‌= సూర్యుని గుర్రములను; నగి= 
పరిహసించి; గాలిన్‌= వాయువును; జాలిన్‌+పడన్‌= జాలిపడునట్స్టు; గేలికొని= పరిహాసముచేసి; ఘనంబులగు= 
అతిశయముగలవియై; మనంబులన్‌= మనస్సులను (మనోవేగమును); తెగడి= నిందించి; నెగడు= వృద్ధిపొందునట్టి; 
సురంగంబులు +అగు= యోగ్యమయిన యుద్ధరంగములు గలవియైన; తురంగంబులును= గుర్రములును; రంగత్‌= 
ప్రకాశమానములయిన; ఉత్తుంగ= ఎత్తయిన; విశద= విశాలములయిన; మద= మదించిన; కలకరటి= భద్రగజములయొక్క 
కట = చెక్కిళ్లయొక్క తట= ప్రదేశములయందు; జనిత = పుట్టిన మదసలిల= మదోదకముయొక్క కణగణ = 
బిందుసమూహముచే; విగళిత= మిక్కిలి జారినదియగు; దశశతనయన= సహస్రాక్షుడగు ఇంద్రునియొక్క భుజ= 
బాహువులయందు; సరళ= తిన్నగా మిళిత= కూడుకొనిన; లలిత= సుందరమయిన,; నిఖిల= సమస్తమయిన,; దిక్‌+అధిపతి= 
దిక్సాలురయొక్క శుభకర= మంగళప్రదమయిన; కర= హస్తములయందలి; కనకకటక = బంగారు మురుగులయందు; 
ఘటిత= కూర్చబడిన; మణిసముదయ= మణులయొక్క సముదాయముచే; సముదిత= ఉదయించిన; రేణువర్గ= 
పరాగసముదాయముచే; దుర్గమంబులు= దాట శక్యముగానివి; అయిన = అయినట్టి నిర్వక్ర= తిన్ననయిన,; మార్దంబులును= 
బాటలును; మార్గస్థల= దారులప్రదేశములకు; ఉపరి= పయిభాగములయందు; గత+ఆగత = పోబడు-రాబడునట్టి 
(పోయేవచ్చే); శతశత= వందలకొలది; అయుత= వేలకొలదియు; అనేక= అనేకములయినవియు; గణన +అతీత = 
లెక్కకు మించినవియు; రోహణ+అచల= రోహణ అనే పేరుగల పర్వతముయొక్క తట= చరియలనుండి; 
విరాజమానంబులగు = ప్రకాశమానములయిన; విమానంబులును= అంతరిక్షమునసంచరించు నట్టిరథములును; విమాన= 
విమానములయందు; విహరమాణ = తిరుగుచున్న, సుందర= అందమైన పురుషులయొక్క సుందరీ= అందమైన క్రీలయొక్క 
సందోహ= సమూహములచే; సంవాదిత = లెస్సగా 'మోగింపబడిన; భూరి= గొప్పవగు; భేరీ= భేరులయొక్క వీణా= 
వీణలయొక్కయు; పణవ= తప్పెటలయొక్కయు; మృదంగ = మద్దెలల యొక్కయు; కాహళ= బాకాల యొక్కయు; 
శంఖ+ఆది= శంఖములు మొదలయినవాని యొక్కయు; వాదన= ధ్వనితోకూడిన; అనూన= ఘనమయిన,; గాన సాహిత్య= 
సంగీతముతో కూడిన; పాండిత్యముయొక్క నృత్య= నర్తనముయొక్క విశేషంబులును= అతిశయములును; విశేష= 
ఘనమైన; రత్న మణులచే; సంఘటిత = కూర్చబడిన; శృంగార= అందమయిన; శృంగాటక= చవుకములయొక్క 
వాటికాదేహ= ఇండ్లవరుసలలోపల; దేహలళ్లీ= గుమ్మములయందున్న; ప్రదీపంబులును= దివ్వెలును; దీపాయమాన = 
దీపికలుగా చేయబడిన; మానిత= మన్నింపబడెడు; సభామంటప= కొలువుకూటములయందు; ఖచిత= చెక్కబడిన; 


అష్టమస్మంధము 19/7 


రుచిర= కాంతిమంతములయిన; చింతారత్నంబులునున్‌= చింతామణులును; కలిగి= కలదియై; ఇక్కడ నుండి శ్లేషార్ధాలతో 
వర్ణన చేయబడినది, రత్తాకరంబునుంబోలెన్‌= సముద్రమువఠె; అనిమిష= దేవతలచేతను, చేపలచేతను; కౌశిక= ఇంద్రునిచేత; 
వాహినీ= సేనలచేత; కౌశికవాహినీ= కౌశికనదీప్రవాహముచేతను; విశుతంబయి= ప్రఖ్యాతిని కాంచినదయి; 
(శ్రుతివాక్యంబునున్‌+పోలెన్‌= వేదవాక్యమువలె; అకల్మష= కలుషరహితమైన; సువర్ణ= బంగారముచే, మంచివంశములచే; 
ప్రభూతంబయి= అధికమయి; భూతపతికంఠంబునున్‌ +పోలెన్‌= ఈశ్వరుని కుత్తుకవలె; భోగిరాజ= ఆదిశేషునిచేత, 
ఐశ్వర్యవంతులగు రాజులచేతను; కాంతంబు+అయి= ప్రకాశించుచున్నదియై; కాంతాకుచంబునున్‌పోలెన్‌= ప్రీయొక్క 
స్తనమువలె; సువృత్తంబయి= వంచివట్రువకలదియు, మంచినడవడికలదియునై; వృత్తజాతంబునుంబోలెన్‌ = 
వృత్తసముదాయమువలె; సదా= ఎల్లప్పుడు; గురు= గురువులయొక్కయు, అధికుల యొక్కయు; లఘు= లఘువులయొక్కయు, 
అల్పులయొక్కయు; నియమ = ఏర్పాటుచే; అభిరామంబు +అయి= మనోహరమయి; రామచంద్రుని తేజంబునున్‌+పోలె= 
శ్రీరాముని శౌర్యమువలె; ఖర= ఖరుడు; దూషణ= దూషణుడు; ఆది= మొదలయిన; దోషాచర= రాక్షసులకు; అనుపలబ్ధము= 
తెలియబదనిది, అయి/ఖర= తీక్టమయిన; దూషణాది= నిందించుట మొదలుగాగల; దోషాచర= పాపాత్ములకు; 
అనుపలబ్ధంబయి= పొందబడదనిదియైై; లబ్ధవర్జుచరిత్రంబునున్‌ +పోలెన్‌= పండితుని చరిత్రమువలె; అమల= స్వచ్చమైన; 
అంతరంగ= హృదయంతో; ద్యోతమానంబయి= ప్రకాశించుచున్నదియై; మానధనుని నడవడియునున్‌+పోలె= గౌరవమే 
ధనముగాగలవాని ప్రవర్తనమువలె సన్మార్లభాతి= ఆకాశమార్ద్లరీతిని / సత్పురుషులదారిని; సుందరంబయి= అందముకలదై; 
సుందర +ఉద్యానంబునున్‌ +పోలెన్‌ = మనోహరమయిన ఉద్యానవనము వలె; రంభా= రంభచేతను / అరటిచెట్లచేతను; 
అంచిత= ఒప్పునదియు; అశోక = అశోకవృక్షములుగలదియు; పున్నాగ= పొన్నచెట్లు గలదియు / దుఃఖములులేని 
పురుషశ్రేష్టులు కలదియు; పున్నాగంబునుంబోలెన్‌= పొన్నచెట్టువలె; సురఖి= పరిమళముతోకూడిన; సుమనస్‌= పుష్పములచే; 
విశేషంబులు= అతిశయించినదయి / సురఖి= కామధేనువుచేతను; సుమనస్‌= దేవతలచేతను; విశేషంబయి = ఆధిక్యతను 
గాంచినదయి; శేష+అహి= ఆదిశేషువుయొక్క మస్తంబునున్‌+పోలెన్‌= శిరస్సువలె; ఉన్నత= మిక్కిలివంచబడినదియు; 
క్షమా= భూమిచేత; విశారదంబు+అయి= ఒప్పినట్టిదయి; / ఉన్నత= అధికమయిన; క్షమా= ఓర్చుయొక్క విశారదంబయి= 
పాండిత్యముకలదియై; శారదసముదయంబునున్‌+పోలెన్‌= శరత్మాలోత్పత్తివలె; ధవళ= తెలనయిన; జీమూత= మేఫములచ్చే; 
ప్రకాశితంబు +అయి= ప్రకాశింపబడినదయి / ధవళ జీమూత = తెల్లని మేఘాలచే; ప్రకాశితంబయి= ప్రకాశింపబడినదయి; 
సితేతర +అజినదానంబునున్‌ +పోలెన్‌ = కృష్ణాజినదానమువలె; సరస= చక్కని; తిలోత్తమంబు+ఐ= తిలోత్తమగలదియై 
(అప్సరస) / మంచి నువ్వులుగలదియై; ఉత్తమ పురుషవచనంబునున్‌+పోలెన్‌= సత్పురుషునివాక్యమువలె; అనేక = 
బహువిధములయిన; సుధారస= అమృతరసముయొక్క ప్రవర్ప్షంబు+ఐ= ప్రకృష్ణమయిన వర్షముకలదియై; 
వర్న్షాదియునున్‌+పోలెన్‌= వర్షప్రారంభమువలె; ఉల్లసత్‌= ప్రకాశించుచున్న; ఇంద్రగోపంబు+అయి= = మహేంద్రుని 
పాలనముగలదైై గోపతిమూంపురంబునున్‌+పోలెన్‌= శివుని ఆబోతు (నంది) మూపురమువలె; విచక్షుః= ఈశ్చరునిచేతను; 
ఆర్యా= పార్వతిచేతను; అలంకృతంబు+ఐ= అలంకారముచేయబడినదై / విచక్షు= ఇంద్రునిచేతను; ఆర్య= బృహస్పతి 
మొదలయినవారి చేతను; అలంకృతంబు+ఐ = శృంగారింవబడినదైై; కృతార్ణంబయిన = ధన్యంబయిన; 
అమరావతీనామనగరంబునన్‌= అమరావతియను పేరుగల పట్టణమున; చేరన్‌+చని= చేరబోయి; కోటచుట్టునున్‌= కోటనలు 
దిక్కులను; పట్టుగలుగ= సత్వముగలిగిన; బలంబులన్‌+సేనలను; చలంబునన్‌= మత్సరముతో; విడియన్‌+పంచి= 
నిలువబంపి; పొంచి= డాగి; మార్గంబులు +ఎల్లన్‌= దారులన్నియును; అరికట్టుకొని= అడ్డగించుకొని; ఏమజక= పరాకులేక; 
ఉందెన్‌= ఉండెను; అంతన్‌= అంతట. 


198 శ్రీమహాభాగవతము 


తా :; బలిచక్రవర్తి చాలా విశాలమైన దేవతలపట్టణాన్ని సమీపిస్తూ వేగంగా ముందుకు సాగినాడు. తొలుత పెద్దతోటలు 
కనిపించినాయి. ఆ తోటలలోని చెట్లు ఎప్పుడూ అందంగా పొటమరించే చిగుళ్లతో, రెమ్మలతో, మొగ్గలతో, అరవిచ్చిన 
విరులతో, విరబూసిన పూలగుత్తులతో, పిందెలతో, లేతకాయలతో, దోరగాయలతో, పండ్లగెలలతో నిండి బరువెక్కి వంగి 
ఉన్నాయి. 

దట్టమయిన ఆ తోటలలో తుమ్మెదలగుంపుల జంటలు వదలక సొగసైన కొత్తపూలతో నిండి ఉన్న పూతేనియను 
కొసరి కొసరి తాగి బలసి కైపెక్కి జుంజుమృని సంతోషంతో విహారంచేస్తున్నాయి. కోయిలగుంపులు జంటబాయక కలసిమెలసి 
గున్నమామిడి చెట్ల కొమ్మలలో ముసరి సొంపుగా చిగురుటాకులు మెక్కి ఉత్సాహంతో గానం చేస్తున్నాయి. చిలుకల 
గుంపులు మత్తెక్కి త్వరపడుతూ పోరాడుతూ చెలరేగి నేర్పుతో తియ్యని పండ్లుతిని కలకలధ్వనులు సలుపుతున్నాయి. 
పావురాలు చిలుకలనుమించి ఆకసానికి ఎగురుతూ ఆడపావురాలను దగ్గరకు పిలుస్తూ అటూ ఇటూ పోనీయక అద్దుకొంటూ 
తమ నెలవులపై వ్రాలి ఇంపుగా గుబాళిస్తున్నాయి. 


రాజహంసలు అందమైన సరస్సులవద్ద ఉత్సాహంగా ఆడ హంసలతో కలిసి తమ వాడిముక్కులతో లేత తామరతూడులు 
చీల్చి తిని సంతోషంతో సవ్వడి చేస్తున్నాయి. అందమైన ఆ సరస్సులు హంసల కాంతికంటె అధికంగా మిలమిలమెరుస్తూ 
సిరికి నెలవులవంటి బంగారుతామరలతో విరాజిల్లుతున్నాయి. ఆ సరస్సుల అలలలో తడిసిపోయి వదవడ వణకుతూ 
అల్లిబిల్లిగా అల్లుకొని నేలవ్రాలిన దట్టమైన తీగల సందులలో జొరబడి ఇంపైన పూలవాసనలతో బరువెక్కి లోపలకు 
దూరలేక చల్లగాలులు చతికిలపడుతున్నాయి. ఆ గాలులతో కలిసి పై కెగిరిన పుప్పాడులు ఆకసంలో నిండి రంగురంగుల 
మేలుకట్టు చాందినీలను సృష్టిస్తున్నాయి. 


పుప్పొడి రంగులతో కలిసిన కాలువల గట్లమీద ఇచ్చ వచ్చినట్లుగా పచ్చిక గుబురులు మేస్తూ మైమరచి నెమరువేస్తూ 
తమ పెద్దపొదుగులు కదలిస్తూ కామధేనువులు నడచి వస్తున్నాయి. వాటి దూడలు వాడవాడలలో చెంగుచెంగునదూకి 
ఆడుకుంటూ తల్లుల వెంట వెళ్లుతున్నాయి. కామధేనువులు దూడలతోకూడి ఇండ్ల వాకిండ్లు చేరి పౌరులు కోరినన్ని పాలు 
కురుస్తున్నాయి. కోరినవారి కోరికలు తీర్చే కల్పవృక్షాలు ఆ కామధేనువులకు నిలువ నీడనిస్తున్నాయి. ఆ కల్పవృక్షాల 
చిగుళ్ళనూ పూలగుత్తులనూ కోసి మదపుటేనుగులు ఆడఏనుగులకు ప్రేమతో ఇచ్చి సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. ఆ 
మదపుటేనుగులు క్రీడాపర్వతాల సాగసుతో ఒప్పారుతున్నాయి. అవి పదడుచులకు నదకలు నేర్చు ఒజ్జలై మురువుగా 
నడుస్తున్నాయి. ఆ ఏనుగుల శరీరాలు రాచుకోవడం వల్ల కరకుతనం పోయి నున్నబడుతున్న మకరతోరణ స్తంభాలు 
కనువిందు కలిగిస్తున్నాయి. 


మకరతోరణాల స్తంభాల వద్ద రంభ మొదలయిన అప్సరసలు నిలబడి ఉన్నారు. వారు మన్మథుడు ఒరలోనుండి 
తీసిన పదునుకత్తులవలె మెరుస్తున్నారు, నిలుకడగల మెరుపుతీగలవలె ఉన్నారు. కాళ్ళూ చేతులూ మొదలయిన అవయవాలు 
కలిగిన నెలవంకవలె ఉన్నారు. రూపుదాల్చిన మోహినీ విద్యలవలె చూపులకు హాయి కలిగిస్తూ శృంగార రహస్యాలు 
తెలుసుకోవటంలో పేరుగాంచినవారై, విమానాలపై స్వర్ణలోకానికి వచ్చే పుణ్యాత్ములకు త్వరగా ఎదురుపోయి కొందరిని 
సగౌరవంగా వాహనాలపై ఎత్తుకొని/మోసుకుంటూ మరి కొందరని తోడ్కొని పోతున్నారు. 


ఆ నగరానికి చుట్టూ అందమైన అగడ్తలు ఉన్నాయి. ఆ అగడ్తల నీటిలో అంచలూ రాయంచలూ, చక్రవాకాలూ, 
బెగ్గురు పక్షులూ విహారం చేస్తుంటాయి. అందలి కలువలలోనూ, కమలాలలోనూ తుమ్మెదలు సంతోషంతో సంచరిస్తుంటాయి. 


అష్టమస్మంధము 199 


ఆ అగడ్తలు అద్దులేని తరంగాలుగల గంగానది ఆకాశానికి పొంగినట్లు వెరగు కలిగిస్తుంటాయి దేవకన్యలు గుంపులు 
గుంపులుగాచేరి వాటిలోని తేటనీటిలో అందంగా హాయిగా జలకా లాడుకొంటుంటారు. 


ఆ నగరం ముంగిలిలో భద్రమైన బంగారు తలుపులుగల పెద్దగోపురా లున్నాయి. ఆ గోపురాల గడపలను అక్కడి 
దేవవేశ్యలు పూజిస్తుంటారు. ఆ ద్వారాల ప్రక్కన అరుగులపైన రత్నకాంతులు వెదజల్లే ఇంద్రనీలాలస్తంభాలు ఉన్నాయి. 
ఆ నాలుగు ద్వారాలకూ పద్మరాగాల మాలలు వేలాడుతున్నాయి. ఆ ద్వారాల దగ్గర ఉన్న చావిళ్ళలో పరాక్రమ 
వంతులయిన ద్వారపాలకులు ఆయుధాలు ధరించి మెలకువతో కాపలాకాస్తున్నారు. వారు దేవదానవుల యుద్దాల 
ముచ్చటలు ముచ్చటించుకుంటుంటారు. అచ్చటి ఎత్తెన మెట్ల వరుసలు వీరరస సముద్రపు చెలియలికట్టల వంటి అచ్చమైన 
పాలరాళ్ళతో కట్టబడి ఉన్నాయి. అక్కడి కోటలు అత్యంత శోభాయమానమై వజ్రాలతోనూ వెండితోనూ నిర్మించబడి 
ఉన్నాయి. ఆ కోటల పైభాగాలు చంద్రుని కిరణాలు వెల్లివిరిసే తెల్లని అద్దాలవలె ఉన్నాయి. వాటికాంతులు చుక్కలను 
ధిక్కరిస్తుంటాయి. ఆ నగరలక్ష్మి ప్రాయంతో నిండిన యువతివలె మేఘాలను చూస్తూ బ్రహ్మను ప్రార్థించి సంపాదించిన 
బంగారు పరదాలవలె పెద్ద పెద్ద వెండి ప్రాకారాలు ప్రకాశవంతాలై ఉన్నాయి. ఆ ్రాకారాలపై మరకతమణులతో 
నిర్మించిన బురుజులున్నాయి. కోట్ల కొలది గంధర్వ సైనికులు రణసన్నద్ద్ధులై వాటిని కాపాడుతుంటారు. ఆ బురుజులపై 
ఎత్తెన వజ్రాల స్తంభాలున్నాయి. వాటిమీద శత్రువీరుల ప్రాణాలు తీసే ఫిరంగులు అమర్చబడి ఉన్నాయి. వాటికి 
ఇరువైపులా రథాల ఇరుసులు రాచుకొంటూ ఆరిపోని దీపాలవలె సూర్యచంద్ర మండలాలు ్రకాశిస్తుంటాయి. 


ఆ నగరంలోని మేడలు ఆకాశా న్నంటుతుంటాయి. అందలి సుందరీమణులు చంద్రవింబాన్ని నిగ్గుటద్దంగా తలచి 
తొంగి చూస్తూ తమ నొసటిపైని వైలాడే ముంగురులను సరిదిద్దుకొని తిలకాలను అలంకరించుకొంటుంటారు. అప్పుడు 
వారి వెనుక వైపుగా వచ్చిన వారి ప్రియుల ప్రతిబింబాలు కనిపించగానే తమ భర్తలు ఇతరప్రీలను వలచి వారికి 
వశులైనారని భ్రమించి తత్తరపాటుతో వెనుదిరిగి అంతలో ప్రతిబింబాలు మాసిపోగానే ఆ ప్రీలు ఏకాంతంగా తమ 
ప్రియులకోసం నిరీక్షిస్తుంటారు. ముత్యాల హారాలతో కూడిన ఆ ముద్దుగుమ్మల గుబ్బచన్నుల సొగసుతో ప్రక్కల చుక్కలు 
మెరుస్తుండగా ఆ మేడల శిఖరాలను సింగారిస్తూ బంగారు కలశాలు ప్రకాశిస్తున్నాయి. ఆ మేడలలోపల బంగారు 
మయములైన పరుపులూ కిటికీలు ఉయ్యాలలూ మెట్లూ మొదలైనవి ఎంతో మనోహరంగా ప్రకాశిస్తున్నాయి. 


ఆ మేడల బంగారు కిటికీల సందులగుండా కర్పూరమూ కుంకుమపువ్వూ సాంబ్రాణి సువాసనల పొగలు వస్తుంటాయి. 
ఆ పొగలను మేఘాలని భ్రమపడిన నెమళ్లు అనుకోకుండా తమకు పండుగ వచ్చిందని ఆనందంతో తమ రంగురంగుల 
పింఛాలు విప్పి చెట్లకొమ్మలపై నాట్యాలు చేస్తుంటాయి. అవి మన్మథుని శృంగారవిద్యలకు టీకల విధంగా కేకలు 
వేస్తుంటాయి. అప్పుడు నెమళ్ల పింఛాలను అల్లెత్రాళ్లుగానూ, వాటికేకలను ధనుష్టంకారాలుగానూ భావించి వెంటనే 
సూర్యుని పైకి ఉరికే రాహువువలె జెండాలు ఆకాశానికి ఎగురుతున్నాయి. జెండాలు గొడుగులూ తమ యుద్ధ లక్షణాలుగా 
అవక్రపరాక్రమంతో విజ్బంఖీంచి పెద్దపులులవలె, ఏనుగులవలె, సింగాలవలె, శరభాలవలె, తోకచుక్కలవలె శత్రువులను 
లెక్కచేయకుండా కేకలు వేస్తూ గుములు గుములై వీరసైనిక సమూహాలు రాక్షసులతో ద్వంద్వయుద్దాలు చేయటం కోసం 
దుముకుతున్నారు. 


ఖడ్దాలూ శూలాలూ మొదలయిన ఆయుధాలు తళతళమెరుస్తూ దిక్కుల చివరివరకూ వ్యాపించగా చక్రాల ధ్వనులు 
ఉరుములవలె ధ్వనింపగా వీరుల శరవర్నాలతో మేఘాలవలఠె ఒప్పుతున్న తేరులు వెలుగొందుతున్నాయి. ఆ తేరులకు 


200 శ్రీమహాభాగవతము 


సూర్యునిగుర్రాలను వాయువునూ మనస్సునూ మీరిన వేగంతో పరుగెత్తగల గుర్రాలు పూన్పబడి ఉన్నాయి. ఆ నగరంలో 
ఎత్తైన తెల్లని మదపుటేనుగులున్నాయి. వాటి చెక్కిళ్ళ మీది మదజలబిందువుల సమూహాలు వేయికళ్ళవేలుపురేని (ఇంద్రుని) 
బెదార్యవిశేషాలను లెక్కకడుతున్నట్లు ఉంటాయి. ఇంద్రుణ్ణి సందర్భించటానికి గుమికూడిన సమస్త దిక్పాలకుల శుభకరాలైన 
చేతుల బంగారు మురువులనుండి రాలిన ధూళలికణాలతో ఆ పట్టణంలోని వీధులన్నీ నిండి ఉన్నాయి. ఆ దారులకు పై 
భాగాలలో లక్షల విమానాలు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. అవి రోహణ పర్వతం చరియలవలె వెలుగులను 
వెదజల్లుతుంటాయి. ఆ విమానాలలో తమ ప్రియులతో విహరించే అందగత్తెలు ఖేరీ వీణా పణవమూ మద్దెలా బాకా 
శంఖం మొదలయినవాటిని (మోగిస్తూ వాటికి తగినట్లు పాటలు పాడుతూ నాట్యాలు చేస్తుంటారు. ఆ నగరంలోని 
చతుపష్పథాలలోని గృహ పరంపరల ముంగిళ్ళలో పెద్దపెద్ద రత్నదీపాలు వెలుగుతుంటాయి. దేదీప్యమానాలైన 
సభామంటపాలలో చింతామణులు ప్రకాళిస్తుంటాయి. 


“స్వర్ణ నగరం సముద్రంలా అనిమిషకౌశిక వాహినీవిశ్రుతమై ఉన్నది (చేపలతోనూ నదులతోనూ పేరెన్నికగన్నది/ 
దేవతలతో ఇంద్రునితో ఆకాశగంగతో పేరెన్నికగన్నది). ఆ నగరం వేదవాక్యంలా ఆకల్మషసువర్ణ ప్రభూతమై ఉన్నది 
(పవిత్రమైన అక్షరాలతో నిండినది / నిర్మలమైన బంగారంతో అతిశయించినది). ఆ పురం శివుని కంఠం మాదిరిగా 
భోగిరాజకాంతమై ఉన్నది (సర్పరాజుతో ప్రకాశిస్తున్నది / ధనవంతులయిన ప్రభువులతో ఒప్పుతున్నది). ఆ పట్టణం 
జవరాలి వక్షోజం వలె సువృత్తమై ఉన్నది (గుండ్రముగానున్నది / మంచి చరిత్రకలిగినది). ఆ నగరం శ్రీరామచంద్రుని 
తేజస్సువలె ఖరదూషణాది దోషాచరులకు చేరరానిదై ఉన్నది (ఖరుడు, దూషణుడు మొదలయిన రాక్షసులకు చేరటానికి 
శక్యంకానిది / కఠినమైన నిందలు మొదలగు దోషములు ఆచరించువారికి పొంద శక్యంకానిది). ఆ పురం విద్వాంసుని 
చరిత్రవలె అమలాంతరంగ ద్యోతమానమైనది (స్వచ్చమైన హృదయాలకు స్ఫురించేది / నిర్మల మనస్ములయిన ఫుణ్యాత్ములతో 
ప్రకాశించేది). 


ఆ నగరం అభిమానవంతుని ప్రవర్తనం వలె సన్మార్లభాతి సుందరమైనది (మంచిమార్గంలో మిక్కిలిచక్కగా ప్రకాళించేది/ 
ఆకాశమార్లమందలి చుక్కలతో మిక్కిలి చక్క్మనెనది). ఆ పట్టణం అందమైన ఉద్యానవనం వలె రంభాంచితాశోకపున్నాగమైనది 
(అరటి చెట్లతో కూడిన అశోకవృక్షాలు పున్నాగ వృక్షాలు కలది / రంభతో కూడి ఆనందంగా ఉన్న పురుషశ్రేష్టులు కలది). 
ఆ పురం సురపొన్నవృక్షంవలె సురభిమనో విశేషమైనది (సుగంధంతోకూడిన పుష్పాలతో అతిశయించినది / కామధేనువులతోను 
దేవతలతోను నిండినది). ఆ నగరం ఆదిశేషుని శిరస్సువలె ఉన్నత క్షమావిశారదమైనది (మహోన్నతమైన భూమండలం 
కలది / విశేషమైన క్షమాగుణంతో ఒప్పారుతున్నది). ఆ పట్టణం శరత్కాలం మాదిరిగా ధవళజీమూత ప్రకాశితమైనది 
(తెల్లని మేఘాలతో విరాజిల్లునది / తెల్లని కొండలతో ప్రకాశించునది). ఆ నగరం కృష్ణాజిన దానంవలె సరస తిలోత్తమమైనది. 
(మంచి నువ్వులతో ఒప్పారినది / సరసురాలైన తిలోత్తమతో ఒప్పారినది). ఆ పురం ఉత్తమపురుషుని వాక్కు వలె అనేక 
సుధారస ప్రవర్నమైనది (అఖండమైన తియ్యదనాన్ని వర్షించేది / అఖండమైన అమృతవర్నాన్ని వర్షించేది). 


ఆ పట్టణం వర్షబుతువు ప్రారంభంవలె ఉల్లసదింద్రగోపమైనది (ప్రకాశించే ఆరుద్రపురుగులు గలది/ ప్రకాశించే 
ఇంద్రునిచేత రక్షింపబడేది). ఆ నగరం నందీశ్వరుని మూపురంవలె విచక్షు రార్యాలంకృతమైనది (శివపార్వతులతో 
అలంకరింపబడినది / వెల్పుపెద్దలతో విరాజిల్లునది). ఈ విధంగా ఐశ్వర్యవంతమై పరమధన్యమైన ఆ అమరావతీ 
నగరానికి చేరి బలిచక్రవర్తి పట్టణం కోటను చుట్టుముట్టడానికి సైన్యాలకు ఆజ్ఞ ఇచ్చినాడు. అన్ని దారులనూ అరికట్టి గట్టి 
పట్టుదలతో ఉన్నాడు. 


అష్టమస్మంధము 201 


విశే : అమరావతీ నగరవర్ణనం రెండేసి అర్భాలుగ శ్లేషతో సాగింది. ఇలాంటి వర్ణనలు బాణభట్టు, దండి మొదలయినవారి 
బాణిలో సాగును. 


క. మాయరు; నగవులకును; గను, మూయరు కాలంబుకతన ముదియరు ఖలులన్‌ 
డాయరు పుణ్యజనంబులం, బాయరు సురరాజు వీటి ప్రమదాజనముల్‌. శశీరి 

ప్రతి : సురరాజువీటి= అమరావతి అనే పేరుగల ఇంద్రపట్టణమందలి; ప్రమదాజనముల్‌= ప్రీలు మాయరు= మలినము 
చెందరు; నగవులకునున్‌= నవ్వులాటలకయినను; కనుమూయరు= నేత్రములు మోద్బరు; కాలంబుకతనన్‌= వయస్సు 
చేతనయినను; ముదియరు= ముసలితనమును పొందరు; ఖలులన్‌= దుర్మార్దులను; డాయరు= చేరరు; పుణ్యజనంబులన్‌= 
పుణ్యాత్ములను; పాయరు= విడువరు. 

తా ; అమరావతీ పురాన ఉండే ప్రీలకు మలినంపొందుట, కన్నులార్చుట, ముసలితనం పొందుట, దుర్మార్గులను చేరుట, 
పుణ్యాత్ములను విడుచుట అనేవి లేవు. 


వ. అప్పుడు. శశ9్రి 


క. దుర్భరదానవశంఖా, విర్భూతధ్వనులు నిండి విబుధేంద్రవధూ 

గర్భములు పగిలి లోపలి, యర్భకతతు లావు రనుచు నాక్రోశించెన్‌. 450 
ప్రతి: దుర్భర= భరింపశక్యముకాని; దానవ = రాక్షసులయొక్క శంఖ= శంఖములనుండి; ఆవిర్భూత= పుట్టిన; ధ్వనులు= 
శబ్దాలు; నిండి; విబుధ+ఇంద్ర వధూ= దేవతలయొక్క ఇంద్రుని యొక్క ప్రీల; గర్భములు= కడుపులు; పగిలి= బ్రద్దలయి; 
లోపలి= ఆ గర్భములయందుండునట్టి అర్భకతతులు= శిశుసముదాయములు; ఆవురనుచున్‌= ఆవురుమని; ఆక్రోశించెన్‌= 
రోదనముచేసెను. 


తా ; దానవనాథులు చేసిన శంఖారావములు భయంకరంగా వినిపించటంచే దేవతాప్రీల గర్భాలు పగిలి ఆ గర్భాలలోని 
శిశువులు భయంతో రోదించినారు. 


వ. అంత. శీర్‌ 1 


సీ బలి వచ్చి విడియుట బలఖేది వీక్షించి గట్టిగాంగోటకుంగాంపు వెట్టి 
దేవవీరులుందాను దేవతామంత్రిని రప్పించి సురవైరి రాకంజెప్పి 
ప్రళయానలునిభంగి భాసిల్లుచున్నాండు ఘోరరాక్షసులను గూడినాండు 
మన కోడి చని నేండు మరల వీండేతెంచె నే తపంబున వీని కింత వచ్చి? 


ఆ. నీ దురాత్మకునకు నెవ్వండు దోడయ్యె?, నింక వీని గెల్వ నేది త్రోవ? 
యేమి సేయువార? మెక్కడి మగంటిమి?, నెదురు మోహరింప నెవ్వండోపు? 452 


ప్రతి : బలి= బలిచక్రవర్తి; వచ్చి; విడియుట= విడిది చేయుట (ముట్టడించుట); బలభేది= ఇంద్రుడు; వీక్షించి= చూచి; 
గట్టిగాన్‌= దృఢముగా; కోటకున్‌= దుర్గమునకు; కాంపు+పెట్టి= కాపలా ఏర్పాటుచేసి; దేవవీరులున్‌= పరాక్రమవంతులగు 


202 శ్రీమహాభాగవతము 


దేవతలును; తానున్‌= తానును; దేవతామంత్రిని= బృహస్పతిని; రప్పించి= పిలిపించి; సురవైరిరాకన్‌= బలిచక్రవర్తి 
ఆగమనమును; చెప్పి; ప్రఠయ= ప్రళభయకాలమందలి; అనలునిభంగిన్‌= అగ్నిహోత్రునివలె; భాసిల్లుచు +ఉన్నాడు = వెలుగుతూ 
ఉన్నాడు; ఘోరరాక్షసులను= భయంకరులైన రక్కసులను; కూడినాడు= కూడి ఉన్నాడు; మనకు+ఓడి= మనతో 
పరాజయంపొంది; చని= పారిపోయి; నేండు= ఇప్పుడు; మరలన్‌= తిరుగ; వీండు= ఈతడు; ఏతెంచెన్‌= వచ్చాడు; 
వీనికిన్‌= ఈబలికి; ఏతపంబునన్‌= ఏతపస్సుచే; ఇంతవచ్చెన్‌= ఇంతబలముకలిగెను?; ఈ దురాత్ముకునకున్‌= ఈ 
దుష్టచిత్తునకు; ఎవ్వడు= ఏ బలవంతుడు; తోడయ్యెన్‌= సహాయమైనాడు?; ఇంకన్‌= ఇంకమీదట,; వీనిన్‌= వీనిని; 
గెల్వన్‌= గెలుచుటకు; ఏదిత్రోవ? = మార్గమెద్ది?; ఏమి+చేయువారము= మనమేమి చేయుదము; ఎక్కడిమగంటిమి= 
ఎక్కడి పౌరుషం?; ఎదురు మోహరింపన్‌= దండెత్తి ఎదుర్శొనుటకు; ఎవ్వండు +ఓపున్‌= ఎవడు సమర్ధుడు? 


తా : బలిచక్రవర్తి అమరావతిని ముట్టడించటాన్ని గమనించిన ఇంద్రుడు కోటకు బలమైన కాపలా పెట్టించినాడు. 
'సేనాధిపతులతో సమాలోచన ప్రారంభించినాడు. దేవగురువు మంత్రియు అగు బృహస్పతిని పిలిపించినాదు. 
దండయాత్రనుగురించి వివరించినాడు. 'వాడు (బలి) ప్రళయాగ్నివల మండిపడుతున్నాడు. బలవంతులైన రాక్షసులతో 
కూడి ఉన్నాడు. మనతో ఓడిపోయి మరల ఇప్పుడు వచ్చినాడు. ఏ తపస్సుచేత వీడికి ఇంతటి బలం వచ్చింది? ఈ 
దురాత్మునికి ఎవడు సహకారి అయినాడు? వీడిని గెలవడానికి దారి ఏది? ఏమి చేద్దాము? వీడిని ఎదిరించి నిలువగల 
వీరుడు ఎవడు అని పలికినాడు. 


క. (మింగెడు నాకాశంబును, బొంగెడు నమరాద్రికంటెంబొడువై వీండున్‌ 

మ్రింగెడుంగాలాంతకు క్రియ, భంగించును మరలంబడ్డంబంకజగర్భున్‌. 4గ్‌తి 
ప్రతి : వీండున్‌= ఈ బలిచక్రవర్తి ఆకాశంబును= ఆకసమును; మింగెడున్‌= కబళిస్తాడు; అమరాద్రికంటెన్‌= (దేవగిరి) 
మేరువుకన్నను; పొడువై= పొడుగుగలవాడై (ధీరుడై) పొంగెడున్‌= విర్రవీగుతున్నాడు; కాలాంతకు క్రియన్‌= కాలయమునివలె; 
మ్రింగెడున్‌= మ్రింగును; మరలంబడ్డన్‌= తిరుగబడినయెడల; పంకజగర్భున్‌= బ్రహ్మదేవునినైనను; భంగించున్‌= 
భంగపరుస్తాడు. 
తా : ఈ బలిచక్రవర్తి మెరుపర్వతానికన్నా ఎత్తుగా విజ్బృంభీస్తూ ఆకాశాన్ని మింగేటట్లున్నాడు. లోకాలను మింగివేసే 
కాలాంతకునివలె ఉన్నాడు. ఎదిరిస్తే వీడు బ్రహ్మనుకూడా భంగపరుస్తాడు. 


క. ఈరాదు రాజ్యమెల్లను, బోరాదు రణంబు సేయం; బోయితి మేనిన్‌ 

రారాదు; దనుజుచేతను, జారా; దిటమీంద నేమి జాడ మహాత్మా!” 4గ్‌4 
ప్రతి : మహాత్మా ఓ గురువర్యా (బృహస్పతీ!); రాజ్యము+ఎల్లను= మనరాజ్యమంతయు; ఈరాదు= ఈయకూడదదు; 
రణంబు+చేయన్‌= యుద్ధముచేయుటకు; పోరాదు= వెళ్లకూడదు; పోయితిమి +ఏనిన్‌= వెల్లితిమా; దనుజుచేతను= ఆ 
రాక్షసుని చేతినుండి; రారాదు= రాలేము; చారాదు= చావకూడదు; ఇటమీందన్‌= ఇంక మీదట; ఏమిజాడ= దారి ఏది? 
తా : “ఓ గురువర్యా! రాజ్యమంతాకూడా బలిచక్రవర్తికి ఈయలేము. యుద్ధం చేయటానికీ పోలేము, పోతే వాడి నుండి 
తప్పించుకొనలేము. చూచి చూచి చావలేము. ఇక మీదట ఏది దారి?” 


వ. అనిన సురరాజునకు నాచార్యుం డిట్లనియె. 4ీర్‌ర్‌ 


అష్టమస్మంధము 203 


ప్రతి : అనినన్‌= అనిపలుకగా; సురరాజునకున్‌= దేవేంద్రునితో; ఆచార్యుండు= దేవగురువు (బృహస్పతి) ఇట్లు+అనియెన్‌= 
ఈ విధముగా పలికెను. 


తా : అని పలికిన దేవేంద్రునితో బృహస్పతి ఇలా అన్నాడు. 

సీ. “వినవయ్య దేవేంద్ర! వీనికి సంపద బ్రహ్మవాదులు భృగుప్రవరు లర్ధి 
నిచ్చిరి రాక్షసు నెదురను నిలువంగ హరి యీశ్వరుండు దక్క నన్యజనులు 
నీవును నీ సముల్‌ నీకంటె నధికులుం జాలరు; రాజ్యంబు సాలు; నీకు 
విడిచిపోవుట నీతి విబుధనివాసంబు; విమతులు నలంగెడు వేళ సూచి 


తే. మరలి మజునాండు వచ్చుట మా మతంబు,, విప్రబలమున వీనికి వృద్ధి వచ్చి 
వారింగైకొన కిటమీంద వాండి సెడును;, దలంగు మందాంక రిపు పేరు దదవవలదు. 456 


ప్రతి : దేవేంద్ర= ఓ దేవేంద్రుడా!; వినవయ్య= వినుమయా!; వీనికిన్‌= ఈ బలికి; సంపదన్‌= సంపత్తును; బ్రహ్మవాదులు= 
వేదాంతవేత్తలయిన; భృగుప్రవరులు= శుక్రాచార్యులు, అర్ధిన్‌= కోరికతో; ఇచ్చిరి= ఒసగిరి; రాక్షసునెదురన్‌= రక్మసునిముందు; 
నిలువంగన్‌= నిల్చుటకు; హరి= విష్ణువు; ఈశ్వరుడున్‌= శివుడును; తక్మన్‌= తప్పించి; అన్యజనులున్‌= ఇతరులునూ; 
నీవును= నీవూ; నీ సముల్‌= నీతో సమానమైనవారునూ; నీకంటెన్‌= నీకన్నను; అధికులున్‌= గొప్పవారును; చాలరు= 
సమర్భులుకారు; నీకున్‌= నీకు; రాజ్యంబు+చాలు= రాజ్యంచేయటం చాలు; విబుధనివాసంబున్‌= దేవలోకమును; విడిచి= 
వదలి; పోవుట= వెళ్లుట; నీతి= న్యాయము (మంచిది); విమతులు= శత్రువులు; నలంగెడువేళన్‌= ఓడిపోయిన సమయమును; 
చూచి= పరిశీలించి; మరలి= తిరుగు మజునాండు= రెండవదినమున; వచ్చుట= ప్రవేశించుట; మామతంబు= మా 
అభిప్రాయము; విప్రబలమునన్‌= వేదపండితులైన విఫప్రల వాగ్బలముచే; వీనికిన్‌= ఈ బలికి; వృద్ధివచ్చెన్‌= అభివృద్ధికలిగింది; 
వారిన్‌= ఆ రాక్షసులను; కైకొనక = సమ్మతించకపోతే (చేరదీయని యెడల); ఇటమీందన్‌= ఇంకమీదట; వాండిచెడును= 
పౌారుషముపోవును; రిపుపేరున్‌= శత్రునామమును; తదవవలదు= స్మరింపగూడదు; అందాకన్‌= అప్పటివరకు; తలం 
గుము= తొలగిపొమ్ము 

తా : ఓ ఇంద్రా! వినుము. భృగుప్రవరులు బలికి బలసంపదను సమకూర్చినారు. ఈ రాక్షసుని ఎదుట నిల్చుటకు 
హరిహరులకుతప్ప ఇతరులకును, నీకును, నీకన్నా అధికులకును శక్యంకాదు. నీవు ఇప్పుడు రాజ్యాన్ని విడిచిపోవటమే 
మంచిది. విరోధులకు కష్టాలు వచ్చినపుడు పసిగట్టి మరల అమరావతికి చేరటం మేలని నా అభిప్రాయం. వేదపండితులైన 
విప్రుల వాగృలముచె వీడికి ఇంతటి శక్తి సమకూరింది. ఇకపై వీడు బ్రాహ్మణులను గౌరవించడు. అందువల్ల వీని 
పరాక్రమం సన్నగిల్లుతుంది. అంతవరకు శత్రునామం కూడా స్మరింపక తొలగిపోవటం మేలు. 


క. పరు గెలువవలయు నొందెను, సరిపోరంగ వలయు నొందెం జావలె నొందెన్‌ 
సరి గెలుపు మృతియు దొరకమి, సరసంబుగ మున్న తొలంగి చనవలె నొందెన్‌. 457 


ప్రతి : పరున్‌= శత్రువును; గెలు వవలయున్‌+ఒందెను= జయించటమో; సరిన్‌= సమానంగా; పోరవలయున్‌+ఒందెన్‌= 
కలహించటమో; చావలె+నొందెన్‌= చావటమో; సరి= సరియైనది; గెలుపున్‌= జయమును; మృతియున్‌= చావును; 


204 శ్రీమహాభాగవతము 


దొరకమిన్‌= లభింపకున్నచో; సరసంబుగన్‌= చక్కగా మున్న ముందే; తొలంగిచనవలెన్‌ ఒందెన్‌= తప్పించుకొని 
పారిపోవటమో (చేయాలి) 


తా : విరోధిని జయించటమో, సమానంగా పోట్లాదటమో, చావటమో జరగాలి. జయించటమో, చావులేని పక్షంలో 
పారిపోవటమో మంచిది. 


విశే : పరిస్థితులు అనుకూలించనప్పుడు ఉన్న వాటినే పట్టుకొని(వైలాడటం వివేకం కాదు. అహంకారం పనిచేయదు. 
పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తప్పుకోవటం మంచిదనే నీతిని ఈ పద్యం బోధిస్తుంది. 


వ. అనినం గార్యకాల ప్రదర్శియగు బృహస్పతి వచనంబులు విని కామరూపులై దివిజులు త్రివిష్టపంబు 
విడిచి తమ తమ పొందుపట్లకుం జనిరి; బలియునుం బ్రతిభట వివర్ణిత యగు దేవధాని నధిష్టించి 
జగత్రయంబునుం దనవశంబు సేసికొని విశ్వవిజయుందై పెద్దకాలంబు రాజ్యంబు సేయుచుండె; 
శిష్యవత్సలులగు భృగ్వాదు లతనిచేత శతాశ్వమేధంబులు 'సేయించిరి; తత్కాలంబున. శేర్‌తి 


ప్రతి : అనినన్‌= అనిపలుకగా; కార్యకాలప్రదర్శియగు= కార్యమును సమయమును తెలుపునట్టి వాడయిన; 
బృహస్పతివచనంబులున్‌= గురువాక్యమును; విని= ఆలించి; కామరూపులై= ఇష్టమయిన ఆకారమును పొందినవారయి; 
దివిజులు= దేవతలు; త్రివిష్టపంబున్‌= స్వర్గమును; విడిచి= వదలి తమతమ= తమతమయొక్క పొందుపట్లకున్‌= 
నివాస స్థలములకు; చనిరి= వెడలిపోయిరి; బలియున్‌= బలిచక్రవర్తియును; ప్రతిభట= శత్రువీరులచే; వివర్దితయగు= 
విడిచి పెట్టబడిన; దేవధానిన్‌= దేవరాజధానిని; అధిష్టించి= ఆశ్రయించి; జగత్రయంబునున్‌= మూడులోకాల్సీ; తనవశంబు= 
స్వాధీనం; చేసికొని= ఉంచుకొని; విశ్వవిజయుందయి= ప్రపంచమును జయించినవాదడయి; 'పెద్దకాలంబు= చాలాకాలము; 
రాజ్యంబు+చేయుచుండెన్‌= రాజ్యపాలనం చేస్తుండెను; శిష్యవత్సలులు= శిష్యలయందు వాత్సల్యంకలవారు; అగు= 
అయిన; భృగు+ఆదులు= శుక్రాచార్యులు మొదలయినవారు, అతనిచేతన్‌= ఆ బలిచక్రవర్తిచేత; శత +అశ్వమేధంబులు = 
నూరు అశ్వమేధయాగాలను; చేయించిరి= ఒనర్పించిరి; తద్‌+కాలంబునన్‌= ఆ సమయాన. 

తా : దేవగురువైన బృహస్పతి ఏపని చేయాలో ఎప్పుడు చేయాలో చక్కగా దర్శింపగలిగినవాడు. ఇంద్రాదిదేవతలకు 
సమయోచిత కర్తవ్యాన్ని బోధించినాడు. ఆయన చేసిన ఉపదేశము విన్న దేవతలు తమకు ఇష్టమైన రూపాలు ధరించి 
అనుకూలమైన తావులకు వెళల్లిపోయినారు. అప్పుడు శత్రువులు విడిచిపెట్టిన అమరావతిని బలి ఆక్రమించినాడు. బలి 
మూడులోకాలను తనవశం చేసికొని విశ్వవిజయుడై చాలాకాలం రాజ్యం చేసినాడు. శుక్రాచార్యుడు మొదలయిన 
దానవవాత్సల్యం కలవారు అతనిచేత నూరు అశ్వమేధయాగాలను చేయించినారు. 


శా. అర్జుల్‌ వేండరు; దాతలుంజెడరు; సర్వారంభముల్‌ పండుం; బ 

త్యర్థుల్‌ లేరు; మహోత్సవంబులను దేవాగారముల్‌ వొల్చుం; బూ 

ర్జార్థుల్‌ విప్రులు; వర్షముల్‌ గురియుం గాలార్హంబులై ధాత్రికిన్‌ 

సార్ధంబయ్యె వసుంధరాత్వ మసురేంద్రాధీశు రాజ్యంబునన్‌. 459 
ప్రతి : అసురేంద్ర+అధీశు= రాక్షసరాజయినబలిచక్రవర్తియొక్క రాజ్యంబునన్‌= రాజ్యంలో; అర్భుల్‌= యాచకులు; వేం 
డరు= కోరరు; దాతలున్‌; చెడరు= నశింపరు; సర్వ+ఆరంభముల్‌= అన్నిప్రయత్నాలును; పందున్‌= ఫలించును (నెరవేరును); 


అష్టమస్మంధము 205 


ప్రత్యర్థుల్‌= విరోధులు; లేరు= కాన్సింపరు; దేవ+అగారముల్‌/ఆగారముల్‌= దేవాలయాలు; మహోత్సవంబులను= 
గొప్పపండుగలతో (తిరునాళులతో); పొల్పున్‌= ప్రకాశించును; విప్రులు= వేద పండితులు; పూర్ణ+అర్జుల్‌= కోరికలు 
నెరవేరినవారు అనగా అపరి[గ్రహులు అని అర్థం. ఎటువంటి దానమిచ్చినా స్వీకరింపనివారు; ధాత్రికిన్‌= భూమికి; 
కాల+అర్జంబులై= సమయానుకూలములై; వర్షముల్‌= వానలు; కురియున్‌= వర్షించును; వసుంధరాత్వము= (భూమికి) 
వసువును ధరించినది (ధనముకలది) అనేమాట; సార్ధంబయ్యెన్‌= అర్థ్ధయుక్తమైనది. 


తా : బలిచక్రవర్తి పాలనలో యాచించే దుస్థితి ఎవ్వరికీ లేదు. దానమిచ్చే దాతకు లోటులేదు. ప్రయత్నాలన్నీ ఫలిస్తున్నాయి. 
ఎవ్వరికీ శత్రువులు లేరు. దేవాలయాలలో మహోత్సవాలు వేడుకలు జరిగేవి. వేదవేత్తలైన (బ్రాహ్మణుల కెటువంటి 
కోరికలు లేవు. వారు సంపూర్ణ మనోరథసిద్ధి గలవారు. సకాలానికి సరియైన వానలు పుష్కలంగా కురిసేవి. భూమికి 
“'వసుంధరి (బంగారును ధరించేది) అనే పేరు సార్థకమైనది. 


వ. అంత. 460 


సీ, తన తనూజుల ప్రోలు దనుజులు గొనుటయు వెల్పు లెల్లను డాంగ వెడలుటయును 
భావించి సురమాత పరితాపమునంబొంది వగ ననాథాకృతి వనరుచుండ 
నా యమ్మ పెనిమిటి యగు కశ్యపబ్రహ్మ మజియొకనాండు సమాధి మాని 
తన కుటుంబినియున్న ధామంబునకు నేగి నాతిచే విహితార్చ్సనములు వదడసి 


ఆ. వంది వ్రాలి కంది వాడిన యిల్లాలి, వదనవారిజంబు వడుపుంజూచి 
చేరందిగిచి మగువచిబుకంబు పుడుకుచు, వారిజాక్షి! యేల వగచె దనుచు. 461 


ప్రతి : సురమాత= దేవతలతల్లియగు అదితి; తన తనూజుల ప్రోలున్‌= తన కుమారులయొక్క పట్టణమును; దనుజులు= 
రాక్షసులు; కొనుటయున్‌= ఆక్రమించుకోవడం; వేల్పులు+ఎల్లన్‌= దేవతలందరు; డాంగన్‌= దాగుకొనుటకు; వెడఅటయును= 
తరలి పోవుటయును; భావించి= ఆలోచించి; పరితాపమున్‌+పొంది= దుఃఖపడి; వగన్‌= విచారముతో; అనాథాకృతిన్‌= 
అనాథలవలె; వనరుచున్‌+ఉందన్‌= బాధపడుతూ ఉండగా, ఆయమ్మపెనిమిటి అగు= అదితిమగడైన; కశ్యపబ్రహ్మ= 
కశ్యపప్రజాపతి; మజియొకనాండు= ఒకానొకదినమున; సమాధిన్‌మాని= తపమునువిడిచి; తనకుటుంబిని+ఉన్న= తనభార్య 
ఉండిన; ధామంబునకున్‌= ఇంటికి; ఏగి= పోయి; నాతిచేన్‌= ఆమెచే; విహిత+అర్చనములు= ఇష్టములగు పూజలు; 
పడసి= పొంది; వంది= విచారించి; వ్రాలి= మూర్చిల్లి కంది= దుఃఖించి; వాడినయిల్లాలి= వడలిపోయిన భార్యయొక్క 
వదనవారిజంబువడుపున్‌ = ముఖపద్మముయొక్క కృశత్వాన్నిి చూచి= కని; చేరన్‌ +తిగిచి= చేరదీసుకొని; 
మగువచిబుకంబున్‌= భార్యయొక్క గడ్డాన్ని పుడుకుచున్‌= అంటుచు; వారిజాక్షి= ఓ పద్మనయనా!; ఏల వగచెదు?= 
ఎందుకు విచారిస్తావు?; అనుచున్‌= అంటూ... 


తా : బలిచక్రవర్తి చేతిలో దేవతలంతా ఓటమి చెంది పారిపోయి అజ్ఞాతంగా ఎక్కడో దాగినారని తెలిసిన దేవమాత అదితి 
దుఃఖంతో అనాథవలె కుమిలిపోతూ ఉంది. ఒకనాడు ఆమె భర్రయగు కశ్యపప్రజాపతి తపస్సును విరమించి ఆమెవద్దకు 
వచ్చాడు. ఆమె భర్తకు చేయవలసిన సేవలన్నీ చేసింది. ఆమె ముఖము విచారముతో కందిపోవటాన్ని గమనించిన 
కశ్యపుడు (ప్రేమగా ఆమె చిబుకాన్ని పట్టుకొని బుజ్జగిస్తూ ఏల ఏడ్చెాదవంటూ 


206 శ్రీమహాభాగవతము 


వ. అ మృహాత్ముండిట్లనియె. 462 
ప్రతి : ఆ+మహాత్ముండు= ఆ తపఃప్రభావశాలి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


మ. 'తెజవా! విప్రులు పూర్ణులే? చెలంగునే దేవార్చనాచారముల్‌? 
తజితో వేలుతురే గృహస్థులు? సుతుల్‌ ధర్మానుసంధానులే? 
నెజి నభ్యాగత కోటి కన్న మిదుదే? నీరంబునుంబోయుదే? 
మఅలే కర్ణుల దాసులన్‌ సుజనులన్‌ మన్నింపుదే? పైదలీ? 463 


ప్రతి : తెజవా= ఓ ఇంతీ!; పైదలీ= ఓ కాంతా!) విప్రలు= వేదవేత్తలైన బ్రాహ్మణులు; పూర్ణులే?= ఏ లోటూ లేకుండా 
నిండుగా ఉన్నారా?; దేవార్చన+ఆచారముల్‌= దేవతాపూజలు మొదలయిన ఆచారాలు; చెలంగునే= సరిగా జరుగుతున్నవి 
కదా!; గృహస్థులు = గృహస్థధర్మమున ఉన్నవారందరూ; తథితోన్‌= సమయము తప్పకుండా; వేలుతురే= అగ్నిహోత్రాది 
కృత్యములను చేస్తున్నారా?; సుతుల్‌= కుమారులు; ధర్మానుసంధానులే= ధర్మము తప్పకుండ నడుస్తున్నారా?) నెటిన్‌= 
నిండుగా; అభ్యాగతకోటికిన్‌= అభ్యాగతులైవచ్చినవారికి (అతిథులకు) అన్నము+ఇడుదే? = అన్నము పెట్టుచుంటివా?; 
నీరంబునున్‌= ఉదకమును; పోయుదే? = పోస్తున్నావా?; అర్జులన్‌= యాచకులను; దాసులన్‌= సేవకులను; సుజనులన్‌= 
సత్పురుషులను; మజలేక= పరాకులేకుండా; మన్నింపుదే? = గౌరవిస్తున్నావా? 

తా : ఓ ఇంతీ! వేదములు చదివిన బ్రాహ్మణులు ఏ లోటులేక సుఖంగా ఉన్నారా? దేవతార్చనాది ఆచారాలు జరుగుతున్నాయా? 
గృహస్థులు ప్రతిదినము చేయవలసిన అగ్ని హోత్రాదికర్మములను సమయముతప్పకుండా చేస్తున్నారా? కుమారులు 
ధర్మము తప్పకుండా నడుస్తూ ఉన్నారా? అభ్యాగతులకు అన్నపానాదులు సరిగా ఇచ్చుచుంటివా? యాచకులను, సేవకులను, 
సుజనులను, పరాకులేకుండా గౌరవించుచుంటివా? 


ఆ. అన్నమైనం దక్రమైనం దోయంబైన, శాకమైనం దనకు జరుగుకొలంది 

నతిథిజనులకడ్డ మాడక యిడరేని, లేమ! వారు కలిగి లేనివారు. 464 
ప్రతి : లేమ= ఓ అబలా!; అన్నమైనన్‌= ఆహారమయినను; తక్రమైనన్‌= మజ్జిగయయినను; తోయంబైనన్‌= నీళ్లయినను; 
శాకమైనన్‌= కూరయైనను; తనకున్‌= తనకు; జరుగుకొలందిన్‌= (సాగినంత) ఈయదగినంత; అతిథులకున్‌= అతిథులుగా 
వచ్చినవారికి; అడ్డమాడక= లేదనిచెప్పక; ఇడరు+ఏని= ఈయకున్నయెడల; వారు= అట్టివారు; కలిగి= ఉండియు; 
లేనివారు= దరిద్రులు. 


తా: అన్నంకానీ, మజ్జిగకానీ, నీళ్లుకానీ, కూరకానీ, తమకు ఉన్నంతలో అతిథులకు లేదనకుండా పెట్టాలి. అలా 
పెట్టనివారు ఎంత ధనవంతులైనా పేదవారే! 


వ. మతియు. 465 


ఆ. నెలంత! విష్ణునకును నిఖిలదేవాత్మున, కాననంబు శిఫీయు నవనిసురులు 
వారు దనియందనియు వనజాతలోచనుం, డతండు దనియ జగము లన్ని దనియు. 466 


అష్టమస్మంధము 20/ 


ప్రతి : నెలంత!= ఓ కాంతా!; నిఖిల దేవ +ఆత్మునకున్‌= సమస్త దేవతాస్వరూపుడయిన; విష్ణునకునున్‌= హరికి ఆననంబు= 
ముఖము; శిఖియున్‌= అగ్నిహోత్రమును; అవనిసురులు= భూ దేవతలైన బ్రాహ్మణులు; వారుతనియన్‌= వారు (అగ్నివోత్రుడు, 
బ్రాహ్మణులు) తృప్తి పొందినచో; వనజాతలోచనుండు= పద్మాక్షుడగుహరి; తనియున్‌= తృప్తిపొందును; అతండు తనియన్‌= 
ఆ హరి తృప్పిపొందినచో; జగములన్ని= సర్వలోకాలు; తనియున్‌= తృప్పిపొందును. 

తా ; విష్ణువుకు ముఖము అగ్ని మరియు బ్రాహ్మణులు. కనుక అగ్ని బ్రాహ్మణులు తృప్పిపొందితే విష్ణువుకూడా తృప్తిని 
పొందుతాడు. విష్ణువు తృప్తిపడితే సమస్తలోకాలూ కూడా తృప్తిపడతాయి. 


క. బిడ్డలు వెజతుర నీ కజ, గొడ్డంబులు సేయ కెల్ల కోడండ్రును మా 

ఉొడ్డారింపక నడతురె, యెొడ్డము గాకున్నదే మృగేక్షణ; యింటన్‌! 467 
ప్రతి : మృగ+ఈక్షణ = లేడిచూపులవంటి చూపులుగల ఓ అదితీ!; ఇంటన్‌= గృహమందు; బిడ్డలు= కొడుకులు; నీకున్‌+ 
అజగొడ్డంబులుసేయక= నీకు మనసు నొప్పించునట్టి మాటలు చెప్పక; వెజతురె= భయంతోఉంటారా; ఎల్లకోడండ్రును = 
కోడండ్లందరూ; మాజు+ఒడ్డారింపక= కోపపడినా తిరిగి ద్వేషింపక; (గయ్యాళితనంతో ఎదురు పలుకకుండా) నడుతుర = 
ప్రవర్తిస్తున్నారా; ఇంటన్‌= ఇంటిలో; ఎడ్డము కాక ఉన్నదే= ఏ అద్దును (ఇబ్బందీ) లేకున్నదా! 
తా : నీ కుమారులు నీవంటే భయభక్తులతో ఉంటున్నారా? నీ కోడండ్రందరూ నీకు ఎదురుచెప్పి ఇబ్బందిపెట్టక ప్రవర్షున్నారా? 
ఇంటిలో ఏ ఇబ్బందీ లేదుకదా? 
వ. అని పలికినం బతికి సతి యిట్లనియె. 468 
ప్రతి : అని పలికినన్‌= అట్లు అడుగగా; పతికిన్‌= పెనిమిటితో; సతి= భార్య; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పెను. 
తా : ఈ విధంగా అడిగిన కశ్యపప్రజాపతితో అదితి ఇలా అన్నది. 


ఉ. ప్రేమ యొకింత లేక దితిబిడ్డలు బిడ్డలబిడ్డలున్‌ మహా 
భీమబలాధ్యులై తనదు బిడ్డల నందజందోలి సాహసా 
క్రామితవైరులయ్యు నమరావతి నేలుచు నున్నవారు; నీ 
కే మని విన్నవింతు? హృదయేశ్వర! మేలు దలంచి చూడవే! 469 


ప్రతి: హృదయేశ్వర! = ఓ ప్రాణనాథా!; శ్రేమ= కూర్చి ఒకింతలేక= ఇంచుకయు లేనిదై; దితి బిడ్దలు= దితి కొడుకులును; 
బిడ్డలబిడ్డలున్‌= మనుమలును; మహా= ఎక్కువయిన; భీమ= భయంకరమైన; బలాధ్యులైన= బలవంతులయిన; తనదు 
బిడ్డ్దలనందజన్‌= నా బిడ్డల నందరను; తోలి= పారద్రోలి; సాహస= శౌర్యముతో; ఆక్రామిత= ఆక్రమించబడిన; వైరులు= 
విరోధులు; అయ్యున్‌= అయి; అమరావతిన్‌= దేవతల రాజధానిని; ఏలుచున్‌= పాలిస్తూ ఉన్నవారు= ఉన్నారు; నీకు+ 
ఏమని+విన్నవింతున్‌= తమరికి ఏమి విజ్ఞాపన చేసుకొందును; మేలున్‌+తలంచి= మంచినాలోచించి; చూడవే= చూదు. 
తా; హృదయేశ్వరా! కొంచెంకూడా (ప్రేమలేక దితి కుమారులూ, మనుమలూ గొప్పబలంతో దేవతలనందరిని పారదోలి 


సాహసంతో విరోధులై అమరావతిని ఆక్రమించి ఏలుతున్నారు. నీకేమని చెప్పుదును? మేలు కలిగేటట్లు ఆలోచించి 
చూడు. 


208 శ్రీమహాభాగవతము 


క. అక్కాచెల్లెండ్రయ్యును, దక్కదు నాతోడి పోరు; దానును దితియున్‌ 
రక్కసులు సురల మొత్తంగ, నక్కట! వలదనదు చూచు నౌనౌ ననుచున్‌. శ్తే70 


ప్రతి : అక్కాచెల్లెండ్రు+అయ్యును= నేను అక్కను తాను చెల్లెలు అయిఉన్నాా తానును+దితియున్‌= ఆ దితికూడా; 
నాతోడిపోరు= నాతో కలహాన్న్సి తక్కదు= మానదు; రక్కసులు= రాక్షసులు; సురలన్‌= దేవతలను; మొత్తంగన్‌= కొట్టగా 
(బాధపెట్టగా) అక్కట= అయ్యయ్యో!; వలదు+అనదు= వద్దని చెప్పదు; బెను+బెను+అనుచున్‌= తగును తగు నని 
మెచ్చుకుంటూ; చూచున్‌= చూచుచుండును. 


తా; అక్కచెల్లెంద్లమై యున్నను దితి నాతో కలహాన్ని మానదు. రాక్షసులు దేవతలను మొత్తుచుండగా చూచి తగదని 
వారింపదు. బాగు బాగు అంటూ మెచ్చుకొంటుంది. 


సీ, ఎండకన్నెజుంగని యింద్రుని యిల్లాలు పలుపంచలను జాలింబడియె నేండు 
త్రిభువనసామ్రాజ్యవిభవంబుం గోల్పోయి దేవేంద్రుం డడవులందిరిగె నేండు 
గలిమి గారాబుబిడ్డలు జయంతాదులు శబరార్భకులవెంటం జనిరి నేండు 
నమరుల కాధారమగు నమరావతి యసురుల కాటపట్టయ్యె నేండు 


ఆ. బలి జగముల నెల్ల బలియుచునున్నాండు, వాని గెలువరాదు వాసవునకు 
యాగభాగమెల్ల నతండాహరించుచుం, గడంగి సురల కొక్క కడియు నీండు త్వ71 


ప్రతి : ఎండకన్ను+ఎజుంగని= ఎండఅంటే ఎట్టిదో తెలియని అంతఃపురప్త్రీ ఇంద్రుని ఇల్లాలు= ఇంద్రుని భార్య (శచీదేవి); 
పలుపంచలను= అందరిఇంద్ల పంచలకుచేరి; నేండు= ఇప్పుడు; జాలిన్‌+పడియెన్‌= దైన్యమును పొందుతున్నది; త్రిభువన= 
మూడులోకాలయొక్క సామ్రాజ్య= చక్రవర్తిత్వముయొక్క విభవంబున్‌= వైభవాన్ని కోల్పోయి= పోగొట్టుకొని; నేండు= 
ఇప్పుడు; దేవేంద్రుడు= మహేంద్రుడు; అడవులన్‌+తిరిగెన్‌= అడవులలో సంచరిస్తున్నాడు; కలిమిన్‌= భాగ్యమున్న కాలాన; 
గారాబుబిడ్డలు= ముద్దుబిడ్డలయిన; జయంతాదులు= జయంతుడు మొదలయిన మనుమలు; నేండు= ఇప్పుడు; 
శబర+అర్భకులవెంటన్‌= బోయపిల్లలతోగూడా; చనిరి= వెళ్లిరి అమరులకు = దేవతలకు; ఆధారము+అగు= ఆధారమయినట్టి; 
అమరావతి= ఇంద్రలోకము; నేండు; అసురులకు = రాక్షసులకు; ఆటపట్టు +అయ్యెన్‌= ఆడుకొనునట్టి తావయ్యెను; బలి= 
బలిచక్రవర్తి జగములనెల్లన్‌= అన్నిలోకాలలో; బలియుచున్‌+ఉన్నాడు = ప్రబలుతూ ఉన్నాడు; వాసవునకున్‌= ఇంద్రునకు; 
వానిన్‌= వానిని గెలువరాదు= గెలిచే శక్తి లేదు యాగభాగము+ఎల్లన్‌= యజ్ఞాలలోని హవిర్భాగాలనన్నింటి; కడంగి= 
ప్రయత్నించి; అతండు= బలిచక్రవర్తి ఆహరించుచున్‌= తింటూ; ఒక్క కడియున్‌= ఒక్కముద్దకూడా; సురలకు = దేవతలకు; 
ఈందు= ఇవ్వడు. 


తా : ఎండ అంటే ఎట్టిదో ఎరుగని సుకుమారియైన ఇంద్రుని ఇల్లాలు శచీదేవి దీనత్వంతో పరులపంచల పడింది. 
మూడులోకములను పాలించు దేవేంద్రుడు అడవుల పాలయినాడు. ఇంద్రుని ముద్దుబిడ్డలు జయంతుడు మొదలయినవారు 
చెంచుపిల్లల వెంటపోయినారు. దేవతలకు ఆధారంగా ఉండే అమరావతీపట్టణం రాక్షసులకు ఉనికిపట్టయినది. 
జగములన్నింటను బలి ప్రబలుతున్నాడు. ఇంద్రుడు వానిని గెలువలేడు. అతడే యజ్ఞభాగమంతాకూడా తింటున్నాడు. 
ఒక్క ముద్దకూడా దేవతలకీయడు. 


అష్టమస్మంధము 209 


క. ప్రజలకు నెల్లను సముండవు, ప్రజలను గడుపారంగన్న బ్రహ్మవు నయ్యుం 
ప్రజలందు దుష్టమతులను, నిజముగ శిక్షింపవలదె నీవు? మహాత్నా! శ72 


ప్రతి ; మహాత్మా ఓ మహానుభావా!) ప్రజలకున్‌+ఎల్లను= ప్రజలందరికిని, సముండవు= సమానమయినవాడవు; 
ప్రజలను= జనులను; కడుపారన్‌= కడుపు తనియునట్లు) కన్నబ్రహ్మయున్‌= కనిన బ్రహ్మదేవుడవు; అయ్యున్‌= అయిఉండి 
కూడా; ప్రజలందున్‌= నీ బీడ్దలందున్న దుష్టమతులను= దుర్చుద్దులను; నిజముగన్‌= సత్యముగ; నీవు+ శిక్షింపవలదె? = 


దండింపవలదా? 


తా; మహాత్మా! నీవు కొడుకులకందరికి సమానుడవు. కడుపారగా బిడ్డలకన్న బ్రహ్మదేవుడవు. అయినాకూడా నీ సంతానంలోని 
దుష్టులను నిజంగా దండించవలదా? 


మ. సురలన్‌ సభ్యుల నార్హులన్‌ విరథులన్‌ శోకంు వారించి ని 
ర్దరధానిన్‌ నిలుపంగ రాత్రిచరులన్‌ శాసింప సత్కార్య మే 
వెర వేరీతి ఘటిల్లు నట్టి క్రమమున్‌ వేగంబ చింతింపవే? 
కరుణాలోకసుధార్వురిం దనుపవే? కల్యాణసంధాయకా! 478 


ప్రతి :; కల్యాణసంధాయకా= మంగళప్రదుడా!; సభ్యులన్‌= సభలోని జనులు; ఆర్హులన్‌= బాధపడినవారిని; విరథులన్‌= 
వాహనరహితులును; (అయిన) సురలన్‌= దేవతలను; శోకంబు+వారించి= దుఃఖాన్ని పోగొట్టి నిర్ణరధానిన్‌= దేవరాజ్యమును; 
నిలుపంగన్‌= నిలుపుటయు; రాత్రిచరులన్‌= రాక్షసులను; శాసింపన్‌= శిక్షించుటయు; సత్మార్యము= మంచిపని; ఈ 
వెరవు= ఈ ఉపాయము; ఏరీతిన్‌ ఘటిల్లును= ఏ విధంగా నెరవేరునో; అట్టి క్రమమున్‌= ఆ రీతిని వేగంబ= శీఘ్రమే; 
చింతింపవే= ఆలోచింపుము; కరుణా+ఆలోక= దయతోగూడినచూపులనెడు; సుధార్సురిన్‌= అమృత ప్రవాహముచే; 
తనుపవే= తృప్పినొందింపుము. 

తా : మంగళప్రదుడా! ఉత్తములైన వేల్పులు కష్టాలపాలైనారు. సంపదలు కోల్పోయినారు. వారి దుఃఖాన్ని తొలగించు. 


వారిని అమరావతిలో నెలకొల్పడం, రాక్షసులను శిక్షించడం చేయదగిన మంచిపని. ఈ సత్మార్యం సిద్ధించే మార్తాన్ని 
ఆలోచించు. నీ కరుణామృత ప్రవాహంతో మమ్ములను తృప్పిపరచు. 


వ. అనిన మనోవల్లభ పలుకు లాకర్ణించి ముహూర్తమాత్రంబు చింతించి విజ్ఞానదృష్టి నవలంబీంచి 
భావికాల కార్యంబు విచారించి కశ్యపబ్రహ్మ యిట్లనియె. శ్వ/డ్ష 
ప్రతి : అనిన= అలా పలికిన; మనోవల్లభపలుకులు = ప్రాణనాయిక మాటలు; ఆకర్ణించి= విని ముహూర్తమాత్రంబు= 
రెండుఘడియలకాలము; చింతించి= ఆలోచించి; విజ్ఞానదృష్టిన్‌= దివ్యదృష్టిని; అవలంబించి= పూని; భావికాల= 
రాబోవుకాలముయొక్క కార్యంబున్‌= పనిని; విచారించి= చింతించి; కశ్యపబ్రహ్మ= కశ్యపప్రజాపతి; ఇట్లు+అనియెన్‌= 
ఈ విధంగా పలికెను. 


తా : అలా పలికిన తన ఇల్లాలి మాటలు విని కశ్యపప్రజాపతి కొంచెం సేపు చింతించి, జ్ఞాన దృష్టితో రాబోయేకాలంలోని 
సంగతులను తెలుసుకుని ఇలా అన్నాడు. 


210 శ్రీమహాభాగవతము 


మ. '“జనకుందెవ్వుడు?జాతుందెవ్వండు? జనిన్ధానంబు లెచ్చోటు? సం 

జననంబెయ్యది? మేను లే కొలంది? సంసారంబు లే రూపముల్‌? 

వినుమా యింతయు విష్ణుమాయ దలంపన్‌ వే జటేమియున్‌ లేదు; మో 

హనిబద్ధంబు నిదాన మింతటికి జాయా! విన్నంబో నేటికిన్‌? 475 
ప్రతి : జాయా= ఓ ఇల్లాలా! (అదితికి సంబోధన); జనకుండు+ఎవ్వండు= తండ్రిఎవడు; జాతుండు +ఎవ్వండు = పుట్టిన 
(కొడుకు) ఎవ్వడు; జనిన్థానంబులు= జన్మన్థానాలు; ఏ+చోటు= ఎక్కడ; సంజననంబు +ఎయ్యది= పుట్టుక ఏది; మేనులు= 
శరీరాలు; ఏ కొలంది= ఏ పరిమితి గలవి(ఏ పాటివి); సంసారంబులు = సంసారాలు; ఏరూపముల్‌= ఎట్టివి వినుమా= 
వినవలయునుజుమీ; ఇంతయున్‌= ఇదియంతయును; విష్ణమాయ= ఆ భగవంతుడగు హరియొక్కమాయ; తలంపన్‌= 
ఆలోచింపగా; వేరేమియున్‌+లేదు= మరియింకనేదియును లేదు; ఇంతటికిన్‌= దీనికంతకు; మోహనిబద్ధంబు= 
మోహబంధనము (మోహమున గట్టబడుట); నిదానము= మూలకారణము; విన్నబోన్‌+ఏటికిన్‌= వివర్ణతనొందనేల! 


తా : ఓ ఇల్లాలా! తండ్రి ఎవడు? కొడుకెవడు? పుట్టిన చోటులేవి? పుట్టుకకు కారణమేది? శరీరాలెలా ఉంటాయి? 
సంసారాలు ఎట్టివి? వినుము! ఇదంతా భగవంతుడగు హరిమాయ. మరేమీలేదు. దీని కంతటికీ మోహబంధం మూలకారణం. 
దిగులు పడకు. 


వ. అగు; నయిననుం గాలోచితకార్యంబు సెప్పెద. శే76 


ప్రతి ; అగున్‌= అవును; అయినన్‌= అయినప్పటికిని; కాల+ఉచిత= సమయానుకూలమయిన; కార్యంబున్‌= పనిని; 
చెప్పెదన్‌= వచించెదను. 
తా : ఐనప్పటికీ ఇప్పటికి తగిన కార్యాన్ని చెపుతాను విను. 
మ. భగవంతుం బరముం జనార్దనుం గృపాపారీణు సర్వాత్మకున్‌ 

జగదీశున్‌ హరిసేవ సేయు; మతండున్‌ సంతుష్టినింబొంది స్స్‌ 

కగు నిష్టార్థము లెల్ల నిచ్చు; నిఖిలార్థావాప్తి 'సేకూరెడిన్‌; 

భగవత్సేవలంబొందరాదె బహుసౌభాగ్యంబులం బ్రేయసీ”! శ్న77 
ప్రతి: (ప్రేయసీ= ఓ ప్రియురాలా!; భగవంతున్‌= భగవంతుని; పరమున్‌= ఉత్కష్టుని; జనార్జనున్‌= జనార్దనుని; 
కృపాపారీణున్‌= దయయందు పారముముట్టినవానిని;ి సర్వాత్మకున్‌= అన్నిటియందుండు వానిని; జగదీశున్‌ = 
జగములకునాథుని; హరిన్‌ = విష్ణుమూర్తిని; 'సేవచేయుము= కొలువుము; అతందున్‌= ఆ హరియు; సంతుష్టినిన్‌+పొంది= 
సంతృప్తి పొంది; నీకు+అగు +ఇష్టార్ధములు +ఎల్లన్‌= నీవు కోరిన కోరికలన్నింటినీ; ఇచ్చున్‌= ఒసగును; నిఖీల= సమస్తమయిన; 
అర్థ= ప్రయోజనములయొక్క అవాప్తి= పొందుట; చేకూరెడిన్‌= ప్రాప్తించును; భగవత్సేవలన్‌= భగవదర్చనలవలన; 
బహుసౌభాగ్యంబులన్‌= సమస్త వైభవాలను; పొందరాదె= పొందరాదా? 
తా : ప్రియురాలా! భగవానుడూ, పురుషోత్తముడూ, జనార్దనుడూ, దయావారిధ్సీ, సర్వాంతర్యామీ, జగదీశ్వరుడూ అయిన 
హరిని ఆరాధించు. ఆయన ప్రసన్నుడై నీకోరికలను నెరవేరుస్తాడు. ప్రయోజనం చేకూరుతుంది. భగవంతుని సేవించి 
సకలసౌభాగ్యాలను పొందవచ్చుకదా! 


అష్టమస్మంధము 211 


వ. అనిన గృహస్థునకు గృహిణి యిట్లనియె. శ/8 
ప్రతి : అనినన్‌= అట్లు పలికిన; గృహస్టునకున్‌= మగనితో; గృహిణి= భార్య; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పెను. 
తా : అలా పలికిన కశ్యపునిమాటలను విని అదితి ఈ విధంగా అంది. 


క. “నారాయణుంబరమేశ్వరు, నేరీతి దలంతు? మంత్ర మెయ్యది? విహితా 
చారంబు లేప్రకారము?, లారాధన కాలమెద్ది? యానతి యీవే.” శృ79 


ప్రతి : నారాయణున్‌= నారాయణమూర్తిని; పరమేశ్వరున్‌= దేవదేవుని; ఏరీతిన్‌= ఏవిధంగా; తలంతున్‌= తలతును?; 
మంత్రము+ఎయ్యది= మంత్రమేది?; విహిత+ఆచారంబులు= నిర్ణయింపబడిన ఆచారాలు; ఏ ప్రకారములు = ఎట్టివి?; 
ఆరాధనకాలము= పూజించువేళ; ఎద్ది= ఏది; ఆనతి+ఈవే= 'సెలవిమ్ము. 


తా : నారాయణమూర్తిని ఏ విధంగా ధ్యానించాలి? ధ్యానానికి తగిన మంత్రమేది? దాని నియమాలేవి? పూజించవలసిన 
కాలమేది. చెప్పండి స్వామీ! 


వ. అనినం గశ్యపప్రజాపతి సతికిం బయోభక్షణం బను వ్రతంబుపదేశించి తత్కాలంబును, దన్మంత్రం 
బును, దద్విధానంబును, దదుపవాస దాన భోజన ప్రకారంబులును నెజింగించిన నదితియును ఫాల్గుణ 
మాసంబు శుక్షపక్షంబునం ప్రథమ దివసంబునన్‌ దొరంకొని పందైండు దినంబులు హరిసమర్ప్చణంబుగా 
వ్రతంబుసేసి వ్రతాంతంబున నియతయై యున్న యెడం జతుర్పాహుండును, బీతవాసుందును, శంఖచక్రగదా 
ధరుండునునై, నేత్రంబుల కగోచరుందైన నారాయణదేవుండు ప్రత్యక్షంబైనం గనుంగొని. 480 


ప్రతి :; అనినన్‌= అట్లు అదితి వచించగాాా కశ్యపప్రజాపతి; సతికిన్‌= భార్యకు; పయోభక్షణంబు= పన్నెండురోజులు 
పాలను మాత్రమే త్రాగడం అనే నియమంగల; అను వ్రతంబు= అనే వ్రతాన్ని ఉపదేశించి= చెప్పి; తత్‌+కాలంబును= 
ఆ సమయాన్ని తత్‌+మంత్రంబును= ఆ మంత్రాన్ని తత్‌+విధానంబును= ఆ ్రకారాన్ని తత్‌= ఆ వ్రతానికి చేయవలసిన; 
ఉపవాస= ఉపవాసమూ; దాన= దానముచే; భోజన= భుజించటం; ప్రకారంబులును= వీటి విధానాలను; ఎథింగించినన్‌= 
చెప్పగా అదితియును; ఫాల్గుణమాసంబునన్‌= ఫాల్గుణం అనే పేరుగల నెలలోని; శుక్షపక్షంబునన్‌= శుద్ధపక్షమున; 
ప్రథమదివసంబునన్‌= మొదటి దినమున (పాద్యమినాడు); దొరకొని= ప్రారంభించి; పందడైండుదినంబులు= పన్నెందురోజులు; 
హరి సమర్పణంబుగాన్‌= విష్ణుసమర్పణంగా; వ్రతంబున్‌= నోమును; చేసి= ఒనరించి; వ్రతాంతంబునన్‌= వ్రతము 
సమాప్తినాందిన తర్వాత; నియతమై= నియమం కలిగి; ఉన్నయెడన్‌= ఉన్నసమయాన; చతుర్చాహుండును= నాలుగుభజములు 
కలవాడును; పీతవాసుండును = పచ్చని వస్త్రంగలవాదును; శంఖ చక్ర గదా ధరుండును+ఐ= శంఖం చక్రం గద ధరించినవాడ్రై 
నేత్రంబులకు= కనులకు; అగోచరుందు+ఐన= కనపదని; నారాయణదేవుందు= నారాయణభగవానుదు; ప్రత్యక్షుబు+ఐనన్‌= 
ప్రసన్నుడుకాగా; కనుంగొని= దర్శించి... 


తా : పై విధంగా అడిగిన అదితికి కశ్యపుడు 'పయోభక్షణం' అనే పాలతోచేసే వ్రతాన్ని ఉపదేశించినాడు. అందుకు తగిన 
కాలాన్నీ మంత్రాన్నీ నియమాన్నీ 'వ్రతకాలంలో పాటించవలసిన ఉపాసనా విధినీ, దాన భోజనాది విధానాలనూ 
బోధించినాడు. అదితి ఫాల్దుణమాసం శుక్షపక్షం మొదటిదినాన ఆ వ్రతాన్ని మొదలు పెట్టినది. పన్నెండు దినాలు 


212 శ్రీమహాభాగవతము 


యథావిధిగా భగవంతుని పూజించినది. వ్రతం అయిపోగానే నియమవంతురాలయిన ఆమెకు విష్ణుదేవుడు ప్రత్యక్షమైనాడు. 
ఆయన చతుర్చాహుడు. శంఖాన్నీ చక్రాన్నీ గదను ధరించి ఉన్నాడు. పచ్చని పట్టువస్తాన్ని కట్టుకొని ఉన్నాడు. కన్నులకు 
కానరాని భగవంతుడు ఆమె కన్నుల ఎదుట సాక్షాత్మరించినాడు. ఆమె ఆ దేవుని దర్శించింది. 


విశే : ఇక్కడ పయోవ్రతమంటే పాలతో చేసే వ్రతం తప్పా నీటితో చేసే వ్రతం కాదు. 


క. కన్నుల సంతోషా(శులు, చన్నులపైం బజవంబులకజాలము లెసంగన్‌ 

సన్నతులును సన్నుళులును, నున్నతరుచింజేసి నిటల యుక్తాంజలియె. శేరి! 
ప్రతి : కన్నుల= నేత్రములనుండి పొడమిన; సంతోష+అథశులు= ఆనంద బాష్పములు; చన్నులపైన్‌= స్తనములమీద; 
పజవన్‌= ప్రవహింపగా; పులకజాలములు= రోమాంచముల సముదాయములు; ఎసంగన్‌= ఒప్పగ్యాా ఉన్నతరుచిన్‌= 
మిక్కిలి కాంతితో; నిటల= నుదుటియందు; యుక్త+అంజలి+ఐ= చేర్చబడిన దోసిలి కలదియై; సన్నతులును = వినయంతో 
కూడిన నమస్మారములను; సన్నుతులును = స్తోత్రములను; చేసి= కావించి... 
తా: సంతోష బాష్పాలు చనుకట్టుపయిన పడి గగురుపాటుకల దేహంతో నెన్నుదుట దోసిలియొగ్గి నమస్కారములు, 
స్తోత్రములు చేసి 
క. చూపుల శ్రీపతిరూపము, నాపోవక త్రావి త్రావి హర్నోద్ధతయై 

వాపుచ్చి మంద మధురా, లాపంబులం బొగడె నదితి లక్ష్మీనాథున్‌. 482 
ప్రతి :; చూపులన్‌= దృష్టులచే; శ్రీపతి రూపమున్‌= హరియొక్క ఆకారమును; ఆపోవక= తృప్తినొందక; త్రావి త్రావి= 
ఎంతగానో పానము చేసి; హర్ష+ఉద్ధతయై= నిండు సంతోషము కలదై, వాపుచ్చి= నోరువిప్పి, మంద= నెమ్మదియెన(మృదువైన,; 
మధుర= తీయనైన; ఆలాపంబులన్‌= మాటలతో; అదితి= కశ్యపునిభార్య; లక్ష్మీనాథున్‌= హరిని; పొగదెన్‌= స్తోత్రము 
చేసెను. 
తా : అదితి హరిరూపాన్ని చూపులతో తనివితీరా త్రాగింది. చాల సంతోషంతో మైమరచి ఆ స్వామివారిని మృదువైన 
తీయనిమాటలతో ఇలా నుతించింది. 


స్స్‌ “'యజ్లేశ! విశ్వంభరాచ్యుత! శ్రవణ మంగళనామధేయ! లోకస్వరూప! 
యాపన్నభక్తజనార్తివిఖండన! దీనలోకాధార! తీర్థపాద! 
విశ్వోద్భవస్థితి విలయకారణభూత! సంతతానంద! శశ్వద్విలాస! 
యాయువు దేహంబు ననుపమలక్ష్మియు వసుధయు దివముంద్రివర్గములును 


తే. వైదికజ్ఞానయుక్తియు వైరిజయము, నిన్నుంగొలువని నరులకు నెజయంగలదె? 
వినుతమందార! గుణహార! వేదసార!, ప్రణతవత్సల! పద్మాక్ష పరమపురుష! 4838 


ప్రతి : వినుతమందార= కొనియాడినవారికి కల్పవృక్షంవంటివాడా!; గుణహార= సుగుణములతో మనోహరమైనవాడా!; 
వేదసార= వేదాలకు సారమైనవాడా!; ప్రణతవత్సల= నమస్మరించువారి పై వాత్సల్యము చూపువాడా!; పద్మ+అక్ష= 


అష్టమస్మంధము 213 


పద్మములవంటి కనులు కలవాడా!) పరమపురుష= పురుషోత్తమా!) యజ్ఞ+ఈశ= జన్నములకు అేడా! విశ్వంభర = 
ప్రపంచమును భరించునట్టివాడా! అచ్యుత= నాశనములేనివాడా!; మంగళ= శుభప్రదమైన; నామధేయ= పేరుగలవాడా!; 
లోకస్వరూప= లోకమే ఆకారముగా కలవాడా!; ఆపన్న= కష్టములలో ఉన్న; భక్తజన = భక్తులయొక్క ఆర్తి= దుఃఖమును; 
విఖండన= తెగగోయువాడా!; దీనలోక= దీనులగు జనులకు; ఆధారా= ఆధారమైనవాడా!; తీర్ధపాద= విష్ణుమూర్తి! 
గంగానది పుట్టినది విష్ణుపాదాలక్రింద కనుక పరమపవిత్రము; విశ్వ= ప్రపంచముయొక్క ఉద్భవ = పుట్టుకకు; స్థితి= 
పెరుగుటకు / ఉండుటకు; విలయ= నశించుటకు; కారణ భూత! = హేతువయినవాడా!; సంతత= మిక్కిలి ఎడతెగని; 
ఆనంద= సంతోషముకలవాడా!; శశ్వత్‌= ఎల్లప్పుడూ; విలాస= క్రీడ కలవాడా!; ఆయువున్‌= ఆయుర్దాయమును; 
దేహంబున్‌= శరీరమును; అనుపమ= సాటిలేని; లక్ష్మియున్‌= సంపదయు; వసుధయున్‌= భూమియు; దివమున్‌= 
ఆకాశమును లేక స్వర్గమును; త్రివర్గములును= ధర్మార్థకామములును (సత్త్షరజస్తమములని కూడా చెప్పవచ్చు); వైదిక 
జ్ఞానయుక్తియు= వేదసంబంధమయిన జ్ఞానముయొక్క కూడిక; వైరిజయమున్‌= శత్రువిజయమును; నిన్నున్‌= నిన్ను 
కొలువని= సేవింపని; నరులకున్‌= మనుజులకు; నెజయన్‌ కలదె? = నిండుగా కలుగునా! 


తా; యజ్ఞేశ్వరా! విశ్వంభరా! అచ్యుతా! ఈలోకాలన్నీ నీ స్వరూపమే. నీ పేరు చెవులార విన్నవారికి శుభాలు చేకూరుతాయి. 
ఆపన్నులగు భక్తులకు దుఃఖాలను పోగొట్టేవాడవు. నీ పాదాలు లోకాలను తరింప చేస్తాయి. ఈ విశ్వము పుట్టుకకు 
నిలబడుటకు అంతమగుటకు నీవే కారణం. పరిమితి లేని ఆనందమే విలాసంగా కలవాడవు. నిన్ను స్తోత్రం చేసినవారికి 
కల్పవృక్షంవలె కోరినవి సమకూరుస్తావు. సృష్టిలోని గుణాలన్నీ నీ కంఠసీమలో హారాలై మెరుస్తుంటాయి. సర్వవేదాలసారం 
నీవే. నిన్ను చక్కగా స్తోత్రం చేసిన వారిని వాత్సల్యంతో కటాక్షిస్తావు. పద్మాక్షా! పరమపురుషా! ఆయువు, శరీరం చక్కగా 
ఉండటం, వైభవం, రాజ్యం, స్వర్గం, ధర్మం, అర్ధం, కామం, వైదికజ్డానం, శత్రువిజయం అనేవి నిన్ను సేవించని నరులకు 
లభించటం సాధ్యంకాదు. 


ఆ. అసురవరులు సురల నదలించి బెదరించి, నాక మేలుచున్ననాంటనుండి 
కన్నకడుపు గాన కంటంగూరుకు రాదు, కడుపుం బొక్కు మాన్ని కావవయ్య'” శేర్రిడ్ష 
ప్రతి : అసురవరులు= రాక్షస్రేష్టులు; సురలన్‌= దేవతలను; అదలించి= తోలి; బెదరించి= భయపెట్టి; నాకము+ఏలుచు+ 


ఉన్న+నాంటనుండి= స్వర్ణమును పరిపాలించుచున్నప్పటినుండి; కన్నకడుపుగాన= వారిన కన్నదాని నగుటవలన; కంటన్‌= 
కంటియందు; కూరుకురాదు= నిద్రరాదు; కడుపుంబొక్కున్‌= గర్భశోకమును; మాన్ని= పోగొట్టి కావవయ్య!= రక్షింపుమయ్య! 


తా : దైత్యశ్రేష్టులు దేవతలను భయపెట్టి పారదోలి స్వర్గాన్ని పరిపాలిస్తున్నప్పటినుండి కూడా నా కంటికి నిద్ర కరువైంది. 
నా గర్భశోకాన్ని మానిపి రక్షించవయ్యా! 
వ. అనిన విని దరహసితవదనుండయి యాశ్రితకామధేనువైన యప్పరమేశ్వరుం డిట్లనియె. 485 


ప్రతి : అనినన్‌= అలా అదితి పలుకగా; విని= ఆలించి; దరహసిత వదనుందై= చిరునగవుతోకూడిన మొగము కలవాడయి; 
ఆభ్రిత= అండనుకోరినవారికి; కామధేనువయిన= సకలమైన కోరికలను తీర్చే దేవతల గోవైన; ఆ+పరమేశ్వరుండు= ఆ 
పరాత్పరుడగు హరి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పెను. 


తా : అని పలికిన అదితి మాటలు విని శ్రీహరి చిరునవ్వు చిందించినాడు. ఆశ్రయించినవారికి కామధేనువయిన ఆ 
పరమాత్ముడు అదితితో ఇలా అన్నాడు. 


214 శ్రీమహాభాగవతము 


శా. నీ కోడండ్రును, నీ కుమారవరులున్‌, నీ నాథుందున్‌, నీవు సం 

శ్లోకింపన్‌ సతులుం బతుల్‌ మిగుల సమ్మోదింప రాత్రించరుల్‌ 

శోకింపన్‌ భవదీయగర్భమునందేజోమూర్తి జన్మించెదన్‌ 

నాకున్‌ వేడుక పుట్ట నీ సుతుండనై నర్తించి వర్తింపంగాన్‌. 486 
ప్రతి : నీ కోడండ్రును= నీ కోడళ్లూ; నీ కుమారవరులున్‌= నీ పుత్ర రత్నాలూ; నీ నాథుండున్‌= నీ భర్తా నీవున్‌= నీవునూ; 
సంశ్లోకింపన్‌= మిక్కిలి శ్లాఘింపగా; సతులున్‌= భార్యలును; పతుల్‌= భర్తలును; మిగులన్‌= మిక్కిలి; సమ్మోదింపన్‌= 
సంతోషించునట్లు; రాత్రించరుల్‌= రక్కసులు; శోకింపన్‌= దుఃఖించునట్లు; భవదీయగర్భమునన్‌= నీ కడుపునందు; 
లతేజస్‌+మూర్తిన్‌= తేజస్సుతో కూడిన ఆకారంతో; నీ సుతుందనై= నీకు కుమారుడనై నర్తించి= ఆడుకొంటూ; వర్తింపగాన్‌= 
ప్రవర్తించడానికి; నాకున్‌= నాకు; వేడుకపుట్టన్‌= సంతోషం కలుగగా; జన్మించెదన్‌= పుడతాను. 
తా:నీ కోడళ్ళూ, నీ కొడుకులూ; నీ మగడూ; నీవూ మిక్కిలి పొగడేటట్టు, భార్యాభర్తలు చాలా సంతోషించెటట్టు, రాక్షసులు 
దుఃభించేటట్లు, నీ కడుపున తేజశ్శాలినై జన్మిస్తాను. నీ కుమారుడనై తిరుగుతూ ఆడుకోవాలని నాకూ వేడుకగా ఉంది. 


మ. బలిమిన్‌ దైత్యులంజంపరాదు వినయోపాయంబునంగాని; సం 

చలనంబొందకు; నేను నీ నియతికిన్‌ సద్భక్తికిన్‌ మెచ్చితిన్‌; 

బలివిద్వేషియు నా నిలింపగణమున్‌ బౌలోమియున్‌ మెచ్చ దై 

త్యుల రాజ్యంబు హరింతు, నింద్రునికి నిత్తున్‌; దుఃఖ మింకేటికిన్‌? శై 
ప్రతి : దైత్యులన్‌= రాక్షసులను; బలిమిన్‌= బలముచే; చంపరాదు= చంపవీలుకాదు; వినయ= నమతతోకూడిన; 
ఉపాయంబునన్‌+కాని= ఆలోచన చేతనేగానీ; సంచలనంబు+ఒందకు= భయపడకు; నీనియతికిన్‌= నీనిష్టకు; సద్భక్తికిన్‌= 
గొప్ప భక్తికిని; నేను +మెచ్చితిన్‌= నేను మెచ్చుకొంటిని; బలి విద్వేషియు= ఇంద్రుడును; నిలింపగణమున్‌= దేవసమూహమును; 
పౌలోమియున్‌= శచీదేవియు; మెచ్చన్‌= మెచ్చుకొనేటట్లు; దైత్యుల రాజ్యంబు హరింతున్‌= రాక్షసులు పాలించు స్వర్దమును 
అపహరింతును; ఇంద్రునకున్‌= దేవేంద్రునకు; ఇత్తున్‌= ఇచ్చెదను; దుఃఖము = విచారము; ఇంక+ఏటికిన్‌? = ఇక ఎందులకు? 
తా :; సహనంతో కూడిన ఉపాయంతో తప్పు, బలాన్ని ప్రదర్శించి రాక్షసులను చంపడానికి వీలులేదు. నీ నియతినీ భక్తినీ 
నేను మెచ్చుకున్నాను. ఇంద్రుడూ, దేవగణమూ, శచీదేవీ మెచ్చుకొనే విధంగా స్వర్ణాన్ని రాక్షసులనుండి అపహరించి 
ఇంద్రునికిస్తాను. ఇంక విచారమెందుకు? 


క. నీ రమణుని సేవింపుము, నా రూపము మానసించి నలి నీ గర్భా 

గారంబు వచ్చి చొచ్చెద, గారామునంబెంపవమ్మ కరుణన్‌ నన్నున్‌. 488 
ప్రతి : నా రూపమున్‌= నా ఆకారాన్ని మానసించి= మనస్సున పెట్టుకొని; నీ రమణుని= నీ పెనిమిటిని; సేవింపుము= 
భజింపుము; నలిన్‌= చక్కగా; వచ్చి; స్ట్‌ గర్భ+అగారంబునన్‌= నీ కడుపు అనే ఇంటియందు; చొచ్చెదన్‌= ప్రవేశించెదను; 
నన్నున్‌= నన్ను కరుణన్‌= దయతో; గారామునన్‌= డ్రేమతో; 'పెంపవమ్మ= 'పెంచుముతల్లీ. 


తా : నా రూపాన్ని మనసులో పెట్టుకొని నీ భర్తను సేవించు. నేను నీ గర్భంలో ప్రవేశిస్తాను. నన్ను దయతో ప్రేమతో 
పెంచుము తల్లీ! 


అష్టమస్మంధము 215 


క. ఏలింతు దివము సురలను, బాలింతు మహేంద్రయువతి భాగ్యశ్రీలం 

దూలింతు దానవుల ని, ర్మూలింతు రిపుప్రియాంగముల భూషణముల్‌! శ89 
ప్రతి : సురలను= దేవతలచే; దివమున్‌= స్వర్గరాజ్యాన్ని; ఏలింతున్‌= పాలింపచేసెదను; మహేంద్రయువతి= దేవేంద్రుని 
భార్యయొక్క భాగ్యశ్రీలన్‌= సౌభాగ్యాలను; పాలింతును = కాపాడుదును; దానవులన్‌= రక్కసులను; తూలింతున్‌= ఎగుర 
గొట్టెదను; రిపు= శత్రువుల; ప్రియా= భార్యలయొక్క అంగముల = శరీరములయందలి; భూషణముల్‌= అలంకారములను; 
నిర్మూలింతున్‌= నాశనం చేస్తాను. 


తా : దేవతలచే స్వర్గాన్ని ఏలిస్తాను. శచీదేవి సౌభాగ్యాలను కాపాడుతాను. రాక్షసులను అధికారంనుంచి తొలగిస్తాను. 
వారి ఇల్లాండ్ర సొమ్మును ఊడదీయిస్తాను. 


వ. అని యిట్లు భక్తజన పరతంత్రుండగు పురాణపురుషుం దాన తిచ్చి తిరోహితుం డయ్యె; న 
య్యదితియుం గృతకృత్యయై సంతోషంబునం దన మనోవల్లభుండగు కశ్యపు నాశ్రయించి 'సేవించుచుందె; 
నంత నొక్కదినంబున. త90 


ప్రతి : అని= పలికి; ఇట్లు= ఈ విధముగా; భక్తజన పరతంటత్రుండగు= భక్తజనులయందు ప్రేమగలవాడయిన,; 
పురాణపురుషుండు= ఆదిపురుషుడైన శ్రీహరి; ఆనతిచ్చి= సెలవిచ్చి; తిరోహితుండు +అయ్యెన్‌= అంతర్జితుడైనాడు; 
ఆ+అదితియు= ఆ అదితియును; కృతకృత్య+ఐ= కృతార్థురాలయి; సంతోషంబునన్‌= ఆనందముతో; తన మనస్‌+ 
వల్లభుండు+అగు= తననాథుడయిన; కశ్యపున్‌= కశ్యపప్రజాపతిని; ఆశ్రయించి= చేరి; సేవించుచుందెన్‌= కొలుచుచుందెను; 
అంతన్‌= అంతట; ఒక్కదినంబునన్‌= ఒకనాడు... 
తా : ఈ విధంగా భక్త పరాధీనుడయిన పురాణపురుషుడు (విష్ణువు) సెలవిచ్చి మాయమయ్యెను. అదితి సంకల్పము 
నెరవేరెను. ఆమె సంతోషముతో తన భర్తయగు కశ్యపుని ఆశ్రయించి (డ్రేమతో సేవిస్తూ ఉండగా అటు తర్వాత ఒకనాడు 
ఆ. ఘనసమాధినుండి కశ్యపుండచ్యుతు, నంశ మాత్మ నొలయ నదితియందుం 

దనదు వీర్య మధికతరము సేర్చెను గాలి, శిఖిని దారువందుంజేర్చినట్లు శ91 
ప్రతి : కశ్యపుండు= కశ్యపబ్రహ్మ ఘనసమాధిన్‌+ఉంది= గొప్పతపస్సులో ఉన్నవాదై) అచ్యుతునంశము = విష్ణుమూర్తియొక్క 
అంశము; ఆత్మన్‌= తనచిత్తమందు; ఒలయన్‌= ప్రవేశించ; ఆదితియందున్‌= భార్య అయిన అదితియందు; తనదు 
వీర్యము= తనయొక్కవీర్యమును; అధికతరము = మిక్కిలి ఎక్కువగా; గాలి= వాయువు; శిఖీని= అగ్నిని; దారువందున్‌= 
కర్రయందు; చేర్చినట్లు= చేర్చినవిధంగా; చేర్చెను= ప్రవేశ పెట్టెను. 
తా : కశ్యపుడు సమాధిలో ఉండి హరి అంశము తనయందు ప్రవేశించగా అదితియందు అధికమగు తన వీర్యాన్ని “గాలి 
అగ్నిని కర్రయందు చేర్చినట్లు” చేర్చినాడు. 
వ. ఇట్లు కశ్యప చిరతర తపస్సంభృత వీర్య ప్రతిష్టిత గర్భయై సురలతల్లి యుల్లంబున నుల్లసిల్లుచు 
నుండె; నంత. శ్న92 


216 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; కశ్యప= కశ్యపునియొక్క చిరతర= చాలాకాలంనుంచి చేస్తున్న తపః= తపస్సుచే; సంభృత= 
చక్కగా భరింపబడిన; వీర్య= వీర్యముచే; ప్రతిష్టిత = నిలుపబడిన; గర్భయై= గర్భముకలదియైై; సురలతల్లి= దేవమాత 
అదితి; ఉల్లంబునన్‌= మనస్సులో; ఉల్లసిల్లుచున్‌= సంతోషిస్తూ ఉండెన్‌= ఉండెను; అంతన్‌= అటుపిమ్మట. 

తా : రాజా! పై విధంగా కశ్యపుడు చాలాకాలంగా మహాతపస్సు చేసి విశేషంగా సంపాదించిన వీర్యంవల్ల అదితి గర్భాన్ని 
ధరించింది. ఆమె మనస్సు చాలా ఉల్లాసాన్ని పొందింది. 


క. చలచలనై పిదపిదనై, గలలంబై కరుడు గట్టి గళనాళముతోం 

దల యేర్పడి గర్భంబై, నెలమసలం జీరచిక్కె నెలంతకు నధిపా! 493 
ప్రతి : అధిపా= రాజా!; నెలమసలన్‌= నెలతప్పగానే), చలచలనై= ద్రవరూపముకలదై; పిదపిదనై= మృదుత్వము కలదై 
కలలంబై= పిండమై; కరుడుగట్టి= గడ్డగట్టి; గళనాళముతోన్‌= కంఠనాళముతో; తలయేర్పడి= శిరస్సు రూపొంది; 
నెలంతకున్‌= ఆ చిన్నదానికి (అదితికి గర్భంబై= గర్భమునిలిచి, నెలమసలన్‌= నెలనిండగా; చీరచిక్కెన్‌= చీర చిన్నదాయెను 
అనగా గర్భము పెరిగింది. 


తా :; ఒకనెల గడిచింది. అదితి కడుపులో క్రమక్రమంగా ద్రవరూపమూ, మెత్తనిరూపమూ, గడ్డకట్టి పిందరూపమూ 
ఏర్పడింది. నెల తప్పింది. గొంతుతోపాటు తల ఏర్పడి గర్భం నిలిచింది. 


విశే : “చీరచిక్కుట” అనే ప్రయోగం గర్భధారణకు పర్యాయపదంగా ప్రయోగించటం పూర్వకవులలో కనిపిస్తుంది. 


క. నెలంతకుంజూలై నెల రె, న్నెలలై మణి మూండు నాల్లు నెలలై వరుసన్‌ 

నెల లంత కంత కెక్కంగ, నెలలును డగ్గజియె నసురనిర్మూలతకున్‌. శ94 
ప్రతి : నెలంతకున్‌= ఆ ప్రీకి (అదితికి); చూలై= గర్భమై; నెల= ఒకమాసం; రెన్నెిలలై= రెండుమాసములై మటి= 
మరియు; మూడునాల్టునెలలై= మూడును నాలుగుమాసాలై; వరుసన్‌= క్రమంగా; నెలలు= మాసములు; అంతకంతకు = 
క్రమక్రమముగా; ఎక్కంగన్‌= పెరుగగా అసుర= దనుజులయొక్క నిర్మూలతకున్‌= నాశనమునకు; నెలలును= మాసములును; 
డగ్గజియెన్‌= సమీపించెను. 
తా : అదితికి గర్భమై ఒకటి రెండు మూడు నాలుగు నెలలు గడచినవి. క్రమంగా నెలలు పెరిగినాయి. రాక్షసనాశనానికి 


కూడా నెలలు సమీపించినాయి. 


క. మహితతరమేఘమాలా, పిహితాయుతచండభానుబింబప్రభతో 

విహితాంగంబులం గశ్యపు, గృహిణీగర్భమున శిశువు గ్రీడించె నృపా! 495 
ప్రతి : నృపా= రాజా; మహితతర= మహత్తరమయిన,; మేఘమాలా= మబ్బుగుంపుచే; పిహిత= కప్పబడిన; అయుత = 
పదివేల; చండ= తీక్షమయిన; భానుబింబ= సూర్యబింబముయొక్క ప్రభతోన్‌= కాంతితో; విహిత+అంగంబులన్‌= 
విధింపబడిన అవయవములతో; కశ్యపు గృహిణీ గర్భమునన్‌= కశ్యప ప్రజాపతి భార్య అయిన అదితియొక్క కడుపున; 
శిశువు= బిడ్డ; క్రీడించెన్‌= ఆటలాడెను. 


అష్టమస్మంధము 217 


తా : రాజా! అదితి కడుపులో అవయవాలతోకూడిన ఆ శిశువు గొప్ప మేఘాలు కప్పిన పదివేల సూర్యబింబాల వెలుగుతో 
కదలాదడసాగినాడు. 


క. తన కడుపున నొక వెజవున, వనరుహగర్భాండభాండవనధిచయంబుల్‌ 

గొనకొని జగముల నిడుకొని, తనుగతింగడు నడంగి మడంగి తనరెన్‌ బెడంగై. 496 
ప్రతి :; తన కడుపునన్‌= తన గర్భమందు; ఒక వెజవున= ఒక మరుగునందు; వనరుహగర్భాందభాండ= బ్రహ్మాందభాందాలను; 
వనధిచయంబుల్‌= సముద్రాలను; జగములన్‌= మూడులోకములను; కొనకొని= యత్నించి; ఇడుకొని= ఇముడ్చుకొని; 
తనుగతిన్‌= సూక్ష్మరూపాన; కడున్‌= మిక్కిలి; అడంగి= అణగి; మడంగి= ముడుచుకొని; బెడంగై= అందముగా; తనరెన్‌= 
ఒప్పుచున్నాడు. 
తా : అదితి గర్భంలో ఆ శిశువు బ్రహ్మాండభాండాన్నీ సముద్రాలనూ సమస్తలోకాలనూ తన కడుపులో ఇముడ్చుకొని 
సన్ననెన చిన్నని ఆకారంతో అందంగా అణగి మణగి ఉన్నాడు. 


వ. అంత నక్కాంతాతిలకంబు క్రమక్రమంబున. శ9/7 
ప్రతి : అంతన్‌= తరువాత; ఆ+కాంతాతిలకంబు= ఆ ట్రీ రత్నము; క్రమక్రమంబునన్‌= వరుసగా. 


మ. నిలిపెన్‌ జిప్పల బృందిమన్‌ విశదిమన్‌ నేత్రంబులం, జూచుకం 

బుల నాకాళిమ, మేఖలం ద్రఢిమ నెమ్మో మారంగా బాండిమన్‌ 

బలిమింజన్నుల, (శోణిపాళిగరిమ, న్మధ్యంబునన్‌ బృంహిమన్‌ 

లలితాత్మన్‌ లఘిమన్‌, మహామహిమ మేనన్‌ గర్భదుర్వారయె. 498 
ప్రతి : అప్పలన్‌= కనురెప్పలయందు; బృందిమన్‌= మనోజ్ఞ్జత్వాన్ని నేత్రంబులన్‌= కన్నులందు; విశదిమన్‌= ధావళ్యాన్ని 
చూచుకంబులన్‌= కుచాగ్రాలందు; ఆకాళిమన్‌= అంతటను నీలిమను (నలుపును); మేఖలన్‌= ఎనిమిదిపేటల 
మొలనూలునందు (ఒడ్డాణమందు) ద్రథిమన్‌= బిగువును; నెర+మోము+ఆరంగాన్‌= నిండుమొగమునందొప్పునట్లు; 
పాండిమన్‌= తెల్లదనాన్ని చన్నులన్‌= స్తనాలయందు; బలిమిన్‌= బలాన్ని, శ్రోణిపాళిన్‌= పిరుదులందు; గరిమన్‌= 
విరివిని మధ్యంబునన్‌= నడుమునందు; బృంహిమన్‌= ఘనత్వాన్ని లలిత= మనోహరమైన; ఆత్మన్‌= మనస్సునందు; 
లఘిమన్‌= తేలికదనమును; మేనన్‌= శరీరమందు; మహామహిమన్‌= గొప్పమహత్తాన్ని; గర్భ= కడుపునకు; దుర్వారమై= 
వారింపశక్యముకానిదై; నిలిపెన్‌= నెలకొల్పెను. 
తా : అదితికి క్రమంగా గర్భలక్షణాలు స్పష్టంగా కనిపించసాగినవి. ఆమె కనురెప్పలు అందంగా ఒప్పినాయి. కన్నులు 
నిర్మలంగా ఉన్నాయి. చనుమొనలు నల్లబడినాయి. ఒడ్డాణం బిగువైంది. ముఖం తెల్లబడింది. వక్షోజాలు గట్టిపడినాయి. 
పిరుదులు బరువెక్కినాయి. నడుము విస్తరించింది. మనస్సు తేలికపడింది. దేహం మహత్త్వాన్ని పొందింది. 


క. పెట్టుదురు నుదుట భూతిని, బొట్టిడుదురు మేనం బట్టుంబుట్టపుదోయిం 
బెట్టుదురు వేల్చులమ్మకుం, గట్టుదురు సురక్ష పడంతి గర్భంబునకున్‌. శ99 


218 శ్రీమహాభాగవతము 


ప్రతి: వేల్పుల +అమ్మకున్‌= దేవతల తల్లియగు అదితికి; నుదుటన్‌= నొసటియందు; భూతిని= భస్మమును; పెట్టుదురు = 
ఉంచెదరు; బొట్టు+ఇడుదురు = తిలకము దిద్దుదురు; మేనన్‌= శరీరమునందు; పట్టుంబుట్టపుదోయిన్‌= పట్టుబట్టలజతను; 
పెట్టుదురు= ధరింపజేయుదురు; పడంతి గర్భంబునకున్‌= ఆ చిన్నదాని కడుపునకు; సురక్ష మంచిరక్షణమును కావించు 
యోగ్యమైన బంధనమును; కడతారు. 

తా : (ముత్తెదువలు) అదితి నుదుట విభూతిని పెట్టినారు. తిలకం దిద్దినారు. పట్టుబట్టల జతను కట్టించినారు. గర్భానికి 
రక్ష కట్షినారు. 


వ. ఇ వ్విధంబున. 500 
ప్రతి : ఈ+విధంబున= ఈ విధంగా. 


విశ్వగర్భుండు దన గర్భవివరమందుం, బూంటపూంటకుం బూర్జుండై పొటకరింప 

వ్రేంకం జూలాలితనమున వేల్పుంబెద్ద, పొలంతి కంతట నీళ్లాడు ప్రొద్దు లయ్యె. 501 
ప్రతి : విశ్వగర్భుండు= ప్రపంచమంతా బొజ్జలో ఉంచుకొన్న హరి; తన= తనయొక్క గర్భ వివరమందున్‌= గర్భరంధ్రమందు; 
పూంటపూంటకున్‌= దిన దినమూ; పూర్చుందై= నిండినవాడై; పొటకరింపన్‌= అతిశయించగా; వ్రేంక= భారమయిన; 
చూలాలితనమునన్‌= కడుపుతో ఉండటంచేత; వేల్పుంబెద్ద పొలయతికిన్‌= కశ్యపబ్రహ్మ భార్య అదితికి అంతటన్‌= అంతలో; 
నీల్లాడు= ప్రసవించే; ప్రొద్దులు +అయ్యెన్‌= వేళలు సమీపించినాయి. 
తా ; అదితి గర్భంలో విశ్వగర్భుడైన భగవంతుడు పూట పూటకూ పెరిగినాదు. గర్భం బరువెక్కింది. ఆమె నీళ్లాడే సమయం 
దగరపడింది. 


వ. తదనంతరంబునం జతురాననుం డరుగుదెంచి యదితి గర్భపరిభ్రమ విభ్రముం డగున ప్పరమేశ్వరు 
నుద్దేశించి యిట్లని స్తుతియించె. 502 
ప్రతి : తద్‌+అనంతరంబునన్‌= అటుపిమ్మట; చతుర్‌+ఆననుండు= నాలుగుమొగములుగల బ్రహ్మదేవుడు; అరుగుదెంచి= 
వచ్చి; అదితిగర్భ= అదితియొక్క గర్భమున; పరిభ్రమ= అంతటను తిరుగుటచేత; విభముందడగు= మిక్కిలి భ్రాంతిని 
కలిగియున్నవాడగు; ఆ+పరమేశ్వరున్‌= ఆ పరాత్పరుని; ఉద్దేశించి= గురించి; ఇట్లు+అని= ఈ విధంగా; స్తుతియించెన్‌= 
స్తోత్రం చేసినాడు. 
తా :; ఆ సమయంలో బ్రహ్మదేవుడు అదితిగర్భంలో కదలాడే భగవంతునుద్దేశించి ఈ విధంగా స్తోత్రం చేసినాడు. 
సీ “త్రిభువన జయరూధ! దేవ! యురుక్రమ! పృథులాత్మ! శిపివిష్ట! పృళ్నిగర్భ! 

ప్రీతత్రిణాభ! త్రిష్ఫష్ట! జగంబుల, కాద్యంత మధ్యంబు లరయ నీవ! 

జంగమన్థావర జననాది హేతువు నీవ; కాలంబవై నిఖీల మాత్మ 

లోపల ధరియింతు లోనిజంతుల నెల్ల, ప్రోతంబులోంగొను సుందరతను; 


తే. బ్రహ్మలకు నెల్ల సంభవ భవన మీవ; దివమునకుం బాసి దుర్దశ దిక్కులేక 
శోకవార్ధి మునింగిన సురలకెల్లం, దేల నాధార మగుచున్న తెప్పవీవ. 5038 


అష్టమస్మంధము 219 


ప్రతి : త్రిభువన+జయ+రూధ! = మూడు లోకములను జయించిన గొప్పవాడా; దేవ; ఉరుక్రమ= పెద్దపెద్ద అంగలువేస్తూ 
నడిచేవాడా!; శిపివిష్ట= ప్రాణులయందు అంతర్యామియైనట్టివాడా!; పృశ్నిగర్భ= 'పృళ్లు యొక్క పుత్రుడైనట్టివాదా!; 
ప్రీతత్రిణాభ= ప్రీతితో ముల్లోకాలు నాభియందు గలవాడా!; త్రిష్ఫష్ట! = ముల్లోకాలకు అతీతుడైనట్టివాడా!; పృథుల+ఆత్మ! = 
విశాలమైన మనస్సుకలవాడా!; జగంబులకున్‌= ప్రపంచములకు; ఆద్యంతమధ్యంబులు= మొదలు చివర నడిమిభాగములు; 
అరయన్‌= విచారించగా; నీవ= నీవే; జంగమ= కదలునట్టి; న్థావర= కదలనట్టి (వానికి; జనన= జన్మలకు; ఆదిహేతువు= 
మూలకారణము; నీవ= నీవే, కాలంబవై= కాలరూపుడవై; నిఖిలమున్‌= సర్వమును; ఆత్మలోపలన్‌= మనస్సులో; ధరియింతు= 
వహించెదవు; లోనిజంతులనెల్లన్‌= నీ ఉదరమునందున్న జంతువులన్నిటిని; ప్రోతంబులోన్‌+కొను= ఇంద్రియశక్తిలోనికి 
గ్రహించు; సుందరతను= సౌందర్యముతో; బ్రహ్మలకునెల్లన్‌= అందరు బ్రహ్మలకు; సంభవభవనము= పుట్టినిల్లు ఈవ= 
నీవే; దివమునకున్‌ +పాసి= స్వర్గమును విడిచి; దుర్దశన్‌= కష్టదశచే; దిక్కులేక= దెసచెడి; శోకవార్ధిన్‌= దుఃఖసముద్రంలో; 
మునింగిన= మునిగిపోయిన; సురలకెల్లన్‌= దేవతలకందరికిని; తేలన్‌= తేలుటకు; ఆధారమగుచున్న= సహాయభూతుడగునట్టి; 
తెప్పవు= పడవవు; నీవ= నీవే. 


తా; అదితిగర్భంలో వర్ధిల్లుతున్న స్వామీ! నీవు మూడులోకాలను జయించగలవాడవు. ఓ దేవ! పెద్దపెద్ద అంగలువేస్తూ 
నడిచే సామర్థ్యం గలవాడివి. రెండడుగులతోనే భూమ్యాకాశాలు కొలిచినవాడివి. విశాలమైన హృదయం గలవాడివి. 
ప్రాణులయందు అంతర్యామియైనట్టి వాడివి. 'పృళ్ళి యొక్క పుత్రుడవైనట్టివాడివి. ప్రీతితో ముల్లోకాలను నాభియందు 
గలవాడివి. ముల్లోకాలకు అతీతుడైనవాడివి. ఈ లోకాలకు ఆదిమధ్యాంతాలు నీవే. చరాచర ప్రపంచం పుట్టడానికి 
కారణం నీవే. కాలస్వరూపుడవై సమస్తమూ నీలోపలనే ధరిస్తావు. ప్రవాహం ప్రాణికోటిని ధరించినట్లు సమస్త జీవులనూ 
నీలోనే నిలుపుకొంటావు. సృష్టికర్తలైన బ్రహ్మలకు పుట్టినిల్లు నీవే. స్వర్గలోకాన్ని పోగొట్టుకొని దేవతలు కష్టాలకడలిలో 
మునిగిపోయినారు. వారిని రక్షించి గట్టుకు చేర్చే తెప్పవు నీవే, 


క. విచ్చేయు మదితి గర్భము, చెచ్చెర వెలువడి మహాత్మ! చిరకాలంబున్‌ 
విచ్చలవిడి లే కమరులు, ముచ్చటపడి యున్నవారు ముదమందింపన్‌. 504 


ప్రతి : మహాత్మ= ఓ మహానుభావా!; అమరులు = దేవతలు; విచ్చలవిడిలేక= స్వేచ్చలేనివారై; చిరకాలంబున్‌= చాలా 
కాలమునుండి; ముచ్చటపడియున్నవారు = సంతోషమును కోరుచున్నారు; ముదము+అందింపన్‌= వారికి సంతోషము 
కలుగచేయుటకు; అదితి గర్భమున్‌= అదితికడుపునుండి; చెచ్చెర= వెంటనే; వెలువడి= బయలుపడి; విచ్చేయుము= 
రమ్ము. 

తా : మహాత్మా! దేవతలు చాలాకాలం నుంచీ స్వేచ్చలేక సంతోషంగా ఉండాలని ఆరాటపడుతున్నారు. వారికి ఆనందం 
కలిగించేటందుకు అదితిగర్భంనుండి బయలుదేరి రావయ్యా! 


+ వామనమూర్త్యావిర్భావఘట్టము + 
వ. అని యిట్లు కమలసంభవుండు వినుతిసేయు నయ్యవసరంబున. 505 


ప్రతి : అని= అట్లు పలికి; ఇట్లు= ఈ విధంగా? కమలసంభవుండు= బ్రహ్మ వినుతిసేయు= స్తోత్రము చేయుచున్న 
ఆ+అవసరంబునన్‌= ఆ సమయాన 


220 శ్రీమహాభాగవతము 


మ. రవి మధ్యాహ్నమునం జరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్‌ 
(శ్రవణద్వాదశినాండు శ్రోణ నభిజిత్సృంజ్ఞాతలగ్నంబునన్‌ 
భువనాధీశుండు పుట్టె వామనగతిం బుణ్యవ్రతోపేతకున్‌ 
దివిజాధీశ్వరుమాతకుం బరమపాతివ్రత్యవిఖ్యాతకున్‌. 506 


ప్రతి : రవి= సూర్యుడు; మధ్యాహ్నమునన్‌= పగటినడుమ; చరింపన్‌= నడచుచుండగా; గ్రహ= గ్రహములు; తారా= 
నక్షత్రం; చంద్ర= చంద్రుడును; భద్రస్థితిన్‌= శుభప్రదమయినచోటునందుండగా; శ్రవణద్వాదశినాడు= శ్రవణనక్షత్రంతో 
కూడిన ద్వాదశి తిథియందు; శోణన్‌= చంద్రుడు శ్రవణంలో ఉండగా; అభిజిత్‌ సంజ్ఞాత= అభిజిత్‌ అనే పేరుగల; 
లగ్నంబునన్‌= లగ్నమందు; పుణ్యవ్రత+ఉపేతకున్‌= పుణ్యవ్రతాలు చేసిన దానికి; దివిజ+అధీశ్వరుమాతకున్‌= ఇంద్రుని 
తల్లియైన అదితికి; వామన గతిన్‌= పొట్టివాడుగ; భువన +అధీశుండు= లోకాధిపతి; పుట్టెన్‌= జన్మించెను. 


తా : మట్టమధ్యాహ్నం - గ్రహాలు, నక్షత్రం, చంద్రుడు శుభప్రదమైన చోట ఉండగా అభిజిల్లగ్నాన ఛ్రవణద్వాదళిని 
వ్రతశీల పతివ్రత అగు అదితికి వామనుడై హరి జన్మించినాడు. 


విశే ; పగలు పదునాలుగు గడియలమీద రెండు గడియల కాలంతో కూడిన లగ్నం అభిజిత్‌ లగ్నం. 


వ మజియున ద్దేవుండు శంఖచక్రగదా కమల కలిత చతుర్భుజుందును, బిశంగవర్ణ్దవస్తుండును, 
మకర కుండల మండిత గండ భాగుండును, శ్రీవత్సవక్షుండును, నలిన చక్షుండును, నిరంతర శ్రీవిరాజిత 
రోలంబ కదంబాలంబిత వనమాలికా పరిష్కృతుండును, మణీకనక కాంచీవలయాంగద కిరిటహార 
నూపురాలంకృతుండును, కమనీయ కంఠ కౌస్తుభాభరణుండును, నిఖీలజన మనోహరుండునునై 
యవతరించిన సమయంబున. 507 


ప్రతి : మజియున్‌= వెండియు; ఆ+దేవుండు= ఆ భగవంతుడు; శంఖ చక్ర గదా కమల= శంఖముతోను చక్రముతోను 
గదతోను పద్మముతోను; కలిత= కూడుకొనిన; చతుర్చుజుండును= నాలుగు బాహువులు కలవాడును; పిశంగవర్ణ = 
కపిలవర్ణముగల; వ'స్రుండు= బట్టలు కలవాడును; మకరకుండల = మొసలిముఖమువలె చెక్కబడిన పోగులచేే మండిత = 
అలంకరించబడిన; గందడభాగుండును= చెక్కిళ్లుగలవాడును; శ్రీవత్స= శ్రీవత్సమను చిహ్నముగల; వక్షుండును= 
వక్షముకలవాడును; నలినచక్షుండును= పద్మములవంటి నేత్రములు కలవాడును; నిరంతర= ఎడతెగని; శ్రీ= లక్ష్మిచే; 
విరాజిత= ప్రకాశింపచేయబడుచున్న రోలంబ= తుమ్మెదలయొక్క కదంబ = సమూహంచే; విలంబిత= మిక్కిలి వ్రేలుచున్న; 
వనమాలికా= వనమాలచేత; పరిష్ఫృతుండును= అలంకరించబడినవాడును; మణీ కనక= మణులు తాపిన బంగారు; 
కాంచీవలయ= మొలనూలుచేతను; అంగద= బాహుపురులచేతను; కిరీట= కిరీటముచేతను; హార= హారములచేతను; 
నూపుర= అందెలచేతను; అలంకృతుండును= అలంకరింపబడినవాడును; కమనీయ= మనోహరమయిన; కంఠ = మెడలో; 
కౌస్తుభ= కౌస్తుభమను మాణిక్యమును; ఆభరణుండును= భూషణముగా కలవాడును; నిఖీలజన= జనులందరియొక్క 
మనోహరుందును +ఐ = మనస్సులను హరించువాడును అయి; అవతరించిన = పుట్టినట్టి; సమయంబునన్‌= సమయంలో 
(వామనావతారమెత్తినపుడు). 


తా ; వామనుడు పుట్టినపుడు ఆయనకు నాలుగు చేతులూ ఆ చేతులలో శంఖమూ, చక్రమూ, గదా, పద్మమూ ఉన్నాయి. 
కపిలవర్ణంగల వస్త్రమూ, మకరకుండలాలతో మెరిసే చెక్కిళ్ళు, రొమ్ముపై శ్రీవత్సమూ, కమలాలవంటి కన్నులూ కలిగి 


అష్టమస్మంధము 221 


ఉన్నాడు. తుమ్మెదలు మూగిన అందమైన వనమాల మెడలో కదలుతున్నది. రత్నాలుకూర్చిన బంగారు ఒడ్డాణం, 
బాహుపురులూ, కిరీటమూ, హారాలూ, కాలి అందెలూ కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన కంఠభాగాన కౌస్తభమణి 
మెరుస్తున్నది. ఆయన రూపం అందరి మనసులనూ ఆకర్షిస్తున్నది. 


శా. చింతంబాసిరి యక్షతార్జసుమనస్సిద్ధొరగాధీశ్వరుల్‌ 

సంతోషించిరి సాధ్యచారణమునీశబ్రహ్మవిద్యాధరుల్‌ 

గాంతిం జెందిరి భానుచంద్రములు; రంగద్గీతవాద్యంబులన్‌ 

గంతుల్‌ వైచిరి మింటంగింపురుషులున్‌ గంధర్వులుంగిన్నరుల్‌ా. 508 
ప్రతి : యక్ష= జక్కులును; తార్‌క్ష్య= గరుడులును; సుమనస్‌= దేవతలును; సిద్ధ= సిద్దులును; ఉరగ+అధీశ్వరుల్‌= 
నాగాధీశులును; చింతన్‌= దుఃఖమును; పాసిరి= విడిచిరి; సాధ్య= సాధ్యులును; చారణ= చారణులును; మునీశ= 
బుషులును; బ్రహ్మ= బుత్విజులును; విద్యాధరుల్‌= విద్యాధరులును; సంతోషించిరి= మోదమందిరి; భానుచంద్రములు= 
సూర్యచంద్రులు; కాంతిన్‌+చెందిరి= ప్రకాశించిరి; కింపురుషులున్‌= కింపురుషులును; గంధర్వులున్‌= గంధర్వులును; 
కిన్నరుల్‌= కిన్నరులును; రంగత్‌= ప్రకాశమానమయిన; గీత= సంగీతములచేతను; వాద్యంబులన్‌= వాద్యములచేతను; 
మింటన్‌= ఆకాశంలో; గంతుల్‌వైచిరి= నృత్యములు చేసిరి. 
తా : వామనుడు పుట్టగానే యక్షులు, గరుడులు, దేవతలు, సిద్దులు, నాగపతులు దుఃఖాన్ని వదలినారు. సాధ్యులూ, 
చారణులూ, బుషులునూ, బుత్విజులూ, విద్యాధరులూ సంతోషించినారు. సూర్యచంద్రులు కాంతులు విరజిమ్మినారు. 
కింపురుషులూ, గంధర్వులూ, కిన్నరులూ పాటలతో వాద్యాలు మోగిస్తూ ఆకాశంలో నాట్యాలు చేసినారు. 


క. దిక్కుల కావిరి వాసెను, నెక్కువ నిర్మలత నొందె నేడు పయోధుల్‌ 

నిక్కమెయి నిలిచె ధరణియుం, జుక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై. 509 
ప్రతి : దిక్కుల= దిశలలో; కావిరి= చీకటి; పాసెను= పోయెను; ఏడుపయోధుల్‌= సప్తసముద్రాలూ; ఎక్కువ= అధికమయిన,; 
నిర్మలతన్‌= స్వచ్చతను; ఒందెన్‌= పొందెను; ధరణియున్‌= భూమియును; చుక్కలత్రోవయును= ఆకాశమును; విప్ర= 
బ్రాహ్మణులచేతను; సుర= దేవతలచేతను; సేవ్యములై= 'సేవింపబడినవై; నిక్మమెయిన్‌= నిశ్చయంగా; నిలిచెన్‌= నిలచెను. 
తా : దిశల చీకటి పోయింది. సప్తసముద్రాలూ చాలా నిర్మలంగా అయినాయి. భూమి బ్రాహృ్మణులచేత, ఆకాశం 
దేవతలచేత సేవించబడింది. 


క. ముంపుగొని విరుల వానల, జొంపంబులు గురియ సురలు, సుమనోమధువుల్‌ 

తుంపర లెగయంబరాగపు, రొంపుల భూభాగ మతినిరూషిత మయ్యెన్‌. ర్‌ 10 
ప్రతి : సురలు= దేవతలు; ముంపుగొని= గుంపుగా; విరులవానల= పుష్పవర్షాలయొక్క జొంపంబులు= ఎదతెగనిధారలు; 
కురియన్‌= కురిపింపగా; సుమనోమధువుల్‌= పూలతేనె, తుంపరలు = బిందువులు; ఎగయన్‌= రేగగా; పరాగపురొంపులన్‌= 
పుప్పాడియొక్క బురదలచేత; భూభాగము= భూమిభాగము; అతి= ఎక్కువగా; నిరూషితము= కప్పబడినది; అయ్యెన్‌= 
ఆయెను. 


222 శ్రీమహాభాగవతము 


తా : దేవతలు గుంపుగా పూలవానలను కురిపించినారు. పూలతేనియలు తుంపరలుగా రేగినవి. పుపష్పాడిబురదచే 
భూభాగమంతా ఎక్కువగా కప్పబడింది. 


వ. తదనంతరంబ. ర్‌ 11 
ప్రతి : తద్‌+అనంతరంబు+అ= ఆ తర్వాత... 


ఆ. ఈ మహానుభావుండె ట్లింత కాలంబు, నుదరమందు నిలిచి యుండె ననుచు 
నదితి వెజంగుపడియె నానంద జయశబ్ద, ములను గశ్యపుండు మొగి నుతించె. 512 


ప్రతి : ఈ మహానుభావుండు= ఈ మహాత్ముడు; ఇంతకాలంబున్‌= ఇంతకాలమూ; ఉదరమందున్‌= గర్భంలో; ఎట్లు= ఏ 
విధంగా; నిలిచి ఉండెన్‌= నిలిచి ఉన్నాడు; అనుచున్‌= అనిపలుకుతూ; అదితి వెజిగుపడియెన్‌= అదితి ఆశ్చర్యాన్ని 
పొందింది; ఆనంద= సంతోషంతోకూడిన; జయశబ్దములను = మంగళకరమైన మాటలతో; కశ్యపుండు= కశ్యపప్రజాపతి; 
మొగిన్‌= పూనికతో; నుతించెన్‌= స్తోత్రం చేసెను. 


తా : 'ఈ మహానుభావుడు ఇంతకాలం నా కడుపులో ఎలా ఉన్నాడా” అని అదితి ఆశ్చర్యపడింది. కశ్యపుడు ఆనందంతో 
కూడిన జయజయ శబ్దాలతో స్వామిని సంస్తుతించినాడు. 


వ. అంత నవ్విభుండు సాయుధ సాలంకారంబగు తన దివ్యరూపంబు నుజ్జగించి రూపాంతరం బంగీకరించి 
కపటవటుని చందంబున నుపనయన వయస్ముందైన వామన బాలకుందై దల్లి ముందటం గుమార సముచితా 
లాపంబు లాడుచుంగ్రీడించు సమయంబున నదితియుం దన యవలోకనపరిణామపారవశ్యంబున. 513 


ప్రతి : అంతన్‌= అంతట; ఆ+విభుండు= ఆ వామనమూర్తి సాయుధ= ఆయుధములతోకూడినదీ; సాలంకారంబు = 
అలంకారంతో కూడినదీ; అగు= అయినట్టి; తన= తనయొక్క దివ్యరూపంబున్‌= దేవసంబంధమైన ఆకారాన్ని ఉజ్జగించి= 
విడిచిపెట్టి; రూపాంతరంబు= మరొక ఆకారాన్ని అంగీకరించి= పూని; కపటవటునిచందంబునన్‌= వేషధారియగు 
బ్రహ్మచారివల) ఉపనయనవయస్కుండు= వడుగునకు తగిన ప్రాయము గలవాడు; ఐన= అయినట్టి, వామన = పొట్టి; 
బాలకుండై= పిల్లవాడై) తల్లిముందటన్‌= జనని దగ్గర; కుమార= చిన్నపిల్లవానికి; సముచిత= ఒప్పిన; ఆలాపంబులు= 
ప్రసంగాలు (మాటలు); ఆదడుచున్‌= పలుకుచు; క్రీడించు= ఆడునట్టి సమయంబునన్‌= సమయంలో; అదితియున్‌= తల్లి 
అయిన అదితికూడా; తన+అవలోకన= తాను చూచుటతో; పరిణామ = మార్చు కనిపించుటచేత; పారవశ్యంబునన్‌= 
పరవశత్వంచే... 


తా;ఆ తర్వాత వామనుడు ఆయుధాలూ అలంకారాలూ కలిగిన తన దివ్యరూపాన్ని వదలి కపటవటునిగా మారురూపాన్ని 
ధరించినాదు. పొట్టిపిల్లవాడై వడుగు చేయదగిన వయసు కలవాదైనాడు. మారురూపం పొందిన ఆ కొడుకును చూచి 
అదితి ఆనందంతో పరవశించింది. 


ఆ. నన్నుంగన్న తండ్రి! నా పాలిదైవమ!, నా తపఃఫలంబ? నా కుమార! 
నాదు చిన్నివడుగ! నా కులదీపక!, రాంగదయ్య! భాగ్యరాశి వగుచు. ర్‌14 


అష్టమస్మంధము 223 


ప్రతి : నన్ను గన్నతండ్రి= నన్ను కన్నట్టి నాన్నా!) నాపాలిదైవమ= నాపాలిటి దేవుడా!; నా తపఃఫలంబ!= నా తపస్సునకు 
ఫలమైనవాడా!; నా కుమార!= నా కొడుకా!; నాదు చిన్ని వడుగ=నా బ్రహ్మచారిపాపడా!; నా కులదీపక= నా వంశాన్ని 
ప్రకాశింపచేసేవాడా!; భాగ్యరాశివి +అగుచున్‌= నా సంపదలకుప్పవై; రాంగదయ్య= రావయ్యా! 

తా : “ననుగన్న తండ్రీ! నా పాలి దేవుడా! నా తపములపంటా! నా కొడుకా! నా వడుగుపాపా! నా వంశాన్ని 
ప్రకాశింపచేసేవాడా! నా సంపదలకుప్పా! రావయ్యా!” అంటూ అదితి వామనుని పిలిచింది. 


క. అన్నా రమ్మని డగ్గజం, చన్నుల పా లేజువాజ సంశ్లేషిణియై 

చిన్నారి మొగము నివురుచుం, గన్నారంజూచెంగన్నకడుపై యుంటన్‌. ర్‌కేర్‌ 
ప్రతి : అన్నా నాయనా; రమ్మని= రమ్ము అని దగ్గరకు పిలిచి; డగ్గజన్‌= చేరువకురాగ్గా; చన్నులపాలు= స్త్సాలయందలిపాలు; 
ఏజువాజన్‌= నదివలె ప్రవహించగా; సంశ్లేషిణియై= కౌగిలించుకొన్నదైై చిన్నారి మొగమున్‌= ముద్దుమోమును; నివురుచున్‌= 
తడుముతూ; కన్నకడుపు+ఐ+ఉంటన్‌= కనినట్టికడు పై ఉండటంచే (తన గర్భవాసం నుంచి పుట్టిన వాడు కావటంచే); 
కన్నారన్‌= నేత్రాలు తనిసేటట్లు; చూచెన్‌= తిలకించెను. 
తా ; నాన్నా! దగ్గరకు రా! అని అదితి వామనుని పిలిచింది. బిడ్డ చేరువకు రాగానే ఆమె చనుబాలు జాలువారినవి. అక్కున 
చేర్చుకుంది. అతని చిన్నారి మొగాన్ని తడిమింది. కన్నులారా చూచింది. 


క. పురుడీ బోటికి నిందిర, పురు డంబిక గాక యొరులు పురుదే? యనుచున్‌ 

బురుటాలికింబది దినముల, పురుడు ప్రవర్తించి రెలమింబుణ్యపు గరితల్‌. ర్‌ 16 
ప్రతి :; ఎలమిన్‌= సంతోషంతో; పుణ్యపుగరితల్‌= పుణ్యస్త్రీలు; ఈ బోటికిన్‌= ఈ చిన్నదానికి (అదితికి) ఇందిర = లక్ష్మి; 
పురుడు= సమానం; అంబిక= పార్వతి; పురుడు= సమానం; కాక= అంతేకానీ; ఒరులు= ఇతరప్రీలు; పురుడే? = సమానమా? 
(కాదు అనటం); అనుచున్‌= అని పలుకుతూ; పదిదినముల పురుడు= పదిదినాలలో జరిపే జాతాశౌచాదికాన్నిి 
ప్రవర్తించిరి= జరిపించినారు. 


తా :; 'ఈ అదితికి లక్ష్మీ పార్వతులే సమానమైనవారు. ఇతరులు సరికారు” అంటూ పుణ్యాంగనలు బాలెంతరాలుకు 
పదిరోజులు పురుడు జరిపినారు. 


వ. అంత న బ్బాలునకు సంతసంబున మహర్షులు గశ్యపప్రజాపతిం బురస్మ్కరించుకొని సముచితో 
పనయన కర్మకలాపంబులు 'సేయించిరి; సవిత సావిత్రి నుపదేశించె; బృహస్పతి యజ్ఞోపవీతంబును, 
గశ్యపుండు ముంజియుం, గౌపీనం బదితియు, ధరణి గృమ్హాజినంబును, దండంబు వనస్పతియగు 
సోముండును, గగనాధివ్రాన దేవత ఛత్రంబును, గమండలువు బ్రహ్మయు, సరస్వతి యక్షమాలికయు, 
సప్తర్షులు గుశపవిత్రంబులు నిచ్చిరిి మజియును. ర్‌1[17 

ప్రతి : అంతన్‌= అంతట; ఆ+బాలునకు= ఆ పిల్లవాడగు వామనునికి; సంతసంబునన్‌= సంతోషంతో; మహర్షులు = 
మునీంద్రులు; కశ్యపప్రజాపతిన్‌= కశ్యపబ్రహ్మను; పురస్మరించుకొని= ముందుంచుకొన్వి సముచిత= యోగ్యమైన; ఉపనయన = 
వడుగుయొక్క కర్మ కలాపంబులు= కార్యాలు; చేయించిరి= జరిపించినారు; సవిత = సూర్యుడు; సావిత్రిన్‌= 


224 శ్రీమహాభాగవతము 


గాయత్రీమంత్రాన్ని; ఉపదేశించెన్‌= (చెప్పినాడు, ఉపదేశంచేసినాడు; బృహస్పతి= దేవగురువు; యజ్ఞోపవీతంబును= 
జన్నిదాన్ని కశ్యపుండు= తండ్రి అయిన కశ్యపప్రజాపతి; ముంజియున్‌= ముంజి అనే దర్భలతోచేసిన మొలతాడును; 
కౌపీనంబు= గోచిని; అదితియు= తల్లియును; ధరణి= భూదేవి; కృష్ణ+అజినంబును = నల్లజింకచర్మాన్నిి దండంబున్‌= 
దండాన్ని వనస్పతియగు= ఓషధీశుడైన; సోముండును= చంద్రుడూ; గగన +అధిష్థానదేవత = అనంతమగు ఆకాశదేవత; 
ఛత్రంబును= గొడుగును; కమండలువున్‌= కమండలాన్ని బ్రహ్మయు= బ్రహ్మదేవుడూ; సరస్వతి= శారదాదేవి; 
అక్షమాలికయు= జపమాలికనూ; సప్త+బుషులు = మహర్చులేడుగురు; కుశ పవిత్రంబులున్‌= పవిత్రమైన దర్భలనూ; 
ఇచ్చిరి= ఒసగిరిి మజియును= అంతేకాక. 
తా : ఆ తర్వాత వామనునికి వడుగు చేయటానికై కశ్యపప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన కార్యకలాపాలు 
చేసినారు. వామనునికి సూర్యుడు గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించినాడు. బృహస్పతి జన్నిదాన్సీ కశ్యపుడు ముంజదర్భల 
మొలతాదునూ, అదితి కౌపీనాన్సీ భూదేవి నల్లనిజింకచర్మాన్నీ, చంద్రుడు దండాన్స్నీ ఆకాశం గొడుగునూ, (బ్రహ్మ 
కమండలాన్నీ సరస్వతీదేవి జపమాలికన్వూ సప్తర్షులు పవిత్రమైన దర్భలనూ ఇచ్చినారు. 
క. _ భిక్షాపాత్రిక నిచ్చెను, యక్షేశుండు వామనునకు; నక్షయ మనుచున్‌ 

సాక్షాత్కరించి పెట్టెను, భిక్షునకు భవాని పూర్ణభిక్ష నరేంద్రా! 518 
ప్రతి : నరేంద్రా= రాజా! యక్ష+ఈశుండు= యక్షులకు రాజయిన కుబేరుడు; వామనునకున్‌= వామనమూర్తికి, భిక్షాపాత్రికన్‌= 
బిచ్చమెత్తుకొను పాత్రను; ఇచ్చెను= ఒసగెన్సు భవాని= పార్వతి; భిక్షునకున్‌= వామన వటువునకు; సాక్షాత్మరించి= 
ప్రత్యక్షమై; అక్షయమనుచున్‌= శాశ్వతం అంటూ; పూర్ణభిక్షన్‌= సంపూర్ణమైన బిచ్చాన్ని పెట్టెను= పెట్టింది. 
తా; పరీక్షిన్మహారాజా! కుబేరుడు వామనునికి భిక్షాపాత్రను ఇచ్చినాడు. పార్వతీదేవి “అక్షయం” అంటూ ఆ వటునికి 
పూర్ణభీక్షను పెట్టింది. 
క. 


శుద్ధబ్రహ్మర్ని సమా, రాద్ధుందై విహితమంత్రరాజిం జదువుచుం 

బ్రోద్ధంబగు ననలంబున, వృద్ద్ధాచారమున వటుండు వేల్చెం గడంకన్‌. 519 
ప్రతి : శుద్ధబ్రహ్మర్ని= పరిశుద్దులయిన బ్రహ్మర్చులచే; సమారాద్ధుండై= పూజింపబడినవాదై; విహిత= పెద్దలచే చెప్పబడిన; 
మంత్రరాజిన్‌= మంత్రసముదాయాన్ని చదువుచున్‌= పఠిస్తూ ప్రోద్ధంబగు= బాగా చెలరేగి వెలుగుతున్న అనలంబునన్‌= 
అగ్నిహోత్రమందు; వృద్ధ+ఆచారమునన్‌= పెద్దలచే చేయబడినట్టి ఆచారము చొప్పున; కడంకన్‌= పూనికతో; వటుండు= 
బ్రహ్మచారి; వేల్చెన్‌= హోమంచేసినాడు. 
తా; పరిశుద్దులయిన బ్రహ్మర్నులచే పూజించబదినవాడై మంత్రాలను చదువుతూ ప్రశస్తమయిన అగ్నిహోత్రాన పూర్వాచారాన్ని 
అనుసరించి వటుడు హోమం చేసినాడు. 


$ బలిచక్రవర్తి కడకు వామనమూర్తియేతెంచుట 4 


వ. ఇట్లు కృతకృత్యుందైన మాయామాణవకుండు దేశాంతరసమాగతులగు బ్రాహ్మణులం గొంది 
నవలోకించి యిట్లనియె. 520 


అష్టమస్మంధము 225 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; కృతకృత్యుందైన = చేయబడిన పనిగలవాడైన; (ఉపనయనం పూర్తి అయిన) 
మాయామాణవకుండు= కపట బ్రహ్మచారి; దేశాంతర= ఇతరదేశాలనుండి; సమాగతులగు= వచ్చిన; బ్రాహ్మణులన్‌= 
విప్రులను; కొందజన్‌= కొంతమందిని; అవలోకించి= చూచి; ఇట్లనియెన్‌= ఈ విధంగా పలికినాడు. 


తా : ఈ విధంగా ఉపనయనం పూర్తి అయిన తర్వాత మాయాబ్రహ్మచారి ఇతరదేశాలనుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులను 
చూచి ఇలా అడిగినాడు. 


క. వత్తురె విప్రులు? వేండంగ, నిత్తురె దాతలును వేడ్క నివ్టార్థములం? 
దెత్తురె మీరును సంపద?, లిత్తెజంగున దానవీరుండెవ్వండొ చెపుండా? 521 

ప్రతి : వేండంగన్‌= యాచించేటందుకు; విప్రలు= బ్రాహ్మణులు; వత్తురె? = వస్తున్నారా?; దాతలును= దానం చేసేవారు; 
వేద్మన్‌= వేడుకతో; ఇష్ట+అర్ధములన్‌= కోరినవాటిని; ఇత్తురె= ఇస్తారా మీరును= మీరు కూడా; సంపదలు = సిరులు; 
తెత్తురి= తెచ్చుకుంటున్నారా?; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; దానవీరుందు= దానంచేయటంలో వీరత్వంకలవాడు; 
ఎవ్వందొ చెపుండా= ఎవ్వడో చెప్పంది. 

తా : దానాలు తీసుకోవటానికి బ్రాహ్మణులు దాతలదగ్గరకు పోతున్నారా? వారు కోరిన సంపదల్ని దాతలు ఇస్తున్నారా? 
మీరున్నూ అలా సంపదలు తెచ్చుకుంటున్నారా? ఈ విధంగా అర్జులకు అడిగింది ఇచ్చే దానవీరుడు ఎవడో చెప్పండి? 


వ. అనిన నఖిలదేశీయులగు భూసురు లిట్లనిరి. 522 


ప్రతి : అనినన్‌= అలా పలుకగా; అఖిలదేశీయులు +అగు= సకలదేశవాసులగు; భూసురులు= బ్రాహ్మణులు; ఇట్లు+అనిరి= 
ఈ విధంగా చెప్పినారు. 


మ. 'కలరున్‌ దాతలు; నిత్తురుం ధనములుం; గామ్యార్థముల్‌ గొంచు వి 
ప్రులు నేతెంతురు; గాని యీవిని బలింబోలన్‌ వదాన్యుండు లేం 
డలఘుండై యొనరించె నధ్వరశతం బా భార్గవానుజ్ఞచే; 
బలి వేండం బడయంగ వచ్చు బహుసంపల్లాభముల్‌ వామనా! 5238 


ప్రతి : వామనా= ఓ వామనుడా!; దాతలున్‌= దానంచేసేవారు; కలరున్‌= ఉన్నారు కదా; ధనములన్‌= ద్రవ్యాలను; 
ఇత్తురున్‌= ఇస్తారు; విప్రలున్‌= బ్రాహ్మణులు; కామ్య+అర్ధముల్‌ = కోరినకోరికలను; కొంచు= తీసికొంటూ (నెరవేర్చుకొని) 
ఏతెంతురు= వస్తుంటారు; కాని ఈవిని= దాతృత్వమందు; బలిన్‌= బలిచక్రవర్తిని; పోలన్‌= పోలుటకు; వదాన్యుండు= 
మిక్కిలిగా ఇచ్చేదాత; లేండు= కనిపించడు; ఆ+భార్గవ= ఆ శుక్రాచార్యునియొక్క అనుజ్ఞచేన్‌= ఆజ్ఞతో; అధ్వరశతంబు = 
నూరుయజ్ఞాలు; ఒనరించెన్‌= చేసినాడు; బహు+సంపద్‌+లాభముల్‌= అనేకవిధాలయిన భాగ్యలాభాలను; బలిన్‌= 
బలిచక్రవర్తిని; వేండన్‌= కోరిన యెడల; పడయంగన్‌+వచ్చున్‌= పొందవచ్చు. 

తా :; వామనా! దానం చేసేవారూ ఉన్నారు. ధనాన్ని (గ్రహించేవారూ ఉన్నారు. (బ్రాహ్మణులు తమ కోర్కెలను 


నెరవేర్చుకుంటున్నారు. కాని, దాతలలో బలిచక్రవర్తికి సమానమైనవాడులేడు. ఆయన శుక్రాచార్యులు చెప్పినట్లు నూరు 
యజ్ఞాలు చేసినాడు. అతనిని అడిగితే సకలభాగ్యాలూ పొందవచ్చు. 


226 శ్రీమహాభాగవతము 


విశే : అధ్వర శతము : నూరుయజ్ఞాలు గురువైన శుక్రాచార్యుని ఆశీస్సులతో చేసినవాడు బలిచక్రవర్తి, నూరుయజ్ఞాలు 
చేసినవాణ్ణి శతమఖుడు” అంటారు. ఇంద్రునికి శఈతమఖుడదని పేరు. బలి ఇంద్రుణ్ణి ఓడించి దేవలోకాన్ని ఆక్రమించడానికి 
కారణం అతడు 'శతమఖుడు) కావడమే. 


వ. అని తెలియం జెప్పిన బ్రాహ్మణుల వచనంబు లాలకించి లోకంబులకుం బ్రీతి పుట్టింపం బయనంబై 
లాభవచనంబులు గైకొనుచుందల్లిదండ్రుల వీడ్కొని శుభముహూర్తంబునం గదలి. ర5్‌2ై4 


ప్రతి : అని= ఈ విధంగా; తెలియన్‌ +చెప్పినన్‌= ఎరుకపరచిన; (బ్రాహ్మణుల వచనంబులు= విప్రవాక్యాలు; ఆలకించి= 
విని లోకంబులకున్‌= ప్రపంచాలకు; ప్రీతిపుట్టింపన్‌= ప్రియం కలిగించగా పయనంబు+ఐ= ప్రయాణమై; లాభ 
వచనంబులు= లాభపుమాటలు; కైకొనుచున్‌= అంగీకరిస్తూ తల్లిదండ్రులన్‌= జననీ జనకులను; వీడొని= విడిచిపెట్టి; 
శుభ= మంగళప్రదమైన; ముహూర్తంబునన్‌= మూహూర్తంలో; కదలి= కదలి... 


తా ; ఈ విధంగా తెలియచెప్పిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మెలుచేసేటందుకై లాభపుమాటలు అంగీకరిస్తూ, 
తల్లిదండ్రుల ఆనతి పొంది ఒక శుభముహూర్తాన వామనుడు బయలుదేరి. 


క. ప్రక్షీణదివిజవల్లభ, రక్షాపరతంత్రుండగుచు రాజీవాక్షుం 
దా క్షణమున బలి యింటికి, భిక్షాగమనంబు సేసెంబేదణికముతోన్‌. ర్‌2ైర్‌ 


ప్రతి : రాజీవ+అక్షుండు= పద్మములవంటి కన్నులుగల వామనుడు; ప్రక్షీణ= మిక్కిలి చెడిపోయిన (హీనత్వాన్ని పొందిన); 
దివిజవల్లభ= ఇంద్రునియొక్క రక్షా= రక్షణమందు; పరతంత్రుండు+అగుచున్‌= ఆసక్తి కలవాడై; పేదథికముతోన్‌= 
భీదతనంతో; ఆ క్షణమునన్‌= ఆ క్షణంలోనే; బలియింటికిన్‌= బలిచక్రవర్తి మందిరానికి; భిక్షాగమనంబున్‌+చేసెన్‌= 
భిక్షార్ధిగా వెళ్లడానికి సంకల్పించాడు. 


తా ; వామనమూర్తి బాగా హీనత్వాన్ని పొందిన ఇంద్రుని రక్షించేటందుకు ఆసక్తికలవాడయినాడు. వెంటనే పేదవానివలె 
దానం కోసం బలిచక్రవర్తి మందిరానికి వెళ్లడానికి సంకల్పించాడు. 


క. హరి హరి! సిరి యురమునం గల, హరి హరిహయుకొజకు దనుజు నడుగంజనియెం; 
బరహితరతి మతియుతులగు, దొరలకు నడుగుటయు నొడలితొదవగుంబుడమిన్‌. 526 


ప్రతి : హరిహరి= అయ్యయ్యో!) సిరి= లక్ష్మీదేవి; ఉరమునన్‌+కల= ఎదపై ఉన్న హరి= విష్ణుమూర్తియైన వామనుడు; 
హరిహయుకొఅకున్‌= ఇంద్రునికోసం; దనుజున్‌= రాక్షసుని; అడుగన్‌= యాచించేటందుకు; చనియెన్‌= వెళ్లినాడు; 
పరహిత= ఇతరులకు మేలుచేయడంలో; రతి= ఆసక్తిగల; మతియుతులగు= బుద్ధికల; దొరలకున్‌= గొప్పవారిక్కి పుడమిన్‌= 
భూమియందు; అడుగుటలున్‌= యాచించుటలు కూడా; ఒడలితొదడవగున్‌= శరీరానికి భూష అవుతుంది. 

తా ; అయ్యయ్యో! లక్ష్మీదేవిని తన వక్ష్యస్థలాన కలిగినవాడు విష్ణువు. అయినా ఇంద్రుని కోసం రాక్షసుని (బలిచక్రవర్తిని) 
బిచ్చమడగటానికి వెళ్ళినాడు. ఇతరులకు మేలుచేయాలన్న బుద్దిగల గొప్పవారికి భూమిమీద యాచించటంకూడా ఒక 
అలంకారం వంటిదే. 


అష్టమస్మంధము 22/ 


క. సర్వప్రపంచగురుభర, నిర్వాహకుండగుటంజేసి నెణింజనుదేరన్‌ 

ఖర్వుని వేంగు సహింపక, యుర్వీస్థలి గ్రుంగె; మొగ్గె నురగేంద్రుండున్‌. 527 
ప్రతి :; సర్వప్రపంచ= సకలలోకములయొక్క గురుభర= గొప్పబరువును; నిర్వాహకుండు = వహించేవాడు; అగుటన్‌+చేసి= 
అయిన కారణాన; నెటిన్‌= నిండుదనంతో; చనుదేరన్‌ = పోతూ ఉండగా; ఖర్వుని= వామనునియొక్క వ్రైంగున్‌= భారాన్ని 
సహింపక= భరించలేక; ఉర్వీస్థలి= భూతలం; క్రుంగెన్‌= కుంగిపోయింది; ఉరగ+ఇంద్రుండున్‌= ఆదిశేషుడుకూడా 
(భూమిని మోస్తూ కింద ఉండటంవల్ల); మొగ్గెన్‌= వంగిపోయినాడు. 


తా: సకలలోకభారాన్నీ వహించే (విష్ణువగు) వామనుడు వెళుతున్నప్పుడు ఆయన బరువును మోయలేక భూమి క్రుంగి 
పోయింది. (భూమిని మోస్తున్న) ఆదిశేషుడుకూడా వంగిపోయినాడు. 


వ. ఇట్లు సని చని. 528 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; చని చని= ముందుకు వెళ్లి వెల్లి. 
క. శర్మద, యమదండక్షత, వర్మద, నతికఠినముక్తివనితాచేతో 

మర్మద, నంబునివారిత, దుర్మద, నర్మదం దరించెంద్రోవన్‌ వటుండున్‌. 529 


ప్రతి : త్రోవన్‌= మార్గమందు; వటుండున్‌= వామనుడు; శర్మదన్‌= సుఖాలనిచ్చేదీీ యమదండ= యమునిదండంవల్ల 
కలుగబోయే; క్షత= దెబ్బలకు; వర్మద= శరీరాన్ని కాపాడే కవచం అయ్యోదీ; అతికఠిన= పొందశక్యంకాని; ముక్తివనితా= 
ముక్తికాంతయొక్క చేతస్‌= చిత్తముయొక్క మర్శదన్‌= మర్మాలను ఇచ్చేది (రహస్యాలను తెలిపేది); అంబు= ఉదకంచిే; 
నివారిత= పోగొట్టబడిన; దుర్శదన్‌= మదం(దోషంికలది అయిన; నర్మదన్‌= నర్శదానదిని; తరించెన్‌= దాటెను. 

తా : వామనుడు ప్రయాణం చేస్తూ నర్శదానదిని దాటినాడు. ఆ నది శుభాలు కలిగించేది. యముని దండ ఘాతాలను 
తగులకుండా కవచంలా కాపాడేది. ముక్తికాంత మనసులోని గుట్టును తెలిపేది. తన నీళ్ళతో దోషాలను నివారించేది. 


వ. దాంటి తత్ర్రవాహంబున కుత్తరతటంబునందు. 580 
ప్రతి : దాంటి= తరించి; తద్‌+ప్రవాహంబునకున్‌= ఆ నదికి; ఉత్తరతటంబునందున్‌= ఉత్తరంగా ఉన్న ఒడ్డున. 


విశే ; వామనుడు నర్శదానదిని దాటి ఉత్తరతీరాన ప్రవేశించినాడు. కనుక అదితికశ్యపుల ఆశ్రమం నర్మదకు దక్షిణాన 
ఉంటుందనుకొనవచ్చు. ప్రాచీనభూగోళశాస్త్రాన్ని పరిశోధించేవారికి ఇదొక ఆధారంగా నిలుస్తుంది. 


శా. చండస్పూర్తి వటుండు గాంచె బహుధాజల్పన్నిశాటంబు, ను 
ద్దండాహూతమునీభ్యబిభ్యదమృతాంధస్సిద్ధకూటంబు, వె 
దండాశ్వధ్వజినీకవాటము, మహోద్యద్భూమసంఛన్న మా 
ర్తాండస్యందన ఘోటమున్‌, బలిమఖాంతర్వేదికావాటమున్‌. ర్‌త1 


ప్రతి : బహుధా= పలువిధాలుగా; జల్పత్‌= (ప్రేలుచున్న; నిశాటంబున్‌= రాక్షసులుకలదీ; ఉద్దండ= అధికంగా; ఆహూత= 
పిలువబడిన; ముని+ఇభ్య= మునిశ్రేష్టులకు; బిభ్యత్‌= భయపడిన; అమృత +అంధస్‌= అమృతమే ఆహారముగా గల 


228 శ్రీమహాభాగవతము 


దేవతల; సిద్ధ= సిద్ధుల; కూటంబున్‌= సముదాయం కలదీ; వేదండ= ఏనుగులు; అశ్వ= గుర్రాలు; ధ్వజినీ= జెండాలు 
కల; కవాటమున్‌= తలుపులుకలదీ; మహా+ఉద్యత్‌= మిక్కిలిగా పైజిగయుచున్ను ధూమ= పొగచే; సంఛన్న= కప్పబడిన; 
మార్తాంద= సూర్యునియొక్క స్యందన= రథమునకు పూన్పిన; ఘోటమున్‌= గుర్రాలుకలదీ; అయిన; బలి= బలిచక్రవర్తియొక్క 
మఖ= యజ్ఞమునందలి; అంతస్‌= లోపలఉిన్న; వేదికా= అరుగులయొక్క వాటమున్‌= భాగాలుకలదానినీ; చండస్సూర్తి= 
మహాతేజశ్చాలి అయిన; వటుండు= బ్రహ్మచారి; కాంచెన్‌= చూచినాడు. 

తా : మంచితేజస్సుగల వామనుడు బలిచక్రవర్తి యాగశాలను చూచినాడు. అక్కడ దనుజులు అనేక విధాలుగ పెద్దగా 
(ప్రేలాపన చేస్తున్నారు. ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను చూచి దేవతలూ సిద్దులూ భయపడుతున్నారు. ఆ 
స్థలానికి ముందువైపు ద్వారంలో ఏనుగులూ, గుర్రాలూ, 'సైన్యాలూ నిండి ఉన్నాయి. అక్కడి యజ్ఞకుండాల పొగలతో 
సూర్యుని రథం గుర్రాలు పూర్తిగా కప్పబడిపోతున్నాయి. 


వ. కని దానవేంద్రుని హయమేధవాటి దణియంజొచ్చు నయ్యవసరంబున. 582 


ప్రతి : కని= చూచి; దానవెంద్రుని= బలిచక్రవర్తియొక్క హయమేధవాటిన్‌= అశ్వమేధవాటికను; తజియన్‌+చొచ్చు= 
సమీపించే; ఆ+అవసరంబునన్‌= ఆ సమయమందు... 
తా : అలా వామనుడు బలిచక్రవర్తి చేస్తున్న అశ్వమేధ యజ్ఞవాటికను సమీపిస్తున్న సమయాన 
శా. శంభుండో హరియో పయోజభవుండో చండాశుండో వహ్నియో 

దంభాకారత వచ్చెంగాక, ధరణిన్‌ ధాత్రీసురుందెవ్వం డీ 

శుంభద్యోతనుం డీ మనోజ్ఞతనుండంచున్‌ విస్మయభ్రాంతులై 

సంభాషించిరి బ్రహ్మచారింగని తత్సభ్యుల్‌ రహస్యంబుగన్‌. ర్‌తితి 
ప్రతి : శంభుడు+ఓ= శివుడో; హరి+ఓ= విష్ణుమూర్తియో; పయోజభవుండు+ఓ= కమలసంభవుడైన బ్రహ్మయో; 
చండాశుండు+ఓ= సూర్యుడో; వహ్ని+ఓ= అగ్నిహోత్రుడో; దంభ+ఆకారతన్‌= మాయవేషంతో,; వచ్చాన్‌+కాక= వచ్చిఉంటాడు; 
ధరణిన్‌= భూమియందు; ధాత్రీసురుందు= (బ్రాహ్మణుడు; ఎవ్వండు= ఎవడు; ఈ శుంభత్‌+ద్యోతనుండు= ఈ ప్రకాశించే 
శరీరం కలవాడు; అంచున్‌= అనుచు; విస్మయ= అద్భుతంచేత; (భ్రాంతులై= భ్రాంతిపొందినవారై; తద్‌+సభ్యుల్‌= ఆ 
సభలో ఉన్నవారు; బ్రహ్మచారిన్‌+కని= వటునిచూచి; రహస్యంగా= చాటుమాటుగా; సంభాషించిరి= మాట్లాడుకున్నారు. 
తా : 'శివుడో విష్ణువో బ్రహృదేవుడో సూర్యుడో అగ్నిహోత్రుడో మాయావేషంతో వచ్చి ఉంటాడు. కాని, ఈ భూమిమీద 
బ్రాహ్మణుడెవ్వడూ ఇంత ప్రకాశంగా అందంగా ఉండడు” అంటూ ఆశ్చర్యంతో భ్రాంతిచెంది అక్కడివారు వామనుని 
చూచి చాటుమాటుగా సంభాషించుకున్నారు. 


క. గుజగుజలు వోవువారును, గజిబిజింబడువారుం జాలంగలకలపడుచున్‌ 

గజిబిజి యైరి సభాస్థలిం, బ్రజ లెల్లను బొట్టివడుగు బాపని రాకన్‌. ర్‌3ి4 
ప్రతి : పొట్టి= వామనుదైన; వడుగుపాపనిరాకన్‌= బ్రహ్మచారి బాలకుడు రావటంచే; గుజగుజలుపోవువారును = 
గుసగుసలాదుకొనేవారు; గబివిజిన్‌+పదువారు= కలత పొందేవారు; చాలన్‌= ఎక్కువగా; కలకలపడుచున్‌= తొట్రుపడుతూ; 
సభాస్థలిన్‌= సభాస్థలమందు; ప్రజలెల్లను= ఉన్నవారందరూ; గజిబిజియైరి, కలవరపడినారు. 


అష్టమస్మంధము 229 


తా :; వామనుడగు బ్రహ్మచారిరాకకు గుసగుసలాడుకొంటూ, కలత పొందుతూ, ఎక్కువగా తొట్రుపడుతూ సభలో ఉన్న 
వారంతా కలవరపడినారు. 


వ. ఆ సమయంబున బలిసభామండపంబుందణీయంజొచ్చి. ర్‌తిర్‌ 


ప్రతి : ఆ సమయంబునన్‌= ఆ (తరిని) వేళు బలి= బలిచక్రవర్తియొక్క సభామండపంబున్‌= సభామండపమును; 
తజియన్‌+చొచ్చి= సమీపించి... 


తా ;: ఆ సమయంలో బలిచక్రవర్తి సభామంటపెన్ని చేరి 


సీ చవులుగాం జెవులకు సామగానంబులు సదువు నుద్ధాతల చదువు వినుచు 
మంత్రతంత్రార్ధసంబంధభావములు పే ర్కొనెడి హోతలతోడంగూడికొనుచు 
పహోమకుండంబులం దున్న త్రేతాగ్నుల వెలింగించు యాజక వితతింగనుచు 
దక్షులై బహువిధాధ్వరవిధానంబులు సెప్పెడు సభ్యులంజేరంజనుచుం 


తే. బెట్టు గోరెడు వేడుక పట్టుపజణుప, నదితిపుట్టువు లచ్చికి నాటపట్టు 
గోరి చరియించె సభలోనంగొంతదడవు, పుట్టు వెన్నండు నెజుంగని పొట్టివడుగు. 586 


ప్రతి : చెవులకున్‌= కర్ణాలకు; చవులుగాన్‌= రుచిగా? సామగానంబులు= సామవేదగానాలు; చదువు= పఠిస్తున్న 
ఉద్దాతల= యజ్ఞమందు సామవేద మంత్రాలతో గానం చేసేవారు; చదువున్‌= గానాన్సి వినుచున్‌= ఆలకిస్తూ మంత్ర= 
మంత్రాలకు అనుగుణమైన; తంత్ర= తంత్రాలయొక్క (యాజ్ణిక (క్రియాకలాపాలు జరిపించేవారి యొక్క; అర్థ= 
ప్రయోజనానికి; సంబంధ= సంబంధించిన (బేరిన); భావములు = అభిప్రాయాలు; పేర్మానెడి= వచించునట్టి; హోతలతోదన్‌= 
బుగ్వేద మంత్రాలతో హోమకాలంలో ఆ యా దేవతలను ఆహ్వానించి ఆవాహనము చేయించే బుత్విక్కులతో; కూడికొనుచున్‌= 
దగ్గరకు వెళుతూ; హోమకుండంబులందు= హవిస్సులను హోమం చేసే అగ్నికుండములందు; ఉన్న= ఉన్నట్టి, శ్రేతాగ్నులన్‌= 
మూడు అగ్నులను (గార్హపత్యం, దక్షిణాగ్ని ఆహవనీయం అనేవి త్రేతాగ్నులు); వెలిగించు= ప్రజ్వలింపచేయునట్టి; యాజక 
వితతిన్‌= యాజ్హికులయొక్క గుంపును (బుత్విక్కులను,; కనుచున్‌= చూస్తూ దక్షులై= సమర్భులై; బహువిధ= అనేక 
విధాలయిన; అధ్వర= వైదికమార్గనిష్టను కలిగించే యజ్ఞాలయొక్క విధానంబులు = పద్ధతులను; చెప్పెడు= చెపుతున్న 
సభ్యులన్‌= సామాజికులను; చేరన్‌= సమీపించునట్టు; చనుచున్‌= పోవుచు; పెట్టు= దానాన్ని కోరెడువేడుకన్‌= యాచించునట్టి 
సంతోషంతో; పట్టుపజణుపన్‌= హత్తుకొనగా; అదితిపుట్టువు= అదితి బిడ్డ; లచ్చికిన్‌= లక్ష్మికి ఆటపట్టు= కేళీస్థానమైన 
వామనుడు; కోరి= వాంఛించి; సభలోనన్‌= సభయందు; కొంతతదడవు= కొంచెంసేపు; పుట్టువు= జన్మం; ఎన్నండున్‌ 
ఎజుంగని= ఎప్పుడూ తెలియని; పొట్టివడుగు= వామనుడైన బ్రహ్మచారి; చరియించెన్‌= సంచరించినాడు. 


తా : చెవులకు ఇంపుగా సామవేదం పఠించే ఉద్దాతల గానాలు విన్నాడు. మంత్రతంత్రాలను వివరిస్తూ హోమం చేసే 
హోతలను కలుసుకొన్నాడు. హోమకుండంలో శ్రేతాగ్నులను ప్రజ్వలింపచేసే బుత్విజులను చూచినాడు. యోగ విధులను 
నేర్పుగా పేర్కొంటున్న సభాపతులను సమీపించినాడు. ఆ సభను బాగా ఆకర్షించాలని కొంతసేపు వామనుడు ఆ సభలో 
తిరుగాడినాడు. ఇదంతా చేసిన వామనుదైన విష్ణువునకు పుట్టుకే లేదు. ఆయన అదితికొడుకుగా పుట్టినాడు. లక్ష్మికి 
ఆటపట్టెనవాడు, వామనుడు. 


230 శ్రీమహాభాగవతము 


వ. మజథతియును. 537 
ప్రతి : మజియును= అంతేగాక 


క. వెజచుచు వంగుచు వ్రాలుచు, నజిముథి గుబురులకుంజనుచు హరి హరి యనుచున్‌ 
మణఖుంగుచు నులుకుచు దిజదిజం, గుజుమట్టపుంబొట్టివడుగు గొంత నటించెన్‌. ర5్‌తిలి 
ప్రతి : వెజచుచున్‌= భయపడుతూ; వంగుచున్‌= వంగుతూ; వ్రాలుచున్‌= ప్రక్కకు వంగుతూ; అజిముటిన్‌= సంభ్రమముగా; 
గుబురులకున్‌= గుంపుల దగ్గరకు; చనుచున్‌= వెళ్లుతూ; హరిహరియనుచున్‌= హరినామసంకీర్తనం చేస్తూ మఖుంగుచున్‌= 
చాటగుచూ; ఉలుకుచున్‌= ఉలికిపడుతూ; దిఅదిజన్‌= దిరదిరయని; కుణుమట్టపు= పొట్టివాడైన; పొట్టివడుగు= వామనుదైన 
బ్రహ్మచారి; కొంత నటించెన్‌= కొంతసేపు నటించాడు. 
తా ; భయపడుతూ, వంగుతూ, పడుతూ, తొటుపాటుతో జనాలగుంపుల దగ్గరకుపోతూ, హరినామసంకీర్తనం చేస్తూ 
చాటునకు పోతూ, ఉలికిపడుతూ వామనుడు కొంతసేపు అక్కడ నటించాడు. 
క. కొందజతోంజర్చించును, గొందజతో జటలు సెప్పు, గోష్టిం జేయుం 
గొందజతోం దర్శించును, గొందజతో ముచ్చటాడుం; గొందణ నవ్వున్‌. ర5్‌39 
ప్రతి : కొందజతోన్‌= కొంతమందితో; చర్చించును= చర్చచేయును; కొందజతోన్‌= కొంతమందితో; జటలు +చెప్పున్‌= 
జటపనసలుచెప్పును; గోష్టిన్‌= ప్రసంగాన్ని చేయున్‌= కావించును; కొందజతోన్‌= కొంతమందితో; తర్మించును= వాదం 
చేయును; కొందజతో= కొంతమందితో; ముచ్చటాడున్‌= సరదాగా మాట్లాడును; కొందజన్‌= కొందరిని చూచి; నవ్వున్‌= 
నవ్వుతాడు. 
తా : వామనుడు కొందరితో చర్చలు చేస్తాడు, కొందరితో వేదానికి సంబంధించిన జటపనసలను చెప్తాడు. కొందరితో 
ప్రసంగిస్తాడు. కొందరితో వాదిస్తాడు. కొందరితో సరదాగా మాట్లాడుతాడు. కొందరిని చూచి నవ్వుతాడు. 
విశే : క్రమ - జటా - ఘనా మొదలైనవి వేదాన్ని పఠించే పద్ధతులు. “ఏవనసి అంటే యజుర్వేద సంహిత భాగంలో ఉండే 
ఒక విభాగం పేరు. 


వ. మథతియు ననేకవిధంబుల నందజకు నన్నిరూపులై వినోదించుచు. 540 


ప్రతి : మజియున్‌= ఇంకా; అనేకవిధంబులన్‌= పలురీతులుగా; అందఅకున్‌= అందరికీ; అన్నిరూపులై= అన్ని రూపాలు 
కలవాడై; వినోదించుచున్‌= ఆనందిస్తూ. 


తా : అంతేకాక అందరితోనూ అనేకవిధాలుగా వ్యవహరిస్తూ ఆనందించసాగినాడు. 


క. వెడవెడ నడకలు నడచుచు, నెదనెడ నడు గిడంగ నదడరి యిల దిగంబడంగా 
బుడి బుడి నొడువులు నొడువుచుం, జిడిముడి తదడంబడంగ వడుగు సేరెన్‌ రాజున్‌. ర్‌శీ1 


ప్రతి : వెడవెడ నడకలు= తప్పటడుగులు; నడచుచున్‌= నడుస్తూ ఎడనెడన్‌= అక్కడక్కడ; అడుగిదంగన్‌= పాదంపెట్టగా; 
అడరి= చలించి; ఇల= భూమి; దిగంబడంగాన్‌= కుంగిపోతుంటే; బుడిబుడి= తొట్రుపాటుతోకూడిన; నొడువులు= 


అష్టమస్మంధము 231 


మాటలు; నొడువుచున్‌= పలుకుతూ; చిడిముడిన్‌= తొందరతో; తడంబడంగన్‌= కాళ్లు తొట్రిల్లగా; రాజున్‌= బలిచక్రవర్తిని; 
వడుగు= బ్రహ్మచారి; చేరెన్‌= సమీపించెను. 

తా : చిన్ని నడకలు నడుస్తూ, అడుగులు వేసినపుడల్లా భూమి చలించి కుంగిపోతుండగా, తొట్రుపాటుతో కూడిన మాటలు 
మాట్లాడుతూ వామనుడు బలిచక్రవర్తిని సమీపించినాడు. 


వ. ఇట్లు డగ్గజీ మాయాభిక్షుండు రక్షోవల్లభుంజూచి యిట్లనియె. ర్‌42 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; డగ్గటి= సమీపించి; మాయాఖిక్షుండు= మాయబిచ్చగాడు (వామనుడు); రక్షస్‌+వల్లభున్‌= 
దానవరాజగు బలిని; చూచి= కనుగొని; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
మ. ఇతండే దానవచక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాలాది ది 

కృతిగర్వాానయప్రవర్తి, గతలోభస్స్ఫూర్తి, నానామఖ 

వ్రతదానప్రవణానువర్తి సుమనోరామామనోభేదనో 

ద్ధతచంద్రాతపకీర్తి, సత్యకరుణాధర్మోల్లసన్మూర్తి దాన్‌. ర్‌48ి 
ప్రతి : సురలోక+ఇంద్ర= ఇంద్రుడు; అగ్ని= అగ్నిహోత్రుడు; కాల= కాలుదనబడే యముడు; ఆది= మొదలయిన; 
దిక్పతి= దిక్సాలకులయొక్క గర్వ= గర్వాన్ని అపనయ = పోగొట్టే; ప్రవర్తి= వర్తనం కలవాడు; గత= పోయిన; లోభస్స్ఫూర్తి= 
లుబ్బత్వముయొక్క అతిశయంకలవాడు; నానా= బహువిధాలయిన; మఖ= యజ్ఞాలయందు; వ్రత= నియమాలయందు; 
దాన= దానాలయందు; ప్రవణ= ఆసక్తితో; అనువర్తి= కూడినవాడు; సుమనస్‌= దేవతలయొక్క రామా= ప్రీలయొక్క 
మనస్‌= మనస్సులను; భేదన= భేదించుట(కలతపరచుటుయందు; ఉద్ధత= ఎక్కువయిన; చంద్ర+ఆతప= వెన్నెలవంటి; 
క్రీర్తి= యశస్సుకలవాడు; సత్య= సత్యంతో; కరుణా= దయతో; ధర్మ= న్యాయంతో; ఉల్లసత్‌= ప్రకాశించే; మూర్తి= ఆకారం 
కలవాడు; దానవచక్రవర్తి= రాక్షససార్వభౌముడు; తాన్‌= తాను; ఇతందే= ఇతడే కదా! 
తా : ఇతడే దానవచక్రవర్తి! దేవేంద్రుడూ అగ్నీ యముడూ మొదలయిన దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన మొనగాడు 
ఇతడే! అత్యాశలేని నిండైన హృదయం కలవాడు ఇతదే! అనేకవిధాల యజ్ఞాల పుణ్యకార్యాలలో ప్రీతితో దానం చేసేవాడు 
ఇతడే! దేవతాప్ర్రీల మనస్సులను కలవరపెట్టే వెన్నెలవంటి కీర్తకలవాడు ఇతదే! ఇతడే సత్యంతో దయతో ధర్మంతో ప్రకాశించే 
స్వరూపం కలవాడు. 


వ. అని కుశపవిత్రాక్షతసంయుతంబగు దక్షిణహస్తంబు సాంచి యిట్లనియె. ర్‌శ4 


ప్రతి : అని= ఈ విధంగా పలికి; కుశపవిత్ర= దర్భలతో పవిత్రమైన; అక్షత= అక్షతలతో; సంయుతంబు+అగు = 
కూడుకొనియున్న, దక్షిణహస్తంబు= కుడిచేయి; చాంచి= ముందుకుచాపి; ఇట్లనియె= ఈ విధంగా అన్నాడు. 


తా : ఈ విధంగా పలికి కుశపవిత్రంతోనూ అక్షతలతోనూ కుడి చెయ్యి ముందుకు చాపి ఇలా అన్నాడు. 


ఉ. స్వస్తి జగత్రయీభువనశాసనకర్తకు, హాసమాత్ర వి 
ధ్వస్తనిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్‌, మునీం 


232 శ్రీమహాభాగవతము 


ద్రస్తుతమంగళాధ్వరవిధానవిహర్తకు, నిర్దరీగళ 
న్యస్తసువర్జసూత్రపరిహర్తకు, దానవలోకభర్తకున్‌. ర్‌డర్‌ 


ప్రతి : జగత్‌+త్రయీ= మూడులోకాలను; భువన= సమస్త భువనాలను; శాసనకర్తకున్‌= శాసించేవానికి; హాసమాత్ర= 
ఒక చిరునవ్వుచేతన్వ విధ్వస్త= ధ్వంసం చేయబడిన; నిలింపభర్తకున్‌= ఇంద్రుడు కలవానికి; ఉదార= ఘనమైన; పద= 
పదములతో; వ్యవహర్తకున్‌= వ్యవహరించే వానికి; మునీంద్ర= మునీశ్వరులచేత; స్తుత= కొనియాడబడిన; మంగళ= 
శుభప్రదమయిన; అధ్వర= యజ్ఞాలయొక్క విధాన= ఏర్పాటులయందు; విహర్తకున్‌= విహరించేవానికి; నిర్దరీ= 
దేవతాప్రీలయొక్క గళ= కంఠాలయందు; న్యస్త= కట్టబడిన; సువర్ణసూత్ర= బంగారు మంగళసూత్రాలను; పరిహర్తకున్‌= 
విసర్జింపచేయువానికి; దానవలోక= రాక్షసజనానికి; భర్తకున్‌= ప్రభువయినవానికి; సు+అస్తి= స్వస్తి, శుభం కలుగుగాక, 
మంగళమగుగాక! 


తా : ముల్లోకాలనూ శాసించగలవానికీ, నవ్వుకుంటూ అవలీలగా ఇంద్రుడిని జయించగలవానికీ, గొప్ప ఉన్నత పదములతో 
మెలిగేవానికీ, మునీంద్రుల పొగడ్తలనుపొందిన శుభకరమైన యాగకార్యాలలో విహరించేవానికీ, దేవతాప్రీల మెడలలోని 
బంగారుమంగళసూత్రాలను తొలగించేవానికీ, సమస్త రాక్షసలోక సార్వభౌమునికీ (నీకు) మంగళం. 


వ. అని దీవించి కరచరణాద్యవయవంబులు ధరించిన వేదరాశియుం బోలె ముందట నకుటిలుండును, 
జటిలుందును, సదండచ్చత్రుందును, గక్షాలంబిత భిక్షాపాత్రుండును, గరకలిత జలకమండలుండును, 
మనోహర చంద్రవదన మండలుండును, మాయావాదన నటుండును నగు వటువుం గని దినకర కిరణ 
పిహితంబులైన గ్రహంబుల చందంబునం దిరోహితులై భృగువులు గూర్చున్న యెడల లేచి సేమం బడిగి 
తియ్యని మాటల నాదరించిరి, బలియును నమస్కరించి తన గద్దియ నునిచి, పాదంబులు దుడిచి తన 
ప్రాణవల్లభ పసిండిగిండి నుదకంబులు వోయ వడుగుంగొమరుని చరణంబులు గడిగి తడియొత్తి 
తత్సృమయంబున. ర్‌46 


ప్రతి : అని= పూర్వోక్తవిధంగా; దీవించి= ఆశీర్వదించి; కర= హస్తములు; చరణ= పాదములు; ఆది= మొదలయిన; 
అవయవంబులు= అంగములను; ధరియించిన= తాల్చిన; వేదరాశియునున్‌+పోలెన్‌= వేదములప్రోవువలె; ముందటన్‌= 
ముందు; అకుటిలుందడును= కుటిలము లేనివాడూ; జటిలుండును= మునియు; సదండ +ఛత్రుండును= దండమును 
గొడుగును గలవాడూ; కక్షా= చంకయందు; లంబిత= వ్రేలాడుచున్న భిక్షాపాత్రుండును = భిక్షాపాత్రముకలవాడూ; కర= 
హస్తమున; కలిత= కూడుకొనిన; జలకమండలుండును= జలకుండిక కలవాడూ; మనోహర= అందమయిన; 
చంద్రవదనమండలుండును= చంద్రబింబమువంటి మోముగలవాడూ; మాయావాదన = దంభవాదముతో; నటుండును= 
నటించువాడూ; అగు= అయిన; వటునిన్‌= బ్రహ్మచారిని; కని= చూచి; దినకరకిరణ= సూర్యకిరణాలతో; కిహితంబులు+ఐన = 
కప్పబడినవైన; గ్రహంబుల= గ్రహములయొక్క చందంబునన్‌= విధంగా; తిరోహితులై= మరుగుపడినవారై; భృగువులు= 
భృగువంశజాతులగు బ్రాహ్మణులు; కూర్చున్నయెడలన్‌= కూర్చున్న సమయమందు; లేచి; సేమంబు+అడిగి= కుశలమడిగి; 
తియ్యనిమాటలన్‌= మధురములగు వాక్యములతో; ఆదరించిరి= గౌరవించిరి బలియును= బలిచక్రవర్తియు; నమస్మరించి= 
వందనముచేసి; తనగద్దియున్‌= తన ఉచితాసనమున; ఉనిచి= కూర్చుండబెట్టి; పాదంబులు+తుడిచి= చరణములను 


అష్టమస్మంధము 233 


తుడిచి; తన ప్రాణవల్లభ= తన ప్రియురాలు (వింధ్యావళి); పసిండిగిండిన్‌= బంగారుకలశంతో; ఉదకంబులు = నీళ్లు; 
పోయన్‌= పోయగా; వడుగుం+గొమరుని= బ్రహ్మచారి బాలకునియొక్క చరణంబులు= పాదములు; కడిగి= శుభ్రపరచి; 
తదడి+జఒత్తి= తడిని బట్టచే తుడిచి; తత్‌+సమయంబునన్‌= (ఆ వేళ) అత్తరిని... 


తా : ఆ విధంగా ఆశీర్వదించిన వామనుడు కరచరణాలతో మానవాకారాన్ని ధరించిన వేదరాశివలె బలిచక్రవర్తిముందు 
నిలబడినాడు. వంపులు లేకుండా జడలుగట్టిన జుట్టూ, దండమూ, గొడుగూ, కమండలమూ ధరించి ఉన్నాడు. ఆయన 
చంకలో భిక్షాపాత్ర వ్రేలాడుతూ ఉంది. అతని ముఖం చంద్రబింబంవలె అందంగా ఉంది. అప్పుడు ఆయన కొన్ని 
చతురోక్తులచే నటించినాడు. సూర్యుని కిరణాలతో కప్పబడిన ఇతర([గ్రహాలు వెలవెలపోయినట్లు ఆ బ్రహ్మచారి ముందు 
భృగువంశపు (బ్రాహ్మణులు మరుగున పడిపోయినారు. వారు లేచి నిలబడి వామనుని క్షేమాన్ని అడిగి మధురవాక్కులతో 
గౌరవించినారు. బలిచక్రవర్తికూడా ఆయనకు మొక్కి ఆసనంపై కూర్చొన బెట్టినాడు. తన ఇల్లాలగు వింధ్యావళి 
బంగారుకలశంతో నీళ్ళుపోయగా బలి వడుగు అడుగులను కడిగి తుడిచినాడు. 


విశే : 'దినకరకిరణపిహితంబులైన గ్రహంబుల చందంబునన్‌ అని పై వచనంలో ఒకచోట చెప్పబడింది. బృహస్పతి, 
శుక్రుడు, బుధుడు మొదలయిన శుభ([గ్రహాలు కూడా సూర్యునితో సమాగమంలో ఉన్నపుడు తమ ప్రభావాన్ని పూర్తిగా 
కోల్పోతాయి. సూర్యకిరణాల ప్రభావం మిగతా గ్రహాల కిరణాలను నిస్తేజం చేస్తుంది. జ్యోతిశ్చాస్తంలో దీనిని మౌధ్యము 
అంటారు. గురు, శుక్ర గ్రహాలకు సంబంధించి గురుమౌధ్యం, శుక్రమౌధ్యం అంటారు. అలాగే వామనుని తేజస్సునకు 
భృగ్వాదులు తిరోహితులయినారని గ్రహించవచ్చు. 


ఆ. వటుని పాదశౌచవారి శిరంబునం, బరమభద్ర మనుచు బలి వమించె 

నే జలము గిరీశుండిందుజూటుండు దేవ, దేవుండుద్వహించె ధృతి శిరమున. ర్‌డ్ష7 
ప్రతి : ఏ జలమున్‌= ఏ (నీటిని గంగను; గిరీశుండు= కైలాసపతియగు; ఇందుజూటుండు= చంద్రుని జడలందు తాల్చిన 
శివుడు; దేవదేవుండు= పరమేశ్వరుడు; ధృతిన్‌= ధైర్యముతో; శిరమునన్‌= తలమీద; ఉద్వహించెన్‌= తాల్చెనో (అలాగే); 
బలి= బలిచక్రవర్తి వటుని= బ్రహ్మచారియొక్క పాదశౌచవారిన్‌= కాళ్ళు కడిగిన నీటిని, పరమభద్రమనుచున్‌= మిక్ళిలిమంగళ 
ప్రదమని; శిరమునన్‌= తలమీద; వహించెన్‌= తాల్చిను. 


తా : గంగను శివుడు జటాజూటంలో ధరించినట్టు, బ్రహ్మచారికాళ్ళుకడిగిన ఉదకాన్ని మంగళప్రదమని బలిచక్రవర్తి తన 
శిరస్సున చల్లుకొన్నాడు. 
వ. మజియు నయ్యజమానుండభ్యాగతున కిట్లనియె. 548 


ప్రతి ; మజియున్‌= మరలా ఆ+శయజమానుండు= ఆ యాగము చేస్తున్న బలిచక్రవర్తి అభ్యాగతునకున్‌= అతిథియై 
వచ్చిన వామనునితో; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా పలికినాడు. 


తా : బలి మళ్లీ వామనునితో ఇలా అన్నాడు. 


మ. వడుగా! యెవ్వరివాండ? వెవ్వండవు? సంవాసస్థలం బెయ్య? ది 
య్యొడకున్‌ నీ వరుదెంచుటన్‌ సఫల మయ్యెన్‌ వంశమున్‌ జన్మముం; 


234 శ్రీమహాభాగవతము 


గడు ధన్యాత్ముండనైతి, నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్‌ 
గడతేటెన్‌! సుహుతంబులయ్యె శిఖులుం గల్యాణ మిక్కాలమున్‌. ర్‌డ9 


ప్రతి : వడుగా= ఓ బ్రహ్మచారీ!) ఎవ్వరివాందవు= ఎవ్వరిపిల్లవాదవు; ఎవ్వందవు= నీవెవడవు?; సంవాసస్థలంబు= 
నివాసస్థలము; ఏ+అది= ఏది; ఈ+ఎడకున్‌= ఇచ్చటికి; నీవు+అరుదెంచుటన్‌= నీవు వచ్చుటచే; వంశమున్‌= మాకులమూ; 
జన్మమున్‌= నా పుట్టుకా; సఫలమయ్యెన్‌= ఫలించినవైనాయి; కడున్‌= మిక్షిలి; ధన్యాత్ముండన్‌+ఐతిన్‌= పుణ్యాత్ముడనైతిని; 
ఈ మఖము= నేను చేసే ఈ యజ్ఞం; యోగ్యంబు +అయ్యెన్‌= యోగ్యమయినదయ్యెను; నా కోరికల్‌= నావాంఛలు; 
కడతేటిన్‌= నెరవేరినాయి; శిఖులున్‌= అగ్నిహోత్రములు; సుహుతంబులయ్యెన్‌= చక్కగా వేల్వబడినవి; ఈ+కాలమున్‌= 
ఈ సమయం; (నాకు) కల్యాణము= మంగళప్రదము (అయింది). 

తా:ఓ బ్రహ్మచారీ! నీవెవ్వరి వాడవు? ఎవ్వదవు? నివాసస్థలమేది? నీవిక్కడికి రావడంవల్ల నా వంశం, నా జన్మం 
సఫలమైనాయి. మిగులధన్యుడనైతిని. ఈ యజ్ఞం పవిత్రమైంది. నా కోరికలు నెరవేరినాయి. అగ్నిహోత్రాలు బాగా 
వేల్వబడినాయి. ఈ కాలం చాలా మంగళప్రదమైంది. 


మ. వరచేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో 

హరులో రత్నములో రథంబులొ విమృష్ణాన్నంబులో కన్యలో 

కరులో కాంచనమో నికేతనములో [గ్రామంబులో భూములో 

ధరణీఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా! 550 
ప్రతి : ధాత్రీ+సుర +ఇంద్ర+ఉత్తమా= (బ్రాహ్మణడ్రేష్టుడా!; వరచేలంబులు+ఒ= మంచివస్తాలో; మాడలు+ఓ= 
బంగారునాణాలో; ఫలములు+ఓ = పండ్షో; వన్యంబులు+ఓ= వనసంబంధమైనవో; గోవులు +ఓ= ఆవులో; హరులు+ఓ= 
గుర్రాలో; రత్నములు +ఓ= మణులో; రథంబులు +ఒ = తేరులో; విమృషాన్నంబులు +ఓ= షడ్రసోపేతమైన మంచి విందు 
భోజనాలో; కన్యలు+ఓ= కన్నియలో; కరులు+ఓ= ఏనుగులో; కాంచనము+ఓ= బంగారమో; నికేతనములు +ఓ = 
ఇండ్లోో గ్రామంబులు+ఓ= గ్రామాలో; భూములు+ఓ= మాన్యాలో; ధరణీఖండము+ఒ= భూభాగమో; కాక= ఇవేకాక; 
ఏమి+అడిగెదో= ఏమికోరుతావో! 
తా : ఓ బ్రాహ్మణోత్తమా! నీకేమి కావాలి? మెలిమివస్తాలా? రూకలా? పండ్లా? అడవిసంపదలా? ఆవులా? గుర్రాలా? 
రత్నాలా? రథాలా? మంచి భోజనాలా? కన్యలా? ఏనుగులా? బంగారమా? భవనాలా? గ్రామాలా? భూములా? 
భూభాగమా? ఇవిగాక ఇంకా ఏమైనా కావాలా? 
విశే : “మాడి అంటే “వరాహాలో సగం. రూకల్త్లో విశేషం . 
వ. అని ధర్మయుక్తంబుగాంబలికిన వైరోచని వచనంబులు విని సంతోషించి యీశ్వరుండిట్లనియె. ర్‌ర్‌ 1 
ప్రతి : అని; ధర్మయుక్తంబుగాన్‌= న్యాయంతో; పలికిన = పలికినట్టి; వైరోచనివచనంబులు = విరోచనుని కొడుకగు 
బలిచక్రవర్తి మాటలు; విని= ఆలకించి; సంతోషించి; ఈశ్వరుండు= భగవంతుడయిన వామనుడు; ఇట్లు+అనియెన్‌= ఈ 
విధంగా పలికినాడు. 


తా : ఇలా ధర్మప్రకారంగా బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించి వామనుడు ఈ విధంగా అన్నాడు. 


అష్టమస్మంధము 235 


ఇది నాకు నెలవని యేరీతింబలుకుదు? నొకచోటనక యెందు నుండ నేర్తు 
నెవ్వనివాండ నం చేమని పలుకుదు? నాయంతవాందనై నడవనేర్తు 
నీ నదవడియని యెట్లు వక్కాణింతుం బూని ముప్పోకలంబోవ నేర్తు 
నదినేర్తు నిదినేర్తు నని యేల చెప్పంగ? నేరుపు లన్నియు నేన నేర్తు 


బ్ర 


ఆఅ. నొరులు గారు నాకు నొరులకు నే నౌదు, నొంటివాండం జుట్ట మొకండు లేండు 
సిరియుందొల్లి గలదు చెప్పెద నా టెంకి, సుజనులందుం దజచుంజొచ్చియుందు. 5్‌ర5్‌2 


ప్రతి : ఇది నాకు నెలవు+అని= ఇది నా నివాసన్థానమని; ఏ రీతిన్‌= ఏ విధంగా; పలుకుదున్‌= చెప్పుదును; ఒకచోటు +అనక= 
ఒక తావు అనక; ఎందున్‌+ఉండనేర్తు= అంతటా (అన్నిచోట్ల) ఉండగలను; ఎవ్వని వాందను+అంచు= ఎవరి చిన్నవాడనని; 
ఏమని; నుడువుదున్‌= వచింతును; నాయంతవాండనై= నాకు నేనే స్వతంత్రంగా; నడవనేర్లున్‌= సంచరించగలను; 
ఈనడవడి+అని= ఇట్టివర్తనమని; ఎట్లువక్కాణింతున్‌= ఏ విధంగా పలుకుదును; పూని= పూనికతో; మూడు +పోకలన్‌= 
మూడు విధాలగు మార్గాలలోను; పోవనేర్తున్‌= నడవగలను; అదినేర్తును+ఇదినేర్తును= అదినేర్చినాను ఇదినేర్చినాను; 
అని= అంటూ; చెప్పంగన్‌+ఏల= చెప్పటం ఎందుకు?; నేరుపులన్నియున్‌= అన్ని (విద్యలను) సామర్ధ్యాలను; నేన నేర్తున్‌= 
నేనే నేర్చుకోగలను; నాకు+ఒరులుకారు= నాకు ఇతరులు సహాయంకారు, నేను; ఒరులకున్‌+బెదున్‌= ఇతరులకు 
(అయినవాడను) సహాయంచెస్తాను; ఒంటివాడ= ఒంటరివాడను; చుట్టమొకండున్‌ లేడు= బంధువులెవ్వరునూ లేరు; 
సిరియున్‌= భాగ్యమును (లక్ష్మీదేవి); తొల్లి= పూర్వం; కలదు= ఉన్నవాదనే; నా టెంకి= నా నివాసం; చెప్పెదన్‌= 
వచింతును; తజచున్‌= ఎక్కువగా? సుజనులందున్‌= సత్పురుషులందు; చొచ్చి= ప్రవేశించి, ఉందున్‌= ఉందెదను. 
తా:ఇదినా నివాసన్థానం అని ఏ విధంగా చెప్పగలను? అంతటా ఉంటాను. ఎవరి చిన్నవాడ నని చెప్పగలను? నేను 
నాయంతవాదనై స్వేచ్చగా నడుచుకుంటాను. ఇలాంటి నడవడిక కలవాడనని ఎలా చెప్పగలను? పూనికతో మూడు 
పోకడలూ పోగలను. ఇది నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను అని అనడమెందుకు? అన్నీ నేను నేర్చుకున్నాను. ఇతరులెవరూ 
నాకు సాయం చేయరు కానీ ఇతరులందరకూ నేను సాయం చేస్తుంటాను. నేను ఒంటరివాడను. నాకెవ్వరూ చుట్టాలు 
లేరు. మునుపు నాకు సిరి (లక్ష్మి ఉందేది. ఎక్కువగా నేను మంచివారితో ఉంటాను. అదే నా నివాసం. 


వ. అది యట్లుండ నిమ్ము. 5్‌ర్‌తి 
ప్రతి : అది= ఆ విషయం; అట్లు= అలా; ఉండనిమ్ము= ఉండనీయి. 
సీ జననాధథ! నీ మాట సత్యంబు సత్మీర్తిదంబుం గులార్హంబు ధర్మయుతముం 
గరుణానువర్తులు ఘనసత్త్సమూర్తులు గాని మీ కులమందుం గలుగ రొరులు 
రణభీరువులు వితరణభీరువులు లేరు ప్రత్యర్థు లర్జులు ప్రబ్చికొనిన 
దానశౌందిమమునందనుపుదు రధికులై మీ తాత లందజు మేటిమగలు 


ఆ. మీ కులంబునందు మెజయుంప్రహ్లాదుండు, మింటి చంద్రుమాడ్మి మేలి రుచులం 
బ్రథితకీర్తితోడ భవదీయవంశంబు, నీరరాశిభంగి నెగడుచుండు. ర్‌ర్‌4 


236 శ్రీమహాభాగవతము 


ప్రతి : జననాథ= రాజో నీ మాట= నీ పలుకు; సత్యంబు= నిజము; సత్‌+కీర్తిదంబున్‌= మంచి కీర్తినిచ్చేది; కుల+అర్హంబున్‌= 
వంశానికి తగినది; ధర్మయుతము = ధర్మంతో కూడుకొన్నది; కరుణ+అనువర్తులు = దయతో కూడినవారు; ఘనసక్ష్పమూర్తులు= 
గొప్పబలంకలవారు; కాని, ఒరులు= ఇతరులు; మీకులమందున్‌= మీ వంశాన; కలుగరు= పుట్టరు; ప్రత్యర్థులు= విరోధులు; 
అర్భులు= యాచకులు; ప్రబ్చికొనినన్‌= చుట్టుకొనిన; రణభీరువులు= యుద్దాన భయపడేవారు; వితరణభీరువులున్‌= 
దానమనిన భీతినాందేవారు; లేరు; దానశౌండిమమునన్‌= దాన సామర్థ్యంచే; అధికులై= గొప్పవార్రె తనుపుదురు= తృప్తిని 
పొందింతురు; మీ తాతలు= మీ పితామహులు; అందటున్‌= ఎల్లవారూ; మేటిమగలు= అధికపొౌరుషవంతులు; 
మీకులంబునందున్‌= మీ వంశంలో; ప్రహ్షాదుండు; మింటిచంద్రుమాడ్మిన్‌= ఆకాశాన చంద్రునివలె; మేలిరుచులన్‌ = 
గొప్పప్రకాశముచే; ప్రథితకీర్తితోడన్‌= ప్రఖ్యాతమయిన యశస్సుతో; మెజయున్‌= ప్రకాళిస్తున్నాడు; భవదీయవంశంబు= 
మీ కులం; నీరరాశిభంగిన్‌= సముద్రంవలె; నెగడుచుండున్‌= వృద్ధిపొందుతూ ఉంటుంది. 


తా : రాజా! నీ పలుకులు నిజం. మంచి కీర్తిని ఇచ్చేదీ, నీ వంశానికి తగింది, ధర్మంతో కూడింది, మీ కులంలో కనికరం 
గలవారు ఆత్మబలం కలవారు తప్ప వేరేవారు జన్మించలేదు. యుద్ధంచేయడానికీ, దానం చేయడానికీ మీ వంశంలో 
భయపడేవారే లేరు. ప్రత్యర్థులకు పరాక్రమంతోను, అర్భులకు దానంతోనూ తృప్తి కలిగిస్తారు. మీ తాతలందరు బలిచక్రవర్తికి 
విరోచనుడు తండ్రి, ప్రహ్లాదుడు మొదటితాత, హిరణ్యకశిపుడు రెండవతాత, హిరణ్యాక్షుడు మూడవతాత పౌరుషశాలులు. 
మీ వంశాన ప్రహ్లాదుడు ఆకాశాన చంద్రునిలా ప్రకాశిస్తాడు. మీ వంశం సమృద్ధమైన యశస్సుతో సముద్రంవలె వృద్ధి 
చెందుతుంది. 


విశే ; వామనుని చతురసంభాషణం ఈ పద్యంలో దాగి ఉంది. మాటకు కట్టుబడి ఉండటం, వంశప్రతిష్ట అనే రెండు 
అభిమానాలతో బలిచక్రవర్తి ముందరికాళ్లకు బంధంవేసే ప్రయత్నం ఈ మాటల్లో ఉంది. 


వ. తొల్లి మీ మూండవ తాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు సేసి గదాయుధుందై భూతలంబునం బ్రతి 
వీరులం గానక సంచరింప విష్ణుండు వరాహరూపంబున నతని సమయించెం దద్భాతయగు హిరణ్యకశిపుం 
దది విని హరిపరాక్రమంబునకు నాశ్చర్యంబు నొంది తన జయంబును, బలంబునుం బరిహసించి గ్రద్దన 
నుద్దవిడి నద్దనుజమర్దను మందిరంబునకుం జనియె; నప్పుడు- ర్‌5్‌ర్‌ 


ప్రతి : తొల్లి= పూర్వం; మీ మూండవ తాత= ముత్తాత; హిరణ్యాక్షుందడు; విశ్వజయంబుచేసి= ప్రపంచాన్ని జయించి; 
గదాయుధుందడై= గద అనే ఆయుధాన్ని ధరించినవాడై; భూతలంబునన్‌= భూమియందు; ప్రతివీరులన్‌= శత్రువీరులను; 
కానక= చూడక; సంచరింపన్‌= తిరుగగా; విష్ణుందు= శ్రీహరి; వరాహరూపంబునన్‌= దివ్య వరాహరూపంలో; అతనిన్‌= 
ఆయనను; సమయించెన్‌= చంపినాడు; తద్‌+భ్రాతయగు= ఆయన అన్నయైన; హిరణ్యకశిపుందు; (హిరణ్య= బంగారును, 
కశిపుడు= అన్నముగా దినువాడు); అదివిని= ఆ వృత్తాంతాన్ని ఆలకించి; హరి పరాక్రమంబునకున్‌= విష్ణుమూర్తి 
శౌర్యానికి; ఆశ్చర్యంబున్‌= అచ్చెరువును; ఒంది= పొంది; తన జయంబున్‌= అతనియొక్క విజయాన్ని బలంబునున్‌= 
శక్తిని, పరిహసించి= పరిహాసం చేసి; (గ్రద్దనన్‌= శీఘ్రంగా; ఉద్దవిడిన్‌= ఉవ్వెత్తుగాా ఆ+దనుజమర్దన = ఆ రాక్షసులను 
సంహరించువాడగు హరియొక్క మందిరమునకున్‌= గృహానికి; చనియెన్‌= వెళ్ళినాడు; అప్పుడు= ఆ సమయాన. 


తా ; మునుపు నీ మూడవ తాతయైన హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి గదాదందాన్ని ధరించి భూలోకమంతటా 
తిరిగినాడు. ఎక్కడా శత్రువు కనిపించలేదు. చివరకు ఆయనను శ్రీహరి వరాహరూపంలో పరిమార్చినాడు. ఆ సంగతిని 


అష్టమస్మంధము 23/ 


హిరణ్యాక్షుని తమ్ముడైన హిరణ్యకశిపుడు విన్నాడు, విష్ణువు శౌర్యానికి ఆశ్చర్యపడినాడు. విష్ణువు విజయాన్ని బలాన్నీ 
తూలనాడినాడు. వెంటనే విష్ణువు నగరమైన వైకుంఠంపైకి దందెత్తినాడు. 
విశే : ప్రత్యర్థులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల పరాక్రమాన్ని సుదీర్హంగా పొగడి విష్ణు పరాక్రమాన్ని తేల్చి చెప్పడం 
సందర్భోచిత వాక్యరచనలోని సొగసు. 
క. శూలాయుధహస్తుండై, కాలాకృతి వచ్చు దనుజుం గని విష్ణుండుం 

గాలజ్ఞత మాయాగుణ, శీలత నిట్లని తలంచెం జిత్తములోనన్‌. 556 
ప్రతి : శూల+ఆయుధ+హస్తుండై= శూలం అనే ఆయుధాన్ని చేతియందు ధరించినవాడై; కాల+ఆకృతిన్‌= యమునివలె; 
వచ్చు= వస్తున్న దనుజున్‌= రాక్షసుని (హిరణ్యకశిపుని) కని= చూచి; విష్ణుండున్‌= హరియును; కాలజ్జతన్‌= సమయా 
సమయాలను ఎరుగుటచేత మాయగుణశీలతన్‌= మాయాగుణంతో; చిత్తములోనన్‌= మనస్సునందు; ఇట్లని= ఈ విధంగా; 
తలంచెన్‌= ఆలోచించినాడు. 


తా : శూలపాణియై యమునివఠె వస్తున్న హిరణ్యకశిపుని చూచి విష్ణువు సమయాసమయాలను గుర్తించి మాయచేయాలని 
మనస్సులో ఇలా ఆలోచించినాదు. 


విశే : విష్ణువును “మాయావి అని పిలవడం దైత్యుల కలవాటు. మాయగుణశీలుడు అనటం “విష్టమాయికు చెందినది. 


మ. ఎదురై పోర జయింప రాదితనిం; గా కెందేనియుంబోవ ఖీ 

ప్రదుండై ప్రాణులందోలు మృత్యువు క్రియం బై వచ్చు నంచుం గ్రియా 

విదుం దబ్బాక్షుండు సూక్ష్మరూపమున నావేశించె నిశ్వాస రం 

ధ్ర దిశన్‌ దైత్యు హృదంతరాళమునం బ్రత్యక్షక్రియాభీరుండదై. 557 
ప్రతి : ఎదురై పోరన్‌= ఎదుర్శొని యుద్ధంలో; ఇతనిన్‌= ఈ రాక్షసుని జయింపరాదు= గెలువశక్యంకాదు; కాక= 
అంతేగాక ఎందు+ఏనియున్‌ పోవన్‌= ఎక్కడికైన పారిపోతే; భీప్రదుండై= భయాన్ని కలిగించేవాడై; ప్రాణులన్‌= జీవులను; 
తోలు = పారదోలునట్టి; మృత్యువుక్రియన్‌= మృత్యుదేవతవలె; పైవచ్చున్‌+అంచున్‌= మీదబడు నని; క్రియావిదుందు= 
కార్యం తెలిసిన; అబ్బ +అక్షుండు = పద్మముల వంటి నేత్రాలుగల హరి; సూక్ష్మరూపమునన్‌= చిన్నరూపంతో; 
నిశ్చాసరంధ్రదిశన్‌= నాసికారంధ్రంగుండా; దైత్యు= రాక్షసునియొక్క హృదంతరాళమునన్‌= హృదయంలో; ప్రత్యక్షక్రియా 
భీరుండై= ఎదురుగా పోరాడడంలో భయపడినవాడై; ఆవేశించెన్‌= చేరినాడు. 
తా :; ఈ హిరణ్యకశిపుని ఎదుర్కొని పోరాడి గెలిచేటందుకు శక్యంకాదు. అలాకాకుండా నేను ఎక్కడికైనా వెళ్లిపోతే 


లోకంలోని ప్రాణులపైకి మృత్యుదేవతవలె వెంటబడతాడు. ఆ విషయం తెలుసుకున్న హరి సూక్ష్మమైన రూపంతో 
ముక్కురంధ్రంద్వారా హిరణ్యకశిపుని గుండెలో ప్రవేశించినాడు. 


వ. అంత నద్దెత్యవల్లభుండు వైష్ణవాలయంబు సొచ్చి వెదకి హరిం గానక, కోపంబు మానక, మిన్ను 
మన్ను నన్వేషించి, త్రిదివంబున నరసి, దిశలం బరికించి, భూ వివరంబులు వీక్షించి, సముద్రంబులు వెదకి, 


238 శ్రీమహాభాగవతము 


పురంబులు శోధించి, వనంబులు విమర్శించి, జగంబున నదృష్టశత్రుందై మార్గణంబు సాలించి, తనలో 
నిట్లనియె. ర్‌ర్‌రి 


ప్రతి : అంతన్‌= అంతట; ఆ దైత్యవల్లభుండు= ఆ రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు; వైష్ణవ +ఆలయంబున్‌= వైకుంఠాన్ని; 
చొచ్చి= ప్రవేశించి; వెదకి; హరిన్‌= విష్ణువును; కానక= చూడక; కోపంబున్‌= ఆగ్రహమును; మానక= విడువక; 
మిన్నున్‌= ఆకశములోనూ; మన్నున్‌= భూమిలోనూ; అన్వేషించి= వెదకి; బ్రిదివంబునన్‌ = స్వర్ణలోకాన; అరసి= చూచి; 
దిశలన్‌= దిక్కులను; పరికించి= కాంచి; భూవివరంబులు= భూమి బిలములను; వీక్షించి= చూచి; సముద్రంబులు = 
సప్తసముద్రాలను; వెదకి= గాలించి; పురంబులు= పట్టణాలను; శోధించి= పరిశీలించి; వనంబులు= అడవులను; 
విమర్శించి = పరీక్షించి; పాతాళంబు= పాతాళలోకాన్ని; పరీక్షించి= కనుగొని; జగంబునన్‌= ప్రపంచములో; అదృష్ట 
చూడబడదని; శత్రుండై= విరోధి కలవాదైై; మార్గణంబున్‌= వెదకుటను; చాలించి= కట్టి పెట్టి; తనలోన్‌= తన మనసులో; 
ఇట్లు+అనియెన్‌= ఇట్లనుకొన్నాడు. 

తా : ఆ తర్వాత హిరణ్యకశిపుడు వైకుంఠం చొచ్చి ఆయన కోసం వెదకినాడు. కానీ శత్రువు కనిపించలేదు. విష్ణువు కోసం 
ఆ రాక్షసుడు కోపంతో ఆకాశాన్నీ భూలోకాన్నీ స్వర్తాన్నీ గాలించినాడు. దిక్కులనూ, భూగర్భాలనూ, సముద్రాలనూ, 
పట్టణాలనూ, అదవులనూ అన్వేషించినాడు. లోకంలో ఎక్కడా శ్రీహరి జాడ చిక్కలేదు. చివరకు వెతకటం చాలించి తనలో 
ఇలా అనుకున్నాడు. 


క. '“పగవాండు మడియనోపును, దెగందేనియు నెదురువడందె? దేహధరులకుం 

దెగినయెదంబగఅ మీందను, బగ గొనందగి దనుచు నుడిగెంబ్రాభవశక్తిన్‌. 559 
ప్రతి : పగవాండు= విరోధి అయిన విష్ణువు మడియన్‌+ఓపును= చనిపోయి ఉంటాడు; తెగండు +ఏనియున్‌= చావకుంటే; 
దేహధరులకున్‌= దేహాన్ని ధరించినవారికి (బతికి ఉన్నవారికి; ఎదురుపడందె= కన్చడకుంటాడా?; తెగినయెడన్‌= చచ్చినపుడు; 
పగఅమీందను= వైరులపై; పగగొనన్‌= విరోధాన్ని వహించటం; తగదు +అనుచున్‌= కూడదని; ప్రాభవశక్తిన్‌= అధికార 
బలంచే; ఉడిగెన్‌= మానినాడు. 


తా : నా పగవాడు చచ్చి ఉంటాడు. అలా కాకుంటే కనపడకుండా ఉంటాడా? చచ్చిన విరోధిపై పగబూనటం మంచిది 
కాదని అధికారబలంతో తన పగను విడిచిపెట్టాడు. 


వ. అతండుమీ ప్రపితామహుం; డతనిగుణంబు లనేకంబులు గల; వవి యట్లుందనిమ్ము. 560 
ప్రతి : అతండు= ఆ హిరణ్యకశిపుడు; మీ ప్రపితామహుందడు= మీ ముత్తాత; అతనిగుణంబులు= ఆయన గుణాలు; 
అనేకంబులుగలవు= చాలా ఉన్నాయి; అవి+అట్లు+ఉందనిమ్ము= ఆ గుణాలు అట్లుందనీ. 


క. ఆతురభూసురగతిం బురు, హూతాదులు దన్ను వేండ నొగిం గొండనుచున్‌ 
మీ తండ్రి యిచ్చె నాయువు, నేతన్మాత్రుండవె నీవు నీలోకమునన్‌? 561 


ప్రతి : ఆతుర= బాధగలిగిన; భూసురగతిన్‌= బ్రాహ్మణులవల్వె పురుహూతాదులు= ఇంద్రుడు మొదలయినవారు; 
తన్నువేందన్‌= తననుకోరగా; ఒగిన్‌= క్రమంగా; కొండు+అనుచున్‌= పుచ్చుకొనుడని; మీ తండ్రి= మీ జనకుడు; ఆయువున్‌= 
ప్రాణాన్ని ఇచ్చెన్‌= ఒసంగెను; నీవు ఈలోకమునన్‌= ఈ ప్రపంచమందు; ఏతద్‌+మాత్రుండవె= సామాన్యుడవా! 


అష్టమస్మంధము 239 


తా :; బాధకు లోనయిన 'బ్రాహ్మణులవలె ఇంద్రాదులు మీతండ్రిని వేడగా ఆయన వారికి తన ప్రాణాన్ని (ఆయువును) 
ఇచ్చినాడు. ఈ ప్రపంచాన నీవుకూడా సామాన్యుడవుకావు. 


విశే :; బలితండ్రి విరోచనుడు. ఆయన దేవతలకు ఆయువు దానం చేసిన కథను మాయావటువు జ్ఞాపకం చేస్తున్నాడు. 


క. ఏలితివి మూండు జగములుం, దోలితి వింద్రాది సురలం, దొల్లిటివారిం 

బోలితివి దానగుణములం, జాలితి వీ రాక్షసులను సంరక్షింపన్‌. 562 
ప్రతి : మూండు జగములన్‌= ముల్లోకాలనూ; ఏలితివి= పాలించినావు; ఇంద్రాదిసురలన్‌= ఇంద్రుడు మొదలయిన 
దేవతలను; తోలితివి= పారదోలితివిి దానగుణములన్‌= దాతృత్వగుణాలచే; తొల్లిటివారిన్‌= పూర్వులను; పోలితివి= 
పోలిఉన్నావు; రాక్షసులన్‌= దైత్యులను; రక్షింపన్‌= కాపాడుటకు; చాలితివి= సమర్దుడవై ఉన్నావు. 
తా :; నీవు మూడులోకాలను పాలించినావు. ఇంద్రాది దేవతలను వెడలగొట్టినావు, దానమివ్వటంలో మీ పూర్వులను 
పోలినావు. రాక్షసులను కాపాడటంలో సమర్భుడ వైనావు. 
వ. అదియునుం గాక. 5638 


ప్రతి : అదియునున్‌+కాక= అదిమాత్రమెగాక 


క. రాజ్యంబు గలిగెనేనియుం, బూజ్యులకును యాచకులకు భూమిసురులకున్‌ 

భాజ్యముగ బ్రదుకందేనియుం, ద్యాజ్యంబులు వాని జన్మధనగేహంబుల్‌. 564 
ప్రతి : రాజ్యంబు గలిగె నేనియున్‌= రాజ్యమున్నప్పుడు; పూజ్యులకును = పూజింపదగినవారికినీ; యాచకులకున్‌ = 
యాచించువారికీ; భూమిసురులకున్‌= (బ్రాహ్మణులకూ; భాజ్యముగన్‌= విభజింపదగిన విధంగా; బ్రతుకందేనియున్‌ = 
జీవించని యెడల; వాని= అట్టివానియొక్క జన్మ= పుట్టుక; ధన= ద్రవ్యం; గేహంబుల్‌= ఇల్లూ త్యాజ్యంబులు= విడువతగినవి. 
తా : రాజ్యమున్నందుకు పూజింపదగినవారికీ, యాచకులకూ (బ్రాహ్మణులకూ ధనాదికాన్ని పంచి మంచివాడుగ బ్రతకాలి. 
అలాకానప్పుడు వాని బతుకూ, ధనం, ఇల్లూ విడువదగినవే. 


క. మున్నెన్నుదురు వదాన్యుల, నెన్నెడుచో నిన్నుం ద్రిభువనేశుండనుచున్‌; 

ఇన్ని దినంబులనుండియు, నెన్నండు నినుం బెట్టు మనుచు నీండ్రము సేయన్‌, 565 
ప్రతి : వదాన్యులన్‌= దాతలను; ఎన్నాడుచోన్‌= గణించునప్పుడు; నిన్నున్‌= నిను; త్రిభువన= మూడులోకాలకు; 
ఈశుండనుచున్‌= గొప్పవాడనుచు; మున్ను= ముందుగా ఎన్నుదురు= గణనచేయుదురు; ఇన్ని దినంబులనుండియున్‌= 
ఇన్నినాళ్లనుండి; ఎన్నండున్‌= ఎప్పుడూ; నినున్‌= నిన్ను పెట్టుము+అనుచున్‌= ఇమ్ము అని; ఈంద్రము+చేయన్‌= పీడించను. 


తా : దాతలను లెక్కించేటప్పుడు ముల్లోకాలలోనూ గొప్పవాడ వని నిన్నే ముందుగా ఎన్నిక చేస్తారు. ఇన్ని దినాలనుండి 
ఎన్నడుకూడా నిన్ను పెట్టుమని పీడించిన వాడనుకాను. 


ఆ. ఒంటివాండ నాకు నొకటి రెండడుగులు, మేర యిమ్ము; సొమ్ము; మేర యొల్లం; 
గోర్కిదీర బ్రహ్మకూంకటి ముట్టెద, దానకుతుకసాంద్ర! దానవేంద్ర! 566 


240 శ్రీమహాభాగవతము 


ప్రతి ; దానవేంద్ర= రాక్షసరాజా!; దానకుతుకసాంద్ర= దానంచేయాలన్న కుతూహలం దట్టంగా కలవాడా!; 
ఒంటివాండన్‌= ఒంటరివాణ్ణి నాకు, ఒకటి+రెండు +అడుగులమేర= (మూడు) అదుగులచోటు మాత్రం; ఇమ్ము= ఒసగుము; 
సొమ్ముమేర= అధికధనం; ఒల్లన్‌= ఇష్టపడను; కోర్మిదీరన్‌= కోరిక నెరవెరేటట్టు; బ్రహ్మకూకటిన్‌= బ్రహ్మయొక్క పిల్లజుట్టును; 
ముట్టెదన్‌= అందుకొంటాను. (బ్రహ్మానందాన్ని పొందుతాను). 

తా : రాక్షసరాజా! నాకు నీవు దానంచేయాలని కుతూహలపడుతున్నావు. నేను ఒంటిగాడను. నాకు సొమ్ములు, భూములు 
అవసరంలేదు. ఒకటి, రెండు (మూడు) అడుగులనేల మాత్రం ఇవ్వు. దానితో తృప్తిచెంది బ్రహ్మానందం పొందుతాను. 


వ. అనినంబరమయాచకునకుం బదాత యిట్లనియె. 567 
ప్రతి : అనినన్‌= అలా పలుకగా; పరమయాచకునకున్‌= ఉత్కృష్టమైన యాచకునికి; ప్రదాత= గొప్పదాత అయిన బలి; 
ఇట్లు +అనియెన్‌= ఈ విధంగా పలికినాడు. 
ఆ. “ఉన్నమాటలెల్ల నొప్పును విప్రుండ!, సత్యగతులు వృద్ధసమ్మృతంబు; 

లడుగందలంచి కొంచె మడిగితివో చెల్ల!, దాత పెంపుసొంపుందలంపవలదె?” 568 
ప్రతి : విప్రండ= బ్రాహ్మణుడా!; ఉన్నమాటలెల్లన్‌= ఉన్నట్టిమాటలన్నీ ఒప్పున్‌= తగును; సత్యగతులు= సత్యసంచారములు; 
వృద్ధసమ్మతంబులు = పెద్దలు అంగీకరించినవి; అడుగన్‌ తలంచి= యాచించనెంచి; కొంచెమడిగిలివో = స్వల్పం యాచించితివో; 
చెల్ల= అయ్యయ్యో!) దాత= దాతయొక్క పెంపున్‌ సొంపున్‌= ఆధిక్యతను చందమును; తలంపవలదె= ఆలోచించవద్దా? 
తా : ఓ బ్రాహ్మణుడా! నీవన్న మాటలన్నీ నిజం. సత్యమైన విషయాలు పెద్దలు సమ్మతిస్తారు. అడుగదలచినావు కానీ 
కొంచెపుకోరికను కోరినావు. అయ్యో! దాత గొప్పతనపు తీరును తలచవద్దా! 
వ. అని మజియు నిట్లనియె. 569 
ప్రతి : అని;ి మజియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పినాడు. 


మ. వసుధాఖందము వేండితో? గజములన్‌ వాంఛించితో? వాజులన్‌ 
వెస నూహించితొ? కోరితో యువతులన్‌ వీక్షించి కాంక్షించితో? 
పసిబాలుండవు; నేర వీ వడుగ; నీ భాగ్యంబు లీపాటిగా 
కసురేంద్రుండు పదత్రయంబడుగ నీ యల్పంబిు నీనెర్చునే? 5/0 


ప్రతి : వసుధాఖండమున్‌= భూభాగాన్ని వేండితో= అడిగితివా?; గజములన్‌= వనుగులను; వాంభించితో = కోరిలివా?; 
వాజులన్‌= గుర్రాలను; వెసన్‌= వేగంగా; ఊహించితో= తలచుకొంటివా?; కోరితో= కోరితివా?; యువతులన్‌= ప్రీలను; 
వీక్షించి= చూచి; కాంక్షించితో= కోరుకొంటివా?; పసిబాలుండవు= మిక్కిలి చిన్నవాడవు; ఈవు= నీవు; అడుగన్‌= కోరుటకు; 
నేరవు= చేతగానివాడవు; నీ భాగ్యంబులు= సై అదృష్టాలుు ఈపాటిగాక= ఇంతటివి (అల్బమైనవి) అయినాయికాని; 
పదత్రయంబున్‌= మూడడుగులనేలను; అడుగన్‌= యాచించగా; అసురేంద్రుండు = రాక్షసరాజయిన బలిచక్రవర్తి ఈ 
అల్ప్బంబున్‌= ఈ చిన్నకోరికను; ఈ నేర్చున్‌+ఏ= ఈయగలడా? (ఎలా ఇస్తాడు?) 


అష్టమస్మంధము 241 


తా : భూభాగాన్ని కోరినావా? ఏనుగులను కోరినావా? గుర్రాలను కోరినావా? యువతులను కోరినావా? పసిబాలుడవు. 
నీకు అడగడం తెలియదు. ఇంతటి రాక్షసచక్రవర్తిని ఇంత చిన్న కోరికకోరినావు. అల్పమైనదానిని ఎలా ఇస్తాడు? 


వ. అన మొగంబునం జిజబునగవు మొలకలొత్త గృహమేధికి మేధావి యిట్లనియె. ర5్‌71 
ప్రతి : అనన్‌= అనగా మొగంబునన్‌= ముఖంమీద, చిఖునగవు; మొలకలు +ఒత్తన్‌= చిగురించగా; గృహమేధికిన్‌= 
యజమానికి (బలితో) మేధావి= గొప్పవాడైన హరి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా : బలిచక్రవర్తి ఆ మాటనగా చిరునవ్వుతో శ్రీహరి బలితో ఇలా అన్నాడు. 


మ. “గొడుగో, జన్నిదమో,కమండలమొ, నాకున్‌ ముంజియో, దండమో, 

వడు గేనెక్కడ? భూము లెక్కడ? కరుల్‌, వామాక్షు, లశ్వంబు లె 

క్కడ? నిత్యోచితకర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూం 

డడుగుల్‌ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్‌. ర్‌72 
ప్రతి : నాకున్‌= నాకు; గొడుగు+ఓ= ఛత్రమో; జన్నిదము+ఓ= యజ్ఞోపవీతమో; కమండలుము+ఒ= కుండికయో; 
ముంజియో= ముంజిగడ్డితో చేసిన మొలతాడో; దండమో= కర్రయో; (కాని) వడుగు+ఏన్‌+ఎక్కడ = బ్రహ్మచారినగు 
నేనెక్కడ; భూములెక్కడ= ధాత్రీతలములెక్కడ; కరుల్‌= ఏనుగులు; వామ +అక్షులు= ప్త్రీలు; ఆశ్వంబులు+ఎక్కడ= గుర్రాలు 
ఎక్కడ; నిత్య+ఉచిత= ప్రతిదినమూ తగిన; కర్మము+ఎక్కడ= కర్మకాండ ఎక్కడ; మత్‌= నాచే) ఆకాంక్షితంబు+అయిన = 
కోరబడిన; మూండు +అడుగుల్‌మేరయ = మూడడుగుల నేలమాత్రమే; త్రోవక= లేదని త్రోసివేయక; ఇచ్చుట= ఇవ్వడం; 
అది నా పాలికిన్‌= నా పాలిటికి; బ్రహ్మాండంబు= గొప్ప విషయం. 
తా : నాకు గొడుగో, జందెమో, కుండికయో, ముంజిత్రాటిమొలతాడదో, దందడమో అవసరం. అంతేకాని బ్రహ్మచారిని 
అయిన నాకు ఏనుగులు, ప్రీలు, గుర్రాలు ఎందుకు? కాదనక నేను కోరిన మూడడుగుల నేల ఇస్తే అదే నా పాలిటికి 
బ్రహ్మాండం (చాల గొప్పదానం,. 


వ. అదియునుంగాక. 5/38 
ప్రతి : అదియునుంగాక= అదేగాక 


వ్యాప్తింబొందక వగవక, ప్రాప్తంబగు లేశమైనంబదివే లనుచుం 

దృప్త్పింజెందని మనుజుండు, సప్తద్వీపముల నయినం జక్కంబడునే? ర్‌74 
ప్రతి: వ్యాప్తిన్‌= ఆశను; పొందక= చెందక; వగవక= దుఃఖపదక,; ప్రాప్తంబు+అగు= దొరకినట్టి; లేశమైనన్‌= కొంచెమైనా; 
పదివేలు+అనుచున్‌= పదివేల రూపికలుగా భావిస్తూ తృప్తిన్‌= సంతుప్టిని చెందని= పొందనట్టి మనుజుండు= మానవుడు; 
సప్తద్వీపములనైనన్‌= ఏడు దీవులను ఇచ్చినా; చక్కన్‌+పడునే= బాగుపడుతాడా? (తృప్తిపడుతాడా?) 
తా ; ఆశించక, దుఃఖపడక, దొరికింది కొంచెమైనా దానినే పదివేలుగా భావిస్తూ తృప్తిపొందనివానికి ఏడు దీవులను 
ఇచ్చినాకూడా బాగుపడదు. (తృప్తిపడడు.. 


242 శ్రీమహాభాగవతము 


విశే : సప్తద్వీపాలు= జంబూ, ఫ్లక్ష కుశ, శాక, శాల్మల, క్రౌంచ, పుష్కరములు. 


శా. ఆశాపాశము దాంగడున్‌ నిడుపు; లే దంతంబు రాజేంద్ర! వా 
రాశిప్రావృతమేదినీవలయసా'మ్రాజ్యంబు 'సేకూడియుం 
గాసింబొందిరి గాక వైన్యగయభూకాంతాదులు; న్నర్ధ్థకా 
మాశం బాయంగ నేర్చిరే! మును నిజాశాంతంబులంజూచిరే. ర్‌75 


ప్రతి : రాజేంద్ర= ఓ మహారాజా!; ఆశాపాశము= ఆశ అనే తాడు; తాన్‌= తాను; కడున్‌+నిదడుపు= మిక్కిలి పొడవుకలది; 
లేదు+అంతంబు= దానికి తుదిలేదు; వారాశి= సముద్రముచే; ప్రావృత= చుట్టబడిన; మేదినీవలయ= భూచక్రముతో 
కూడిన; సామ్రాజ్యంబు= ఆధిపత్యము; చేకూడియున్‌= కలిగియుండి కూడా; వైన్య= వేనుని కుమారుడైన పృథుచడక్రవర్తి 
(అపత్యార్థకతద్ధితరూపం - వైన్య) గయ= గయుడనునట్టి; భూకాంతాదులున్‌= ధరణీపతులు మొదలగువారు; 
గాసిన్‌+పొందిరిగాక= కష్టాలను చెందిరేకానిి మును= పూర్వం; అర్ధకామ= ధనముకావలయునను; ఆశన్‌= కోరికను; 
పాయంగన్‌= విడువగ్గా; నేర్చిరే= సమర్భులయినారా?; నిజజ తమయొక్క ఆశ= ఆశలయొక్క అంతంబులన్‌= తుదలను; 
చూచిరే= చూచినారా? (లేదు అనుట). 


తా : ఓ మహారాజా! ఆశ అనే తాడు చాలా పొదడవయినది. దానికి అంతులేదు. పూర్వం వేనుని కుమారుడు పృథుచక్రవర్తి, 
గయుడు మొదలయిన రాజులు సముద్రాలదాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించినారు. వారుకూడా 
కష్టపడినారు కానీ అర్ధకామాన్ని వదలలేదు. వారి ఆశలు నెరవేరనూ లేదు. 


క్స్‌ సంతుష్టుం దడీమూండు జగములంబూజ్యుండు సంతోషి కెప్పుడు జరుగు సుఖము 
సంతోషి గాకుంట సంసారహేతువు సంతసంబున ముక్తిసతియు దొరకుం 
బూంట పూంటకు జగంబుల యదృచ్చాలాభ తుష్టిని దేజంబు దోన పెరుంగుం 
బరితోషహీనతంబ్రభసెడి పోవును జలధార ననలంబు సమయునట్లు 


ఆఅ. నీవు రాజ వనుచు నిఖీలంబు నడుగుట, దగవు కాదు నాకుం; దగిన కొలంది 
యేను వేండికొనిన యీ పదత్రయమును, జాల దనక యిమ్ము; చాలుంజాలు! 576 


ప్రతి : సంతుష్టుండు= మిగుల తృప్తి కలవాడు; ఈ మూండుజగములన్‌= ఈ మూందులోకాలయందు; పూజ్యుండు= 
పూజింపదగినవాడు; సంతోషికి= సంతోషముకలవానికి; ఎప్పుడున్‌= ఎల్లకాలమును; సుఖము = సౌఖ్యము; జరుగున్‌= 
అగును; సంతోషిగాకుంట= సంతోషముకలవాడుకాకుండుట; సంసారహేతువు= సంసారకారణము; సంతసంబునన్‌ = 
ఆనందముచే; ముక్తిసతియున్‌= ముక్తికాంతయును; దొరకున్‌= లభించును; జగంబులన్‌= లోకములయందు; 
పూంటపూంటకున్‌= ప్రతి పూంటకును; యదృచ్చాలాభ= దొరకిన దానితో; తుష్టిని= తృప్పిపొందుటచేత; తేజంబు = 
కాంతి; తోన= దానితోనే; పెరుంగున్‌= వృద్ధిపొందును; పరితోషహీనతన్‌= సంతోషం లేకపోవటంచే; జలధారన్‌= నీటిధ్రారచే; 
అనలంబు= అగ్నిహోత్రం; సమయునట్లు= నశించురీతి; ప్రభ చెడిపోవును= కాంతినశించును; నీవు; రాజవనుచున్‌= 
ప్రభువువని; నిఖిలంబున్‌= సకలమును; అడుగుట= కోరుట; తగవుగాదు= న్యాయంకాదు; నాకున్‌; తగినకొలంది= 


అష్టమస్మంధము 243 


తగినంత పరిమాణము; ఏను= నేను; వేండికొనిన = యాచించినట్టిి ఈ పదత్రయమును= ఈ మూండడుగులనేలను; 
చాలదనక= తక్కువది అనక; ఇమ్ము= ఒసగుము; చాలున్‌చాలు= నిశ్చయంగా చాలు. 


తా; తృప్తి కలిగినవాడు మూడులోకాలలోను గౌరవింపబడుతాడు. సంతోషం కలవానికి ఎప్పుడూ సుఖం కలుగుతుంది. 
సంతోషం లేకపోవటమే సంసారంలో చిక్కుకోవదానికి కారణం. ఆనందంచే ముక్తికాంత లభిస్తుంది. ఏ పూటకు ఆపూట 
దొరకిన దానితో తృప్తిని పొందితే తేజస్సు పెరుగుతుంది. సంతోషం లేకపోతే నీళ్లవల్ల నిప్పు నళించినట్లు తేజస్సు 
తగ్గిపోతుంది. నీవు రాజువని నేను అన్నీ కోరటం న్యాయం కాదు. నాకు తగినట్లుగా నేనడిగిన మూడడుగుల చోటే 


కాదనకుండా ఇవ్వు. అదే చాలు, అంతే చాలు. 


వ. అని యిట్లు పలుకుచున్న ఖర్వునకు నుర్వీదానంబు సేయం దలంచి కరకలిత సలిల కలశుందడైన 
యవ్వితరణముఖరునిం గని నిజవిచారయుక్తదనుజరాజ్యచక్రుండగు శుక్రుం డిట్లనియె. ర్‌77 


ప్రతి : అని; ఇట్లుపలుకుచు+ఉన్న= ఈ విధంగా మాటలాడుతున్న, ఖర్వునకున్‌= (పొట్టివానికి వామనునకు; ఉర్వీదానంబున్‌= 
భూదానమును; చేయన్‌ +తలంచి= చేయగానెంచి; కర= హస్తమునందు; కలిత= కూడుకొనిన; సలిలకలశుండు +ఐన = 
జలకుండికగలవాదడగు; ఆ+వితరణముఖరునిన్‌= దానమును గూర్చియే ముఖ్యముగా పలుకుచున్న వానిని (అనగా 
బలిచక్రవర్తిని); కని= చూచి; నిజ= తనయొక్క విచార= ఆలోచనతో; యుక్త= కూడుకొనియున్న దనుజరాజ్యచక్రుందు= 
రాక్షసరాజ్య చక్రముకలవాడు; అగు= అయినట్టి; శుక్రుండు= శుక్రాచార్యుడు; ఇట్లనియెన్‌= ఈ విధంగా పలికినాడు. 
తా : అలా పలికిన వామనునికి మూడుడుగుల నేలను దానం చేయటానికి బలిచక్రవర్తి జలకలశం తీసుకొన్నాడు. 
అంతలో రాక్షసరాజ్యనిర్మాణధుర్యుడైన శుక్రాచార్యుడు దానశళీలుడైన దానవ చక్రవర్తితో ఇట్లా అన్నాడు. 
సీ “దనుజేంద్ర! యీతండు ధరణీసురుండు గాండు దేవకార్యంబు సాధించుకొజకు 

హరి విష్ణుందవ్యయుందడదితిగర్భంబునం గశ్యపసూనుండై కలిగె; నకట! 

యెజుంగ కీతని కోర్కి నిచ్చెద నంటివి దైత్యసంతతి కుపద్రవము వచ్చు 

న్‌ లక్ష్మిం దేజంబు నెలవు నైశ్వర్యంబు వంచించి యిచ్చుం దా వాసవునకు; 


ఆ. మొనసి జగములెల్ల మూండు పాదంబుల, నఖీలకాయుండగుచు నాక్రమించు 
సర్వధనము విష్ణుసంసర్దనము సేసి, బడుగుపగిది నెట్లు బ్రదికె దీవు? 578 


ప్రతి ; దనుజ+ఇంద్ర= రాక్షస శ్రేష్టుడా!; ఈతండు= ఈ వామనుడు; ధరణీసురుండు+కాండు = బ్రాహ్మణుడుకాడు; 
దేవకార్యంబున్‌= దేవతలయొక్క కార్యమును; సాధించుకొజకున్‌= నెరవేర్చునిమిత్తము; హరి= సకలముహరించువాడు - 
విష్ణువు; విష్ణుండు= సర్వవ్యాపకుడు; అవ్యయుండు= నాశనము లేనివాడు; అగు శ్రీహరి; అదితిగర్భంబునన్‌= అదితి అనే 
ఆమె కడుపునుండి; కశ్యపసూనుండై= కశ్యపబ్రహ్మకుమారుడై; కలిగెన్‌= పుట్టినాడు; అకట= అయ్యో ఎజుంగక= తెలియక; 
ఈతనికోర్మిన్‌= ఈతడుకోరినకోర్మెను, ఇచ్చెదన్‌+అంటివి= తీర్చెదనని (ఒసగెదనని) పలికితివి; దైత్యసంతతికిన్‌= 
రాక్షసకులమునకు; ఉపద్రవము వచ్చున్‌= వోని సంభవిస్తున్నది; నీలక్ష్మిన్‌= నీ ధనమును; తేజంబున్‌= నీ తేజస్సును; 
నెలవున్‌= నీస్టానాన్ని; ఐశ్వర్యంబున్‌= న్స విభవాన్ని తాన్‌= ఈ వామనుడు; వంచించి= కపటముచేత తీసుకొని; వాసవునకున్‌= 


244 శ్రీమహాభాగవతము 


ఇంద్రునకు; ఇచ్చున్‌= ఒసగున్తు మొనసి= పూనుకొని; జగములెల్లన్‌= ప్రపంచములన్నీీ మూందడుపాదంబులన్‌= 
మూడడుగులచేత్స అఖిలకాయుండు +అగుచున్‌= విశ్వ రూపము ధరించినవాడై; ఆక్రమించున్‌= వశపరచుకొంటాడు; 
సర్వధనమున్‌= భాగ్యమంతా; విష్ణుసంసర్దనము+చేసి= హరికి విడిచిపెట్టి బడుగుపగిదిన్‌= (బీద) బక్కవానివలె, ఈవు= 
నీవు; ఎట్లు= ఏ విధంగా; బ్రదికెదు= జీవిస్తావు? 


తా : ఓ రాక్షసరాజా! ఇతడు బ్రాహ్మణుడు కాదు. దేవతలపనిని నెరవేర్చేందుకు కశ్యపునికొడుకుగా అదితిగర్భంలో 
పుట్టినవాడు. తెలియక ఈతని కోరికను తీరుస్తానని చెప్పినావు. రాక్షసులకు హాని సంభవిస్తుంది. నీ ధనం, తేజం, స్థానం, 
ఐశ్వర్యం అన్నీకూడా ఈ వామనుడు మోసంతో తీసుకొని ఇంద్రునికి ఇస్తాడు. విశ్వరూపాన్ని ధరించి ప్రపంచాలన్నింటినీ 
మూడడుగులతో ఆక్రమించుకొంటాడు. సకలభాగ్యాలను హరికి సమర్పించి దీనునివలె నీవు ఎట్లా బ్రతుకుతావు? 


క. ఒక్కపదంబున భూమియు, నొక్కటం ద్రిదివంబుంద్రొక్కి యున్నతమూర్తిన్‌ 
దిక్కులు గగనముందానై, వెక్కసమై యున్న నెందు వెడలెదు చెపుమూ! 579 


ప్రతి : ఒక్కపదంబునన్‌= ఒక యడుగుచ్చ్వే భూమియున్‌= ధాత్రీతలాన్ని; ఒక్కటన్‌= మరియొక అడుగుచే; త్రిదివంబున్‌= 
స్వర్గలోకాన్ని త్రొక్కి ఆక్రమించి; ఉన్నతమూర్తిన్‌= పెద్ద ఆకారంతో (విశ్వరూపంతో); దిక్కులన్‌= దిశలూూ గగనమున్‌= 
ఆకాశమూ; తానై= నిండినవాదై; వెక్కసమై+ఉన్నన్‌= సహించేందుకు శక్యం కానప్పుడు; ఎందువెడలెదు = ఎక్కడికిపోతావు?; 
చెపుమా= వచించు. 


తా; ఈయన ఒక అడుగుతో భూలోకాన్నీ ఇంకొక అడుగుతో స్వర్ణలోకాన్నీ తొక్కి (ఆక్రమించి) విశ్వరూపంతో దిక్కులూ 
ఆకాశమూ తానై సహింపశక్యం కాకుండా ఉన్నపుడు నీ వెక్కడికి పోతావో చెప్పు. 


స్ప ఇచ్చెద నని పల్కి యీకున్న నరకంబుం ద్రోవ నీవును సమర్భుందవు గావ; 
యే దానమున నాశ మేతెంచు నదియును దానంబు గాదండ్రు తత్వవిదులు; 
దానంబు యజ్ఞంబుందపముంగర్మ్శ్మంబును దా విత్తవంతుందై తలంపవలయుం; 
దనయింటంగల సర్వధనమును నైదు భాగములుగా విభజించి కామమునకు 


ఆ. నర్థమునకు ధర్మయశముల కాణ్రిత, బృందములకు సమతంబెట్టునట్టి 
పురుషుండిందు నందుం బూర్జుందై మోదించు, దన్నుమాని చేంత దగవు గాదు. 580 


ప్రతి : ఇచ్చెదను+అని= ఇస్తానని; పలికి= చెప్పి; ఈకున్నన్‌= ఇవ్వకున్న ఎడల; నరకంబున్‌= వచ్చే దుర్దతిని; త్రోవన్‌= 
తోసివేయదానికి; నీవును= నీవు; సమర్దుండవు+కావ = శక్తివంతుడవు కావు; ఏ దానమునన్‌= ఏ దానముచే; నాశము= 
హాని; ఏ తెంచున్‌= వచ్చునో; అదియును= ఆ దానమును; తత్పవిదులు= జ్ఞానులు; దానంబుగాదు +అండ్రు= దానముకాదని 
చెపుతారు; దానంబున్‌= దానంచేయదడం; యజ్ఞంబున్‌= జన్నమును; తపమున్‌= తపస్సును; కర్మంబున్‌= దానాదులగు 
పనులను; తాన్‌= తాను; విత్తవంతుందై= ధనం కలవాడై; తలపవలయున్‌= తలపెట్టాలి (ఆలోచించాలి); తనయింటన్‌ = 
తన గృహమందు; కల= ఉన్నట్టి; సర్వధనమున్‌= ధనాన్నంతా; ఐదుభాగములుగాన్‌= అయిదు భాగాలుగా; విభజించి= 
భాగించి; కామమునకున్‌= స్వకీయమైన అవసరాల వినియోగానికి; అర్ధమునకున్‌= ధనార్జ్దనకు ధనాన్న పెట్టుబడి పెట్టడానికి; 
ధర్మయశములకున్‌= దాన ధర్మాలకు, దైవకార్యాలకు; ఆభితబృ్బందములకున్‌= తనను ఆశ్రయించిన కుటుంబ సభ్యులకు, 


అష్టమస్మంధము 245 


బంధువర్గానికి; సమతన్‌= సమానంగా; పెట్టునట్టి= వ్యయపరచునట్టి; పురుషుండు= మనుష్యుడు; ఇందున్‌+అందున్‌= 
ఇహపరాలయందు; పూర్చుందై= పరిపూర్ణతతో; మోదించున్‌= సంతోషించును; తన్నుమాని= తనకుమాలిన; చేంత= పని; 
తగవుగాదు= పనికిరాదు (న్యాయం కాదు. 


తా : ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే వచ్చే నరకాన్ని త్రోసిపుచ్చడానికి నీవు సమర్థుడవుకావు. ఏ దానం చేయటంవల్ల హాని 
సంభవిస్తుందో అలాంటి దానం దానమే కాదని జ్ఞానులంటారు. దానం, యజ్ఞం, తపస్సు, కర్మం మొదలైనవాటిని 
భాగ్యవంతుడై ఉన్నపుడే చేయటానికి ఆలోచించాలి. తనకున్న ధనమంతా ఐదుభాగాలుగా చేసి ధర్మానికీ, అర్ధానికీ, 
కామానికీ, కీర్తిక, ఆభ్రితులకూ సమానంగా ఇచ్చేవాడు ఇహపర లోకాలలో సంతోషంగా ఉంటాడు. తనకుమాలిన ధర్మం 
పనికిరాదు. 


వ. అదియునుం గాకయీా యర్థంబునందు బహుభంగి బహ్ముచ గీతార్థంబు గల దొక్కటి సావధానుందడవై 
యాకర్ణింపుము. ర5్‌8ి1 


ప్రతి : అదియునుంగాక = అంతే కాకుండా; ఈ అర్థంబునందున్‌= ఈ ప్రయోజనమున; బహుభంగి= పలువిధముల 
(ప్రసిద్ధమైన); బహ్మచ గీతార్థంబు= బుగ్వేదసూక్తి ఒక్కటి= ఒకటి; కలదు= ఉంది; సావధానుండవై= అవధానంతో 
కూడినవాడవై; ఆకర్ణింపుము= విను. 


తా : అంతేకాక ఈ విషయంలో పెక్కు విధాలుగా ప్రసిద్ధమైన ఒక బుగ్వేదసూక్తి ఉంది. దానిని చెపుతాను (శ్రద్ధగా విను. 


సీ అంగీకరించిన నఖిలంబుంబోవుచో నన్ఫతంబు గాదు లే దనిన నధిప! 
యాత్మ వృక్షము మూల మనృతంబు నిశ్చయ మనృతమూలము గల్ల నాత్మ 'సెడదు; 
పుష్పఫలము లాత్మభూజంబునకు సత్య మా (మాను బ్రదుకమి నవియుంజెడును 
ఫలపుష్పములు లేక పససెడి వృక్షంబు మూలంబుతో వృద్ధింబొందుంగాదె? 


తే. చేటుంగొణజంతయు లఘిమయుంజెందకుండ, నిచ్చు పురుషుండు సెదకుండు నిద్ధచరిత! 
కాక యంచితసత్యసంగతి నటంచు, నిజధనంబర్థి కిచ్చిన నీకు లేదు. ర5్‌8ిబై 


ప్రతి : అధిప= ఓ రాజా! అంగీకరించినన్‌= ఇస్తానని ఒప్పుకొంటే; అఖిలంబున్‌= సర్వమున్తూ; పోవుచోన్‌= పోవునప్పుడు; 
లేదనినన్‌= ఒప్పుకొని లేదని చెప్పినా న+బుతంబుగాదు= అబద్ధం కాదు; ఆత్మ= దేహం అనే; వృక్షము= చెట్టునకు; 
మూలము= మొదలు; న+బుతంబు= అసత్యము; నిశ్చయము= నిజము; న+బుతమూలము గల్గన్‌= అసత్యమనే 
మొదలు కల్లినచో; ఆత్మ= దేహం; చెడదు= నశింపదు; సత్యము= యథార్థము; ఆత్మభూజంబునకున్‌= దేహం అనే 
చెట్టుకు; పుష్పఫఘలములు= పూలూపండ్లూ ఆ మ్రానుబ్రదుకమి= ఆ మూలమగు అసత్యము నిలిచియుండినచో; అవియున్‌= 
పూలు, పండ్లు; చెడును= నశిస్తుంది; ఫలపుష్పములులేక= పందడ్లునూ పూలునూ లేకుండా; వృక్షంబు= చెట్టు; పసచెది= 
చేవలేనిదై మూలంబుతోన్‌= మొదలుతో; వృద్ధిన్‌ పొందున్‌ కాదె= వృద్ధి పొందునుగదా!; చేటున్‌= కీడును; కొణతయున్‌= 
హీనతయు; లఘిమయున్‌= తేలికదనమును; చెందకుందన్‌= పొందకుండా; ఇచ్చు= ఇచ్చునట్టి; పురుషుండు= మనుజుడు; 
ఇద్ధచరిత= ప్రకాశించే చరిత్రగలవాడా!; చెడకుండున్‌= నాశనముగాకుండును; కాక= అట్లుగాక; అంచిత = ఒప్పుచున్న; 


246 శ్రీమహాభాగవతము 


సత్యసంగతిన్‌= సత్యం కోసం; అటంచున్‌= అనుకొంటూ; నిజధనంబు= తన ధనమును; అర్ధికిచ్చినన్‌= యాచకున 
కొసగిన యెడల; నీకు లేదు= నీకేమీ ఉండదు. 


తా : ఓ రాజా! ఏది ఇస్తే సర్వమూ నష్టమవుతుందో ఆ దానం ఇవ్వరాదు. ఇస్తానని మాట ఇచ్చినా సరే, దానివల్ల 
అసత్యదోషం అంటదు. ఎందుకంటే దేహం అనే చెట్టుకు అసత్యమే మూలం. అటువంటి దేహ వృక్షానికి సత్యం, పూలు 
పండ్లుగా ఉంటాయి. అసత్యం అనే మూలం బాగుంటే దేహం అనే వృక్షం చెడదు. మొదలు చెడితే చెట్టుకూడా చెడుతుంది. 
పూలూపండ్లూ చెడుతాయి. పండ్లూ, పూలూ లేకపోయినా మొదలు బాగా ఉంటే చెట్టుబాగా ఎదుగుతుంది. కాబట్టి 
మొదటికి చేటుకలుగకుండ, లోటురాకుండ, పదుగురిలో పలుచన కాకుండ దానం చేసేదాత చెడదడు. అందువల్ల సత్యం 
కోసం నీవు ఇతనికి దానమిస్తే నీకు మిగిలేది ఇక ఏమీ ఉండదు. 


విశే : శుక్రాచార్యుడు దానవ గురువు. కనుక, దానవకుల క్షేమాన్ని కోరినవాడుగా అసత్యమాడుమని ధర్మపన్నాలను 
చెప్పినాడు. పై పద్యంలోని శుక్రుని భావాలు వేదతత్తానికి వక్రభాష్యం. ఆత్మ అంటే దేహమని అర్థం. అది నిలపాలంటే 
అసత్యం పలకాలని శుక్రనీతి. 


ఆ. సర్వమయినచోట సర్వధనంబులు, నడుగ “లే దటంచు నన్ఫృతమాడు 

చెనంటి పంద నేమి సెప్పంబ్రాణము తోడి, శవము వాండు! వాని జన్మమేల? 588 
ప్రతి : సర్వము= సమస్తమూ; అయినచోటన్‌ = ఇచ్చేందుకు శక్తి కలిగినపుడు; సర్వధనంబులున్‌= సర్వభాగ్యాలున్నూ 
అడుగన్‌= కోరగా; లేదటంచున్‌= లేదని; అన్ఫతమాడు= అసత్యముపలుకునట్టి; చెనంటిపందను= వట్టి దుర్మార్డుని; 
ఏమిచెప్పన్‌= చెప్పడానికేముంది?; వాండు= అలాంటివాడు; ప్రాణముతోడి శవము= ప్రాణమున్నశవము వంటివాడు; 
వానిజన్మము= వానిబ్రతుకు; ఏల= ఎందుకు? 
తా : అన్ని విషయాలలో ఇది వర్తించదు. సమస్తమూ ఉన్నా అడిగిన వస్తువు లేదని అబద్ధం చెప్పరాదు. ఆ విధంగా 
చెప్పేవాడు నీచుడు, పిరికివాడు. వాడు ప్రాణమున్న శవం. వాని బ్రతుకు వ్యర్థం. 


వ మథఠటియు నిందొక్క విశేషంబు గలదు; వివరించెద. ర5్‌8క4 


ప్రతి : మజియున్‌= ఇదే కాక; ఇందు= దీనిలో; విశేషంబు+కలదు= అతిశయమైనవిషయం ఉంది; వివరించెదన్‌= 
తెలియజేస్తాను. 


తా : దీనిలో ఇంకో విశేషముంది. వివరిస్తాను. 


ఆ. వారిజాక్షులందు వైవాహికములందుం, బ్రాణవిత్తమానభంగమందుం 
జకితగోకులాగ్రజన్మరక్షణమందు, బొంకవచ్చు నఘము వొందం డధిప! ర్‌రిర్‌ 


ప్రతి : అధిప= రాజా!; వారిజాక్షులందు= ప్రీలవిషయంలో; వైవాహికములందున్‌= వివాహవిషయాలలో; ప్రాణ= 
ప్రాణములయొక్కయూ; విత్త ధనముయొక్కయూ; మాన = గౌరవం యొక్కయూ; భంగమందున్‌= వాని జరిగే విషయంలో; 
చకిత= భయపడిన; గోకుల= ఆవుల; అ(గ్రజన్మ= బ్రాహ్మణుల; రక్షణమందున్‌= కాపాడే విషయంలో; బొంక వచ్చున్‌ = 
అసత్యమాడవచ్చు; అఘము+పొందండు= పాపం పొందడు. 


అష్టమస్మంధము 24/7 


తా : రాజా! ఆడవాళ్ల విషయంలోను, పెళ్లిళ్ల విషయంలోను, ప్రాణ ధన మానాలకు హాని వాటిల్లినప్పుడూ, భయపడిన 
గోవులనూ, బ్రాహ్మణులనూ ఆదుకొనేటప్పుడు అబద్ధం ఆడవచ్చు, పాపం రాదు. 
మ. కులమున్‌ రాజ్యముందేజమున్‌ నిలుపు మీ కుబ్దుండు విశ్వంభరుం 

డలంతింబోండు; త్రివిక్రమస్ఫురణవాందై నిండు బ్రహ్మాండముం; 

గలండే మాన్స నొకండు? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్‌; 

వల దీ దానము గీనముం; బనుపుమా వర్ణిన్‌ వదాన్యోత్తమా! 586 
ప్రతి ; వదాన్య+ఉత్తమా= దాతలలో ఉత్తముడా!; కులమున్‌= వంశం; రాజ్యమున్‌= రాజ్యం; తేజమున్‌= ప్రతాపం; 
నిలుపుము= నిలుపుకో; ఈ కుబ్బుండు = ఈ వామనుడు; విశ్వంభరుండు= ప్రపంచాన్ని భరించే విష్ణువు; 
అలంతిన్‌+పోండు= కొంచెంతో వెళ్లడు; త్రివిక్రమస్ఫురణవాందడై= మూడులోకాలను ఆక్రమించగలవాడ్రె; బ్రవ్మాండమున్‌= 
బ్రవ్మాండమంత్తా నిండున్‌= నిండుతాడు (విశ్వరూపాన్ని ధరిస్తాడన్నమాట); మాన్పన్‌= వారించడానికిి ఒకండు= ఒక్కడుకూడా; 
కలందే= ఉన్నాడా?; కర్ణంబులన్‌= చెవులతో; నా పలుకులు= నా మాటలు; ఆకర్ణింపు= విను ఈ దానము+గీనమున్‌= 
ఈ దాతృత్వం ఎంత మాత్రమూ (గీనం అంటే నిందార్థకం,; వలదు= తగదు; వర్ణిన్‌= బ్రహ్మచారిని; పనుపుమా= 
పంపివేయుమా. 
తా ; ఉత్తమదాతా! కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో. ఈ వామనుడు ప్రపంచాన్నంతా భరించేవాడు. కొంచెంతో 
పోయేవాడుకాదు. త్రివిక్రముడై బ్రవ్మాండాన్నంతా ఆక్రమిస్తాడు. ఇతనిని ఒక్కడుకూడా అడ్డగించలేడు. నా మాటవిని ఈ 
దానం చేయవద్దు. ఈ బ్రహ్మచారిని పంపించివేయి. 


వ. అని యిట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలితలోచనుండయి యశస్వి 
యిట్లనియె. 58౯ 

ప్రతి : అని; ఇట్లు= ఈ విధంగా; హితంబు= మేలును; పలుకుచున్న బోధిస్తున్న; కుల+ఆచార్యునకున్‌= కులగురువయిన 
శుక్రాచార్యునకు; క్షణమాత్ర= క్షణకాలం; నిమీలిత= మూయబడిన; లోచనుండు +అయి= కన్నులుకలవాదయి; యశస్వి= 


ఆ 


కీర్తిగల బలి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా పలికినాడు. 


తా : ఈ విధంగా శుక్రాచార్యుడు మేలుకోరి చెప్పగా క్షణకాలం కన్నులుమూసి ఆలోచించి యశస్వి అయిన బలిచక్రవర్తి 
ఇలా అన్నాడు. 
సీ నిజ మాన తిచ్చితి నీవు మహాత్మక! మహిని గృహస్థధర్మంబు నిదియ 

యర్ధంబుం గామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్ధింప నిత్తు ననియు 

నర్ధలోభంబున నర్థిం బొమ్మను టెట్లు? పలికి లేదనుకంటెం బాప మెద్ది? 

“యెట్టి దుష్కర్ముని నే భరించెదంగాని సత్యహీనుని మోవంజాలి ననుచుం 


తే. బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ, సమరముననుండి తిరుగకచచ్చుకంటెం 
బలికి బొంకక నిజమునం బరంగుకంటె, మానధనులకు భద్రంబు మజియుంగలది! 588 


248 శ్రీమహాభాగవతము 


ప్రతి ; మహాత్మక= ఓ మహానుభావా!; నీవు; నిజము+ఆనతిచ్చితి= సత్యం చెప్పినావు; మహినిన్‌= భూమిపై; గృహస్ట 
ధర్మంబున్‌= గృహస్టుని యొక్క ధర్మమునూ; ఇదియ= ఇదే; అర్థంబున్‌= ధనమునూ; కామంబున్‌= కోరికనూ: యశమును= 
కీర్తిీన్సీ వృత్తియున్‌= జీవనోపాధినీ; ఎయ్యది ప్రార్థింపన్‌= ఏదికోరిన్సా ఇత్తున్‌+అనియు= ఇస్తానని చెప్పి; అర్ధలోభంబునన్‌= 
ద్రవ్య మందలి లుబ్ధత్వాన; అర్ధిన్‌= యాచకుని; పొమ్మనుట ఎట్లు= ఎలా పొమ్మనగలను?; పలికి= ఇస్తానని చెప్పి; లేదను 
కంటెన్‌= లేదని చెప్పటంకంటె; పాపము +ఎద్ది= దోషం మరొకటి ఉంటుందా?; ఎట్టి దుష్మర్మున్‌+ఏన్‌= ఎలాంటి చెడ్డపనులు 
చేసే వాడినైన్సా భరించెదన్‌+కాని= భరిస్తానుకానీ; సత్యహీనునిన్‌= అసత్యం ఆదేవానిని; మోవన్‌+చాలను= మోయలేను 
(భరించలేను); అనుచున్‌= అంటూ; తొల్లి= పూర్వం; భూదేవి= భూమి; బ్రహ్మతోడన్‌= విధాతతో; పలుకదే= చెప్పలేదా?; 
సమరముననుండి= యుద్ధంనుండి; తిరుగక= వెనుదిరుగక (పారిపోక); చచ్చు కంటెన్‌= చావటానికన్నాా పలికి= చెప్పి; 
బొంకక= అబద్ధమాడక; నిజమునన్‌= సత్యముగ; పరంగుకంటెన్‌= వర్తించటంకన్నా మానధనులకు= అభిమానమే 
ధనముగా గలవారికి; భద్రంబు= క్షేమం; మజియున్‌ కలదె= ఇంకొకటి ఉందా? 

తా : ఓ మహానుభావా! నీవు నిజం చెప్పినావు. గృహస్థధర్మం ఇదే. ధనం, కోరిక, కీర్తి, జీవనోపాధి, వీటిలో ఏది కోరినా 
కూడా ఇస్తానని చెప్పినాను. ద్రవ్యలోభంతో యాచకునికి లేదని చెప్పి తిప్పిపంపలేను. ఇచ్చినమాట తప్పటంకంటె 
పాపంలేదు. పూర్వం భూదేవి “ఎలాంటి చెడ్డపని చేసినవానినైనా మోస్తాను, కానీ ఆడిన మాటను తప్పిన వానిని మాత్రం 
మోయలేను అని బ్రహ్మతో చెప్పిందికదా! రణంలో వెనుకంజవేయక ప్రాణాలు విడువటం, మాటకు కట్టుబడి సత్యంతో 
బ్రతకటమూ మానధనులకు మేలైన మార్గాలు. 


క. ధాత్రిని హలికునకును సు, క్షేత్రము బీజములు నొకటంజేకుజుభంగిం 

జిత్రముగ దాత కీవియుం, బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే? 589 
ప్రతి : ధాత్రిని= భూమియందు; హలికునకును= వ్యవసాయము చేయువానికి; సుక్షైత్రము= మంచిపొలం; భీజములున్‌= 
విత్తనాలు; ఒకటన్‌= ఒకచోట; చేకుజుభంగిన్‌= లభించునట్లు; చిత్రముగన్‌= అద్భుతంగా; దాతకు= దానంచేసే వానికి; 
ఈవియున్‌= దాతృత్వమును; పాత్రమున్‌= తగినవాడును (దానం గ్రహించేందుకు తగినవాడు); సమకూరునట్టి= 
సంప్రాప్తించునట్టి, భాగ్యము= సంపద; కలదే= ఉందా? 
తా; వ్యవసాయదారునికి మంచిపొలం, మంచి విత్తనాలు, ఒకేచోట దొరికినట్లుగా దాతకు తగిన ధనమూ, దానిని 
దానంగా గ్రహించే యోగ్యుడూ సమకూరటం అనే భాగ్యం ఉంటుందా? 


శా. కారే రాజులు? రాజ్యముల్‌ గలుగవే? గర్వోన్నతింబొందరే? 

వారేరీ సిరి మూట గట్టుకొని పోవంజాలిరే? భూమి పైం 

బేరైనంగలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్‌ యశకాములై 

యీరే కోర్కులు? వారలన్‌ మజచిరే యిక్కాలమున్‌ భార్గవా! 590 
ప్రతి : భార్గవా= శుక్రాచార్వా!; కారేరాజులు= రాజులగుటలేదా?; రాజ్యముల్‌ గలుగవే= రాజ్యాలు కలుగుటలేదా?; 
గర్వ+ఉన్నతిన్‌= గర్వముయొక్క అతిశయమును; పొందరే= పొందరా?; వారుఏరీ= అట్టివారు ఎక్కడున్నారు?; సిరిన్‌= 
సంపదను; మూటన్‌+కట్టుకొని= మూటకట్టుకొని; పోవన్‌+చాలిరే= పోగలిగినారా?; భూమిపైన్‌= ధాత్రిమీద; 


అష్టమస్మంధము 249 


పేరైనన్‌+కలదే= వారి పేరయినా ఉన్నదా?; శిబిప్రముఖులున్‌= శిబిచక్రవర్తి మొదలయినవారు; ప్రీతిన్‌= (ప్రేమతో; 
యశఃకాములై= కీర్తిని కోరినవారై; కోర్కులు= కోరికలను; ఈరే= తీర్చరా?; వారలన్‌= అలాంటివారిని ఈ+కాలమున్‌= 
ఇప్పుడుకూడా; మజచిరే= మరచిపోయినారా? 

తా : శుక్రాచార్యా! రాజులులేరా? రాజ్యాలు లేవా? వారు అతిశయమయిన గర్వాన్ని పొందలేదా? అలాంటివారు ఎక్కడ 


ఉన్నారు?, వారు సంపదను మూటకట్టుకొని పోయినారా? భూమిమీద వారి పేరైనా ఉందా? శిబిచక్రవర్తి మొదలయినవారు 
కీర్తికోసం యాచకుల కోర్కెలను తీర్చలేదా? అలాంటి వారిని ఇప్పుడు కూడా జనులు మరచిపోలేదుకదా? 


క. ఉడుగని క్రతువుల వ్రతములం, బొడగనంజననట్టి పొడవు పొడవునంగుజుచై 

యడిగెడినంట; ననుబోంటికి, నిదరాదె మహానుభావ! యిష్టార్ధంబుల్‌. 591 
ప్రతి : మహానుభావ= మహాత్మా; ఉదుగని= విరమించనట్టి; కతువులన్‌= యజ్ఞాలయందు; తపములన్‌= తపస్సులయందు; 
పొడగనన్‌= చూచుటకు; చననట్టి= తగని; పొడవు= గొప్పవాడు; పొదడవునన్‌= గొప్పతనమందు; కుజుచై= తక్కువవాదై; 
అడిగెడిన్‌+అంట= యాచించుచున్నాడట; ననుబోంటికిన్‌= నా వంటివానికి; ఇష్ట+అర్థంబుల్‌ = కోరినకోరికలను; ఇదరాదె= 
ఈయకూదదా? 


తా: మహాత్మా! ఎదతెగని యజ్ఞాలు చేయటంచేత, తపస్సులు చేయటంచేతకూడా చూచేందుకు వీలుకాని గొప్పవాడయిన 


విష్ణువు ఆకృతియందు చిన్నవాడై నన్ను యాచిస్తున్నాడు. కనుక ఆయన కోరిన దానిని ఇవ్వటంకంటె నావంటి వానికి 
ఇంకేం కావాలి? 


శా. అఆదిన్‌ శ్రీసతి కొప్పుపైం, దనువుపై, నంసోత్తరీయంబుపైం 
బాదాబ్దంబుల పైంగపోలతటి పైంబాలిండ్రపై నూత్న మ 
ర్యాదంజెందు కరంబు గ్రిందగుట మీందై నా కరంబుంట మేల్‌ 
గాదే? రాజ్యము గీజ్యమున్‌ సతతమే? కాయంబు నాపాయమే? 592 


ప్రతి : ఆదిన్‌= పూర్వమందు (మొదట); శ్రీసతికొప్పు పైన్‌ = లక్ష్మియొక్క కొప్పుమీదా; తనువుపైన్‌= శరీరంమీదా; అంస= 
భుజంమీద ఉన్న ఉత్తరీయంబుపైన్‌= పైటమీదా; పాద+అబ్ద్బంబులపైన్‌= చరణకమలాలమీదా; కపోలతటిపైన్‌= చెక్కిళ్ల 
భాగంమీదా; నూత్నమర్యాదన్‌= కొత్తగౌరవాన్ని చెందు= పొందునట్టి; కరంబు= విష్ణువుహస్తం; క్రిందగుట= కిందై 
ఉండటం (యాచించేవాని చేయి కిందుగా ఉంటుంది); నా కరంబు= నా చేయి; మీందై+ఉంట= మీదుగా ఉండటం 
(ఇచ్చేవాని చేయి మీదుగా ఉంటుంది); మేల్‌+కాదే= మంచిదికాదా?; రాజ్యముగీజ్యమున్‌= రాజ్యమూగీజ్యమూ; సతతమే= 
శాశ్వతమా?; కాయంబు= శరీరం; న+అపాయమే = అపాయాన్ని చెందకుండా ఉంటుందా? 


తా : విష్ణవంతటివాడు చెయ్యిచాచి అడుగుతున్నాడు. ఆ చెయ్యి ఎంతోగొప్పది. మొదట లక్ష్మీదేవి కొప్పుపైన, శరీరం పైనా, 
భుజంపై ఉండే పైటపైన, పదపద్మాలపైన, చెక్కిళ్లపైన, పాలిండ్లపైన సరికొత్త గౌరవాన్ని పొందే ఆ చెయ్యి కిందుగా 
ఉండటం, నా చేయి మీదుగా ఉండటం మంచిదికాదా? ఈ రాజ్యం గీజ్యం శాశ్వతమా? శరీరం స్థిరంగా ఉంటుందా? 
మ. నిరయంబైన, నిబద్ధమైన, ధరణీనిర్మూలనంబైన, దు 

ర్మరణంబైనం గులాంతమైన నిజమున్‌ రానిమ్ము; కానిమ్ము పో; 


250 శ్రీమహాభాగవతము 


హరుందైనన్‌, హరియైన,నీరజభవుం దభ్యాగతుందడైన నౌం; 

దిరుగన్‌ నేరదు నాదు జిహ్వ; వినుమా! ధీవర్య! వేయేటికిన్‌? 593 
ప్రతి : నిరయంబు+ఐనన్‌= నరకమైన్నా నిబద్ధము+ఐనన్‌= బంధనం ప్రాప్తమైనా; ధరణీనిర్మూలనంబు+ఐనన్‌= భూమి 
అంతా నశించినా; దుర్మరణంబు+ఐనన్‌= దుర్మరణం వచ్చినా? కులాంతము+ఐనన్‌= వంశనాశనమైనా; నిజమున్‌= 
సత్యమునే; రానిమ్ము= జరుగనిమ్ము; కానిమ్ముపో= ఏమైనా అగునుగాక!; హరుందైనన్‌= శంకరుడైనా? హరియైనన్‌= 
విష్ణువైనా!; నీరజభవుండు = బ్రహృదేవుడైనా; అభ్యాగతుందడైనన్‌= అతిథిగా వచ్చినా; బెన్‌= అగుగాక; ధీవర్య= పండిత 
శ్రేష్టా! వేయి+ఏటికిన్‌= వేయిమాట లెందుకు?; నాదుజిహ్వ= నా నాలుక; తిరుగన్‌+నేరదు= తిరుగనేరదు; వినుమా= 
వినుము. 
తా:ఓ ధీమణీ! నరకమైనా, చెర అయినా భూమ్‌ అంతా నశించినా, దుర్మరణం సంభవించినా? వంశనాశనమైనా, 
జరుగవలసింది జరుగుతుంది, జరుగనీ! భయంలేదు. అభ్యాగతుడు శివుదైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా, ఎవరైనా సరే! 
ఏమైనా సరే! వేయిమాటలెందుకు? నా నాలుకకు ఇవ్వననే మాట రాదు. 
ఆఅ. నొడివినంత పట్టు నుసలక యిచ్చుచో, నేల కట్టు విష్ణుం దేటి మాట? 

గట్టెనేనిందాన కరుణించి విడుచును, విడువకుందడనిమ్ము విమలచరిత! 594 
ప్రతి : విమలచరిత= స్వచ్చమైనచరిత్ర కలవాడా!; నొడివినంతపట్టున్‌= ఇస్తానని చెప్పినదంతా; నుసలక= ఆలస్యంచేయక; 
ఇచ్చుచోన్‌= ఇచ్చినపుడు; విష్ణుండు= హరి; ఏల కట్టున్‌= ఎందుకు బంధిన్తాడు?; ఏటిమాట= అది ఏమి మాట; 
కట్టెనేనిన్‌= ఒకవేళ కట్టినను (బంధించినాా తాన= తనంతటతానే; కరుణించి= దయచూపి; విడుచును= వదలిపెడతాడు; 
విడువక +ఉందనిమ్ము= వదలిపెట్టకుండా కూడా ఉందనీ... 
తా: స్వచ్చమైనచరిత్రకలవాడా! అన్నమాట ప్రకారం ఆలస్యం చేయక ఇస్తానని చెప్పిన దానమిస్తే శ్రీహరి ఎందుకు 
బంధిస్తాడు? ఇది ఎక్కడిమాట! ఒకవేళ బంధించినా తనంత తానే కరుణించి విడిచిపెడతాడు. వదలిపెట్టకున్నా సరే! 
క. మేరువు దలక్రిందైనను, బారావారంబు లింకంబాథిన లోలో 

ధారుణి రజమై పోయినం, దారాధ్వము బద్ధమైనందప్పక యిత్తున్‌. ర్‌9ిక్‌ 
ప్రతి : మేరువు= మేరుపర్వతం; తలక్రిందు+ఐనను= తిరుగబడినా; పారావారంబు= సముద్రం; ఇంకన్‌+పాటినన్‌= 
ఇంకిపోయినా? లోలోన్‌= లోపలలోపల; ధారుణి= భూమి; రజమైపోయినన్‌= పిండియైపోయినా; తారా+అధ్వము= 
నక్షత్రమార్దం; బద్ధమైనన్‌= బంధింపబడినా సరే; తప్పక ఇత్తున్‌= తప్పకుండ ఇస్తాను. 
తా; మేరుపర్వతం తలకిందులైనా, సముద్రం ఇంకి పోయినా, భూమి పొడియైపోయినా, నక్ష్మత్రమార్గం గతి తప్పినా 
తప్పకుండా ఈ దానాన్ని ఇస్తాను. 


మత్తకోకిలము. 


ఎన్నండుం బరు వేడంబోండంట! యేకలుండంట! కన్నవా 
రన్నదమ్ములు నైన లేరంట; యన్నివిద్యల మూల గో 


అష్టమస్మంధము 251 


స్టి న్నెణింగిన ప్రోడ గుజ్జంట; చేతు లొగ్గి వసింప నీ 
చిన్ని పాపనింద్రోసి పుచ్చంగంజిత్త మొల్లదు సత్తమా! 596 


ప్రతి : సత్తమా= మంచివాడా!; ఎన్నండున్‌= ఎప్పుడూ; పరున్‌= ఇతరుని; వేండన్‌పోండు+అట= కోరుటకు వెళ్లడట; 
ఏకలుండు+అంట= అసహాయుడట; కన్నవారు= తలిదండ్రులు; అన్నదమ్ములున్‌+ఐనన్‌= అన్నలూతమ్ములూ అయినా; 
లేరంట= కూడా లేరట; అన్నివిద్యల= సమస్త విద్యలయొక్క మూలగోష్టిన్‌= ముఖ్యప్రసంగాన్ని ఎజింగిన= తెలిసినట్టి; 
ప్రోడ= ప్రాఢత్వముగల; గుజ్జంట= వామనుడట,; చేతులొగ్గి= చేతులుపట్టి; వసింపన్‌= నిలువగా? ఈ చిన్నిపాపనిన్‌= ఈ 
ముద్దుబాలకుని; త్రోసిపుంచ్చగన్‌= పొమ్మనుటకు; చిత్తము= బుద్ది ఒల్లదు= ఒప్పుకోదు. 


తా : పూజ్యుడా! ఈ వామనుడు ఎప్పుడూ ఇతరులను వేడడట. సాయంలేనివాడట. తలిదండ్రులూ అన్నదమ్ములూ 
లేనివాడట. అన్ని విద్యల మూలాన్ని తెలుసుకున్న నేర్పరియట. నా ముందు చేతులొగ్గి నిలువగా ఈ ముద్దు బాలుని 
పొమ్మనేందుకు బుద్ధిపుట్టటంలేదు. 


విశే : ఇది వామనుని సామాన్య సాధారణ పరిస్థితిగా కనిపించినాకూడా నిదానించి పరికిస్తే ఇది పరమాత్ముని లక్షణాలను 
చెప్పిన పద్యం. 

వ. అని యిట్లు సత్య పదవీ ప్రమాణ తత్పరుందును, వితరణ కుతూహల సత్వరుందడును, విమల 
యశస్ముండును, దృఢమనస్కుండును, నియతసత్యసంధుండును, నర్థిజనబంధుండును నైన బలిం జూచి 
శుక్రుండు గోపించి మదీయ శాసనం బతిక్రమించితివి గావున శీఘ్రకాలంబునం బదభ్రష్టుండవు గమ్మని 
శాపం బిచ్చె; బలియును గురుశాప తప్తుందయ్యు నన్ఫతమార్గంబున కభిముఖుండు గాకుందె; నప్పుడు. 597 


ప్రతి : అని; ఇట్లు= ఈ విధంగా; సత్యపదవీ= సత్యపదవియొక్క ప్రమాణ = మేరయందు; తత్పరుండును= ఆసక్తికలవాడూ; 
వితరణ= దానము చేయడంలో; కుతూహల = సంతోషమునందు; సత్వరుండును = వేగముగలవాడూ; విమల= నిర్మలమైన; 
యశస్ముండును= కీర్తిలవాడూ; దృఢ= గట్టియెన; మనస్ముండును= మనస్సుకలవాడూ; నియత= నిత్యమూ; సత్య= 
సత్యవ్రతంతో; సంధుందును = కూడు కొనినవాదడూ; అర్థిజన = యాచకజనులకు; బంధుందును = బంధువూ; ఐన= అయినట్టి 
బలిన్‌+*చూచి= బలిచక్రవర్తిని వీక్షించి; శుక్రుండు= దైత్యగురువగు శుక్రాచార్యుడు; కోపించి; మదీయ= నా యొక్క 
శాసనంబున్‌= ఆజ్ఞను; అతిక్రమించితివి+కావున = మీరినావు కాబట్టి; శీఘ్రకాలంబునన్‌= స్వల్ప కాలంలో; పదభ్రష్టుండవు= 
న్ధానమునుండి (ఇంద్ర పదవినుండి) తొలగినవాడవు; కమ్ము+అని= అగుమని; శాపంబు +ఇచ్చిన్‌= శపించినాడు; బలియును= 
బలిచక్రవర్తికూడా; గురు= గురువుయొక్క శాప= శాపంచే; తప్తుండు+అయ్యున్‌= తపించినవాడు అయికూడా; 
అన్ఫతమార్గంబునకున్‌= అసత్యమార్గానికి; అభిముఖుండుగాక= ఎదురుగాక; ఉందెన్‌= ఉండెను; అప్పుడు= ఆ సమయాన. 


తా : పై రీతిగా పలికిన బలిచక్రవర్తి సత్యమార్దం నుంచి చలించలేదు. ఆ మార్గంనుండి ఆయనను మార్చడానికి 
వీలుకాదు. అతని మనస్సు దృఢమైంది. కీర్తి నిర్మలమైంది. ఆయన దానం అడిగేవారికి సమీపబంధువు. అతడు వామనునికి 
దానమిచ్చే కుతూహలంతో తహతహలాడటం చూచి అతనిపై శుక్రాచార్యుడు కోపపడినాడు. “నా ఆనతిని మీరినావు. 
కనుక త్వరలో పదభ్రష్టుడవైపోతావు” అని శపించినాడు. గురువు శాపానికి గురిఅయికూడా బలిచక్రవర్తి బాధపడలేదు. 
ఆయన అసత్యమార్దాన్ని అవలంబించలేదు. 


252 శ్రీమహాభాగవతము 


ఆ. బ్రదుకవచ్చుంగాక బహుబంధనములైన, వచ్చుంగాక లేమి వచ్చుంగాక 

జీవధనములైనం జెడుంగాక పడుంగాక, మాటందిరుగలేరు మానధనులు. 598 
ప్రతి : బ్రదుకవచ్చున్‌ కాక= ఎలాగో జీవించవచ్చుకానీ; బహుబంధనములైనన్‌= ఎన్ని బంధనాలు వచ్చినా వచ్చున్‌కాక= 
వచ్చునుగానీ; లేమివచ్చున్‌కాక= దారిద్యంవచ్చునుకాక; జీవధనములైనన్‌= ప్రాణమూ ధనమూ అయినా; చెడున్‌కాక= 
చెడిపోవు గాక; పదున్‌+కాక= పతనమగునుగాక; మానధనులు= అభిమానమే ధనముగా కలవారు; మాటన్‌ తిరుగలేరు= 
అనినమాటను తప్పలేరు. 


తా : బాగా బతికినా, బాగా కష్టాలకు గురైనా, బీదతనం వచ్చినా, ప్రాణానికీ ధనానికీ చేటు వచ్చినా, చివరకు చావే 
సంభవించినాకూడా మానధనులు మాట తప్పలేరు. 

వ అ య్యవసరంబున. 599 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయాన 


ఆఅ. దనుజలోకనాథు దయిత వింధ్యావళి, రాజవదన మదమరాళగమన 

వటుని కాళ్లు గడుగ వరహేమఘటమున, జలముందెచ్చె భర్త సన్న యెతింగి. 600 
ప్రతి : రాజవదన= చంద్రునివంటి ముఖముకలదీ; మద= మదించిన; మరాళగమన= హంసనడకలవంటి నడకకలదీ; 
దనుజలోకనాథు= రాక్షసరాజయిన బలిచక్రవర్తియొక్క దయిత= భార్య; వింధ్యావళి= వింధ్యావళి అనే పేరుగల ఆమె; 
వటుని= బ్రహ్మచారియొక్క కాళ్లుగడుగన్‌= పాదాలను కడుగుటకు; భర్త= పెనిమిటియొక్క సన్నయెజింగి= సంజ్ఞను 
తెలిసికొని వర= శ్రేష్టమైన; హేమఘటమునన్‌= బంగారు కలశముతో; జలమున్‌+తెచ్చెన్‌= ఉదకమును తీసుకొని 
వచ్చింది. 


తా : బలిచక్రవర్తిభార్య వింధ్యావళి పెనిమిటి చేసిన సంజ్ఞను తెలిసికొని బ్రహ్మచారిపాదాలు కడుగుటకు బంగారు 
కలశంతో నీళ్లు తెచ్చింది. 


వ. అయ్యవసరంబునం గపటవటునకు నద్దానవేంద్రుం డిట్లనియె. 601 
ప్రతి : ఆ+ఆవసరంబునన్‌= ఆ సమయంలో; కపటవటునకున్‌= టక్కరి బ్రహ్మచారికి; ఆ+దానవేంద్రుండు= ఆ రాక్షసరాజు 
(బలి); ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తా : అపుడు వామనునితో బలిచక్రవర్తి ఇలా అన్నాడు. 
క. రమ్మా! మాణవకోత్తమ!, లెమ్మా! నీ వాంఛితంబు లేదన కిత్తుం 

దెమ్మా యడుగుల నిటు రా, నిమ్మా కడుగంగవలయు నేంటికిందదడయన్‌? 602 
ప్రతి : మాణవక+ఉత్తమ! = బాలకులలో ఉత్తముడా!; రమ్మా= రమ్ము; లెమ్మా!= లెమ్ము; నీ వాంభితంబున్‌= నీ కోరికను; 
లేదనక ఇత్తున్‌= లేదనకుండా ఇస్తాను; అడుగులన్‌= పాదాలను; తెమ్మా!= తెమ్ము, ఇటు= ఈ వైపునకు; రానిమ్మా= 
రానిమ్ముు కడుగంగన్‌ వలయున్‌= కడుగవలెను; తడయన్‌ ఏంటికిన్‌= ఆలస్యం చేయటం ఎందుకు? 


అష్టమస్మంధము 253 


తా : బాలకట్రేష్టుడా! రమ్ము! లెమ్ము! నీ కోరికను లేదనకుండా ఇస్తాను. నీ పాదాలు కడుగనిమ్ము ఇక ఆలస్యం చేయటం 
ఎందుకు? 


వ. అనిన విని. 603 
ప్రతి : అనినన్‌= అట్లుపలుకగాా; విని= ఆలకించి. 


మ. బలిదైత్యేంద్రకరద్వయీకృతజల ప్రక్షాళన వ్యాప్తికిన్‌ 

జలజాతాక్షుండు సాంచె యోగిసుమనస్సంప్రార్థితశ్రీదముం 

గలితానమరమాలలాటపదవీకస్తూరికాశాదమున్‌ 

నళినామోదము రత్ననూపురితనానావేదముం బాదమున్‌. 604 
ప్రతి : బలి= బలి అనే పేరుగల; దైత్యేంద్ర= రాక్షస శ్రేష్టనియొక్క కరద్వయీ= రెండుచేతులచేత; కృత= చేయబడిన; జల 
ప్రక్షాళన = నీటిలో కడుగుట అనే; వ్యాప్తికిన్‌= వ్యాపకానికి; జలజాతాక్షుండు= పద్మములవంటి నేత్రములుగల వామనుడు; 
యోగి= మునీశ్వరులచేతు సుమనస్‌= దేవతలచే; సంప్రార్థిత= మిక్కిలి ప్రార్ధించబడిన; శ్రీదమున్‌= సంపదను ప్రసాదించునది; 
కలిత= కూడుకొనిన; ఆనమ= వంగిన; రమా= లక్ష్మియొక్క లలాట పదవీ= నొసటియందలి; కస్తూరికా= కస్తూరియొక్క 
శాదమున్‌= బురదకలది; నళిన+ఆమోదమున్‌= పద్మముల పరిమళం వంటి పరిమళం కలది; రత్ననూపురిత= మణులతో 
చెక్కబడిన కాలి అందెగా చేయబడిన; నానా= సమస్తమయిన; వేదమున్‌= వేదములు కలదియును అగు; పాదమున్‌= 
కాలిని (పదమును); చాంచెన్‌= చాపినాడు. 
తా : బలిచక్రవర్తి తన రెండు చేతులతోనూ కడగడానికి అనుకూలంగా వామనుడు తన పాదాన్ని చాచినాడు. ఆ పాదం 
మునులచే, దేవతలచే ప్రార్ధించబడునది, సంపద నిచ్చునది, లక్ష్మీదేవి నొసటి కస్తూరి బురదతో కూడినది, పద్మంవలె 
పరిమళాన్ని వెదజల్లేది, రత్నాల అందెగా చేయబడిన వేదాలుకలది. 


క. సురలోకసముద్ధరణము, నిరత శ్రీకరుణ మఖిలనిగమాంతాలం 

కరణము భవసంహరణము, హరిచరణము నీటంగడిగె నసురోత్తముందున్‌. 605 
ప్రతి: సురలోక= దేవలోకాన్నిి సముద్ధరణము = ఉద్ధరించునదీ; నిరత= ఎల్లకాలమూ; శ్రీకరణము= సంపత్తును 
కలుగచేసేదీ; అఖిల= సమస్తమయిన,; నిగమాంత= ఉపనిషత్తులకు; అలంకరణము= భూషణమైనదీ; భవ= భవబంధాలను; 
సంహరణము= పోగొట్టునదీ; అగు; హరిచరణమున్‌= విష్ణుమూర్తి పాదాన్ని అసురోత్తముండున్‌= బలిచక్రవర్తి; నీటన్‌= 
ఉదకంచే; కడిగెన్‌= కడిగినాడు. 
తా: దేవలోకాన్ని కాపాడేదీ, నిత్యం సంపత్తును కలుగచేసేద, సర్వ్యోపనిషత్తులకూ భూషణమైనదీ, భవబంధాలను పోగొట్టేదీ 
అయిన హరిచరణాన్ని బలిచక్రవర్తి కడిగినాడు. 
వ. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు సేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునం 
జల్లుకొని వార్చి దేశకాలాదిపరిగణనంబు సేసి. 606 


254 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ధరణీసుర= (బ్రాహ్మణునియొక్క దక్షిణచరణప్రక్షాళణనంబుచేసి= కుడికాలుకడిగి; 
వామపాదంబున్‌కడిగి= ఎడమకాలుకడిగి; తద్‌+పావనజలంబు= ఆ పవిత్రోదకాన్ని శిరంబునన్‌= తలపై; చల్లుకొని= 
ప్రోక్షించుకొని; వార్చి= ఆచమనంచేసి; దేశ= దేశంయొక్క కాల= వేళయొక్క పరిగణనంబుచేసి= లెక్కించి (ఎని... 
తా :; ఈ విధంగా వామనుని కుడిఎదమ పాదాలను బలిచక్రవర్తి కడిగినాడు. పవిత్రమైన ఆ జలాలను నెత్తిపై చల్లుకొన్నాడు. 
ఆచమించినాదడు. దేశమూ కాలమూ మొదలయినవాటిని లెక్కించినాడు (సంకల్పం చెప్పినాదన్నమాట,). 


కా. “విప్రాయ ప్రకటవతాయ భవతే విష్ణుస్వరూపాయ వే 

దప్రామాణ్యవిదే త్రిపాదధరణీం దాస్యామి యంచుం [గ్రియా 

క్షిఫ్రుండై దనుజేశ్వరుండు వడుగుం జేసాంచి పూజించి” బ్ర 

హృప్రీత మ్మని ధారవోసె భువనంబాశ్చర్యముంబొందంగన్‌. 607 
ప్రతి : విష్ణుస్వరూపాయ= విష్ణుస్వరూపుడైనట్టి, ప్రకటవ్రతాయ= ప్రకటమైన వ్రతము కలిగినట్టి; వేదప్రామాణ్యవిదే = 
వేదంయొక్క ప్రామాణ్యం తెలిసినవానికి; విప్రాయ= (బబ్రాహ్మణుడవైనట్టి; భవతే= నీ కొరకు; త్రిపాదధరణీమ్‌ = 
మూడడుగులనేలను; దాస్యామి= ఇస్తున్నాను; అంచున్‌= అంటూ; క్రియాక్షిప్రండై= పనియందు త్వర (తొందర) కలవాడై; 
దనుజేశ్వరుండు = బలిచక్రవర్తి వడుగున్‌= బ్రహ్మచారిని; చేసాంచి= హస్తాన్ని చాచినవాదై; పూజించి= పూజచేసి; 
బ్రహృప్రీతమ్‌ +అని= బ్రహ్మము ప్రీతి చెందుగాక అంటూ; భువనంబు= ప్రపంచం; ఆశ్చర్యమున్‌+పొందగన్‌= అబ్బురపడగా; 
ధార+పోసెన్‌= ధారవోసినాడు. 
తా; “విష్ణుస్వరూపుడవూ, ప్రకటమయిన వ్రతం కలవాదవూ, వేదప్రామాణ్యం తెలిసినవాదవూ, బ్రాహ్మణుడవూ అయిన 
నీకు మూడడుగుల భూమిని ఇస్తున్నాను అంటూ బ్రహ్మచారి అయిన వామనుని చేయి సాచి పూజించి “పరబ్రహ్మ ప్రీతికై 
ఇస్తున్నాను అని ప్రపంచమంతా ఆశ్చర్యం చెందేటట్లుగా ధారవోసినాడు. 


వ. తత్మాలంబున. 608 
ప్రతి : తత్‌= ఆ; కాలంబునన్‌= సమయమందు. 
ఆ. నీరధారంబడంగనీక యడ్డంబుగాం, గలశరంధ్ర మాంపంగాను దెలిసి 

హరియుంగావ్యునేత్ర మటంగుశా[గ్రంబున, నడువ నేకనేత్రుండయ్యె నతండు. 609 


ప్రతి : నీరధారన్‌= నీటిధారను; పడంగన్‌+ఈక= పడనీయక; అడ్డంబుగాన్‌= అడ్డంగా; కలశరందధ్రము+ఆపంగాను= 
జలకలశరంధ్రమును ఆపగ్గాా హరియున్‌= విష్ణుమూర్తి తెలిసి= తెలిసికొని; అటన్‌= ఆ సమయాన; కుశ+అగ్రంబునన్‌= 
దర్భకొనచే; కావ్యునేత్రము= శుక్రాచార్యునికంటిని; అడువన్‌= పొడువగాా అతండు= ఆ శుక్రాచార్యుడు; ఏకనేత్రుం 
డు+అయ్యెన్‌= ఒంటికన్ను కలవాడయ్యెను. 


తా : నీటిధార పదకుండా శుక్రాచార్యుడు కలశం రంధ్రానికి అడ్డుపడి ఆపినాడు. ఆ సంగతి తెలిసిన వామనుడు 
దర్భకొనతో పొడిచినాడు. దానివల్ల శుక్రునికి దర్భకొన కంటిలోగుచ్చుకొంది. శుక్రుడు ఒక కన్నువాదైనాడు. 


వ. అంత. 610 


అష్టమస్మంధము 255 
ప్రతి : అంతన్‌= అటుపిమ్మట 
మ. అమరారాతికరాక్షతోజ్జి తపవిత్రాంభఃకణ శ్రేణికిం 
గమలాధీశ్వరుండొడ్జె ఖందితదివౌకస్స్వామిజిన్మస్తముం 


గమలాకర్షణసుప్రశస్తము రమాకాంతాకచోపాస్తమున్‌ 
విమలశ్రీకుచశాతచూచుకతటీవిన్యస్తమున్‌ హస్తమున్‌. 611 


ప్రతి ;: అమర+అరాతి= దేవ శత్రువగు బలిచక్రవర్తియొక్క కర= హస్తమునుండి; ఉజ్జిత= విడువబడిన; పవిత్ర= 
పూతమైన; అంభఃకణ = నీటిబొట్టుయొక్క శ్రేణికిన్‌= సముదాయానికి; ఖండిత= ఖండించబడిన; దివాకస్వామిబిత్‌= 
ఇంద్రునిజయించిన రాక్షసులయొక్క మస్తమున్‌= శిరస్సుకలది; కమలా= లక్ష్మీదేవిని; ఆకర్షణ = చేర్చుటయందు; 'సప్రశస్తము= 
మిగులయోగ్యమయినది; రమాకాంతా= లక్ష్మీదేవియొక్క కచోపాస్తమున్‌= శిరోజాలచే సేవించబడినది; విమల= స్వచ్చమైన; 
శ్రీకుచ= లక్ష్మీదేవిస్సములయందైన; శాత= వాడియగు; చూచుక= కుచాగ్రములయొక్క తటీ= ప్రదేశంలో; విన్యస్తమున్‌= 
ఉంచబడినదియు అగు; హస్తమున్‌= కరమును; కమలాధీశ్వరుండు = లక్ష్మీపతి అయిన హరి; ఒద్దెన్‌= చాచినాడు. 


తా ; బలిచక్రవర్తి (దానమిస్తున్నట్లు తెలిపే ) పవిత్రోదకాన్ని ధారపోసి నాడు. ఆ నీటి బవిందువులకు వామనుడు తన చెయ్యిని 
ఒడ్డినాడు. ఆ చెయ్యి రాక్షసుల తలలను ఖండించినట్టిది. లక్ష్మీదేవిని ఆకర్షించటంలో మెలైనది. రమాదేవి శిరోజాలచే 
సేవించబడినది. నిర్మలమైన శ్రీదేవి కుచాగ్రాలమీద ఉంచబడినది. 


క. మునిజననియమాధారను, జనితాసురయువతినేత్రజలకణధారన్‌ 
దనుజేంద్రనిరాధారను, వనజాక్షుండు గొనియె బలివివర్ణితధారన్‌. 612 


ప్రతి :; మునిజన= మునీశ్వరులయొక్క నియమ = వ్రతాదినియమములకు; ఆధారను= ఆధారమయినదానిని; జనిత = 
పుట్టిన; అసురయువతి= రాక్షసప్రీయొక్క నేత్ర= కనులయందలి; జలకణధారన్‌= నీటిబిందువుల ధారకలదియు; దనుజేంద్ర= 
బలిచక్రవర్తికి; నిరాధారను= ఆధారము లేకుండా చేసినది అయిన; బలి= బలిచక్రవర్తిచే; వివర్జిత= విడువబడిన; 
ధారన్‌= జలధారను; వనజాక్షుండు= కమలములవంటి కన్నులుగల వామనుడు; కొనియెన్‌= చేకొన్నాడు. 


తా :; బలిచక్రవర్తి అందించిన దానధారను వామనుడు గ్రహించినాడు. ఆ జలధార మునీశ్వరుల దాననియమాల 
సంకల్పాలకు ఆధారమైనది. రాక్షసప్రీలను కన్నీటిపాలు చేసేది. రాక్షసరాజు బలిని నిరాధారునిగ మార్చేది. 


ఆ. కమలనాభు నెటింగి కాలంబు దేశంబు, నెటింగి శుక్షు మాట లెటింగి నాశ 
మెఠింగి పాత్ర మనుచు నిచ్చె దానము బలి, మహి వదాన్యుం డొరుండు మజియుంగలండె. 618 


ప్రతి : కమలనాభున్‌= విష్ణువును; ఎటింగి= తెలిసికొని; కాలంబున్‌+దేశంబున్‌= కాలాన్ని దేశాన్ని ఎటింగి= తెలిసికొని; 
శుక్రుమాటలు = శుక్రాచార్యుడు చెప్పిన మాటలను; ఎటింగి= తెలిసికొని నాశము +ఎటింగి= చేటుకలుగుతుందని తెలిసి; 
బలి= బలిచక్రవర్తి పాత్రమనుచున్‌= దానమునకు పాత్రుడని (తగినవాడని); ఇచ్చెన్‌+దానము= దానము చేసినాడు; 
మహిన్‌= భూమియందు; మజియున్‌= ఇంతకన్న వదాన్యుండు= దాత; ఒరుండు= ఇంకొకడు; కలండె= ఉన్నాడా? 
(ఉండడు). 


256 శ్రీమహాభాగవతము 


తా : విష్ణువును, కాలాన్ని దేశాన్ని శుక్రాచార్యుని మాటలను, నాశనమును ఎరిగికూడా బలిచక్రవర్తి ఆ దానం 
యోగ్యమైనదిగా భావించి ఇచ్చినాడు. భూమిమీద ఆతనికన్న మరొకదాత ఉంటాడా? (లేడు) 


క. బలి సేసిన దానమునకు, నలినాక్షుండు నిఖీలభూత నాయకుం డగుటం 

గలకల మని దశదిక్కులు, బళి బలి యని పొగడె భూతపంచక మనఘా! 614 
ప్రతి : అనఘా= పాపరహితుడవైన రాజా!; బలి+చేసిన= బలిచక్రవర్తి ఒనర్చిన; దానమునకున్‌= ఈవికి; నలినాక్షుండు = 
కమలములవంటి కన్నులుగల వామనుడు; నిఖిలభూత= సకల భూతాలకూ; నాయకుండు +అగుటన్‌= ప్రభువు కావటంచే; 
దశదిక్కులున్‌= పది దిక్కులూ; కలకలమని= కలకలధ్వనులతో; భూతపంచకము= పంచభూతాలు; బళిబళలియని= 
మేలుమేలని; పొగదెన్‌= నుతించినాయి. 
తా: పరీక్షిన్మహారాజా! సకల భూతాలకూ విష్ణువు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగానే దిక్కుల ధ్వనులతో, 
పంచభూతాలూ బళి బలి అని పొగడినాయి. 


క. క్షితి దానమిచ్చు నతండును, నతికాంక్షం బరిగ్రహించు నతండును దురిత 

చ్యుతులై శతవత్సరములు, శతమఖలోకమునంగ్రీడ సలుపుదు రెలమిన్‌. 615 
ప్రతి : క్షితిన్‌= భూమియందు; దానమిచ్చునతండును= దానం చేసేవాడూ; అతికాంక్షన్‌= మిక్కిలి కోరికతో; పరిగ్రహించునతం 
డును= పుచ్చుకొనువాడును; దురిత= పాపాలనుండి; చ్యుతులై= విడువబడినవారయి; శతవత్సరములు= నూరుసంవత్సరాలు; 
ఎలమిన్‌= సంతోషంతో; శతమఖలోకమునన్‌= స్వర్ణలోకమందు; క్రీడసలుపుదురు = క్రీడిస్తారు. 
తా : భూమిని దానమిచ్చినవానికీ, దానిని ప్రీతితో పుచ్చు కొన్నవానికీ పాపాలు నశిస్తాయి. వారు సంతోషంగా నూరేండ్లు 
స్వర్ణంలో విహరిస్తారు. 
వ. అట్లు గావున నే దానంబును భూదానంబునకు సదృశంబు గానేరదు; గావున వసుంధరా దానం 
బిచ్చితి; వుభయలోకంబులం గీర్తిసుక్కతంబులు వడయు మని పలికి యమ్మాయావటుం డిట్లనియె. 616 


ప్రతి : అట్లుగావునన్‌= ఆకారణంచేత; ఏదానంబును= దానమేది అయినా? భూదానంబునకున్‌= భూమిదానానికి; 
సదృ్భృశంబు= సమానం; కానేరదు= కాజాలదు; కావునన్‌= కాబట్టి; వసుంధరా దానంబు= భూదానాన్ని ఇచ్చితివి= 
ఒసగినావు; ఉభయలోకంబులన్‌= భూలోక స్వర్గలోకాలలో; కీర్తి సుకృతంబులు= యశస్సును, పుణ్యాన్ని పదయుము+అని= 
పొందుమని; పలికి= వచించి; ఆ+మాయావటుండు= ఆ కపట బ్రహ్మచారి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా పలికినాడు. 
తా : “అందువల్ల ఏ దానమూ భూదానానికి సమానంకాదు. భూదానం ఇచ్చిన నీకు రెండులోకాలలోనూ కీర్తి, పుణ్యం 
కలుగుతుంది.” అని పలికి మాయావటుడు మళ్లీ ఇలా అన్నాడు. 


క. ఇది యేమి వేండితని నీ, మది వగవక ధారవోయుమా; సత్యము పెం 
పొదవంగం గోరిన యర్ధం, బిది యిచ్చుట ముజ్ఞగంబు లిచ్చుట మాకున్‌. 617 


ప్రతి : ఇది; ఏమి వేండితని= ఏమి కోరితివని; నీ మదిన్‌= నీ మనస్సున; వగవక= విచారింపక; ధార+పోయుమా= 
ధారపోయవలెసుమా!; సత్యము= యథార్థం; 'పెంపు+ఒదవంగన్‌= వృద్ధిపొందగా; కోరినయర్థంబు = యాచించినదియగు; 


అష్టమస్మంధము 25/ 
ఇది= దీనిని; మాకున్‌= మాకు; ఇచ్చుట= ఒసగుట; మూడు +జగంబులు +ఇచ్చుట = మూడులోకాలను ఇవ్వడం 
వంటిది. 


తా : నేనెందుకు దీనిని అడిగినానని నీ మనస్సులో విచారింపక దానమివ్వు, సత్యం 'పెంపొందేవిధంగా దీనిని అడిగినాను. 
ఈ మూడడుగులు ఇస్తే మాకు మూడులోకాలు ఇచ్చినట్లే. 


వ. అని పలికిన వటుని పలుకులకు హర్షనిర్భరచేతస్కుందై వైరోచనుండు. 618 


ప్రతి : అనిపలికిన= అలా చెప్పిన; వటునిపలుకులకు = బ్రహ్మచారి మాటలకు; హర్ష సంతోషంతో; నిర్భర= నిండిన; 
చేతస్ముందై= చిత్తం కలవాడై; వైరోచనుండు= విరోచనుని తనయుడగు బలిచక్రవర్తి... 
తా : అలా పలికిన వామనుని మాటలకు బలిచక్రవర్తి చాలా సంతోషించి 
ఆ. “పుటి నేర్చుకొనెనా పుట్టకనేర్చెనో, చిట్లిబుదు లిట్సి పొట్షివడుగుం 
త్‌ త్‌ ప్‌ ధట ప్‌ 

బొట్ట నున్న వెల్ల బూమెలు నని నవ్వి, యెలమి ధరణిదాన మిచ్చె నపుడు. 619 
ప్రతి : పుట్టి= జన్మించి; నేర్చుకొనెనా= అభ్యసించెనో!; పుట్టక = పుట్టక మునుపే; నేర్చెనో= నేర్చుకున్నాడో; చిట్టిబుద్దులు= 
చిన్నారిబుద్దులు; ఇట్టి= ఇటువంటి; పొట్టివడుగు= వామనుండైన బ్రహ్మచారియొక్క పొట్టన్‌+ఉన్నవి+ఎల్ల= కడుపులో 
ఉన్నవన్నీ బూమెలు= మాయలు; అని; నవ్వి, ఎలమిన్‌= సంతోషంతో; అపుడు= ఆ సమయాన; ధరణి దాన మిచ్చెన్‌= 
భూదాన మిచ్చినాడు. 


తా : “పుట్టిన తర్వాత నేర్చెనో పుట్టకముందే నేర్చెనో కానీ, ఈ చిట్టి పొట్టి పాపని పొట్టనిండ మాయలే' అంటూ నవ్వి బలి 
భూమిని దానమిచ్చినాడు. 
+ వదామనమూర్తి విశ్వరూపము నొంది విజ్బంభించుట + 
ఆ. గ్రహమునీంద్రసిద్ధగంధర్వకిన్నర, యక్షపక్షిదేవతాహిపతులు 
వాగడి రతని పెంపుం; బుష్పవర్షంబులు, గురిసె దేవతూర్యకోటి మొరసె. 620 
ప్రతి : గ్రహ= గ్రహాలు; మునీంద్ర= మునీశ్వరులు; సిద్ధ= సిద్ధులు; గంధర్వ= గంధర్వులు; కిన్నర= కిన్నరులు; యక్ష= 
యక్షులు; పక్షి= గరుడులు; దేవతా= వేల్పులు; అహిపతులు= నాగపతులు; అతని పెంపున్‌= అతని ఉన్నతిని; పొగడిరి= 


నుతించినారు; పుష్పవర్షంబులు= పూలవానలు; కురిసెన్‌= వర్షించినాయి; దేవతూర్యకోటి= దేవతలయొక్క వాద్య సమూహం; 
మొరసెన్‌= మోగింది. 


తా :; బలిచడక్రవర్తి బెదార్యాన్ని (గ్రహాలు, మునీశ్వరులు, సిద్దులు, గంధర్వులు, కిన్నరులు, యక్షులు, గరుడులు, దేవతలు, 
నాగపతులు పొగడినారు, అతనిపై పూలవానలు కురిపించినారు; దేవ వాద్యాలు (మోగినాయి. 


వ. ఇట్లు ధారాపరిగ్రహంబు సేసి. 621 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ధారా= ఉదకధారను; పరిగ్రహంబు+చేసి= (గ్రహించి. 


258 శ్రీమహాభాగవతము 


శా. ఇంతింతై, వటుండింతయై, మజియుం దా నింత్రె, నభోవీథిపై 
నంతై, తోయదమండలా[గ్రమున కల్లంత్రె, ప్రభారాశిపై 
నంతై, చంద్రుని కంతయై, (ధ్రువునిపై నంతై, మహర్వాటిపై 
నంత్రె, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాందాంతసంవర్ధియె. 622 


ప్రతి : వటుండు= బ్రహ్మచారి; ఇంత+ఇంత+ఐ= ఇంతవాడింతవాదై; ఇంత+ఐ= ఇంకా ఇంతవాదై; తాన్‌= తాను, 
మజియున్‌= ఇంకనూ; ఇంత+ఐ= ఇంతవాదై; నభోవీథిపైన్‌= ఆకాశవీథియందు; అంత+ఐ= అంతవాడయి; 
తోయదమండల+అగ్రమునకు= మేఘమండలంచివరకు; అల్ల+అంత+ఐ= కొంత దూరమై; ప్రభారాశిపైన్‌= సూర్య్వమండలము 
మీద; అంత+ఐ= అంతవాడై;) చంద్రునికి= చంద్రమండలానికి; అంత+ఐ= అంతవాడై; ధ్రువునిపైన్‌= ధ్రువమండలం 
మీద; అంత+ఐ= అంతవాదై; మహర్వాటిపైన్‌= మహర్షోకం మీద; అంత+ఐ= అంతవాదై; సత్యపద= సత్యలోకానికన్న; 
ఉన్నతుండగుచు = అధికుడై బ్రహ్మాండాంత = బ్రహ్మాండం చివరివరకు; సంవర్థియె= వృద్ధి పొందినవాడయి. 
తా : బ్రహ్మచారి ఇంతవాదింతవాదై, తాను ఆకాశానికన్నా పెద్దవాడై; మేఘమండలం చివరివరకు పెరిగి సూర్య్వమండలంకన్న 
- చంద్రమండలంకన్న - ధ్రువమండలంకన్న పెరిగి, మహర్లోకాన్ని మించి - సత్యలోకాన్ని మించి - బ్రహ్మాండం 
చివరివరకు వృద్ది పొందినాడు. 
మ. రవిబింబం బుపమింపంబాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై 

(శ్రవణాలంకృతిలై గళాభరణమై సౌవర్ణ్జకేయూరమై 

ఛవిమత్మంకణమై కటిస్థలి నుదంచద్ధంటయై నూపుర 

ప్రవరంబై పదపీఠమై వటుండు దా బ్రహ్మాండమున్‌ నిండుచోన్‌. 6238 
ప్రతి : రవిబింబంబు= సూర్యబింబం; ఉపమింపన్‌= ఉపమానంగా చెప్పేందుకు; పాత్రమగు= తగినట్టి; ఛత్రంబై= 
గొడుగ్రె శిరోరత్నమై= తలయందలిమణిలై; శ్రవణాలం కృతియై = కర్ణభూషణమై; గళ+ఆభరణమై= కంఠానికి అలంకారమై; 
సౌవర్ణ= సువర్మమయమయిన,; కేయూరమై= భుజకీర్తియె; ఛవిమత్‌= కాంతిమంతమయిన; కంకణమై= ముర్షుగె కటిస్థలిన్‌= 
మొలలోని; ఉదంచత్‌= మిక్కిలి ప్రకాశిస్తున్న ఘంటయై= ఘంటికయైై; నూపుర ప్రవరంబై= శ్రేష్టమైన కాలిఅందెయె; 
పదపీఠమై= పాదపీఠమయి; వటుండు= బ్రహ్మచారి; తాన్‌= తాను; బ్రహ్మాండమున్‌= బ్రహ్మాండాన్ని నిండదుచోన్‌= 
నిండేటప్పుడు... 
తా : వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతున్న సమయాన సూర్యబింబం ఆతనికి క్రమక్రమంగా గొడుగుగా, శిరోమణిగా, 


కర్ణాలంకారకుండలంగా, కంఠభూషణంగా, తరువాత బంగారు భుజకీర్తిగా, ఆ పిమ్మట కాంతులీనే కంకణంగా, అనంతరం 
కటిస్టలమందలి గంటగా, ఆ పైన కాలి అందెగా, చివరకు పాదపీఠంగా ప్రకాశించింది. 


వ. ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబగు విశ్వరూపంబు ధరియించి భువియును, నభంబును, దివంబును, 
దిశలును, దిశాభిద్రంబులును, సముద్రంబులును, జల దచల దఖీల భూతనివహంబులుం దానయై 
యేకీభవించి, క్రమ క్రమంబున భూలోకంబునకుం బొడువై, భువర్లోకంబు నతిక్రమించి, సువర్లోకంబును 
దల కడచి, మహర్లోకంబు దాంటి జనోలోకంబునకు మీందై, తపోలోకంబునకు నుబ్భితుండైె, 


అష్టమస్మంధము 259 


సత్యలోకంబుకంటె నౌన్నత్యంబు వహించి, యెడ లిజుములు సందులు రంధ్రంబులు లేకుండ నిండి, 
మవాదేవమపహితుందై చరణతలంబున రసాతలంబును, బాదంబుల మహియును, జంవుల 
మహీధ్రంబులును, జానువులం బతత్రిసముదయంబులును, నూరువుల నింద్రసేన మరుద్గణంబులును, 
వాసస్థృలంబున సంధ్యయు, గుహ్యంబునం బ్రజాపతులును, జఘనంబున దనుజులును, నాభిని నభంబును, 
నుదరంబున నుదధిసప్తకంబును, నురంబునం దారకానికరంబును, పహృదయంబున ధర్మంబును 
నురోజంబుల బుతసత్యంబులును, మనంబునం జంద్రుండును, వక్షంబునం గమలహస్త యగు 
లక్ష్మియుం, గంఠంబున సామాది సమస్త వేదంబులును, భుజంబులం బురందరాది దేవతలును, గర్జంబుల 
దిశలును, శిరంబున నాకాశంబును, శిరోజంబుల మేఘంబులును, నాసాపుటంబున వాయువును, 
నయనంబుల సూర్యుండును, వదనంబున వహ్నియు, వాణినఖీలచ్చంద స్సముదయంబును, రసనను 
జలేశుందడును, భ్రూయుగళంబున విధినిషేధంబులును, ఉప్పల నహోరాత్రంబులును, లఅలాటంబునం 
గోపంబును, నధరంబున లోభంబును,స్పర్శంబునం గామంబును, రేతంబున జలంబును, బృష్టంబున 
నధర్శంబును, గ్రమణంబుల యజ్ఞంబులును, ఛాయల మృత్యువును, నగవున ననేక మాయావిశేషంబులును, 
రోమంబుల నోషధులును, నాడీప్రదేశంబుల నదులును, నఖంబుల శిలలును, బుద్ధి నజుండును, 
బ్రాణంబుల దేవర్షిగణంబులును, గాత్రంబున జంగమన్థావర జంతుసంఘంబులును గలవాందై, జలధరనినద 
శంఖ శార్‌బ్గ సుదర్శన గదాదండ ఖడ్దాక్షయ బాణతూణీర విభ్రాజితుండును, మకరకుండల కిరీట కేయూర 
హార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర వనమాలికా విరాబితుండును, సునంద నంద జయ విజయ 
ప్రముఖ పరిచర వాహినీ సందోహ పరివృతుందును, నమేయ తేజోవిరాజితుందడునునై బ్రహ్మాండంబు దన 
మేనికప్పు తెజంగున నుండ విజృంభించి. 624 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా; విష్ణుండు= హరి; గుణత్రయ +ఆత్మకంబగు= సత్వరజస్తమోగుణాలతో కూడిన; విశ్వరూపంబున్‌= 
విశ్వరూపాన్ని ధరియించి= పూని; భువియును= భూమిని; నభంబును= ఆకాశాన్ని దివంబును= స్వర్ణాన్ని దిశలును= 
దిక్కులను; దిశాభిద్రంబులును= దిక్కుల రంధ్రాలును; సముద్రంబులును= సాగరాలను; చలత్‌= చలిస్తున్న 
అభిలభూతనివహంబులున్‌= సకలభూతసముదాయాలు; తానయై = తానేయైై; ఏకీభవించి= ఏకమై; క్రమక్రమంబునన్‌= 
వరుసగా; భూలోకంబునకున్‌= మహీస్టలానికన్న; పొడువై= ఉన్నతుడై; భువర్లోకంబున్‌= భువర్లోకాన్ని అతిక్రమించి= 
దాటి; సువర్లోకంబును= సువర్లోకాన్ని తలకడచి= అతిక్రమించి; మహర్షోకంబున్‌= మహర్లోకాన్ని దాంటి= తరించి; 
జనోలోకంబునకు= జనలోకానికి; మీందై= పయిగా అయి; తపోలోకంబునకున్‌= తపోలోకానికంటె; ఉట్రితుండై= 
పొడవైనవాడయి; సత్యలోకంబుకంటెన్‌= సత్యలోకానికన్న బెన్నత్యంబువహించి= పొడవైనవాడై; ఎడలు= వైపులూ; 
ఇజుములు= మరుగులును; సందులు = సొరంగాలూ; రంధ్రంబులు = కన్నాలున్నూ లేకుంద= లేనట్లుగా; నింది= పూర్ణమై; 
మహాదేహ= గొప్ప శరీరంతో; మహితుందై= ఒప్పినవాదై; చరణతలంబునన్‌= అరికాలిచే; రసాతలంబును= పాతాళలోకాన్ని 
పాదంబులన్‌= కాళ్లలో), మహియును= భూమియు; జంఘలన్‌= పిక్కలలో; మహీధ్రంబులును= పర్వతాలున్నుు జానువులన్‌= 
మోకాళ్ళలో; పతత్రి= పక్షులయొక్క సముదయంబులును= సమూహాలున్నూ ఊరువులన్‌= తొడలయందు; 
ఇంద్రసేనమరుద్ద్గణంబులును= దేవతాగణాలున్నూూ వాసస్థ్రృలంబునన్‌= వస్త్రము కట్టుచోటునందు; సంధ్యయున్‌= 


260 శ్రీమహాభాగవతము 


సంజయున్నుు గుహ్యంబునన్‌= గుదప్రదేశాన; ప్రజాపతులును= నవబ్రహ్మలును; జఘనంబునన్‌= పిరుదునందు; 
దనుజులును= రాక్షసులున్నుు నాఖిని= బొడ్డునందు; నభంబును= ఆకాశమున్ను; ఉదరంబునన్‌= కడుపునందు; 
ఉదధిసప్తకంబును= ఏడు సముద్రాలును; ఉరంబునన్‌= వక్షమందు; తారకానికరంబును= చుక్కలగుంపును; హృదయంబునన్‌= 
గుందెలయందు; ధర్మంబును= న్యాయమును; ఉరోజంబులన్‌= చనులందు; బుతు= బుతువులును; సత్యంబులును = 
నిజాలును; మనంబునన్‌= చిత్తమునందు; చంద్రుండును= చందురుడును; వక్షంబునన్‌= ఎదయందు; కమలహస్తయగు= 
పద్మము చేతియందుగల; లక్ష్మియున్‌= సిరియు; కంఠంబునన్‌= కుత్తుకయందు; సామాది= సామముమొదలయిన; 
సమస్తవేదంబులును= సర్వవేదాలును; భుజంబులన్‌= భుజములందు; పురందరాది= ఇంద్రుడుమొదలయిన; దేవతలును= 
సురలున్నుు కరంబులన్‌= చేతులందు; దిశలును= దిక్కులును; శిరంబునన్‌= తలయందు; నాకంబును= స్వర్గమును; 
శిరోజంబులన్‌= తలవెంట్రుకలందు; మేఘంబులును= మబ్బులును; నాసాపుటంబునన్‌= ముకుపుటములందు; వాయువును= 
గాలియు; నయనంబులన్‌= నేత్రాలందు; సూర్యుండును= రవియును; వదనంబునన్‌= ముఖమందు; వహ్నియు= 
అగ్నియును; వాణిన్‌= వాక్కునందు; అఖీల= సమస్తమైన; ఛందస్సముదయంబును= ఛందస్సులయొక్క సముదాయమును; 
రసజ్ఞను= నాలుకను; జలేశుందును= వరుణుడును; భ్రూయుగళంబునన్‌= రెందుకనుబొమలందును; విధినిషేధంబులును= 
విధియును నిషేధమును; జిప్పలన్‌= కనురెప్పలందు; అహోరాత్రంబులును = పవళ్ళునురాత్రులును; లలాటంబునన్‌= 
ముఖాన; మన్యువును= కోపమును; అధరంబునన్‌= పెదవియందు; లోభంబును= లుబ్బతయును; స్పర్శంబునన్‌= తాకుడున; 
కామంబును= కోరికయును; రేతంబునన్‌= వీర్యమునందు; జలంబును= నీరును; పృష్టంబునన్‌= వీపులో; అధర్మ్శ్మంబును= 
అన్యాయాన్ని క్రమణంబులన్‌= నదడకలందు; యజ్ఞంబులును = జన్నములును; ఛాయలన్‌= నీడలయందు; మృత్యువును= 
చావును; నగవులవలనన్‌= నవ్వలవలన; అనేక= బహువిధాలయిన; మాయావిశేషంబులును= మాయలును; రోమంబులన్‌= 
వెంట్రుకలందు; ఓషధులును= వనమాలికలును; నాడీప్రదేశంబులన్‌= నరములయందు; నదులును= స్రవంతులును; 
నఖంబులన్‌= గోళ్లయందు; శిలలును= రాళ్లును; బుద్ధిన్‌= బుద్ధియందు; అజుండును= బ్రహ్మయును; ప్రాణంబులన్‌= 
జీవనములందు; దేవ= దేవతలు; బుషిగణంబులును= మునిగణాలును; గాత్రంబునన్‌= శరీరమందు; జంగమ= కదలునట్టి 
న్థావర= కదలనట్టి; జంతుసంఘంబులును= ప్రాణిసమూహాలును; కలవాడయి= ఉన్నవాడై; జలధరనినద= మేఘధ్వనిగల 
(ఉరుమువలె చప్పుడుచేసే) శంఖ= శంఖంచేత; శార్జ= శార్థమనే వింటిచేత; సుదర్శన= సుదర్శనం అనే పేరుగల 
చక్రంచేత్సు గదా= గదచేత; దండ= దండంచేత; ఖడ్గ= కత్తిచేతు అక్షయ= నాశనంకాని; బాణ= బాణాలతోకూడిన; 
తూణీర= అమ్ముల పొదుల చేత; విభ్రాజితుందును= ప్రకాశించువాడును; మకరకుండల= మొసలితలలు చెక్కబడిన 
పోగుల చేతను; కిరీట= కిరీటంచేత; కేయూర= బాహుపురులచేతను; హార= హారాలచేతను; కటక= కాలి అందెలచేతను; 
కంకణ= కంకణాల చేతను; కౌస్తుభమణి= కౌస్తుభం అనే రత్నంచేతను; మేఖల= మొలనూలిచేతను; అంబర= బంగారువస్త్రం 
చేతను; వనమాలికా= వనమాలికచేతను; విరాజితుండును= ప్రకాశించునట్టివాడును; సునంద= సునందుడు; నంద= 
నందుడు; జయ= జయుడు; విజయ= విజయుడు; ప్రముఖ= మొదలయిన; పరిచర= పరిచారకులయొక్క వాహినీ= 
సేనలయొక్క సందోహ= సముదాయంచే; పరివృతుండును = కూడియున్నవాడును; ఆమేయ= హద్దులేని; తేజః= కాంతిచే; 
విలసితుండును = ఒప్పునట్టివాడును; ఐ= అయి; బ్రహ్మాండంబు= బ్రహ్మాండము; తన= తనయొక్క మెస్‌= శరీరముయొక్క 
కప్పుతెజంగునన్‌= ఆచ్చాదన వస్తంవలె; ఉండన్‌= ఉండేటట్టు; విజ్బంభించి= పెరిగి. 


తా ; ఈ విధంగా వామనరూపుదగు విష్ణుమూర్తి సత్వ రజస్తమో రూపకమైన విశ్వరూపాన్ని ధరించి విజ్బృంభీంచినాడు. 
భూమీ ఆకాశమూ స్వర్ణమూ దిక్కులూ దిక్కుల మధ్యభాగాలూ సముద్రాలూ చరాచర భూతరాసులన్నీ కూడా తానే అయి 


అష్టమస్మంధము 261 


ఏకాకృతిని ధరించినాడు. క్రమంగా భూలోకాన్ని అతిక్రమించినాడు. భువర్ష్లోకం, సువర్లోకం, మహర్షోకం, జనోలోకం, 
తపోలోకం దాటి సత్యలోకాన్ని కూడా ఆక్రమించి దానిని కూడా దాటిపోయినాడు. అన్ని తావులలో మూలమూలలూ 
సందుసందులూ నిండిపోయినాడు. మహోన్నతమైన ఆకారంతో పాదాల అడుగుభాగాన రసాతలాన్నీ పాదాలతో భూమినీ, 
పిక్కలతో పర్వతాలనూ, మోకాళ్లతో పక్షులసమూహాన్నీ; తొడలలో దేవతలను, వస్త్రంలో సంధ్యాకాలాన్నీ గుహ్యాంగంలో 
ప్రజాపతులను, పిరుదులలో రాక్షసులను, నాభిలో ఆకాశాన్ని కడుపులో సప్తసముద్రాలను, వక్షంలో నక్ష్మతసమూహాన్నిి 
హృదయంలో ధర్మాన్నీ వక్షోజన్థానంలో బుతాన్నీ సత్యాన్నీ మనస్సులో చంద్రుడినీ, ఎదలో లక్ష్మీదేవిని, కంఠంలో 
వేదాలను, భుజాలలో ఇంద్రాదులైన దేవతలను, చెవులలో దిక్కులను, తలలో స్వర్దలోకాన్ని, తలవెంట్రుకలలో మేఘాలను, 
ముక్కుపుటాలలో వాయువును, కన్నులలో సూర్యుడినీ, ముఖంలో అగ్నినీ, వాక్కునందు సర్వ ఛందస్సులను, నాలుకలో 
వరుణునీ, కనుబొమ్మలలో కార్యాకార్యాలను, రెప్పలలో రేయింబవళ్ళనూ, ఫాలభాగంలో కోపాన్సీ (క్రింది పెదవిలో 
లోభాస్సీ స్పర్శలో కామానస్సీ రేతస్సులో జలాన్నీ వీపులో అధర్మాన్నీ అడుగులలో యజ్ఞాలనూ, నీడలో మరణాన్నీ 
నవ్వులో సకలమాయలను, దేహరోమాలలో ఓషధులను, నాడీప్రదేశాలలో నదులను, గోళ్ళలో రాళ్ళనూ, బుద్ధిలో బ్రహ్మనూ, 
ప్రాణాలలో దేవర్షిగణాలనూ, శరీరంలో చరాచరసకలప్రాణులను ఇమిడించుకొన్నారు. ఆయన మేఘంవలఠె మోగే 
పాంచజన్యం అనే శంఖంతో, శార్జం అనే ధనుస్సుతో, సుదర్శనం అనే చక్రంతో, కౌమోదకి అనే గదతో, ఖడ్గంతో 
అక్షయాలయిన అంపపొదులతో ప్రకాశిస్తున్నాడు. మకరకుండలాలతో, కిరీటంతో, కౌస్తుభమణితో, రత్నమయమైన 
మొలనూలితో, పీతాంబరంతో, వక్షాన వైజయంతీ మాలికతో దివ్య కాంతులతో విరాజిల్లుతున్నాడు. సునంద, నంద, 
జయ, విజయాది పరిచారకసమూహం చుట్టూ చేరి ఉంది. సాటిలేని తేజస్సుతో మెరుస్తున్న విష్ణువుకు బ్రహ్మాండమే 
శరీరానికి ఒక మేలిముసుగుగా ఒప్పుతున్నది. 


మ. ఒకపాదంబున భూమింగప్పి, దివి వేటొంటన్‌ నిరోధించి, యొం 
దొకటన్‌ మీంది జగంబులెల్లందొడి, యొందొంటిన్‌ విలంఘించి, ప 
ట్టక బ్రహ్మాండకటాహముం బగిలి వేండ్రంబై పరుల్‌ గానరా 
కొకండై వాగ్దగలభ్యుండై హరివిభుం డొప్పారె విశ్వాకృతిన్‌. 625 


ప్రతి : ఒకపాదంబునన్‌= ఒక అడుగుచే; భూమిన్‌= భూతలాన్ని కప్పి= మూసి; దివిన్‌= ఆకాశాన్ని వేటొంటన్‌= 
వేరొకపాదంచే; నిరోధించి= అద్దుకొని; ఒండొకటన్‌= మరొక అడుగున; మీందిజగంబులు= పయిలోకాలు; ఎల్లన్‌= అన్నీ 
తొడి= ధరించి; ఒండొంటిన్‌= ఒక్కొక్కదానినే; విలంఘించి= దాట్సి పట్టక= చాలక; బ్రహ్మాండకటాహమున్‌= బ్రహ్మాండభాండం; 
పగిలి= చీలి / బద్దలై; వేండ్రంబై= అధికమై; పరుల్‌= ఇతరులు; కానరాక= కనిపించకుండా; ఒకండై= ఒంటివాడై; వాక్‌= 
మాటకు; దృక్‌= చూపునకు; అలభ్యుండై= దొరకనివాడయి; హరివిభుండు= విష్ణుదేవుడు; విశ్వాకృతిన్‌= విశ్వరూపంతో; 
ఒప్పారెన్‌= శోభించినాడు. 


తా : విశ్వరూపాన్ని పొందిన త్రివిక్రముడు ఒక అడుగుతో భూలోకాన్నీ ఇంకొక అడుగుతో స్వర్దలోకాన్నీ మరొక 
అడుగుతో పైలోకాలను ఆక్రమించినాడు. క్రమంగా అన్నింటినీ దాటిపోయినాడు. ఇక ఆ రూపం పట్టకపోవడంవల్ల 
బ్రహ్మాండం బద్దలు కాసాగింది. ఆయన తప్ప ఇంకవరూ కనిపించకుండా పోయినారు. ఆ విశ్వరూపుడు మాటలకూ, 
చూపులకూ అందరానివాడై ప్రకాశించినాడు. 


262 శ్రీమహాభాగవతము 


విశే :; భూలోకం కిందుగాను దేవలోకం 'పైగాను ఉంటుందని భావన. దీనికి అనుగుణంగానే వామనుని విజ్బంభణం 
వర్ణించబడింది. 


ఆ. ఒక పదంబు క్రింద నుర్వి పద్మము నంటి, కొన్న పంకలవము కొమరుందాల్స; 

నొకటి మీందందమ్మి కొదింగిన తేంటినా, వెలసె మిన్ను నృప! త్రివిక్రమమున. 626 
ప్రతి : నృప= రాజా!) త్రివిక్రమునన్‌= హరి త్రివిక్రమరూపాన్ని ధరించినప్పుడు; ఉర్వి= భూమి; ఒకపదంబు క్రిందన్‌= 
ఒకచరణం కింద; పద్మమునంటికొన్న= తామరపూవును అంటికొనినట్టి; పంకలవము= బురదముద్దయొక్క కొమరున్‌= 
చక్కదనాన్న్వి తాల్చిన్‌= ధరించింది (పూనింది); ఒకటిమీందన్‌= ఒక పాదంమీద; మిన్ను= ఆకాశం; తమ్మికి+ఒదింగిన = 
పద్మమున ఒదిగి ఉన్న తేంటినాన్‌= తుమ్మెద అనేటట్లు; వెలసెన్‌= ప్రకాశించింది. 
తా : రాజా! విష్ణుమూర్తి పాదాలు రెండూ రెండుపద్మాలవలె ఉన్నాయి. ఒక పాదం కింద ఉన్న భూమండలం పద్నానికి 
అంటుకున్న చిన్న బురదముద్దలా ఒప్పారింది. ఇంకొక పాదంమీద ఉన్న ఆకాశం పద్మం మీద ఉన్న తుమ్మెదలా 
శోభించింది. 


వ. తత్సమయంబున. 627 
ప్రతి : తద్‌+సమయంబునన్‌= ఆ సమయంలో 


ఆ. జగములెల్ల దాంటి చనిన త్రివిక్రము, చరణనఖరచంద్రచంద్రికలను 

బొనుంగుపడియె సత్యమున బ్రహ్మతేజంబు, దివసకరుని రుచుల దివియవోలె. 628 
ప్రతి : జగములెల్లన్‌= లోకాలన్నీ దాంటి= అతిక్రమించి; చనిన= వెళ్ళిన; త్రివిక్రము= హరియొక్క చరణ= కాలియందలి; 
నఖర చంద్ర= = గోళ్లు అనే చంద్రునియొక్క చంద్రికలను= వెన్నెలలచ్చే; సత్యమునన్‌= సత్యలోకమందు; బ్రహ్మతేజంబు= 
విధాత తేజస్సు; దివసకరుని= సూర్యుని; రుచులన్‌= కాంతులముందు; దివియ +పోలెన్‌= దీపంవలె; పొనుంగు పడియెన్‌= 
తక్కువయింది. 


తా : లోకాలన్నీ దాటిపోయిన త్రివిక్రముని కాలిగోళ్లకాంతులు చంద్రునియొక్క వెన్నెలవలె ప్రకాశించినాయి. ఆ వెలుగులో 
సత్యలోకమందలి (బ్రహ్మ తేజస్సుకూడా సూర్యుని వెలుగు ముందు దీపంవలె తక్కువయింది (వెలవెలపోయింది). 


సీ భవబంధములంబాసి బ్రహ్మలోకంబునం గాంపురంబులు సేయు ఘనులు రాజు 
లా మరీచ్యాదులు నా సనందాదులు నా దివ్యయోగీంద్రు లచట నెపుడు 
మూర్తిమంతంబులై మ్రోయు పురాణ తర్మాన్నూయ నియమేెతిహాస ధర్మ 
సంహితాదులు గురుజ్ఞానాగ్ని నిర్దస్ధ కర్ములై మజియును గలుగునట్టి 


ఆ. వార లెల్లంజొచ్చి వచ్చి సర్వాధిపు, నంఘ్రింజూచి మొక్కి రధికభక్తి 

దమ మనంబులందుం దలంచు నిధానంబుం, గంటి మనుచు నేండు మంటి మనుచు. 629 
ప్రతి ;: భవబంధములన్‌= సంసారబంధాలను; పాసి= పొగొట్టుకొని; బ్రహ్మలోకంబునన్‌= సత్యలోకమందు; 
కాపురంబులు +చేయు = కాపురాలుచేస్తున్న ఘనులు= గొప్పవారయిన; రాజులు= నృపులు; ఆ మరీచి+ఆదులు = 


అష్టమస్మంధము 263 


సప్తబుషులలోను నవబ్రహ్మలలోను ఒకరైన మరీచి మొదలైనవారు; ఆ సనంద+ఆదులున్‌= బ్రహ్మమానసపుత్రులైన 
సనక, సనందన, సనాతన సనత్ముమారులు; ఆ దివ్యయోగీంద్రులు = ఆ దేవమునులు; అచటన్‌= అక్కడ; ఎపుడున్‌= 
ఎల్లప్పుడూ] మూర్తిమంతంబులై= ఆకారాన్ని ధరించినవై; యమోయు= మోగునట్టీ; పురాణ= పురాణాలు; తర్హై తర్మం; 
ఆమ్నాయ= వేదాలు; నియమ = వ్యాకరణం; ఇతిహాస= పూర్వరాజన్యచరిత్రలు; ధర్మ= ధర్మశాస్త్రం; సంహిత= వేదభాగం; 
ఆదులు= మొదలయినవి; గురు= విస్తారమైన; జ్ఞాన= తెలివి అనే) అగ్ని= నిప్పుచే; నిర్దగ్ధ= బాగా కాలిన; కర్ములై= 
కర్మలుకలవారై; మజియును= ఇంకా; కలుగునట్టి= కలిగిన; వారలు +ఎల్లన్‌= వారందరూ; చొచ్చి= ప్రవేశించి; వచ్చి= 
వచ్చినట్టీ; సర్వాధిపు= అందరికి ప్రభువైన (భగవంతునియొక్క; అంిన్‌= పాదాన్ని చూచి= తిలకించి; అధికభక్తిన్‌= 
మిక్కిలిభక్తిచే; తమ= తమయొక్క మనంబులందున్‌= చిత్తాలయందు; తలంచు= భావించునట్టి; నిధానంబున్‌= పెన్సిధ్రానాన్ని 
నేడు= ఈ దినం; కంటిమి+అనుచున్‌= చూచినామని; మంటిమి +అనుచున్‌= బ్రతికినామని; మొక్కిరి= నమస్మారంచేసినాడు. 


తా : సంసారబంధాన్ని తెంచుకొని సత్యలోకంలో ఉన్న రాజులూ, సప్తబుషులలోను నవబ్రహ్మలలోను ఒకడైన మరీచి 
మొదలగువారు, సనందనుడు మొదలయిన బ్రహ్మమానస పుత్రులూ, దేవమునులూ, అక్కడ ఎల్లప్పుడూ రూపాన్ని ధరించి 
మోగుతున్న పురాణాలూ, తర్మం, వేదాలూ, వ్యాకరణం, చరిత్రలు, ధర్మ్శశాస్తాలూ, మొదలయినవీ, జ్ఞానాగ్నిచే సంచితమైన 
కర్మలన్నీ దగ్ధంకాగా, ఇంకను మిగిలి ఉన్నవారందరూ వస్తున్న శ్రీహరియొక్క పాదాన్ని చూచి తమతమ చిత్తాలలో 
తలుస్తున్న పెన్నిధానాన్ని చూచినామనీ, నేడు ధన్యులమైనామనీ భక్తితో నమస్మరించినారు. 


మ. తన పుట్టిల్లిదె పొమ్మటంచు నజుండుం దన్నాభిపంకేరుహం 

బు నిరీక్షించి, నటించి యున్నతపదంబుంజూచి తత్పాద సే 

చనముంజేసెంగమందడలూదకములంజల్లించి; తతోయముల్‌ 

వినువీథింబ్రవహించె దేవనదినా విశ్వాత్ముకీర్తిప్రభన్‌. 630 
ప్రతి :; అజుందున్‌= బ్రహ్మదేవుడును; తనపుట్టిల్లు= తాను పుట్టిన ఇల్సు; ఇదెపొమ్ము= ఇదేసుమా; అటంచున్‌= అంటూ; 
తత్‌= ఆ హరియొక్క నాభిపంకేరుహంబున్‌= నాభికమలాన్ని నిరీక్షించి= చూచి; నటించి= నర్తనంచేసి; ఉన్నత= పొడుగైన; 
పదంబున్‌= పాదాన్ని చూచి= కని; కమండలు +ఉదకములన్‌= కమండలువునందలి జలముచే; చల్లించి= చల్లించినవాడై; 
తత్‌= ఆ; పాదసేచనమున్‌+చేసెన్‌= పాదాన్ని కడిగినాడు; తత్‌= ఆ; తోయముల్‌= నీరు; వినువీథిన్‌= ఆకాశమందు; 
విశ్వాత్ము= విశ్వరూపుడైన హరియొక్క కీర్షిప్రభన్‌= యశస్సుయొక్క ప్రభచే; దేవనదినాన్‌= స్వర్ణలోకంలోని గంగానది 
మందాకిని వల; ప్రవహించెన్‌= పారింది. 
తా : హరియొక్క బొడ్దుతామరను చూచి 'నా పుట్టినతావు ఇదేకదా” అనుకొని బ్రహ్మదేవుడు సంతోషించినాడు. ఆయన తన 
కమండలు జలాలతో స్వామివారి పాదాన్ని కడిగినాడు. ఆ జలధారలు హరియొక్క కీర్తి ప్రభలతోనిండి మందాకిని అనే 
పేరుగల స్వర్ణ గంగవలె ప్రవహించినాయి. 


వ. తత్సమయంబున. 631 
తి : తత్‌+సమయంబునన్‌= ఆ సమయాన 


గి 


బ్ర 


యోగమార్గంబున నూహించి బహువిధపుష్పదామంబులంబూజ సేసి 
దివ్యగంధంబులు తెచ్చి సమర్పించి ధూపదీపములందోగోడ నిచ్చి 


264 శ్రీమహాభాగవతము 


భూరిలాజాక్షతంబులు సల్లి ఫలములు గానిక లిచ్చి రాగములంబొగడి 
శంభాదిరవముల జయఘోషములు సేసి *కరుణాంబునిధి! త్రివిక్రమ యటంచు 


ఆ. బ్రహ్మమొదలు లోకపాలురు గొనియాడి; రెల్ల దిశల వనచరేశ్వరుండు 
జాంబవంతుందరిగి చాటె భేరీధ్వని, వెలయంజేసి విష్ణువిజయ మనుచు. 682 


ప్రతి ; యోగమార్గంబునన్‌= యోగమార్ల్గంచే; ఊహించి= ఆలోచించి; బహువిధ= పలురీతుల; పుష్పదామంబులన్‌= 
పూలమాలలచే; పూజచేసి= పూజించి; దివ్య= దేవసంబంధమయిన; గంధంబులు= పరిమళద్రవ్వ్యాలు; తెచ్చి= తీసుకొనివచ్చి; 
సమర్పించి= ఇచ్చి; ధూపదీపములన్‌= ధూపాన్నీ దీపాన్నీ తోడోడన్‌= వెంటనే; ఇచ్చి= ఒసగి; భూరి= ఎక్కువయిన; 
లాజ= పేలాలు; అక్షతంబులు= అక్షతలు; చల్లి ఫలములు= పంద్లు; కానికలు+ఇచ్చి= కట్నంగాఒసగి; రాగములన్‌= 
అనురాగాలతో / వివిధరాగాలతో; పొగడి= కీర్తించి; శంఖాదిరవములు = శంఖంమొదలయినవానిధ్వనుల; జయఘోాషములు= 
జయధ్వానాలు; చేసి; కరుణాంబునిధి= కరుణాసముద్రుడా!; త్రివిక్రమ= త్రివిక్రముడా!; అటంచున్‌= అంటూ; 
బ్రహృ్మమొదలు= బ్రహ్మమొదలుకొని; లోకపాలురు = దిక్సాలురు / భూపాలురు; కొనియాడిరి= పొగడిరి; ఎల్లదిశలన్‌ = 
అన్నిదిక్కులందు; విష్ణువిజయమనుచున్‌= హరిజయించినాదని; వనచరేశ్వరుండు = ఎలుగుబంట్లకు రాజయిన; 
జాంబవంతుడు; అరిగి= వెళ్లి; భేరీధ్వనిన్‌= భేరీనాదాన్నిి వెలయన్‌చేసి= మోగింపజేసి; చాటెన్‌= చాటించినాదు. 

తా : బ్రహ్మాదులు మహావిష్ణువును యోగమార్దంలో ఊహించి పలురకాలయిన పూలదండలతో పూజించినారు. గంధాన్ని 
సమర్పించినారు, ధూపదీపాలు పెట్టినారు, పేలాలు అక్షతలు చల్లినారు, పండ్లను కానుకలుగా ఇచ్చినారు, శంఖారావములు 
జయజయధ్వానాలు చేస్తూ భల్లూకరాజయిన జాంబవంతుడు అన్ని దిక్కులలో థంకా మోగిస్తూ 'కరుణాంబు నిధీ, 
త్రివిక్రమా అంటూ విష్ణుదేవుని జయాన్ని ఎల్లదిక్కులలో చాటినాదు. 


క. అన్ని జగంబులందానై, యున్న జగన్నాథుంజూడ నొగి భావింపం 

గన్నందక మన మందక, సన్నుతులంజేసి రపుడు సభ్యులు బలియున్‌. 683 
ప్రతి : అన్నిజగంబులన్‌= సకల లోకాలయందూ; తానై= తానేయై; ఉన్న= ఉన్నట్టి; జగన్నాథున్‌= హరిని; చూడన్‌= 
చూచుటకు; ఒగిన్‌= క్రమంగా; భావింపన్‌= విచారించేందుకు; కన్ను+అందక= చూపానక; మనమందక= 
మనస్సునకుశక్తిలేక; అపుడు= ఆ సమయాన; సభ్యులు= సభలోనివారు; బలియున్‌= బలిచక్రవర్తీ సన్నుతులన్‌= స్తోత్రాలను; 
చేసిరి= చేసినారు. 
తా : సకలలోకాలలోనూ వ్యాపించిన భగవంతుని కంటితో చూడటానికీ మనస్సులో ఊహించటానికీ వీలుకాక బలిచక్రవర్తీ, 
ఆయన సభలోనివారూ చక్కగా స్తోత్రం చేసినారు. 


వ. అంత నొయ్యనం బూర్వప్రకారంబున వామనాకారంబు వహించి యున్న వామనునిం గని 'పదత్రయ 
వ్యాజంబున నితండు సకలమహీమండలంబు నాక్రమించెం గపటవటురూప తిరోహితుందగు విష్ణుం దని 


యెొజుంగక మన దానవేంద్రుండు సత్యసంధుండు గావున మాట దిరుగక యిచ్చి; నతనివలన నేరంబులే; 
దీ కుబ్దుం దప్రతిహత తేజః ప్రభావంబున సజ్ఞ్జకంబుగా నిజ్జ్ఞగంబులం బరిగ్రహించి, పర్జన్యాదులకు 


అష్టమస్మంధము 265 


విసర్జనంబు సేయందలంచి యున్నవాం, డీ పాజునిం దూటి పాఅనీక నిర్ణించుట కర్ణం” బని తర్దనంబులును 
గర్జ్దనంబులును జేయుచు, వజ్రాయుధాది మరుజ్జేతలగు రాహు హేతి ప్రహేతి విప్రచిత్తి ముఖ్యులయిన 
రక్కసులు పెక్కం ద్రుక్కుమిగిలి యుద్ధంబునకు సన్నద్దుబై పరశు పట్టిస భల్లాది సాధనంబులు ధరియించి, 
కసిమసంగి ముసరికొని దశదిశలం బ్రసరించినం చూచి హరి పరిచరులు సునంద నంద జయ జయంత 
విజయ ప్రబలోద్చల కుముద కుముదాక్ష తార్‌క్ష్య పుష్పదంత విష్వక్సేన (శుతదేవ సాత్వత ప్రముఖులగు 
దండనాథు లయుత వేదండ సముద్దండబలులు దమతమ యూథంబుల నాయుధంబులతోడం గూర్చుకొని 
దానవానీకంబులం బరలోకంబున కనుపువారలై వారల నెదుర్శ్మొని కదనంబునకుం బరవసంబు సేయుచున్నం 
గనుంగొని శుక్రుశాపంబుందలంచి దనుజవల్లభుండిట్లనియె. 634 


ప్రతి ; అంతన్‌= అంతట; ఒయ్యనన్‌= వరుసగా; పూర్వప్రకారంబునన్‌= తొంటిరీతిగాా వామనాకారంబు= బుడుగు 
రూపాన్ని వహించి= ధరించి; ఉన్న= ఉండిన; వామనునింగని= వామనమూర్తిని చూచి; పదత్రయ= మూడడుగుల 
భూదానం అనే; వ్యాజంబునన్‌= మిషచే; ఇతండు= ఈతడు; ససలమహీమండలంబున్‌= భూమండలమంతా; ఆక్రమించెన్‌= 
వ్యాపించినాడు; కపటవటురూప = మాయాబ్రహ్మచారిరూపంతో; తిరోహితుండు +అగు = దాగియున్నవాదైన; విష్ణుండని= 
సర్వవ్యాపకుడగు హరియని; ఎజుంగక= తెలిసికొనలేక; మన దానవేంద్రుండు= మనరాక్షసరాజు; సత్యసంధుండుగావునన్‌= 
సత్యవంతుడు కనుకు మాట+తిరుగక= పలుకు తప్పక; ఇచ్చెన్‌= ఒసగినాడు; అతని వలనన్‌= ఆతని విషయంలో; 
నేరంబులేదు= తప్పులేదు; ఈకుబ్ద్లుందు= ఈ వామనుడు; అప్రతిహత = కొట్టబదని; తేజః= తేజస్సుయొక్క ప్రభావంబునన్‌= 
ప్రభావంలో; సజ్జకంబుగాన్‌= మనోజ్ఞంగా; ఈ+జగంబులన్‌= ఈలోకాలను; పరిగ్రహించి= తీసికొని; పర్దన్య+ఆదులకున్‌= 
ఇంద్రాది దేవతలకు; విసర్జనంబు+చేయన్‌ +తలంచి= దానముగా విడువనెంచి; ఉన్నవాండు= ఉన్నాడు; ఈ పాఖునిన్‌= 
ఈ బ్రాహ్మణుని; తూటిపాజనీక= తప్పించుకొని పరువెత్తనీక; నిర్దించుట= చంపుట; కర్ణంబని= కార్యంబని; తర్దనంబులును= 
అదల్పులును; గర్జనంబులును= హాంకృతులును; చేయుచు; వజ్రాయుధ+ఆది= వజ్రాయుధం ధరించిన ఇంద్రుడు 
మొదలయిన; మరుత్‌= దేవతలను; జేతలగు= జయించినవారగు; రాహు= రాహువు అనే వాడు; హేతి= హేతి అనే 
వాడు, ప్రహేతి= ప్రహేతి అనేవాడు, విప్రచిత్తి= విప్రచిత్తి అనేవాడు; ముఖ్యులైన= మొదలయిన; రక్కసులు = రాక్షసులు; 
'పెక్కంద్రు= చాలామంది; ఉక్కుమిగిలి= చెలరేగి; యుద్ధంబునకు = సంగరానికి; సన్నద్దులై= సెద్ధమయినవారయి; పరశు = 
గొడ్డలి; పట్టిస= అడ్డకత్తి; భల్ల= ఈటె ఆది= మొదలయిన; సాధనంబులు= ఆయుధాల పనిముట్లు; ధరించి= తాల్చి; 
కసిమసంగి= విజృంభించి; ముసరికొని= మూగి; దశదిశలన్‌= పది దిక్కులను; ప్రసరించినన్‌= వ్యాపించగా? చూచి= 
కని హరిపరిచరులు= విష్ణుమూర్తిని 'సేవించువారయిన; సునంద= సునందుడు; నంద= నందుడు; జయ= జయుడు; 
జయంత= జయంతుడు; విజయ= విజయుడు; ప్రబల= ప్రబలుడు; ఉద్పల= ఉద్బలుడు; కుముద= కుముదుడు; 
కుముదాక్ష= కుముదాక్షుడు; తార్‌క్ష్య= తార్‌క్ష్యుడు; పుష్పదంత = పుష్పదంతుడు; విష్వక్సేన= విష్వక్సేనుడు; (శుతదేవ= 
(శుతదేవుడు; సాత్వత= సాత్వతుడు; ప్రముఖులగు= మొదలగు; దండనాథులు= దండనాయకులు; అయుత= పదివేల; 
వేదండ= ఏనుగులకన్న సమ్‌ +ఉద్దండ= చాలయెక్కువైన; బలులు= బలంకలవారు; తమతమ = తమయొక్క తమయొక్క 
యూథంబులన్‌= సేనలను; ఆయుధంబులతోడన్‌= శస్రాస్తములతోకూడా; కూర్చుకొని= పోగుచేసుకొని; దానవానీకంబులన్‌= 
రాక్షససేనలను; పరలోకంబునకు = ఇతరలోకాలకు/స్వర్గానికి; అనుపువారలై= పంపేవారై; వారలన్‌= ఆ రక్కసులను; 
ఎదుర్శొని= ఎదిరించి; కదనంబునకున్‌= యుద్దానికి; పరవసంబు= చొరవ; చేయుచున్నన్‌= చేస్తుండగా; కనుంగొని= 


266 శ్రీమహాభాగవతము 


చూచి; శుక్రుశాపంబున్‌= శుక్రాచార్యుడిచ్చిన శాపాన్ని తలంచి= తలచుకొని; దనుజవల్లభుండు= రాక్షసరాజయిన 
బలిచక్రవర్తి ఇట్లనియెన్‌= ఈ విధంగా పలికినాడు. 


తా : ఆ పిమ్మట విష్ణుమూర్తి మెల్లగా వామనరూపాన్ని వహించినాడు. ఆయనను చూచి “మూడడుగుల నెపంతో ఇతడు 
సమస్త ప్రపంచాన్నీ ఆక్రమించుకొన్నాడు. మాయతో బ్రహ్మచారి రూపాన్ని పొందిన విష్ణువని తలియక మనరాజు ఆదినమాట 
తప్పకుండా దానమిచ్చినాడు. అతనిలోతప్పు లేదు. ఈ పొట్టివాడు ఎదురులేని మహిమలతో లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. 
వీటిని ఇంద్రాదులకు ఇస్తాడు. ఈ బ్రహ్మచారి తప్పించుకొని పరుగెత్తిపోకుండా చంపివేయాలి' అంటూ ఇంద్రాది దేవతలను 
గెలిచిన రాహువు, హేతి, ప్రహేతి, విప్రచిత్తీ మొదలయిన రాక్షసులు బెదరిస్తూ కేకలు వేస్తూ పోరుకు సిద్ధమైనారు. 
గొడ్డళ్లూ, అడ్డకత్తులూ, ఈటెలు మొదలయిన ఆయుధాలు ధరించి చెలరేగి అన్నివైపుల ముసరుకున్నారు. దానిని గమనించి 
విష్ణుపరిచారకులైన సునందుడూ, నందుడూ, జయుడూ, జయంతుడూ, విజయుడూ, ప్రబలుడూ, ఉద్బలుడూ, కుముదుడూ, 
కుముదాక్షుడూ, గరుడుడూ, పుష్పదంతుడూ, విష్వక్సేనుడూ, శ్రుతదేవుడూ, సాత్వతుడూ మొదలయిన సేనాపతులు పదివేల 
ఏనుగులబలంతో కూడి తమతమ సైన్యాలను ఆయుధాలలో సిద్ధంచేసుకున్నారు. యుద్ధంలో దానవసేనను ఎదుర్శొని 
తుదముట్టించడానికి ఉత్సాహంతో సమాయత్తమైనారు. అది గమనించి అప్పుడు బలిచక్రవర్తి శుక్రాచార్యుని శాపాన్ని 
గుర్తుకు తెచ్చుకొని దానవులతో ఇలా అన్నాడు. 


స్‌ రాక్షసోత్తములార! రండు పోరాదక; కాలంబు గాదిది కలహమునకు 
సర్వభూతములకు సంపదాపదలకుం బ్రభువైన దైవంబుంబరిభవింప 
మన మోపుదుమె? తొల్లి మనకు రాజ్యంబును సురలకు నాశంబు సొరిది నిచ్చి 
విపరీతముగంజేయు వేల్పు నే మందుము! మనపాలిభాగ్యంబు మహిమ గాక 


తే. వెజచి పలుమాజుంబాటెడి విష్ణుభటులు, మిమ్ము నెగచుట దైవంబు మేర గాదె? 
మనకు నెప్పుడు దైవంబు మంచిదగును, నాండు గెలుతము పగవారి; నేండు వలదు. 685 


ప్రతి : రాక్షస+ఉత్తములార= రాక్షస శ్రేష్టులారా!; పోరాదక= పోరుచేయక; రందు= రండి; కలహమునకున్‌= పోరుచేసేందుకు; 
ఇది; కాలంబుగాదు= సమయంకాదు; సర్వభూతములకున్‌= అన్ని జీవులకూ; సంపద= ఐశ్వర్యానికీ; ఆపదలకున్‌= 
కష్టాలకూ; ప్రభువైన= అధిపతి అయిన; దైవంబున్‌= భగవంతుని; పరిభవింపన్‌= పరాభవంచేయుటకు; 
మనము+ఓపుదుమె= మనము తగిన వారమా; తొల్లి= పూర్వం; మనకు= మనందరకూ; రాజ్యంబును = రాజ్యాన్ని 
సురలకున్‌= దేవతలకు; నాశంబున్‌= క్షీణత్వాన్ని; సొరిదిన్‌= క్రమంగా; ఇచ్చి= ఒసగి; విపరీతముగన్‌= తారుమారుగా; 
చేయు= ఒనర్చునట్టి; వేల్పున్‌= దేవుని; ఏమి+అందుము= ఏమని పలుకుదము; మనపాలి= మనకురాసి పెట్టిన భాగ్యంబు= 
అదృష్టం; మహిమకాక= మహత్తేకాక; వెజచి= భయపడి; పలుమాఖున్‌= అనేక పర్యాయాలు; పాటిడి= పారిపోవునట్టి; 
విష్ణభటులు= హరిసైనికులు; మిమ్మున్‌= తమందరిని; ఎగచుట= తరుముట; దైవంబుమేరగాదె= దైవాధీనంకదా!; 
మనకున్‌= మనకు; ఎప్పుడు= ఏ కాలమందు; దైవంబు= అదృష్టం; మంచిదగును= ఉత్తమమయినది అగునో; నాందు= 
అప్పుడు; పగవారిన్‌= విరోధులను; గెలుతము= జయింతము; నేండు వలదు = ఇప్పుడు వద్దు. 


తా: ఓ రాక్షసవీరులారా! కలహించక రండి. పోరుచేయటానికి ఇది సరయిన సమయంకాదు. సకలజీవకోటికి సంపదల 
నివ్వడానికి, ఆపదలు కలిగించడానికి అధిపతిఅయిన భగవంతుని పరాభవించటానికి మనం సమర్భులం కాము. పూర్వం 


అష్టమస్మంధము 26/ 


మనకు రాజ్యాన్నిచ్చి దేవతలను నళింపచేసిన దేవుని వైపరీత్యాన్ని వమందాం? మన సంపదయొక్క మహిమయేకదా 
ఇదంతా. భయపడి అనేక పర్యాయాలు పారిపోయిన దేవతలు మిమ్ములను తరుముట దైవనిర్ణయం. మన అదృష్టం 
ఎప్పుడు బాగుంటుందో ఆనాడే విరోధులను జయిద్దాం. ఇప్పుడు వద్దు. 


వ. అదియునుంగాక. 686 
ప్రతి : అదియునున్‌+కాక= అంతేగాక. 


క. బలు దుర్గంబులు సచివులు, బలములు మంత్రౌషధములు బహుశేముషియుం 
గలిగియు సామోపాయం, బులం గాల మెటింగి నృపుండు పోరుట యొప్పున్‌. 637 


ప్రతి : బలు= బలుపైన (గొప్పవియగు); దుర్గంబులు= కోటలు; సచివులు= మంత్రులు; బలములు= సేనలు; మంత్ర= 
మంత్రాంగాలు; బెషధములు= ఓషధులు; బహు= విస్తారమైన; శేముషియున్‌= బుద్ధియు; కలిగియు= ఉండినప్పటికి; 
సామోపాయంబులన్‌= సామదానభేదదందములు అనే నాలుగు ఉపాయాలచే; కాలమెథింగి= సమయాసమయాలు 
తెలుసుకొని నృపుడు= రాజు; పోరుట= కలహించుట; ఒప్పున్‌= తగును. 


తా : గొప్పనవైన కోటలు, మంత్రులు, దండు, మంత్రాంగాలు, జెషధాలు, తెలివితేటలు ఉన్నప్పటికీ కాలాన్ని ఎరిగి 
సామదానభేదదండోపాయాలచే రాజు యుద్ధం చేయటం మంచిది. 


వ. అట్లు గావున రణంబున కిప్పుడు శత్రులకెదురు మోహరించుట కార్యంబు గాదు; మనకుం దగు 
కాలంబున జయింతము; నలంగక తలంగుం దనినం దలంగి భాగవత భట భీతులై చిక్కి రక్కసులు 
రసాతలంబునకుం జని; రంత హరి హృదయం బెజింగి తార్‌క్ష్యనందనుండు యాగసుత్యాహంబున వారుణ 
పాశంబుల నసురవల్లభుని బంధించె; నంత. 6988 


ప్రతి : అట్లుగావునన్‌= ఆ కారణంచే; రణంబునకు = యుద్దానికి; ఇప్పుడు= ఈ సమయాన; శత్రువులకు = వైరులకు; 
ఎదురుమోహరించుట= ఎదిరించి వ్యూాహంపన్నడం; కార్యంబుగాదు = మంచిపనికాదు; మనకున్‌= మనకు; తగుకాలంబునన్‌= 
మంచిదైన కాలంలో; జయింతము= గెలుచుకుందాం; నలంగక= అలసట చెందక; తొలంగుండు +అనినన్‌= తొలగిపొండి 
అనగా; తలంగి= వెనుదీసి;, భాగవతభట= హరిభటులచే; భీతులై= భయపడినవారయి; చిక్కి= కృశించి; రక్కసులు= 
రాక్షసులు; రసాతలంబునకున్‌+చనిరి= పాతాళలోకానికి పోయినారు; అంతన్‌= అపుడు; హరి= విష్ణుమూర్తియొక్క 
పహృదయంబు+ఎటింగి= చిత్తమునుగ్రహించి; యాగ= యజ్ఞంలో; సుత్య= సోమపానం చేయునట్టి; అహంబునన్‌= 
పగటిపూట; తార్‌క్ష్యనందనుండు= తార్‌క్ష్యుడు అనే విష్ణుభటుని కుమారుడు; వారుణపాశంబులన్‌= వరుణపాశములతో; 
అసురవల్లభునిన్‌= బలిచక్రవర్తిని; బంధించెన్‌= కట్టివేసినాడు; అంత= పిమ్మట. 


తా : “ఇప్పుడు వైరులతో రణం చేయటం సరికాదు. మనకు అనుకూలమైన సమయంలో జయించవచ్చు. అనవసరంగా 
(శ్రమించక తొలగిపొండి' అని బలిచక్రవర్తి చెప్పినాడు. అప్పుడు విష్ణభటులకు భయపడి రాక్షసులు పాతాళలోకానికి 
వెళ్లినారు. ఆ తర్వాత యాగంలో సోమపానం చేసే చివరిదినాన విష్ణువు అభిప్రాయాన్ని తెలుసుకున్న తార్‌క్ష్యనందనుడు 
వరుణపాశాలతో బలిచక్రవర్తిని బంధించినాడు. 


268 శ్రీమహాభాగవతము 


క. బాహులుంబదములుంగట్టిన, 'శ్రీహరికృప గాక యేమి సేయుదు?” నని సం 

దేహింపక బలి నిలిచెను, హాహారవ మెసంగె దశ దిగంతములందున్‌. 639 
ప్రతి : బాహులున్‌= చేతులును; పదములున్‌= కాళ్లును; కట్టినన్‌= బంధిస్తే శ్రీహరి= విష్ణుమూర్తియొక్క కృపగాక= 
దయయేగాక; ఏమిచేయుదున్‌+అని= ఏమిచేయువాడను అని; సందేహింపక= సంశయించక; బలి= బలిచక్రవర్తి 
నిలిచెను= నిలబడినాడు; దశదిగంతములందున్‌= పది దిక్కుల చివరిభాగాల్తో; హాహారవము= హా! వా! అనే శబ్దం; 
ఎసగెన్‌= వ్యాపించింది. 
తా : చేతులూ, కాళ్లూ కట్టివేయగా “ఇదంతా హరికృపయే ఏమిచేయగలను అనుకొంటూ, ఏ సంశయం లేకుండా బలి 
నిలబడిపోయినాడు. దశదిశలలో హాహాకారాలు ధ్వనించాయి. 


క. సంపద సెడియును దైన్యముం, గంపంబును లేక తొంటికంటెను బెంపుం 

దెంపును నెబుకయు ధైర్యము, వంపని సురవైరింజూచి వటుండిట్లనియెన్‌. 610 
ప్రతి : సంపద+చెడియును= భాగ్యము పోయినను; దైన్యమున్‌= దీనత్వమును; కంపంబును= వణకును; లేక= లేనివాడై; 
తొంటికంటెను= మునుపటికన్నను; పెంపున్‌= ఆధిక్యమును; తెంపును= తెగువయును; ఎజుకయు= జ్ఞానమును; ధైర్యమున్‌= 
సాహసమును; వంపని= తగ్గింపని; సురవైరిన్‌= దేవతల శత్రువగుబలిచక్రవర్తిని; చూచి= కని; వటుండు= బ్రహ్మచారి; 
ఇట్లనియెన్‌= ఈ విధముగా పలికినాడు. 
తా : భాగ్యాలు పోయినా బలిచక్రవర్తిలో దీనత్వం, కంపం కలుగలేదు. మునుపటికన్నా తెగువ, జ్ఞానం, ధైర్యం ఎక్కువైనాయి. 
ఆ బలిని చూచి వామనుడు ఇలా అన్నాడు. 


సీ. దానవ! త్రిపదభూతల మిత్తు నంటివి ధరణిం జంద్రార్ము లెందాంక నుందు 
రంతభూమియు నొక్క యడుగయ్యె నాకును;, స్వర్లోకమును నొక్క చరణమయ్యె; 
ల్‌ సొమ్ము సకలంబు నేండు రెండడుగులు; గడమ పాదమునకుంగలదె భూమి? 
యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు నిరయంబుంబొందుట నిజము గాదె? 


తే. కాన దుర్గతికిని గొంతకాల మరుగు, కాక యిచ్చెదవేని వేగంబు నాకు 
నిపుడు మూండవ పదమున కిమ్ము చూపు, బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమె? 641 


ప్రతి : దానవ= రాక్షసా!) త్రిపదభూతలము= మూడడుగులనేల, దానము; ఇత్తునంటివి= ఇస్తానని చెప్పినావు; ధరణిన్‌= 
లోకంలో; చంద్ర+అర్ములు= చంద్రుడు సూర్యుడు; ఎందాంకన్‌= ఎక్కడి వరకు; ఉందురు= ఉంటారో; అంతభూమియున్‌= 
అక్కడి వరకు ఉన్న భూమి; నాకున్‌ ఒక్క అడుగయ్యెన్‌= నాకు ఒక పాదం అయింది; స్వర్లోకమును= స్వర్ణలోకంకూడా; 
ఒక్కచరణమయ్యెన్‌= ఒకపాదం అయింది; న్స్‌ సొమ్ము నీ ఆస్పి సకలమ్ము= అంతా; నేండు= ఈనాడు; రెండడుగులు = 
రెండడుగులనేలమాత్రం; కదమపాదమునకున్‌= తక్కిన మూడవ అడుగునకు; కలదె భూమి= భూమి ఉందా?; ఇచ్చెదను+అన్న= 
ఇస్తానని చెప్పిన; అర్ధము = ధనం; ఈని= ఈయని; దురాత్ముండు= చెడుమనసుకలవాడు; నిరయంబున్‌= నరకాన్ని 
పొందుట= పొందడం; నిజముగాదె= సత్యంకాదా?; కాన= కావున; దుర్గతికిని= నరకానికి; కొంతకాలము; అరుగు= 


అష్టమస్మంధము 269 


వెళ్ళు; కాక= అలా కాకుంటే; ఇచ్చెదవు+ఏని= ఇవ్వగలవేని; వేగంబ= శీఘ్రంగా; నాకున్‌= నాకు; ఇపుడు; మూందవ 
పదమునకున్‌= మూడవ అడుగునకు; ఇమ్మున్‌= చోటును; చూపు= చూపించు; బ్రాహ్మణ+అధీనములు= విప్రల 
వశమైనవి; త్రోవన్‌= త్రోసివేయుటకు; బ్రహ్మవశమె? = విధాతకైనా శక్యమా! 


తా : ఓ దానవా! మూడడుగుల నేలను దానమిస్తానంటివి. భూలోకం సూర్యచంద్రులు ఉండేస్థలం నాకు ఒక అదడుగైనది. 
స్వర్గలోకం ఒక అడుగైనది. నీ ఆస్తి అంతా నాకు రెండడుగులైనది. తక్కిన మూడవ పాదానికి భూమి ఉందా? ఇస్తానన్నదాన్ని 
ఇవ్వకుంటే నరకానికి వెళ్లవలసిరావడం నిజం. అందువల్ల నరకానికి కొంతకాలం వెళ్లు. అలాకాకుండా మూడవ అడుగు 
ఇవ్వదలిస్తే వెంటనే నాకు మూడవ అడుగుకు చోటును చూపించు. (బ్రాహ్మణుల స్వాధీనంలో ఉన్నవానిని కాదనడానికి 
బ్రహ్మకు కూడా సాధ్యంకాదు. 


వ. అని యిట్లు వామనుండు పలుక సత్యభంగ సందేహ విషదిగ్ధ శల్యనికృత్త పహృదయుండయ్యును 
విషణ్డుండు గాక వైరోచని ప్రసన్నవదనంబుతోడంజిన్నిప్రోడ వడుగున కి ట్లనియె. 612 


ప్రతి : అని; ఇట్లు= ఈ విధంగా? వామనుండు పలుకన్‌= వామనుడు చెప్పగా; సత్య= నిజముయొక్క భంగ= చెడుటయొక్క 
సందేహ= సంశయమను; విష= విషంచే; దిగ్గ= పూయబడిన; శల్య= శూలం/మేకుచే; నికృత్త= గుచ్చబడిన; 
పహృదయుందడయ్యును = మనస్సుకలవాడై కూడా; విషణ్డుందు = విచారాన్నిపొందినవాడు; కాక; వైరోచని= విరోచనుని 
కొడుకగు బలిచక్రవర్తి ప్రసన్న= సంతోషముతో కూడిన; వదనంబుతోడన్‌= ముఖంతో; చిన్ని= చిన్నవాడును; ప్రోడ= 
నేర్చరియు అగు; వడుగునకున్‌= బ్రహ్మచారికి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తా ; ఈ విధంగా పలికిన వామనుని మాటలు విని 'సత్యం భంగమవుతుందేమో' అనే అనుమానం కలిగింది బలిచక్రవర్తికి. 


అది విషపు ములికివల ఆయన మనస్సును గాయపరచింది. అయినా ఆయన దిగులుచెందక ప్రసన్నంగా నేర్పరి అయిన 
వామనునితో ఇలా అన్నాడు. 


ఆ. సూనృతంబ గాని సుడియదు నా జిహ్వ, బొంకంజాల; నాకు బొంకు లేదు; 

ల్‌ తృతీయపదము నిజము నా శిరమున, నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ! 643 
ప్రతి : నిర్మల+ఆత్మ= నిర్మలమైన మనస్సుకలవాడా!; నా జిహ్వ= నా నాలుక; సూన్ఫతంబు +అ+కాని= నిజమునే 
పలుకుతుంది గాని; సుడియదు= వెనుకకు మరలుకొనదు; బొంకన్‌ చాలన్‌= అసత్యాన్ని ఆడలేను; నాకు; బొంకులేదు = 
అన్ఫతంలేదు; స్‌ తృతీయపదము= నీ మూడవ అడుగు; నిజము= సత్యంగా; నా శిరమునన్‌= నా తలపై; నెలవుచేసి= 
స్థానంచేసి; పెట్టు= ఉంచు. 
తా : నిర్మలాత్మా! నా నాలుక సత్యమే వచిస్తుంది. అబద్దా లాడజాలదు. నాకు అనృతం లేదు. నీ మూడవ అడుగును నా 
తలపై ఉంచు. 


ఆ. నిరయమునకుం బ్రాప్తనిగ్రహంబునకును, బదవిహీనతకును బంధనమున 

కర్ధభంగమునకు నఖిలదుఃఖమునకు, వెజవ దేవ! బొంక వెజచినట్లు. 644 
ప్రతి : దేవ= స్వామీ!; నిరయంబునకున్‌= దుర్దతికినిి ప్రాప్త= పొందబడిన; నిగ్రహంబునకును= శిక్షకును; 
పదవిహీనతకును = పదథభ్రష్టతకును; బంధనమునకున్‌= కట్టివేయబడుటకు; అర్ధ్థభంగమునకున్‌= ధననష్టమునకును; 


270 శ్రీమహాభాగవతము 


అభిలదుఃఖమునకున్‌= వచ్చిన ఈ దుఃఖానికంతటికి; బొంకన్‌= అసత్యమాడుటకు; వెజచినట్లు= భయపడినట్లు; 
వెజవన్‌= భయపడను. 


తా : దేవా! దుర్గతికి, శిక్షకు, పదభ్రష్టతకు, బంధనానికి, ధననవ్దానికి, వచ్చిన ఈ దుఃఖానికి భయపడను. అసత్యం 
పలుకడానికి మాత్రమే భయపదతాను. 


వ. అదియునుంగాక. 645 
ప్రతి : అదియునున్‌+కాక= అంతేకాక. 


స్స్‌ తల్లిదండ్రులు, నన్నదమ్ములుం, జెలికాండ్రు, గురువులు శిక్షింపంగొణంతవడునె? 
పిదప మేలగుంగాక! పృథుమదాంధులకును దానవులకు మాకుందతియెొతింగి 
విభ్రంశచక్షువు వెలయ నిచ్చుటంజేసి గురువులలో నాదిగురువ వీవ; 
నీవు బంధించిన నిగ్రహమో లజ్జయో నష్టియో బాధయో తలంప 


తే. నిన్ను నెదిరించి పోరాడి నిర్దరారు, లాది యోగీంద్రు లందెడునట్టి టెంకి 
నందరే తొల్లి పెక్కండ్రు? హర్షమూర్తి!, యీశ! నీయెడ దుర్లభమేమి గలదు? 616 


ప్రతి : తల్లిదండ్రులున్‌= జననీజనకులును; అన్నదమ్ములున్‌= సోదరులును; చెలికాండ్రున్‌= 'స్నేహితులును; గురువులున్‌= 
ఉపాధ్యాయులును; శిక్షింపన్‌= శిక్షించినయెడల; కొజంతవడునె= తక్కువగునా?; పిదప= తరువాత; మేలు +అగున్‌+కాక = 
మంచి జరుగుతుంది కదా!) పృథు= గొప్ప) మద+అంధులకును= మదమున కన్నుగానని; దానవులకు = రాక్షసులమైన; 
మాకున్‌= మాకు; తటి యెటింగి= సమయము తెలిసికొని; విభ్రంశ= నాశనము కాని; చక్షువున్‌= కంటిని (దివ్యదృష్టిని); 
వెలయన్‌= ఒప్పగా; ఇచ్చుటన్‌+చేసి= ఒసగుటచే; గురువులలోన్‌ = ఒజ్జలందరిలోనూ; ఆదిగురువు= మొదటిగురువు; 
ఈవ= నీవే నీవు; బంధించినన్‌= కట్టివేసినా? తలంపన్‌= ఆలోచిస్తే ఆ కట్టివేయడం; నిగ్రహమో= చెరయో (శిక్షయో); 
లజ్జయో= సిగ్గో నష్టియో= నష్టమో; బాధయో= పీడయో (ఏదీకాదు); నిన్నున్‌= నిన్ను, ఎదిరించి= ఎదుర్మొని; పోరాడి; 
నిర్ణర+అరులు= రాక్షసులు; తొల్లి= పూర్వము; పెక్కండ్రు= అనేకులు; ఆది= పూర్వపు; యోగీంద్రులు= మునివరులు; 
అందెడునట్టి= పొందునట్టి; టెంకిన్‌= స్థానమును; అందరే= పొందలేదా?; హర్షమూర్తి!= ఆనందస్వరూపా! ఈశ= 
ప్రభూ!; నీయెడన్‌= నీ యందు; దుర్లభము= పొందరానిది; ఏమికలదు= ఏముంది? 

తా : ఓ ఆనందస్వరూపా! ప్రభూ! జననీజనకులు, అన్నదమ్ములు, మిత్రులు, ఉపాధ్యాయులు శిక్షిస్తే మేలే జరుగుతుంది 
కానీ కీడురాదు. మదాంధులమైన మాకు సమయానికి దివ్యదృష్టిని ఇచ్చినావు. అందువల్ల గురువులలో నీవే మొదటివాడవు. 
నీవు బంధించినావనీ చెరపెట్టినావనీ నేను లోటుగాకానీ, బాధగాకానీ, భావించను, సిగ్గుపడను. నిన్ను ఎదిరించి రాక్షసులు 


ముందు మునీంద్రులు పొందునట్టి స్థానాన్ని (పరమపదాన్ని) పొందినారు గదా! స్వామీ! నీ నుండి పొందరానిది (ఇవ్వలేనిది) 
ఏముంది? 


మ. చెలియ మృత్యువు? చుట్టమే యముండు? సంసేవార్డులే కింకరుల్‌? 
శిలలంజేసెనె బ్రహ్మ దన్ను? దృఢమే జీవంబు? నో చెల్లరే! 


అష్టమస్మంధము 2/71 


చలితంబౌట యెజుంగ కీ కపట సంసారంబు నిక్కంబుగాం 
దలంచున్‌ మూఢుండు సత్యదానకరుణాధర్నాదినిర్ముక్తుందై. 647 


ప్రతి : మృత్యువు = మృత్యుదేవత; చెలియే= 'స్నేహితురాలా!; యముందు= జముడు; చుట్టమే= బంధువా?; కింకరుల్‌= 
యమకింకరులు; సంసేవార్థులే= సేవను కోరేవారా!; తన్నున్‌= తనను బ్రహ్మ= విధాత; శిలలన్‌= రాళ్లచ్వే చేసెనె= 
నిర్జించినా?; ఓ చెల్లరే= అయ్యయ్యో; జీవంబును= ప్రాణమునూ; దృఢమే= గట్టిదా?; చలితంబు+బెట = చలించునట్టిదగుట; 
ఎజుంగక= తెలిసికొనలేక; మూఢుండు= జ్ఞానహీనుడు; సత్య= సత్యము; దాన= దానము; కరుణా= దయ; ధర్మ= 
ధర్మము; ఆది= మొదలయినవానితో,; నిర్ముక్తుందై= విడిచి పెట్టబడినవాడయి; ఈ కపటసంసారంబున్‌= ఈ కుత్సితమయిన 
సంసారాన్ని నిక్కంబుగాన్‌= నిజమైనదానినిగ్యా తలంచున్‌= ఊహిస్తాడు. 


తా: అయ్యయ్యో! మృత్యుదేవత 'స్నేహితురాలుకాదు, యముడు చుట్టంకాదు. యమకింకరులు సేవకులుకారు. (బ్రహ్మ ఈ 
శరీరాన్ని రాతితో చేయలేదు. బుద్ధిహీనుడు - సత్యం, దానం, దయ, ధర్మం, మొదలయిన వాటిని విదనాడి ఈ 
మాయాసంసారమే సత్యమని భావిస్తున్నాడు. 


స్ప చుట్టాలు దొంగలు; సుతులు బుణస్థులు; కాంతలు సంసారకారణములు; 
ధనము లస్థిరములు; దను వతి చంచల; కార్యార్థు లన్యులు గడచుంగాల 
మాయువు సత్వర మైశ్వర్య మతిశీఘ్రమని కాదె తమ తండ్రి నతకరించి 
మా తాత సాధుసమ్మతుండు ప్రహ్ష్ణాదుండు నీ పాదకమలంబు నియతిం జేసె 


తే. భద్రుం డతనికి మృతిలేని బ్రదుకు గలిగె, వైరులై కాని తొల్లి మావారు గాన 
రర్థివై వచ్చి నీవున న్నడుగు టెల్లం, బద్మలోచన! మా పుణ్యఫలము గాదె? 648 


ప్రతి : చుట్టాలు= బంధువులు; దొంగలు= చోరులు; సుతులు= పుత్రులు; బుణస్థులు= అప్పుగలవారు; కాంతలు = 
భార్యలు; సంసారకారణములు = సంసారానికి హేతువైనవారు; ధనములు= భాగ్యములు; అస్థిరములు= అశాశ్వతమైనవి; 
తనువు= శరీరము; అతిచంచల = మిక్కిలి చలనముకలది; అన్యులు= ఇతరులు; కార్యార్థులు= పనికోసం వచ్చినవారు; 
కాలము; కడచున్‌= గడిచిపోతుంది; ఆయువు= ఆయుర్దాయము; సత్వరము= త్వరతోకూడినది; ఐశ్వర్యము= సంపద; 
అతిశీఘ్రము= మిక్కిలివేగము కలది; అనికాదె= అనియేకదా; సాధుసమ్మతుందడు= సజ్జన సహితుడు; మా తాత= మా 
పితామహుడు; ప్రమ్షాదుండు= ప్రహ్హాదుడనువాడు; తమ తండ్రిన్‌= తమజనకుని; అతకరించి= తిరస్కరించి (అధఃకరించు 
అనేదానికి వికృతి); నీ పాదకమలంబున్‌= నీపాదపద్మమును; నియతిన్‌= నిష్టతో; చేసెన్‌= అంగీకరించాడు; భద్రుందు= 
మంగళప్రదుడగు; అతనికి= ప్రహ్లాదునికి; మృతిలేని= చావులేని; బ్రతుకు= జీవనము; కలిగెన్‌= కలిగింది; తొల్లి= 
పూర్వము; మావారువైరులైకాని= మా వారు విరోధులయితే తప్ప; కానరు= నిన్ను దర్భింపలేకపోయారు; నీవు; అర్ధివైవచ్చి= 
యాచకుడవుగా ఏతెంచి; నన్ను అడుగుటఎల్లన్‌= నన్ను కోరుట అంతా; పద్మలోచన = కమలమువంటికన్నులుకల ఓ 
హరీ!; మా పుణ్య ఫలముగాదె= మేము చేసుకున్న సుకృతఫలమేకదా! 


తా : ఓ హరీ! మా తాత ప్రవ్లోదుడు 'బంధువులు దొంగలు, పుత్రులు బుణస్టులు, భార్యలు సంసారమునకు సంబంధించినవారు, 
ధనాలు అస్థిరాలు, శరీరం నిలుకడలేనిది, ఇతరులు తమ ప్రయోజనాలను ఆశించి వచ్చినవారు, కాలం నిలువనిది, 


272 శ్రీమహాభాగవతము 


ఆయుర్దాయం త్వరగా గడుస్తుంది, సంపద తొందరగా వెళ్లిపోతుంది" అనియేకదా! తన తండ్రిని ధిక్కరించి నీ పాద 
కమలాలను సేవించినాడు. అతనికి చిరంజీవత్వం కలిగింది. పూర్వం మావారు శత్రుత్వంతోనే నిన్ను పొందినారు. నీవు 
యాచకుడవై వచ్చి నన్నడగటం నాపుణ్యఫలమే కదా! 


వ. అని యిట్లు పలుకుచున్న యవసరంబున. 6419 
ప్రతి : అని; ఇట్లు= ఈ విధంగా; పలుకుచున్న= చెబుతున్న అవసరంబునన్‌= సమయాన. 


శా. ఆ దైత్యేంద్రుండు పీనవక్షు, నవపద్నాక్షుం, బిశంగాంబరా 
చ్చాదున్‌, నిర్మలసాధువాదు, ఘనసంసారాదివిచ్చేదు, సం 
శ్రీదున్‌, భక్తిలతాతిరోహిత హరి శ్రీపాదు నిఃఖేదుం బ్ర 
హ్లాదున్‌ బోధకళావినోదుంగనియెన్‌ హర్షంబుతో ముందటన్‌. 650 


ప్రతి : పీనవక్షున్‌= బలిసిన ఉరముగలవానిని; నవ= నూతనమయిన; పద్మాక్షున్‌= తామరల వంటి కన్నులుగలవానిని; 
పిశంగ= పసుపువర్ణముగల; అంబర= వస్తముచే; ఆచ్చాదున్‌= కప్పుకొన్నవానిని; నిర్మల= స్వచ్చమయిన; సాధు వాదున్‌= 
ప్రశంసావాక్యాలు కలవానిని; ఘన= గొప్పదయిన; సంసార+ఆది= చావుపుట్టుకలు గల సంసారాదులను; విచ్చేదున్‌= 
ఛేదించినవానిని; సంభీదున్‌= లక్ష్మీప్రదుడయినవానిని; భక్తిలతా= భక్తి అనె లతలతో; తిరోహిత= కప్పబడిన; వరిశ్రీపాదున్‌= 
శ్రీహరి మంగళకరమైన పాదాలు గలవానిన్సి నిస్‌+ఖేదున్‌= దుఃఖములేనివానిని; బోధకళా= జ్ఞానవిద్యయందు; వినోదున్‌= 
వినోదముకలవానిని; ప్రహ్ల్ణాదున్‌= ప్రహ్లాదుని; ఆ దైత్యేంద్రుండు= రాక్షసరాజగు ఆ బలిచక్రవర్తి హర్షంబుతోన్‌= సంతోషంతో; 
ముందటన్‌= ఎదుట; కనియెన్‌= చూచినాడు. 

తా : విశాల వక్షస్థలము కలవాడు, తామరలవంటి కన్నులుగలవాడు, పసుపుపచ్చని వస్త్రాన్ని కప్పుకున్నవాడు, స్వచ్చమైన 
ప్రశంసా వాక్యాలు కలవాడు; సంసారాదులను ఛేదించినవాడు, లక్ష్మీప్రదుడు, భక్తిలతలచే కప్పబడిన శ్రీహరి పాదాలు 


కలవాడు, దుఃఖం లేనివాడు, జ్ఞానవిద్యయందు వినోదం కలవాడు అయిన ప్రహ్లాదుని ఆ బలిచక్రవర్తి సంతోషంతో తన 
ఎదుట చూచినాదు. 


వ. ఇట్లు సమాగతుందైన తమ తాతం గనుంగొని విరోచన నందనుండు వారుణపాశబద్దుండు గావునం 
దనకుం దగిన నమస్మ్కారంబు సేయరామింజేసి సంకులాశ్రువిలోల లోచనుండై సిగ్గుపడి నతశిరస్కుందై 
నమభావంబున (మొక్కు సెల్లించె; నంతం బ్రహ్ల్హాదుండు ముఖమండపంబున సనందాది పరిచర సమేతుందై 
కూర్చున్న వామనదేవునిం గని యానందబాప్పంబులు6 బులకాంకురంబులున్‌ నెజయ దండప్రణామం 
బాచరించి యిట్లని విన్నవించె. 651 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా? సమాగతుండు+ఐన = వచ్చిన; తమతాతన్‌= తమయొక్క పితామహుని; కనుంగొని= చూచి; 
విరోచననందనుండు= బలి; వారుణపాశబద్ద్భుండు గావునన్‌= వరుణపాశములచే కట్టబడినవాడుగాన; తనకున్‌= తనకు; 
తగిన= అర్హమయిన; నమస్మారంబు= నమస్కతి; చేయరామింజేసి= చేయలేకుండుటచే; సంకుల= వ్యాపించిన; అథశ్రు= 
బాష్పములచే; విలోల= మిక్కిలి చంచలములయిన; లోచనుండు+ఐ= నేత్రములు కలవాడయి; సిగ్గుపడి= లజ్జించి; 


అష్టమస్మంధము 2/73 


నతశిరస్ముండు+ఐ= తలవంచినవాడై; నమ భావంబునన్‌= వినయంతో; యొక్కు+చెల్లించెన్‌= నమస్మరించినాడు; అంతన్‌= 
అటుతరువాత; ప్రహ్లాదుండు; ముఖమండపంబునన్‌= మొగసాలలో; సనంద+ఆది= సనందుడు మొదలైన; 
పరిచరసమేతుండు+ఐ= పరిచరులతో కలసి; కూర్చున్న వామనదేవునిన్‌+కని= భగవంతుడగు వామనమూర్తిని కాంచి; 
ఆనంద= సంతోషముతో కూడిన; బాప్పంబులున్‌= కన్నీరును; పులక+అంకురంబులున్‌= గగురుపాటులును; నెజయన్‌= 
నిండగా; దందప్రణామంబు= సావ్టాంగనమస్మారము; ఆచరించి= చేసి ఇట్లని= ఈ విధంగా; విన్నవించెన్‌= విన్నపం 
చేసినాడు. 


తా : ఇట్లా వచ్చిన తమ తాతను చూచిన బలిచక్రవర్తి వరుణపాశాలతో కట్టివేయబడి ఉండటంవలన నమస్కారం 
చేసేందుకు వీలులేకపోయింది. బలికి కన్నులలో నీళ్ళువచ్చినవి. సిగ్గుతో తలవంచుకొని తాతకు నమస్మారం చేసినాడు. 
యజ్ఞమండపం(మొగసాలులో సనందుడు మొదలయిన పరిచరులతోకూడి కూర్చొని ఉన్న వామనునికి ప్రహ్లాదుడు 
ఆనందబాష్పాలు గగుర్పాట్లు ఒప్పారగా సాష్టాంగనమస్మారాన్ని చేసి ఇలా అన్నాడు. 


విశే : బలి దుఃఖపడింది తన ఐశ్వర్యం పోయిందనో, తాను బంధితుడ నైనా ననోకాదు. పెద్దలకు (తన తాత ప్రహ్లాదునికి) 
నమస్కరించే అవకాశం లేకపోయిందని మాత్రమే దుఃఖించినాడు. ఇలాంటి ధర్మసూక్ష్మాలు భాగవతంలో అనేకం. 


సీ, ఇతనికి మున్ను నీ వింద్రపదం బిచ్చి నేండు త్రిప్పుటయును నెజియ మేలు 
మోహనాహంకృతి మూలంబు గర్వాంధ తమసవికారంబు దాని మాన్ని 
కరుణ రక్షించుటగాక బంధించుటే? తత్త్వజ్ఞునకు మహేంద్రత్వమేల? 
నీ పాదకమలంబు నియతిం గొల్చిన దానిం, బోలునే సురరాజ్యభోగపరత? 


తే. గర్వమేపారం గన్నులు గానరావు;, చెవులు వినరావు; చిత్తంబు సిక్కుపడును; 
మజచునీ సేవలన్నియు మహిమ మాని, మేలు సేసితి నీ మేటి మేర సూపి. 652 


ప్రతి : ఇతనికిన్‌= ఈ బలికి; నీవు; మున్ను2 ముందు; ఇంద్రపదంబు+ఇచ్చి= ఇంద్రపదవిని ఒసగి; నేందు= ఇపుడు; 
త్రిషప్టుటయును= ఆ పదవినుండి తొలగించడం; నెజయమేలు= చాలామంచిది; మెహన= మోహముతో కూడిన; అహంకృతి= 
అహంకారానికి మూలంబు= మొదలు; గర్వ= గర్వమను; అంధతమస= గాఢాంధకారముయొక్క వికారంబు= వికృతి; 
దానిన్‌= అట్టి దానిని; మాన్సి= పోగొట్టి; కరుణన్‌= దయతో; రక్షించుటగాక= కాపాడడమే గాక; బంధించుటే= ఇది 
బంధించడం కాదు; తత్పజ్ఞునకు= జ్ఞానశీలునకు; మహేంద్రత్వము+ఏల= ఇంద్రపదవి ఎందులకు?; సురరాజ్యభోగపరత = 
స్వర్ణరాజ్యవైభవమందలి ఆసక్తి నీ పాదకమలంబున్‌= నీ పాదపద్మాన్ని, నియతిన్‌= నిష్టతో; కొల్చిన దానిన్‌= 'సేవించినదానిని; 
పోలునే= సరిపోవునే?; గర్వము +ఏపారన్‌= గర్వము పెరుగగా; కన్నులు; కానరావు= అగుపించవు; చెవులు; వినరావు= 
వినిపించవు; చిత్తంబు= మనస్సు; చిక్కుణపడును = చిక్కుచెందును; నీసేవలు+అన్నియున్‌= నిన్ను సేవించే విధానాలన్నింటినీ; 
మజిచున్‌= మరచిపోవును;ు మహిమమాన్సి= మహత్తాన్ని పోగొట్టి; నీ మేటి మేర+చూపి= నీ గొప్ప తనమంతా చూపించి; 
మేలుచేసితి= మంచి (పని) చేసినావు. 


తా : ఈ బలికి మునుపు నీవు ఇంద్రపదవిని ఇచ్చి ఇప్పుడు మరల తీసుకోవటం చాలా మేలైనది. ఆ పదవి అజ్ఞానానికి 
అహంకారానికి మూలకారణమైనది. గర్వం అనే కారుచీకటిని కలిగించేది. అలాంటి దానిని పోగొట్టడమంటే దయతో 


274 శ్రీమహాభాగవతము 


రక్షించటమేగానీ బంధించటంకాదు. జ్ఞానవంతునికి మహేంద్రత్వం ఎందుకు? అది నీ పాదసేవనానికి సమానం అవుతుందా? 
ఆ పదవితో గర్వం ఎక్కువై కన్నులు కనిపించవు, చెవులు వినపడవు, మనస్సు మైకం కమ్ముతుంది, నీ సేవా విధానాల 
నన్నింటినీ మరచిపోతాడు. అలాంటి పదవిని విడిపించి బలికి గొప్ప ఉపకారమే చేసినావు. 

వ. అని పలికి జగదీశ్వరుండు నిఖిలలోక సాక్షియు నగు నారాయణదేవునకు నమస్కరించి ప్రహ్లాదుండు 
పలుకుచున్న సమయంబున. 65383 
ప్రతి : అని; పలికి= చెప్పి; జగదీశ్వరుండు = జగత్తునకు ప్రభువగు; నిఖిలలోక సాక్షియును= సకల ప్రపంచాలకూ సాక్షి 
అయినవాడునూ; అగు= అయిన; నారాయణదేవునకున్‌= శ్రీహరికి; నమస్మరించి= మొక్కి ప్రహ్ష్ణాదుండు= ప్రహ్లాదుడు; 
పలుకుచున్న= వచిస్తున్ను సమయంబునన్‌= సమయంలో... 

తా :; ఈ విధంగా ప్రహ్లాదుడు జగత్రభువూ జగత్సాక్షి అయిన విష్ణుమూర్తికి నమస్కరించి పలుకుతున్న సమయాన 


మ. తతమత్తద్విపయానయై కుచనిరుంధచ్చోళసంవ్యానయై 

ధృతబాష్పాంబువితానయై కరయుగాధీనాలికస్థానయై 

“పతిభిక్షాం మమ దేహి కోమలమతే! పద్మాపతే!” యంచుంద 

త్సతి వింధ్యావలి సేరవచ్చెంద్రిజగద్రక్షామనున్‌ వామనున్‌. 654 
ప్రతి : తత= విస్తారమైన; మత్త= మదించిన; ద్విపయాన+ఐ= వనుగునడకలవంటి నడకలు కలదై; కుచ= పాలిండ్ల ప్రై; 
నిరుంధత్‌= కట్టబడిన; చోళ= రవికయు; సంవ్యానయై= ఉత్తరీయమూకలదియైై; ధృత= ధరించబడిన; బాష్పాంబు= 
కస్నీళ్రయొక్క వితానమయై= సముదాయముకలదై; కరయుగ= రెండుచేతులకు; అధీన= వశమైన; అలికన్థానమై= నొసలుకలద్రై 
కోమలమతే= మృదువైన మతికలవాడా!; పద్మాపతే= లక్ష్మికి భర్తఅయినవాడా!; మమ= నాకు; పతిభిక్షాం= భర్భభిక్షను; 
దేహి= ఇమ్ము; అంచున్‌= అంటూ; తత్‌+సతి= ఆ బలిచడక్రవర్తి భార్య; వింధ్యావలి= వింధ్యావలి అనే ఆమె; 
త్రిజగద్రక్షామనున్‌= ముల్లోకాలను రక్షించే ప్రభువైనవానిని; వామనున్‌= వామనమూర్తిని; చేరవచ్చెన్‌= సమీపించింది. 
తా : బలిచక్రవర్తి భార్య వింధ్యావలి మందగమనంతో పాలిండ్లమీద రవిక, ఉత్తరీయం సవరించుకొన్నదై, కన్నీళ్లు 
కారుస్తూ, రెండు చేతులను నొసటిపై జోడించి, మృదువైన మనస్సు కలవాడైన రమాపతిని, తనకు పతిభిక్ష పెట్టమని 
ప్రార్థిస్తూ ముల్లోకాలను కాపాడే వామనమూర్తి చెంతకు వచ్చింది. 


వ. వచ్చి యచ్చేడియ తచ్చరణ సమీపంబునం బ్రణతయై నిలువంబడి యిట్లనియె. 655 
ప్రతి : వచ్చి; ఆ+చేడియ= ఆ స్త్రీ (వింధ్యావలి); తద్‌= ఆ వామనమూర్తియొక్క చరణసమీపంబునన్‌= పాదాలదగ్గర; 
ప్రణత+ఐ= నమస్మరించినదియై; నిలబడి= నిలిచియుండి; ఇట్లు +అనియెన్‌= ఈ విధంగా పలికింది. 
క. నీకుంగ్రీదార్థములగు, లోకంబుల జూచి పరులు లోకులు కుమతుల్‌ 

లోకాధీశుల మందురు, లోకములకు రాజ వీవ లోకస్తుత్యా! 656 
ప్రతి : లోకస్తుత్యా= లోకంచే స్తుతించదగినవాడా!; నీకున్‌= నీకు; (క్రీడా +అర్ధములు+అగు= విహారస్థలంగా ఉన్న 
లోకంబులన్‌= లోకాలను; చూచి; పరులు= ఇతరులు; లోకులు= జనాలు; కుమతులు= కుత్సితబుద్ధి కలవారు; 


అష్టమస్మంధము 2/5 


లోకాధీశులము +అందురు= లోకాలకు ప్రభువులము అంటారు; లోకములకున్‌= సర్వలోకాలకున్నూ; రాజవు+ఈవ = 
నీవే రాజువు. 
తా : లోకాలచే కొనియాడబడినవాడా! లోకాలు నీవు సంచరించే క్రీడాస్థలాలు. అలాంటిలోకాలకు కుత్సితబుద్ధులైనవారు 
తామే అధిపతులమని భావిస్తారు. లోకాలకు రాజువు నీవే. 
విశే : ఈ పద్యం వింధ్యావలి మనో నిశ్చయాన్ని తెలుపుతున్నది. లోకాలకన్నిటికి ప్రభువు భగవంతుడే అనే విశ్వాసం ఆమె 
ప్రతి ఊహలోనూ ఉంది. అందుకే ఆమె 'కుమతుల్‌ లోకాధీశులమందురు లోకములకు రాజవీవి అంటూ నిర్ధారణగా, 
నిశ్చయంగా చెప్పింది. 
క. కా దనండు పొమ్ము లే దీ రాదనండు జగత్రయైకరాజ్యము నిచ్చెన్‌ 

నా దయితుంగట్ట నేటికి?, శ్రీదయితాచిత్తచోర! శ్రితమందారా! 657 
ప్రతి : శ్రీదయితా చిత్తచోర= లక్ష్మీదేవి మనసును హరించినవాడా!; శితమందారా= ఆభశితులకు కల్పవృక్షమా!; 
కాదనండు = కాదనిచెప్పడు; లేదు; పొమ్ము= వెళ్ళు ఈరాదు+అనండు= ఈయకూడదు అనడు; జగత్రయ+ఏక రాజ్యమున్‌= 
ముల్లోకముల పర్యంతమగు రాజ్యమంతా, ఇచ్చిన్‌= దానముచేసినాడు; నా దయితున్‌= నా పతిని; కట్టన్‌+ఏటికి= 
బంధించడం ఎందుకు? 


తా : లక్ష్మీదేవి మనస్సును దోచినవాడా! ఆశ్రితమందారా! కాదు - లేదు - పొమ్ము - ఇవ్వను” అని నా భర్త నిరాకరించకుండా 
ముల్లోకాల పర్యంతమైన రాజ్యాన్ని నీకు ధారపోసినాడు. అలాంటి నా పతిని ఎందుకు బంధించినావు? 


వ. అని యిట్లు వింధ్యావళలియుం బ్రహ్ల్హాదుండును విన్నవించు నవసరంబున హిరణ్యగర్భుండు సనుదెంచి 
యిట్లనియె. 658 
ప్రతి : అని= అలా పలికి; ఇట్లు= ఈ విధంగా; వింధ్యావళలియున్‌= బలిభార్య అయిన వింధ్యావళి; ప్రహ్షాదుండును= బలి 
తాత అయిన ప్రహ్ష్హాదుడూ; విన్నవించు= విన్నపంచేసుకునే; అవసరంబునన్‌= సమయంలో; హిరణ్యగర్భుండు = (బ్రహ్మ; 
చనుదెంచి= వచ్చి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : అలా ప్రహ్హాదుడు వింధ్యావళి విన్నవించిన పిమ్మట విధాత వచ్చి వామనమూర్తితో ఇలా అన్నాడు. 
స్స్‌ భూతలోకేశ్వర! భూతభావన! దేవదేవ! జగన్నాథ! దేవవంద్య! 

తనసొమ్ము సకలంబుం దప్పక నీ కిచ్చె దండయోగ్యుండు గాండు దానపరుండు; 

గరుణింప నర్హుండు గమలలోచన! నీకు; విడిపింపు మీతని వెజపు దీర్చి; 

తోయపూరము సల్లి దూర్వాంకురంబులం జేరి నీ పదము లర్చించునట్టి 


తే. భక్తియుక్తుండు; లోకేశపదము నందు, నీవు ప్రత్యక్షముగ వచ్చి నేండు వేండ 
నెజింగి తన రాజ్య మంతయు నిచ్చినట్టి, బలికిందగునయ్య దృథధపాశబంధనంబు? 659 


ప్రతి : భూతలోక +ఈశ్వర= సకల భూతలోకానికీ ప్రభువైనవాడా!; భూతభావన= పంచభూతాలను భావించువాడా!; 
దేవదేవ= దేవతలకు దేవుడవైనవాడా!; జగత్‌+నాథ= జగత్ర్రృభూ!; దేవవంద్య= దేవతలచేత నుతించబడువాడా!; తనసొమ్ము= 


276 శ్రీమహాభాగవతము 


తన సంపదను; సకలంబున్‌= సర్వమునూ; తప్పక= తప్పిపోక; నీకు +ఇచ్చెన్‌= నీకు ఇచ్చినాడు; దండయోగ్యుడుగాండు = 
దండించుటకు తగినవాడుకాదు; దానపరుండు= దాతృత్వమంటే ఆసక్తి కలవాడు; కమలలోచన= పద్మాక్షా!; నీకున్‌= 
నీకు; కరుణింపన్‌= దయ జూపుటకు; అర్హుండు= యోగ్యుడు (తగినవాడు) ఈతని వెజిపున్‌ తీర్చి= ఈయన భయాన్ని 
పోగొట్టి; విడిపింపుము= విడుదలచేయించుము; తోయపూరము +చల్లి= నీళ్లు చల్లి; దూర్వా+అంకురంబులన్‌= లేతగరిక 
పోచలతో; చేరి= సమీపించి; నీ పదములర్చించునట్టి= నీ చరణములను పూజించునట్టి; భక్తియుక్తుండు= భక్తితో 
కూడుకొన్నవాడు; లోకేశ పదమును+అందు= 'బ్రహ్మపదమును అందుకుంటాడు; నీవు; ప్రత్యక్షముగ వచ్చి= సాక్షాత్కరించి; 
నేండు= ఈ దినమున; వేందన్‌= యాచించగా; ఎటింగి= తెలిసికొని; తనరాజ్య మంతయున్‌= తన రాజ్యమంతా; ఇచ్చినట్టి= 
ఒసగినట్టి; బలికిన్‌= బలిచక్రవర్తికి; దృఢ = గట్టి; పాశబంధనంబు= తాళ్ళతో కట్టుట) తగునయ్య= ఒప్పునా! 

తా : దేవదేవా! దేవవంద్వా! జగన్నాథా! నీవు పరమాత్ముడవు. సకలప్రాణులను సంరక్షించి అభివృద్ధి చేసేవాడివి. 
బలిచక్రవర్తి గొప్ప దాత. ఈయన నీకు తన సంపదనంతా సమర్పించినాడు. ఈయన శిక్షింపతగినవాడు కాడు. 
కరుణింపదగినవాడు. ఈయనకు అభయ మొసగి బంధవిముక్తుణ్ణి చెయ్యి. ఇతడు ఉదకముతో అభిషేకించి గరికపోచలతో 
నీ పాదాలను అర్చించిన భక్తుడు. లోకాధిపతివైన నీవు స్వయంగా దరిచేరి అడగడాన్ని తెలిసికూడా తన రాజ్యాన్నంతా 
ఇచ్చినాడు. ఇలాంటి వాడిని తాళ్లతో కట్టివేయడం న్యాయమా? 


వ. అని పలికిన బ్రహ్మవచనంబులు విని భగవంతుం డిట్లనియె. 660 


ప్రతి : అని పలికిన= అని చెప్పిన; బ్రహ్మవచనంబులు= బ్రహ్మృదేవునిమాటలు; విని= ఆలకించి; భగవంతుడు = శ్రీహరి; 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పినాడు. 


తా : అలా చెప్పిన బ్రహ్మదేవుని మాటలు విని భగవంతుడు ఇలా చెప్పినాడు. 


స్స్‌ “ఎవ్వనింగరుణింప నిచ్చయించితి వాని యఫఖీలవిత్తంబు నే నపహరింతు 
సంసారగురుమదస్తబ్టుందై యెవ్వండు, దెగడి లోకము నన్ను ధిక్కరించు 
నతందెల్లకాలంబు నఖీలయోనులయందుం బుట్టుచు దుర్గతిం బొందుం బిదప 
విత్తవయోరూపవిద్యాబలైశ్వర్య కర్మజన్మంబుల గర్వ ముడిగి 
తే. యేకవిధమున విమలుండై యెవ్వం డుండు, వాండు నా కూర్చి రక్షింపవలయువాండు; 
స్తంభలోభాభిమానసంసారవిభవ, మత్తుండై చెడ నొల్లండు మత్పరుండు. 661 
ప్రతి : ఎవ్వనిన్‌= ఏవానిని; కరుణింపన్‌= దయజూచుటకు; ఇచ్చయించితివి= ఇష్టపడినానో) వాని= వానియొక్క 
అఖిలవిత్తంబున్‌= సంపదనంతా; నేను; అపహరింతున్‌= హరిస్తాను; సంసార= సంసారసంబంధమయిన,; గురు= అధికమైన; 
మద= మత్తతచే; స్తబ్బుందై= అణగినవాడ్రై ఎవ్వండు= ఎవడు; తెగడి= దూషించి; లోకమున్‌= ప్రపంచాన్ని నన్నున్‌= 
నన్నుు ధిక్కరించున్‌= తిరస్మరించునో; అతండు= అట్టివాడు; ఎల్లకాలంబున్‌= సర్వకాలమును; అఖీల= సమస్తమయిన,; 
యోనులయందున్‌= గర్భములయందు; పుట్టుచున్‌= జన్మిస్తూ దుర్గతిన్‌= నరకాన్ని పొందున్‌= చెందును; పిదపన్‌= 
పిమ్మట; విత్త= ధనమందు; వయస్‌= వయస్సునందును; రూప= రూపమందును; విద్యా= విద్యయందును; బల= 
బలమందును; ఐశ్వర్య= సంపదలందును; కర్మ= కర్మలందును; జన్మంబులన్‌= పుట్టుకలందును; గర్వముడిగి= గర్వాన్ని 


అష్టమస్మంధము 2/7/ 


విడిచిపెట్టి ఏకవిధమునన్‌= ఒకే మార్గమందు; విమలుండై= నిర్మలుడై; ఎవ్వడుండున్‌= ఎవడుందునో; వాండు= అట్టివాడు; 
నా కూర్చి= నన్ను గూర్చి; రక్షింపవలయువాండు = రక్షింపదగినవాడు; మత్పరుండు= నాయందు భక్తిగలవాడు; స్తంభ= 
'మ్రాన్పడుటచే; లోభ= లుబ్ధత్వంచే; అభిమాన= ధనాదులచేగలుగు గర్వంచే; సంసార= సంసారం; విభవ= వైభవంచే; 
మత్తుందై= మదించినవాదై; చెడనొాల్లండు= చెడిపోడు. 


తా : నేను దయచూపాలనుకొన్నవాని సంపదనంతా అపపహరిస్తాను. సంసార మత్తతచే అణగి ఎవ్వడు నన్ను దూషిస్తాడోవాడు 
ఎల్లకాలం సకలయోనులందు పుట్టుతుంటాడు. ఆ తర్వాత ఎవడైతే ధనానికీ వయస్సుకూ రూపెనికీ విద్యకూ బలానికీ 
ఐశ్వర్యానికీ వృత్తికీ జన్మకు సంబంధించిన గర్వాన్ని విడిచిపెట్టి ఎప్పుడూ నిర్మలంగా ఉంటాడో వాడు నాచే రక్షించదగినవాడు. 
నా యందు భక్తికలవాడు అజ్ఞానంతో దురాశతో గర్వంతో సంసారవైభవాలచే మత్తుడై చెడిపోవాలని కోరుకోడు. 


శా. బద్దుండై గురుశాపతప్తుండయి తా బంధువ్రజత్యక్తుందై 
సిద్దెశ్వర్యముంగోలుపోయి విభవక్షీణుందడునై పేదయై 
శుద్ధత్వంబును సత్యముంగరుణయున్‌ సొంపేమియుందప్పం డు 
ద్చుద్ధుందై యజయాఖ్యమాయ గెలిచెం బుణ్యుం డితం డల్పుండే? 662 


ప్రతి ; బద్భుండు+ఐ= కట్టుబదినవాడై) గురుశాపతప్తుండు+అయి= గురువగు శుక్రుని శాపంచేత తపించినవాడయి; 
తాన్‌= తాను బంధువ్రజత్యక్తుందై= చుట్టముల గుంపునుండి విడువబడినవాడై; సిద్ద+ఐశ్వర్యమున్‌= ఉన్న సంపదను; 
కోలుపోయి= పోగొట్టుకొని; విభవక్షీణుండునై= నశించిన వైభవంకలవాడై; పేదయై= బీదవాడై; శుద్ధత్వంబును = పరిశుద్ధతను; 
సత్యమున్‌= సత్యాన్ని కరుణయున్‌= దయను; సొంపు= ప్రసన్నతను; ఏమియున్‌+తప్పండు= ఎంతమాత్రమూ విడువడు; 
ఉద్చుద్దుండై= గొప్ప బోధకలవాదడయి; అజయ+ఆఖ్య= అజయ అనే పేరుగల; మాయన్‌= మాయను; గెలిచెన్‌= జయించినాడు; 
పుణ్యుండు= పుణ్యాత్ముడు; ఇతండు= ఈ బలిచక్రవర్తి; అల్పుందే? = తక్కువవాడా? (కాడు అని) 
తా: ఈ పుణ్యాత్ముడు బంధించబడినాడు. గురుశాపంవల్ల చలించినవాడయినాడు. చుట్టాలచే విడువబడినాడు. సంపదను 
అధికారాన్నీ పోగొట్టుకొని వీదవాడయినాడు. ఐనా శుచిత్వంతో ఉన్నాడు. సత్యాన్నీ దయను ప్రసన్నతను ఏమాత్రం 
విడువలేదు. జ్జానియె గెలిచేందుకు వీలుకాని మాయను గెలిచినాడు. ఈ పుణ్యాత్ముడు అల్పుడు కాడు. 
అ. అసురనాథుండనుచు ననఘుని మర్యాద, యేను జూత మనుచు నింత వలుక 

నిజము వలికె నితండు నిర్మలాచారుండు, మేలు మేలు నాకు మెచ్చువచ్చు. 6693 
ప్రతి : అసురనాథుండు +అనుచున్‌= రాక్షసప్రభువు అని; అనఘుని= పాపరహితుడయిన వానియొక్క మర్యాద= గౌరవము; 
ఏను= నేను; చూతము+అనుచున్‌= చూచెదనుగాక అని; ఇంత+పలుకన్‌= ఇంతగా పలుకగా; నిజము+పలికెన్‌= 
సత్యమును వచించెను; ఇతండు= ఈ బలి; నిర్మల= కలుషరహితమయిన; ఆచారుందు= ఆచారంకలవాడు; మేలు మేలు= 
బాగు బాగు; నాకు; మెచ్చువచ్చున్‌= సంతోషమయింది. 
తా : రాక్షసరాజుకదా, ఈ పుణ్యాత్ముని నియమం ఎంతవరకో చూతమని నేను పరీక్షించగా ఇతడు సత్యానికే కట్టుబడినాడు. 
నిర్మలమైన ఈతని ప్రవర్తనను నేనెంతో మెచ్చుకొంటున్నాను. 


విశే : వామనమూర్తిచేత ఇంతగా వాచ్యంగా మెప్పుపొందిన బలిచక్రవర్తి ధన్యుడు. 


278 శ్రీమహాభాగవతము 


క. సావర్ణిమనువు వేళను, దేవేంద్రుండగు నితండు దేవతలకు; దు 

ర్భావిత మగు నా చోటికి, రావించెద; నంతమీంద రక్షింతు దయన్‌. 664 
ప్రతి : సావర్ణిమనువు వేళను= సావర్డి అనే మనువు పాలించేటప్పుడు; ఇతండు= ఈ బలి; దేవతలకున్‌= సురలకు; 
దేవేంద్రుండు+అగును= ఇంద్రుడుగా ఉంటాడు; దుర్భావితమగు= భావించేందుకు శక్యంకాని; నాచోటికిన్‌= నేనున్నస్థలానికి; 
రావించెదన్‌= పిలిపిస్తాను; అంతమీందన్‌= అటుపిమ్మట; దయన్‌= కరుణతో; రక్షింతున్‌= కాపాడుతాను. 
తా : సావర్డి మనువుకాలంలో ఇతడు (బలి) దేవతలకు ప్రభువై దేవేంద్రుడవుతాడు. ఎవరూ భావించలేని దుర్లభమైన 
నాచోటికి నేనే పిలిపిస్తాను. దయతో రక్షిస్తాను. 


క. వ్యాధులు దప్పులు నొప్పులు, బాధలు చెడి విశ్వకర్మభావిత దనుజా 

రాధితసుతలాలయమున, నేధిత విభవమున నుండు నితం డందాంకన్‌”. 665 
ప్రతి ; వ్యాధులున్‌= రోగాలూ; దప్పులున్‌= దప్పికలు; నొప్పులున్‌= శమలూూ; బాధలున్‌= కష్టాలూ; చెడి= నశించి; 
విశ్వకర్మ= విశ్వకర్శచే; భావిత= భావింపబడి; దనుజ = రాక్షసులచే; ఆరాధిత= పూజింపబడుతున్న; సుతల+ఆలయమునన్‌= 
పాతాళాన; ఇతండు= ఈ బలి; అందాకన్‌= అంతపర్యంతము; (అనగా సావర్డి మనువు సమయం వరకూ); ఏధిత= 
వృద్ధిపొందిన; విభవమునన్‌= వైభవంతో; ఉండున్‌= నివసించి ఉంటాడు. 
తా : రోగాలు, దాహాలు, ఛథమలు, కష్టాలు మొదలయినవి లేకుండా విశ్వకర్మచే భావింపబడి రాక్షసులచే పూజింపబడుతున్న 
పాతాళలోకంలో అంతవరకు (సావర్ణిమనువుకాలం వచ్చేవరకు) బలి వైభవంగా ఉంటాడు. 


వ. అని పలికి బలిం జూచి భగవంతుం డిట్లనియె. 666 


ప్రతి : అని పలికి= అని చెప్పి బలిన్‌+చూచి= బలిచక్రవర్తిని తిలకించి; భగవంతుండు = శ్రీహరి; ఇట్లు+అనియెన్‌= ఈ 
విధంగా పలికినాడు. 
సీ, సేమంబు నీ కింద్రసేనమహారాజ! వెజవకు! మేలు నీ వితరణంబు 

వేలుపు లందుండి వేడుక పడుదురు; దుఃఖంబు లిడుమలు దుర్మరణము 

లాతురతలు నొప్పు లందుండువారికి నొందవు; సుతలమందుందు నీవు 

నీ పంపు సేయని నిర్ణరారాతుల నా చక్ర మేతెంచి నణకుచుండు 


ఆఅ. లోకపాలకులకు లోనుగా వక్కడ, నన్యు లెంతవార లచట?నిన్ను 
నెల్ల ప్రొద్దు వచ్చి యేను రక్షించెదం, గరుణతోడ నీకుం గానవత్తు. 667 


ప్రతి : ఇంద్రసేన మహారాజా= ఇంద్రసేనుడు అనే పేరుగల మహారాజా (బలిచక్రవర్తి మొదటిపేరు ఇంద్రసేనుడు. బలి 
అనేది పొరుషనామం); నీకు; సేమంబు= క్షేమమగుగాక; వెజవకు= భయపదకు; నీ వితరణంబు= నీ దాతృత్వం; మేలు= 
మెచ్చదగింది; వేలుపులు= దేవతలు; అందు+ఉండి= ఆ సుతలమందుండి; వేడుకపడుదురు= కుతూహలపదతారు; 
దుఃఖంబులు= విచారాలుు ఇడుమలు= కష్టాలు; దుర్మరణములు = చెడ్డచావులు; ఆతురతలు = తొట్రుపాటులు; నొప్పులు = 
బాధలు; అందుందువారికిన్‌= ఆ పాతాళమునందుండువారికి; పొందవు= చెందవు; సుతలమందుండునీవు= నీవు 


అష్టమస్మంధము 2/79 


పాతాళమునందుండుము; నీ పంపు+చేయని= నీ ఆనతి ననుసరింపని; నిర్ణర+అరాతులన్‌= దేవతల శత్రువులగు రాక్షఫులను; 
నా చక్రము ఏతెంచి= నా సుదర్శనచక్రము వచ్చి; నజకుచుండున్‌= ఖండిస్తుంటుంది; లోకపాలకులకున్‌= దిక్పతులకు 
కూడా; అక్కడ; లోనుగావు= లోపడవు; అచట = అక్కడ; అన్యులు +ఎంతవారలు= ఇతరులు ఎంతటివారు?; నిన్ను 
ఎల్లప్రొద్దువచ్చి= ఎల్లవేళలావచ్చి; ఏను= నేను; రక్షించెదన్‌= కాపాడుతాను; నీకున్‌= నీకు; కరుణతోడన్‌= దయతో; 
కానవత్తున్‌= ప్రత్యక్షమౌతుంటాను. 


తా ; ఇంద్రసేన మహారాజా! నీకు క్షేమం. భయపడకు. నీ దాతృత్వం మెచ్చదగింది. పాతాళంలో ఉండి దేవతలుకూడా 
సంతోషపడుతూ ఉంటారు. ఆ లోకంలోనివారికి దుఃఖాలూ, కష్టాలూ, బాధలూ, దుర్శరణాలూ ఉండవు. అలాంటి 
లోకంలో నీవు ఉండు. అక్కడ నీ మాట వినని వారిని నా చక్రం నరకుతుంది. అక్కడ దిక్పాలకులకు కూడా నీపై అధికారం 
ఉండదు. ఇక ఇతరులు ఏమి లెక్క? ఎల్లప్పుడూ నిన్ను నేను రక్షిస్తుంటాను. కనికరంతో నీకు కనిపిస్తుంటాను. 


క. దానవదైత్యుల సంగతిం, బూనిన నీ యసురభావమును డోవో మ 
ద్ధానమునందొలంగి పోవును, మానుగ సుతలమున నుండుమా మా యాజ్ఞన్‌. 668 


ప్రతి : దానవ= నిశాచరులయొక్క దైత్యుల= దితిసంతతియగు రాక్షసులయొక్క సంగతిన్‌= సాంగత్యంచే; పూనిన= 
వహించినట్టి, నీ యసురభావమును= నీ రాక్షసభావమును; తోడోన్‌= వెంటవెంటనే; మత్‌+ధ్యానమునన్‌= నన్ను 
ధ్యానించటంచేత; తొలంగిపోవును= తొలగిపోతుంది; మానుగన్‌= చక్కగా మా యాజ్ఞన్‌= నా ఆజ్ఞచే; సుతలమునన్‌= 
పాతాళమందు; ఉండుమా= ఉండవలసినది సుమా! 


తా : దానవదైత్యులవల్ల నీకు కలిగిన రాక్షసత్వం నన్ను ధ్యానించడంవల్ల తొలగిపోతుంది. మా ఆజ్ఞ ప్రకారంగా సుతలంలో 


సుఖంగా ఉందు. 


వ. అని యిట్లు పలుకుచున్న ముమ్మూర్తుల ముదుకవేల్పు తియ్యని నెయ్యంపుం బలుకుం జెజకు 
రసంపుసోనలు వీనుల తెరువులం జొచ్చి లోను బయలు నిండి ఆఅప్పల కప్పు దప్పం ద్రోచికొని కనుంగవ 
కొలంకుల నలుంగులు వెడలిన చందంబున సంతసంబునం గన్నీరు మున్నీరై పఖజవ, నురః ఫలకంబునం 
బులకంబులు కులకంబులయి తిలకంబు లొత్తం, గేలు మొగిద్చి నెక్కొన్న వేడుకం ద్రొక్కుడువడుచుం జిక్కని 
చిత్తంబునంజక్కని మాటల రక్కసులజేండిట్లనియె. 669 


ప్రతి : అని; ఇట్లు= ఈ రీతిగా పలుకుచున్న= మాట్లాడుతున్న మూడు +మూర్తుల= (త్రిమూర్యాత్మకుడగు; ముదుకవేల్పు= 
(ముదుసలి దైవముయొక్క పురాణ పురుషునియొక్క తియ్యని= మధురమయిన; నెయ్యంపున్‌ పలుకున్‌= ప్రియవాక్యం 
అనే; చెజకురసంపు= చెరకురసంయొక్క సోనలు= ధారలు; వీనుల తెరువులన్‌= శ్రుతి మార్గములందు (చెవులందు); 
చొచ్చి= ప్రవేశించి; లోనున్‌= లోపలను; బయలున్‌= బహిఃప్రదేశమును; నిండి= పూర్ణమయి; జప్పలకప్పున్‌= 
కనురెప్పలమూతను; తప్పన్‌= తొలగునట్సు; త్రోచికొని= త్రోచివేస్తూ కనుంగవ= రెండుకన్నులనున్నట్టి, కొలంకులన్‌= 
సరస్సులయందు; అలుంగులు= తూములు; వెడలిన చందంబునన్‌= బయలుదేరిన విధంగా; సంతసంబునన్‌= సంతోషంతో; 
కన్నీరు= కంటినీరు; మూడు+నీరు+ఐ= సముద్రమై పజవన్‌= ప్రవహించగా; ఉరస్‌+ఫలకంబునన్‌= పలకవంటి వక్షస్థలాన; 
పులకంబులు= రోమాంచములు (గగుర్పాటు) కులకంబులై= వరుసలై (ఫమూహమై); తిలకంబులు+ఒత్తన్‌= బొట్లువెట్టగా; 


280 శ్రీమహాభాగవతము 


కేలుమొగిడ్చి= హస్తాలు జోడించి; నెక్కొన్న= నెలకొనిన; వేడుకన్‌= వేద్మతో; శ్రొక్కుడు+పడుచున్‌= తొట్రుపాటు చెందుతూ; 
చిక్కని= చక్క్మనయిన; చిత్తంబునన్‌= మనస్సుతో; చక్క్మనిమాటలన్‌= మంచి పలుకులతో; రక్కసులటేడు= రాక్షసరాజు; 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తా :; ఈ విధంగా భగవానుడు పలికిన మధురవాక్కులు బలిచక్రవర్తి చెవులలో చెరకురసపు జల్లులవలె ప్రవేశించినాయి. 
సంతోషబాష్పాలు కనురెప్పలను తొలగత్రోసుకుంటూ కాలువలుగా పారివెలువడినవి. వక్షస్ఫలమంతా పులకాంకురాలతో 
నిండిపోయింది. అప్పుడు బలిచక్రవర్తి మిక్కిలి వేడుకతో చేతులు జోడించినాడు. స్థిరమైన చిత్తంతో మెల్లగా ఇలా అన్నాడు. 


ఉ ఎన్నడు లోకపాలకుల నీ కృపంజూడని నీవు నేండయున 
న్నున్నతుంజేసి నా బ్రదుకు నోజయు నానతి యిచ్చి కాచి; తీ 
మన్నన లీ దయారసము మాటల పెద్దణీకంబుం జాలదే? 
పన్నగతల్ప! నిన్నెజింగి పట్టిన నాపద గల్గనేర్చునే? 670 


ప్రతి : పన్నగతల్ప= ఓ పన్నగశాయీ!; ఎన్నడున్‌= ఎప్పుడును; లోకపాలకులన్‌= దికృతులనుకూడా; ఈకృపన్‌= ఇట్టిదయతో; 
చూడని= కనుగొననట్టి; నీవు; నెండు= ఇప్పుడు; నన్‌= నన్ను ఉన్నతున్‌+చేసి= గొప్పవానిగా చేసి; నా బ్రదుకు=నా 
జీవనముయొక్క ఓజయున్‌= విధమును; ఆనతియిచ్చి = తెలిపి; కాచితి= రక్షించితివి ఈ మన్ననలు= ఈ గౌరవాలు; ఈ 
దయారసము= ఈ కరుణారసము; మాటల పెద్దజికంబున్‌= మాటలయొక్క గొప్పతనము; చాలవే= చాలవా? నిన్ను 
ఎలింగి= తెలిసికొని; పట్టినన్‌= ఆ(థశయించినయెడల,; ఆపదగల్గనేర్చునే= విపత్తుకలుగునా (కలుగదు -అని) 


తా :; ఓ పన్నగరాజతల్పా! నీవు దికృతులనుకూడా ఏనాడూ ఇంతటి దయతో చూడలేదు. ఈనాడు నన్ను గొప్పవానిని చేసి 
నా బ్రతుకుతెరువును చూపి రక్షించినావు. ఈ గౌరవం, ఈ దయ, ఈ మాటలగొప్పతనం నాకు చాలు! నిన్ను తెలుసుకొని 
ఆశ్రయించిన వారికి ఎప్పుడూ ఆపదలు కలుగవు. 


వ. అని పలికి హరికి నమస్కరించి, బ్రహ్మకుం బ్రణామంబు సేసి, యిందుధరునకు వందనం బాచరించి, 
బంధవిముక్తుందై తన వారలతోం జేరికొని బలి సుతలంబునకుం జనియె; నంత హరి కృపావశంబునం 
గృతార్జుందై కులోద్దారకుండయిన మనుమనిం గని సంతోషించి ప్రహ్ణాదుండు భగవంతున కిట్లనియె. 671 


ప్రతి : అనిపలికి= అట్లు చెప్పి; హరికి నమస్మరించి= శ్రీహరికి వందనంచేసి; బ్రహ్మకున్‌= బ్రహ్మ దేవునికి; ప్రణామంబు+చేసి= 
రెందుచేతులు జోడించి; ఇందుధరునకున్‌= ఈశ్వరునకు; వందనంబు+ఆచరించి= నమస్మారం చేసి బంధవిముక్తుందడై= 
బంధమునుండి విడుదలఅయి; తనవారితోన్‌= తన బంధుమిత్రాదులతో; చేరుకొని= కలిసికొని; బలి= బలిచక్రవర్తి; 
సుతలంబునకున్‌= పాతాళలోకానికి; చనియెన్‌= వెళ్ళెను) అంతన్‌= ఆ పిమ్మట; హరికృపావశంబునన్‌= విష్ణదయచే; 
కృతార్థుందై= ధన్యుడై, కుల+ఉద్ధారకుండయిన= కులమును ఉద్ధరించునట్టివాడయిన; మనుమనిన్‌+కని= పౌత్రునిచూచి; 
సంతోషించి= ఆనందించి; ప్రహ్హాదుండు; భగవంతునకు +ఇట్లనియెన్‌= హరితో ఈ విధంగా పలికినాడు. 

తా : అలా పలికి బలిచక్రవర్తి విష్ణుమూర్తికీ విధాతకూ శివునికీ నమస్మరించినాడు. బంధవిముక్తుడై తనవారితో చేరి 


పాతాళానికి వెళ్లినాడు. విష్ణుదేవుని కృపతో కులాన్ని సముద్ధరించిన మనుమడగు బలిని చూచి ప్రహ్లాదుడు సంతోషించి 
భగవంతునితో ఇలా అన్నాడు. 


అష్టమస్మంధము 281 


బ్ర 


చతురాననుండు నీ ప్రసాదంబు గానండు; శర్వుండీ లక్ష్మల జాడంబొందం, 
దడన్యుల కెక్కడి? దసురులకును మాకు బ్రహ్మాదిపూజితపదుండ వయిన 
దుర్లభుండవు నీవు దుర్గపాలుండ వైతి; పద్మజాదులు భవత్పాదపద్మ 
మకరంద సేవనమహిమ నైశ్వర్యంబు లందిరి కాక మే మల్చ్పమతుల 


తే. మధిక దుర్యోనులము కుత్సితాత్మకులము, న్స్‌ కృపాదృష్టిమార్గంబు నెలవు సేర 
నేమి తప మాచరించితి మెన్నంగలమె?, మమ్ముంగాచుట చిత్రంబు మంగళాత్మ! 672 


ప్రతి : చతురాననుందున్‌= బ్రహ్మదేవుడు కూడా; ఈ ్రసాదంబున్‌= ఈ అనుగ్రహమును; కానండు= పొందడు; 
శర్వుండు= ఈశ్వరుడు; ఈ లక్ష్ములజాడన్‌= ఈ సిరులచందమును; పొందండు= పొందలేదు; అన్యులకు= ఇతరులకు; 
ఎక్కడిది= ఎక్కడకలదు?; అసురులకును= రాక్షస్రులకును; మాకున్‌= మాకును; బ్రహ్మ+ఆది= బ్రహ్మమొదలయినవారిచే; 
పూజిత= పూజించబడిన; పదుండవు= పాదములు కలవాడవు; అయిననీవు= అయినట్టినీవు; దుర్లభుండవు= లభించనివాడవు; 
దుర్గపాలుండవు = పాతాళదుర్గమును పాలించువాడవు; అయితివి= కాగలిగితివి పద్మజ+ఆదులు= పద్మమునందు పుట్టిన 
బ్రహ్మ మొదలయినవారు; భవత్‌ +పాదపద్మ= నీ పాదపద్మాలు మకరంద= తేనెను; సేవన = ఆస్వాదించుటవలన కలిగిన; 
మహిమన్‌= మహత్వముచే; ఐశ్వర్యంబులు = భోగములు; అందిరి= పొందిరి; కాక= కానీ; మేము; అల్పమతులము= 
తక్కువబుద్ధికలవారము; అధిక= విస్తారమయిన; దుర్యోనులము= పాడు జన్మలు కలవారము; కుత్సితాత్మకులము = 
కపటచిత్తులము; నీ కృపాదృష్టి మార్గంబునెలవున్‌= నీ దయాదృ్భష్టి పథమును; చేరన్‌= చేరుటకు; ఏమి తపమాచరించితిమి= 
ఎట్టి తపస్సుచేసితిమో!; ఎన్నంగలమె? = ఎన్నతరమా?; మంగళ+ఆత్మ!= శుభప్రదమయిన మనస్స్ఫుకలవాడా!; మమ్మున్‌= 
మమ్ములను; కాచుట= కాపాడుట; చిత్రంబు= ఆశ్చర్యము. 

తా :; ఓ మంగళాకారా! బ్రహ్మదేవుడుకూడా నీ అనుగ్రహాన్ని ఇంతగా పొందలేడు. ఈశ్వరుడు కూడా ఇంత ఆదరాభిమానాలను 
పొందలేడు. ఇంక ఇతరులెంత? బ్రహ్మాదులచేత నీవు అర్చించబడినావు. నీ దరి చేరటం దుర్లభం. అలాంటినీవు రాక్షసులకు 
దుర్గరక్షకుడ వైనావు. బ్రహ్మమొదలయినవారు నీ పాదపద్మమకరందాన్ని సేవించటంచే కలిగిన మహిమవలన 
ఐశ్వర్యవంతులయినారు. మేము అల్పులము, పాడుజన్మలు కలవారము, కపట చిత్తులము. నీ దయను పొందటానికి 
మేము ఎట్టి తపస్సు చేసినామో! మమ్ములను నీవు రక్షించటం చిత్రం. 


వ. అదియునుంగాక. 678 
ప్రతి :; అదియునున్‌+కాక= అంతే కాక. 


ఆఅ. సర్వగతుండ వయ్యు సమదర్శనుండ వయ్యు, నాకట విషమవృత్తి నుండు దరయ 
నిచ్చ లేనివారి కీవు భక్తులు గోరు, తలంపు లిత్తు కల్పతరువుమాడ్మి 674 


ప్రతి : సర్వగతుండవు= అన్ని గతులు కలవాడవు; అయ్యున్‌= అయి ఉండికూడా; సమదర్శనుండవు = అన్నింటిని సమానముగా 
చూచువాడవును; అయ్యున్‌= అయి ఉండీ; ఒకటన్‌= ఒక విషయమందు; విషమవృత్తిన్‌= అసమ వర్తనంతో; ఉండుదు= 
ఉంటావు; అరయన్‌= చూడగా; ఇచ్చలేనివారికి= కోరికలేనట్టివారికి; ఈవు= ఇవ్వవు; కల్పతరువుమాడ్మిన్‌= కల్పవృక్షం 
వలె; భక్తులు +కోరు= భక్తులు కోరే; తలంపులు +ఇత్తు= కోర్కులు నెరవేర్తువు. 


282 శ్రీమహాభాగవతము 


తా: నీవు అన్నింటియందూ ఉంటావు. అందరినీ సమానంగా చూస్తావు. అయినా కూడా నీవు ఒక విషయంలో 
విషమంగా ఉంటావు. భక్తిలేనివారి కోరికలు తీర్చవు. కల్చ్పవృక్షంలా భక్తుల కోర్కెలు తీర్చుతావు. 


వ. అని విన్నవించుచున్న ప్రహ్హాదుంజూచి, పరమపురుషుం డిట్లనియె. 675 


ప్రతి : అని; విన్నవించుచున్న= పలుకుచున్ను ప్రహ్లాదున్‌+చూచి= ప్రహ్లాదుని కని; పరమపురుషుండు= పురుషోత్తముడగు 
హరి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పినాడు. 


తా : ఈ విధంగా మనవి చేస్తున్న ప్రహ్లాదునితో పరమాత్ముడు ఇలా అన్నాడు. 


తే. వత్స! ప్రహ్లాద! మేలు నీ వారి నీవు, సొరిది మనుమనిందోడ్కొని సుతలమునకుం 
బయనమై పొమ్ము నే గదాపాణి నగుచుం, జేరి రక్షింతు దురితంబు సెంద దచట. 676 


ప్రతి : వత్స= కుమారా!) ప్రహ్లాద; మేలు= మంచిది; నీవు; సొరిదిన్‌= క్రమంగా; నీవారిని= నీకు సంబంధించినవారిని; 
మనుమనిన్‌= మనుమడగు బలిని; తోడ్మొని= వెంటబెట్టుకొని సుతలమునకున్‌= పాతాళానికి పయనమైపొమ్ము= ప్రయాణమై 
వెళ్ళుము; నేన్‌= నేను; గదాపాణిని+అగుచున్‌= గదను చేతధరించినవాడనై; చేరి= సమీపించి; రక్షింతున్‌= కాపాడుతాను; 
అచటన్‌= అక్కడ; దురితంబు= పాపం; చెందదు= (మిమ్ము) పొందదు. 


తా : కుమారా! ప్రహ్లాదా! మంచిది. నీ చుట్టాలూ నీవూ బలిని వెంటపెట్టుకొని పాతాళానికి వెళ్లు. నేను గదాధరుడనై 
సమీపించి మిమ్ములను కాపాడుతాను. అక్కడ మీకు ఏ పాపమూ అంటదు. 


వ. అని యిట్లు నియమించినం బరమేశ్వరునకు నమస్కరించి వలగొని కరకమల పుటఘటిత నిటల 
తటుందై, వీడ్కొని బలిం దోడ్కొని సకల సురయూథంబునుం దానునొక్క మహాబిలద్వారంబు సొచ్చి 
ప్రహ్షాదుండు సుతలలోకంబునకుం జనియె; నంత బ్రహ్మవాదులయిన యాజకుల సభామధ్యంబునం గూర్చున్న 
శుక్రునింజూచి నారాయణుం డిట్లనియె. 677 


ప్రతి : అని; ఇట్లు= ఈ విధంగా; నియమించినన్‌= ఏర్పాటుచేయగా; పరమేశ్వరునకు= భగవంతునకు; నమస్మరించి= 
నమస్మారం చేసి వలగొని= ప్రదక్షిణముచేసి; కరకమలపుట= హస్తపద్మములచ్చే; ఘటిత= కూర్చబడిన; నిటలతటుండై= 
ఫాలతలముగలవాదై; వీడ్మొని= సెలవుతీసుకొని; బలిన్‌+తోడ్కొని= బలిచక్రవర్తిని వెంటపెట్టుకొని, సకల+అసుర 
యూథంబునున్‌= ఎల్ల రాక్షస సముదాయం; తానును; ఒక్కమహాబిలద్వారంబున్‌= ఒకగొప్ప భూబిలముఖమును; చొచ్చి= 
ప్రవేశించి; ప్రహ్లాదుండు; సుతలలోకంబునకున్‌= పాతాళలోకానికి; చనియెన్‌= వెళ్లెను: అంతన్‌= ఆ పిమ్మట; 
బ్రహ్మవాదులయిన = బ్రహృవేత్తలై ఒప్పు; యాజకుల = బుత్విక్కుల; సభామధ్యంబునన్‌= సంఘమునడుమ; కూర్చున్న= 
కూర్చుండి ఉన్న శుక్రున్‌+చూచి= శుక్రాచార్యుని కనుగొని నారాయణుండు= భగవంతుడు; ఇట్లు+అనియెన్‌= ఈ 
విధంగా పలికినాదడు. 

తా : ఈ విధంగా ఆనతిచ్చిన పరమాత్మునికి ప్రహ్లాదుడు మొక్కి ప్రదక్షిణం చేసినాడు. నొసటిపై చేతులు జోడించి సెలవు 
తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన బలినీ రాక్షససమూహాన్నీ వెంట పెట్టుకొని ఒక గొప్ప గుహాద్వారంగుండా పాతాళలోకానికి 
చేరినాడు. అటుపిమ్మట మహావిష్ణువు బ్రహ్మవేత్తలయిన బుత్విజులనడుమ సభలో కూర్చున్న శుక్రుని చూచి ఇలా అన్నాడు. 


అష్టమస్మంధము 283 


ఆ. “ఏమి గొజంత వడియె నీ బలి జన్నంబు, విస్తరింపు కడమ విప్రవర్య! 
విషమ మయిన కర్మ విసరంబు బ్రాహ్మణ, జనులు సూచినంత సమతం బొందు” 678 


ప్రతి : విప్రవర్య= బ్రాహ్మణ (శ్రేష్టుడా!; ఈ బలి జన్నంబు= ఈ బలినిర్వహించిన యజ్ఞం; ఏమి కొజంతన్‌+పడియెన్‌= 
ఏమి తక్కువయ్యెనో?; కడమ= మిగిలినదానిని; విస్తరింపు= నెరవేర్పుము; విషముము+అయిన= వ్యత్యస్తమయిన; 
కర్మవిసరంబు= కర్మసముదాయం; బ్రాహ్మణజనులు = విప్రులు; చూచినంతన్‌= చూచినతోదడనే; సమతన్‌= సమత్వాన్ని 
పొందున్‌= పొందుతుంది. 


తా : శుక్రాచార్యవర్యా! బలిచక్రవర్తి యాగానికి లోపమెమీ రాలేదుకదా! ఈ యజ్ఞంలో మిగిలిన కార్యాన్ని నీవు నెరవేర్చు. 
ఆగిపోయిన యజ్ఞకార్యాలు విప్రులు చూచినంతనే సఫలమౌతాయి. 


వ. అనిన శుక్రుం డిట్లనియె. 6/9 
ప్రతి : అనినన్‌= అని పల్మగా శుక్రుండు= శుక్రాచార్యుడు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా పలికినాడు. 


స్ప అభఖీలకర్మంబుల కధినాథుందవు నీవ; యజ్జేశుందవు నీవు యజ్ఞపురుష! 
ప్రత్యక్షమున నీవు పరితుష్టి నొందినం గడ మేల కల్గునేకర్మములకు? 
ధనదేశకాలార్హతంత్రమంత్రంబులం గొజంతలు నిన్నుం బేర్కొనిన మాను; 
నయినంగావింతు నీ యానతి; భవదాజ్ఞ మెలంగుట జనులకు మేలు గాదె? 


తే. యింతకంటెను శుభము నా కెచటం గలుగు, ననుచు హరిపంపు శిరమున నావమించి 
కావ్యుండసురేంద్రుజన్నంబు కడమందీర్చె, మునులు విప్రులు సాహాయ్యమునంజరింప. 680 


ప్రతి : అఖీలకర్మంబులకు = సమస్తకర్మలకు; అధినాథుండవు= అధిపతివి; నీవ= నీవే; యజ్ఞపురుష= ఓ యజ్ఞపురుషుడా!; 
యజ్జేశుండవు= యజ్ఞానికి అధిపతివి; నీవ= నీవే; ప్రత్యక్షమునన్‌= సాక్షాత్మారంతో; నీవు; పరితుష్టిన్‌= నిండుతృప్తిని; 
ఒందినన్‌= పొందినట్లయితే; కర్మములకు= యజ్ఞకార్యాలకు; కడమ = లోపం; ఏలకలుగు= ఎలా కలుగుతుంది? (కలుగదు 
అని); ధన = ద్రవ్యానికి; దేశ= దేశానికి; కాల= కాలానికి; ఆర్హ్హై తగిన; తంత్రమంత్రంబులన్‌= తంత్రమంత్రాలయందు; 
కొజంతలు = లోపాలు; నిన్నున్‌+పేర్కొనినన్‌= నిన్ను ధ్యానించిన ఎడల; మానున్‌= పోవును; అయినన్‌= అయినప్పటికిని; 
నీ యానతిన్‌= నీ యాజ్ఞను; కావింతున్‌= చేస్తాను; భవత్‌ +ఆజ్ఞన్‌= న్స్‌ ఆనతిచొప్పున; మెలంగుట= ప్రవర్తించడం; 
జనులకున్‌= ప్రజలకు; మేలుకాదె= మంచిదికాదా?; ఇంతకంటెను= నీవు చెప్పిన పనిని నెరవేర్చుటకంటిె; శుభము= 
మంగళము; నాకు+ఎచటన్‌+కలుగున్‌= నాకు ఎక్కడ కలుగుతుంది; అనుచున్‌; హరిపంపున్‌= విష్ణుమూర్తి ఆజ్ఞను; 
శిరమునన్‌= తలయందు; ఆవహించి= తాలిచి; కావ్యుండు= శుక్రుడు; అసురేంద్రు= బలిచక్రవర్తియొక్క జన్నంబు= 
యజ్ఞముయొక్క కడమన్‌= మిగిలిన భాగాన్ని మునులు= బుషులు; విప్రలు= బ్రాహ్మణులు; సాహాయ్యమునన్‌= 
సహాయంతో; చరింపన్‌= ఉండగా; తీర్చెన్‌= నెరవేర్చినాడు. 


తా: “అన్ని కర్మలకు నీవే అధిపతివి. యజ్ఞాలకు నీవే అధిపతివి. నీవు స్వయంగా వచ్చి సంతుష్టిపొందితే ఏ కొరతకూడా 
ఉండదు. నిన్ను తలచినట్లయితే ధన, దేశ, కాల, మంత్ర, తంత్రాలకు కలిగిన దోషాలు తొలగిపోతాయి. నీ ఆనతి 


284 శ్రీమహాభాగవతము 


ప్రకారమె చేస్తాను. నీ ఆజ్ఞ ప్రకారం నడవటం జనాలకు మంచిదికదా! ఇంతకన్నా నాకు భాగ్యమేముంది?” అని పలికి 
శుక్రుడు విష్ణుమూర్తి ఆజ్ఞను తలదాల్చి బలిచక్రవర్తి యాగాన్ని పూర్తిచేసినాడు. ఆయనకు మునులు విప్రలు తోద్పడినారు. 


వ. ఇ వ్విధంబున వామనుండయి హరి బలినడిగి, మహిం బరిగ్రహించి, తనకు నగ్రజుండగు 
నమరేంద్రునకుం ద్రిదివంబు సదయుండయి యొసంగె; నత్తథి దక్షభృగుప్రముఖ ప్రజాపతులును, 
భవుండును, గుమారుందును, దేవర్షి పితృగణంబులును, రాజులును, దానును గూడికొని చతురాననుండు 
గశ్యపునకు నదితికి సంతోషంబుగా లోకంబులకు లోకపాలురకు *'వామనుండు వల్లభుంిడని నియమించి 
యంత ధర్శ్మంబునకు యశంబునకు లక్ష్మికి శుభంబులకు దేవతలకు వేదంబులకు స్వర్గాపవర్గంబులకు 
'నుపేంద్రుండు ప్రధానుం” డని సంకల్పించె; నా సమయంబున. 681 


ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; హరి= విష్ణువు) వామనుండు+అయి= వామనమూర్తియై; బలిన్‌+అడిగి = 
బలిచక్రవర్తిని యాచించి; మహిన్‌= భూమిని; పరిగ్రహించి= తీసికొని; తనకున్‌= తనకు; అగ్రజుండగు = అన్నయగు; 
అమర+ఇంద్రునకున్‌= సురపతికి; త్రిదివంబున్‌= స్వర్గాన్ని సదయుండయి= దయతోకూడినవాడయి; ఒసంగెన్‌= ఇచ్చినాడు; 
ఆ+తటథిన్‌= ఆ సమయమందు; దక్షభృగు ప్రముఖ= దక్షుడు భృగువు మొదలయిన; ప్రజాపతులును= బ్రహ్మలును; 
భవుండును= ఈశ్వరుడును; కుమారుండును= కుమారస్వామియు; దేవర్షి= దేవ మునులును; పితృగణంబులును= పితృదేవతా 
సమూహాలును; రాజులును= నృపాలురును; తానును; కూడికొని= చేరుకొని; చతుర+ఆననుందు= బ్రహ్మ కశ్యపునకున్‌= 
కశ్యపప్రజాపతికిని; అదితికిన్‌= అదితికిని; సంతోషంబుగాన్‌= సంతసమగునట్లు; లోకంబులకున్‌= సర్వప్రపంచాలకు; 
లోకపాలురకున్‌= దికృతులకును; వామనుండు= వామనమూర్తి వల్లభుండు+ఆని= ప్రభువని; నియమించి= ఏర్పరచి; 
అంత= ఆ తర్వాత; ధర్మంబునకున్‌= ధర్మానికీ; యశంబునకున్‌= కీర్తిక; లక్ష్మికిన్‌్‌ శుభంబులకున్‌; దేవతలకున్‌= వేల్పులకు; 
వేదంబులకున్‌; స్వర్ణ+అపవర్గంబులకున్‌= స్వర్ణమోక్షాలకు; ఉప+ఇంద్రుండు= వామనుడు; ప్రధానుండని= ముఖ్యుదని; 
సంకల్పించెన్‌= నిశ్చయించెను; ఆ సమయంబునన్‌= అట్టివేళ. 

తా : ఆ విధంగా విష్ణుమూర్తి వామనమూర్తియై బలిచక్రవర్తి దగ్గర భూదానం [గగ్రహించినాడు. ఆయన తన అన్నయైన 
ఇంద్రునికి దయతో స్వర్ణలోకాన్ని ఇచ్చినాడు. బ్రహ్మదేవుడు ఆ సమయంలో దక్షుడు భృగువు మొదలయిన ప్రజాపతులతో 
శివునితో కుమారస్వామితో నారదునితో పితృదేవతలతో నృపాలురతో కలుసుకున్నాడు. కశ్యపునికి అదితికీ ఆనందం 
కలిగేవిధంగా లోకాలకూ దిక్పతులకు 'వామనుడు ప్రభువు అని కట్టడి చేసినాడు. అంతేకాక ధర్మానికీ, కీర్తిక, సంపదలకు, 
శుభాలకు, దేవతలకు, స్వర్గానికి, మోక్షానికి “వామనుడే అధికారి అని నిర్ణయించినాడు. 


క. కమలజుండు లోకపాలురు, నమరేంద్రునింగూడి దేవయానంబున న 

య్యమరావతికిని వామను, నమరంగొనిపోయి రంత నటమీంద నృపా! 682 
ప్రతి : నృపా= రాజా! కమలజుండు= బ్రహ్మ లోకపాలురున్‌= దిక్పాలురును; అమరేంద్రునిన్‌+కూడి= ఇంద్రునితో 
కలిసి; దేవయానంబునన్‌= విమానం మీద; ఆ+అమరావతికిని= ఆ స్వర్గానికి; వామనున్‌= వామనమూర్తిని; అంతన్‌= 
అంతట; అమరన్‌= ఒప్పునట్లుగా కొనిపోయిరి= తీసుకొనివెళల్లిరి అటమీందన్‌= అటు తర్వాత... 
తా: పరీక్షిన్మహారాజా! బ్రహ్మ దిక్పాలకులు, దేవేంద్రుడూ విమానం మీద వామనుని అమరావతికి తీసుకొని వెళ్ళినారు. 
ఆ తర్వాత 


అష్టమస్మంధము 285 


ఆ. బల్లిదంపుందోడు ప్రాపున నింద్రుని, కింద్రపదము సేరు టిట్లు గలిగెం; 

దనకు నాధ్యుందైన తమ్ముండు గలిగినం, గోర్కు లన్న కేల కొజంత నొందు? 683 
ప్రతి : బల్లిదంపున్‌= బలవంతుడయినవాని; తోడుప్రాపునన్‌= సహాయం కల్గుటవల్లు ఇంద్రునికిన్‌= సురపతికి, ఇంద్రపదము= 
ఇంద్రపదవి; ఇట్లు= ఈ విధంగా; చేరుటకలిగెన్‌= సంప్రాప్త్రమయ్యెను; తనకున్‌= తనకు (అన్నకు); ఆధ్యుండు +అయిన = 
సమర్భ్థుడయిన; తమ్ముండు +కలిగినన్‌= సోదరుడు ఉంటే; అన్నకున్‌= అన్నకు; కోర్కులు = కోరికలు; ఏల 
కొజంతనాందున్‌= ఎందుకు తక్కువౌతాయి (తక్కువ కావు అని). 


తా ; బలవంతుదడయిన తోడబుట్టినవాని సహాయంతో ఈ విధంగా ఇంద్రునికి ఇంద్రపదము లభించింది. సమర్థుడయిన 
తమ్ముడుగల అన్నకు కోర్కెలు ఎందుకు కొరతపదతాయి? (ఏదవు). 


క. పాలడుగండు మేలడుగం, డేలండు భిక్షించి యన్న కిచ్చెంద్రిజగముల్‌ 
వేలుపులతల్లి కడపటి, చూలుం బోలంగం గలరె సొాలయని తమ్ముల్‌. 684 


ప్రతి : పాలు= భాగము; అడుగండు= ఇమ్మనడు; మేలు+అడుగండు= మంచిచేయుమనీ అడుగడు; ఏలండు= పరిపాలించడు; 
త్రిజగముల్‌= ముల్లోకాలూ; ఖిక్షించి= యాచనచెసి; అన్నకు +ఇచ్చెన్‌= అగ్రజునికి ఒసగినాడు; వేలుపులతల్లి = 
దేవతలమాతయగు అదితియొక్క కడపటిచూలున్‌= కడగొట్టుబిడ్డను; పోలంగన్‌= సరివచ్చుటకు; సొలయని తమ్ముల్‌= 
(అన్నకోసం) వెనుదీయని తమ్ములు; కలరె= ఉన్నారా? (లేరు అని). 


తా : భాగం ఇమ్మనడు, మంచిచేయమనడు, పరిపాలించడు, ముల్లోకాలను యాచనవల్ల స్వీకరించి అన్నయగు ఇంద్రునకు 
ఇచ్చినాడు. వేలుపులతల్లిఅయిన అదితి చిన్నకొడుకు వామనునివంటి తమ్ముడు ఫ్ర అన్నలకు ఉన్నాడు? (వామనునికి 
సాటియైన తమ్ముడు లేడు) 


ఆ. కడుపు బదరగాంగం గొడుకులంగనుకంటెం, దల్లికొకండె చాలు బల్లిదుండు; 

ద్రిదశగణముంగన్న యదితి కానుపు దీర్చి, జిన్ని మేటివడుగుంగన్న యట్లు. 685 
ప్రతి : కడుపు= గర్భము; బదరగాంగన్‌= బ్రద్దలగునట్లు; కొడుకులన్‌= పలువురు కుమారులను; కనుకంటెన్‌= కనుటకన్నా 
తల్లికి= జననికి; బల్లిదుండు= బలవంతుడు; ఒకందడెచాలున్‌= ఒక్కడే చాలును; బ్రిదశగణమున్‌ = దేవతాసమూహాన్నిి 
కన్న= ప్రసవించిన; అదితి కానుపుదీర్చి= అదితి గర్భం ధరించి; చిన్ని= చిన్నవాడును; మేటి= గొప్పవాడును అగు; 
వడుగున్‌= బ్రహ్మచారిని; కన్న+అట్లు= ప్రసవించినట్లు (ఒక్కడే చాలును అని) 
తా : కడుపు బ్రద్దలయ్యేటట్లు చాలామంది కొడుకులను కనటం కంటె, దేవతా సమూహాన్ని కన్న అదితి ఘనుడగు వామన 
వటుని కన్నట్లు తల్లికి బలవంతుడైన ఒక కొడుకు చాలు. 


వ. ఇట్లు దేవేంద్రుండు వామన భుజపాలితం బగు త్రిభువన సామ్రాజ్య విభవంబు మరల నంగీకరించె; 
నప్పుడు బ్రహ్మయు, శర్వుండును, గుమారుందడును, భృగుప్రముఖులయిన మునులును, బితృదేవతలును, 
దక్షాదిప్రజాపతులును, సిద్ధులును, వైమానికులును మజియుం దక్కినవారలును, బరమాద్భుతంబైన విష్ణుని 


286 శ్రీమహాభాగవతము 


సుమహాకర్మంబులకు నాశ్చర్యంబు నొందుచుం, ప్రశంసించుచు, నాడుచుం, బాడుచుం, దమతమ 
నివాసంబులకుం జని; రని చెప్పి శుకుం డిట్లనియె. 686 


ప్రతి : ఇట్లు= ఈ ప్రకారంగా; దేవేంద్రుందు= అమరవల్లభుడు; వామన= వామనమూర్తియొక్క భుజ= బాహువులచే; 
పాలితంబు +అగు= పరిపాలించబడునట్టి త్రిభువన = ముల్లోకాలయొక్క సామ్రాజ్య= ప్రభుత్వమునందయిన; విభవంబున్‌= 
వైభవాన్ని మరలన్‌= తిరుగా; అంగీకరించెన్‌= కైకొనెను; అప్పుడు= ఆ సమయాన; బ్రహ్మయు= బ్రహ్మదేవుడును; 
శర్వుండును= ఈశ్వరుడును; కుమారుండును= కుమారస్వామియును; భృగుప్రముఖులయిన = భృగువుమొదలయిన,; 
మునులును= బుషులును; పితృదేవతలును; దక్షాది= దక్షుడు మొదలయిన; ప్రజాపతులును = 'బ్రహ్మలును; సిద్దులును; 
వైమానికులును= ఖేచరులునుు మజియున్‌ +తక్కిన వారలును= ఇంకను మిగిలినవారును; పరమ+అద్భుతంబు+ఐన = 
ఎంతో ఆశ్చర్యం కలిగించే; విష్ణుని= శ్రీహరియొక్క సుమహాకర్మ్శంబులకున్‌= మంచి గొప్పకార్యాలకు; ఆశ్చర్యంబు+ఒందుచున్‌= 
అబ్బురపాటునుపొందుచు; ప్రశంసించుచున్‌= మెచ్చుచు; ఆడుచున్‌= నర్తనముచేస్తూ; పాడుచున్‌= కీర్తిస్తూ; తమతమ = 
తమయొక్క నివాసంబులకున్‌= ఉనికిపట్లకు; చనిరి+అనిచెప్పి= వెళ్లిరని పలికి శుకుండు= శుకమహర్షి ఇట్లు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తా : ఈ విధంగా వామనమూర్తి సంపాదించి ఇచ్చిన త్రిలోకసామ్రాజ్యసంపదను దేవేంద్రుడు తిరిగి తీసుకున్నాడు. ఆ 
తర్వాత బ్రహ్మ, శివుడు, కుమారుడు, భృగువూ మొదలయిన మునులు, పితృదేవతలు, దక్షుడు మొదలయిన ప్రజాపతులు, 
సిద్ధులు, కశోచరులు, ఇంకా తక్మినవారు ఆశ్చర్యం కలిగించే విష్ణుమూర్తి లీలావిలాసాలకు అబ్బురపడుతూ పొగడుతూ 
ఆడుతూ, పాడుతూ తమ తమ నివాసాలకు వెళ్లినారు - అని శుకుడు ఇలా అన్నాడు. 


తే. మనుజనాథ! త్రివిక్రము మహిమ కొలంది, యెజుంగందర్శింప లెక్కింప నెవ్వండోపుం? 
గుంభినీరేణుకణములు గుజుతుపెట్టు, వాండు నేరండు దక్కినవారి వశమె? 687 


ప్రతి : మనుజనాథ = పరీక్షిన్మహారాజా!; త్రివిక్రము= (త్రి= మూడు; విక్రమ= అడుగులపెట్టిన) హరియొక్క మహిమ 
కొలంది= మహత్వముయొక్కహద్దు; ఎజుంగన్‌= తెలిసికొనుటకు; తర్మింపన్‌= ఇట్టిదని నిర్ధారణచేయుటకు; లెక్కింపన్‌= 
గణించుటకు; ఎవ్వండు+ఓపున్‌= ఎవడు సమర్హుడు; కుంఖినీ= భూమియొక్క రేణుకణములు= పరాగలేశములు; 
గుజుతు పెట్టువాండు= లెక్కించేవాడు కూడా; నేరండు= సమర్థుడుకాడు; తక్కినవారి వశమె? = ఇతరుల సాధ్యమగునా? 


తా : రాజా! త్రివిక్రముని మహిమయొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటానికిగాని అది ఇలాంటిదని చెప్పటానికికాని ఎవ్వరికీ 
శక్యంకాదు. భూపరాగ లేశాలను లెక్కపెట్టేవాడు కూడా తెలుసుకొనలేడంటే ఇక ఇతరులకు తరమవుతుందా? (కాదు అని) 


క. అద్భుతవర్తనుండగు హరి, సద్భావితమైన విమలచరితము విను వాం 

డుద్భటవిక్రముండై తుది, నుద్భాసితలీలంబొందు నుత్తమగతులన్‌. 688 
ప్రతి : అద్భుతవర్తనుండు +అగు= ఆశ్చర్యకరమైన ప్రవర్తనముకల; హరి= విష్ణుమూర్తియొక్క సద్భావితమైన = సత్పురుషులచే 
కొనియాదబడిన; విమల= నిర్మలమయిన; చరితము= చరిత్ర; వినువాండు= ఆలించువాడు; ఉద్భట= ఘనమయిన; 
విక్రముండు+ఐ= పరాక్రమముకలవాడై; తుదిన్‌= అంతమున; ఉద్భాసితలీలన్‌= మిక్కిలి ప్రకాశించునట్టి విలాసముతో; 
ఉత్తమగతులన్‌= సుగతులను (పుణ్యలోకములను); పొందున్‌= పొందుతాడు. 


అష్టమస్మంధము 28/ 


తా : అద్భుతమైన లీలలతోకూడి, విష్ణుమూర్తిని గురించి తెలిపే ఈ పుణ్యచరిత్రను వినేవాడు ఘనమైన పరాక్రమం కలవాడై 
చివరకు ప్రకాశించే విలాసంతో ఉత్తమగతులను పొందుతాడు. 
తే. తగిలి మానుష పైతృక దైవకర్మ, వేళలందుం ద్రివిక్రమవిక్రమంబు 

లెక్క దెక్కడం గీర్తింతు రెవ్వరేనిం, బొందుదురు నిత్యసౌఖ్యంబు భూవరేంద్ర! 689 
ప్రతి : భూవర+ఇంద్ర= రాజ్రేష్టా!; తగిలి= పూని; మానుష= మనుష్య సంబంధమైన; పైతృక= పితృసంబంధమైన; 
దైవ= దేవసంబంధమైన; కర్మ= పనులయొక్క వేళలందున్‌= సమయములయందు; త్రివిక్రమ= (మూడడుగులు కొలిచిన) 
హరియొక్క విక్రమంబులు= పరాక్రమాలు; ఎక్కడ +ఎక్కడన్‌= ఎందెందు; కీర్తింతురు= స్తుతింతురో; ఎవ్వరు+ఏనిన్‌= 
ఎవరైనా? (వారు); నిత్యసౌఖ్యంబున్‌= నిరంతరసుఖాన్నిి పొందుదురు= అనుభవిస్తారు. 
తా : రాజేంద్ర! మనుష్యసంబంధమైన, పితృసంబంధమైన, దేవసంబంధమైన కార్యాలుచేసే సమయాలలో త్రివిక్రముని 
పవిత్రచరిత్రను కీర్తిస్తే వారు నిత్యసౌఖ్యాలను పొందుతారు. 


శ మత్స్యావతార కథా ప్రారంభము + 


వ. అని యిట్లు శుకుండు రాజునకు వామనావతార చరితంబు సెప్పెనని సూతుండు మునులకుం 
జెప్పిన విని, వార లతని కిట్లనిరి. 690 
ప్రతి : అని; ఇట్లు= ఇలా; శుకుండు= శుకమహర్షి రాజునకున్‌= పరీక్షిన్మహారాజుకు; 'వామనావతారచరితంబు) చెప్పెనని= 
చెప్పినాడనిి సూతుండు= సూతమహర్షి మునులకున్‌= మునీశ్వరులకు; చెప్పినన్‌= చెప్పగా విని= ఆలకించి; వారలు= 
ఆ మునులు; అతనికి= సూతునితో; ఇట్లనిరి= ఇలా అన్నారు. 

తా : పై విధంగా శుకుడు పరీక్షిత్తుకు వామనావతారకథను చెప్పినాదని సూతుడు శౌనకాది మునులకు తెలిపినాడు. 
అప్పుడు శౌనకాది మునులు సూతునితో ఇలా అన్నారు. 


స్స్‌ “విమలాత్మ! విన మాకు వేడ్మ యయ్యుడు; మున్ను హరి మత్స్యమైన వృత్తాంతమెల్లం; 
గర్మబద్దుని భంగి ఘనుండీశ్వరుండు లోక నిందింతంబై తమోనిలయమైన 
మీనరూపము నేల మేలని ధరియించె? నెక్కడ వర్తించె? నేమి సేసె? 
నాద్యమై వెలయు నయ్యవతారమునకు నెయ్యది కారణంబు? గార్యాంశ మెట్లు? 


ఆఅ. నీవు దగుదు మాకు నిఖిలంబు నెణింగింపం, దెలియంజెప్పవలయు, దేవదేవు 

చరిత మఖిలలోకసౌభాగ్యకరణంబు గాదె; విస్తరింపు (క్రమముతోడి 691 
ప్రతి : విమలాత్మ= నిర్మలమైన ఆత్మకలవాడా!; మున్ను= తొల్లి, హరి= విష్ణుమూర్తి మత్స్యము+ఐన= మత్స్యావతారుదైన; 
వృత్తాంతము+ఎల్లన్‌= గాథను అంతా; మాకు; వినన్‌= వినాలని; వేద్మ+అయ్యెడున్‌= కుతూహలంగా ఉంది; కర్మబద్దునిభంగి= 
కర్మకు కట్టుబడినవానివలె; ఘనుండు= గొప్పవాడైన; ఈశ్వరుండు= భగవానుడు; లోకనిందితంబు+ఐన= లోకంలో 
తక్కువగా చూడబడుతున్న తమోనిలయంబు+ఐన= అజ్ఞానానికి ఆకరమైన; మీనరూపమును= చేప ఆకారాన్ని ఏల= 


288 శ్రీమహాభాగవతము 


ఎందుకు; మేలని ధరించెన్‌= మేలుగా భావించి ధరించినాడు?; ఎక్కడవర్తించెన్‌= (ఆ మత్స్యమూర్తి ఏ చోట సంచరించినాడు?; 
ఏమిచేసెన్‌= ఏమి చేసినాడు?; ఆద్యమై= మొదటిదై; వెలయున్‌= ఒప్పారిన; ఆ+అవతారమునకున్‌= ఆ అవతారానికి; 
ఏ+అది కారణంబు= కారణమేమి?; కార్య+అంశము +ఎట్లు= (ఆ అవతారంయొక్క పని ఏమి?; మాకు; నిఖీలంబున్‌= 
అంతయ్యు; ఎటింగింపన్‌= తెలియచేయటానికి; నీవు+తగుదు= నీవు తగినవాడవు; తెలియన్‌ +చెప్పవలయు = తెలిసేటట్లుగా 
చెప్పాలి; దేవదేవుచరిత= దేవతలకే దేవుడైనవాని చరిత్ర; అఖభిలలోక= సమస్తలోకాలకు; సౌభాగ్యకరణంబుగాదె= 
మెలుకలిగించేదికదా!; క్రమముతోడన్‌= వరుసగా; విస్తరింపుము= వివరించుము. 

తా; పుణ్యాత్మా! పూర్వం విష్ణువు మత్స్యావతారం ధరించిన విషయం వినాలని మాకు కుతూహలంగా ఉంది. భగవంతుడు 
కర్మకు కట్టుబడినవానివలె లోకంలో గౌరవమూ, జ్ఞానమూ లేని చేపరూపాన్ని ఎందుకు ధరించాడు? ఎక్కడుండి ఏమి 
చేశాడు? మొదటిదైన ఆ అవతారానికి కారణమేమిటి? ఆ అవతార అవసరమెమిటి? ఆ విషయాలన్నీ మాకు తెలియజేయ 
గలిగినవాడవు నీవే. వాటిని గురించి మాకు తెలియజెప్పు. దేవదేవుడైన విష్ణుదేవుని కథ అభిలలోకాలకూ మంగళాన్ని 
కలిగించేది కదా! కాబట్టి, ఆ విషయాలను క్రమా న్ననుసరించి విశదంగా తెలుపు. 


వ. అని, మునిజనంబులు సూతు నడిగిన నతం డిట్లనియె; మీర లడిగిన యీ యర్ధంబుం బరీక్షిన్నరేంద్రుం 
డడిగిన భగవంతుండగు బాదరాయణి యిట్లనియె. 692 
ప్రతి : అని; మునిజనంబులు = మునీశ్వరులు; సూతున్‌= సూతమహర్షిని; అడిగినన్‌= అడుగగా? అతండు= ఆ సూతుడు; 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పినాడు; మీరలు= మీరు; అడిగిన = ప్రశ్నించిన; ఈ+అర్థంబున్‌= ఈ మత్స్యావతార 
విశేషార్ధమును; పరీక్షిత్‌+నరేంద్రుండు= పరీక్షిత్తు అనే రాజగ్రేష్టుడు; అడిగినన్‌= అడుగగా; భగవంతుండు +అగు= 
మహానుభావుడగు; బాదరాయణి = శుకుడు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పినాడు. 

తా : ఇలా అడిగిన మునులతో సూతుడు ఇట్లా చెపుతున్నాడు. మీరు అడిగినట్లే పరీక్షిత్తురాజు శుకమహర్షిని అడిగినాడు. 
అందుకు ఆ మహాముని ఇట్లా చెప్పినాడు. 


స్ప విభుండీశ్వరుండు వేదవిప్ర గో సుర సాధు ధర్మార్థములంగావందనువుందాల్చి 
గాలిచందంబున ఘనరూపములయందుం దనురూపములయందుందగిలియుందడు; 
నెక్కువ దక్కువ లెన్నండు నొందక, నిర్ణుణత్వంబున నెజియు ఘనుండు; 
గురుతయుం గొజంతయు గుణసంగతి వహించు; మనుజేశ! చోద్యమే మత్స్య మగుట? 


తే. వినుము పోయిన కల్పాంతవేళం దొల్లి, ద్రవిళదేశపురాజు సత్యవ్రతుండు 
నీరు ద్రావుచు హరింగూర్చి నిష్టకోడం, దపముంగావించె నొక యేటితటమునందు. 6938 


ప్రతి ;: మనుజ+ఈశ= ఓ రాజా!; వినుము= ఆలకించుము; విభుండు= ప్రభువైన; ఈశ్వరుండు= భగవానుడు; వేద= 
శుతులనూ; విప్ర= బ్రాహ్మణులనూ; గో= ఆవులనూ; సుర= వేల్పులనూ; సాధు= సజ్జనులనూ; ధర్మ= ధర్మాన్నీ 
అర్థములన్‌= అర్భాలనూ; కావన్‌= కాపాడుటకు; తనువు +తాల్చి= శరీరాన్ని ధరించి (అవతరించి); గాలి చందంబునన్‌= 
వాయువు మాదిరిగ్యా ఘనరూపములయందున్‌= గొప్పరూపాలలోనూ; తనురూపములయందున్‌= సూక్ష్మమైన రూపాలలోను; 
తగిలి+ఉందడున్‌= చేరి ఉంటాడు, ఎక్కువ= ఆధిక్యాన్ని తక్కువ= అల్పత్వాన్ని ఎన్నండున్‌= ఎప్పుడుకూడా; ఒందక= 


అష్టమస్మంధము 289 


(చెందకు)లేక; నిర్దణత్వంబునన్‌= గుణరహితంగా; నెజియు= ఒప్పే; ఘనుండు= గొప్పవాడు; గురుతయున్‌= గొప్పతనాన్నీ 
కొణంతయున్‌= తక్కువతనాన్నీీ గుణసంగతి= గుణాలకలయికను; వహించున్‌= పొందుతాడు; మత్స్యము+అగుట= 
మత్స్యావతారం ధరించటం; చోద్యమే? = ఆశ్చర్యమా? (లేదు); పోయిన= గడచిన; కల్చ+అంతవేళన్‌= కల్పం చివర; 
తొల్లి= పూర్వం; ద్రవిళదేశపురాజు= ద్రవిళదేశానికి ప్రభువయిన; సత్యవ్రతుండు= సత్యవతుడు అనే పేరుకలవాడు; 
నీరున్‌+త్రావుచున్‌= నీళ్లుమాత్రమే తాగుతూ; హరిన్‌+కూర్చి= విష్ణుమూర్తిని గురించి; నిష్టతోడన్‌= నియమయుక్తంగా; 
ఒక= ఒకానొక; వటితటమునందున్‌= నదీతీరాన; తపమున్‌= తపస్సును; కావించెన్‌= చేసినాడు. 

తా: పరీక్షిన్మహారాజా! విను. లోకాలకు అధిపతి, ఈశ్వరుడు అయిన విష్ణుమూర్తి వేదాలనూ బ్రాహ్మణులనూ గోవులనూ 
దేవతలనూ సజ్జనులనూ ధర్మాన్నీ అర్భాన్నీ కాపాడటం కోసం మాత్రమే అవతారాలు ధరిస్తాడు. వాయువు వలె 
గొప్పరూపాలలోను అల్ప రూపాలలోనూ చేరి ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఎక్కువ తక్కువలులేని నిర్దుణుదైనప్పటికీ 
ఎక్కువ తక్కువభావాలు లేక గుణాలకలయికను పొందుతుంటాడు. అలాంటి విష్ణువు మత్స్యావతారం ధరించటంలో 
ఆశ్చర్యం ఏమీలేదు. పోయిన కల్పం చివర ద్రవిళదేశానికి రాజయిన సత్యవ్రతుడు నీటినిమాత్రమే ఆహారంగా [గ్రహిస్తూ 
ఒకనదిగట్టున విష్ణువును గురించి తపస్సు చేశాడు. 


వ. మజథజియు నొక్కనాం డమ్మేదినీకాంతుండు గృతమాలికయను నేెటిపొంత హరిసమర్పణంబుగా 
జలతర్చణంబు సేయుచున్న సమయంబున నా రాజు దోసిట నొక్క మీనుపిల్ల; దవిలి వచ్చిన నులికిపడి, 
మరలం దరంగిణీ జలంబు నందు శకుల శాబకంబు విడిచె నట్లు విడివడి నీటిలో నుండి జలచరపోతంబు 
భూతలేశ్వరున కిట్లనియె. 694 
ప్రతి ;: మజియున్‌= వెండియు; ఒక్కనాండు= ఒకదినం; ఆ+మేదినీకాంతుందున్‌= ఆ రాజు; కృతమాలిక అను ఏటి 
పొంతన్‌= కృతమాలిక అనే నది దగ్గర; హరి సమర్పణంబుగా= విష్ణునకు అర్చితంగా; జలతర్పణంబున్‌= నీళ్లతో తర్పణం; 
చేయుచున్న= ఒనరిస్తున్న సమయంబునన్‌= వేళలో; ఆ రాజు దోసిటన్‌= ఆ ప్రభువుయొక్క దోసిలిలో; ఒక్కమీనుపిల్ల = 
ఒక చేపపిల్ల; తవిలి వచ్చినన్‌= తగులుకొనిరాగా; ఉలికిపడి= తుల్లిపడి; మరలన్‌= తిరిగి; తరంగిణీ= నదియొక్క 
జలంబునందు= నీటియందు; శకులశాబకంబున్‌= చేపపిల్లను; విడిచెన్‌= వదలినాడు; అట్లు= అలాగ; విడివడి= విడువబడి; 
నీటిలోనుండి= నీటినుండి; జలచరపోతంబు= నీటిలో సంచరించే చేపపిల్ల; భూతల +ఈశ్వరునకున్‌= రాజుతో; 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తా : సత్యవ్రతుడు ఒకనాడు కృతమాలిక అనేపేరుగల నదిఒద్దున హరిసమర్పణంగా జలతర్పణం చేస్తుండగా అతని 
దోసిలితో ఒక చేపపిల్ల కనిపించింది. అతడు ఉలిక్కిపడి ఆ చేపపిల్లను నదిలో వదలినాడు. నీటిలోనుండి చేపపిల్ల ఆ 
రాజుతో ఇలా అన్నది. 


మత్తకోకిల. 
“పాటువచ్చిన జ్ఞాతి ఘాతులు పాపజాతి రుషంబు లీ 
యేటం గొండొక మీనుపిల్లల నేఠి పట్టి వధింప న 
చ్పోట నుండక నీదు దోసిలి సొచ్చి వచ్చిన నన్నున 
ట్రైటం ద్రోవంగం బాడియే? కృప యింత లేక దయానిధీ? 695 


290 శ్రీమహాభాగవతము 


ప్రతి : దయానిధీ= కృపానిలయా!; పాటు= సముద్రముప్పాంగి శమించిన తర్వాత; వచ్చిన = ఏతెంచిన; జ్ఞాతిఘాతులు = 
దాయాదులను చంపునట్టి, పాపజాతిర్సుషంబులు = పాపిప్టిచేపలు; ఈ+ఏటన్‌= ఈ నదిలో; కొండొక = చిన్న మీను 
పిల్లలన్‌= చేపపిల్లలను; ఏటిపట్టి= ఒకటొకటిగా గుర్తించి పట్టుకొని; వధింపన్‌= చంపటం కారణంగా; ఆ+చోటన్‌+ఉండక= 
ఆ తావున ఉందకుండా; నీదు= నీ యొక్క దోసిలి+చొచ్చి= దోసిటిలోనికి ప్రవేశించి; వచ్చిన= వచ్చినటువంటి; నన్ను 
నను; కృప= దయ; ఇంతన్‌= ఇసుమంతకూడా; లేక= లేకుండా; నదు+ఏటన్‌= వటి నడుమ; త్రోవంగన్‌= త్రోయటం; 
పాడియే= న్యాయమా? 


తా ; దయానిలయుడా! ఈ ఏటిలో దాయాదులను చంపే పాపిష్టి చేపలున్నాయి. అవి చిన్న చేపలనుపట్టి మింగుతాయి. 
అందువల్ల నేను ఇక్కడ ఉండలేక నీ దోసిటిలోనికి వచ్చినాను. దయలేకుండా నన్ను నట్టెేటిలో తోయటం న్యాయం కాదు. 


ఆ. వలలుం దారు నింక వచ్చి జాలరి వేంట, కాజు నేజు గలంచి గారవెట్టి 

మిడిసి పోవనీక మెడం బట్టుకొనియెద;, రప్పు డెందుం జొత్తు? ననఘ చరిత! 696 
ప్రతి : అనఘచరిత= పుణ్యచరిత్రా!; వలలున్‌+తారున్‌ = వలలతో తాము; జాలరివెంటకాజున్‌= జాలరులగు వేటగాళ్లు; 
ఇంక= ఇకమీద; వచ్చి= ఏతెంచి; ఏజున్‌= నదిని; కలంచి= కలతపెట్టి; గారవెట్టి= బంధించి; మిడిసి= ఎగిరి; పోవనీక= 
పోనీయక; మెడన్‌+పట్టుకొనియెదరు= మెద పట్టుకుంటారు; అప్పుడు= ఆ సమయాన; ఎందున్‌= ఎక్కడ; చొత్తున్‌? = 
దాగుదును? 


తా; పుణ్యాత్ముడా! ఇక మీదట చేపలుపట్టే జాలరులు వలలు తీసుకుని వస్తారు. నదిని కలతపెట్టి బంధించి, ఎగిరిపోనీకుండా 
నా మెడ పట్టుకుంటారు. అప్పుడు ఎక్కడ దాగుకోగలను? 


క. భక్షించు నొండె రుషములు, శిక్షింతురు ధూర్తు లొందెం; జెడకుండ ననున్‌ 

రక్షింపు దీనవత్సల!, ప్రక్షీణులం గాచుకంటె భాగ్యము కలదే?” 697 
ప్రతి : దీనవత్సల= దీనులైనవారిపై వాత్సల్యంకలవాడా!; రుషములు= (పెద్ద) చేపలు; భక్షించున్‌+ఒండె= తినటం 
కానీ; ఒందెన్‌= అలాకానిపక్షంలో; ధూర్తులు= దుర్శార్గులగు జాలరులు; శిక్షింతురు= బంధిస్తారు; చెడకుండననున్‌= నన్ను 
చెడిపోకుండా; రక్షింపు= కాపాడు; ప్రక్షీణులన్‌= ఎక్కువగా చెడిపోయినవారిని (బలహీనులను); కాచుటకంటెన్‌= 
కాపాదటంకంటిె; భాగ్యము కలదే= పుణ్యం ఉందా? (లేదు) 
తా : దీనవత్సలా! నన్ను పెద్దచేపలయినా తింటాయి. అలా కాని పక్షంలో ధూర్తులగు వేటకాండ్రయినా పట్టుకొంటారు. 
ఆ విధంగా చచ్చిపోకుండా నన్ను రక్షించు. బలహీనులను కాపాడటం కన్నా మరొక పుణ్యం ఉందా? 


వ. అనిన విని కరుణాకరుండగు నవ్విభుండు మెల్లన యయ్యంభశ్చరడింభకంబును గమందలు 
జలంబునం బెట్టి తన నెలవునకుం గొనిపోయె, నదియు నొక్క రాత్రంబునం గుండిక నిండి తనకు నుండ 
నిమ్ము సాలక రాజన్యున కిట్లనియె. 698 


ప్రతి : అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; కరుణా+ఆకరుందడు +అగు= దయకు నిలయమైనవాడగు; ఆ+విభుండు= 
ఆ రాజు; మెల్లనన్‌= మెల్లగా; ఆ+అంభః+చర= ఆ (నీటిలో కదలాడు) చేప; డింభకంబును= పిల్లను) కమండలు= 


అష్టమస్మంధము 291 


కమండలమందలి; జలంబునన్‌= నీటిలో; పెట్టి= ఉంచి; తన నెలవునకున్‌= తన నివాసానికి; కొనిపోయెన్‌= 
తీసికొనిపోయినాడు; అదియున్‌= ఆ చేపపిల్ల కూడా; ఒక్క రాత్రంబునన్‌= ఒకే రాత్రిలోనే; కుండికనిండి = 
కమందలమంతానిండి; తనకున్‌+ఉండన్‌= తాను ఉందేటందుకు; ఇమ్ము= తావు (చోటు); చాలక = సరిపోక; రాజన్యునకు= 
రాజగ్రేష్టునికి; ఇట్లు+అనియెన్‌= ఇలా అంది. 


౬ 


తా : చేపపిల్ల మాటలువిని జాలిపడి దయకు నిలయమైనవాడగు సత్యవ్రతుడు, ఆ చే 
కమండలంలోని నీటిలో ఉంచి తన నివాసానికి తీసికొని వెళ్లినాడు. ఒక్కరాత్రిలోనే ఆ చే 
నిండిపోయింది. కదలటానికి తావులేక ఆ చేపపిల్ల రాజుతో ఇలా అంది. 


క. “ఉండ నిది గొంచె మెంతయు, నొండొకటిందెమ్ము భూవరోత్తమ?” యనుడున్‌ 
గందకముందెచ్చి విడిచెను, మండలపతి సలిలకలశమధ్యమునందున్‌. 699 


పిల్లను నెమ్మదిగా అందుకొని తన 
పిల్ల పెరిగిపెద్దదై కమండలమంతా 


ర్‌ 


ప్రతి : భూవర+ఉత్తమ= రాజగ్రేష్టుడా!; ఉందన్‌= (నేను) ఉండడానికి; ఇది= ఈ కమండలము; ఎంతయున్‌= చాలా; 
కొంచెము= చిన్నది; ఒండు+ఒకటిన్‌= వేరొకటి; తెమ్ము= తీసుకొనిరమ్ము, అనుడున్‌= అనగా? గండకమున్‌= ఆ చేపను; 
తెచ్చి= తీసుకొని వచ్చి మండలపతి= రాజు సలిలకలశ= మంచినీళ్ళకడవ; మధ్యమునందున్‌= మధ్యలో; విడిచెను= 
వదలినాడు. 

తా : 'ఓ రాజేంద్రా! నేను ఉండడానికి ఈ కమండలం చాలా చిన్నది. చాలటంలేదు. ఇంకొకదానిని తీసుకురా” అని 
చేపపిల్ల అడుగగా సత్యవ్రతుడు ఒక నీళ్ళకడవలో దానిని విడిచినాడు. 


వ. అదియును ముహూర్తమాత్రంబునకు మూండు చేతులనిడుపై యుదంచనంబు నిండి పట్టు సాలక 
వేటొండు దెమ్మనవుడా రాచపట్టి కరుణాగుణంబునకు నీడపట్టు గావున గండకంబు నొండొక్క చిజబుత 
మడుంగున నునిచె; నదియు నా సరోవర జలంబునకు నగ్గలంబై “తనకు సంచరింప నిదిగొంచెంి బని 
పలికినం బుడమిజేండు మంచివాండగుటం జేసి యా కంచరంబు నుదంచిత జలాస్పదంబైన హ్రదంబునందు 
నిడియె; నదియు నాసలిలాశయంబునకును నధికంబై పెరుంగ నిమ్ము సాలదని చెప్పికొనిన నప్పుణ్యుం 
డొప్పెడి నడవడిం దప్పనివాందైన కతంబున నమ్మహామీనంబును మహార్దవంబున విడిచె; నదియును 
మకరాకరంబునం బడి రాజున కి ట్లను బెనుమొసళ్లు ముసరికొని కసిమసంగి మింగెడి; నింత కాలంబు 
నడపి కడపట దిగవిడువకు; వెడలం దిగువ మని యొలింగింపం దెలిసి యన్నీటి తిరుగుడు ప్రోదకుం 
బుడమిటేండిట్లనియె. 700 

ప్రతి ; అదియును= ఆ చేపపిల్ల) ముహూర్తమాత్రంబునకున్‌= క్షణకాలంలోనే; మూండుచేతుల నిడుపై= మూడుచేతుల 
(కొలత) పొడవై, ఉదంచనంబునిండి= పాత్రమూతివరకు నిండి; పట్టు+చాలక= చోటుచాలక; వేలు +ఒందడు= వేరొకపాత్ర; 
తెమ్ము+అనవుడు= తెమ్మనగాా ఆ రాచపట్టి= ఆ రాకుమారుడు; కరుణాగుణంబునకున్‌= దయాగుణానికి; నీడపట్టు 
గావున= ఉనికిపట్టు కనుక; గందడకంబును= చేపను; ఒండు+ఒక్క వేరొక; చిలుత మడుంగునన్‌= చిన్న మడుగులో; 
ఉనిచెన్‌= ఉంచినాడు; అదియున్‌= అక్కడ ఉంచినట్టి చేపకూడా; ఆ సరోవరజలంబునకున్‌= ఆ సరస్సులోని నీళ్లకు; 
అగ్గలంబు+ఐ= ఎక్కువై, తనకు సంచరింపన్‌= తాను తిరుగాడటానికిి ఇది= ఈ సరస్సు; కొంచెంబు+అని= తక్కువైనదని 


292 శ్రీమహాభాగవతము 


(చాలదని); పలికినన్‌= చెప్పగా; పుడమిటీందు= రాజు; మంచివాండు +అగుటంజేసి= ఉత్తముడు కావటంవల్ల; ఆ 
కంచరంబున్‌= ఆ జలచరాన్ని ఉదంచిత= విజృంభించిన (ఎక్కువనీళ్లుందే), జల+ఆస్పదంబైన = నీటికి నెలవైన, 
హ్రదంబునందున్‌= చెరువునందు; ఇడియెన్‌= విడిచినాడు, అదియున్‌= ఆ చేపకూడా; ఆ సలిలాశయంబునకున్‌= ఆ 
మంచినీటి చెరువుకంటెను; అధికంబై= ఎక్కువై) పెరుంగన్‌= పెద్దదికాగాా ఇమ్ము= చోటు; చాలదని= సరిపోదని; 
చెప్పికొనినన్‌= చెప్పుకోగా; ఆ+పుణ్యుండు= ఆ పుణ్యాత్ముడు; ఒప్పెడినడవడిన్‌= మంచిప్రవర్తనను; తప్పనివాడదైన = 
విడువనివాడదైన; కతంబున= కారణంబున; ఆ+మహామీనంబును= ఆ చేపకూడా; మహార్ణవంబునన్‌= మహాసముద్రంలో; 
విడిచెన్‌= విడిచినాడు; అదియును = ఆ చేప కూడా; మకర+ఆలయంబునన్‌+పడి= మొసకళ్లకు నిలయమైన సముద్రంలోపడి; 
రాజునకు +ఇట్లు+అనున్‌= రాజుతో ఇలా అంది; పెనుమొసళ్లు = పెద్దమొసళ్లు;ు ముసరికొని= చుట్టుకొని; కసిమసంగి= 
ఖండించి (విజృంభించి) మింగెడిన్‌= మింగుతాయి; ఇంతకాలంబు= ఇంతకాలం; నడపి= కాపాడి (నడిపించి); కడపటన్‌= 
చివరకు; దిగవిడువకు= విడిచి పెట్టవద్దు; వెడలన్‌= బయటకు; తిగువుము +అని= ఉద్ధరించమని; ఎలింగింపన్‌= బిగ్గరగా 
పలుకగా; తెలిసి= తెలుసుకొని; ఆ+నీటితిరుగుడు ప్రోడకున్‌= ఆ గొప్ప జలచరానికి; పుడమిటేండు= రాజు; ఇట్లు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తా : ఆ చేప క్షణకాలంలోనే మూడుచేతులపొడవై ఆ పాత్ర అంతా నిండిపోయింది. ఆ చోటు దానికి చాలక ఇంకొక 
దానిని తెమ్మన్నది. దయానిధి అయిన సత్యవ్రతుడు ఆ చేపను ఒక చిన్న మడుగులో విడిచినాడు. అది ఆ మడుగుకంటే 
పెద్దదై “నేను తిరగడానికి ఇది చాలదు” అని చెప్పింది. ఉత్తముడైన రాజు ఆ చేపను ఎక్కువ నీళ్లుండే పెద్ద చెరువులో 
విడచినాడు. ఆ చేప ఆ చెరువుకన్నా పెద్దదిగా పెరిగింది. 'చోటుచాలదని చెప్పుకున్నది' చేప. ఆ పుణ్యాత్ముడు ఆ పెద్ద 
చేపను పెనుకడలిలో విడచినాడు. సముద్రంలో చేరిన తర్వాత 'పెద్దమొసళ్లు నన్ను పట్టుకొని చంపి మింగుతాయి. ఇంత 
కాలమూ కాపాడి ఇప్పుడు నన్ను విడవవద్దు, బయటకు ఎత్తు అని ఆ చేప రాజుతో మొరపెట్టుకొన్నది. అప్పుడు 
నేర్పరియైన చేపతో రాజు ఇట్లా అన్నాడు. 

సీ. ఒక దినంబున శతయోజనమాత్రము విస్తరించెదు నీవు; వినము చూడ 

మిటువంటి రుషముల నెన్నండు నెజబుంగము; మీనజాతుల కిట్టి మేను గలదె? 


యేమిటి కెవ్వండ? వీ లీలం ద్రిప్పెదు కరుణ నాపన్నులంగావ వేండి 
యంభశ్చరంబైన హరివి నె నెజింగితి నవ్యయ! నారాయణాభిధాన! 


తే. జననసంస్థితిసంహారచతురచిత్త!, దీనులకు భక్తులకు మాకు దిక్కు న్‌వ 
నీదు లీలావతారముల్‌ నిఖిలభూత, భూతిహేతువుల్‌ మొైక్కెదం బురుషవర్య! "701 


ప్రతి : పురుషవర్య!= ఓ పురుషోత్తమా!; ఒకదినంబునన్‌= ఒక్కనాడే, నీవు; శతయోజనమాత్రంబు= నూరుయోజనాలంత; 
విస్తరించెదు= వ్యాపించినావు; వినము= ఆలకించము; చూడము +ఇటువంటి రుషములన్‌= ఇలాంటి చేపలను చూడలేదు; 
ఎన్నడున్‌= ఏనాడుకూడా; ఎజుంగము= తెలియము; మీనజాతులకు= చేపజాతులకు; ఇట్టి= ఇలాంటి; మేను= శరీరం; 
కలదె= ఉందా!; ఎవ్వండవు? = నీవెవ్వరు?; ఏమిటికి= ఎందులకుగాను?; ఈలీలన్‌ త్రిప్పెదు= ఈ మాదిరిగా తిప్పుతున్నావు; 
కరుణన్‌= దయతో; ఆపన్నులన్‌= ఆపదలో ఉండేవారిని; కావవేండి= కావగోరి; అంభస్‌+చరంబైన= జలచరమగు 
మత్స్యమవెన; హరివి= విష్ణుమూర్తివి; నేన్‌+ఎటింగితిన్‌= నేను తెలుసుకున్నాను; అవ్యయ = అచ్యుత; నారాయణ +అభిధాన = 


అష్టమస్మంధము 293 


నారాయణ అనేపేరు కలవాడా!; జనన = పుట్టుక; సంస్థితి= పోషణ; సంహార= లయము - వీటిలో; చతురచిత్త= నైపుణ్యం 
కలిగిన చిత్తం కలవాడా!; దీనులకున్‌= దైన్యం కలిగిన; భక్తులకు= భక్తిగలిగినమాకు; దిక్కునీవ= నీవేదిక్కు నీదు= 
నీయొక్క లీలా+అవతారముల్‌= మహిమతోకూడిన అవతారాలు; నిఖిలభూతభూతి హేతువుల్‌= అన్ని ప్రాణులకు మేలు 
కలిగించేవి; మొైొక్కెదన్‌= నీకు మొక్కుతున్నాను. 

తా : పురుషోత్తమా! ఒక్కదినంలోనే నీవు నూరుయోజనాలదూరం వ్యాపించినావు. ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కనీ 
వినీ ఎరుగము. చేపజాతులకు ఇంతటి శరీరం ఉండదు. నీవెవరు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీవు దీనులను 
కాపాడటం కోసం చేపరూపం ధరించిన విష్ణుదేవుడవని తెలుసుకొన్నాను. అచ్యుతా! నారాయణా! లోకాలను సృష్టించి, 
పోషించి లయించే మహానుభావుడవు నీవు. దిక్కులేని భక్తులమైన మాకు నీవే దిక్కు మహిమతోకూడిన నీ అవతారాలు 
అన్ని ప్రాణులకూ మేలు కలిగిస్తాయి. అలాంటి నీకు నమస్కారం చేస్తున్నాను. 


క. ఇతరులము గాము చిత్సం, గతులము మాపాల నీవు గలిగితి భక్త 
స్థితుండవగు నిన్ను నెప్పుడు, నతిసేసిన వాని కేల నాశము గలుగున్‌? 702 

ప్రతి : ఇతరులము= పరాయివాళ్లం; కాము = కాదు; చిత్‌+సంగతులము= నిర్మలమైన జ్ఞానం కలవాళ్లం; మాపాలనీవు= 
మాకు అండగా నీవు; కలిగితి= దొరకినావు; భక్త= భక్తులలో; స్థితుండవు+అగు= నివసించేవాడవైన; నిన్నున్‌= నిన్ను; 
ఎప్పుడున్‌= ఎల్లవేళల; నతిన్‌+చేసినవానికిన్‌= నమస్మరించినవానికి; ఏల= ఎందుకు; నాశము= చేటు; కలుగున్‌= 
కలుగుతుంది? 
తా : మేము నీకు పరాయివాళ్లం కాము. నిర్మలమైన జ్ఞానం కలవాళ్లం. మా రక్షణకు నీవున్నావు. ఎల్లప్పుడూ భక్తులు 
ఎక్కడ ఉంటే నీవూ అక్కడనే ఉంటావు. నిన్ను స్తుతించినవారికి ఎప్పటికీ కీడు జరగదు. 
క. _ శ్రీలలనాకుచవేదికం, గేలీపరతంత్రబుద్ధిం గ్రీడించు సుఖా 

లోలుండవు దామసాకృతి, నేలా మత్స్యంబ వైతి వెజిగింపు హరీ!” "703 
ప్రతి : హరీ= శ్రీహరీ!) శ్రీలలనా= లక్ష్మీరమణి; కుచవేదికన్‌= వక్షసృలంమీద; కేళీపరతంత్రబుద్ధిన్‌= క్రీడించాలనే 
పరవశమైన మానసంతో; (క్రీడించు= విహరించునట్టి; సుఖ+ఆలోలుండవు= ఆనంద విలోలుడవు; తామస +ఆకృతి= 
తామసాకారంగల (అజ్ఞానంతో కూడిన రూపంగా); ఏలా= ఎందుకు; మత్స్ప్యంబవు+ఐతివి = చేపవు అయినావు; 
ఎటింగింపు= తెలియజేయుము. 
తా : “శ్రీహరీ! నీవు లక్ష్మీదేవి వక్షస్ఫలంమీద క్రీడిస్తూ సంతోషంతో విహరించే ఆనందస్వరూపుడవు. అజ్ఞానంతో కూడిన 
చేపరూపాన్ని ఎందుకు ధరించినావో చెప్పు”. 
వ. అని పలుకు సత్యవతమహారాజునకు నయ్యుగంబు కదపటం బ్రళభయవేళా సముద్రంబున నేకాంతజన 
ప్రీతుండయి విహరింప నిచ్చించు మీనరూపధరుందడైన హరి యిట్లనియె. 704 
ప్రతి : అని పలుకు= అని చెప్పే; సత్యవ్రతమహారాజునకు = సత్యవ్రతుడు అనే గొప్పరాజుకు; ఆ+యుగంబు కడపటన్‌= 
ఆ యుగం చివర; ప్రళభయవేళా= ప్రళయ కాలంలో; సముద్రంబునన్‌= కడలిలో; ఏకాంతజన= ఒంటరిగా; ప్రీతుందు+అయి= 


294 శ్రీమహాభాగవతము 


ఇష్టపడినవాడై; విహరింపన్‌=విహారం చేయటానికి; ఇచ్చించు= ఇష్టపడు; మీనరూపధరుండు +ఐ= చేపరూపాన్ని ధరించినవాడ్రె 
హరి= విష్ణువు; ఇట్లు= ఇలా; అనియెన్‌= అన్నాడు. 

తా :; ఈ విధంగా సత్యవ్రతమహారాజు అడుగగా ఆ యుగం చివర ప్రళయకాలంలో ఒంటరిగా సాగరంలో సంచరించడానికి 
చేపరూపాన్ని ధరించిన విష్ణుమూర్తి సత్యవ్రతునితో ఇలా అన్నాడు. 


సీ ఇటమీంద నీ రాత్రి కేడవదినమునం బద్మగర్భుని కొక్క పగలు నిండు; 
భూర్భువాదికజగంబులు మూండు విలయాబ్ధిలోన మునుంగు; నా లోనంబెద్ద 
నావ సేరంగ వచ్చు; నా పంపు పెంపున దానిపై నోషధితతులు బీజ 
రాసులు నిడి పయోరాశిలో విహరింపం గలవు సప్తర్నులుంకలసి తిరుగ 


ఆ. మైైలంగాన రాక ముంచు పెంజీంకటి, మిడుకుచుండు మునుల మేని వెలుంగు 
దొలంకుచుండు జలధి దోదూయమాన మై, నావ దేలుచుండు నరవరేణ్య! "705 


ప్రతి : నరవరేణ్య= రాజ్రేష్టా!; ఇటమీందన్‌= ఇకమీదట; ఈ రాళత్రికి= ఈ రేయి (గడచిన); వదవదినమునన్‌= 
ఏదడవరోజున; పద్మగర్భునికి= బ్రహ్మకు; ఒక్కపగలు= ఒకపగలు; నిండున్‌= పూర్తి అవుతుంది; భూః+భువ +ఆదికజగంబులు = 
భూలోకం భువర్లోకం మొదలయిన లోకాలు; మూండు= మూడును; విలయ+అబ్ధిలోన = ప్రళభయసముద్రంలో; మునుంగున్‌= 
మునిగిపోతాయి, ఆలోనన్‌= అప్పుడు; పెద్దనావ= గొప్పఓడ; చేరగన్‌= నీ దరి చేరటానికి; వచ్చున్‌= వస్తుంది; నా పంపు 
పెంపునన్‌= నా ఆనతి మేరకు; దానిపైన్‌= ఓడపై; ఓషధితతులు= బెషధ సమూహాలు; బీజరాసులున్‌= విత్తనాలు; ఇడి= 
ఉంచుకొని; పయోరాశిలో= జలనిధిలో; విహరింపన్‌+కలవు= విహరిస్తావు; సప్తర్నులు= ఏడుగురుమునీశ్వరులు; 
కలిసితిరుగన్‌= నీతోకలిసి సంచరించగా; (మోలన్‌= ఎదుట ఉన్నది; కానరాక= కనపడక; పెను+చీకటి= పెద్ద చీకటి; 
ముంచు= ఆవరిస్తుంది; మునుల= బుషుల; మేని= శరీరపు; వెలుగు= కాంతి; మిడుకు చుండున్‌= మినుకు మినుకుమని 
మెరుస్తూ ఉంటుంది; జలధి= సముద్రము; దోదూయమానమై= మిక్కిలి కదలించబడుతున్నదై; తొలంకుచుండున్‌= చలిస్తూ 
ఉంటుంది; నావ= ఓడ; తేలుచుండున్‌= తేలుతూ ఉంటుంది. 

తా :; ఓ నృపవర్యా! ఈ రేయి గడచిన తరువాత రాబోయే ఏడవ దినంతో బ్రహ్మకు ఒక పగలు పూర్తి అవుతుంది. 
భూలోకాది ముల్లోకాలూ ప్రళభయసాగరంలో మునిగిపోతాయి. అప్పుడు నా ఆనతి మేరకు ఒక పెద్ద ఓడ నీ చెంతకు 
వస్తుంది. అప్పుడు నీవు సమస్త ఓషధీసమూహాలనూ విత్తనాలరాసులనూ ఆ నౌకపై ఉంచుకొని ప్రళజయసముద్ర జలాలలో 
విహరిస్తావు. నీతో కలిసి సప్తర్నులుకూడా ఆ ఓడలో ఉంటారు. మీ ముందుభాగంలో పెనుచీకటి ఆవరిస్తుంది. మునుల 
శరీరకాంతులు మిణుకు మిణుకుమంటూ మెరుస్తుంటాయి. సాగరంలో నౌక ఊగుతూ తేలుతూ సాగిపోతూ ఉంటుంది. 


వ. మజథియు నన్నావ మున్నీటి కరళ్లకు లోనుగాకుండ, నిరుగెలంకుల వెనుక ముందట నేమజకుండం 
బెన్నెబులగు నా గజులన్‌ జడియుచుం బొడువ వచ్చినం బలుగ్రాహంబుల నొడియుచు సంచరించెద; 
నొక్క పెనుంబాము చేరువ నా యనుమతిం బొడసూపెడు దానంజేసి సుడిగాడ్పుల కతంబున నావ వడిం 
దిరుగంబడకుండ నా కొమ్ము తుదిం బదిలముచేసి నీకును మునులకును నలజడి సెందకుండ మున్నీట 
నిప్పాటం దమ్మిచూలి రేయి వేగునంతకు మెలంగెద; నది కారణంబుగా జలచర రూపంబుం గయికొంటి; 


అష్టమస్మంధము 295 


మజియును బ్రయోజనంబు గలదు. నా మహిమ పరబ్రహ్మంబని తెలియుము. నిన్ను ననుగ్రహింతు నని 
సత్యవ్రతుండు సూడ హరి తిరోహితుండయ్యె; నయ్యవసరంబున. 706 


ప్రతి : మజియున్‌= వెండియు; ఆ+నావ= ఆ ఓడ; మూన్నీటి= సముద్రముయొక్క కరళ్లకున్‌= అలలకు; లోనుగాకుండన్‌= 
స్వాధీనంకాకుండా; ఇరుగెలంకులన్‌= రెండుదిక్కులందు; వెనుక ముందటన్‌= వెనుకవైపు ముందువైపు; ఏమజకుండన్‌= 
అప్రమత్తంగా; పెను+నెజులగు= పెద్ద ఈకలుగల; నా= నాయొక్క కజులన్‌= రెక్కలను; జడియుచున్‌= కదలిస్తూ; 
పొడువవచ్చినన్‌= పొడవటానికి ఏతెంచిన; పలుగ్రాహంబులన్‌= అనేకమైన పెద్ద జలచరాలను (బలుగ్రాహంబులన్‌= 
పెద్ద మొసళ్ళను); ఒడియుచున్‌= పైకెగిరి పట్టుకొంటూ; సంచరించెదన్‌= తిరుగుతుంటాను; ఒక్క ఒక; పెను+పాము= 
పెద్దసర్పం; చేరువన్‌= (అక్కడికి) సమీపాన; నా అనుమతిన్‌= నా ఆనతిమేరకు; పొడసూపెడున్‌= కనిపిస్తుంది; దానన్‌+చేసి= 
దాని వలన సుడిగాడ్పుల= సుడిగాలుల; కతంబునన్‌= కారణాన; నావ= ఓడ; వడిన్‌= మెలికలుగా, తిరుగంబడకుందడన్‌= 
తిరుగబడక ఉండేటట్లు; నా కొమ్ముతుదిన్‌= నా కొమ్ము చివరన; పదిలముచేసి= దృఢపరచి (కట్టి); నీకును= నీకూ; 
మునులకున్‌= బుషులకూ; అలజడి= ఆపద; చెందకుందడన్‌= కలుగకుందడ; మున్నీటన్‌= సముద్రాన; ఇప్పాటన్‌= ఈ 
పాటున; తమ్మిచూలి= బ్రహ్మకు; రేయి వేగునంతకు= ప్రళభయరాత్రిగడిచేవరకు; మెలంగెదన్‌= జాగరూకతతో ఉంటాను; 
అదికారణంబుగాన్‌= అందుకోసమే; జలచరరూపంబున్‌= మత్స్యరూపాన్ని కయికొంటిన్‌= చేకొంటిని;ి మజియును= 
(మరొకు వెండియు; ప్రయోజనంబుకలదు= ఉపయోగం ఉంది; నా మహిమ= నా మహత్యం; పరబ్రహ్మంబు +అని= 
పరబ్రహ్మస్వరూపమని; తెలియుము= తెలుసుకో; నిన్నున్‌= నిన్ను అనుగ్రహింతును= కృపజూడగలను; అని= అని పలికి; 
సత్యవ్రతుండదు+చూడన్‌= సత్యవ్రతుడు చూస్తుండగనే, హరి= విష్ణుమూర్తి; తిరోహితుండు +అయ్యెన్‌= అదృశ్యమైనాడు; 
ఆ+ అవసరంబునన్‌= ఆ సమయాన... 
తా : ఆ నౌక కడలి అలలకు దెబ్బతినకుండా మత్స్యరూపం ధరించిన నేను అన్నివైపులా పెద్ద ఈకలుకలిగిన నారెక్కలను 
కదలిస్తూ ఉంటాను. నా ఆనతి మేరకు ఒక పెద్దపాము అక్కడ కనిపిస్తుంది. సుడి గాలులకు నావ తిరుగబడకుండా ఆ 
పాముతో నా కొమ్ముకొనకు ఆ నౌకను కట్టివేసి. నీకూ మునులకూ కీడు కలుగకుండా ఆ ప్రళభయరాత్రి గడిచేవరకు నేను 
కాపాడుతుంటాను. ఇందుకోసమే నేను ఇలాంటి మత్స్యరూపాన్ని ధరించినాను. ఇంకా విశేషమేమంటే నేను నిన్ను 
అనుగ్రహిస్తాను. పరబ్రహ్మస్వరూపమైన నా మహిమను తెలుసుకో. ఈ విధంగా పలికి శ్రీహరి సత్యవ్రతుడు చూస్తుండగానే 
అదృశ్యమైనాడు. 
ఆ. మత్స్యరూపిభయైన మాధవు నుడుగులు, దలంచికొనుచు రాచతపసి యొక్క 

దర్భ్శశయ్యందూర్చు దలగడగాంబండి, కాచి యుందె నాంటి కాలమునకు. 707 


ప్రతి : మత్స్యరూపి+ఐన= చేపరూపాన ఉన్న మాధవు నుడుగులు= శ్రీపతి మాటలను; తలంచికొనుచున్‌= తలచుకొంటూ; 
ఒక్కదర్భశయ్యన్‌= ఒక దర్భశయ్యపైన; తూర్పు+తలగడ +కాన్‌= తూర్పువైపు తలగదడగాచేసి; పండి= పరుండి; నాటి 
కాలమునకున్‌= ప్రళభయకాలం కోసం; రాచతపసి= రాజు అయిన ఆ తాపసి; కాచియుందెన్‌= వేచి ఉన్నాడు. 

తా : చేపరూపంతో మాధవుడు పలికిన మాటలను తలచుకొంటూ తాపసియైన సత్యవ్రతుడు దర్భలశయ్యపై తూర్పువైపు 
తలగడగా పరుండి ప్రశ్రయసమయంకోసం ఎదురుచూస్తున్నాడు. 


వ. అంతం గల్పాంతంబు దడాసిన. "708 


296 శ్రీమహాభాగవతము 


ప్రతి : అంతన్‌= అటుపిమ్మట; కల్చ్ప+అంతంబు= ప్రళయం; డాసినన్‌= సమీపించగా. 
తా : అటు పిమ్మట ప్రళయం సమీపించింది. 
క. ఉల్లసితమేఘపంక్తులు, జల్లించి మహోగ్రవృష్టి జడిగొని కురియన్‌ 

వెల్లివిరిసి జలరాసులు, సెల్లైలికట్టలను దాంటి సీమల ముంచెన్‌. 709 
ప్రతి : ఉల్లసిత= ప్రకాశించే (మెరుపులతోకూడిన) మేఘపంక్తులు= మొయిలుగుంపులు; జల్లించి= జల్లెడపట్టినట్లు 
(ఎడతెరపిలేకుండ); మహా+ఉగ్ర+వృష్టి= గొప్పభయంకరమైన వర్షం; జడిగొని= నిరంతరాయంగా; కురియన్‌= కురియగా/ 
వర్షించగా; జలరాసులు= సముద్రాలు; వెల్లివిరిసి= ఉప్పాంగి; చెల్లెలికట్టలను = చెలియలికట్టలను (సముద్రపుగట్టులను 
హద్దులను); దాటి= అతిక్రమించి; సీమలన్‌= (ప్రదేశాలను; ముంచెన్‌= ముంచివేసినాయి. 
తా :; మెరుపులతోకూడిన మేఘాలు ఎడతెరపిలేకుండా భయంకరమైన వర్షం కురిపించినాయి. సముద్రాలు చెలియలికట్టలు 
దాటి పొంగిపొరలి దేశాలను ముంచివేసినాయి. 
వ. తదనంతరంబ. "710 
ప్రతి : తద్‌+అనంతరంబు +అ= ఆ తర్వాత 


మున్ను పోయిన కల్పాంతమున నరేంద్ర!, బ్రాహ్మ మనంగ నైమిత్తికప్రళభయవేళ 

నింగిపై నిట్టజొలంకు మున్నీటిలోనం, గూలె భూతాళి జగముల కొలందు అెడలి. 1 
ప్రతి : నర+ఇంద్ర= ఓ రాజా!; మున్ను పోయిన= మునుపు గతించిన; కల్పాంతమునన్‌= ప్రళథయంలో; (బ్రాహ్మమనం 
గన్‌= బ్రాహ్మము అన్వె నైమిత్తిక= నిమిత్తసంబంధమైన; ప్రళభయవేళన్‌= ప్రళయసమయాన; నింగిపైన్‌= ఆకాశంవరకు 
వ్యాపించిన; నిట్టతొలంకు= వెల్లువ అలలుగల; మున్నీటిలోనన్‌= సముద్రంలో; జగముల= ప్రపంచాల; కొలందులుఎడలి = 
హద్దులుదాటి; భూతాళి+కూలెన్‌= ప్రాణుల సమూహాలు కూలిపోయినాయి. 
తా : ఓ రాజా! బ్రహ్మకల్చ్పంయొక్క అంత్యకాలంలో ఏర్పడిన ఆ ప్రళయం నైమిత్తికమైనది. ఆకాశంలో ఎగసిపడుతున్న 
అలలుగల ప్రళయకాల జలరాశిలో సకలభూతరాశులు కూలిపోయినాయి. లోకాల సరిహద్దులు మాయమైనాయి. 
విశే : ప్రళయం ఐదువిధాలు. అవి దైనందినం, (బ్రాహ్మం, ఆధిభాతికం, నిత్యం, నైమిత్తికం అనేవి. నిత్యం, నైమిత్తికం, 
దబైనందినం, మనుప్రళభయం, మహాప్రళయం అని కూడా కొందరు చెప్తారు. జలప్రళయం (ఉప్పెన, అగ్నిప్రళయం 
(దహనం, పృథివీప్రళయం (భూకంపం), వాయుప్రళయం (వాయుగుండం), ఆకాశప్రళయం (కుంభవృష్టి అనే పాంచభౌతిక 
ప్రళయాలూ ఉన్నాయి. 


వ. అంత నమ్మహారాత్రి యందు. "712 
ప్రతి : అంతన్‌= ఆ పిమ్మట; ఆ+మహారాత్రి యందున్‌= దీర్షమైన ఆ రాత్రిలో. 
ఘూ 


మ. నెటి నెల్లప్పుడు నిల్చి ప్రాణిచయమున్‌ నిర్మించి నిర్మించి వీం 
పిశియన్‌ నీల్గుచు నావులించుచు నజుందే సృష్టియున్‌ మాని మే 


అష్టమస్మంధము 29/7 


నొజంగన్‌ జటెప్పలు మూసి కేల్‌ దలగదై యుండంగ నిద్రించుచున్‌ 
గుజువెట్టందొాడంగెంగలల్‌ గనుచు నిర్దోషించుచున్‌ భూవరా! "7/18 


ప్రతి : భూవరా= ఓ రాజా!) నెలిన్‌= క్రమంగా? ఎల్లప్పుడు= సర్వకాలమూ,; నిల్చి= నిలబడి పూనికతో; ప్రాణిచయమున్‌= 
జీవసమూహాన్ని; నిర్మించి నిర్మించి= సృష్టించి సృష్టించి; వీపు+ఇజీయన్‌= వీపులు విరుస్తూ (బిగపట్టిన వాటిని సడలిస్తూ); 
నీల్టుచున్‌= నీల్దుతూ; ఆవులించుచున్‌= ఆవులిస్తూ అజుండు= బ్రహ్మదేవుడు; ఏ సృష్టియున్‌మాని= ఏ సృష్టినీ మానుకొని; 
మేస్‌క శరీరాన్ని; ఒఅంగన్‌= వాల్చి; జిప్పలుమూసి= కనురెప్పలు మూసుకొని; కేల్‌= చెయ్యి, తలగడ +ఐ= తలదిండుగా 
అయి; ఉండంగన్‌= ఉండగా; ని[ద్రించుచున్‌= నిద్రపోతూ; కలల్‌+కనుచు= కలలుకంటూ; నిర్ణోషించుచున్‌= శబ్దంచేస్తూ 
గుజువెట్టన్‌= గురకపెట్టడం; తొడంగెన్‌= మొదలు పెట్టినాడు. 


తా: ఓ రాజా! బ్రహ్మదేవుడు విశ్రాంతిలేకుండా పూనికతో ప్రాణులను సృష్టించి సృష్టించి అలసిపోయినాడు. ఆయన 
నడుమూ వీపూ బిగుసుకుపోయినాయి. అతడు నీలుగుతూ ఆవులిస్తూ సృష్టికార్యాన్ని ఆపినాడు. శరీరాన్ని వాల్చి 
రెప్పలుమూసుకొని చెయ్యి తలగడగా ఉంచుకొని గురకలు పెడుతూ కలలుకంటూ నిద్రపోయినాడు. 


ఆ. అలసి సొలసి నిదుర నందిన పరమేష్టి, ముఖమునందు వెడలె మొదలి శుతులు 
నపహరించె నాక హయగ్రీవుండను దైత్య, భటుండు; దొంగందొడరంబరులవశమె! 14 


ప్రతి : అలసి సాలసి= బాగా అలసిపోయి; నిదురన్‌ +అందిన= నిద్రించిన; పరమేష్టి= బ్రహృ్నదేవుని; ముఖమునందు= 
నోటినుండి; మొదలి శశుతులున్‌= తొలిచదువులు; వెడలెన్‌= వెలువడినాయి; హయగ్రీవుందు+అను= హయగ్రీవుడు అనే; 
ఒక దైత్యభటుండు= ఒక రాక్షసవీరుడు; అపహరించెన్‌= (వేదాలను) దొంగిలించినాడు; దొంగన్‌= చోరుని; తొడరన్‌= 
చెంతకువెళ్లటానికి;, పరులవశము+ఎ= ఇతరులకు సాధ్యమా? (కాదు) 

తా; బ్రహ్మదేవుడు బాగా అలసిపోయి నిద్రించినాడు. ఆయన నోళ్ల నుండి వేదాలు వెలువడినాయి. హయగ్రీవుడనే ఒక 
రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించినాడు. ఆతని దరిచేరటానికి ఇతరులకు సాధ్యమా? (సాధ్యంకాదు.) 

విశే : హయగ్రీవుడు అనే దేవుడు విష్ణువు అవతారంగా పురాణాలలో కీర్తింపబడినాడు. అతడు జ్ఞానానంద స్వరూపుడు. 
సర్వవిద్యలకు ఆధారమైనవాడు. ఇక్కడి దానవుని పేరుకూడా హయగీవుడే. ఇతడు జ్ఞాననిలయాలైన వేదాలను 
బ్రహ్మదగ్గరనుండి దొంగిలించినవాడు. 


క. చదువులు దన చేవడినం, జదువుచుం బెన్‌ బయల నుండ శంకించి వడిం 
జదువుల ముదుకండు గూరుకం, జదువుల తస్మరుండు సొచ్చె జలనిధి కడుపున్‌. "715 

ప్రతి : చదువులు= వేదాలు; తన= తనయొక్క చేవడినన్‌= చేతపదగానే (స్వాధీనం చేసుకొనగానే); చదువుచున్‌= (ఆ 
వేదాలను) పఠిస్తూ; పెన్‌+బయలన్‌+ఉందన్‌ = పెద్దబయలులో (ప్రపంచంలో) ఉండటానికి; శంకించి= సందేహించి; 
వడిన్‌= వేగంగా; చదువులముదుకండు= ప్రాజదువుల పెద్దవేలుపు అగు బ్రహ్మ; కూరుకన్‌= నిద్రించగా; చదువుల= 
వేదాల; తస్మరుండు= దొంగ; జలనిధికడుపున్‌= సముద్రగర్భంలో; చొచ్చెన్‌= ప్రవేశించినాడు. 

తా ; వేదాలను చేజిక్కించుకొన్న రాక్షసుడు వాటిని చదువుతూ, బయటి ప్రపంచంలో ఉండటానికి భయపడినాడు. 
బ్రహ్మదేవుడు నిద్రలో ఉండటం కనిపెట్టి వాడు వేగంగా సాగరంలోకి ప్రవేశించినాడు. 


298 శ్రీమహాభాగవతము 


వ. ఇట్లు వేదంబులు దొంగిలి దొంగరక్కసుండు మున్నీట మునింగిన వాని జయింపవలసియు, మ్రాను 
దీంగెల యందు విత్తనంబుల పొత్తరలు పెన్నీట నాని చెడకుండ మనుపవలసియు నెల్లకార్యంబులకుం 
గావలి యగు నా పురుషోత్తముం డప్పెనురేయి చొారుదలయందు. "716 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; వేదంబులు= తొలిచదువులు; దొంగిలి= దొంగిలించి; దొంగరక్క్మసుండు= చోరుడగురాక్షసుడు; 
మున్నీటన్‌= సముద్రంలో; మునింగినన్‌= మునిగిన; వాని= ఆ రక్కసుని;ి జయింపవలసియున్‌ = గెలువవలసీ; 
'మ్రానుదీం౧ంలయందున్‌= వృక్షలతలందు; విత్తనంబుల= బీజాల; పొత్తరలు= పొట్లాలు; పెను+నీటన్‌= సముద్రంలో; 
నాని= తడిసి; చెడకుండన్‌= చెడిపోకుండా; మనుపవలసియున్‌= రక్షించవలసియూ; ఎల్ల కార్యములకున్‌= అన్నిపనులకూ; 
కావలియగు= రక్షకుడగు; ఆ పురుషోత్తముండు= ఆ భగవానుడు; ఆ+పెనురేయి= ఆ మహారాత్రి; చొారుదలయందు= 
ప్రవేశించేటప్పుడు... 
తా :; ఆ ప్రళయకాలంలో వేదాలను అపహరించి సముద్ర జలాలలో మునిగి దాగిన ఆ రాక్షసుడిని జయించడమూ, 
ఓషధులూ విత్తనాల పొట్లాలు సముద్రంలో తడిసిపోకుండా రక్షించడం ఈ రెండూ పురుషోత్తముడగు విష్ణుదేవునకు 
కర్తవ్యా లయినాయి. ఆ పురుషోత్తముడు ఆ మహారాత్రి ప్రవేశించే సమయాన 
క. కుబుగటజులు వలుంద మీసలు, చిజుందోంళకయు బసిండి యొడలు సిరిగల పొడలున్‌ 

నెణి మొగము నొక్క కొమ్మును, మిజుచూపులుంగలిగి విభుండు మీనంబయ్యెన్‌. 717 
ప్రతి : కుజు= చిన్నని (పొట్టి; గజఖులు= రెక్కలు; వలుంద= పెద్ద; మీసలు= మీసాలు; చిజు= పొట్టి; తోంకయున్‌= 
వాలమున్నూూ పసిండి+ఒడలు= బంగారు (రంగుమేను; సిరిగల= అందమైన; పొడలున్‌= మచ్చలును; నెజిమొగమున్‌= 
చక్కనిముఖము; ఒక్కకొమ్మును= ఏకశ్ళంగమూ; మిజుచూపులున్‌= మిరుమిట్లుకొలిపే చూపులు; కలిగి= ఉండి; 
విభుండు= విష్ణుమూర్తి మీనంబు= చేపగా; అయ్యెన్‌= అయినాడు. 
తా: విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించినాదు. చిన్న రెక్కలూ పెద్ద మీసాలూ పొట్టితోకా బంగారు కాంతులీను మేనూ, 
అందమైన మచ్చలూ చక్కనిమొగమూ ఒక కొమ్మూ మిరుమిట్లు కొలిపే చూపులు కలిగి ఆ మహామత్స్యం విరాజిల్లుతున్నది. 


వ. అట్లు లక్షయోజనాయతంబయిన పాఠీనంబై విశ్వంభరుండు జలధి సొచ్చి. "7/18 
ప్రతి : అట్లు= ఆ విధంగా; లక్షయోజన = లక్షఆమడల; ఆయతంబు+అయిన = పొడవయిన; పాఠీనంబు +ఐ= మత్స్యమై; 
విశ్వంభరుండు = విష్ణుమూర్తి జలధిన్‌= సముద్రంలో; చొచ్చి= ప్రవేశించి. 

తా : ఆ విధంగా విష్ణుమూర్తి లక్షఆమడల పొడవైన మత్స్యరూపం ధరించి సముద్రంలో ప్రవేశించినాడు. 


సీ ఒకమాటు జలజంతుయూథంబుతోంగూడు నొకమాటు దరులకు నుటికి వచ్చు 
నొాకమాటు మింటికి నుదరి యుల్లంఘించు నొకమాటు లోపల నొదింగియుండు 
నొకమాటు వారాశి నొడలు ముంపంగంజూచు నొకమాటు బ్రహ్మాండ మొరయందలంచు 
నొకమాటు రుషకోటి నొడిసి యాహారించు నొకమాటు జలముల నుమిసివైచు 


తే. గటజులు సారించు, మీసలు గడలు కొలుపుం, బొడలు మెజయించుంగన్నుల పొలప మార్చుం 
నొడలు జలళిపించుం దళతళ లొలయు మీన, వేషి పెన్నీట నిగమ గవేషి యగుచు. 7719 


అష్టమస్మంధము 299 


ప్రతి : తఠతళలు +ఒలయు= తళతళ మెరిసే; మీనవేషి= మత్స్యరూపధారి; పెను+నీట= సముద్రంలో; నిగమ= వేదాలను; 
గవేషియగుచు= వెదకువాదవుతూ; ఒకమాటు= ఒకసారి; జలజంతు = నీటిలో ఉండే ప్రాణుల; యూథంబుతోన్‌= గుంపుతో; 
కూడున్‌= కలిసి తిరుగుతాడు; ఒకమాటు= ఒకపర్యాయం; దరులకున్‌= ఒద్దులకు; ఉటికివచ్చున్‌= పరుగిడివస్తాడు; 
ఒకమాటు= ఒకతడవ; మింటికిన్‌= ఆకసానికి; ఉదరి= బాగాచలించి; ఉల్లంఘించున్‌= అతిక్రమిన్తాడు (ఎగురుతాడు); 
ఒకమాటు= ఒకమారు; లోపలన్‌= సముద్రగర్భంలో; ఒదిగి= అణగి; ఉండున్‌= ఉంటాడు; ఒకమాటు= ఒకపరి; 
వాః+రాశిన్‌= సముద్రంలో; ఒడలు= శరీరాని ముంపంగన్‌= ముంచుటకు; చూచున్‌= చూస్తాడు; ఒకమాటు= ఇంకొకసారి; 
బ్రహ్మాండము= బ్రహ్మాండాన్ని ఒరయన్‌= ఒరుసుకోవాలని; తలంచున్‌= తలుస్తాడు; ఒకమాటు= ఒకవిడత; రుషకోటిన్‌= 
చేపలగుంపును; ఒడిసి= పైకగిరిపట్టుకొని; ఆహారించున్‌= మింగుతాడు (తింటాడు); ఒకమాటు= ఒకసారి; జలములన్‌= 
నీళ్లను; ఉమిసివైచున్‌= (పేల్చిన తదుపరి) వెలుపలకు (ఉమ్ముతాడు) చిమ్ముతాడు; గజులు సారించున్‌= రెక్కలు చాపుతాడు; 
మీసలు గడలు కొలుపున్‌= మీసాలు కదిలిస్తాడు; పొడలు మెజయించున్‌= మేని మచ్చలు మెరిపిస్తాడు; కన్నుల పొలప 
మార్చున్‌= కన్నుల కాంతులను వేరువేరుగా ప్రసరిస్తాడు; ఒడలు జళిపించున్‌= శరీరాన్ని విదలిస్తాడు; 
తా ; మత్స్యావతారుని (క్రీడలు అద్భుతంగా ఉన్నాయి. తళతళలాడే పెనుచేప రూపంతో ప్రళయ జలాలలో వేదాలను 
వెదకటానికి పూనుకొన్నాడు. ఒకసారి జలచరాలతో కలిసి తిరుగుతాడు. ఒకసారి వేగంగా గట్లవైపు దుమికి వస్తాడు. 
ఒకసారి ఆకసానికి ఎగురుతాడు. ఒకసారి నీళ్లలో ఒదిగి దాగుతాడు. ఒకసారి సముద్రంలో మునిగితేలుతాడు. ఒకసారి 
బ్రవ్మాండాన్ని ఒరుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి చేపలగుంపును మింగుతాడు. ఒకసారి నీళ్లను పీల్చి వెలుపలికి 
చిమ్ము (ఉమ్ముతాడు. ఇలా ఆ మహామత్స్యమూర్తి రెక్కలు చాస్తూ, మీసాలు కదలిస్తూ, మేనిపొడలు మెరపిస్తూ, కన్నులకాంతులు 
ప్రసరిస్తూ, ఒడలు విరచుకుంటూ, తళతళలాడుతూ సముద్రగర్భంలో విహరించినాడు. 
వ. అంతకు మున్న సత్యవతుండు మహార్దవంబులు మహీవలయంబు ముంచు నవసరంబున 
భక్తపరాధీనుండగు హరిం దలచుచునుండ నారాయణ ప్రేరితయై యొక్క నావ వచ్చినంగనుంగొని. 720 
ప్రతి ; అంతకు మున్న దానికంటే ముందు; సత్యవ్రతుండు= సత్యవ్రతుడు అనే రాజు; మహా+అర్జవంబులు= పెద్ద 
కడలులు; మహీవలయంబున్‌= భూగోళాన్ని ముంచు+అవసరంబునన్‌= ముంచివేసేవేళు భక్త= భక్తులకు; 
పరాధీనుండు +అగు= వశమైనవాడగు; హరిన్‌= విష్ణువును; తలంచుచునుండన్‌= తలచుకొంటూ ఉండగా; నారాయణ 
ప్రేరితయై= శ్రీహరి ప్రేరణతో; ఒకనావ= ఒక ఓడ; వచ్చినన్‌= రాగా కనుంగొని= చూచి. 
తా : సత్యవ్రతుడు నారాయణుని స్మరిస్తుంటాడు. ప్రళయ సముద్రం భూలోకాన్ని ముంచెత్తే సమయం వచ్చింది. శ్రీహరి 
ప్రేరణతో ఒక ఓడ అక్కడకు వచ్చింది. ఆ ఓడను చూచినాడు సత్యవ్రతుడు. 
మ. చని సత్యవ్రతమేదినీదయితుండోజంబూని (మ్రాన్టీంగ వి 

త్తనముల్‌ పెక్కులు నావపై నిడి హరిధ్యానంబుతో దానిపై 

మునిసంఘంబులు దాను నెక్కి వెజతో మున్నీటిపైందేలుచుం 

గనియెన్‌ ముందట భక్తలోక హృదలంకర్మీణమున్‌ మీనమున్‌. "721 
ప్రతి : చని= వెళ్ళి సత్యవ్రత= సత్యవ్రతుడు అనేపేరుగల; మేదినీదయితుండు= భూవల్లభుడు (రాజు) ఓజన్‌= ఉత్సాహంతో 
పూనుకొని; మ్రాన్‌తీంగ= (ెట్లు తీగలు) బెషధాలు; విత్తనముల్‌= బీజాలు; పెక్కులు= అనేకం; నావపైన్‌= ఓడపై; ఇడి= 


300 శ్రీమహాభాగవతము 


ఉంచి; హరిధ్యానంబుతోన్‌= విష్ణుమూర్తిని తలచుకొంటూ; దానిపై= ఆ ఓడపై; మునిసంఘంబులు = మునీశ్వరుల 
గుంపులు; తానున్‌= తాను; ఎక్కి= అధిరోహించి; వెజతోన్‌= ఆశ్చర్యంగా; మున్నీటిపైన్‌= సముద్రంపై; తేలుచున్‌= 
తేలిపోతూ; ముందటన్‌= ఎదుట; భక్తలోక హృత్‌+అలంకర్మీణమున్‌= భక్తసమూహాల హృదయాలను అలంకరించే; 
మీనమున్‌= మత్స్యమూర్తిని; కనియెన్‌= చూచినాడు. 


తా : సత్యవ్రతరాజు ఓడపై పెక్కు ఓషధులను విత్తనాలను అమర్చినాడు. విష్ణుమూర్తిని స్తోత్రం చేస్తూ మునులతోపాటు 
నావపై కూర్చున్నాడు. భయంతో సముద్రంపై తేలిపోతున్నాడు. అప్పుడు ఆ రాజుకు భక్తుల హృదయాలను అలంకరించే 
విష్ణుమూర్తి మహామత్స్యరూపంతో ఎదుట సాక్షాత్మరించినాడు. 


వ. కని, జలచరేంద్రుని కొమ్మున నొక్కపెనుం బాంపత్రాట న న్నావం గట్టి, సంతసించి డెందంబు 
నివురుకొని తపస్వులుం దాను నారాచపెద్ద మీనాకారుండగు వేల్పుటేని నిట్లని పొగడందొడంగె. 722 


ప్రతి : కని= చూచి; జలచర+ఇంద్రుని= జలచర శ్రేష్టడయిన ఆ మహామత్స్యంయొక్క కొమ్మునన్‌= శృంగమునకు; 
ఒక్క ఒక పెనుబాంప త్రాటన్‌= పెద్దపామును (త్రాడుగాచేసి; ఆ+నావన్‌= ఆ ఓడను; కట్టి= కట్టివేసి; సంతసించి = 
సంతోషించి; డెందంబున్‌= హృదయాన్ని నివురుకొని= పదిలపరచుకొని; తపస్వులున్‌= తాపసులు; తాను= తను; 
ఆ రాచపెద్ద= ఆ రాజేంద్రుడు; మీన+ఆకారుండగు= చేపరూపంకల; వేల్పుటేనిన్‌= దేవదేవుడైన విష్ణువును; ఇట్లని= 
ఈ విధంగా; పొగడన్‌+తొడంగెన్‌= నుతిచేయపూనినాడు. 


తా : సత్యవ్రతుడు ఒక 'పెద్దపామును తాడుగాచేసి ఆ ఓడను మహామత్స్యంకొమ్ముకు కట్టివేసినాడు. సంతోషంతో హృదయాన్ని 
పదిలపరచుకొన్నాడు. బుషులతోపాటు అతడు విష్ణుమూర్తిని ఇలా పొగదసాగాదు. 


మ. తమలోంబుట్టు నవిద్య గప్పిగొనుడుందన్మూలసంసార వి 
భ్రములై కొందజు దేలుచుంగలంగుచున్‌ బల్వెంటలన్‌ దైవయో 
గమునం దే పరమేశుం గొల్చి ఘనులై కైవల్యసంప్రాప్తులై 
ప్రమదంబందుదు రట్టి నీవు కరుణంబాలింపు మమ్మీశ్వరా! 7728 


ప్రతి : ఈశ్వరా= ఓ భగవానుడా!; తమలోన్‌+పుట్టు= తమయందు జనించిన; అవిద్య= అజ్ఞానం; కప్పి కొనుడున్‌= 
ఆవరించిన; తత్‌+మూల= ఆ కారణంగా; సంసార= సంసారంలో (చావు పుట్టుకలలో); విభ్రములై= విభ్రాంతులై; 
కొందజు= కొంతమంది; తేలుచున్‌= తేలియాడుతూ; పల్వెంటలన్‌-పలు -వెంటలన్‌= అనేక మార్గాలలో; కలంగుచున్‌= 
కలతపడుతూ; దైవయోగమునందు = అదృష్టం వల్లు ఏ పరమేశున్‌+కొల్చి= ఏ పరమాత్ముని సేవించి; ఘనులై= గొప్పవారై; 
కైవల్య సంప్రాప్తులై= కైవల్యాన్ని పొందినవారై; ప్రమదంబు+అందుదురు= సంతోషపడుతుంటారో; అట్టి నీవు= అలాంటి 
నీవు; మమ్ము మమ్ములను; కరుణన్‌= దయతో; పాలింపుము= రక్షింపుము. 

తా : ఓ భగవంతుడా! తమలో ఆవరించిన అజ్ఞానంవల్ల కొందరు భ్రాంతితో తిరుగుతుంటారు. మునుగుతూ కల్లోలపడుతూ 


పెక్కుదారులవెంట పరుగులు తీస్తుంటారు. అలాంటివారు అదృష్టంవల్ల పరమాత్ముడవైన నిన్ను సేవించి కైవల్యాన్నిపొంది 
సంతోషిస్తుంటారు. అలా అందరినీ ఆదరించేనీవు మమ్ములను రక్షించు. 


అష్టమస్మంధము 301 


ఉ. కన్నులు గల్గువాండు మటథి కాననివానికిం ద్రోవం జూపంగాం 

జన్న తెజంగు మూధునకు సన్మతి దా గురుండౌాట సూర్యుండే 

కన్నులు గాంగ భూతములంగాంచుచు నుండు రమేశ! మాకును 

ద్యన్నయమూర్తివై గురువవై యల సద్గతిజాడం జూపవే! 724 
ప్రతి : రమా+ఈశ= ఓ లక్ష్మీపతీ!; కన్నులు= నేత్రములు; కల్గువాండు= ఉన్నవాడు; మజీ= మరొక; కాననివానికిన్‌= 
కనపదని (గుడ్దివానికి; (త్రోవన్‌= దారిని; చూపంగాన్‌= చూపించగా; చన్న తెజంగు = వెళ్లిన విధంగా; మూఢునకు= 
మూర్చునికి; సత్‌+మతి= బుద్ధిమంతుడు; తాన్‌= తాను; గురుండు+బెట= తండ్రికావటం; సూర్యుందే= భానుడే; 
కన్నులుగాంగన్‌= కనులుకాగా; భూతములన్‌= ప్రాణులను; కాంచుచున్‌+ఉండు= చూస్తుంటాడు; మాకున్‌= మాకును; 
ఉద్యత్‌+నయమూర్తివై= ఉద్ధరించు మేలైన స్వరూపంకల వాడవై; గురువవై= గురుడవై; అల సత్‌ +గతిజాడన్‌ +చూపవే= 
మంచిదారిని చూపించు. 


తా:ఓ లక్ష్మీపతీ! సూర్యుడే కన్నులుగా నీవు ప్రాణులను చూస్తుంటావు. జ్ఞానం లేనివానికి దుర్చుద్ధికలవానికి తండ్రివి నీవే. 
కనుక కనులున్నవాడు కనులులేనివానికి దారిచూపిన రీతిగా మమ్ములను ఉద్ధరించు. గురుడనై మాకు దారిని చూపించు. 
క. ఇంగలముతోడి సంగతి, బంగారమువన్నె గలుగుభంగినిం ద్వ్సే 

వాంగీకృతుల యఘంబులు, భంగంబులంబొందు ముక్తి ప్రాప్తించు హరీ! "725 
ప్రతి : హరీ= విష్ణుమూర్తీ!; ఇంగలముతోడి = అగ్నితో; సంగతి= చేరటంవల్ల; బంగారమువన్న= బంగారానికి రంగు 
(మెరుగు); కలుగుభంగిన్‌= చేకూరే విధంగా; త్వత్‌= నీయొక్క సేవ= కైంకర్యాన్ని అంగీకృతుల= ఒప్పుకొని చేసేవారికి; 
అఘంబులు= పాపాలు; భంగంబులన్‌+పొందున్‌= నాశనమైపోతాయి; ముక్తి= మోక్షం; ప్రాప్పించున్‌= లభిస్తుంది. 
తా; శ్రీహరీ! అగ్నితో చేరడంవల్ల బంగారానికి రంగు / మెరుగు కలుగుతుంది. ఆ విధంగానే నిన్ను పూజించే భక్తుల 
పాపాలు నాశనమై ముక్తి లభిస్తుంది. 
క. హృదయేశ! నీ ప్రసన్నత, పదివేలవపాలి లేశభాగముకతనం 

ద్రిదశేంద్రత్వము గలదంట!, తుది నిను మెప్పింప నేది దొరకదు శ్రీశా! 726 
ప్రతి : శ్రీ+ఈశా= లక్ష్మీరమణా!; పహృదయ+ఈశ= పరమాత్నా!; నీ ప్రసన్నత= నీ అనుగ్రహంలో; పదివేలవపాలి= 
పదివేలవ వంతులో; లేశభాగము= కొద్దిపాటిభాగం; కతనన్‌= (లభించటం)వల్ల; త్రిదశ+ఇంద్రత్వము= స్వర్ణాధిపత్యమగు 
ఇంద్రపదవి; కలదంట= కలుగుతుందట; నిను మెప్పింపన్‌= నీకు మెప్పు కలిగిస్తే తుదిన్‌= చివరకు; ఏది దొరకదు? = 
లభించనిది ఏముంది? 
తా; లక్ష్మీరమణా! నీ అనుగ్రహంలో పదివేలవంతులో ఒక లేశభాగంవల్ల దేవేంద్రపదవి కలుగుతుందట. ఇక నీకు 
మెప్పుకలిగిస్తే లభించనిభాగ్యం ఏముంటుంది? 
క. పెజవాండు గురుం డటంచును, గొజగాని పదంబు సూపం గుజనుందడగు నీ 

నెజత్రోవ నడవ నేర్చిన, నణమఖ లేనట్టి పదమునందు దయాల్టీ! 727 


302 శ్రీమహాభాగవతము 


ప్రతి : దయా+అబ్టీ= కృపాసముద్రుడా!); పెజవాండు= పనికిమాలినవానిని; గురుండటంచును= గొప్పవాడనుకొని; 
కొజగానిపదంబు+చూపన్‌= పనికిమాలిన మార్గాన్నిచూపిస్తే కుజనుండు+అగు= చెడ్డ్దవాడవుతాడు; నీ నెజత్రోవన్‌= 
నీదయిన మంచిమార్దాన్ని నడవ నేర్చినన్‌= నదవటానికి అలవాటయితే; అజమజ లేనట్టి పదమున్‌= సందేహంలేని 
స్థానాన్ని అందున్‌= పొందును. 


తా ; దయాసముద్రుడా! పనికిమాలినవానిని గొప్పవాడనుకొనిపోతే అతడు పనికిమాలిన మార్గాన్నే చూపిస్తాడు. ఆ 
దారిలో వెళ్లినవాడు చెడిపోతాడు. నిన్ను నమ్మి మంచిదారిని నడవగలిగితే సందేహంలేని మంచి స్థానాన్ని పొందుతాడు. 


మ. చెలివై చుట్టమవై మనస్థితుందవై చిన్మూర్తివై యాత్మవై 

వలనై కోర్కుల పంటవై విభుండవై వర్తిల్లు నిన్నాల్లకే 

పలువెంటంబడి లోక మక్కట! వృథాబద్ద్ధాశమై పోయెడిన్‌ 

నిలువన్‌ నేర్చునె హేమరాశింగనియున్‌ నిర్భాగ్యుండంభశ్శయా! "728 
ప్రతి : అంభస్‌+శయా!= జలశయనుడవగు నారాయణా!; చెలివై= స్నేహితుడవై; చుట్టమవై= బంధువువై; మనస్‌+ 
స్థితుండవై= మనసులో నిలిచేవాడవై; చిత్‌+మూర్తివై= జ్ఞానస్వరూపుడవై; ఆత్మవై= ఆత్మ రూపుడవై; కోర్ములపంటవై= 
వాంఛాఫలానివై; విభుండవై= అధిపతివై) వర్తిల్లు= మసలునట్టి; నిన్ను= నిను; ఒల్లకే= ఆదరించకుండానే; లోకము= 
ప్రాణులు; పలు-వెంటన్‌-పడి= అనేక మార్గాలలో వెళ్లి అక్కట= అయ్యో; వృథా= వ్యర్థంగా; బద్ధ+ఆశమై= ఆశకు 
కట్టుబడి; పోయెడిన్‌= పోతుంది; హేమరాళిన్‌= బంగారుకుప్పను; కనియున్‌= చూచికూడా; నిర్భాగ్యుండు= భాగ్యహీనుడు; 
నిలువన్‌ నేర్చునె= నిలువబడగలడా?(నిలువలేడు) 
తా : నారాయణా! నీవు చెలికానిగా చుట్టంగా జ్ఞానస్వరూపునిగా మానవుల మనస్సులలో మసలుతావు. ఆత్మవై అండగా 
ఉంటావు. ప్రభువువై కోరికలు నెరవేరుస్తావు. అలాంటి నిన్ను ఆదరించక లోకం పెక్కింటిపై పేరాసతో పరుగులు తీస్తుంది. 
అదృష్టం లేనివాడు బంగారు రాశి దొరకినా దక్కించుకోలేడు కదా! 


ఆ. నీరరాశిలోన నిజకర్మబద్ధమై, యుచితనిద్రంబొంది యున్న లోక 

మే మహాత్ముచేత నెప్పటి మేల్మాంచు, నట్టి నీవు గురుండ వగుట మాకు. "720 
ప్రతి : నీరరాశిలోనన్‌= సముద్రంలో; నిజకర్మ బద్ధమై= తమ కర్మఫలానికి కట్టుబడి; ఉచితనిద్రన్‌= తగినంత రీతిగా 
నిదురను; పొందియున్న= పొందినట్టి; లోకము= ప్రపంచం; ఏ మహాత్ముచేతన్‌= ఏ మహానుభావుని చేత; ఎప్పటి 
మేల్కాంచున్‌= ఎప్పటికప్పుడు మేల్కొనునో; అట్టినీవు= అటువంటినీవ్రు మాకు= మాకు; గురుడవు - అగుట = 
గురుడవైనావు 
తా : కర్మఫలానికి కట్టుబడి సముద్రంలో మునిగి కూరుకపోయిన లోకం ఏ మహానుభావుని చేత ఎప్పటికప్పుడు 
మేలుకొంటుందో అలాంటి మహానుభావుడవు నీవు. మాకు గురుడవయ్యావు. 
క. అలింపుము! విన్నప మిదె, వేలుపు గమిజేని నిన్ను వేండికొనియెదన్‌ 

నాలోని చిక్కు మానిచి, నీలోనికిం గొంచుంబొమ్ము నిఖిలాధీశా! 780 


అష్టమస్కంధము 303 


ప్రతి : నిఖిల +అధీశా! = సర్వేశా!; ఇదె= ఇదిగో; విన్నపము= మా విన్నపం; ఆలింపుము= విను; వేలుపుగమిటేని= 
దేవతల సమూహానికి ప్రభువువైన; నిన్నున్‌= నిను; వేడికొనియెదన్‌= ప్రార్థిస్తాను; నాలోని చిక్కున్‌= నాలోని సంకటాన్ని; 
మానిచి= మానిపి; నీలోనికిన్‌= నీలోకి; కొంచున్‌+పొమ్ము= తీసుకువెళ్ళు. 


తా : ఓ సర్వేశ్వరా! మా విజ్ఞాపము వినవయ్యా. నాలోని సంకటాన్ని తొలగించి నన్ను నీ లోకానికి తీసుకొని వెళ్లుమని 
దేవదేవా! నిన్ను వేడుకొంటున్నాను. 


వ. అని ఇట్లు సత్యవ్రతుండు పలికిన సంతసించి మత్స్యరూపంబున మహాసముద్రంబున విహరించు 
హరి పురాణపురుషుం డగుటం జేసి, సాంఖ్య యోగక్రియాసహితయగు పురాణ సంహిత నుపదేశించె; 
నమ్మహారాజు మునిసమేతుందై భగవన్నిగదితంబై సనాతనంబగు బ్రహ్మస్వరూపంబు విని కృతార్ణుండదయ్యె; 
నతం డిమ్మవో కల్చ్పంబున వివస్వంతుండనం బరంగిన సూర్యునకు (శాద్ధదేవుండన జన్మించి 
శ్రీహరికృపావశంబున నేడవ మనువయ్యె; నంత నవ్విధంబునం బెనురేయి నిండునంతకు సంచరించి 
జలచరాకారుండగు నారాయణుండు దన్నిశాంత సమయంబున. "781 


ప్రతి : అని; ఇట్లు= ఈ విధంగా; సత్యవ్రతుందు = సత్యవ్రతుడనేరాజు; పలికినన్‌= చెప్పగా సంతసించి= సంతోషించి; 
మత్స్యరూపంబునన్‌= చేపరూపంతో; మహాసముద్రంబునన్‌= పెనుకడలిలో; విహరించు= సంచరించు; హరి= విష్ణువు; 
పురాణవురుషుండు +అగుటన్‌ +చేసి= పురాణపురుషుడు కావటంవల్ల నాంఖ్యయోగ(క్రియాస హిత +అగు = 
సాంఖ్యయోగక్రియలతోకూడినదయిన; పురాణసంహితన్‌= పురాతనవేదభాగాన్ని; ఉపదేశించెన్‌= బోధించినాడు; 
ఆ+మహారాజు= ఆ మహాప్రభువు; మునిసమేతుండు +ఐ= మునీశ్వరులతోపాటు; భగవత్‌ +నిగదితంబు+ఐ= భగవానుడు 
చెప్పినదయి; సనాతనంబు+అగు= సనాతనమైన; (బవ్మాస్వరూపంబు = (బ్రహ్మజ్ఞానాన్ని విని= ఆలకించి; 
కృత +అర్భుండు +అయ్యెన్‌= ధన్యుదైనాడు; అతండు= ఆ సత్యవ్రతుడు; ఈ+మహాకల్పంబునన్‌= ఈ మహాకల్పంలో; 
వివస్వంతుండు +అనన్‌+పరంగి= వివస్వతుడు అనబడిన; సూర్యునకున్‌= భాస్మరునకు; శ్రాద్ధదేవుండు+అనన్‌= శ్రాద్ధదేవుడు 
అనే పేరుతో; జన్మించి= పుట్టి; శ్రీహరి కృపావశంబునన్‌= శ్రీవిష్ణువుదయతో; ఏడవమనువు +అయ్యెన్‌= ఏడవమనువు 
అయినాడు; అంతన్‌= ఆ తర్వాత; ఆ+విధంబునన్‌= ఆ రీతిగ్యా పెనురేయి= ప్రళభయరాత్రి; నిండునంతకు= ముగిసేవరకు; 
సంచరించి= తిరిగి జలాచరాకారుండు +అగు = మత్స్యరూపుడగు; నారాయణుండు = విష్ణుమూర్తి; తద్‌ +నిశా +అంత + 
సమయంబున = ఆ తెల్లవారేవేళ... 

తా : ఈ విధంగా సత్యవ్రతుని ప్రార్ధనను ఆలకించి మత్స్యావతారుడై సముద్రంలో సంచరిస్తున్న మహావిష్ణువు సంతోషించినాదు. 
ఆ పరమాత్ముడు సాంఖ్యయోగశాస్తాలతో కూడిన పురాతనమైన వేదభాగాన్ని అతనికి బోధించినాడు. మునీశ్చ్వరులతోపాటు 
సత్యవ్రతుడు పరమపురుషుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని ధన్యుడైనాడు. సత్యవ్రతుడు ఈ కల్పంలో 
వివస్వంతుడని పిలువబడే సూర్యునికి శ్రాద్ధదేవుడనే పేరుతో జన్మించి విష్ణుమూర్తి దయవల్ల ఏడవమనువైనాడు. ప్రళభయరాత్రి 
ముగిసి తెల్లవారే పర్యంతమూ ఆ విధంగా విష్ణువు మత్స్యరూపంతో తిరుగుతున్నాడు. 


మ. ఉఅ కంభోనిధి రోసి వేదముల కుయ్యున్‌ దైన్యముం జూచి వే 
గణు లల్లార్చి ముఖంబు సాంచి బలువీంకం దోంక సారించి మే 


304 శ్రీమహాభాగవతము 


న్మెజియన్‌ దౌడలు దీటి మీస లదరన్‌ మీనాకృతిన్‌ విష్ణుం డ 
క్కజటిం దాంకి వధించె ముష్టిదళిత (గ్రావున్‌ హయగ్రీవునిన్‌. "792 


ప్రతి : ఉజక= ఊరకే; అంభోనిధిన్‌= సముద్రంలో; రోసి= వదలబడి; వేదముల= తొలిచదువుల; కుయ్యున్‌= మొర పెట్టు 
కోవటమనే; దైన్యమున్‌= దీనత్వాన్ని; చూచి= కని; వే= వేగంగా; గజులు = రెక్కలు; అల్లార్చి= కదల్సి; ముఖంబుసాంచి= 
నోరు ముందుకు సాచి; పలువీంకన్‌= చాలాఉత్సాహంతో; తోంకసారించి= తోకనుసాగదీసి, మేన్‌+మెజయన్‌= మేనువెరియగా; 
దౌడలు దీటి= దౌడలు చక్కచేసికొని / పటపటలాడించి; మీసలు= మీసాలు; అదరన్‌= కదలగా; మీనాకృతిన్‌= మత్స్యరూపంతో; 
విష్ణుండు= శ్రీహరి; ముష్టిదళితగ్రావున్‌= పిడికిలి పోటుతో కొండలను పిండిచేయబడిన కొండలుగల; హయగగ్రీవున్‌ = 
హయగ్రీవ రాక్షసుడైన; ఆ+కరటిన్‌= ఆ దుర్దనుని; తాంకి= మార్శొన్సి వధించెన్‌= చంపినాడు. 

తా : పశ్రయసముద్రంలో వ్యర్థమై మునిగి ఉన్న వేదాల దైన్యస్థితిని అవి మొరపెట్టుకోగా మీనావతారుడగు విష్ణుమూర్తి 
విన్నాడు. వేగంగా రెక్కలు అల్లార్చి నోరు తెరచినాడు. ఉత్సాహంతో తోక ఊగించినాడు. మేను మెరిపించినాడు. దౌడలు 


చక్కచేసికొన్నాడు. మీసాలు కదలించినాడు. పిడికిటిపోటుతో కొండలను పిండి చేయగలవాడు, దుర్దనుడు అయిన హయగ్రీవుని 
హతమార్చినాడు. 


వ. అంతం బ్రళయావసానసమయంబున. "79838 
ప్రతి : అంతన్‌= అంతలో; ప్రళయ +అవసాన +సమయంబునన్‌= ప్రళభయకాలం ముగిసినవేళ. 


స్స్‌ ఎప్పుడు వేగునం చెదురు చూచుచు నుండు మునుల డెందంబులు ముదము నొందం 
దెలివితోం బక్క నిద్రించు భారతి లేచి యోరపయ్యెంద జక్కనొత్తికొనంగ 
మలినమై పెను రేయి మక్కిన తేజంబు దొంటి చందంబునం దొంగలింపం 
బ్రాణుల సంచితభాగధేయంబులు గన్నుల కొలంకులం గానంబడంగ 


తే. నవయవంబులు గదలించి యావులించి, నిదురందెప్పిథి మేల్మాంచి నీల్లి మలంగి 
యొడలు విజబుచుచుం గనుంగవ లుసుముకొనుచు, ధాత గూర్చ్పుందె సృష్టిసంధాత యగుచు. 784 


ప్రతి : ఎప్పుడు= ఏసమయాన వేగునంచున్‌= తెల్లవారుతుందని; ఎదురుచూచుచున్‌+ఉండు = నిరీక్షిస్తున్న మునుల= 
బుషుల; డెందంబులు= హృదయాలు; ముదమున్‌= సంతోషాన్ని ఒందన్‌= పొందగా; తెలివితోన్‌= మెలకువతో 
(అప్రమత్తంగా); ప్రక్క చెంతనే; నిద్రించు= నిదురిస్తున్ను భారతి= సరస్వతి; లేచి= మేలుకొని; ఓరపయ్యెదన్‌= జారుపైటను; 
చక్కన్‌ +ఒత్తి+కొనంగన్‌= సరిదిద్దుకొనగా; 'పెనురేయి= ప్రళభయంలో; మలినమై= మాసిపోయి; ('మక్కిన= నష్టమైన; తేజంబు= 
కాంతి; తొంటిచందంబునన్‌= పూర్వపురీతిగా; తొంగలింపన్‌= ప్రకాశించగా (వర్ధిల్లగా); ప్రాణుల= జీవుల; సంచిత= 
సంపాదించిన; భాగధేయంబులు = పుణ్యభాగ్యాలు; కన్నుల= నయనాల; కొలంకులన్‌= కొలంకులలో; కానంబడంగన్‌= 
కనిపించగా; అవయవంబులు= శరీరభాగాలయిన అవయవాలను; కదలించి= చలింపచేసి; ఆవులించి= ఆవులించుకొంటూ; 
నిదురన్‌+తెప్పిటి= నిదురనుంచి తేరుకొని; మేల్మాంచి= మేలుకొని; నీల్గి= నీలిగి మలంగి= మరలి; ఒడలు విరుచుచున్‌= 
ఒడలు విరుచుకొంటూ; కనుంగవలు= కన్నుదోయి; ఉసుముకొనుచున్‌= తుడుచుకొంటూ; సృష్టి+సంధాత +అగుచున్‌= 
సృష్టిని అందివ్వటం (చేయటం) కోసం; ధాత= బ్రహ్మదేవుడు; కూర్చుండెన్‌= కూర్చున్నాడు. 


అష్టమస్కంధము 305 


తా : ఎప్పుడు తెల్లవారునా అని ఆతురులై ఎదురుచూస్తున్న మునీశ్వరులకు సంతోషకరంగా వేకువ కనిపించింది. పెలకువశక్తితో 
నిద్రిస్తున్న సరస్వతిలేచి బ్రహ్మ ప్రక్కన కూర్చొని జారిన పయ్యెదకొంగును సవరించుకొన్నది. నిద్రవలన ప్రళయకాలంలో 
మసకబారిన బ్రహృ్నదేవుని ముఖం ప్రకాశించింది. జీవులు సంపాదించుకొన్న పూర్వపుణ్యాలు ఆయన కడకన్నులకు 
కనిపించినాయి. బ్రహ్మదేవుడు తన అవయవాలను కదలించినాడు. ఆవలించి నిదుర నుండి మేల్మొన్నాడు. కొద్దిగా 
నీలిగినాడు, ఒత్తిగిలినాడు, ఒడలు విరుచుకొన్నాడు. కన్నులు నులుముకొన్నాడు. తిరిగి సృష్టి చేయటం కోసం సిద్ధమై 
కూర్చున్నాడు. 


వ. అయ్యవసరంబున. "735 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో 


ఆ. వాసవారిం జంపి వానిచే పడియున్న వేదకోటి చిక్కు విచ్చి తెచ్చి 

నిదుర మానియున్న నీరజాసనునకు, నిచ్చెంగరుణతోడ నీశ్వరుండు. "786 
ప్రతి : వాసవ+అరిన్‌= ఇంద్రుని శత్రువైన హయగ్రీవాసురుని; చంపి= అంతమొందించి; వానిచేపడియున్న= ఆ రాక్షసుని 
చేతిలో పడిన; వేదకోటిన్‌= తొాలిచదువుల సంచయమును; చిక్కువిచ్చి= చిక్కునుండి విడిపించి; నిదురమాని+ఉన్నా 
మేల్మొన్న నీరజ+ఆసనునకున్‌= బ్రహ్మకు; ఈశ్వరుండు= భగవానుడు; కరుణతోడన్‌= దయతో; ఇచ్చెన్‌= ఇచ్చినాడు. 
తా :; భగవానుడు విష్ణువు హయగ్రీవుని చంపి వాడు దొంగిలించిన వేదాలను చిక్కునుండి విడిపించినాడు. వాటిని 
మేల్కొన్న బ్రహృ్నదేవునికి దయతో అప్పగించినాడు. 
క. జలరుహనాభునికొజకై, జలతర్పణ మాచరించి సత్యవ్రతుం దా 

జలధి బ్రదికి మను వయ్యెను, జలజాక్షునిం గొలువ కెందు సంపద గలదే? 787 
ప్రతి : జలరుహనాభుని కొజకై= పద్మనాభుడగు విష్ణుమూర్తి కోసం; సత్యవ్రతుండు; జలతర్పణము +ఆచరించి= (నీటితో) 
అర్హ్యం సమర్పించి; ఆ జలధిన్‌ బ్రదికి= ఆ సముద్రంనుండి బయటపడి బ్రతికి మనువు +అయ్యెను= మనువు అయినాడు; 
జలజాక్షునిన్‌+కొలువక= కమలాక్షుదైన విష్ణువును పూజించకుండా; ఎందున్‌= ఎక్కడైనా; సంపదకలదే? = ఐశ్వర్యం 
కలుగుతుందా? (కలుగదు) 
తా : విష్ణుమూర్తికి సత్యవ్రతుడు అర్ధ్హ్యం సమర్పించినాడు. ప్రళయ సముద్రంనుంచి బయటపడినాడు. మనువు అయినాడు. 
విష్ణువును పూజించక ఎక్కడైనా ఐశ్వర్యం ప్రాప్తిస్తుందా? (ప్రాప్తించదు. 
ఆ. జనవిభుండు దపసి సత్యవ్రతుండును, మత్స్యరూపి మైన మాధవుండు 

సంచరించినట్టి సదమలాఖ్యానంబు, వినినవాండు బంధవిరహితుండు. "798 
ప్రతి : జనవిభుండున్‌+తపసి= రాజర్నిఅయిన; సత్యవ్రతుండును= సత్యవ్రతుడూ; మత్సరూపి+అయిన= మత్స్యావతారం 
ధరించిన; మాధవుండు= శ్రీపతీ; సంచరించినట్టి= ప్రవర్తించిన; సత్‌+అమల= పవిత్రమగు; ఆఖ్యానంబున్‌= గాథను; 
వినినవాందు= ఆలకించినవాడు; బంధవిరహితుందడు = బంధ విమోచనుదవుతాదు. 
తా : రాజర్ని అయిన సత్యవ్రతుడూ, మీనరూపుడైన శ్రీపతీ ప్రవర్తించిన ఈ పవిత్రగాథను విన్నవారు బంధాలనుంచి 
విముక్తిని పొందుతారు. 


306 శ్రీమహాభాగవతము 


క. హరిజలచరావతారముం, బరువడిం బ్రతిదినముం జదువం బరమపదంబున్‌ 

నరుందొందు వాని కోర్కులు, ధరణీశ్వర! సిద్ధిబొందుం దథ్యము సుమ్మీ! "9 
ప్రతి : ధరణి+ఈశ్వర= ఓ రాజా!) హరి= విష్ణువుయొక్క జలచర +అవతారమున్‌ = మత్స్యావతార కథను; పరువడిన్‌= 
శ్రద్ధతో; ప్రతిదినమున్‌= ప్రతిరోజూ; చదువన్‌= పఠించగా; పరమపదమున్‌ = మోక్షాన్ని నరుండు= మానవుడు; ఒందు= 
పొందుతాడు; వానికోర్ములు= అట్టివాని వాంఛలు; సిద్ధిపొందున్‌= నెరవేరుతాయి; తథ్యము= ఇది సత్యం; చుమ్మీ= సుమా! 
తా : ఓ రాజా! ప్రతిదినం మత్స్యావతార కథను (శ్రద్ధతో చదివేవాడు మోక్షాన్ని పొందుతాడు. ఆతని కోర్మెలూ నెరవేరుతాయి. 
ఇది సత్యం సుమా! 
విశే : పై రెండు పద్యాలలో మత్స్యావతార కథకు 'ఫలట్రుతి చెప్పబడినది. 


మ. ప్రళయాంభోనిధిలోన మేన్మజచి నిద్రంజెందు వాణీశు మో 

ముల వేదంబులు గొన్న దైత్యుని మృతిం బొందించి సత్యవ్రతుం 

డలరన్‌ బ్రహ్మము మాటలం దెలిపి సర్వాధారుండై మీనమై 

జలధింగ్రుంకుచుం దేలుచున్‌ మెలంగు రాజన్నూర్తికిన్‌ మొక్కెదన్‌. 7/40 
ప్రతి : ప్రళభయ= కల్పాంత; అంభోనిధిలోనన్‌= సముద్రంలో; మేన్‌-మజచి= మైమరచి; నిద్రన్‌+చెందు= నిద్రించిన; 
వాణీ+ఈశు= వాణి భర్తఅయిన బ్రహృ్నదేవుని; మోములన్‌= ముఖాలనుండి; వేదంబులు= తొలిచదువులు; కొన్న= 
దొంగిలించిన; దైత్యుని= రాక్షసుని; మృతిన్‌+పొందించి= చంపి; సత్యవ్రతుండు, అలరన్‌= సంతోషించేటట్లు; బ్రహ్మము= 
బ్రహ్మస్వరూపాన్ని మాటలన్‌+తెలిపి= మాటలతో ఎరిగించి; సర్వ+ఆధారుండై= అన్నింటికీ మూలమైనవాడై) మీనమై= 
మత్స్యావతారుదై; జలధిన్‌= సముద్రమందు; క్రుంకుచున్‌= మునుగుతూ; తేలుచున్‌= తేలుతూ; మెలంగు= వర్తిల్వ; 
రాజత్‌+మూర్తికిన్‌= ప్రకాశించే మూర్తిఅగు విష్ణుమూర్తికి; మొైక్కెదన్‌= నమస్కరిస్తున్నాను. 
తా : ప్రథయకాల సముద్రంలో మేనుమరచి నిద్రించిన బ్రహృ్నదేవుని ముఖాలనుండి వెలువడిన వేదాలను దొంగిలించిన 
రాక్షసునిచంపి, సత్యవ్రతుడు సంతోషించేటట్లు బ్రహ్మస్వరూపాన్ని తెలియచేసి, అన్నింటికి మూలమై, మత్స్యావతారంతో 
సాగరాన మునుగుతూ తేలుతూ సంచారం చేసి ప్రకాశించే విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను. 


వ. అని చెప్పి. "/డ్మ్ష 
ప్రతి : అని చెప్పి= అని వచించి... 
తా : ఈ విధంగా శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునకు చెప్పినాడు. 
క. రాజేంద్ర! దైత్యదానవ, రాజమహాగహనదహన! రాజస్తుత్యా! 

రాజావతంసమానిత!, రాజధరార్చిత! గుణాధ్య! రాఘవ రామా! "7/42 
ప్రతి : రాజ+ఇంద్ర= రాజగ్రేష్టుడా!; దైత్య - దానవ - రాజ - మహాగహన - దహన!= (దైత్యులును దానవులును 


అయిను రాక్షసరాజులు అనే గొప్ప అడవిని కాల్చివేసినవాడా!; రాజస్తుత్వ్యా= రాజులచేత నుతించబడినవాడా!; 


అష్టమస్మంధము 30/7 


రాజ+అవతంస-మానిత= రాజులలో తలమానికమైనవారిచే గౌరవించబడినవాడా!; రాజ-ధర+అర్చిత= చంద్రుని ధరించిన 
శివునిచే పూజించబడినవాడా! గుణ +ఆధ్య= సద్దుణసంపన్నా!; రాఘవరామా= రఘువంశంలో పుట్టిన రాముడా! 
తా; శ్రీరామా! నీవు రాజేంద్రుడవు. దైత్యులు-దానవులు అనబదే రాక్షసులు అనే అరణ్యాలను దహించినవాడవు. 
రాజులు, రాజులలో ఉన్నతులు కూడా నిన్ను గౌరవించినారు. చంద్రధారిఅయిన శివునిచేత పూజించబడినవాడా! 
సద్దుణసంపన్నా! రఘువంశలలామా రామా! 

విశే : దితి తనూజులు దైత్యులు. దనువు తనూజులు దానవులు 


మాలిని. 

దివిజరిపువిదారీ! దేవలోకోపకార్‌ీ! 

భువనభరనివారీ! పుణ్యరక్షానుసారిీ! 

ప్రవిమలశుభమూర్తి! బంధుపోషప్రవర్తీ! 

ధవళబహుళకీర్తీ! ధర్మనిత్యానువర్తీ! 743 
ప్రతి : దివిజ= దేవతల; రిపు= శత్రువులగు రాక్షసులను; విదారీ= తెగటార్చినవాడా!; దేవలోక= దేవతా సమూహానికి; 
ఉపకారీ= మేలుచేసినవాడా!; భువన = భూమియొక్క భర= భారాన్ని నివారీ= తొలగించినవాడా!; పుణ్య= సుకృతం 
చేసినవారిని; రక్ష+అనుసారీ= కాపాడుటకు అనుగుణంగా నదడచుకొనేవాడా!; ప్రవిమల= నిర్మలమైన; శుభ= మంగళప్రదమైన; 
మూర్తీ= రూపం కలవాడా!; బంధు= ఆత్మీయులను (చుట్టాలను); పోష= పోషించే, ప్రవర్తీ= ప్రవర్తనం కలవాడా!; 
ధవళ= స్వచ్చమైన; బహుళ= గొప్ప; కీర్తీ యశస్సుకలవాడా!; ధర్మ= ధర్మాన్ని నిత్య= ఎల్లప్పుడూ అనువర్తీ= అనుసరించేవాడా! 
తా: రక్క్మసులను తెగటార్చినవాడా! వేల్పులకు మేలుచేయువాడా! (దుష్టులచే బరువెక్కిన) భూమిభారాన్ని తొలగించువాడా! 
పుణ్యాత్ములను కాపాడువాడా! నిర్మలమైన శుభకరమైన రూపం కలవాడా! ఆత్మీయులను పోషించేవాడా! స్వచ్చమైన గొప్ప 
కీర్తకలవాడా! ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆదరించేవాడా! 
గద్యము 

అది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాందిత్య పోతనామాత్య 
ప్రణీతంబయిన శ్రీమహాభాగవత పురాణంబను మహాప్రబంధంబునందు స్వాయంభువ స్వారోచిషోత్తమతామస 
మనువుల చరిత్రంబును, గరిమకరంబుల యుద్ధంబును, గజేంద్రరక్షణంబును, రైవతచాక్షుషమనువుల 
వర్తనంబును, సముద్రమథనంబును, గరళ భక్షణంబును, నమృతాది సంభవంబును, దేవాసుర 
కలహంబును, హరి కపటకామినీరూపంబున నసురుల వంచించి దేవతల కమృతంబు వోయుటయును, 
రాక్షసవధంబును, హరిహర సల్త్లాపంబును, హరి కపటకామినీరూప విభ్రమణంబును, వైవస్వత సూర్యసావర్డి 
దక్షసావర్ణి బ్రహ్మసావర్ణి ధర్మసావర్ణి భద్రసావర్షి దేవసావర్ణీంద్రసావరి మనువుల వృత్తాంతంబును, 
బలియుద్ధయా(త్రయును, స్వర్గవర్శనంబును, దేవవలాయునంబును, వావునావతారంబును, 
శుక్రబలిసంవాదంబును, ద్రివిక్రమవిస్ఫురణంబును, రాక్షసుల సుతలగమనంబును, సత్యవ్రతోపాఖ్యానంబును, 
మీనావతారంబును నను కథలు గల యష్టమస్మ్కంధము. "/డ్తడ 


308 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఇది= ఈయది; శ్రీపరమేశ్వర= శ్రీపరమశివుని; కరుణా= దయవలన; కలిత= పొందిన; కవితావిచిత్ర= కవితావైచిత్రం 
కల; కేసనమం్రిపుత్ర= కేసనమంత్రి కుమారుడూ; సహజపాండిత్య= స్వభావసిద్ధంగా పాండితి కలిగినవాడూ, అయిన; 
పోతనామాత్య= పోతనామాత్యునిచే, ప్రణీతంబు +అయిన = రచితమైన, “శ్రీమద్భాగవత పురాణము, అను, 
మహాప్రబంధంబునందు = గొప్పకావ్యమునందు; స్వాయంభువ= స్వాయంభువుడు; స్వారోచిష= స్వారోచిషుడు; ఉత్తమ = 
ఉత్తముడు; తామస= తామసుడు అన్వే మనువులచరిత్రంబును= మనువులచరిత్రలనూ; కరిమకరంబుల యుద్ధంబును= 
ఏనుగుకూ మొసలికీ జరిగిన పోరాటమూ; గబేంద్రమోక్షణంబును= గజేంద్రునికి మోక్షము కలుగుటయు; రైవత= 
రైవతుడు; చాక్షుష చాక్షుషుడు అన్వే మనువులవర్తనంబును= మనువులచరిత్రమూ; సముద్రమథనంబును = పాలకడలిని 
చిలుకుటయును; గరళభక్షణంబును = శివుడు విషాన్ని మింగడమూ; అమృత+ఆది సంభవంబును= అమృతము మొదలైనవి 
క్షీరసాగరంలో పుట్టదమూ; దేవాసురకలహంబును = వేల్పులకు రక్కసులకు జరిగిన పోరాటమూ; హరి= విష్ణువు; కపట 
కామినీ రూపంబునన్‌= మాయామోహినీ రూపాన; అసురుల వంచించి= రాక్షసులను మోసగించి; దేవతలకు = వేల్పులకు; 
అమృతంబున్‌= సుధను; పోయుటయును= పోయడమూ,; రాక్షసవధంబును= రాక్షససంహారమూ; హరిహరసల్లాపుంబును= 
శివకేశవుల సరససంభాషణమూ; హరి= విష్ణువు; కపటకామినీరూప= మాయామోహినీరూపాన; విభ్రమణంబును= 
భ్రమింపచేయడమూ; వైవస్వత, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, భద్రసావర్ణి, దేవసా వరి, 
ఇంద్రసావర్ణిమనువుల; వృత్తాంత్తంబును= చరిత్రయూ; బలియుద్ధయాత్రయును = బలిచక్రవర్తి దండయాత్రా; 
స్వర్గవర్ణనంబును= సురలోకవర్ణనమూ; దేవపలాయనంబును = వేలుపులు పారిపోవుటయున్న్యూ వామనావతారంబును= 
వామనుని అవతార కథయును; శుక్రబలిసంవాదంబును= శుక్రాచార్య బలిచక్రవర్తుల సంభాషణమూ; త్రివిక్రమ 
స్ఫురణంబును= త్రివిక్రముడు విజ్బంభించడం; రాక్షసుల సుతల గమనంబును= రక్కసులు పాతాళలోకంబునకు వెళ్ళుటయు; 
సత్యవ్రత+ఉపాఖ్యానంబును= సత్యవ్రతుని ఇతిహాసమున్నూ, మీన +అవతారంబును= మత్స్యావతారము; అను= అనే; 
కథలుగల= కథలు ఉన్నట్టి; అష్టమస్కంధము = ఎనిమిదవ స్కంధము. 


తా : ఇది పరమశివుని దయవల్ల కలిగిన కవితా సౌందర్యం కలవాడూ; కేసనమంత్రి పుత్రుడూ, సహజపాండిత్యుడూ ఐన 
పోతనామాత్యునిచే విరచింపబడిన “శ్రీమహాభాగవతపురాణం అనే మహాకావ్యంలోని అష్టమస్మంధం. దీనిలో స్వాయంభథవుడూ, 
స్వారోచిషుడూ, ఉత్తముడూ, తామసుడూ, అనే మనువుల చరిత్రమూ; ఏనుగుకూ మొసలికీ జరిగిన పోరాటమూ; శ్రీహరి 
గబేంద్రుడిని కాపాడటమూ; రైవతుడూ, చాక్షుషుడూ అనే మనువుల చరిత్రమూ; దేవతలు రాక్షసులు సముద్రాన్ని 
మథధించదమూ; పరమేశ్వరుడు విషాన్ని మింగడమూ; పాలసముద్రంలో అమృతం మొదలయినవి పుట్టడమూ; దేవతలకూ 
రాక్షసులకూ పోరాటం జరగడమూ; విష్ణువు మోహినీ రూపంతో రాక్షసులను మోసగించి దేవతలకు అమృతాన్ని పోయడమూ; 
రాక్షస సంహారమూ; శివకేశవుల సరస సంభాషణమూ; విష్ణువు మోహినీ రూపంతో శివుణ్శి (భ్రమింపచేయడమూ; 
వైవస్వతుడూ, సూర్యసావర్డీ, దక్షసావర్ణీ, బ్రహ్మసావర్డీ, ధర్మసావర్డీ, భద్రసావర్డీ, దేవసావర్డీ, ఇంద్రసావర్డీ అనే మనువుల 
వృత్తాంతమూ; బలిచక్రవర్తి యుద్దానికి వెళ్లాడదమూ; స్వర్ణలోక వర్ణనమూ; దేవతల పలాయనమూ; వామనావతారమూ; 
శుక్రబలిచక్రవర్తుల సంభాషణమూ; వామనుని త్రివిక్రమ స్ఫురణమూ; రాక్షసులు పాతాళానికి వెళ్లడమూ; సత్యవ్రతుని 
వృత్తాంతమూ; మత్స్యావతారచరిత్రమూ అనే కథలున్నాయి. 


౫ శ్రీక్టుష్తార్దుణమన్తు 








శ్రీరస్తు 


శీమహాభాగవతము 
నవమస్కంధము 


శ్రీరాజిత! మునిపూజిత!, వారిధిగర్వాతిరేకవారణబాణా! 

సూరిత్రాణ! మహోజ్వల, సారయశస్సాంద్ర! రామచంద్రనరేంద్రా! క్ష 
ప్రతిపదార్ధము వ అ్రీ= లక్ష్మీదేవి (ఇక్కడ సీత్రాదేవితో; రాజిత= ్రకాశించువాడా!; ముని= మునులచే; పూజిత= 
అర్చింపబడువాడా!; వారిధి= సముద్రంయొక్క గర్వ+అతిరేక= మిక్కుటమైన గర్వాన్ని వారణ = నివారించిన; బాణా= 
బాణాలు గలవాడా; సూరి= పండితుల్ని త్రాణ= రక్షించినవాడా!; మహా+ఉత్‌+జ్వల= మిక్కిలి ప్రకాశమానమైన; సార= 
పటువైన; యశస్‌ +సాంద్ర= నిండైన కీర్తిగలవాడా; రామచంద్ర= శ్రీ రామచంద్రుడనే; నర+ఇంద్రా= ఓ రాజా! 
తాత్పర్యం : శ్రీరామచంద్రుడనే ఓ రాజా! స్పీత్రా సంయుతుడవై మునులచేత పూజింపబదేవాడా! సేతుబంధనానికి పూర్వం 
సముద్రాతిశయగర్వాన్ని నివారించిన బాణాలు కలవాడా! పండితుల్ని రక్షించినవాడా! మిక్కిలి ప్రకాశమానమైన, నిందైన 
కీర్తి కలవాడా! 
విశేషం : ఈ స్కంధంలో సూర్యవంశక్ష్మత్రియుల చరిత్రలున్నాయి. సూర్యవంశంలో ప్రసిద్ధుడైన శ్రీరామచంద్రుని చరిత్రం 
కూడా ఉంది. ఆ శ్రీరాముని గుణగణాలను ఈ పద్యం సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉంది. 
వ. మహనీయగుణగరిష్టులగు నమ్మునిశ్రేష్టులకు నిఖిలపురాణవ్యాఖ్యానవైఖరీసమేతుండైన సూతుం 
డిట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుండయిన పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుం గనుంగొని. 2 
ప్రతి : మహనీయ= పూజనీయమైన; గుణ= గుణాలచేత; గరిష్టులు+అగు= అధికులైన; ఆ+ముని శ్రేష్టులకున్‌= 
ఆ మునివర్యులకు; నిఖిల= సమస్తమైన; పురాణ= పురాణాలయొక్క వ్యాఖ్యాన = అర్థవివరణకుచెందిన; వైఖరీ= వాక్కుల 
పద్ధతితో; సమెతుండు+ఐన= కూడిన; సూతుండు= సూతమహర్షి ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; అట్లు= 
ఆ విధంగా; పరీక్షిత్‌ +నర +ఇంద్రునకున్‌= పరీక్షిన్మహారాజుకు; శుకయోగి +ఇంద్రుండు= శుకుడనే యోగిశ్రేష్టుడు; ఇట్లు+ 
అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : నైమిశారణ్యంలో భాగవతశ్రవణం చేయాలన్న కోరికతో చేరిన మునులు ఉన్నతగుణవంతులు. వారిని చూచి 
సర్వపురాణాలనూ విశదీకరించడంలో నిపుణుడైన సూతుడు ఇలా అన్నాడు. 


ఆ రీతిగా ప్రాయోపవేశం చేసి ముక్తిమార్గం చూపుమని అడిగిన పరీక్షిన్మహారాజు నుద్దేశించి యోగివర్యుడైన శుకుడు 
ఈ విధంగా చెప్పాడు. 
స్ప మనువులనడవళ్లు మర్యాదలును వింటి; మన్వంతరంబున మాధవుండు 

దిరిగిన జాడలు దెలిసె సత్యవ్రతుం దనురాజు ద్రవిళదేశాధిపుండు 

పోయిన కల్పాంతమున విష్ణు సేవించి విజ్ఞానమును బొంది వెలుంగుటేని 

కతందు వైవస్వతుండై పుట్టి మను వయ్యె; నతనికి నిక్షాకుం దాదిగాంగం 


310 శ్రీమహాభాగవతము 


తే. బదురు గొడుకులు గల రండ్రు పరంగ వారి, వంశ మేరీతి వర్తించె? వారిలోనం 
జనినవారిని జనువారిం జనెడువారిం, జెప్పవే వ్యాసనందన! చిత్తగించి. త్రి 


ప్రతి : వ్యాసనందన = వ్యాసునికుమారుడవైన శుకయోగివర్యా!; మనువుల= మనువులయొక్క నడవళ్ళు= వర్తనాలు; 
మర్యాదలును= పద్ధతులు; వింటిన్‌= విన్నాను; మను +అంతరంబునన్‌= మనువుకాలంలో (పురాణలక్షణం); మాధవుండున్‌= 
లక్ష్మీభర్తయైన మహావిష్ణువు; తిరిగిన జాడలు= సంచరించిన విధానాలు; తెలిసెన్‌= తెలిశాయి; ద్రవిళదేశ+అధిపుండు= 
ద్రవిళదేశ ప్రభువు; సత్యవ్రతుండు +అనురాజు= సత్యవ్రతుడనే పేరుగలరాజు; పోయిన = జరిగిపోయిన; కల్చ+అంతమునన్‌= 
కల్ప పరిసమాప్తి కాలంలో(లయకాలం); విష్ణున్‌+సేవించి= విష్ణువును ధ్యానించి; విజ్ఞానమున్‌+పొంది= జ్ఞానియై; 
వెలుంగుటేనికిన్‌= వెలుగుకు ప్రభువైన సూర్యునికి, అతండు= ఆ సత్యవ్రతుడు; వైవస్వతుండు +ఐ= వివస్వంతుని కొడుకుగా 
పుట్టి= జన్మించి, మనువు+అయ్యెన్‌= మనువైనాడు (ఏడవమనువు) అతనికిన్‌= ఆ మనువుకు; ఇక్ష్వాకుండు +ఆదిగాన్‌+కన్‌= 
అఇక్ష్వాకుడు మొదలైన; పదురు+కొడుకులు= పదిమంది కొడుకులు; కలరు +అండ్రు= ఉన్నారు అని అంటారు; పరంగన్‌= 
చక్కగా వారి వంశము= ఆ వైవస్వతుని వంశం; ఏరీతిన్‌ వర్తించెన్‌= ఏ విధంగా నడిచింది?; వారిలోనన్‌= 
ఆ పదిమందిలో; చనినవారిని= వెళ్ళిపోయినవారిని; చనువారిన్‌= వెళ్ళతున్నవారిని; చనెడువారిన్‌= వెళ్ళబోవువారిని గూర్చి; 
చిత్తగించి=ః దయయుంచి; చెప్పవే= చెప్పండి; 

తా; ఓ శుకమహార్నీ! మీరు చెప్పగా ఇంతకు మునుపు ఆరుగురు మనువులయొక్క వృత్తాంతాలు విన్నాను. ఆయా 
మన్వంతరాల్లో శ్రీ మహావిష్ణువు లీలల్ని తెలుసుకొన్నాను. ద్రవిళదేశాధిపతి అయిన సత్యవ్రతుడనే రాజు పూర్వసృష్టి 
అంతంలో విష్ణువును సేవించి జ్డానియె వైవస్వతుడనే పేరుతో సూర్యునికి జన్మించి మనువయ్యాడు. అతనికి ఇక్ష్వాకుడు 
మొదలుకొని పదమందికొడుకులు ఉన్నారంటారుగదా! నా యందు దయతో ఆ వంశం ఏ విధంగా నడిచింది?, 
ఆ వంశస్థుల్లో చనిన, చనుతున్ను చనెడు వారిని అనగా ఆ వంశం యొక్క భూత, వర్తమాన. భవిష్యత్‌ స్థితిని గూర్చి 
చెప్పంది. 

విశే ; 1. మనువుల పుట్టుకను గూర్చి పూర్వస్క్మంధంలో వివరంగా చెప్పబడింది. (8-1-6). ఈ కల్పంలో ఆరుగురు 
మనువుల యొక్క వృత్తాంతాలు వివరింపబడ్డాయి. ప్రస్తుత కథా సందర్భం ఏడవమనువు వైవస్పతుని కాలానికి సంబంధించింది. 
పోయిన కల్పాంతంలో జరిగిన మీనావతారాంశమిది. ఆ సత్యవ్రతుడే వైవస్వ్పతునిగా ఏడవ మనువైనాడు. ఇతనికి సంబంధించిన 
వృత్తాంతం ఈ నవమస్మ్కంధప్రారంభంలో చెప్పబడింది. 

2. సత్యవ్రతుడు పూర్వజన్మలో ద్రవిళదేశాధిపతి. ఈ కల్పంలో వివస్వంతుడు అనబడే సూర్యునికి (శ్రాద్ధదేవుడిగా 
జన్మించి, శ్రీహరి కృపావశంచేత ఏడవ మనువైనాడు. ఇక్కడనుండి సూర్యవంశపురాజుల ప్రస్థానం ప్రారంభమవుతుంది. 
క. చెవులార నేండు వినియెద, రవివంశమునందుం గలుగు రాజుల కీర్తుల్‌ 

వివరింపు వరుసతోడను, భువిం బుణ్యులకీర్తి వినినం బుణ్యము గాదే! శ్తే 
ప్రతి ; రవివంశమున్‌+అందున్‌= సూర్యుని వంశంలో; కలుగు= కలిగిన; రాజుల కీర్తుల్‌= రాజుల ప్రశస్పి నేండు= 
ఈ రోజు; చెవులు +ఆరన్‌= చెవులకింపుగా; వినియెదన్‌= వింటాను; వరుసతోడను= వరుసగా; వివరింపు= వివరించండి; 
భువిన్‌= ఈ లోకంలో; పుణ్యుల క్రీర్తి= పుణ్యాత్ములయినవారియశస్సు; వినినన్‌= వింటే; పుణ్యము+కాదు +ఏ= పుణ్యమే 
కదా! 


నవమస్మంధము 311 


తా: ఓ మహార్నీ! సూర్యవంశంలో జన్మించిన రాజుల కీర్తిప్రతిష్టలు నేడు చెవులార వినాలని కుతూహలం కలుగుతోంది. 
వరుసగా వాటిని గూర్చి వివరించండి. ఈ లోకంలో పుణ్యాత్ముల కీర్తిని గూర్చి వినడం పుణ్యదాయకమే కదా! 


వ. అనినం బరాశరమునిమనుమం డిట్లనియె. త్‌ 
ప్రతి : అనినన్‌= అని పరీక్షిన్మహారాజు అడుగగా; పరాశరముని= పరాశరమునియొక్క మనుమండు= మనుమడైన 
శుకమహర్షి ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా ; మనువుల వర్తనాలు, సూర్యవంశరాజుల చరిత్ర విపులంగా చెప్పుమని పరీక్షిన్మహారాజు కోరగా, పరాశరమహర్షి 
మనుమదైన శుకయోగీంద్రుడు ఇలా అన్నాడు. 


ఫ వైసస్వత మనువంశ కథనము 1 


ఆ. వినుము, మనువుకులము వేయినూటేంద్లును, బరంగ విస్తరించి పలుకరాదు 

నాకుం దోంచినంత నరనాథ! వేగంబ, యెజుకపడంగం బ్రీతి నేర్పరింతు. 6 
ప్రతి : నరనాథ= ఓ రాజా!) మనువు కులమున్‌= మనువు వంశాన్ని గురించి; వేయినూఖు +ఏంద్లునున్‌= లక్ష సంవత్సరాలైనా; 
పరంగన్‌= చక్కగా; విస్తరించి= వివరించి; పలుకన్‌+రాదు= చెప్పటానికి సాధ్యంకాదు; వేగంబు+అ= త్వరగానే; నాకున్‌= 
నాకు; తోంచిన+అంత= తెలిసినంతవరకు; ఎజుకపడన్‌+కన్‌= (నీకు) తెలిసేటట్లుగా; ప్రీతిన్‌= ప్రియంగా; ఏర్పరింతున్‌= 
చెప్తాను; వినుము= వినండి. 
తా :; ఓ మహారాజా! ఈ మనువువంశాన్నిగురించి చక్కగా వివరించి చెప్పటానికి లక్షసంవత్సరాలైనా సరిపోదు. కాని 
అంత సమయం తీసుకోకుండా త్వరగా నాకు తెలిసినంతవరకు నీకు వివరిస్తాను. విను. 


క. ఎక్కువ తక్కువ పొడవుల, కెక్కటి మొదలైన పురుషుం డింతయుం జెడం దా 

నాక్కండుం గల్పాంతంబున, నక్కజమై నిల్చి విశ్వ మతండదై యుంటన్‌. 7/7 
ప్రతి : మొదలు+ఐన= మొదటివాదైన; పురుషుండు= ఆ భగవంతుడు; ఎక్కువ తక్కువ= హెచ్చుతగ్గులకు; పొడవులకున్‌= 
రూపాలకు; ఎక్కటి= అతిశయమైనవాడు; ఇంతయున్‌+చెడన్‌= ఈ సృష్టి అంతా లయించగ్గా: విశ్చ్వము+అతండు +ఐ+ఉంటన్‌= 


విశ్వమే ఆయన కావడంచేత; తాను+ఒక్కండున్‌= తను ఒక్కడే; కల్ప+అంతంబునన్‌= ప్రళభయకాలంలో కూడ; అక్కజము+ఐ= 
ఆశ్చర్యకరంగా; నిల్చెన్‌= నిలబడ్డాడు. 
తా : భగవానుడు ఎక్కువ తక్కువ పొడవులకు అతీతమైనవాడు అంటే రూపరహితుడు. కల్పాంతంలో ఈ సృష్టి అంతా 
నాశనమైనా విశ్వరూపుడు కావడంచేత తానొక్కడే ఆశ్చర్యకరంగా మిగులుతాడు. 
సీ భూమీశీ య మృహాపురుషునినాభిమధ్యమున బంగారుంగెందమ్మి మొలిచె; 

నా తమ్మిపూవులో నటమీందం దనయంత నాలుగుమోముల నలువ వుట్టె 

నా బ్రహ్మమనమున నట మరీచి జనించె; గశ్యపుం డతనికిం గలిగె; నంత 

నా కశ్యపునికి దక్షాత్మజ యదితికిం గొమరుందై చీంకటిగొంగ వొడమె; 


312 శ్రీమహాభాగవతము 


తే. జలజబంధుని పెండ్లాము సంజ్ఞయందు, (శ్రాద్ధదేవుండు మనువు సంజాతుం డయ్యె 
మనువునకు శ్రద్ధ యనియెడి మగువయందుం, బదురుగొడుకులు గలిగిరి భద్రయశులు. 8 


ప్రతి ; భూమి+ఈశ!= ఓ మహారాజా!; ఆ= ఆ యొక్క (పైన ప్రస్తావించబడిన); మహాపురుషుని= దివ్యపురుషుని 
(భగవంతుని) నాభిమధ్యమునన్‌= బొడ్డు నడిమి తావులో; బంగారు కెంపు+తమ్మి= బంగారు ఎర్రతామర; మొలిచెన్‌= 
పుట్టింది; ఆ తమ్మిపూవులోన్‌= ఆ తామరపుష్పంలో; అటమీందన్‌= తరువాత; తన +అంతన్‌= స్వయంగ్యా నాలుగు 
మోముల= నాలుగు ముఖాలుగల; నలువ= బ్రహ్మ, పుట్టెన్‌= జన్మించాడు; ఆ బ్రహ్మమనమునన్‌= ఆ బ్రహ్మమనసునందు; 
అట= అప్పుడు; మరీచి= మరీచిమహర్ని జనించెన్‌= పుట్టాడు; అతనికిన్‌= ఆ మహర్షికి; కశ్యపుండు= కశ్యపుడు; 
కలిగెన్‌= జన్మించాడు; అంతన్‌= అటమీద; ఆ కశ్యపునికిన్‌= ఆ కశ్యపమహర్షికి; దక్ష+ఆత్మజ= దక్షునికూతురైన; అదితికిన్‌= 
అదితికి కొమరుండు +ఐ= పుత్రుడై; చీకటిగాంగ= చీకటికి శత్రువైన సూర్యుడు; పొడమెన్‌= ఉదయించాడు; జలజబంధుని= 
పద్మబాంధవుడైన సూర్యదేవుని; 'పెండ్లాము= భార్య అయిన; సంజ్ఞ +అందున్‌= సంజ్ఞాదేవియందు; మనువు= మనువైన; 
శ్రాద్ధదేవుండు = శ్రాద్ధదేవుడు (వైవస్వతుడు); సంజాతుండు +అయ్యెన్‌= పుట్టాడు; మనువునకున్‌= ఆ మనువుకు; డ్రద్ధ+ 
అనియెడి= శ్రద్ధ అనే మగువ+అందున్‌= ప్తీ యందు; భద్రయశులు= మంగళకరమైన కీర్తి కలవారు అయిన; పదురున్‌= 
పదిమంది; కొడుకులున్‌= కుమారులు; కలిగిరి= జన్మించారు. 


తా:ఓ పరీక్షిన్మహారాజా! కల్పాంతంలో నిల్చిన ఆ దివ్యపురుషునినాభినుంది బంగారుకమలం ఉద్భవించింది. ఆ కమలంలో 
స్వయంభువై బ్రహ్మ జన్మించాడు. ఆ 'బ్రహ్మమనసునుండది మరీచి జన్మించాడు. అతనికి కశ్యపుడు, కశ్యపునికి దక్షునికూతురైన 
అదితికి సూర్యుడు, అతనికీ సంజ్ఞకు మనువైన శ్రాద్ధదేవుడు, ఆ మనువుకు (శ్రద్ధకు శుభకీర్తి కలిగిన పదిమందికుమారులు 
కలిగారు. 


వ. వార లిక్షాకుందును, నృగుండును, శర్యాతియు, దిష్టుండును, ధృష్టుండును, గరూశకుండును, 
నరిష్యంతుండును, వృషధ్రుండును, నభగుందడును, గవియు నన నెగడి; రటమున్ను మనువుకొడుకులు 
లేనివాందై, మిత్రావరుణుల నుద్దేశించి. 9 
ప్రతి : వారలు= ఆ పదిమంది; ఇక్షాకుండును= ఇక్ష్వాకుడు; నృగుండును= నృగుడు; శర్యాతియున్‌= శర్వాతి; దిష్పుండును= 
దిష్టుడు; ధృష్టుండును = ధృష్టుడు; కరూశకుండును= కరూశకుడు; అరిష్యంతుండును = అరిష్యంతుడు; వృషద్రుండును = 
వృషధద్రుడు; నభగుండును= నభగుడు; కవియును= కవి; అనన్‌= అనే పేర్లతో; నెగడిరి= ప్రసిద్ధి చెందారు; అట మున్ను= 
అంతకు పూర్వం (వీరు పుట్టటానికి పూర్వం); మనువు= మనువైన (శాద్ధదేవుడు; కొడుకులు= కుమారులు; 
లేనివాండు+ఐ= లేనివాడై; మిత్రావరుణులన్‌= మిత్రావరుణులనబడే యజ్ఞదేవతలను; ఉద్దేశించి= గురించి... 

తా; శ్రాద్ధదేవుడనే మనువుకు ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరూశకుడు, అరిష్యంతుడు, వృషద్రుడు, 
నభగుడు, కవి అనే పదిమంది కొడుకులు కలిగారు. వీరు జన్మించటానికి పూర్వం మనువు కొడుకులు లేనివాడై యజ్ఞదేవతలైన 
మిత్రావరుణులను గూర్చి 


సీ మనువు బిడ్డలు పుట్ట మఖ మాచరించుచో నతనిభార్యయు హోత నాశ్రయించి 
కూంతురు పుట్ట నాకును జేయు మని పల్మి వరభక్తితోం బయోవ్రతము సల్పె; 


నవమస్మంధము 313 


నా సతి సెప్పిన ట్లధ్వర్యుండును హోత నగుం గాక! వేలువు, మనుచుం బలికె; 
హవి నందుకొని '“కూంతు రయ్యెడు” మని వషట్మ్కారంబు సెప్పుచుం గదిసి వేల్వ 


తే. హోత పెడచేంత నిల యను నువిద పుట్టె, దానిం బొడగని మనువు సంతాప మంది 
“కొడుకు మేల్‌ గాక! యేటికిం గూంతు? రకట!, చెప్పవే” యని పోయె వసిష్ణుకడకు. 10 


ప్రతి : మనువు= వైవస్వతుడు (శ్రాద్ధదేవుడు) బిడ్డలు పుట్టన్‌= సంతానం కలగటానికి; మఖమున్‌= యజ్ఞాన్ని; ఆచరించుచోన్‌= 
చేస్తుండగా? అతని భార్యయున్‌= మనువు భార్యయైన శ్రద్దాదేవి, హోతన్‌+ఆశ్రయించి= (యజ్ఞక్రియను నడిపే) హోతను 
చేరి నాకును= నాకు; కూంతురు పుట్టన్‌= కుమార్తె కలిగేటట్లు; చేయుము= (యజ్ఞాన్ని చేయి; అని పల్మి= అని చెప్పి; 
వరభక్తితోన్‌= నియమనిష్టలుగల భక్తితో), పయస్‌+వ్రతమున్‌= పాలనుమాత్రమే సేవించే వ్రతాన్ని సల్పెన్‌= చేసింది; 
ఆ సతి+చెప్పిన +అట్లు= ఆమె చెప్పిన విధంగానే; అధ్వర్యుండును = (యజ్ఞక్రియను నిర్వర్తించే) కర్త హోతను= (మంత్రాల్ని 
చదివేవాడు) హోతను; అగున్‌+కాక= అట్లే జరుగుతుంది గాక; వేలువుము= హవిస్సును వేల్పు; అనుచున్‌+పలికెన్‌= అని 
చెప్పాడు; హవిని= హవిస్సును (అగ్నిహోత్రము నందు వేల్చుటకు ఇవురబెట్టిన అన్నం లేక నెయ్యి) అందుకొని= తీసుకొని; 
కూంతురు +అయ్యెడు +అని= కుమార్తె కలుగు గాక అని; వషట్మ్కారంబున్‌= యజ్ఞంలో ఆశీర్వచనంగా పలికే బీజాక్షర 
మంత్రాన్ని చెప్పుచున్‌= పలుకుతూ; కదిసి= సమీపించి; వేల్వన్‌= వేల్వగాా హోత= ఆ హోతయొక్క పెడచేంతన్‌= 
వ్యతిరేక చేష్టవల్లు ఇల+అను+ఉవిద= ఇల అనే పేరుగల ప్రీ! పుట్టెన్‌= జన్మించింది; దానిన్‌+పొడన్‌+కని= ఆ కుమార్తెను 
చూచి; మనువు= మనువు; సంతాపము+అంది= దుఃఖాన్ని పొంది; అకట = అయ్యో; కొడుకు= పుత్రుడు; మేల్‌+కాక= 
మంచిది కాని; కూంతురు= కుమార్తె ఏటికిన్‌= ఎందుకు?; చెప్పుము+ఏ= చెప్పుమా; అని= అని; వసిష్టు కడకున్‌= 
వసిష్టుని దగ్గరకు; పోయెన్‌= వెళ్ళాడు. 

తా : మనువు సంతానంకోసం యజ్ఞాన్ని చేస్తుండగా, అతనిభార్య హోతతో "నాకు యజ్ఞఫలంగా కుమార్తె కలిగేటట్లు 
యజ్ఞాన్ని చేయి అని పల్మి భక్తితో క్షీరవ్రతాన్ని చేసింది. ఆమె చెప్పినట్లుగా అధ్వర్యుడు హోతతో 'ఆమెకోరినట్లే చెప్పి వేల్పు” 
అని అన్నాడు. అతడు హవిస్సును చేబూని కూతురు కలుగుగాకి అని సంకల్పం చెప్తూ వేల్పాడు. హోత వ్యతిరేక చేష్టవల్ల 
'అలి అనే ప్రీ పుట్టింది. దానిని చూచి మనువు తీవ్రమనస్తాపం పొంది, అయ్యో! పుత్రసంతానం మంచిది కదా కూతుంందుకని 
అనుకొంటూ వసిష్టునిదగ్ధరకు పరుగుతీశాడు. 


వ. చని యిట్లనియె. క్ష 
ప్రతి : చని= వెళ్లి ఇట్లు+అనియెన్‌= ఇట్లన్నాడు 
తా : పై పద్యంలో చెప్పబడినట్లు తన అసంతృప్తిని తనలోనే అణచుకొని, వసిష్టునిదగ్గరకు వెళ్ళి ఆయనతో ఇలా మొర 
పెట్టుకొన్నాడు. 
క. “అయ్యా! కొడుకులకొజకై, యియ్యాగము న్‌ యనుజ్ఞ నేం జేయంగా 

నియ్యాండు దేల పుట్టెను?, మీయంతటివారి కొండు మేరయుం గలదే! 2 
ప్రతి ; అయ్యా! = తండ్రీ; కొడుకులకొజకున్‌+ఐ= పుత్రులకోసమే; ఈ+యాగమున్‌= ఈ యజ్ఞాన్ని నీ+అనుజ్ఞన్‌= 
నీ అనుమతి మేరకు; నేన్‌+చేయన్‌+కాన్‌= నేను చేయగా; ఈ+ఆండుది= ఈ స్త్రీ ఏలన్‌ పుట్టెన్‌= ఎందుకు కలిగింది?; 
మీ+అంతటివారికిన్‌= మీ అంత గొప్పవారికి; ఒండు= ఒక; మేరయున్‌= హద్దు; కలదే= ఉంటుందా! 


314 శ్రీమహాభాగవతము 


తా : అయ్యా! కొడుకులు కలగాలని నేను ఈ యజ్ఞాన్ని మీ అనుజ్ఞతో చేస్తే ఈ కుమార్తె ఎందుకు కలిగింది? మీ బోటి 
వారిశక్తికి హద్దు ఉండదుగదా! 


వ. అదియునుంగాక, మీరు బ్రహ్మవాదులరు; మంత్రవాదులరు; పాపంబు లందకుండం జేయించువా; 
రిదియేమి?” యనవుడు, మా ముత్తాత వసిష్టుండు హోతృవ్యభిచారం బెజింగి, మనువున కిట్లనియె!18 
ప్రతి : అదియునున్‌+కాక = పైన చెప్పిన విషయమేకాక; మీరు= మీరు (వసిష్టులు); బ్రహ్మవాదులు+రు= బ్రహ్మమును 
ఎరిగి తెలిపేవారు; మంత్రవాదులు+రు= శబ్ద ప్రధానమైన వీజాక్షరాలతో నిండిన మంత్రాన్ని ప్రయోగించేవారు; (మంత్రజ్ఞులు,) 
పాపంబులు= పాపాలు; అందక +ఉందన్‌= పొందకుండా; చేయించువారు= చేయించేవారు; ఇది+ఏమి= (అయినా) 
ఇదంతా ఎలా జరిగింది?; అనవుడు= అనగా మా= మాయొక్క (శుకమహర్షియొక్క; ముత్తాత= ప్రపితామహుడు; 
వసిష్టుండు= వసిష్ట మహర్షి హోతృ= హోతయొక్క వి+అభిచారంబున్‌= వ్యతిరేక వర్తనాన్ని, ఎటింగి= తెలుసుకొని; 
మనువునకున్‌= మనువుతో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : “అదీగాక మీరు 'బ్రహ్మవాదులు. మంత్రవాదులు. పాపం అంటకుండా చూచేవారు. కాని జరిగింది మాత్రం వేరుగా 
ఉంది” అని అన్నాడు. అపుడు మా ముత్తాతయైన వసిష్టుడు అకార్యంవల్ల జరిగినవిషయాన్ని గ్రహించి, మనువుతో ఇలా 
అన్నాడు. 
తే. “అధిప! సంకల్పవైషమ్య మగుటంజేసి, హోత కల్లతనంబున నువిద గలిగె; 

నైనం గలిగింతు నీకుం బ్రియాత్మజునిని, నీవు మెచ్చంగం జూడు నా నేర్చుబలిమి” కేశ 
ప్రతి : అధిప= ఓ రాజా; హోత= యాగప్రవర్తకుని; కల్లతనంబునన్‌= మోసంచేత; సంకల్ప= యాగ ఉద్దేశానికి; 
వైషమ్యము+అగుటన్‌+చేసి= వ్యతిరేకమవడం చేత ఉవిద= ప్రీ కలిగెన్‌= కలిగింది; ఐనన్‌= అయిన్సా నీవు మెచ్చన్‌+కన్‌= 
నీవు ప్రశంసించేటట్లుగా; నీకున్‌= నీకు; ప్రియ+ఆత్మజునినిన్‌= ఇష్టుడైన కొడుకును; కలిగింతును= కలిగిన్తాను; 
నా నేర్పున్‌= నా నేర్పరితనాన్ని, బలిమిన్‌= శక్తిని చూడు(ము)= గమనించు. 
తా : ఓ రాజా! హోత మోసం చేయడంవల్ల యాగజద్దేశానికి వ్యతిరేకంగా కూతురు కలిగింది. అయినా నీవు మెచ్చుకొనేటట్లు 
నీకు కొడుకును ప్రసాదిస్తాను. నా కౌశలాన్ని బలాన్ని చూడు. 
విశే ; యజమాని చేసే యాగజద్దేశానికి అనుకూలంగా హోత వషట్మారం చెప్పాలి. తద్విరుద్ధంగా చెప్పడం కల్లతనమే. 
కాని ఒకసారి పుట్టిన ఆడశిశువును మగవాడుగా మార్చడం అద్భుతమైన విషయమే. దాన్ని సాధించటానికి నేర్పు, శక్తి 
కావాలి. అదే జరిగితే రాజు మెచ్చుకోకుండా ఎట్లుంటాడు? అలామారిన కొడుకు “పియాత్మజుడు' కాకుండా ఎట్లుంటాడు? 
అనే విషయాలు ద్వోతక మవుతాయి. 


వ. అని పలికి భగవంతుండగు వసిష్టుండు గీర్తితత్పరుండు గావున మనువుకూంతు మగతనంబుకొజకు 
నేకచిత్తంబున నాదిపురుషుండగు హరిం బొగడిన నప్పరమేశ్వరుండు మెచ్చి తపసి కోరిన వరం బిచ్చె; నది 
నిమిత్తంబుగా నిలాకన్యక సుద్యుమ్నుండను కుమారుండయి రాజ్యంబు సేయుచు. 15 

ప్రతి : అని పలికి= అని చెప్పి భగవంతుడు +అగు= భగవానుడైన; వసిష్టుండున్‌= వసిష్టమహర్ని క్రీర్తితత్పరుండున్‌= 
ప్రశస్తియందాసక్తి కలవాడు; కావునన్‌= కాబట్టీ; మనువుకూంతున్‌= మనువుకుమార్తిను;ు మగతనంబుకొఅకున్‌ = 


నవమస్మంధము 315 


పురుషత్వంకోసం; ఏకచిత్తంబునన్‌= ఏకాగ్రతతో; ఆదిపురుషుండు+అగు= మొదటి పురుషుడైన; హరిన్‌ +పొగడినన్‌= 
విష్ణువును స్తుతించగా; ఆ+పరమ+ఈశ్వరుండు= ఆ ప్రభువు; మెచ్చి= మెచ్చుకొని; తపసి కోరిన వరంబున్‌= మహర్షి 
కోరిన వరాన్ని ఇచ్చెన్‌= ప్రసాదించాడు. అది నిమిత్తంబున్‌+కాన్‌= ఆ కారణంచేత; ఇలా కన్యక= ఇల అనే పేరుగల 
కన్య సుద్యుమ్నుందు +అను= సుద్యుమ్నుదనే పేరుగల; కుమారుండు +అయి= కొడుక్రై రాజ్యంబున్‌+చేయుచున్‌= రాజ్యపాలనం 
చేస్తూవుందడగా... 


తా : రాజుతో పైవిధంగా పలికి భగవానుడైన వసిష్టమహర్ని కీర్తియందాసక్తితో మనువుకుమార్తె పురుషత్వంకోసం ఏకాగ్రతతో 
ఆదిపురుషుడైన విష్ణువును స్తుతించగా, ఆ స్వామి మెచ్చుకొని, ఆ మహర్షి కోరిన వరాన్ని ప్రసాదించాడు. ఆ కారణంచేత 
ఇలా పుత్రిక సుద్యుమ్నుడనే పేరుతో కొడుకై రాజ్యపాలనం చేస్తూవుండగా 


విశే : లోకంలో సంతానం భగవన్నిర్ణయం. అసంతృప్తడైన మనువు మహర్షికి తన దుఃఖాన్ని చెప్పుకొన్నాడు. కాని 
కొడుకును ప్రసాదించమని అడగలేదు. కాని అద్భుతంగా వసిష్టుడు కూతురిని కొడుకుగా చేశాడు. కారణం కీర్తితత్పరత 
అని కవే చెప్పాడు. గహనమైన విషయం సాధించటంవల్ల కలిగే కీర్తియా? లేక లోకకల్యాణకారకమైన కీర్తియా? రెండోది 
సరైందని భావించాలి. 


నే ప్రొద్దు వో కొకనాండు వోయి పేరడవుల, వెంట వేంటాడుచు వేడ్మతోడం 
గొందజు మంత్రులు గూడ రా సైంధవం బయిన గుజ్జిము నెక్కి యందమైన 
బలువిల్లుం [గ్రొవ్వాండి బాణంబులును దాల్చి పెనుమెకంబులవెంట బిజుసుతోడ 
నుత్తరదిశను మహాోగ్రుండై చని చని మేరువుపొంతం గుమారవనముం 


తే. జేరె నందు మహేశుండు శివయు నెపుడు, రతి సలుపుచుందు రందుం జొరంగం బోవ 
నాండు దయ్యెను రాజు; రాజానుచరులుం, బడంతులైరి తదశ్వంబు బడబ యయ్యై. 16 


ప్రతి : ఒకనాండు= ఒకరోజు; ప్రొద్దు+పోక= కాలం గడవక; వేద్మతోదన్‌= వేడుకతో; కొందజఖు మంత్రులున్‌+కూదరాన్‌= 
కొద్దిమంది మంత్రులు వెంటరాగా; సైంధవంబు +అయిన= కంధుదేశానికి చెందిన; గుజ్జమున్‌+ఎక్కి= గుర్రాన్ని అధిరోహించి; 
అందము+ఐన= సొగసైన; బలువిల్లున్‌= గొప్పవిల్లును; క్రొత్త+వాండి బాణంబులున్‌+తాల్చి= పదునైన బాణాలును 
ధరించి; పేరు+అదడవుల వెంటన్‌ = పెద్ద అరణ్యాల వెంబడి; పోయి = వెళ్లి, పెను= పెద్ద; మెకంబుల వెంటన్‌= మృగాల 
వెంబడి; విరుసుతోడన్‌= శౌర్యంతో; ఉత్తరదిశను= ఉత్తర దిక్కుగా మహా+ఉగ్రుందు+ఐ= మహా ఉగ్రరూపంతో (ఆర్భాటంగా); 
చని చని= వెళ్ళి వెళ్ళి; మేరువు పొంతన్‌= మేరుపర్వతం దగ్గరలోనున్న; కుమారవనమున్‌+చేరెను= కుమారవనాన్ని 
ప్రవేశించాడు; అందున్‌= అక్కడ; మహా+ఈశుండు= పరమేశ్వరుడు; శివయున్‌= పార్వతియు; ఎపుడున్‌= సతతమూ; 
రతి+చలుపుచున్‌+ఉందురు = రతిక్రీడలో ఉంటారు; అందున్‌ +చొరన్‌+కన్‌+పోవన్‌= ఆ వనంలో ప్రవేశించేసరికి; రాజు= 
సుద్యుమ్నుడు; ఆండుది+అయ్యెన్‌= ప్రీగా మారాడు; రాజ+అనుచరులున్‌= రాజపరివారంకూడ; పడంతులు+ఐరి= ప్రీలుగా 
మారారు; తద్‌+అశ్వంబున్‌= ఆ గుర్రం కూడు బడబ +అయ్యెన్‌= ఆడుగుర్రంగా అయ్యింది. 


తా; సుద్యుమ్నుడనే ఆ రాజు ఒకరోజు కొందరు మంళట్రులు వెంటరాగా, మేలుజాతి గుర్రాన్నాక్కి సొగసైన వింటిని, 
వాడియైన బాణాలను ధరించి, దట్టమైన అరణ్యాల వెంబడి పెద్దమృగాలను వేటాడుతూ మేరుపర్వతసమీపంలోని కుమారవనాన్ని 


316 శ్రీమహాభాగవతము 


ప్రవేశించాడు. అక్కడ పార్వతీపరమేశ్వరులు ఎప్పుడూ ఏకాంతవిహారం చేస్తుంటారు. ఆ వనంలో ప్రవేశించగానే రాజు ప్రీ 
అయ్యాడు. అతని సేవకులుకూడా ప్రీలుగా మారారు. ఆ రాజుగుర్రంసైతం ఆడుగు[ర్రంగా మారింది. 
వ. ఇట్లు మగతనంబు సెడి మగువలై యొండొరుల మొగంబులు సూచి మజుంగుచుండి; రనిన విని 
శుకునకు రాజిట్లనియె. క్షే/ 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; మగతనంబు+చెడి= పురుషత్వం పోయి; మగువలు+ఐ= ప్రీలై; ఒండు+ఒరుల= ఒకరికొకరి; 
మొగంబులు+చూచి= ముఖాల్ని చూచుకొని మజుంగుచున్‌+ఉండిరి= దుఃఖిస్తూ ఉండారు; అనినన్‌+విని= అని చెప్పగా 
విని; శుకునకున్‌= శుకునితో; రాజు +ఇట్లు +అనియెన్‌= పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు. 
తా: ఈ విధంగా ఆ వనప్రవేశంచేత పురుషత్వం కోల్పోయి, ప్రీలై పరస్పరం ముఖాలు చూచుకొని దుఃఖీంచారు అని 
చెప్పిన శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. 
ఆఅ. “రాజుం దోడివారు రమణులై రంటివి, కాంత లగుట యేమికారణమున? 

నిట్టి దేశ మెజుంగ మెన్నండు నా కథల్‌, వేడ్మదీర నాకు విస్తరింపు. 18 
ప్రతి : రాజున్‌+తోడివారు= రాజును, అనుచరులును; రమణిలు= ప్రీలు; ఐరి+అంటివి= అయ్యారని అన్నావు; ఏమి 
కారణమునన్‌= ఏ కారణంచేత; కాంతలు+అగుట= ప్రీలు కావడం? ఎన్నండున్‌= ఎప్పుడుకూడా; ఇట్టిదేశమున్‌+ 
ఎజుంగము= ఇటువంటి దేశాన్ని గూర్చి తలియము; ఆ కథల్‌= ఆ వృత్తాంతాల్ని వేడ్మ+తీరన్‌= వేడుక తీరేటట్టు; 
నాకున్‌+విస్తరింపు(ము)= నాకు వివరించండి. 
తా : “రాజు, ఆయన అనుచరులు ఆ వనంలో ప్రవేశించినంతనే ప్రీలయ్యారని అన్నావు. ఏ కారణంచేత వాళ్లు ప్రీలయ్యారు? 
లోకంలో ఇటువంటి దేశాన్ని గూర్చి ఎప్పుడూ వినలేదు. నా కుతూహలం తీరేటట్లు వివరించండి. 


వ. అదియునుంగాక. 19 
ప్రతి : అదియునున్‌+కాక= అదీగాక. 
తా : ఈ ఆశ్చర్యకరమైన విషయంతో బాటు మరొక విషయంకూడా. 


ఆ. మగువతనము మాని మగవాండు గావచ్చుం, గాక పేరుం బెంపు గాసి గాంగ 

మగతనంబు మాని మగువ గావచ్చునె, మానవంతుందైన మానవునకు? 20 
ప్రతి : మగువతనము= ప్రీతనం; మాని= విడిచి మగవాండు +కావచ్చున్‌+కాక= పురుషుడు కావచ్చు కాని; పేరున్‌+పెంప్రన్‌= 
పేరుప్రతిష్టలకు; గాసి+కాన్‌+కన్‌= భంగం కలిగేటట్లుగాా మానవంతుండు+ఐన= పౌరుషవంతుడైన; మానవునకున్‌= 
పురుషునికి మగతనంబు మాని= పురుషత్వం కోల్పోయి: మగువ+కావచ్చున్‌+ఎ= ప్రీ కావచ్చునా? 
తా : పౌరుషవంతుడైన మానవుడు స్త్రీత్వం కోల్పోయి, మగవాడు కావడం బాగుండవచ్చుగాని; పేరుప్రతిష్టలకు భంగం 
కలిగేట్టుగా పురుషత్వం కోల్పోయి స్త్రీ కావడం బాగుంటుందా? 


వ. అని యడిగిన నర్దునపౌత్రునకు వ్యాసపుత్రుం డిట్లనియె. 21 


నవమస్మంధము 31/7 


ప్రతి : అని= అంటూ అడిగినన్‌= అడుగగా; అర్జున = అర్జునుని; పౌత్రునకున్‌= మనుమనికి (పరీక్షిత్తుకు) వ్యాసపుత్తుందు= 
వ్యాసుని కుమారుడు (శుకమహర్షి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తా : పై విధంగా ప్రశ్నించిన పరీక్షిత్తుకు శుకమహర్షి ఇట్లన్నాడు. 


సీ. 'పురవైరి కొకనాండు పొడసూపువేడుకం దద్దయు దిక్కుల తమము లెల్ల 
దమతమ వెలుంగులు దగిలి గొందులు సొరం గొందజు మౌనులు గోరి రాంగం 
బ్రాణేశుతొడలపై భాసిల్లు నంబిక వారలం జూచి మై వలువ లేమి 
సిగ్గు పుట్టిన లేచి చీరం గట్టినం జూచి దేవియు దేవుండు దీర్ధలీల 


తే. నొంటి దమలోనం గ్రీడించుచున్నవారు, మనకు సమయంబు గా దని మరలి మునులు 
నరుండు నారాయణుండు ననారతంబు, మెలంగుచోటికి నడచిరి మేదినీశ! 22 


ప్రతి : మెదినీ+ఈశ= ఓ రాజా, (పరీక్షిన్మహారాజా); పురవైరికిన్‌= ఈశ్వరునికి; ఒకనాండు= ఒక రోజు; పొడసూపు= 
కనపడాలనే; వేడుకన్‌ = తలంపుతో; తద్దయున్‌= మిక్కిలిగా? దిక్కుల తమములు+ఎల్లన్‌= దిక్కుల్లో ఉండదే చీకట్లు తమ 
తమ వెలుంగులు= తమ తమ తేజస్సులు; తగిలి= పడి; గొందులు+చొరన్‌= మూలలకు పరుగుతీయగా; కొందజు 
మౌనులు= కొందరు బుషులు; కోరి రాన్‌+కన్‌= కోరికతో రాగా (చూచే కోరిక) ప్రాణ+ఈశు= భర్త తొడల పైన్‌+భాసిల్లు= 
తొడలపై విలసిల్లే అంబిక= పార్వతీదేవి వారలన్‌+చూచి= వారిని గాంచి; మైవలువ లేమిన్‌= శరీరంపై వస్త్రం 
లేకపోవడంచేత; సిగ్గుపుట్టినన్‌= బిడియం కలుగగా; లేచి= లేచి నిలబడి; చీరన్‌+కట్టినన్‌= వస్త్రం ధరించగా; చూచి= 
గమనించి (వారు); దేవియు దేవుండు= పార్వతీపరమేశ్వరులు; దీర్జలీలన్‌= బహుకాలరతిలో; ఒంటిన్‌= ఏకాంతంగా; 
తమలోనన్‌= పరస్పరం; క్రీడించుచున్‌+ఉన్నవారు= విహరిస్తున్నారు; మనకున్‌+సమయంబు+కాదు +అని= మనకిప్పుడు 
ప్రవేశకాలం కాదని; మరలి= వెనుకకు తిరిగి మునులు= మునీశ్వరులు; అనారతంబున్‌= ఎల్లప్పుడు; నరుండున్‌, 
నారాయణుండున్‌= నరనారాయణులు; మెలంగు చోటికిన్‌= విహరించే ప్రదేశానికి; నడచిరి= వెళ్లారు. 


తా : చీకట్లను పారదోల గలిగిన తేజోవంతులైన కొందరు మునులు పరమేశ్వరుణ్ణి సందర్శించే కోరికతో, ఆ వనంలో 
ప్రవేశించారు. భర్తతొడలపై కూర్చున్న పార్వతీదేవి వారిని చూచి, సిగ్గుతో వస్త్రం ధరించింది. వారు 'పార్వతీ పరమేశ్వరులు 
ఏకాంతవిహారంలో ఉన్నారు. ఇది దర్శన సమయం కాదని నరనారాయణులున్న బదరికావనానికి వెళ్లారు. 


వ. అది కారణంబుగా, భగవంతుందగు శివుందు తన ప్రియురాలివేడుకలకొజకు నిట్లని వక్కాణించె.23 


ప్రతి : అదికారణంబుగా= ఆ సంఘటన కారణంగా; భగవంతుండు +అగు = పరమాత్ముడైన; శివుండు= ఈశ్వరుడు; 
తనప్రియ+ఆలు= తనకిష్ణురాలైన పార్వతీదేవి; వేడుకలకొఅకున్‌= వినోదాలకోసం; ఇట్లు+అని= ఈ విధంగా; వక్కాణించెన్‌= 
చెప్పాడు. 


తా : పై సన్నివేశకారణంగా పరమాత్ముడైన ఈశ్వరుడు పార్వతీదేవి వినోదాలకోసం ఇట్లా కట్టడిచేశాడు. 
క. 


ఈ నెల వెవ్వండు సొచ్చిన, మానిని యగు ననిన తొంటి మాటకతమునన్‌ 
మానవుండు మగువపోండిమి, మానక పేరడవులందు మతియుం దిరిగెన్‌. బడ 


318 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఈ నెలవు= ఈ చోటు; ఎవ్వండు+చొచ్చినన్‌= ఎవరు ప్రవేశిస్తారో (వాడు); మానిని+అగున్‌= స్రీ అవుతాడు; 
అనిన= అన్నటువంటి తొంటిమాట = పూర్వపుమాట; కతమునన్‌= కారణంచేత; మానవుండు= మనువు కొడుకైన సుద్యుమ్నుడ్రు; 
మగువ పోండిమిన్‌= ప్రీసొబగు; మానక= పోగొట్టుకోలేక; పేరు +అడవుల+అందున్‌= దట్టమైన అరణ్యాల్లో, మజియున్‌+ 
తిరిగెన్‌= మరలమరల తిరిగాడు. 


తా : “ఈ ప్రదేశంలో ప్రవేశించేవాడు స్త్రీ అగుగాకి అన్న ఆ ఈశ్వరుని మాటచేత సుద్యుమ్నుడు ప్రీగా మారి, 
ఆ అడవులలో తిరిగిన చోటే తిరుగుతూ ఉండినాడు. 


వ. ఇట్లు చెలికత్తియల మొత్తంబులుం దానునునా రాచపూంబోండిచూపుల నాండుపోండిమి నెజపుచు 
దైవయోగంబున సోమసుతుండును, భగవంతుండును నగు బుధునియాశ్రమంబు 'సేరి మెలంగుచున్న 
యొదడ. 25 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; చెలికత్తియల మొత్తంబులున్‌= సఖుల సమూహం; తానునున్‌= తాను (ప్రీ రూపియైన 
సుద్యుమ్నుడు); ఆ రాచపూంబోడి= ఆ రాచకూతురు; చూపులన్‌= చూపులతో; ఆండు పోండిమిన్‌= స్రీ సౌందర్యాన్ని 
నెజపుచున్‌= ప్రదర్శిస్తూ దైవయోగంబునన్‌ = దైవనిర్ణయంచేత; సోమసుతుండును= చంద్రునికుమారుడును ; 
భగవంతుడునున్‌+అగు= మహిమాన్వితుదైన; బుధుని ఆ(శశమంబున్‌+చేరి= బుధుని ఆ(శ్రమాన్ని చేరుకొని; 
మెలంగుచున్‌ +ఉ+ఎడదన్‌= తిరుగాడుచుండగా... 
తా : ఈ విధంగా చెలికత్తెలతో ప్రీరూపం పొందిన సుద్యుమ్నుడు రాజకుమార్తెపయలతో ప్రీసొందర్యాన్ని వెదజల్లుతూ 
దైవయోగంచేత చంద్రునికొడుకు మహిమాన్వితుదైన బుధునిఆశ్రమంలో తిరుగాడుతుండగా 
విశే : సుద్యుమ్నుడు ప్రథమంగా ప్రీ. వసిష్ట మహర్షి తపశ్శక్తిచేత పురుషుడు. బుధునిఆశ్రమంలో తిరగడం దైవయోగం. 
రాచకూతురు చూపులతో ప్రీభావాల్ని నెరపడం ప్రేరకం. ఇన్ని విషయాలు ఒక్కచోట చేర్చబడ్డాయి. 
ఆ. రాజుకొడుకుం జూచె రాజీవదళనేత్ర, రాజవదనం జూచె రాజుపట్టి 

దొంగకాముం డంత దొందడిం జిగురాకు, వాలు వెటికి యుటికి వారి మొత్తె. 26 
ప్రతి : రాబీవ దళనేత్ర= పద్మపురేకులవంటి కన్నులు కలది (ఆ ప్త; రాజుకొడుకున్‌+చూచెన్‌= చంద్రుని కొడుకైన 
బుధుణ్ణి చూచింది; రాజుపట్టి= చంద్రునికొడుకైన బుధుడు; రాజవదనన్‌+చూచెన్‌= చంద్రునివంటి ముఖంగల ఆమెను 
చూచాడు; దొంగకాముండు= దొంగవాడైన మన్మథుడు; అంతన్‌= అప్పుడు; తొందదిన్‌= వేగిరంగా; చిగురు+ఆకు= లేత 
చిగురుటాకు అనే; వాలు+పెటికి= కత్తిని తీసి ఉజికి= పరుగెత్తి; వారిన్‌ మొత్తెన్‌= వారిని బాదాడు. 
తా; పద్మదళనేత్ర అయిన ఆ ప్రీ చంద్రునికొడుకైన బుధుణ్ణి చూచింది. అపుదే అతను కూడ ఆమెను చూచాడు. సరిగ్గా 
అదే సమయంలో దొంగవాడైన మన్మథుడు తొందరగా తన చిగురుటాకు కత్తిని తీసి, పరుగెత్తి వారిని కొట్టాడు. 
వ. ఇట్లలరువిల్తుని నెజబిరుదుచిగురుటడిదంబు మొనకు నోహటించి వార లిరువురుం బై పడి వేడుకలకుం 
జొచ్చిన వారలకుం బురూరవుం డను కుమారుండు పుట్టె. నివ్విధంబున. ౭2/7 
ప్రతి :; ఇట్లు= ఈ విధంగా; అలరువిల్తుని= పుష్పబాణుని; నెజఖ= నిండైన; బిరుదు= గొప్ప; చిగురు+అడిదంబు= 
చిగురాకు ఆయుధంయొక్క మొనకున్‌= ములికికి; ఓహటించి= జంకి; వారలు+ఇరువురున్‌= ఆ ఇద్దరును; పైన్‌పడి= 


నవమస్మంధము 319 


ఒకరిపై మరొకరుపడి; వేడుకలకున్‌+చొచ్చినన్‌= వినోదాల్లో ప్రవేశింపగా; వారలకున్‌= ఆ ఇరువురికి; పురూరవుండు +అను= 
పురూరవుదనే పేరుగల; కుమారుండు పుట్టెన్‌= కొడుకు జన్మించాడు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా... 

తా : ఈ విధంగా మన్మథుని బిగువైన చిగురాకు ఆయుధం తాకిడికి వారిరువురు రతివినోదాలలో మునిగారు. దాని 
ఫలితంగా వారికి పురూరవుడనే కొడుకు పుట్టాడు. ఈ విధంగా 


ఆ. మనుసుతుండు ఘనుండు మగనాలితనమునం, గొడుకుం గాంచి విసివి కుంది కుంది 

చింతం బొంది గురు వసిష్ణుని భావించె, నతనితలంపుతోన నతండు వచ్చె. 28 
ప్రతి : ఘనుండు= గొప్పవాదైన;) మనుసుతుందడు= మనువుకొడుకైన సుద్యుమ్నుడు; మగనాలితనమునన్‌= మగవానికి 
ఆలు కావడంచేత; కొడుకున్‌+కాంచి= కుమారుణ్ణి కని; విసివి= విసుగు చెంది; కుంది కుంది= చాలా దుఃఖించి; 
చింతన్‌+పొంది= చింతిస్తూ గురు= గురువైన; వసిష్టునిన్‌= వసిష్ట మహర్షిని; భావించెన్‌= తలచాడు; అతని 
తలంపుతోనన్‌= అతడు తలచిన వెంటనే; అతండున్‌= ఆ మహర్షికూడ; వచ్చిన్‌= వచ్చాడు. 
తా ; మనువు కుమారుడైన సుద్యుమ్నుడు మరొకరికి ఆలుకావడంచేత కొడుకును గని, ఆ జీవితానికి విసిగి, దుఃఖంతో 
చింతిస్తూ గురువైన వసిష్టుణ్జి తలచుకొన్నాడు. అలా తలచుకోగానే ఆ మహర్ష్చికూడా వచ్చాడు. 


వ. వచ్చి సుద్యుమ్నుండు మగవాదడగుకొజకు న మ్మునిపుంగవుండు శంకరు నారాధింప నీశ్వరుండును 
దపసిప్రయాసంబునకు సంతసిల్లి యిట్లనియె. 29 
ప్రతి : వచ్చి= (అలా) వచ్చి; సుద్యుమ్నుండు= సుద్యుమ్నుడు; మగవాడు +అగుకొజకున్‌= పురుషుడుకావటంకోసం; 
ఆ+ముని పుంగవుండు= ఆ ముని్రేష్టుడు; శంకరున్‌+ఆరాధింపన్‌= శివుణ్ణి పూజించగా; ఈశ్వరుండును= ఈశ్వరుడు 
కూడా; తపసి ప్రయాసంబునకున్‌= మునిపడిన శ్రమకు; సంతసిల్లి= సంతోషించి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా; వసిష్టుడు ఆవిధంగా అక్కడికి వచ్చి సుద్యుమ్నుడు పురుషుడు కావటంకోసం పరమేశ్వరుణ్ణి 'సేవించగా ఈశ్వరుడు 
ఆతని శ్రమకు మెచ్చి ఇట్లన్నాడు. 
మ. “తన మున్నాడినమాటయున్‌ నిజముగాం దన్నౌనికిం బ్రీతిగా 

మనుచుండున్‌ నెల వో నెలం బురుషుందై మాసాంతరంబైనం గా 

మినియై యీ గతి వీడుపాటమర భూమిం దాన రక్షించుం బొ 

మృనినన్‌ వచ్చె వసిష్టుం;) దా మనుసుతుం డా రీతి రాజ్యస్థుందై. 380 
ప్రతి ; తన= తనయొక్క మున్ను+ఆడిన = పూర్వం చెప్పిన మాటయున్‌= పలుకు; నిజము+కాన్‌= నిజమయ్యేటట్ట్లు; 
తద్‌+మౌనికిన్‌= ఆ మునికి; ప్రీతి+కాన్‌= సంతోషం కలిగేట్టుగా; నెల+పోన్‌+నెలన్‌= నెలమార్చి నెల; పురుషుండు+ఐ= 
మగవాడై; మాస+అంతరంబు+ఐనన్‌= నెల తరువాత; కామిని+ఐ= ప్రీయై; ఈ గలిన్‌= ఈ విధంగా; వీడుపాటు +అమరన్‌= 
మార్పులకు తగినట్లుగా మనుచున్‌+ఉండున్‌= జీవిస్తుంటాడు; భూమిన్‌= రాజ్యాన్ని తాను+అ= తానే రక్షించున్‌= 
పరిపాలిస్తాడు; పొమ్ము+అనినన్‌= వెళ్ళండి అనగా; వసిష్టుండు= వసిష్టముని; వచ్చిన్‌= వచ్చాడు; ఆ మనుసుతుండు = 
ఆ సుద్యుమ్నుడు; ఆ రీతిన్‌= ఆ విధంగా; రాజ్యస్థుండు+ఐ= (రాజ్యం చేస్తూ) రాజ్యాన్ని పాలిస్తున్నవాడై... 


320 శ్రీమహాభాగవతము 


తా ; తాను పూర్వం అన్నమాట వ్యర్థం కాకుండా, ఆ ముని సంతోషించేటట్లు శివుడు 'ఈ సుద్యుమ్నుడు ఒక నెలపురుషుడుగాను, 
మరో నెల ప్రీ గాను ఉంటాడు. ఈ మార్పులతో జీవిస్తూ, రాజ్యాన్ని పాలిస్తాడు. వెళ్లు అనగా వసిష్టుడు సుద్యుమ్నుని 
దగ్గరకు వచ్చాడు. ఆ విధంగానే సుద్యుమ్నుడు రాజ్యాన్ని పాలిస్తూ 
విశే ; పూర్వం విష్ణువు ఇచ్చిన వరానికి, ఇప్పుడు తాను (శివుడు) ఇచ్చిన శాపానికి భంగంరాకుండునట్లు సుద్యుమ్నుడు 
ఒకనెల పురుషుడుగా, మరోనెల ప్రీగా ఉండునట్టూ, రాజ్యపాలన స్తంభించకుండా ఉండేటట్లు అనుగ్రహించాడు శివుడు. 
ఆ. మగువ యగుచు మరల మగవాండు నగుచును, భూతధాత్రి యంత నాతం దేలెం 

బ్రజలు సంతసింప బాహాబలముతోడ, గురునికరుణంజేసి కువలయేశ! త్ర 
ప్రతి : కువలయ+ఈశ= ఓ భూమీశా!; గురునికరుణన్‌+చేసి= గురువుదయవల్ల; ఆతండు= ఆ సుద్యుమ్నుడు; 
మగువ+అగుచున్‌= ప్రీగా మారుతూ; మరల మగవాండున్‌ +అగుచున్‌= మరల పురుషుడవుతూ; ప్రజలు సంతసింపన్‌= 
ప్రజలు ఆనందపడగా; బాహాబలముతోడన్‌= భుజబలంతో; భూతధాత్రి+అంతన్‌= భూమండలాన్నంతటిని; ఏలెన్‌= 
పరిపాలించాడు. 
తా : ఓ రాజా! గురువుదయవల్ల అతడు ఆ విధంగా ప్రీత్వం పొంది, మరల పురుషుదడవుతూ, ప్రజలు ఆనందిస్తుండగా 
భుజబలంతో భూమిని పాలించాడు. 
వ. అతనికి నుత్మలుండును, గయుందును, విమలుండును నను కొడుకులు మువ్వురు గలిగి ధర్మపరులై 
యుత్తరాపథంబునకు రాజు లయిరి సుద్యుమ్నుండు ముదుసలియై ప్రతివ్రానపురంబు విడిచి పురూరవునకు 
భూమి యిచ్చి వనంబునకుం జనియె న వ్విధంబున. 32 
ప్రతి : అతనికిన్‌= అతనికి (సుద్యుమ్నునికి) ఉత్మలుండును, గయుండును, విమలుండును; అను= అనబడే; కొడుకులు = 
కుమారులు; మువ్వరు= ముగ్గురు; ధర్మపరులు+ఐ= ధర్మహూయణులై, ఉత్తరాపథంబునకున్‌= ఉత్తర దిక్కులోని భూములకు; 
రాజులు+అయిరి= రాజులయ్యారు; సుద్యుమ్నుండు; ముదుసలి+ఐ= వృద్దుడైినందువల్ల ప్రతివ్థానపురంబు = ప్రతివ్రానప్రరాన్ని; 
విడిచి= వదలిపెట్టి పురూరవునకున్‌= పురూరవునికి భూమి +ఇచ్చి= రాజ్యమిచ్చి; వనంబునకున్‌= అరణ్యానికి; చనియెన్‌= 
వెళ్ళిపోయెను; ఆ+విధంబునన్‌= ఆ విధంగా... 
తా : ఆ సుద్యుమ్నునికి ఉత్మలుడు, గయుడు, విమలుడు అనే ముగ్గురు కొడుకులు కలిగి ధర్మానురక్తులై ఉత్తరదిక్కులోని 
భూములకు రాజులయ్యారు. సుద్యుమ్నుడు వృద్దుడయినందువల్ల, పురూరవునికి రాజ్యమిచ్చి, ప్రతివ్రానపురాన్ని విడిచి, 
వానప్రస్షానికి వెళ్ళాడు. ఆ విధంగా 
సీ కొడుకు సుద్యుమ్నుండు ఘోరాటవుల కేంగ వందుచు మనువు వైవస్వతుండు 

దనకు బిడ్డలు గల్గ్లం దప మాచరించెను హరింగూర్చి నూటేండ్లు యమునలోన; 

హరి యంత నిక్ష్వాకుం దాదిగాం బదుగురు పుత్రుల నిచ్చెను బొసంగ; వారి 

యందుం బృషధ్రాఖ్యుం దడనువాడు గురునాజ్ఞ విమలధర్మంబులు వెలయం బూని 


తే. పసులకదుపులం గాచుచు బలు మొగిళ్లు, వచ్చి నడురేయి జోరున వాన గురియ 
మంద విడియించి చుట్టు నేమజకయుందె, నడవిమెకములు సొరకుండ నరసికొనుచు. 38 


నవమస్మంధము 32] 


ప్రతి : కొడుకు సుద్యుమ్నుండు= కుమారుదైన సుద్యుమ్నుడు; ఘోర +అటవులకున్‌ +ఏంగన్‌= దుర్దమారణ్యాలకు పోగా; 
మనువు వైవస్వకుందున్‌= మనువెన వైవస్వతుడు; తనకున్‌= తనకు; బిడ్డలు+కల్టన్‌= సంతానం కలిగేందుకు; నూజు+ఏంధ్లు= 
వంద సంవత్సరాలు; యమునలోనన్‌= యమునానదీతీరంలో; హరిన్‌+కూర్చి= విష్ణువును గూర్చి; తపమున్‌+ఆచరించెన్‌= 
తపస్సు చేశాడు; హరి+అంతన్‌= అపుడు విష్ణువు; ఇక్ష్వాకుండు +ఆది+కాన్‌= ఇక్ష్వాకుడు మొదలైన; పదుగురు పుత్రులన్‌= 
పదిమంది కొడుకులను; పొసంగన్‌+ఇచ్చెను= పొందికగా ఇచ్చాడు; వారి+అందున్‌= వారిలో; పృషద్ర+ఆఖ్యుండు+ 
అనువాందు= పృషద్రుడనేవాడు; గురు+ఆజ్ఞన్‌= గురువు ఆనతో; విమల ధర్మంబులు= మేలిమి ధర్మాలు; వెలయన్‌+పూని= 
గట్టిగా పాటిస్తూ పసుల కదుపులన్‌= ఆవులమందల్సి కాచుచున్‌= కాస్తూ పలు మొగిళ్ళు వచ్చి= అనేకమేఘాలు వచ్చి; 
నడురేయిన్‌= అర్ధరాత్రిలో; జోరునవాన +కురియన్‌= బోరున వర్షం కురియగా; మందన్‌+విడియించి= ఆలమందను 
ఒకచోట చేర్చి; అడవి మెకములు= క్రూర జంతువులు; చారకుండన్‌= రాకుండా అరసికొనుచున్‌= కని పెట్టుకొంటూ; 
ఏమజక+ఉందెన్‌= జాగ్రత్తగా ఉండాడు. 

తా :; ఈ విధంగా కొడుకు సుద్యుమ్నుడు అరణ్యాలకు పోగా, వైవస్వతమనువు సంతానంకోసం దుఃఖిస్తూ యమునానదీ 
తీరంలో విష్ణువునుగూర్చి నూరేండ్లు తపస్సు చేశాడు. అపుడు హరి అతనికి ఇక్ష్యాకుడు మొదలైన పదిమందికొడుకులను 
అనుగ్రహించాడు. వారిలో పృషధ్రుడనేవాడు గురువు ఆజ్ఞమేరకు ధర్మాల్ని పాటిస్తూ ఆవులమందను కాచేవాడు. ఒకరోజు 
అర్ధరాత్రి దట్టమైన మేఘాలు కమ్ముకొని జడివాన కురవసాగింది. అతడు ఆవులన్నింటిని ఒకచోట చేర్చి, (క్రూరమృగాల 
బారిన పడకుండా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నాడు. 


వ. అంత. తశ 
ప్రతి : అంతన్‌= అపుడు 
క. ప్రబ్బికొనిన పెంజీంకటి, నిబ్బరముగ నడింకి నడింకి నింగికి వడితో 

గొబ్బున నెగసి తటాలున, బెబ్బులి మందావుం బట్టెం బెలుకుఠి యజఖవన్‌. తత్‌ 
ప్రతి : ప్రబ్బికొనిన= కమ్ముకొన్న పెను+చీంకటిన్‌= దట్టమైనచీకట్లో, బెబ్బులి= పెద్దపులి ఒకటి; నిబ్బరము+కాన్‌= 
కదలకుండా; నడికి నడికి= ఒదిగి ఒదిగి; నింగికిన్‌= ఆకాశానికి; వడితోన్‌= వేగంగా; గొబ్బునన్‌= ఉన్నట్లుండి; ఎగసి= 
ఎగిరి తటాలునన్‌= వేగంగా; పెలుకుథి+అజఅవన్‌= భయంతో అరవగాా; మంద+ఆవున్‌ +పట్టెన్‌= మందలోని ఒక 
ఆవును పట్టుకొంది; 
తా : కమ్ముకొన్న చీకట్లో ఒక పెద్దపులి మెల్లగా ఒదిగి ఒదిగి ఉన్నట్లుండి పైకెగిరి ఆకస్మికంగా మందలోని ఒక ఆవును 
అది భయంతో అరుస్తూ ఉండగా పట్టుకొనింది. 


క. ఉల్లములు గలంగి మొదవుల, వెల్లువ లన్నియును లేచి విచ్చలవిడితోం 

జెల్లాచెదరై పాటిను, బెల్లుగ నంబా యటంచు బెబ్బులి గాలిన్‌. 86 
ప్రతి : బెబ్బులి గాలిన్‌= పెద్దపులి వాసనసోకి; ఉల్లములు+కలంగి= మనసులు బెదిరి; మొదవుల వెల్లువలు +అన్నియున్‌= 
ఆవుల గుంపులన్నీ లేచి= నిలబడి; విచ్చల విడితోన్‌= విడివిడిగా విచ్చుకొని; పెల్లుగన్‌= ఒక్కసారిగా అంబా+అటంచున్‌= 
అంబా అని అరుస్తూ చెల్లాచెదరై= కకావికలై; పాజిను= పరుగులుతీశాయి. 


322 శ్రీమహాభాగవతము 


తా : పెద్దపులి గాలి సోకి గుంపుగా ఉన్న ఆవులన్నీ బెదరి లేచి ఒక్కసారిగా అంబా అని అరుస్తూ చెల్లాచెదరుగా 
పరుగుతీశాయి. 


వ. అయ్యవసరంబున త్ర 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


శా. ఆ పెంజీంకటి మలం గాన కడిదం బంకించి శార్జూల మం 

చా పుల్లావు శిరంబుం ద్రుంచి తెగదో యంచుం, బులిన్‌ వెండియున్‌ 

వాపోవం దెగ వైసి భూవరుండు ద్రోవన్‌ ఖడ్గరక్తంబుచేం 

బై పై గీయుచుం జేరి చూచెం దల దైవ్వంబడ్డ యద్ధేనువున్‌. 88 
ప్రతి : భూవరుండు= రాజు (పృషద్రుడు,; ఆ పెను+బీంకటిన్‌= ఆ కటిక చీకట్లో; మోలన్‌= ఎదురుగా? కానక = కనబడక; 
అడిదంబు +అంకించి= కత్తిని పూని; శార్జూలము +అంచున్‌= పెద్దపులి అని; ఆ పుల్ల+ఆవు= ఆ పసుపు మించిన తెల్లని 
ఆవుయొక్క శిరంబున్‌+త్రుంచి= తలను నరికి; తెగదు +ఓ +అంచున్‌= తెగలేదనుకొని; వెండియున్‌= మరల; పులిని= 
పెద్దపులిని; వాపోవన్‌+తెగవ్రేసి= నోరు పడిపోయేటట్లు తెగనరికి; త్రోవన్‌= దారిని; ఖద్దరక్తంబున్‌+చేన్‌= ఖడ్గానికి అంటిన 
నెత్తురును చేతితో; పైన్‌+పైన్‌, గీయుచున్‌= పై పైన తుడుస్తూ చేరి= దగ్గరకు చేరుకొని తలత్రెవ్వన్‌ +పడ్డ= తల 
తెగిపడిన; ఆ ధేనువున్‌= ఆ ఆవును; చూచెన్‌= చూశాడు. 
తా : పృష్మధ్రుడు ఆ చీకట్లో కనబడక కత్తిని చేతపూని పెద్దపులి అనుకొని ఒక పుల్లావు తలను నరికి, తెగలేదనుకొని మళ్లీ 
తెగవేసి దారిలో ఖద్దరక్తాన్ని చేతితో తుడుస్తూ, దగ్గరికి చేరి, తల తెగిపడిన ఆవును చూశాడు. 


వ. చూచి దుఃఖీతుండై యున్న పృషద్రునిం గని, కులగురుండగు వసిష్ణుండు కోపించి “నీవు 
రాజత్వంబునకుం బాసి యా యపరాధంబున శూద్రుందవు గి మ్మని శపియించె; నతండును గృతాంజలియై 
తన కులాచార్యుని వలన మరలం గైకోలు వడసి యతని యనుమతంబున. 89 
ప్రతి : చూచి= అదిచూచి; దుఃఖితుండు+ఐ+ఉన్న= దుఃఖీస్తున్నట్టి; పృషద్రునిన్‌; కని= చూచి; కులగురుందడు +అగు = 
కులగురువగు; వసిష్టుండు; కోపించి= ఆగ్రహించి; నీవు; (పృషథధ్రుడు,; రాజత్వంబునకున్‌= రాజ్యాధికారానికి; పాసి= 
దూరమై; ఈ అపరాధంబునన్‌= ఈ నేరానికి; శూద్రుండవు= శూద్రుడివి; కమ్ము+అని= అవుతావు అంటూ; శపియించెన్‌= 
శపించాడు; అతందును= ఆ పృష్మద్రుడు; కృత+అంజలి+ఐ= చేతులు జోడించి; తన; కుల+ఆచార్యుని వలనన్‌= కులురువైన 
వసిష్టుని నుండి, మరలన్‌= మరలా; కైకోలు+పదసి= అనుమతి పొంది; అతని అనుమతంబునన్‌= వసిష్టుని అనుజ్ఞతో... 
తా :; తల నరుకబడిన ఆవును చూచి దుఃఖీతుడైన పృష్వధ్రుని కులగురువు వసిష్టుడు చూచి కోపంతో ఈ నేరంచేత నీవు 
రాచరికానికి దూరమై శూద్రుడవవుతావు అని శపించాడు. అతడు కూడ చేతులు జోడించి గురుదయతో, అనుమతితో 


స్‌ అఖీలాత్ముం డగుచున్న హరియందుం బరునందు భక్తితోం జాలం దత్పరత మెజసి 
యూర్ధ్వరేతస్కుందై యున్న ప్రాణులకెల్ల నాప్తుండై సర్వేంద్రియములు గెల్చి 
సంగంబునకుం బాసి శాంతుండు నపరిగ్రహుందునై కోరక యుండి తనకు 
వచ్చినయదియ జీవనము గావించుచుం దనుం దాన నిలుపుచు ధన్యబుద్ధి 


నవమస్మంధము 323 


తే. జదునితెజంగున నంధునిచందమునను, జెవిటిభంగిని మహినెల్లం జెల్లం దిరిగి 
యడవులకు నేంగి కార్చిచ్చునందుం జొచ్చి, చిక్కి నియతుడై బ్రహ్మంబుం జెందె నతండు. 40 


ప్రతి : అతండు= పృషద్రుడు; అఖీల+ఆత్ముందు +అగుచున్‌+ఉన్నా సర్వాత్మకుడుగానున్న హరి+అందున్‌= విష్ణువునందును; 
పరున్‌+అందున్‌= ఇతరునియందును; భక్తితోన్‌+చాలన్‌= చాలా భక్తితో; తత్పరతన్‌= ఆసక్తిని మెజసి= ప్రకటించి; 
ఊర్థ్వరేతస్కుండు+ఐ= ఇంద్రియ నిగ్రహంకలవాదై; ఉన్న= ఉన్నట్టి; ప్రాణులకున్‌+ఎల్లన్‌= జీవులకన్నింటికి; ఆప్పండు+ఐ= 
ఇష్టుడై; సర్వ+ఇంద్రియములు గెల్బి= అన్ని ఇంద్రియాల్ని జయించి; సంగంబునకున్‌+పాసి= విషయసాంగత్యంవదలి; 
శాంతుందున్‌= ప్రశాంతుడు; అపరిగ్రహుందడును+ఐ= దేనినీ స్వీకరించనివాడును అయి; కోరక+ఉంది= దేనినీ కోరుళోకుండా 
ఉండి; తనకున్‌+వచ్చిన +అది+అ= తనకు లభించిన దానితోన్వే జీవనమున్‌+కావించుచున్‌= బ్రతుకుతూ తనున్‌+తాను+అ= 
తనను తానే; నిలుపుచున్‌= నిగ్రహించుకుంటూ; ధన్యబుద్దిన్‌= ధన్యుడదనయ్యాను అనే బుద్ధితో; జదడుని తెజింగునన్‌ = 
మందునివల; అంధుని చందమునను = గుద్దివానివలె; చెవిటి భంగిని= చెవిటివానివల;ె మహిని +ఎల్లన్‌= భూమి అంతా; 
చెల్లన్‌+తిరిగి= పూర్తిగా తిరిగి అడవులకున్‌+ఏంగి= అరణ్యాలకు వెళ్ళి; కారు+చిచ్చు+అందున్‌= దావానలంలో; చొచ్చి= 
ప్రవేశించి; చిక్కి తగుల్మొని; నియతుండు+ఐ= నియమం కలవాడై; బ్రహ్మంబున్‌+చెందెన్‌= పరబ్రహ్మంలో ఐక్యమయ్యాడు. 
తా; సర్వాత్మకుడైన హరియందును, ఇతరునియందును భక్తితాత్పర్యాలను ప్రదర్శించాడు. ఊర్ధ్వరేతస్సుదై, ప్రాణులకు 
ఇష్టుడై, ఇంద్రియ ప్రవృత్తికి దూరుడై, విషయసాంగత్యంమాని, ప్రశాంతుదై దేనినీ స్వీకరించక, తానై దేనినీ కోరక, 
లభించినదానితో బ్రతుకుతూ, ఆత్మావలోకనంతో కృతార్థుడై మందునివలె, (గ్రుడ్దివలె, చెవిటివలె నేల నాలుగు చెరగుల 
తిరిగి చివరకు అడవులకు వెళ్ళి కార్చిచ్చులో పడి పరబ్రహ్మంలో లీనమయ్యడు. 
విశే : పులిగా భావించి గోహత్య చెయ్యడంతోను, వసిష్టుని శాపంవల్ల వైరాగ్యం చెందిన పృషద్రుడు నిర్లిప్తడై జీవిస్తూ, 
చివరకు శాపఫలం పొందకుండానే మోక్షం పొందడం అనేది చాల విశేషం. ఎలాంటి కర్మపరిపాకాలనైనా సాధనలవల్ల 
పోగొట్టుకోవచ్చు. 
క. కవి యను కడపటికొమరుండు, భవనము రాజ్యంబు విడిచి బంధులతో నేం 

గి వనమునం బరమపురుషునిం, బ్రవిమలమతిం దలంచి తలంచి పరముం బొందిెన్‌. శ్త్షే 
ప్రతి : కవి+అను= కవి అనే పేరుగల; కడపటి కొమరుండు= చివరివాడు (మనువు కొడుకుల్లో) భవనమున్‌, రాజ్యంబున్‌= 
రాజభవనాన్ని రాజ్యాన్ని కూడా; విడిచి= వదిలిపెట్టి; బంధులతోన్‌+ఏంగి= చుట్టాలతో వెళ్ళి; వనమునన్‌= అరణ్యంలో; 
పరమపురుషునిన్‌= భగవంతుడైన హరిని; ప్రవిమలమతిన్‌= పరిశుద్ధమైనమనస్సుతో,; తలంచి తలంచి= ధ్యానించి, 
ధ్యానించి; పరమున్‌+పొందెన్‌= మోక్షాన్ని పొందాడు. 
తా : మనువుకొడుకుల్లో చివరివాడైన కవి ఇంటినీ, రాజ్యాన్నీ వదలి చుట్టాలతో అడవికి పోయి, భగవంతుడైన హరిని 
పవిత్రమైన మనసుతో ధ్యానించి మోక్షాన్ని పొందాడు. 
వ. మటఠజియుం గరూశుం డను మానవునివలనం గొందబు కారూశులు క్షత్రియులు గలిగి, ధర్మ్శంబుతోడి 
ప్రియంబున బ్రహ్మణ్యులై యుత్తరాపథంబునకు రక్షకులైరి; ధృష్టునివలన ధార్‌ష్టం బను వంశంబు గలిగి 
భూతలంబున బ్రహ్మభూయంబు నొంది నెగదె; నృగునివంశంబున సుమతి పుట్టె; నతనికి భూతజ్యోతి పుట్టె 


324 శ్రీమహాభాగవతము 


నతనికి వసువు జనించె; వసువునకుం బ్రతీతుండు గలిగెం; బ్రతీతునికి నోఘవంతుండు జనించె; నతని కూంతు 
నోఘవతి యను కన్యకను సుదర్శనుండు వివాహంబయ్యె; నరిష్యంతుండను మనుపుత్రునికిం జిత్రసేనుం, 
డా విభునకు దక్షుం, డా పుణ్యునకు మీఢ్వాంసుం, డా సుజనునికి శర్వుం, దమ్మహాత్మునికి నింద్రసేనుం, 
డా రాజునకు వీతిహోత్రుం, డా సుమతికి సత్యశవుం, డాఘనునికి నురుశవుం, డా వీరునకు దేవదత్తుం, 
దా పందితునకు నగ్నివేశుండు సుతులయి జనియించి; రయ్యగ్నివేశుండు కానీనుండన నెగడి జాతకర్ణుండను 
మహర్షియై వెలసె; నతనివలన నాగ్నివేశ్యాయనంబను బ్రహ్మకులంబు గలిగె; నవ్విధంబున. త్తైై 


ప్రతి : మజియున్‌= అంతేగాక; కరూశుండు +అను= కరూశుడనేే మానవునివలనన్‌= నరునివల్ల; కొందజు= కొంతమంది; 
కారూశులు= కారూశులనేే క్షత్రియులున్‌+కలిగి= క్షత్రియులుపుట్టి; ధర్మ్శంబుతోడి ప్రియంబునన్‌= ధర్మమునందు ఆసక్తి 
కలిగి బ్రహ్మణ్యులు+ఐ= బ్రాహ్మణప్రియులై; ఉత్తరాపథంబునకున్‌= ఉత్తరదిక్కునందలి దేశాలకు; రక్షకులు+ఐరి= 
రాజులయ్యారు; ధృష్టునివలనన్‌= ధృష్టునివల్ల; ధార్‌ష్టంబు+అను= ధార్‌ష్టమనే; వంశంబు కలిగి= వంశం పుట్టి; 
భూతలంబునన్‌= భూలోకంలో; బ్రహ్మభూయంబున్‌+ఒంది= బ్రహ్మజ్ఞానాన్ని పొంది; నెగడెన్‌= ప్రసిద్ధి చెందింది. నృగుని 
వంశంబునన్‌= నృ్ఫగుని వంశంలో; సుమతి పుట్టెన్‌= సుమతి అనేవాడు జన్మించాడు; అతనికిన్‌= వానికి (సుమతికి); 
భూతజ్యోతి పుట్టెన్‌= భూతజ్యోతి కలిగాడు; అతనికిన్‌= ఆ భూతజ్యోతికి వసువు జనించెన్‌= వసువు పుట్టాడు; వసువునకున్‌= 
వసువుకు; ప్రతీతుందున్‌+కలిగెన్‌= ప్రతీతుడు పుట్టాడు; ప్రతీతునికిన్‌= ప్రతీతుదనే వానికి; ఓఘవంతుండు +జనించెన్‌= 
ఓఘవంతుడు జన్మించాడు; అతని కూంతున్‌= అతని కుమార్తెఅయిన; ఓఘవతి+అనుకన్యకన్‌= ఓఘవతి అనే పేరుగల 
బాలికను; సుదర్శనుండు= సుదర్శనుడు; వివాహంబు +అయ్యెన్‌= పెండ్లాడాడు; నరిష్యంతుండు+అను= నరిష్యంతుడనే; 
మనుపుక్రునికిన్‌= మనువుకొడుకుకు; చిత్రసేనుండు= చిత్రసేనుడూ; ఆ విభునకున్‌= ఆ రాజుకు; దక్షుండు= దక్షుడూ; 
ఆ పుణ్యునకున్‌= ఆ పుణ్యాత్మునికి; మీఢ్వాంసుండు = మీఢ్వాంసుడూ; ఆ సుజనునికిన్‌= ఆ సజ్జనునికి; శర్వుండు= 
శర్వుడూ; ఆ+మహా+ఆత్మునికిన్‌= ఆ మహానుభావునికి; ఇం(ద్రసేనుండు= ఇంద్రసేనుడూ; ఆ రాజునకున్‌= ఆ ఏలికకు; 
వీతిహోత్రుండు= వీతిహోత్రుడూ; ఆ సుమతికిన్‌= ఆ బుద్ధిమంతునికి; సత్యశ్రవుండును= సత్యశవుడూ; ఆ ఘనునికిన్‌= 
ఆ గొప్పవానికి;ి ఉరుశ్రవుండు= ఉరుశ్రవుడనేవాడు; ఆ వీరునకున్‌= ఆ పరాక్రమశాలికి; దేవదత్తుండు= దేవదత్తుడనువాడు; 
ఆ పండితునకున్‌= ఆ జ్ఞానికి; అగ్నివేశుండు= అగ్నివేశుడూ; సుతులు+అయి= కొడుకులుగా; జనియించిరి= జన్మించారు; 
ఆ+అగ్నివేశుండు= ఆ అగ్నివేశుడనేవాడు; కానీనుండు +అనన్‌+నెగడి= కానీనుడని ప్రసిద్దుడై జాతకర్ణుండు+అను= జాతకర్ణుడనే; 
మహర్షి+ఐ+వెలసెన్‌= మహర్షిగా ప్రకాశించాడు; అతనివలనన్‌= ఆ జాతకర్ణునివలన; ఆగ్నివేశ్యాయనంబు +అను= 
'ఆగ్నివేశ్యాయని మనే; బ్రహ్మకులంబు+కలిగెన్‌= బ్రాహ్మణకులం ఏర్పడింది; ఆ+విధంబునన్‌= ఆ పద్ధతిగా... 


తా : కరూశుడనే మనువు కొడుకువల్ల కారూశులనే రాజులు కలిగారు. వారు ధర్మప్రియులు, బ్రాహ్మణప్రియులై ఉత్తర 
దిక్కులోని భూములకు రక్షకులైనారు. దృష్టునివల్ల ధార్‌ష్టమనే వంశం కలిగి బ్రహ్మజ్ఞానసంపన్నతతో భూతలంలో ప్రసిద్ధి 
పొందింది. నృగుని వంశంలో సుమతి, అతనికి భూతజ్యోతి, అతనికి వసువు, అతనికి ప్రతీతుడు, అతనికి ఓఘవంతుడు 
కలిగారు. ఓఘవంతుని కుమార్తె ఓఘవతిని సుదర్శనుడు వివాహమాడాడు. నరిష్యంతుదనే మనువు కొడుక్కి చిత్రసేనుడు, 
ఆ రాజుకు దక్షుడు, ఆ పుణ్యాత్మునికి మీఢ్వాంసుడు, ఆ సజ్జనునికి శర్వుడు, ఆ మహాత్మునికి ఇంద్రసేనుడు, ఆ రాజుకు 
వీతిహోత్రుడు, ఆ బుద్ధిమంతునికి సత్యవ్రతుడు, ఆ మహానుభావునికి ఉరుణ్రవుడు, ఆ వీరునికి దేవదత్తుడు, ఆ పండితునికి 


నవమస్మంధము 325 


అగ్నివేశుడు జన్మించారు. అగ్నివేశుడు కానీనుడనే ప్రసిద్ధితో జాతకర్ణుడనే మహర్షిగా వెలిశాడు. అతని పేరు మీద 
'ఆగ్నివేశ్యాయని మనే బ్రాహ్మణవంశం ఏర్పడింది. 


విశే ; ఈ వచనంలో కరూశుడు, ధృష్టుడు, నృగుడు, నరిష్యంతుడు అనే మనువుకుమారుల వంశాలు చెప్పబడ్డాయి. 
నరిష్యంతునివంశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి విశేషణం చెప్పబడింది. అంటే ఆ వంశం అన్ని ఉత్తమగుణాలతో 
విరాజిల్లిందనుకోవాలి. 


క. తెలుపంబడె నరిష్యంతుని, కుల మెల్లను నీకు దిష్టకులమున్‌ దెలియం 
దెలిపెద రాజేంద్రోత్తమ!, తెలియుము సర్వంబు నీకుం దేటపడంగన్‌. త్రి 


ప్రతి : రాజ+ఇంద్ర+ఉత్తమ= ఉత్తముడవైన రాజ|్రేష్టుడా!; నీకున్‌= నీకు; నరిష్యంతుని కులము+ఎల్లనున్‌= నరిష్యంతుని 
వంశాన్ని గూర్చి; తెలుపన్‌+పడె= చెప్పబడింది; దిష్ట్రులమున్‌= మనువుకొడుకైన దిష్టునియొక్క వంశాన్నిగూర్చి; 
తెలియన్‌+తెలిపెదన్‌= తెలియ చెప్తాను; సర్వంబు= సమస్తమూ; నీకున్‌+తేటపడన్‌+కన్‌= నీకు అర్థమయ్యేటట్లు తెలియుము= 
తెలుసుకో! 


తా; ఓ రాజగ్రేష్టుడా! నరిష్యంతుని వంశాన్ని గూర్చి నీకు చెప్పాను. ఇప్పుడు దిష్టుని వంశాన్ని గురించి స్పష్టంగా చెప్తాను. 
గ్రహించు. 


వ దిష్టునికొడుకు నాభాగుండనువాండు కర్మవశంబున వైశ్యత్వంబు నొందె; నా నాభాగునికి 
హలంధనుండు కలిగె; నతనికి వత్సప్రీతియు, వత్సప్రీతికిం బ్రాంశువు, నతనికిం బ్రమితియుం, బ్రమితికి 
ఖమిత్రుండును, ఖమిత్రునికిం జాక్షుషుండు, నతనికి వివింశతియు, వివింశతికి రంభుండు, రంభునికి 
ధార్మికుందైన ఖనినేత్రుండు, నతనికిం గరంధనుండు, గరంధనున కవీక్షిత్తు నా యవీక్షిత్తునకు మరుత్తుండు 


చచి 


జనియించి రా మరుత్తుండు చక్రవర్తి యయ్యె; నతనిచరిత్రంబు వినుము. త్తే 


ప్రతి : దిష్టుని కొడుకు= దిష్టుని కుమారుడు; నాభాగుండు+అనువాండు= నా భాగుదనేవాడు; కర్మవశంబునన్‌= కర్మవశాత్తు; 
వైశ్యత్వంబున్‌+ఒందెన్‌= వైశ్యత్వాన్ని పొందాడు; ఆ నాభాగునికిన్‌= ఆ నాభాగునికి;ి హలంధనుండు కలిగెన్‌= హలంధనుడు 
పుట్టాడు; అతనికిన్‌= అతనికి (హలంధనునికి); వత్సప్రీతి= వత్సప్రీతి; వత్సప్రీతికి; ప్రాంశువు; అతనికిన్‌= అతనికి 
(ప్రాంశువునకు); ప్రమితియున్‌= ప్రమితి (అనువాడు); ప్రమితికి= ప్రమితికి; ఖమిత్రుండును= ఖమి(త్రుడనువాడు; 
ఖమిత్రునికిన్‌= ఖమిట్రునికి; చాక్షుషుండును= చాక్షుషుడూ; అతనికిన్‌= అతనికి (చాక్షుషునికి); వివింశతియు = వివింశతి; 
వివింశతికి= వివింశతికి; రంభుండు= రంభుడూ; రంభునికి; ధార్మికుండు+ఐన = ధర్మాత్ముడైన; ఖనినేత్రుందున్‌ = 
ఖనినేత్రుడును; అతనికిన్‌= ఆ ఖనినేత్రునికి; కరంధనుండు= కరంధనుడు; కరంధనునికిన్‌= కరంధనునికి; అవిక్షిత్తున్‌= 
అవిక్షిత్తును; ఆ+అవిక్షిత్తునకున్‌= ఆ అవిక్షిత్తుకుు మరుత్తుండు= మరుత్తుడూ; జనియించిరి= పుట్టారు; ఆ మరుత్తుండు= 
ఆ మరుత్తుడు; చక్రవర్తి+అయ్యెన్‌= చక్రవర్తి అయ్యాడు; అతనిచరిత్రంబున్‌+వినుము= ఆతనిచరిత్రను విను. 


తా : దిష్టుని కొడుకు నాభాగుడనేవాడు కర్మవశాత్తు వైశ్యత్వాన్ని పొందాడు. ఆ నాభాగునికి హలంధనుడు కలిగాడు. 
అతనికి వత్సప్రీతి. అతనికి ప్రాంశువు, అతనికి ప్రమితి, అతనికి ఖమిత్రుడు, అతనికి చాక్షుషుడు, అతడికి వివింశతి, 
అతనికి రంభుడు, అతనికి ధర్మాత్ముడైన ఖనినేత్రుడు, అతనికి కరంధనుడు, అతనికి అవిక్షిత్తు, అతనికి మరుత్తుడు జన్మించారు. 
ఆ మరుత్తుడు చక్రవర్తి అయ్యాడు. అతడి చరిత్ర విను. 


326 శ్రీమహాభాగవతము 


బ్ర 


అంగిరస్సుతుండు మహాయోగి సంవర్తుం డతనియాగమునకు యాజకుండు, 
దిరిగి యుందెడివారు మరుదాఖ్యగణము లొప్పారు విశ్వేదేవు లచటి సభ్యు 
లఅధికదక్షిణల బ్రాహ్మణకోటిం దనిపెను; సోమపానంబున సురవరుండు 
మది నుబ్బి బంగారుమయము గావించెను యాగవస్తువులెల్ల; నధికనియతి 


తే. నా మరుత్తుండు సేసిన యట్టిభంగి, ధీరభావంబుం జాగంబుం దెంపుం గలిగి 
మఖము సేసినవారిని మజియు నెజుంగ, మెల్ల లోకములందు నరేంద్రముఖ్య! శీగ్‌ 


ప్రతి : అంగిరస్‌+సుతుండు= అంగిరసుని కుమారుడు; మహాయోగి= గొప్పబుషి అయిన; సంవర్తుండు= సంవర్తుడు; 
అతని= అతనియొక్క యాగమునకున్‌= యజ్ఞానికి యాజకుండు= నిర్వాహకుడు; తిరిగి+ఉండెడివారు= దానిని 
పరివేష్టించినవారు; మరుత్‌+ఆఖ్యగణములు = మరుత్తు లనబడువారు; ఒప్పు+ఆరు= పొందికైన; విశ్వేదేవులు= విశ్వేదేవతలు; 
అచటి సభ్యులు= అక్కడి సదస్యులు; అధిక దక్షిణలన్‌= గొప్ప సంభావనలతో; బ్రాహ్మణకోటిన్‌= బ్రాహ్మణుల సమూహాన్ని 
తనిపెను= సంతృప్తి పరచాడు; సోమపానంబునన్‌= సోమపానంచేత; మదిన్‌+ఉబ్బి= పొంగిపోయి; సురవరుడు = దేవతా 
శ్రేష్టుడైన దేవేంద్రుడు; యాగవస్తువులు +ఎల్లన్‌= యజ్ఞనిర్వహణకు కావలసిన వస్తువుల నన్నిటిని, బంగారుమయము+ 
కావించెన్‌= బంగారు మయం చేశాడు; అధిక నియతిన్‌= మిక్కిలి నియమంతో; ఆ మరుత్తుండు +చేసిన= ఆ మరుత్తు 
కావించిన; అట్టి భంగిన్‌= అటువంటి రీతిని; ధీరభావంబున్‌= ధైర్యాన్ని చాగంబున్‌= త్యాగాన్ని తెంపున్‌+కలిగి= 
తెగింపును కలిగి మఖము+చేసినవారిని= యజ్ఞం చేసినవారిని; మజియున్‌= మరల; ఎల్లలోకముల+అందున్‌= 
అన్ని లోకాల్లోను; ఎజుంగము= చూడలేము (తెలియము). 


తా : ఓ రాజా! ఆ మరుత్తుని యాగానికి అంగిరసునికొడుకు మహాయోగియైన సంవర్తుడు నిర్వహణ వహించాడు. దానిని 
పరివేష్టించినవారు మరుత్తులు. విశ్వేదేవతలు సదస్యులు. అతడు అధికదక్షిణలతో బ్రాహ్మణ సమూహాన్ని తృప్తిపరచాడు. 
దేవేంద్రుడు సోమపానంచేత తృప్పుడై, యాగద్రవ్యాల్ని సువర్మమయం చేశాడు. ఈ విధంగా ఆ మరుత్తుడు చేసినట్లు ధైర్యం, 
త్యాగం, తెగింపు కలిగి యాగం చేసినవారిని సర్వలోకాల్లో ఎక్కడా చూడము. 


వ. ఆ మరుత్తునకు దముందును, దమునకు రాజవర్ధనుండును, రాజవర్ధనునకు సుధృతియు, సుదృతికి 
సౌద్భతేయుందును, సౌద్భతేయునకుం గేవలుందును, కేవలునకు బంధుమంతుందును, నతనికి వేదవంతుందును, 
వేదవంతునికి బంధుందడును, బంధునకుం దృణబిందుండును సంభవించి; రంత. 46 


ప్రతి : ఆ మరుత్తునకున్‌= ఆ మరుత్తునికి; దముందడును= దముడు; దమునకున్‌= దమునికి; రాజవర్ధనుండును= 
రాజవర్ధనుడును; రాజవర్ధనునకున్‌= రాజవర్ధనునికి; సుద్భృతియు= సుదృతియు; సుదృతికిన్‌= సుద్భతికి; సౌద్ధ్భతేయుండును= 
సౌధృతేయుడును; సౌధృతేయునకున్‌= సౌధృతేయునికి; కేవలుండును= కేవలుడును; కేవలునకున్‌= కేవలునికి; 
బంధుమంతుందును= బంధుమంతుడును; అతనికి; వేదవంతుండును = వేదవంతుడును; వేదవంతునికి= వేదవంతునికి; 
బంధుండును= బంధుడును; బంధునకున్‌= బంధునికి; తృణబిందుండును = తృణబిందుడును; సంభవించిరి= జన్మించారు; 
అంత= అప్పుడు... 

తా: యజ్ఞకార్యం చేత ప్రసిద్ధి పొందిన ఆ మరుత్తుకు దముడనేవాడు, అతనికి రాజవర్ధనుడు. అతనికి సుధృతి, అతనికి 


సౌధ్భతేయుడు, అతనికి కేవలుడు, అతనికి బంధుమంతుడు, అతనికి వేదవంతుడు, అతనికి బంధుుడు, అతనికి తృణబిందుడు 
అనె వాళ్లు కలిగారు. అపుడు 


నవమస్మంధము 32/7 


క. అచ్చరకన్య యలంబుస, [గ్రచ్చజం దృణబిందుం జూచి కామించి తుదిం 

బచ్చవిలుకానియమ్ముల, ముచ్చిచ్చున వచ్చి పొందె మోహాతురయై. త్త 
ప్రతి : అచ్చరకన్య= అచ్చరకన్న అయిన; అలంబుస; 'క్రచ్చజన్‌= శీఘ్రంగా; తృణబిందున్‌+చూచి= తృణ బిందునిగాంచి; 
కామించి= ఇష్టపడి; తుదిన్‌= చివరకు; పచ్చవిలుకాని+అమ్ములన్‌= మన్మథుని బాణాలయొక్క మూడు+చిచ్చునన్‌= 
మూడువిధాలైన మంటలచేత; మోహ+ఆతుర+ఐ= మోహావేశంతో బాధపడిందై; వచ్చిపొందెన్‌= వచ్చి పొందింది. 


తా : అప్పరస ప్రీయెన అలంబుస తృణబిందుణ్ణి చూచి ఇష్టపడి చివరకు మన్మథ బాణాలమంటలచేత మోహావేశంతో 
సమీపించి అతణ్జి పొందింది. 


వ. ఆ దంపతులకు నిలబిల యను కూంతురు జన్మించె; నా కొమ్మను విశ్రవసుండు వొందిననైలబిలుండనం 
గుబేరుండు పుట్టె; మజియునా తృణబిందునకు విశాలుందును, శూన్యబంధుండును, ధూ్యమకేతుండును 
ననువారు మువ్వరుగొడుకులు గలిగి, రందు విశాలుండును వంశవర్ధనుందై వైశాలియను నగరంబు నిర్మించె; 
నా రాజునకు హేమచంద్రుం, డా నరేంద్రునకు ధూ[మ్రాక్షుం, డా పుడమిటేనికి సహదేవుం, డా బలిష్టునకుం 
గృశాశ్వుం దాతనికి సోమదత్తుండు జన్మించె; నతండు. శీర 


ప్రతి : ఆ దంపతులకున్‌= ఆ భార్యభర్తలకు; ఇలబిల+అను= ఇలబిల అనే; కూంతురు జన్మించెన్‌= కుమార్తె పుట్టింది; 
ఆ కొమ్మను= ఆ ప్రీని; విభవసుండు+పొందినన్‌= విశ్రవసుడు స్వీకరించగా (భార్యగా); ఐలబిలుండు +అనన్‌= ఐలబిలుదనే; 
కుబేరుండు పుట్టెన్‌= కుబేరుడు జన్మించాడు; మజియున్‌= అంతేగాక; ఆ తృణబిందునకున్‌= ఆ తృణబిందునికి విశాలుడును; 
శూన్యబంధుండును, ధూమకేతుండునున్‌; అనువారు = అనేవారు; మువ్వరున్‌ +కొడుకులున్‌+కలిగిరి= ముగ్గురు కొడుకులు 
పుట్టారు; అందున్‌= ఆ మువ్వురిలో; విశాలుండును= విశాలుడనేవాడు; వంశవర్థనుండు +ఐ= వంశాభివృద్ధికరుదై; 
వైశాలి+అను= వైశాలి అనబడే; నగరంబున్‌+నిర్మించెన్‌= పట్టణాన్ని నిర్మించాడు; ఆ రాజునకున్‌= ఆ రాజుకు; 
హేమచంద్రుండు= హేమచంద్రుడు; ఆ నర+ఇంద్రునకున్‌= ఆ హేమచంద్రునికి; ధూమ్రాక్షుండు= ధూమ్రాక్షుడు; 
ఆ పుడమిటేనికిన్‌= ఆ ధూ[మ్రాక్షునికి; సహదేవుండు= సహదేవుడు; ఆ బలిష్టునకున్‌= ఆ సహదేవునికి; కృశాశ్వుండు= 
కృశాశ్వుడు; ఆతనికిన్‌= ఆ కృశాశ్వునికిి సోమదత్తుండు= సోమదత్తుడు; జన్మించెన్‌= పుట్టారు; అతండు= ఆతడు... 

తా : ఆ దంపతులకు ఇలబిల అనే కూతురు పుట్టింది. ఆమెను విశ్రవసుడు భార్యగా పొందగా, ఐలబిలుడనే పేరుగల 
కుబేరుడు పుట్టాడు. అంతేగాక ఆ తృణబిందునికి విశాలుడు, శూన్యబంధుడు, ధూమకేతుడనబదే ముగ్గురుకొడుకులు 


కలిగారు. వీరిలో విశాలుడు వంశాభివృద్ధికరుడై వైశాలి అనే నగరాన్ని నిర్మించాడు. ఈయనకు హేమచంద్రుడు, అతనికి 
ధూమ్రాక్షుడు, అతనికి సహదేవుడు, ఆ బలశాలికి కృశాశ్వుడు, అతనికి సోమదత్తుడు జన్మించారు. ఆ సోమదత్తుడు 


ఆ. అమరవిభుండు మెచ్చ నశ్వమేధము సేసి, భూరిపుణ్యగతికిం బోయె నెలమి; 

సోమదత్తుకొడుకు సుమతికి జనమేజ, యుం డనంగం గొమరుం డుప్పతిలై. శం 
ప్రతి : అమరవిభుందు= దేవతలకు ప్రభువైన ఇంద్రుడు; మెచ్చన్‌= మెచ్చుకొనేటట్లు; అశ్వమేధమున్‌+చేసి= అశ్వమేధ 
యాగాన్ని నిర్వహించి; ఎలమిన్‌= సంతోషంతో; భూరిపుణ్యగతికిన్‌ +పోయెన్‌= అధికమైన పుణ్యమార్దానికి వెళ్ళాడు; 


328 శ్రీమహాభాగవతము 


సోమదత్తుకొడుకున్‌= సోమదత్తుని కొడుకైన; సుమతికిన్‌= సుమతి అనేవానికి; జనమేజయుండు +అనన్‌+కన్‌= జనమే 
జయుడదనే పేరుగల; కొమరుండు = కొడుకు; ఉప్పతిలెన్‌= జన్మించాడు. 


తా : దేవేంద్రుడు ప్రశంసించేటట్లు ఆ సోమదత్తుడు అశ్వమేధయాగం చేసి సద్దతికి వెళ్లాడు. అతని కొడుకు సుమతికి 
జనమేజయుదనే కొడుకు కలిగాడు. 


వ. వీరలు వైశాలు రనం బరంగి తృణబిందునికీర్తి వహించి, రాజ్యంబు సేసిరి. మజియును. 50 


ప్రతి : వీరలు= వీరు; వైశాలురు+అనన్‌= వైశాలురనే పేరుతో; పరంగి= ప్రసిద్ధిపొంది; తృణబిందుని క్రీర్తి= తృణబిందుడు 
పొందిన కీర్తిలాంటి కీర్తిని; వహించి= పొంది; రాజ్యంబున్‌+చేసిరి= రాజ్యపాలన చేశారు మజియును= ఇంకనూ... 


తా : పై చెప్పబడిన వారంతా వైశాలురు అనే పేరుతో ప్రసిద్ధిపొంది, తృణబిందుని కీర్తిని వ్యాపింపజేసి రాజ్యపాలన చేశారు 
మరియు 


స్ప శర్యాతి యను రాజు జనియించె బ్రహ్మవరుందడైన మనువుకు రూఢితోడ; 
నతం డంగిరుని సత్రమందు రెండవనాంటి విహితకర్మము నెల్ల వెలయం జెప్పె; 
నతనికూంతురు సుకన్యక యను వనజాక్షి దన తండ్రితోం దపోవనికి నరిగి 
చ్యవనాశ్రమముం జేరి సఖులును దానును ఫలపుష్పములు గోయం బాజ తిరిగి 


ఆఅ. యొక్కపుట్టలోన నొప్పారు జ్యోతుల, రెంటిం గాంచి వాందిముంటం బొడిచెం; 
గన్య ముగుద మచి ఖద్యోతయుగ మంచు, దైవవశముకతనం దమకి యగుచు. ర్‌కే 


ప్రతి : బ్రహ్మవరుండు+ఐన= పరబ్రహము నందాసక్తి కలిగిన మనువుకు= వైవస్వతునికి; రూఢితోడన్‌= తగినట్లు; 
శర్యాతి+అను= శర్యాతి అనే పేరుగల; రాజు జనియించెన్‌= రాజు పుట్టాడు; అతండు= ఆయన; అంగిరుని సత్రము+అందున్‌= 
అంగిరసునియజ్ఞంలో; రెందవనాంటి= రెండోరోజుకు; విహితకర్మము +ఎల్లన్‌ = చేయవలసిన కర్మకాండనంతా; 
వెలయన్‌+చెప్పెన్‌= లోకవిదితంగా చెప్పాడు; అతని కూంతురు= ఆ శర్యాతి యొక్క కుమార్త; సుకన్యక+అను= సుకన్యక 
అనే పేరుగల; వనజ +అక్షి= పద్మాల్లాంటి కళ్ళుకలది; తన తండ్రితోన్‌= తనతండ్రి వెంబడి; తపస్‌ +వనికిన్‌ +అరిగి= 
అరణ్యానికి వెళ్ళి, చ్యవన +ఆశ్రమమున్‌+చేరి= చ్యవనమహర్షిఆశ్రమాన్ని చేరుకొని; సఖులునున్‌ +తానును = చెలికత్తెలు, 
తాను; ఫలపుష్పములు+కోయన్‌= పండ్లు పువ్వులు కోయటానికి; పాజన్‌ తిరిగి= బాగా తిరిగి; ఒక్కపుట్టలోనన్‌= ఒక 
వల్మీకం లోపల; ఒప్పారు= ప్రకాశించు; జ్యోతుల రెంటిన్‌= రెండుకాంతుల్ని కాంచి= చూచి; కన్య ముగుద= అమాయకురాలైన 
బాలిక; (ముగ్ధయైన కన్య) దైవవశము కతనన్‌= విధివశాత్తు; తమకి +అగుచున్‌= తొందరపడిందైై మజచి= అజ్ఞానంతో; 
ఖద్య్వోతయుగము+అంచున్‌= మిణుగురు పురుగుల జంట అనుకొంటూ; వాండిముంటన్‌= పదునైన ముల్లుతో; పొడిచెన్‌= 
గుచ్చింది, 


తా : బ్రహృ్మతత్చరుడైన మనువుకు శర్యాతి అనే రాజు జన్మించాడు. అతడు అంగిరసుని యజ్ఞంలో రెండవనాడు చేయవలసిన 
కర్శకాండను ఏర్పరచాడు. అతని కుమార్తె సుకన్య ఒకరోజు తండ్రితోపాటు అరణ్యానికి వెళ్ళింది. అక్కడ చ్యవనమహర్ని 


నవమస్మంధము 329 


ఆ(శమానికి వెళ్ళి చెలికత్తెలతో పూలూపండధ్లు కోయటానికి తిరుగుతూ ఒక పుట్టలో వెలుగుతున్నరెండుజ్యోతులను చూచి, 
దైవఘటన చేత చాపల్యంతో తెలివి తక్కువగా వాటిని మిణుగురుపురుగుల జంట అనుకొని పదునైన ముల్లుతో గుచ్చింది. 


విశే : తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే! తెలియక అగ్గిని తాకితే కాలకమానదు. 


క. జ్యోతుల ముంటం బొడిచిన, వాతల నెత్తురులు గురిసె వసుధేశభట 

వ్రాతముల కెల్ల నచ్చట, నా తజి మలమూత్రబంధ మయ్యె నరేంద్రా! ర్‌2ై 
ప్రతి ;: నర+ఇంద్రా!= ఓ రాజా!; జ్యోతులన్‌= వెలుగులను; ముంటన్‌+పొడిచినన్‌= ముల్లుతో పొడవగాా?ా వాతల= 
పుట్టనోళ్లనుండి, (ఆ కన్నులనుండి); నెత్తురులు+కురిసెన్‌= రక్తాలు కారాయి; అచ్చటన్‌= అక్కడనున్ను వసుధా +ఈశ= 
భూనాయకుడైన రాజుయొక్క భటవ్రాతములకున్‌+ఎల్లన్‌= సైనికులందరికి; ఆ తటిన్‌= అపుడు; మలమూత్రబంధము+ 
అయ్యెన్‌= మలమూత్రాలు ఆగిపోయాయి. 


తా : ఓ రాజా! పుట్టలో ఉన్న ఆ జ్యోతుల్ని ముల్గుతో గుచ్చగా ఆ పుట్టరంధ్రాలనుండి రక్తం కారింది. ఆ వెంటనే 
అక్కడనున్న రాజభటులందరికి మలమూత్రాలు స్తంభించిపోయాయి. 


వ. వారలం జూచి రాజర్నియగు శర్యాతి విస్మితుండై “'మీరలియ్యాశమదూషణంబు సేయ నోపుదు రది 
కారణంబుగా మీకీ నిరోధంబు సిద్ధించె నని పలుకు నవసరంబునం దండ్రికి సుకన్య యిట్లనియె. ర్‌తి 
ప్రతి : వారలన్‌+చూచి= వారిని (భటులనుచూచి; రాజ+బుషి+అగు= రాచమునియైన; శర్యాతి= శర్యాతి రాజు; 
విస్మితుండు+ఐ= ఆశ్చర్యపదినవాడై; మీరలు= మీరు, ఈ; ఆశమదూషణంబు+చేయన్‌+ఓపుదురు= ఆశ్రమంలో అహూధం 
చేసి ఉంటారు; అది కారణంబుగా= ఆ కారణంచేత; మీకున్‌+ఈ నిరోధంబు= మీకీ స్తంభనం; సిద్ధించెన్‌= కలిగి 
ఉంటుంది; అని పలుకు +అవసరంబునన్‌= అని పలికే సమయంలో; తండ్రికిన్‌= తన తండ్రితో (శర్వాతితో); సుకన్య; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నది. 
తా : ఆ రాజభటుల్ని చూచి రాజర్నియైన శర్యాతి వారిస్థితికి ఆశ్చర్యపడి “మీరు ఈ ఆశ్రమంలో ఏదో అపరాధం చేసి 
ఉంటారు. కాబట్టి ఈ స్తంభనం కలిగింది. అని అంటుండగా కుమార్తె తండ్రితో ఇట్లా అంది. 
తే. అయ్య! యీ పుట్టచేరువ నాడి యాడి, యిందులో రెండుజ్యోతుల నేనుం గాంచి 

కంటకంబునం బొడువ రక్తంబు గురిసె, నే విధంబునం గురిసెనో యెజుంగు మీవు. ర్‌4& 
ప్రతి : అయ్య! = తండ్రీ!; ఏనున్‌= నేను (సుకన్యక); ఈ పుట్టచేరువన్‌= ఈ పుట్టకు సమీపంలో; ఆడి+ఆడి= బాగా 
ఆడుకొని; ఇందులోన్‌= ఈ పుట్టలో; రండు జ్యోతులన్‌= రెండు వెలుగులను; కాంచి= చూచి; కంటకంబునన్‌= ముల్లుతో; 
పొడువన్‌= పొడువగా; రక్తంబు+కురిసెన్‌= నెత్తురు కారింది; ఈవు= నీవు; ఏ విధంబునన్‌+కురిసెను+ఓ= ఎందుచేత 
కారిందో; ఎజుంగుము= తెలుసుకో. 


తా : తండ్రీ! ఈ పుట్ట దగ్గర ఆడుకుంటూ ఇందులోని రెండు వెలుగుల్ని చూచి ముల్లుతో పొడవగా నెత్తురు కారింది. 
ఎందుకు జరిగిందో తెలుసుకో. 


విశే ; సుకన్య తానుచేసిన పనిని దాచుకోలేదు. తండ్రితో తెలిపింది. తప్పిదానికి దండన అనుభవించడానికి సిద్ధపడినట్లు 


తెలుస్తూ ఉంది. 


330 శ్రీమహాభాగవతము 


వ. అనిన శర్వాతి భీతుండదై కూంతుం దోడ్కని వల్మీకంబుకడకుం జని యందుం దపంబు సేయుచున్న 
చ్యవనుని గని తన నేర్చున నతనివలనం బ్రసన్నత వడసి తపసిచిత్తంబు నెణింగి తన పుత్రిక నిచ్చి యొట్ట 
కేలకుం బ్రదికినవాండై మునీశ్వరుని వీడ్కొని పురంబునకుం జనియె; నంత. ర్‌ర్‌ 

ప్రతి : అనినన్‌= అని చెప్పగా శర్యాతి భీతుండు+ఐ= శర్యాతి భయపడి; కూంతున్‌+తోడ్మొని= కుమార్తెను వెంటతీసుకొని; 
వల్మీకంబు కడకున్‌+చని= పుట్టదగ్గరకు వెళ్ళి; అందున్‌= ఆ పుట్టలో; తపంబున్‌+చేయుచున్న= తపస్సు చేస్తున్న 
చ్యవనునిన్‌+కని= చృ్యవనమహర్షిని చూచి; తన నేర్పునన్‌= తన కౌశలంతో; అతనివలనన్‌= అతని నుండి; ప్రసన్నతన్‌-+పడసి= 
అనుగ్రహాన్ని పొంది; తపసిచిత్తంబున్‌+ఎటింగి= ముని మనస్సును గ్రహించి; తన పుత్రికన్‌+ఇచ్చి= తన కూతురునిచ్చి 
(పెళ్లిచేసి) ఎట్టకేలకున్‌= తుదకు; బ్రదికినవాండు+ఐ= జీవించినవాడై (ప్రమాదం తప్పినవాడై) ముని+ఈశ్వరునిన్‌= 
ముని శ్రేష్టుణ్ణి; వీడొని= సెలవు తీసుకొని; పురంబునకున్‌ +చనియెన్‌= నగరానికి వెళ్ళాడు; అంతన్‌= ఆ తరువాత... 

తా : అని కుమార్తె చెప్పగా శర్యాతి భయపడి ఆమెను వెంటబెట్టుకొని పుట్టదగ్గరకు వచ్చి అందులో తపస్సు చేస్తున్న 
చ్యవనుని చూచి, తన నేర్పరితనంతో అతనిని ప్రసన్నునిగా చేసుకొని, ఆ మునిఅభిప్రాయం తెలిసి తనకుమార్తె నిచ్చి 
వివాహం చేసి ఎట్లో తుదకు ప్రమాదం తప్పించుకొని మునివద్ద సెలవు తీసుకొని తన నగరానికి వెళ్ళాడు. తరువాత 


ఆ. పరమకోపుందడయిన భార్గవుం బతిం జేరి, మిగులం బనులయెదడల మెచ్చం దిరిగి 

యతనిపర్ణశాల నా సుకన్యక యను, మగువ గొన్నియేండ్లు మనువు మనియె. 56 
ప్రతి: పరమకోపుండు +అయిన= పరమ కోపిష్టివాడైన; పతిన్‌= భర్తయైన; భార్గవున్‌= చ్యవనుణ్ణి; చేరి= కలిసి; మిగులన్‌= 
మిక్కిలి పనుల+ఎడలన్‌= పనుల విషయంలో; మెచ్చన్‌+తిరిగి= మెప్పు పొందేటట్లు ప్రవర్తించి; అతని పర్ణశాలన్‌= 
అతనిఆ(శమంలో; ఆ సుకన్యక+అను= ఆ సుకన్యక అనే; మగువ= ప్రీ కొన్ని+ఏండ్లు= కొన్ని సంవత్సరాలు; మనువు 
మనియెన్‌= వైవాహిక జీవితం గడిపింది. 
తా : పిమ్మట ఆ సుకన్యక మిక్కిలికోపిష్టుడైన భర్త చ్యవనుని చేరి, మెచ్చుకొనేటట్లు పనులు చేస్తూ కొన్నేండ్లు కాపురం 
చేసింది. 
విశే : సుకన్యది చాల విచిత్రపరిస్థితి. తాను తెలియక అపరాధం చేసింది. తండ్రిఆజ్ఞచే చ్యవనుణ్ణి భర్తగా పొందింది. భర్త 


మహాకోపిష్టి అతడు మెచ్చేటట్లు పనులు చేయడం చాలా కష్టం. తాను రాజకుమార్తె. కాని ఆమె అతని మెప్పును పొందింది 
అనటంలో ఆమె వ్యక్తిత్వ ఉదాత్తతను కవి ఆవిష్కరించాడు. 


వ. అంత నొక్కనాం డ య్యాశ్రమంబునకు వేల్చువెజ్జులైన యాళ్చ్విను లిద్దజు వచ్చిన వారలం బూజించి 
తన ముదిమి సూపి చ్యవనుం డిట్లనియె, “మీకు మున్న యాగభాగంబుల లేని సోమపానంబు నేండు గల్పించి 
యిచ్చెద, సోమపానసమయంబునం బానపాత్రంబు మీకు నందిచ్చెద; నా ముదిమి మానుపుంి దని 
యిట్లనియె. ర్‌ 


ప్రతి : అంతన్‌+ఒక్కనాండు= తరువాత ఒకరోజున; ఆ+ఆశ్రమంబునకున్‌= ఆ ఆశ్రమానికి; వేల్పువెజ్జులు+అయిన= 
దేవతా వైద్యులయిన; ఆళ్వినులు +ఇద్దజు= (ఇద్దరు) అశ్వినీదేవతలు; వచ్చినన్‌= రాగా వారలన్‌+పూజించి= వారిని 


నవమస్మంధము 331 


గౌరవించి; తన ముదిమిన్‌+చూపి= తన ముసలితనాన్ని చూపించి; చ్యవనుండు +ఇట్లు +అనియెన్‌= చ్యవనుడిట్లన్నాడు; 
మీకున్‌+మున్ను+అ= ఇది వరకు; యాగభాగంబులన్‌+అ= యజ్ఞభాగాలలో; లేని= లేనట్టి; సోమపానంబున్‌= సోమపానాన్ని 
నేండు +కల్పించి+ఇచ్చెదన్‌= నేదు కల్పించి ఇస్తాను; సోమపాన సమయంబునన్‌= సోమపానాన్ని పంచేసమయంలో; 
పానపాత్రంబున్‌= తాగే పాత్రను; మీకున్‌+అందిచ్చెదన్‌= మీకు అందజేస్తాను; నా ముదిమిన్‌= నా ముసలితనాన్ని 
మానుపుండు +అని= పోగొట్టండి అని; ఇట్లు+అనియెన్‌= ఇంకా ఇలా అన్నాడు. 


తా : అట్లుండగా ఆ ఆశ్రమానికి దేవతా వైద్యులయిన అశ్వినీ దేవతలు వచ్చారు. వారిని గౌరవించి చ్యవనుడు తన ముసలి 
తనాన్ని చూపించి ఇట్లన్నాడు. మీకు యజ్ఞభాగంగా లేని సోమపానాన్ని నేను కల్పించి ఇస్తాను. సోమపానసమయంలో 
పానపాత్రను మీకు అందిస్తాను. ప్రత్యుపకారంగా నా ముసలితనాన్ని పోగొట్టండి అని ఇంకా ఇలా అన్నాడు. 


క. నవకంబగు ప్రాయంబున, జవరాండ్రం గరంచు మేని చక్కందనంబున్‌ 

శివతరముగం గృప సేయుండు, దివిజాధిపవైద్యులార! దీవింతు మిమున్‌. 5్‌8 
ప్రతి : దివిజ+అధిప వైద్యులార! = దేవేంద్రుని వైద్యులారా!; నవకంబు +అగు= లేతయైన; ప్రాయంబునన్‌= వయస్సులో; 
జవ+ఆండ్రన్‌= యువతుల్ని కరంచు= కరగించే; మేని చక్మందనంబున్‌= శరీర సౌందర్యాన్ని శివతరముగన్‌= మంగళకరంగా; 
కృప+చేయుండు= అనుగ్రహించండి; మిమున్‌= మిమ్ములను, దీవింతున్‌= ఆశీర్వదిస్తాను. 
తా : దేవేంద్ర వైద్యులారా! అందమైన ప్రాయంతో, జవరాందడ్రను కరగించే శరీర సౌందర్యాన్ని శుభకరంగా నాకు 
అనుగ్రహించండి మిమ్మల్ని దీవిస్తాను. 
వ. అనిన నశ్వినీదేవతలు సంతోషించి సిద్ధనిర్మితంబయిన యీ మడుంగున మునుంగు మని పలికి. 59 


ప్రతి : అనినన్‌= అని చెప్పగా; అశ్వినీదేవతలు; సంతోషించి= సంతసించి; సిద్ధనిర్మితంబు +అయిన = సిద్దులచే నిర్మింపబడిన; 
ఈ మడుంగునన్‌= ఈ మడుగులో; మునుంగుము+అని= మునుగుమని; పలికి= చెప్పి... 


తా; అలా అన్న చ్యవనునితో అశ్వినీదేవతలు సంతోషించి సిద్ధులచేత నిర్మింపబడిన ఈ మడుగులో మునుగుమని చెప్పి 


సీ. ముసలితాపసుం బట్టి మొగి నెత్తుకొనిపోయి ముగురు నా మడుంగున మునింగి లేచి 
వనితాజనము నెల్ల వలపించువారలై సుందరమూర్తులై సుభగు లగుచుం 
గమలమాలికలతోం గనకకుండలములతో మంచి చీరలతోడం దుల్యు 
లై సూర్యతేజస్కులై యున్నవారల మువ్వురం బొడంగాంచి ముగుద బాల 


తే. యిందు బెనిమిటి వీండని యెజుంగ లేక, గరిత గావున నిజనాథుం గానంగోరి 

సుభగమతులార! నా నాధథుం జూపుం దనుచు, నశ్వినీదేవతలకు నయ్యబల (మొక్క 60 
ప్రతి : ముసలి తాపసున్‌+పట్టి= వృద్ధుడైన ఆ మునిని పట్టుకొని; మొగిన్‌= ప్రయత్నంతో ఎత్తుకొనిపోయి; ముగురున్‌= 
మువ్వురూ; ఆ మడుంగునన్‌= ఆ మడుగులో; మునింగి లేచి= మునిగి లేచి; వనితాజనమున్‌+ఎల్లన్‌= ప్రీ జనమంతటిని; 
వలపించువారలు +ఐ= ఆకర్షించేవార్రై సుందరమూర్తులు+ఐ= సౌందర్యరూపులై సుభగులు +అగుచున్‌= అదృష్టవంతులవుతూ; 
కమలమాలికలతోన్‌ = పద్మాల దండలతో; కనకకుండలములతోన్‌= బంగారు చెవిపోగులతో; మంచి చీరలతోడన్‌= 


332 శ్రీమహాభాగవతము 


మేలిమి వస్త్రాలతో; తుల్యులు+ఐ= ముగ్గురూ ఒకేవిధంగా అయి; సూర్యతేజస్ములు +ఐ= సూర్యునివంటి కాంతికలిగినవార్రె; 
ఉన్నన్‌= ఉండగా; వారలన్‌+మువ్వురన్‌= వాళ్ల మువ్వురిని(అశ్వినీ దేవతలిద్దరు, చ్యవనుడు); పొదన్‌+కాంచి= చూచి; 
ముగుద బాల= అమాయకురాలైన ఆ బాలిక (సుకన్యక); ఇందున్‌= ఈ మువ్వురిలో; పెనిమిటి వీంయ+అని= భర్త 
ఇతడని; ఎజుంగన్‌ లేక= తెలుసుకోలేక; గరిత+కావునన్‌= పతివ్రత కాబట్టి, నిజనాథున్‌+కానన్‌+కోరి= భర్తను తెలుసుకోగోరి; 
సుభగమతులార = పుణ్యాత్ములారా!; నా నాథున్‌= నా భర్తను; చూపుండు +అనుచున్‌= చూపించండి అంటూ; ఆ+అబల= 
ఆ స్త్రీ అశ్వినీ దేవతలకున్‌= ఆ దేవతా వైద్యులైన అళ్వినీదేవతలకు; మొక్కెన్‌= నమస్కరించింది. 

తా ; ముసలి ముని అయిన చ్యవనుణ్ణి అశ్వినీదేవతలు పూనికతో ఎత్తుకొని పోయి, ఆ మడుగులో మునిగి లేచారు. 
ప్రీ జనాన్ని ఆకర్షించే సౌందర్యవంతులు, అదృష్టవంతులుగా మారారు. తామరపూల హారాలతో, బంగారు చెవిపోగులతో, 
మంచి బట్టలతో, సూర్యునివలె కాంతిగలిగి ఒకే విధంగా ఉన్న ఆ ముగ్గురినీ చూచి అమాయకురాలైన సుకన్య వారిలో 
తన భర్తను కనిపెట్టలేకపోయింది. పతివ్రత అయిన ఆమె తన భర్తను తెలుసుకోవాలని “ఓ పుణ్యాత్ములారా! నా భర్తను 
చూపించండి అంటూ అశ్వినీదేవతలకు మొక్కింది. 


వ. వార లా పతివ్రతనిజమరితనంబునకు మెచ్చి వయోరూపసంపన్నుండయిన చ్యవనుం జూపి, 
దంపతుల వీడ్కొని విమానారూఢులై వేలుపులప్రోలికిం జని, రంత. 61 
ప్రతి : వారలు= ఆ అశ్వినీ దేవతలు; ఆ పతివ్రత= ఆ సుకన్యకయొక్క నిజమరితనంబునకున్‌= సత్యసౌశీల్యానికి; మెచ్చి= 
మెచ్చుకొని; వయస్‌+రూపసంపన్నుండు+అయిన = ప్రాయం, రూపం, కలిగిన; చ్యవనున్‌+చూపి= చ్యవనుణ్ణి చూపించి; 
దంపతులన్‌ +వీడ్మొని= ఆ భార్యాభర్తలవద్ద సెలవు తీసుకుని; విమాన +ఆరూఢధులు +ఐ= విమానమెక్కి వేలుపుల ప్రోలికిన్‌= 
దేవతలనగరానికి; చనిరి= వెళ్లారు; అంతన్‌= పిమ్మట... 
తా; అశ్వినీదేవతలు పతివ్రతయైన సుకన్యక సత్యశీలానికి మెచ్చి, యౌవనరూపంతో ఉన్న చ్యవనుని చూపించి, 
ఆ దంపతుల వద్ద సెలవు తీసుకొని విమానమెక్కి దేవతల నగరమైన అమరావతికి వెళ్ళారు. పిమ్మట 
సీ. యాగంబు సేయంగ నర్థించి శర్యాతి, చ్యవనమునీంద్రు నాశమముకడకుం 

గూంతు నల్లునిం దోడుకొని పోవువేడుక వచ్చి పుత్రికకుం బార్వ్వంబునందు 

సూర్యతేజంబున సొంపారు నరుం గని, వీం దెవ్వండో దీనివిభుండు గాండు; 

చెల్లరే! యని పుత్రి సేసిన ప్రియములు మొక్కులు నొల్లక మోము వాంచి 


తే. మాజుమాటాడ దీవింప మనసు రోసి, “చ్యవనుం డధికుండు మునిజనసత్తముండు 
భువనసన్నుతుం డతందెందుంబోయె? నాతం, డెట్లు వంచింపంబడియె? వీందెవ్వం డబల! 62 


ప్రతి :; శర్యాతి= శర్యాతి రాజు; యాగంబున్‌+చేయన్‌ +కన్‌= యజ్ఞము చేయాలని; అర్థించి= కోరి; కూంతున్‌+ 
అల్లునిన్‌= కుమార్తెను, అల్లుని, తోడుకొని పోవువేడుకన్‌= తీసుకువెళ్ళాలనే వేడుకతో; చ్యవనముని+ఇంద్రు= మునిశ్రేష్టుడైన 
చ్యవనమహర్షియొక్క ఆశ్రమము కడకున్‌= ఆశ్రమం దగ్గరికి; వచ్చి= వచ్చి; పుత్రికకున్‌+పార్వంబునందున్‌= కుమార్తె 
పక్కన; సూర్యతేజంబునన్‌= సూర్యుని తేజస్సువంటి తేజస్సుతో; సొంపు+ఆరు= ప్రకాశించే; నరున్‌+కని= పురుషుణ్ణిచూచి; 
వీండు+ఎవ్వండు+ఓ= వీడెవడో; దీని విభుండు +కాండు= ఈమె భర్తకాడు; చెల్లరు+ఏ! = ఆశ్చర్యంగా ఉంది; అని= అని 


నవమస్మంధము 333 


అనుకొని; పుత్రి+చేసిన = కుమార్తె చేసిన (తండ్రికి); ప్రియములున్‌, (యొక్కులున్‌= మర్యాదలను, నమస్మారాలను; ఒల్లక= 
ఇష్టపడక; మోము వాంచి= తలవంచుకొని; మాజఖుమాటాదన్‌= బదులు మాటలు పలకడానికి; దీవింపన్‌= ఆశీర్వదించడానికి; 
మనసురోసి= మనస్సులో అసహ్యపడి; చ్యవనుండు = చ్యవనమహర్షి అధికుండు= గొప్పవాడు; మునిజనసత్తముండు = 
మునులలో శ్రేష్టుడు; భువన సన్నుతుండు = లోకంలో పొగడిక గలవాడు; అతండు +ఎందున్‌+పోయెన్‌= ఆయన ఎక్కడకు 
వెళ్లాడు; ఆతండు+ఎట్లు+వంచింపన్‌+పడియెన్‌= ఆయనెలా మోసగించబడ్డాడు?; అబల= (అశక్తురాలా!) అమ్మాయీ!) 
వీండు+ఎవ్వండు= వీడెవడు? 


తా : శర్యాతి యాగం చేయటానికి, కూతుర్నీ అల్లుణ్ణీ ఆహ్వానించి తీసుకెళ్ళే ఉద్దేశంతో చ్యవనమహర్షి ఆ(థశమానికి 
వచ్చాడు. తన కుమార్తె ప్రక్కన సూర్యతేజస్సుతో ప్రకాశించే పురుషుణ్ణి చూచి తనలో “వీడెవడో ఈమె భర్తకాదు, ఆశ్చర్యం!” 
అనుకొని కూతురిమాట, ఆమె చేసే గౌరవాలు ఇష్టపడక, ఆశీర్వదించటానికి అసహ్యపడి ఇట్లన్నాడు. చ్యవనమహర్షి 
గొప్పవాడు, మునిజనాల్లో శ్రేష్టుడు, లోకంచేత కీర్తింపబడేవాడు, ఎక్కడకు వెళ్ళాడు? ఆయన ఎలా మోసగించబడ్దాడు? 
నీ పక్కనున్న వీడెవడు? 


మ. తగవే? ధర్మమె? శీలమే? కులజవై దర్పించి మోదింపనా 
జగదారాధ్యునిం బుణ్యశీలుం దపసిన్‌ సాధ్వీమనస్సమ్మతున్‌ 
మగనిన్‌ మాని భుజంగుం బొందందగునే మానంబు వాటింపంగాం 
దగదే! దుర్గతిం ద్రోచితే కఠినవై తండ్రిం బతిం గూంతురా! 63 


ప్రతి : కూతురు+ఆ= బిడ్డా; తగవు+ఏ= న్యాయమా? (ఈ పని); ధర్మము+ఎ= ధర్మమా?; శీలము+ఏ= నదవడియా?; 
కులజవు+ఐ= సత్ములసంజాతవై; దర్చించి= గర్వించి; మోదింపన్‌= సంతోషంకోసం; ఆ జగత్‌ +ఆరాధ్యునిన్‌= లోకంచేత 
పూజింపబడే; పుణ్యశీలున్‌= పుణ్యాత్ముణ్ణి; తపసిన్‌= తపస్విని; సాధ్వీమనస్‌+సమ్మతున్‌= సాధ్విమనస్సుకు నచ్చేవాడు 
అయిన; మగనిన్‌ మాని= భర్తను వదలి; భుజంగున్‌= విటుణ్ణి పొందన్‌+తగున్‌+ఏ= పొందడం న్యాయమా? మానంబున్‌= 
ప్రీ సహజమైన కోపం; పాటింపన్‌+కాన్‌+తగదు +ఏ!= పాటించనవసరం లేదా; కఠినవు+ఐ= కఠినమైన మనస్సుతో; 
తండ్రిన్‌+పతిన్‌= తండ్రిని, భర్తను; దుర్దతిన్‌ +త్రోచితి(వి)+ఏ= నరకానికి తోసేశావు కదా! 

తా; అమ్మాయీ! నీకీపని న్యాయమేనా? ధర్మమేనా? శీలవంతుల లక్షణమేనా? సత్ములంలో పుట్టి గర్వించి సంతోషం 
కోసం జగత్తుచే పూజింపబడేవాడు, పుణ్యాత్ముడు, తపస్పి, సాధ్విమనసుకు నచ్చేవాడు అయిన భర్తను వదలి, విటుణ్సి 
పొందడం న్యాయమా? అభిమానం పాటించనక్కరలేదా? తండ్రిని, భర్తను నరకానికి తోసేశావు కదా! 


ఆ. పద్మనయన! మగండు 'ప్రాయంపువాందైనం, గాపు వెట్టి కొంతం గావ నేర్చుం 
గడంగి ముసలితపసి గావంగ నేర్చునే, యువతి ముదుకం గూర్చ నొప్ప దెందు” 64 


ప్రతి : పద్మనయన = పద్మాల్లాంటి కన్నులు కలదాన్సా మగండు= భర్త ప్రాయము+వాండు+ఐనన్‌= వయసులో ఉన్నవాదైతే; 
కాపున్‌+పెట్టి= రక్షణ కల్పించి; కొంతన్‌+కావన్‌+నేర్చున్‌= కొంతవరకైన కాపాడుకోగలడు; కడంగి= ప్రయత్నించి అయినా; 
ముసలి తపసి= వృద్ధుడైన మహర్షి కావన్‌+కన్‌+నేర్చున్‌+ఏ= కాపాడుకోగలడా?; ఎందున్‌= ఎక్కడకూడా; యువతిన్‌+ 
ముదుకన్‌= పడుచు పిల్లను ముసలివానికి; కూర్చన్‌+ఒప్పదు= కట్టబెట్టుట మంచిదికాదు. 


334 శ్రీమహాభాగవతము 


తా :; అమ్మాయీ! మగడు ప్రాయపువాదడైతే కొంతవరకైనా భార్యను కాపాడుకోగలడు. ముసలిముని ప్రయత్నపూర్వకంగానైనా 
భార్యను అదుపులో ఉంచగలడా? ఎక్కడైనా పడుచు పిల్లను ముసలివానికి కట్టబెట్ట కూడదు. 

వ. అని పలికిన న ప్పరమపతివ్రతాలలామంబు చిజునగవు చెక్కుటద్దంబులం జిడిముడిపడం దండ్రి 
కిట్లనియె. 65 
ప్రతి : అని పలికినన్‌= అని పలుకగా; ఆ+పరమ పతివ్రతాలలామంబు= పరమ పతివ్రతలలో శ్రేష్టురాలైన సుకన్య; 
చెక్కు+అద్దంబులన్‌= అద్దాల్లాంటి బుగ్గలపై; చిరునగవు= చిరునవ్వు; చిడిముడిపదన్‌= తొణికిసలాడుతుండగా; తండ్రికిన్‌= 
తన తండ్రితో, (శర్యాతితో); ఇట్లు+అనియెన్‌= ఇలా అనింది. 

తా ; పరమపతివ్రతాలలామ అయిన ఆ సుకన్యక చిరునవ్వు చెక్కిళ్లపై తొణికిసలాడుతుండగా తండ్రితో ఇలా అంది. 


క. “ఇయ్యల్లుం డితండు భార్గవుం, డయ్యా! జారుండు గాండు హర్షముతోడన్‌ 
నెయ్యంబు నిల్చు మంచును, దొయ్యలి సర్వంబు దండ్రితో వినిపించెన్‌. 66 


ప్రతి : అయ్యా! = తండ్రీ!) ఈ+అల్లుండు+ఇతండు= ఈ అల్లుదైన ఇతడు; భార్జవుండు= చ్యవనుడే; జారుండు +కాండు= 
విటుడుకాదు; హర్షముతోడన్‌= సంతోషంతో; నెయ్యంబున్‌ నిల్ప్చుము= చుట్టరికంపాటించు; అంచున్‌= అనుచు; తొయ్యలి= 
యువతి (సుకన్యక); తండ్రితోన్‌= తండ్రికి; సర్వంబున్‌= సమస్తమైన వృత్తాంతాన్ని వినిపించెన్‌= తెలియజెప్పింది. 


తా : 'ఓ తండ్రీ! ఇతడు నీ అల్లుదైన భార్గవుడేకాని విటుడు కాదు. సంతోషంతో నీవు కూడ ఈయనతో చుట్టరికాన్ని 
పాటించుము' అని తండ్రికి జరిగినదంతా చెప్పింది. 


వ. అంత శర్యాతియు నప్రమత్తుందై కూంతుం గౌంగిలించుకొని గారవంబుని నయిదువవు గిమ్మని 
దీవించె; నంత భార్యాసహితుందై చ్యవనుండు సని తన మామకు యాగంబు సేయించి యొక్క పాత్రంబున 
సోమభాగంబుం బట్టి నిజ తపోబలమున నశ్వినీదేవతల కిచ్చినం జూచి. 67 


ప్రతి : అంతన్‌= తరువాత; శర్యాతియున్‌; అప్రమత్తుండు+ఐ= జాగరూకుదై; కూంతున్‌= కుమార్తెను; కౌగిలించుకొని = 
ఆలింగనం చేసుకొని; గారవంబునన్‌= ఆదరంతో; అయిదువవు= సౌభాగ్యవతివి; కమ్ము+అని; దీవించెన్‌= దీవించాడు; 
అంతన్‌= అటు పిమ్మట; భార్యాసహితుండు +ఐ= భార్యతోకూడినవాడై; చ్యవనుండు; చని= వెళ్ళి తన మామకున్‌= 
తన మామకు, (శర్యాతిక్సి; యాగంబు+చేయించి= యాగం చేయించి; ఒక్కపాత్రంబునన్‌= ఒక పాత్రలో; సోమభాగంబున్‌= 
సోమరసభాగాన్ని పట్టి= పోసి; నిజ తపస్‌+బలమునన్‌= తన తపశ్శక్తిచేత; అశ్వినీ దేవతలకున్‌= అశ్వినీదేవతలకు; 
ఇచ్చినన్‌+చూచి= ఇవ్వగా చూచి... 

తా : శర్వాతి సంతోషంతో కూతురిని చేరదీసి ఆదరంతో 'సౌభాగ్యవతివి కమ్మని దీవించాడు. అప్పుడు చ్యవనుడు భార్యతో 


పాటు వెళ్ళి “మామకు యాగం చేయించి, ఒక పాత్రలో సోమరసాన్ని పోసి, తన తపశ్శక్తితో అశ్వినీ దేవతలకిచ్చాడు. దాన్ని 
చూచి 


విశే : 1. మాంగల్యం 2. పసుపు కుంకుమ 8. గాజులు 4. చెవ్వాకు ర5. మెట్టెలు. ఈ అయిదు వస్తువులు ముత్తెదువ 
మాత్రమే ధరిస్తుంది. అందుకనే ఆమెను అయిదువ అంటారు. 


నవమస్మంధము 335 


క. కోపముతోడుత వాసవుం, దేపున మునిపైని వజమెత్తిన మరలం 

దాపసుండు వజ్రిభుజమున, నా పవి నిలిపెన్‌ జగంబు లాశ్చర్యపడన్‌. 68 
ప్రతి : కోపముతోడుతన్‌= కోపంతో; వాసవుండు = దేవేంద్రుడు; ఏపునన్‌= గర్వంతో విజ్బంభణంతో; మునిపైని= మునిపైకి; 
వజము+ఎత్తినన్‌= వజ్రాయుధం ప్రయోగించటానికి ఎత్తగాా జగంబులు= లోకాలు; ఆశ్చర్యపడన్‌= ఆశ్చర్యపదేటట్ట్లు; 
మరలన్‌= మరల; తాపసుండు= ఆ ముని; ఆ పవిన్‌= ఆ వజ్రాయుధాన్ని వజ్రిభుజమునన్‌= ఇంద్రుని భుజంమీదే; 
నిలిపెన్‌= నిలబెట్టాడు. 
తా : దేవేంద్రుడు కోపంతో మునిపైకి వజ్రాయుధమెత్తగా ఆశ్చర్యకరంగా ముని దాన్ని అతని భుజం మీదే కదలకుండా 
నిలబెట్లాడు. 


వ. ఇవ్విధంబున నశ్చ్వినీదేవతలిద్దజు దేవతావైద్యులై సోమభాగంబు లేని వారయ్యుం జ్యృవనుసామర్ధ్యంబునం 
బ్రాప్తభాగు లయి చనిరి; శర్వాతికి నుత్తానబర్దియు, నానర్హుండును, భూరిషేణుండు నను మువ్వరుకొడుకులు 
గలిగి; రందు. 69 
ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ విధంగా; అశ్వినీ దేవతలు +ఇద్దజు= అశ్వినీ దేవతలు ఇరువురు; దేవతా వైద్యులు +ఐ= 
దేవతలకు వైద్యులై సోమభాగంబు= సోమభాగం; లేనివారు+అయ్యున్‌= పొందలేనివారై కూడా; చ్యవనుసామర్థ్యంబునన్‌= 
చ్యవనుని ప్రభావంచేత; ప్రాప్తభాగులు+అయి+చనిరి= భాగాన్ని పొంది వెళ్ళారు; శర్యాతికిన్‌= శర్యాతికి; ఉత్తానబర్జియున్‌= 
ఉత్తానబర్దియును; ఆనర్హుండును = ఆనర్హుడు; భూరిషేణుండు +అను= భూరిషేణుదను; ముగ్గురు కొడుకులున్‌ కలిగిరి= 
ముగ్గురుకొడుకులు పుట్టారు; అందున్‌= వారిలో... 

తా : ఈ విధంగా అశ్వనీ దేవతలు దేవతావైద్యులైకూడా సోమభాగం లేనివారైనా, చ్యవన మహర్షి ప్రభావంవల్ల 


యజ్ఞభాగం పొందగలిగి వెళ్ళారు. శర్యాతికి ఉత్తానబర్జి ఆనర్హుడు, భూరిషేణుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. 
వారిలో 


స్ప అనర్హునకు రైవతాహ్వ్యయుం డుదయించె నతండు కుశస్థలి యను పురంబు 
నీరధిలోపల నిర్మించి పెంపుతో, నానర్తముఖవిషయంబు లేలెం; 
గనియెం గకుద్మిముఖ్యంబైన నందనశతము; రైవతుండు విశాలయశుండు 
దన కూంతు రేవతి ధాతముందటం బెట్టి, తగు వరు నడిగెడి తలంపుతోడం 


తే. గన్యం దోడ్కొని బ్రహ్మలోకమున కేంగి, యచట గంధర్వకిన్నరు లజునిమైోల 
నాటవాటలు సలుపంగ నవసరంబు, గాక నిలుచుండె నతం డొక్కక్షణముతడవు. "70 


ప్రతి : ఆనర్హునకున్‌= ఆనర్హుడనేవానికి; రైవత +ఆహ్వయుండు = రైవతుడనే పేరుగలవాడు; ఉదయించెన్‌= జన్మించాడు; 
అతండు= రైవతుడు; కుశస్థలి +అనుపురంబున్‌= కుశస్థలి అనేపేరుగల నగరాన్ని నీరధి లోపలన్‌= సముద్రంలోపల; 
నిర్మించి= కట్టి; పెంపుతోన్‌= ఆధిక్యంతో; ఆనర్హముఖ విషయంబులు+ఏలెన్‌= ఆనర్హ్వము మొదలైన దేశాలను పాలించాడు; 
కకుద్మిముఖ్యంబు+ఐన = కకుద్మివంటి శ్రేష్టులైన; నందనశతము= వందమంది కొడుకుల్ని కనియెన్‌= పొందాడు; విశాల 


336 శ్రీమహాభాగవతము 


యశుండు= విస్తారమైన కీర్తిగల; రైవతుండు= రైవతుడు; తనకూంతున్‌= తన కుమార్తె అయిన; రేవతిన్‌= రేవతిని; ధాత 
ముందటన్‌+పెట్టి= 'బబ్రహ్మముందు నిలిపి; తగు వరున్‌+అడిగెడి= ఆమెకు తగిన భర్తను అడిగే) తలంపుతోడన్‌= ఉద్దేశంతో; 
కన్యన్‌= కన్యను (రేవతిని); తోడ్మొని= తీసుకొని; బ్రహ్మలోకమునకున్‌+ఏంగి= బ్రహ్మలోకానికి వెళ్ళి; అచటన్‌= అక్కడ; 
గంధర్వకిన్నరులు= గంధర్వులు కిన్నరులనేవారు; అజుని మైోలన్‌= బ్రహ్మముందు; ఆటపాటలు +చలుపన్‌+కన్‌= ఆటపాటలు 
సలుపుతుండగా; అవసరంబు+కాక= సమయం కాకపోవుటచే; అతండు= రైవతుడు; ఒక్క క్షణముతడవు= ఒక క్షణం; 
నిలుచుండెన్‌= నిలబడ్డాడు. 

తా : వారిలో ఆనర్హుడికి రైవతుడు పుట్టాడు. అతడు సముద్రంలో కుశస్థలి అనే పట్టణాన్ని నిర్మించి, ఆనర్తము మొదలైన 
దేశాలను పెంపుతో పాలించాడు. అతడు కకుద్మివంటి శ్రేష్టలైన వందమంది కొడుకుల్ని కన్నాడు. కీర్తిమంతుడైన రైవతుడు 
తన కుమార్తె రేవతిని (బ్రహ్మకు చూపించి తగిన వరుణ్ణి అడగాలనుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మకొలువులో 
గంధర్వులు కిన్నరులు ఆడుతూ పాడుతూ ఉండడంవల్ల దర్శించే సమయంకోసం ఒక్కక్షణంపాటు నిలబడ్డాడు. 


వ. అంత నవసరంబైన నజునికి నమస్కరించి రైవతుండు రేవతిం జూపి యిట్లనియె. ల 


ప్రతి :; అంతన్‌= అటు పిమ్మట; అవసరంబు+ఐన= (దర్శించే) సమయంరాగ్గా? అజునికిన్‌= బ్రహ్మకు; నమస్కరించి; 
రైవతుండు; రేవతిన్‌+చూపి= రేవతిని చూపించి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తా :; అంతట దర్శించే సమయం కలుగగా, బ్రహ్మకు నమస్కరించి రైవతుడు రేవతిని చూపించి ఇట్లా అన్నాడు. 


ఆ. చాల ముద్దరాలు జవరాలు గొమరాలు, నీ శుభాత్మురాలి కవ్వం డొక్కొ 
మగండు? సెప్పు మనిన మదిం జూచి పకపక, నవ్వి భూమిపతికి నలువ పలికె. 772 


ప్రతి: చాల ముద్ద+ఆలు= ఎంతో అమాయకురాలు; జవ+ఆలు= ప్రాయంలో ఉన్నది; కొమరు+ఆలు= సౌందర్యవతి 
(అయిన) ఈ శుభ+ఆత్మురాలికిన్‌= ఈ మంచి అమ్మాయిక్సి మగండు= భర్త ఎవ్వండు+ఒక్కొ= ఎవదో?; చెప్పము +అనినన్‌= 
చెప్పండి అనగా? మదిన్‌+చూచి= మనోదృష్టితో పరికించి; పక పక నవ్వి= గట్టిగా నవ్వి; నలువ= బ్రహ్మ భూమిపతికిన్‌ = 
రాజుతో, (రైవతునితో); పలికెన్‌= అన్నాడు. 

తా ; అమాయకురాలు, అందకత్తె, ప్రాయంలో ఉన్న ఈ మంచి మనస్సున్న అమ్మాయికి భర్తఎవడో? 'సెలవివ్వండి అన్నాడు 
రైవతుడు. బ్రహ్మ మనోదృష్టితో పరికించి పక పక నవ్వి ఇలా అన్నాడు. 


సీ, “మనుజేశ! దీనికై మదిలోనం దలంచిన, వార లెల్లరు గాల వశతం జనిరి; 
వారల బిడ్డల వారల మనుమల, వారల గోత్రంబువారినైన 
వినము మేదినిమీంద; వినుము నీ వచ్చిన యీలోన నిరువదియేడు మాజు 
లొండొండ నాలుగుయుగములుం జనియె; నీ వటు గాన ధరణికి నరుగు మిపుడు 


తే. దేవదేవుండు హరి బలదేవుం దడనంగ, భూమిభారంబు మాన్సంగం బుట్టినాండు; 
సకలభూతాత్మకుండు నిజాంశంబుతోడ, యువతిమణి నిమ్ము జనమణి కున్నతాత్మ! //8 


ప్రతి : మనుజ+ఈశ= రాజా!; దీనికి+ఐ= ఈమెకోసం; మదిలోనన్‌+తలంచినవారలు= మనసులో భావించుకొన్నవారు; 
ఎల్లరు= అందరు; కాలవశతన్‌+చనిరి= కాలంతో పాటు పోయారు; వారల బిడ్డల= ఆ వెళ్ళినవారి బిడ్డలనుగూర్చి; 


నవమస్మంధము 337 


వారలమనుమల= వారి మనుమలను గూర్చి; వారల గోత్రంబువారిని+ఐన = వారి గోత్రీకులను గూర్చి అయినా; మేదిని 
మీందన్‌= భూమిమీద; వినము= తెలిసికోలేము; వినుము= విను; నీవచ్చిన= నీవు వచ్చిన; ఈ లోనన్‌= ఈ సమయంలోనే; 
ఇరువది యేడుమాజులు= ఇరవై ఏడుసార్లు; ఒండు +ఒండు+అ= ఒకదాని వెంబడి ఒకటి నాలుగు యుగములు +చనియెన్‌= 
నాలుగుయుగాలు గడిచిపోయాయి; అటున్‌+కాన = అట్లాజరిగింది కాబట్టి; నీవు, ఇప్పుడు; ధరణికిన్‌+అరుగుము= 
భూలోకానికి వెళ్ళు; సకలభూత +ఆత్మకుండు= సమస్తభూతాలకు ఆత్మయైనవాడు; దేవదేవుండు హరి= దేవదేవుడైన 
నారాయణుడు; బలదేవుండు +అనంగన్‌= బలదేవుదనే పేరుతో; భూమిభారంబు= భూభారాన్ని మాన్సంగన్‌= పోగొట్టటానికి; 
నిజ+అంశంబుతోదన్‌= తన అంశతో; పుట్టినాండు= అవతరించాడు; ఉన్నత+ఆత్మ= గొప్ప హృదయంకలవాడా!; జనమణికిన్‌= 
ఆ పురుషోత్తమునికి;ి యువతి మణిన్‌+ఇమ్ము= ఈ కన్యారత్నాన్ని ఇవ్వు. 


తా : “ఓ రాజా! ఈమె కోసం మనసులో భావించిన వాళ్ళందరూ కాలంతోపాటు చెల్లిపోయారు. ఇప్పుడు వాళ్ళకొడుకులు, 
మనుమలు ఎవ్వరూ లేరు; గతించారు. భూమిమీద వాళ్ల గోత్రాలపేర్లు కూడ వినబడవు. నీవు వచ్చిన ఈ లోపలే ఇరవై 
ఏడు పర్యాయాలు నాలుగుయుగాలు వరుసగా గడచిపోయాయి. కాబట్టి నీవిపుడే భూలోకానికి వెళ్లు. దేవదేవుడు 
సర్వభూతాత్మకుడు అయిన నారాయణుడు భూభారాన్ని పోగొట్టడానికి తన అంశతో బలరాముడుగా అవతరించాడు. నీవు 
ఈ కన్యారత్నాన్ని ఆయన కివ్వు' అని అన్నాడు. 

విశే : బ్రహ్మలోకంలో ఒక్క క్షణకాలం - భూలోకంలో ఇరవైఏడు మహాయుగాలు గడచిన దానితో సమానం. 


వ. అని యానతిచ్చిన బ్రహ్మకు నమస్కరించి భూలోకంబునకుం జనుదెంచి సోదరస్వజన హీనంబగు 
తన నగరంబున కారాజు వచ్చి బలభద్రుం గాంచి రేవతీకన్య నతని కిచ్చి నారాయణాశశమంబగు 
బదరికావనంబునకు నియమంబునం దపంబు సేయం జనియె. "/డ్త 


ప్రతి : అని+ఆనతి+ఇచ్చిన= అని ఆజ్ఞాపించిన; బ్రహ్మకున్‌+నమస్మరించి= బ్రహ్మ దేవునికి నమస్మారంచేసి; 
భూలోకంబునకున్‌+చనుదెంచి= భూలోకానికి వచ్చి; సోదరస్వజనహీనంబగు = సోదరులు, తనవారులేని; తన 
నగరంబునకున్‌= తన నగరానికి; ఆ రాజు వచ్చి= ఆ రాజు విచ్చేసి; బలభద్రున్‌+కాంచి= బలదేవుణ్ణి చూచి; రేవతీకన్యన్‌+ 
అతనికిన్‌+ఇచ్చి= రేవతీ కన్యను ఆయనకిచ్చి;ి నారాయణ +ఆశ్రమంబు+అగు= నారాయణుని ఆశమమైన; 
బదరికావనంబునకున్‌= బదరికావనానికి; నియమంబునన్‌+తపంబు+చేయన్‌= నియమంతో తపస్సు చేయటానికి; చనియెన్‌= 
వెళ్లాడు. 


తా : ఇట్లా ఆనతియ్యగా బ్రహ్మకు రైవతుడు నమస్కరించి భూలోకానికి వచ్చాడు. ఆయన తనసోదరులు, స్వజనులులేని 
తన నగరానికి వచ్చాడు. బలదేవుని చూచి రేవతీకన్యను అయనకిచ్చి పెళ్ళిచేసి నారాయణుని ఆశమముండే బదరికావనానికి 
నియమబద్ధమైన తపస్సు చేయటం కోసం వెళ్ళాడు. 
క. నభగుం డను మనుజపతికిని శుభమతి, నాభాగుం డనంగ సుతుం డుదయించెం 

బ్రభులై మనియెడు తలంపున, విభజించిరి భ్రాత లతనివిత్తము నధిపా! 75 
ప్రతి : అధిపా!= ఓ రాజా (పరీక్షిత్తు); నభగుండు+అను= నభగుడనే (మనువుకొడుకు); మనుజపతికినిన్‌= రాజుకు; 
శుభమతి= బుద్ధిమంతుడైన; నాభాగుండు+అనంగన్‌= నా భాగుదనే పేరుగల; సుతుందు +ఉదయించెన్‌= కొదుకు పుట్టాడు; 


338 శ్రీమహాభాగవతము 


భ్రాతలు= సోదరులు; ప్రభులు+ఐ= యజమానులై; మనియెడు తలయునన్‌= జీవించే ఉద్దేశంతో; అతనివిత్తమున్‌= అతని 
ఆస్తిని; విభజించిరి= పంచుకొన్నారు. 


తా : ఓ రాజా! నభగుడనే మనువుకు బుద్ద్ధిమంతుడైన నాభాగుడు జన్మించాడు. అతని సోదరులు యజమానులుగా 
జీవించడంకోసం నాభాగుని ఆస్తిని పంచుకొన్నారు. 


వ. అంత నాభాగుండును బ్రహ్మచారియై తన తోడంబుట్టువులను ధనంబుల పాలడగిన వారలు దండ్రి 
చెప్పిన క్రమంబున నిచ్చెది మనిన నాభాగుండు తండ్రియగు నభగు కడకుం జని విభాగంబు సేయుమని 
పలికిన నతం '*“డిందు నంగిరసులు మేధ గలవార లయ్యును సత్రయాగంబు సేయుచు నాజవదినంబున 
నర్హక్షర్మంబులు దోంపక మూఢు లఅయ్యెదరు; వారలకు నీవు వైశ్వదేవసూక్తంబులు రెందెజీంగించినం గవి 
యనం బ్రసిద్ధి కెక్కెదవు; దానంజేసి వారు కృతకృత్యులై స్వర్గంబునకుం బోవుచు, సత్ర పరిశేషితంబైన 
ధనంు నీ కిచ్చెది రని పలికినం దండ్రి వీడ్మొని నాభాగుండు సని యట్టు సేసిన నంగిరసులు 
సత్రపరిశేషితధనంబు లతని కిచ్చి నాకంబునకుం జని రంత. 76 


ప్రతి :; అంతన్‌= అపుడు; నాభాగుండును= నాభాగుడు; 'బ్రహ్మచారి+ఐ= బ్రహ్మచర్యాన్ని పొంది; తనతోడన్‌+పుట్టువులను= 
తన సోదరులను; ధనంబులపాలు +అడిగినన్‌= ఆస్తిలో భాగమడుగగా; వారలున్‌= వారు; తండ్రి చెప్పిన క్రమంబునన్‌= 
నాన్న చెప్పిన విధంగా; ఇచ్చెదము+అనినన్‌= ఇస్తాము అనగా నాభాగుండు= నాభాగుడు; తండ్రి +అగు= తండ్రియైన; 
నభగు కడకున్‌+చని= నభగుని దగ్గరకు వెళ్ళి; విభాగంబు+చేయుము+అని= ఆస్తిని భాగాలుగా చేయవలసిందని; 
పలికినన్‌= అడుగగా; అతందడు= నభగుడు; ఇందున్‌= ఇందులో; అంగిరసులు = అంగిరసులనేవాళ్లు; మేధ+కలవారలు = 
జ్ఞానవంతులు; అయ్యును= అయి ఉండికూడా; సత్రయాగంబు +చేయుచున్‌= సత్రయాగంచేస్తూ ఆజవదినంబునన్‌= 
ఆరో రోజున; అర్హకర్మంబులున్‌ +తోంపక= చేయవలసిన విధులు తెలియక; మూఢులు +అయ్యదరు = అజ్ఞానులవుతారు; 
వారలకున్‌= వారికి; నీవు; వైశ్వదేవసూక్తంబులు= వైశ్వదేవసూక్తాలను; రెండు+ఎటింగించినన్‌= రెండు తెల్పినట్లలే; 
కవి+అనన్‌= కవి అనేపేరుతో; ప్రసిద్ధికిన్‌+ఎక్కెదవు= ప్రసిద్దిని పొందుతావు; దానన్‌+చేసి= అందువలన; వారు= 
అంగిరసులు; కృతకృత్యులు+ఐ= కృతార్జులై; స్వర్ణంబునకున్‌+పోవుచున్‌= స్వర్గానికి పోతూ; సత్ర పరిశేషితంబు +ఐన = 
యాగంలో మిగిలి పోయిన; ధనంబు= ధనాన్ని నీకున్‌ +ఇచ్చెదరు+అని పలికినన్‌= నీకిస్తారని చెప్పగా; తండ్రిన్‌+వీడ్కాని= 
తండ్రి దగ్గర 'సెలవుతీసుకొని; నాభాగుండు+చని= నాభాగుడు వెళ్లి; అట్లు చేసినన్‌= అట్లే చేయగా అంగిరసులు= 
అంగిరసులనేవారు; సత్రపరిశేషిత ధనంబులు= యాగమునందు మిగిలిన సంపదలను; అతనికిన్‌+ఇచ్చి= నాభాగునికిచ్చి; 
నాకంబునకున్‌+చనిరి= స్వర్గానికి వెళ్లారు; అంతన్‌= అపుడు... 


తా : బ్రహ్మచారియైన నాభాగుడు తనసోదరులను తండ్రిఆస్తిలో భాగమడిగాడు. వారు తండ్రి చెప్పేపద్ధతిలో ఇస్తామన్నారు. 
నాభాగుడు తండ్రి దగ్గరకు వెళ్ళి సంపదను భాగాలు చేయమన్నాడు. అపుడు తండ్రి “ఇక్కడ దగ్గరలో అంగిరసులు 
సత్రయాగం చేస్తున్నారు. వారు గొప్పజ్ఞానులే అయినా ఆరవరోజు యాగంలో చేయవలసిన కర్మకాండ మనసుకు రాక 
మూఢులవుతారు. అపుడు నీవు వారిదగ్గరకువెళ్ళి వైశ్యదేవసూక్తాలను రెండింటిని చెప్తే కవి అని అందరూ అంటారు. 
యాగం పూర్తియై వారు స్వర్గానికి వెళ్తూ యాగంలో మిగిలిన సంపదనంతా నీకిస్తారు” అని చెప్పాడు. నాభాగుడు తండ్రి 
దగ్గర సెలవు తీసుకొని ఆయన చెప్పినట్లు చేశాడు. అంగిరసులు యాగంలో మిగిలిన ధనాన్ని నాభాగునికిచ్చి స్వర్గానికి 
వెళ్ళారు. అపుడు 


నవమస్మంధము 339 


క. అంగిరసు లిచ్చు పసిండికి, మంగళమతిం జేరు నృపుని మానిచి యొకం డు 
త్తుంగుండు గృషాంగుండు దగ, ముంగల నిలుచుండి విత్తముం జేకొనియెన్‌. "77 


ప్రతి :; అంగిరసులు+ఇచ్చు= అంగిరసులు ఇచ్చే; పసిండికి= బంగారానికి; మంగళమతిన్‌+చేరు= మంచి మనసుతో చేరే; 
నృపుని= రాజును; ఉత్తుంగుండు= ఎత్తెనవాడు; కృష్ణ+అంగుండు= నల్లనివాడు; ఒకడు= ఒక వ్యక్తి తగన్‌= తగినట్టు; 
ముంగలన్‌+నిలుచుండి= ఎదురుగా నిలబడి; విత్తమున్‌+చేకొనియెన్‌= ఆ ద్రవ్యాన్ని తీసుకున్నాడు. 


తా: అంగిరసులిచ్చే బంగారం నాభాగునికి శుభప్రదంగా చేరే సమయంలో, పొడగరి, నల్లనివాడు అయిన ఒకడు రాజును 
ఆపి ముందు నిలబడి దాన్ని తీసుకొన్నాడు. 


వ. వానిం జూచి నాభాగుందడు దనకు మును లిచ్చుటంజేసి తన ధనం బని పలికిన, నమ్మహాపురుషుండు 
“మీ తండ్రి సెప్పిన క్రమంబ కర్తవ్యం” బనిన నాభాగుండు నభగు నడిగిన, నతండు యజ్ఞమందిరగతంబై 
“యుచ్చిష్టంబగు ధనంబుం దొల్లి మహామునులు రుదున కిచ్చి; రది కారణయంబుగా నా దేవుండు 
సర్వధనంబులకు నర్దుం డనిన విని, వచ్చి నాభాగుండు మహాదేవునకు నమస్కరించి “దేవా! యీ ధనంబు 
నీ యధీనం” బని మా తండ్రి సెప్పె, నే నపరాధంబు సేసితి; సహింపు' మనవుడు భక్త వత్సలుండగు న 
మ్మృహాపురుషుండు నభగు సత్యవచనంబునకు, నాభాగుని నిజంబునకు మెచ్చినీవు దప్పక పలికితివి కావున, 
సత్రపరిశేషితంబగు ధనంబు నీకు నిచ్చితి నని పలికి యంతర్జర్శిత్వంబును, సనాతనంబగు బ్రహృజ్ఞానంబు 
నుపదేశించి తిరోహితుండయ్యె; నివ్విధంబున. "78 


ప్రతి : వానిన్‌+చూచి= ధనం తీసుకున్నవాడిని చూచి; నాభాగుండు= నాభాగుడు; తనకున్‌= తనకు; మునులు+ 
ఇచ్చుటన్‌+చేసి= మునులివ్వడంవల్ల; తనధనంబు+అని= తన ధనమని; పలికినన్‌= పలుకగా? ఆ+మహా పురుషుండు = 
ఆ వ్యక్తి మీ తండ్రి +చెప్పినక్రమంబు +అ = మీ తండ్రి చెప్పిన విధమే; కర్తవ్యంబు +అనినన్‌= చేయదగింది అనగా; 
నాభాగుండు= నాభాగుడు; నభగున్‌+అదిగినన్‌= నభగుని (తండ్రిని) అడగ్గా అతండు= ఆయన; యజ్ఞమందిర గతంబు+ఐ= 
యాగశాలలో నుండి; ఉచ్చిష్టంబు+అగు ధనంబున్‌= ఉపయోగించగా మిగిలిన ధనం; తొల్లి= పూర్వం; మహామునులు = 
మహర్షులు; రుద్రునకున్‌+ఇచ్చిరి= శివునికి ఇచ్చారు; అది కారణంబు+కాన్‌= ఆ కారణంచేత; ఆ దేవుండు= ఆ శివమూర్తి 
సర్వధనంబులకున్‌ +అర్హుండు = అన్ని ధనాలకు హక్షుదారుడు; అనినన్‌+వినివచ్చి= అని చెప్పగా విని వచ్చి నాభాగుండు= 
నాభాగుడు; మహాదేవునకున్‌= శివునకు; నమస్కరించి; దేవా!= స్వామీ); ఈ ధనంబు= ఈ సొమ్ము నీ+అధీనంబు +అని= 
నీకు చెందుతుంది అని; మా తండ్రి+చెప్పెన్‌= మా నాన్న చెప్పాడు; నేను +అపరాధంబు+చేసితి= నేను తప్పుచేశాను; 
సహింపుము= క్షమించు; అనవుడు= అని అనగా; భక్తవత్సలుండు +అగు = భక్తులయందు (గ్రేమగల; ఆ+మహాపరుషుండు= 
ఆ దివ్యపురుషుడు; నభగు సత్యవచనంబునకున్‌= నభగుని నిజమైన మాటకు; నాభాగుని నిజంబునకున్‌= నాభాగుని 
చక్కని ప్రవర్తనకు; మెచ్చి= ప్రశంసించి; నీవు+తప్పక పలికితివి= నీవు నిజమే చెప్పావు; కావునన్‌= కాబట్టి; 
సత్రపరిశేషితంబు +అగు= యాగంలో మిగిలిన; ధనంబున్‌= సొమ్మును; నీకున్‌+ఇచ్చితిన్‌= నీకిస్తున్నాను; అనిపలికి= అని 
అంటూ; అంతర్‌+దర్శిత్వంబును = ఆత్మదర్భనాన్ని సనాతనంబు +అగు= ప్రాచీనమైన; బ్రహ్మజ్ఞానంబును= బ్రహ్మజ్ఞానాన్ని 
ఉపదేశించి= బోధించి; తిరోహితుండు +అయ్యెన్‌= అంతర్జానం అయినాడు; ఈ+విధంబునన్‌= ఈ విధంగా; 


340 శ్రీమహాభాగవతము 


తా : నాభాగుడు వాణ్ణి చూచి మునులు ఇవ్వడంవల్ల అది తనకు చెందవలసిన ధనమని చెప్పాడు. అప్పుడు 
ఆ మహాపురుషుడు “మీ తండ్రి చెప్పిన రీతిగా చేయడమే తగి ఉంటుంది” అన్నాడు. నాభాగుడు తండ్రిని అడగ్గా అతడు 
“పూర్వం బుషులు యజ్ఞశాలలో మిగిలినధనం శివునకే చెందుతుందని తీర్మానించారు. కాబట్టి ఈ ధనానికి ఆ దేవుడే 
అర్హుడు. అని చెప్పాడు. అప్పుడు నాభాగుడు రుద్రునికి నమస్కరించి ఓ దేవా! ఈ ధనం నీకే చెందుతుందని మా తండ్రి 
చెప్పాడు. నేను దోషం చేశాను. మన్నించండి అన్నాడు. ఆ దేవుడు తండ్రితీర్పునకు, కొడుకునిజాయితికి మెచ్చుకొని నీవు 
నిజమే పలికావు. కాబట్టి యాగంలో మిగిలిన ద్రవ్యం నీకే ఇస్తున్నాను అని నాభాగునికి ఆత్మదర్శనాన్ని సనాతన 
బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి అంతర్జానం చెందాడు. 


క. భువిలో నాభాగునికథ, దవిలి మతిన్‌ రేపు మాపుందలంచిన మాత్రం 
గవి యగు; మంత్రజ్ఞుం డగుం, బ్రవిమలగతిం బొందు నరుండు భద్రాత్మకుందై. 70 


ప్రతి : భువిలోన్‌= ఈ లోకంలో; నాభాగుని కథన్‌= నాభాగుని కథను; తవిలి= ప్రయత్నించి; మతిన్‌= చిత్తంలో; రేపున్‌ 
మాపున్‌+తలంచిన మాత్రన్‌= ఎల్లప్పుడు స్మరించినంతనే; నరుండు= మానవుడు; కవి+అగున్‌= కవి అవుతాడు; 
మంత్రజ్ఞుండు+అగున్‌= ఆలోచన తెలిసిన వాడవుతాడు; భద్ర+ఆత్మకుందు+ఐ= శుభప్రదమైన మనసుగలవాడై; ప్రవిమల 
గతిన్‌+పొందున్‌= సద్దతిని పొందుతాడు. 


తా : లోకంలో నాభాగుని కథను ఉదయం సాయంత్రం వేళలలో చిత్తశుద్ధితో స్మరించినంతనే నరుడు పందడితుదవుతాడు, 
మంత్రజ్ఞుడవుతాడు. మోక్షాన్ని పొందుతాడు. 


వ. అంత నాభాగునకు నంబరీషుండు జనియించె; నతనియందు జగదప్రతిహతంబైన బ్రాహ్మణశాపంబు 
నిరర్ధకం బయ్యె ననిన విని యేమి కారణంబున దురంతంబైన బ్రహ్మదండంబువలన నతండు విడువం 
బడియె ననిన నప్పుడమిజేనికి శుకుం డిట్లనియె. 80 


ప్రతి ; అంతన్‌= అటుపిమ్మట; నాభాగునకున్‌= నాభాగునికి (పరమశివునిచేత ఆత్మదర్భనజ్ఞానాన్ని పొందినవాడు); 
అంబరీషుండు= అంబరీషుడు; జనియించెన్‌= పుట్టాడు; అతని+అందున్‌= అతని విషయంలో; జగత్‌+అప్రతిహతంబు+ఐన = 
ప్రపంచంలో తిరుగులేనిదైన; బ్రాహ్మణశాపంబు= బ్రహ్మణునిశాపం; నిరర్ణకంబు+అయ్యెన్‌= వ్యర్థమైపోయింది; అనినన్‌+ 
విని= అని చెప్పగా విని, ఏమి కారణంబునన్‌= ఏ కారణంచేత; దురంతంబు+ఐన= అంతంలేనిదైన; బ్రహ్మదండంబువలనన్‌= 
బ్రాహ్మణ శిక్షనుండి; అతండు= ఆ అంబరీషుడు; విడువన్‌+పడియెన్‌= తప్పించుకో గలిగాడు; అనినన్‌= అని అడగ్గా; 
ఆ పుడమిజేనికిన్‌= ఆ రాజుకు; శుకుండు +ఇట్లు+అనియెన్‌= శుకమహర్షి ఇలా అన్నాడు. 

తా : అట్టి నాభాగునికి అంబరీషుడు జన్మించాడు. ఆతనిపట్ల లోకంలో ఎదురులేని బ్రాహ్మణశాపం వ్యర్థమైపోయింది. 
అని శుకుడు చెప్పగా “ఏ కారణంచేత జవదాటరాని బ్రాహ్మణదండన అతణ్ణి ఏమీ చేయలేక పోయింది?” అని రాజు 
అడిగాడు. అప్పుడు శుకుడు రాజుతో ఇలా అన్నాడు. 

విశే : నాభాగుని ఉదాత్త వృత్తాంతం చెప్పడం వెనుక ఉన్న కారణం మహాభక్త శిఖామణియైన అంబరీషుని భక్తితత్వానికి 
వేదిక నిర్మించటమే. 


నవమస్మంధము 341 


శ అంబరీషోపాఖ్యానము శ 


శా. సప్తద్వీపవిశాలభూభరము దోఃస్తంభంబునం బూని సం 
ప్రాప్తశ్రీయుతుందై మహీవిభవసంపచ్చాతురిం గల్లి దు 
ర్వాప్తిం జెందక వైష్ణవార్చనల మేరం గాలముం బుచ్చుచున్‌ 
సుప్తిం బొందక యొప్పె సద్గుణగరిష్టుం దడంబరీషుండిలన్‌. 81 


ప్రతి : సత్‌+గుణ గరిష్టుడు+అగు = సద్దుణాలతో విళిష్టుడైన; అంబరీషుండు = అంబరీషుడు; సప్తద్వీప విశాలభూభరమున్‌= 
ఏడు ద్వీపాలతో కూడిన విశాలమైన భూభారాన్ని దోస్‌+స్తంభమునన్‌+పూని= భుజస్తంభాలపై ధరించి; సంప్రాప్త= 
ప్రాప్తించిన; శ్రీయుతుండు+ఐ= సంపదతో కూడినవాడై; మహీవిభవ= రాజ్యవైభవంవల్ల; సంపత్‌ +చాతురిన్‌ +కల్లి= 
సంపదయొక్క ఆధిక్యం కలిగికూడా; దుర్‌+వ్యాస్తిన్‌+చెందక= చెడునడతకు లోనుగాక; వైష్టవ+అర్చనల మేరన్‌= విష్ణుపూజల 
ఏర్పాటుతో; కాలమున్‌+పుచ్చుచున్‌= పొద్దు గడపుత్తూ; సుప్తిన్‌+పొందక= ఏమరుపాటు లేకుండా; ఒప్పెన్‌= హ్రుద్ధిపొందాడు. 
తా; సద్దుణవిళిష్టుడైన అంబరీషుడు ఏడుదీవులతో కూడిన విశాలభూభారాన్ని తన భుజస్తంభాల పై మోసి శుభప్రాప్తితో 
రాజ్యవైభవ సంపద కలిగి కూడా చెడునదడత లేకుండా నిత్యం విష్ణుపూజలతో కాలం గడపుతూ ఏమరుపాటు లేకుండా 
ఈ లోకంలో ప్రసిద్ధిని పొందాడు. 


స్ప చిత్తంబు మధురిపుశ్రీపాదములయంద; పలుకులు హరిగుణపఠనమంద; 
కరములు విష్ణమందిరమార్దనములంద; (శవములు హరికథాశవణమంద; 
చూపులు గోవిందరూపవీక్షణమంద; శిరము గేశవనమస్కుతులయంద; 
పదము లీశ్వరగేహపరిసర్పణములంద; కామంబు చక్రికైంకర్యమంద; 


తే... సంగ మచ్యుతజనతనుసంగమంద, ఘ్రాణ మసురారిభక్తాంఘికమలమంద; 
రసన దులసిదళములంద; రతులు పుణ్య, సంగతులయంద యా రాజచంద్రమునకు. 82 


ప్రతి : ఆ రాజచంద్రమునకున్‌= ఆ రాజ చంద్రునికి; చిత్తంబు= మనస్సు; మధురిపు= మధురాక్షసునికి శత్రువైన 
విష్ణువుయొక్క శ్రీపాదముల +అందున్‌ +అ= శుభకరమైన పదములందే; పలుకులు= మాటలు; హరిగుణ= విష్ణువుయొక్క 
గుణముల; పఠనము+అందున్‌+అ= కీర్తనయందే; కరములు = చేతులు; విష్ణుమందిర= విష్ణువుయొక్క మందిరాన్ని 
మార్దనముల+అందున్‌+అ= శుభ్ర పరచదమందే; శ్రవములు= చెవులు; హరికథాథశవణము+అందున్‌+అ= హరికథలను 
వినడమందే; చూపులు; గోవింద= విష్ణువుయొక్క రూపవీక్షణము +అందున్‌+అ= రూపాన్ని చూడడమందే; శిరము= 
తల; కేశవ= విష్ణువుకు; నమస్కృతులు +అందున్‌+అ= నమస్మరించడమందే; పదములు = కాళ్లు ఈశ్వరగేహ= విష్ణువుయొక్క 
ఆలయాన్ని పరిసర్పణములు +అందున్‌+అ= చుట్టి రావడమందే; కామంబు= ఆసక్తి చక్రి కైంకర్యము +అందున్‌+అ= 
హరిసేవయందే; సంగము= స్నేహం; అచ్యుతజన = విష్ణుభక్తుల; తనుసంగము +అందున్‌+అ= దేహసాంగత్యమందే; 
'ఘూణము= ముక్కు అసుర+అరి= రాక్షసులకు శత్రువైన విష్ణువుయొక్క భక్త+అం[ఘి+ కమలము+అందున్‌+అ = 
భక్తుల పాదపద్మమందే; రసన= నాలుక; తులసిదళములు +అందున్‌+అ= తులసీదళసేవన మందే; రతులు= కోరికలు; 
పుణ్యసంగతుల +అందున్‌+అ = పుణ్యకరమైన విషయాలందే. 


342 శ్రీమహాభాగవతము 


తా : అంబరీషుడనే ఆ రాజచంద్రుని మనస్సు విష్ణుపదములందే. మాటలు విష్ణుగుణ కీర్తనమందే. చేతులు విమ్వ్రాలయం 
శుభపరచడమందే. వీనులు హరికథలను వినడమందే. చూపులు విష్ణురూపదర్శనమందే. శిరస్సు హరినమస్మారమందే, 
పాదాలు విష్టాలయాలను చుట్టి రావడమందే. ఆసక్తి హరికైంకర్యమందే. స్నేహం వైష్ణవభక్తులతోనే. ముక్కు వైష్ణవ భక్తుల 
పాదపద్మములందే. నాలుక తులసీదళ సేవనమందే. కోరికలు పుణ్యకరమైన విషయాలందే ఉండేవి. 

వ. మజియు నమ్మహీవిభుండు. 83 
ప్రతి : మజియున్‌= అంతేగాక; ఆ+మహీవిభుండు= ఆ భూభర్త... 

తా : (పైన చెప్పినట్లేగాక) ఆ రాజు 


స్‌ ఘనవైభవంబునం గల్మషదూరుందై యజ్జేశు నీశు నబ్బాక్షుం గూర్చి 
మొనసి వసిష్థాదిమునివల్లభులతోడం దగిలి సరస్వతీతటమునందు 
మేధతో బహువాజిమేధంబు లొనరించె గణుతింపరాని దక్షిణలు వెట్టి 
సమలోష్టహేముండదై సర్వకర్మంబులు హరిపరంబులు గాంగ నవని యేలఠె; 


ఆ. విష్ణుభక్తులందు విష్ణువునందుం గ, లంక మెడల మనసు లంకె పెట్టి 
విహితరాజ్యవృత్తి విడువనివాండునై, యతండు రాచతపసి యనంగ నొప్పె. 84 


ప్రతి : ఘనవైభవంబునన్‌= గొప్ప వైభవంతో; కల్మషదూరుండు+ఐ= పాపానికి దూరుదై (పుణ్యాత్ముడై); యజ్ఞ+ఈశున్‌= 
యజ్ఞాలకు ప్రభువైనవాణ్ణి; ఈశున్‌= సర్వేశ్వరుణ్ణి అబ్ద్బ+అక్షున్‌+కూర్చి= పద్మాక్షునిగూర్చి (విష్ణువు); మొనసి= ప్రయత్నంతో; 
వసిష్ట+ఆది= వసిష్టుడు మొదలైన; మునివల్లభులతోడన్‌+తగిలి= మునీశ్వరులతో కలిసి; సరస్వతీతటము +అందున్‌= 
సరస్వతీ నది ఒద్దున; గణుతింపరాని= లెక్కపెట్టలేనటువంటి; దక్షిణలు +పెట్టి= సంభావనలిచ్చి; మేధతో = జ్ఞానంతో; 
బహు= అనేకమైన; వాజిమేధంబులు= అశ్వమేధయాగాలు; ఒనరించెన్‌= నిర్వహించాడు; సమ= సమానమైన; 
లోష్టహీముండు+ఐ= మట్టిపెళ్ల బంగారం కలవాడై (సమద్బష్టికలవాడు) సర్వకర్మంబులు= అన్ని పనులు; హరిపరంబులు + 
కాంగన్‌= విష్ణు సమర్పణలు కాగా? అవనిన్‌+ఏలెన్‌= భూమిని పరిపాలించాడు; విష్ణుభక్తులు +అందున్‌= విష్ణువుయొక్క 
భక్తులపట్ల; విష్ణువు+అందున్‌= విష్ణువు పట్ల; కలంకము+ఎడలన్‌= పాపదూరుడైై మనసున్‌+లంకెపెట్టి= మనస్సులో 
బంధించి; విహితరాజ్యవృత్తిన్‌= విధింపబడిన రాజ్యపాలన కార్యాన్ని విడువని వాండును+ఐ= వదలిపెట్టనివాడైై; 
అతండు= ఆ అంబరీషుడు; రాచతపసి+అనన్‌ +కన్‌+ఒప్పెన్‌= రాజర్నిగా ప్రకాశించాడు. 


తా: ఆ రాజు గొప్పవైెభవంతో పుణ్యాత్ముడై యజ్ఞాలకు ప్రభువైన విష్ణువునుగూర్చి వసిష్టాదిమునులతో సరస్వతీనది ఒద్దున 
భూరిసంభావనలిచ్చి అనేక అశ్వమేధయాగాలు చేశాడు. ఆ అంబరీషుడు మట్టి పెళ్లను బంగారాన్ని సమానంగా చూస్తూ, 
సర్వకర్మలు విష్ణుపరంగా చేస్తూ రాజ్యాన్ని పాలించాడు. విష్ణువునందు, విష్ణుభక్తులయందు మనసు లంకెపెట్టి తనకు 
విధించబడ్డ రాజ్యపాలనాకార్యాన్ని వదలిపెట్టకుండా రాజర్షిగా పేరుపొందాడు. 


వ. వెండదియున మ్మహాభాగవతుండు. 8క్‌ 
ప్రతి : వెండదియున్‌= ఇంకా; ఆ+మహాభాగవతుండు= ఆ గొప్ప భగవద్శ్భక్తుడు... 


తా :; ఇంకా ఆ భక్తాగ్రేసరుదైన అంబరీషుడు 


నవమస్మంధము 343 


క. హరి యని సంభావించును, హరి యని దర్శించు; నంటు; నాఘ్రాణించున్‌; 

హరి యని రుచిగొనం దలంచును, హరిహరి! ఘను నంబరీషు నలవియె పొగదన్‌? 86 
ప్రతి : 'హరి'+అని= “హరి అని; సంభావించును= తలుస్తాడు; హరి+అని= 'హరి' అని; దర్శించును= చూస్తాడు; 
అంటున్‌= హరి అంటూ తాకుతాడు, స్పృళిన్తాడు; ఆ(ఘ్రాణించున్‌= హరి అంటూ వాసన చూస్తాడు; 'హరి+అని= హరి 
అని; రుచి+కొనన్‌= రుచి చూడాలని; తలంచును= అనుకొంటాడు; హరి!హరి! = హరిహరీ!; ఘనున్‌= మహనీయుడైన; 
అంబరీషున్‌= అంబరీషుణ్ణి; పొగదడన్‌= ప్రశంసించడానికి; అలవి+ఎ= వీలవుతుందా? 
తా : భగవద్భక్తుడైన ఆ రాజు 'హరి' అని తలుస్తాడు. హరి అని దర్శిస్తాడు. 'హరి' అని స్పర్శిస్తాడు. 'హరియని వాసనలు 
చూస్తాడు. హరియని 'రుచి చూడాలనుకొంటాడు. హరిహరీ! ఆ మహాత్ముడైన అంబరీషుణ్ణి కొనియాడడం సుల్సువైనపని కాదు. 
వ. ఇట్లు పుణ్యచిత్తుండు, నీశ్వరాయత్తుండునై యల్లనల్లన రాజ్యంబు సేయుచున్న సమయంబున. 87 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; పుణ్యచిత్తుండు = పుణ్యాత్ముడు; ఈశ్వర +ఆయత్తుండును +ఐ= భగవంతుని యందు నిమగ్నుడు 
అయి; అల్లనన్‌+అల్లనన్‌= మెల్లమెల్లగా; రాజ్యంబు+చేయుచున్‌+ఉన్న= రాజ్యపాలన చేస్తూఉన్న సమయంబునన్‌= 
కాలంలో... 
తా : పై చెప్పిన విధంగా (పంచేంద్రియ ప్రవృత్తి) భగవన్నిమగ్నుడు, పుణ్యాత్ముడైన ఆ రాజు మెల్లమెల్లగా పరిపాలనచేస్తూ 
ఉండగా 
ఆ. అతని కీహ మానె హరులందుం గరులందు, ధనములందుం గేళివనములందుం, 

బుత్రులందు బంధుమిత్రులయందును, బురమునందు నంతిపురమునందు. 88 
ప్రతి : అతనికిన్‌= ఆ అంబరీషునికిి హరుల+అందున్‌= గుర్రాలపట్ల కరుల+అందున్‌= వనుగులపట్ల; ధనముల+అందున్‌= 
సంపదలపట్ల; కేళివనముల+అందున్‌= ఉద్యానవనాలపట్ల; పుత్రుల+అందున్‌= సంతానంపట్ల; బంధుమిత్రుల+అందున్‌= 
చుట్టాలపట్ల, స్నేహితులపట్ల; పురమున్‌+అందున్‌= నగరం పట్ల; అంతిపురమున్‌+అందున్‌= అంతఃపురంపట్ల ఈహ= 
కోరిక; మానెన్‌= తొలగిపోయింది. 
తా :; భగవదధీన మనస్ముడైన ఆ రాజుకు మెల్లగా గుర్రాలు, ఏనుగులు, సంపదలు, ఉద్యానవనాలు, సంతానం, 
బంధువులు, మిత్రులు, నగరం, అంతఃపురంవంటి భోగభాగ్యాలపట్ల ఆసక్తి తొలగిపోయింది. 
వ. అంతం గొంతకాలంబున క మ్మేదినీకాంతుండు సంసారంబువలని తగులంబు విడిచి నిర్మలుందై 
యేకాంతంబున భక్తిపరవశుండయి యుండ నా రాచతపసికి భక్తలోకవత్సలుండగు పురుషోత్తముండు 
ప్రతిభటశిక్షణంబును, నిజజనరక్షణంబును, నిఖీలజగదవక్రంబునగు చక్రంబు నిచ్చి చనియెనంత. 89 


ప్రతి : అంతన్‌+కొంతకాలంబునకున్‌= ఆ తరువాత కొంతకాలానికి; ఆ+మేదినీకాంతుండు= ఆ రాజు అయిన అంబరీషుడు; 
సంసారంబువలని= సంసారం పట్ల తగులంబున్‌+విడిచి= సంబంధాన్ని పరిత్యజించి; నిర్మలుండు+ఐ= పరిశుద్దుడై; 
ఏకాంతంబునన్‌= ఏకాంతంలో; భక్తిపరవశుండు +అయి= భక్తిలో మునిగినవాడై; ఉండన్‌= ఉండగా? ఆ రాచతపసికిన్‌= 
ఆ రాజ బుషికి; భక్తలోకవత్సలుండు +అగు= భక్తులయందు ్రేమకలిగినవాదైన; పురుష+ఉత్తముండు= నారాయణుడు; 


ర శ్రీమహాభాగవతము 


ప్రతిభటశిక్షణంబును= శత్రువులను శిక్షించేది; నిజజనరక్షణంబును= ఆత్మీయులను రక్షించేది; నిఖీల= సమస్తమైన; 
జగత్‌= ప్రపంచంలో; అవక్రంబున్‌+అగు= తిరుగులేనిది అయిన; చక్రంబున్‌+ఇచ్చి= చక్రాన్ని ఇచ్చి; చనియెన్‌= వెళ్ళాడు; 
అంతన్‌= ఆ తరువాత... 

తా : ఆ తరువాత కొంతకాలానికి సంసారంపట్ల సంబంధాన్ని వదలుకొని, పవిత్రుడై ఏకాంతంలో భక్తిపారవశ్యంలో 
ఉండగా ఆ రాజర్చికి భక్తులపట్ల (ప్రేమకలవాడైన హరి శత్రువులను శిక్షించేది, ఆత్మీయుల్ని రక్షించేది అయిన సమస్త 
విశ్వంలో ఎదురులేని చక్రాన్ని ఇచ్చి వెళ్ళాడు. తరువాత 


క. తనతోడి నీదకైవడి, ననురూపగుణాధ్యయైన యాత్మమహిషితో 
జనవిభుండు ద్వాదశీవ్రత, మొనరంగ హరిం గూర్చి చేసె నొకయేం దధిపా! 00 


ప్రతి : అధిపా!= ఓ రాజా! (పరీక్షిత్తు; జనవిభుండు= రాజు; తనతోడి నీడకైవడిన్‌= తనతో ఉండే తన నీడవలె; 
అనురూప= తనకు తగిన; గుణ+ఆధ్య+ఐన = గుణ శ్రేష్టురాలైన; ఆత్మమహిషితో = తన పట్టపుదేవితో; హరిన్‌+కూర్చి= 
విష్ణువును గూర్చి; ఒక+ఏండు= ఒక సంవత్సరం పాటు; ద్వాదశీవ్రతమున్‌= ద్వాదశీవ్రతాన్నీ; ఒనరన్‌+కన్‌= చక్కగా; 
చేసెన్‌= చేశాడు. 


తా : ఓ రాజా! ఆ మహారాజు తనకు తోడు నీదవలె తనకు తగిన గుణ శ్రేష్టురాలైన పట్టపుదేవితో కలిసి, విష్ణువును గూర్చి 
ఒక సంవత్సరం పాటు ద్వాదళీవ్రతాన్ని చక్కగా చేశాడు. 


వ. ఇట్లువ్రతంబు సేసి, యా వ్రతాంతంబునం గార్తికమాసంబున మూందురాత్రు లుపవసించి, కాళిందీజలంబుల 
స్నాతుండయి, మధువనంబున మహాభిషేకవిధానంబున విహితపరికరసంపన్నుండయి, హరి నభిషేకంబు సేసి, 
మనోహరంబు లయిన గంధంబులు సమర్పించి యభినవామోదంబులైన పుష్పంబులం బూజించి తదనంతరంబ. 91 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; వ్రతంబున్‌+చేసి= వ్రతం చేసి; ఆ వ్రత+అంతంబునన్‌= వ్రతపరిసమాప్తిలో; కార్తిక 
మాసంబునన్‌= కార్తికమాసంలో; మూండురాత్రులు +ఉపవసించి= మూడు రాత్రులు ఉపవాసముండి; కాళిందీజలంబులన్‌= 
యమునానది నీళ్ళలో; స్నాతుండు+అయి= స్నానంచేసి; మధువనంబునన్‌= మధువనంలో, మహా+అభిషేక విధానంబునన్‌= 
మహాభిషేకవిధిప్రకారం; విహిత= విధింపబడిన; పరికరసంపన్నుండు+అయి= వస్తువుల సమృద్ధికలవాదైై; హరిన్‌ + 
అభిషేకంబు+చేసి= విష్ణువును అభిషేకించి; మనస్‌ +హరంబులు +అయిన = మనస్సును ఆకర్షించేవైన; గంధంబులున్‌= 
సుగంధాలను; సమర్పించి= ఇచ్చి; అభినవ +ఆమోదంబులు +ఐన = కొంగొత్త సువాసనలు కలవైన; పుష్పంబులన్‌+పూజించి= 
పూవులతో పూజచేసి; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత... 

తా : ఈ విధంగా వ్రతంచేసి, వ్రతాంతంలో కార్తికమాసంలో మూడురాత్రులు ఉపవాసం చెశాడు. యమునానదిలో 
స్నానంచేసి, మధువనంలో మహాఖిషేక పూజావిధానంతో అవసరమని విధింపబడిన అనేక వస్తువులను కలిగి, విష్ణుదేవుణ్ణి 
అభిషేకించి, మనోహరమైన గంధాలను సమర్పించి, కొంగొత్త సువాసనలు వెదజల్లే పూలతో పూజ చేశాడు. ఆ తరువాత 


విశే :; ద్వాదశీవ్రత సమాప్తిలో చేయవలసిన విధివిధానం చెప్పబడింది. కార్తికమాసంలో మూడురాత్రుల ఉపవాసం, 
అనేకపరికరాలతో, గంధాలను, పువ్వులను సమర్పించడం అనేవి విధులు-ఉపవాసం అనగా ఉప= సమీపంలో, వాసం = 
వసించడం (ఉండడం) ఎవరికి? ఆ భగవంతునికి. అంతటా ఉండే ఆయనకు సమీపంలో ఎలా ఉండడం అనేది ప్రశ్న 
అంటే భగవచ్చింతన కలిగి ఉండడం. ఈ విధంగా వ్రతాన్ని రాజు పూర్తిచేశాడు. 


నవమస్మంధము 345 


శా. పాలేజై ప్రవహింప డగ్గజుచు లేంబ్రాయంబులున్‌ రూపము 

ల్మేలై ధూర్తలు గాక వెండిగొరిజల్‌ హేమోరుశ్చంగంబులుం 

గ్రాలం గ్రేపుల యటజ్టు నాంకుచును రంగచ్చాయలై యున్న మం 

దాలన్‌ న్యర్చుదషట్క మిచ్చె విభుం డుద్యద్వైదికడ్రేణికిన్‌. 92 
ప్రతి : వాలు+ఏజు+ఐ= పాలు ఏరుగా; ప్రవహింపన్‌= ప్రవహిస్తుండగా; డగ్గజుచున్‌= తిరుగాడే; లేత+ప్రాయంబులున్‌= 
లేత వయసులో ఉందేవి; రూపముల్‌+మేలు+ఐ= మిక్కిలి అందంగా ఉంటూ; ధూర్తలున్‌+కాక = పోట్లమారితనం లేకుండ్యా 
వెండి గొరిజల్‌= వెండి తొడిగిన గిట్టలు; హేమ+ఉరుశ్చంగంబులున్‌= బంగారు కుప్పెలు తొడిగిన పెద్దకొమ్ములతో; 
క్రాలన్‌= ప్రకాళశిస్తూండగా; క్రేపులన్‌= దూడల; అట్టు నాంకుచును= మెడ నాకుతూ; రంగచ్చాయలు (రంగత్‌+భాయలు)+ఐ+ 
ఉన్న= ప్రకాశిస్తున్న రంగులు కలవెన; న్యర్చుదషట్మమున్‌= ఆరువందల కోట్ల మంద+ఆలన్‌= ఆవుల మందను; ఉద్యత్‌+వైదిక 
శ్రేణికిన్‌= గొప్ప శ్రేష్టులకు; విభుండు= రాజు; ఇచ్చెన్‌= ఇచ్చెను. (దానమిచ్చాడు). 
తా : పాలు ఏరై ప్రవహిస్తుండగా తిరుగాడేవి, లతవయసులో ఉండేవి, అందమైనవి, పోట్లమారితనం లేనివి, వెండితొడిగిన 
గిట్టలు గలవి, బంగారు కుప్పెలు కలిగిన పెద్దకొమ్ములతో ప్రకాళశించేవి, దూడల మెడలను నాకుతూ (ప్రేమగా చూచేవి, 
పలురంగులు కలిగినవి అయిన ఆరువందలకోట్ల ఆవులను వైదికశ్రేష్టులకు ఆ రాజు దానం చేశాడు. 
విశే : ఇవన్నీ మేలు జాతి ఆవుల లక్షణాలు. దానం ఇచ్చేటపుడు మంచిజాతి ఆవులను ఇవ్వడం ధర్మం. లేత వయసులో 
ఉండడంవల్ల సంతానోత్పత్తి కలవి కావడం, వెండి బంగారు తొడుగులచే ఆరాధింపబడినవైనం తెలుస్తోంది. 


క. పెక్కండ్రు విప్రవరులకు, గ్రక్కున నతిభక్తితోడం గడుపులు నిండం 

జొక్కపు టన్నంబిడి విభుం, డొక్కెడం బారణము సేయ నుద్యోగించెన్‌. 03 
ప్రతి : గ్రక్కునన్‌= వెంటనే; పెక్కండ్రు విప్రవరులకున్‌= చాలమంది బ్రాహ్మణ శ్రేష్టులకు; అతిభక్తితోడన్‌= మిక్కిలి భక్తితో; 
కడుపులు నిందన్‌= కడుపులు నిండేటట్లు (సంతృప్తిగా); చొాక్కము+అన్నంబున్‌+ఇడి= మంచి భోజనం పెట్టి; విభుందు= 
రాజు ఒక్కందన్‌ (ఒక్క+ఎదన్‌)= ఒకచోట; పారణమున్‌+చేయన్‌= ఉపవాసానంతరం చేయవలసిన భోజనం చేయడానికి; 
ఉద్యోగించెన్‌= పూనుకొన్నాడు. 
తా : వెంటనే ఆ రాజు చాలమంది బ్రాహ్మణ్రేష్టులకు భక్తితో సంతృప్తిగా భోజనంపెట్టి, ఉపవాసం తర్వాత పారణ 
చేయడానికి పూనుకొన్నాడు. 
వ. అ య్యవసరంబున. రడ 


ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 
తా ; ఆ సమయంలో (రాజు పారణ చేయబోయే సమయంలో) 
క. భాసురనిగమపదోప, న్యాసుండు సుతపోవిలాసుం డనుపమయోగా 

భ్యాసుండు రవిభాసుండు దు, ర్వాసుం దతిథి యయ్యెం దన్నివాసంబునకున్‌. 908 
ప్రతి : భాసుర= ప్రకాశించే; నిగమపద+ఉపన్యాసుండు = వేదాలనుగూర్చి ఉపన్యసించేవాడు; సుతపస్‌+ విలాసుండు= 
గొప్ప తపస్సంపన్నుడు; న+ఉపమ= ఇతరులతో పోలికలేని; యోగ+అభ్యాసుందు= యోగాభ్యాసం కలవాడు; 


346 శ్రీమహాభాగవతము 


రవిభాసుండు= సూర్యునిలాగా ప్రకాశించేవాడు; దుర్వాసుండు= దుర్వాసమహర్షి తద్‌+నివాసంబునకున్‌= ఆయన ఇంటికి; 
అతిథి +అయ్యెన్‌= అతిథిగా అయినాడు (వచ్చాడు). 


తా :; ఆ సమయంలో వేదాలను ఆపోశన పట్టినవాడు, తపస్సంపన్నుడు, సాటిలేని యోగాభ్యాసనిపుణుడు, సూర్యునివంటి 
తేజస్సు కలవాడు అయిన దుర్వాసుడు ఆ రాజు ఇంటికి అతిథిగా వచ్చాడు. 


వ. అట్లతిథియై వచ్చిన న మ్మునివల్లభునకుం బ్రత్యుత్ధానంబు చేసి, కూర్చుండ గద్దియ యిడి పాదంబులు 
గడిగి పూజించి సేమం బరసి తనయింట నన్నంబు గుడువుమని నమస్కరించిన నమ్మహాత్ముండును 
సంతసించి భోజనంబునకు నంగీకరించి నిర్మలంబులగు కాళిందీజలంబులం బరమధ్యానంబు సేయుచు, 
మునింగి లేచి రాక తదవుసేసిన, ముహూర్తార్ధావశిష్ట యగు ద్వాదశియందుం బారణ సేయవలయుటం 
జింతించి బ్రాహ్మణాతిక్రమదోషంబునకు శంకించి విద్వజ్ఞనంబుల రావించి వారల నుద్దేశించి. 06 


ప్రతి : అట్లు= ఆ విధంగా; అతిథి+ఐ= అతిథిగా వచ్చిన= వచ్చినటువంటి; ఆ+మునివల్లభునకున్‌= ఆ ముని్రేష్ణునికి; 
(ప్రతి+ఉత్భానంబుచేసి= లేచి నిలబడి (గౌరవించి); కూర్చుండన్‌= కూర్చోవడానికి; గద్దియన్‌+ఇడి= ఆసనమిచ్చి; పాదంబులున్‌+ 
కడిగి= కాళ్ళు కడిగి; పూజించి= అర్చించి; 'సేమంబు+అరసి= కుశలాన్ని విచారించి; తన+ఇంటన్‌= తన గృహంలో; 
అన్నంబున్‌ +కుడువుము +అని = భోజనం చేయుమని; నమస్మరించినన్‌= ప్రార్థించగా; ఆ+మహా+ఆత్ముండును= 
ఆ మహనీయుడు; సంతసించి= సంతోషించి; భోజనంబునకున్‌+అంగీకరించి= భోజనంచేయడానికి సమ్మతించి; 
నిర్మలంబులు+అగు= స్వచ్చమైన; కాళిందీజలంబులన్‌= యమునానది నీళ్లలో, పరమధ్యానంబున్‌+చేయుచున్‌= పరమాత్మను 
ధ్యానం చేస్తూ మునింగి లేచి= మునుగుతూ, లేస్తూ రాక= రావడం; తడవు+చేసినన్‌= ఆలస్యం చేయగా; ముహూర్త+అర్థ+ 
అవశిష్ట+అగు= ముహూర్తంలో అర్ధంమాత్రమే మిగిలి ఉన్న ద్వాదశి+అందున్‌= ద్వాదశి తిథిలోనే పారణ+ 
చేయవలయుటన్‌= ఆహారం తీసుకోవలసి ఉండడాన్ని చింతించి= విచారించి; బ్రాహ్మణ +అతిక్రమదోషంబునకున్‌= 
బ్రాహ్మణతిరస్మ్కారంవల్ల కలిగే తప్పునకు; శంకించి= అనుమానించి; విద్వత్‌+జనంబులన్‌= పండితులను; రావించి= 
పిలిపించి; వారలన్‌ +ఉద్దేశించి= వాళ్లను ఉద్దేశించి... 


తా : అట్లావచ్చిన మునిని చూచి లేచి నిలబడి, ఆయన కూర్చోడానికి ఆసనం ఏర్పాటు చేసి, పాదపూజచేసి, క్షేమం అడిగి 
రాజు తన ఇంట్లో భోజనం చేయుమని ప్రార్ధించాడు. ఆ మహాత్ముడుకూడా సంతోషించి రాజుకోరికను ఒప్పుకొన్నాడు. 
ఆయన యమునానదికి వెళ్ళి స్నానంచేసి ధ్యానంచేస్తూ మునుగుతూ లేస్తూ ఆలస్యం చేశాడు. రాజు చేసే పారణ 
ముహూర్తంలో సగంగడియ మాత్రమె ఉంది. ద్వాదశిలోనే పారణ చేయవలసిన విషయాన్ని విచారించి, బ్రాహ్మణ 
తిరస్కారం వల్ల కలిగే దోషాన్నీ శంకించి, పండితులను పిలిపించి వాళ్లతో ఇలా అన్నాడు. 


విశే : అహోరాత్రానికి - 80 ముహూర్తాలు. ఒక్క ముహూర్తం= 48 ని. ఒక్క గడియ= 24 ని. 
పారణ : వ్రతాలు, దీక్షలు సందర్భంలో ఉపవాసం ఉండి అనంతరం ఆహారం తీసుకోవడాన్ని పారణం అంటారు. 


క. 'ముని నీరు సొచ్చి వెడలండు, చనియెడు ద్వాదశియు నింత సనియె న్నీలో 
నన పారణచేయవలయు, వినిపింపుం డర్హమైన విధ మెట్టిదియో?” ర 


ప్రతి : ముని= మునీశ్వరుడు; నీరున్‌+చొచ్చి= నీటిలో ప్రవేశించి; (స్పానానికివెళ్లి వెడలండు= బయటకురాడు; (నదినుండి 
ఇంకారాలేదు) ద్వాదశియున్‌ = ద్వాదశి తిథికూడా; ఇంతన్‌= ఇప్పుడిప్పుడే; చనియెదున్‌ = వెళ్ళిపోతోంది; 


నవమస్మంధము 34/7 


చనియెన్‌+ఈలోనన్‌+అ= అలా వెళ్ళిపోయెలోగానే; పారణ+చేయవలయున్‌= పారణం చేయాలి (అహారం గ్రహించాలి); 
అర్హము+ఐన= ఉచితమైన; విధము+ఎట్టిది+ఓ = పద్ధతేమిటో; వినిపింపుండు= తెలపండి. 

తా : “దుర్వాసమహర్షి యమునకు స్నానానికి వెళ్ళి ఇంకా రాలేదు. ద్వాదశి కూడా వెళ్ళిపోతోంది. అది వెళ్ళిపోయేలోగా 
పారణ చేయాలి. తగిన ధర్మాన్ని నాకు చెప్పండి” అన్నాడు రాజు. 


వ. అని పలికిన నా రాజునకు బ్రాహ్మణజను లిట్లనిరి. 98 


ప్రతి : అని పలికిన= పై విధంగా అడిగిన; ఆ రాజునకున్‌= ఆ రాజుతో; బ్రాహ్మణజనులు= బ్రాహ్మణులు; ఇట్లు+అనిరి= 
ఇలా చెప్పారు. 


తా :; తనకు కలిగిన ధర్మసంకటాన్ని ముందుంచిన రాజుతో (బ్రాహ్మణులు ఇలా అన్నారు. 


ఆఅ. “అతిథి వోయి రామి నధిప! యీ ద్వాదశి, పారణంబు మానం బాడి గాదు 

గుడువకుంటం గాదు కుడుచుటయును గాదు, సలిలభక్షణంబు సమ్మతంబు.” 99 
ప్రతి : అధిప= రాజా!) అతిధి+పోయి= అతిథి వెళ్ళి; రామిన్‌= రాకపోవడంచేత;ు ఈ ద్వాదశి పారణంబున్‌= ఈ ద్వాదళి 
తిథిలో చేసే పారణను; మానన్‌= మానడం; పాడి+కాదు= ధర్మంకాదు; సలిలభక్షణంబు= నీటిని తాగడం; 
కుడువకుంటన్‌+కాదు= తిననట్లుకాదు; కుడుచుటయున్‌ +కాదు = తినినట్లుకాదు; సమ్మతంబు= ఒప్పుదల అవుతుంది. 


తా : రాజా! అతిథి స్నానానికి పోయి రాకపోవడంచేత ద్వాదశి పారణను మానివేయడం ధర్మంకాదు. నీటిని స్వీకరించండి. 
అది తినినట్లుకాదు; తిననట్లుకాదు; సలిలభక్షణం అంగీకారమైందే. 


వ. అని ధర్మసందేహంబు వాపిన, నా రాజర్షి శ్రేష్టుండును మనంబున హరిం దలంచి నీరు పారణంబు 
సేసి, జలంబుల మునింగిన తపసిరాక కెదురుచూచుచున్న సమయంబున. 100 

ప్రతి : అని= పైన చెప్పినవిధంగా; ధర్శసందేహంబు +పాపినన్‌= ధర్మం ఎడ కలిగిన సందేహం పోగొట్టగా; ఆ రాజ+శాబుషి 
శ్రేష్టుండును= ఆ రాజర్నివరుడు; మనంబునన్‌= మనసులో; హరిన్‌+తలంచి= విష్ణువును ధ్యానించి; నీరు పారణంబు+చేసి= 
నీటిని ఆహారంగా తీసుకొని; జలంబులన్‌ +మునింగిన = స్నానానికి వెళ్ళిన; తపసి రాకకున్‌= మునిరాకకోసం; ఎదురు 
చూచున్‌+ఉన్న సమయంబునన్‌= ఎదురుచూస్తున్న సమయంలో... 


తా : బ్రాహ్మణులు రాజుగారి ధర్మసందేహాన్ని పోగొట్టారు. ఆ రాజర్ని మనసులో విష్ణువును ధ్యానించి నీటిని పారణ 
చేశాడు. స్నానానికి వెళ్ళిన మునికోసం ఎదురు చూస్తుండగా 


సీ యమునలోం గృతకృత్యుందై వచ్చి రాజుచే సేవితుందై రాజుచేష్టితంబు 
బుద్ధిలో నూహించి బొమముడి మొగముతో నదరెడి మేనితో నాగ్రహించి 
రెట్టించి యాంకలి కొట్టుమిట్టాడంగ నీ సంపదున్మత్తు ట్ర్‌ నృశంసు 
నీ దురహంకారు నిందజుం గంటిరే? విష్ణుభక్తుండు గాండు వీండు నన్నుం 
తే. గుడువ రమ్మని మునుముట్టం గుడిచినాండు, ధర్మభంగంబు సేసి దుష్కర్ముం డయ్యె! 
నయిన నిప్పుడు సూపెద నన్నిదిశల, నేనుం గోపింప మాన్సువాం డెవ్వం? దనుచు. 101 


348 శ్రీమహాభాగవతము 


ప్రతి ;: యమునలోన్‌= యమునా నదిలో; కృతకృత్యుండు+ఐ= పనిని పూర్తిచేసినవాడై (స్నానం చేసినవాడై) వచ్చి; 
రాజుచేన్‌+సేవితుండు+ఐ= రాజుచేత సేవించబడినవాడై; రాజుచేప్టితంబున్‌= రాజు యొక్కపనిని; (పారణచేసిన విషయాన్ని 
బుద్ధిలోన్‌+ఊహించి= మనోదృష్టితో భావించి; బొమముడి మొగముతోన్‌= కనుబొమలు ముడిపడిన తన ముఖంతో; 
అదరెడి మెనితోన్‌= కంపిస్తున్న శరీరంతో; ఆగ్రహించి= కోపించి; రెట్టించి= రెట్టింపైన; ఆంకలి కొట్టుమిట్టు+ఆడగన్‌= 
ఆకలి నకనకలాడుతుండగా; ఈ సంపత్‌ +ఉన్మత్తున్‌= ఈ ఐశ్వర్యమదాంధుణ్ణి;ి ఈ నృశంసున్‌= ఈ ఘాతకుణ్ణి;ి ఈ 
దుర్‌+అహంకారునిన్‌= ఈ గర్విష్టిని ఇందజున్‌+కంటిరి+ఏ= మీరందరూ చూశారా?) వీండు విష్ణుభక్తుండు+కాందడు = 
వీడు విష్ణువుయొక్క భక్తుడుకాదు; నన్నున్‌+కుడువన్‌= నన్ను భోజనానికి; రమ్ము+అని= రావలసిందని (పిలిచి); 
మునుముట్టన్‌+కుడిచినాండు= (నా రాకకు) ముందే భుజించాడు; ధర్మభంగంబు+చేసి= ధర్మానికి భంగంచేసి; దుష్కర్ముం 
డు+అయ్యెన్‌= చెద్దనడతవాడయ్యాడు; అయినన్‌+ఇప్పుడు= అయినా ఇప్పుడే (నా శక్తి; చూపెదన్‌= ప్రదర్శిస్తాను; 
నేనున్‌+కోపింపన్‌= నేను కోపిస్తే అన్నిదిశలన్‌= అన్ని వైపులా? ఎవ్వండు= ఎవరు; మాన్పువాండు= కోపాన్ని మాన్పగలడు; 
అనుచున్‌= అంటూ... 


తా : ఆ సమయంలో యమునానదిలో స్నానాదికం పూర్తిచేసి వచ్చిన మునీశ్వరుడు అంబరీషుని సేవలు అందుకొన్నాడు. 
తన బుద్ధితో జరిగిన విషయం తెలుసుకున్నాడు. బొమముడి కలిగిన ముఖంతో, శరీరం కంపిస్తుండగా, కోపంతో 
రెట్టించిన, ఆకలి నకనకమంటుండగా, ఇలా అన్నాడు. “ఈ ఐశ్వర్య మదాంధుని, ఈ ఘాతుకుణి, గర్విష్టుణ్ణి మీరందరూ 
చూచారా? వీడు విష్ణుభక్తుడుకాదు. నన్ను అతిథిగా పిలిచి నా రాకకుముందే భుజించి, ధర్మభంగం చేసి దుర్మార్గుడయ్యాడు. 
నా శక్తి ఇప్పుడు ప్రదర్శిస్తాను. నేను కోపిస్తే ఎక్కడైనాసరే అడ్దుపడేవాడెవడు?” అంటూ 
చ. పెటపెటంబంద్లు గీంటుచును, భీకరుందై కనుంగ్రేవ నిప్పుకల్‌ 

పొటపొట రాల, గండములు పొంగ, మునీంద్రుండు హుంకరించుచున్‌, 


జట మొదలంటంగాం బెటికి చక్కన దానన కృత్య నాయుధో 
తృటవలమానహస్తయుతంగా నొనరించె నయించె రాజుపైన్‌ 102 


ప్రతి : పెటపెటన్‌= పెటపెటమని (పటపటమని); పంద్లు+గీంయచును= పండ్లు కొరుకుతూ; భీకరుండు+ఐ= భయంకరుడైై; 
కనున్‌+క్రేవన్‌= కనుకొనలనుండి; నిప్పుకల్‌= నిప్పులు; పొటపొటన్‌+రాలన్‌= చిటచిటమని రాలగా? గండములు+పొంగన్‌= 
చెంపలు పెద్దవికాగా? ముని+ఇంద్రుడు= ముని్రేష్టుడు (దుర్వాసుడు); హుంకరించుచున్‌= హుంకారంచేస్తూ జటన్‌= 
జడను; మొదలు+ అంటన్‌+కాన్‌+పెటికి= సమూలంగా లాగి; చక్కనన్‌= పొందికగా దానన = దానినే; ఆయుధ+ఉత్మట= 
గొప్ప ఆయుధాన్ని వలమాన హస్తయుతన్‌+కాన్‌= చలిస్తున్న చేతియందు కలిగినదాన్నిగా; కృత్యన్‌= సంహారకదేవతను; 
ఒనరించెన్‌= సృష్టించాడు; రాజుపైన్‌= రాజుమీద; నయించెన్‌= ప్రయోగించాడు. 


తా : దుర్వాసుడు పటపటమని పండ్లు కొరుకుతూ భయంకరుడై కనుకొనలనుండి తీక్షమైన నిప్పులు చిటచిటమని 
ణి 

రాలుతుండగా చెంపలు పొంగగా హూంకారం చేస్తూ తన జుట్టులోని శిఖను ఒక దాన్ని పెరికి దాన్ని చేత ఆయుధంకల్లిన 

సంహారక దేవతను సృష్టించి రాజుపై వదిలాడు. 


వ. అంత. 103 
ప్రతి : అంత= ఆ సమయంలో... 


నవమస్మంధము 349 


క. కాలానలసన్నిభయై, శూలాయుధహస్త యగుచు సుజసుజ స్రుక్కన్‌, 

నేలం బదంబులం ద్రొక్కుచు, వాలి మహాకృత్య మనుజవల్లభుం జేరెన్‌. 104 
ప్రతి : కాల+అనల+సమ్‌ +నిభ+ఐ= ప్రళయాగ్నితో సమానురాలై; శూల +ఆయుధహస్త+అగుచున్‌= శూలమనే ఆయుధాన్ని 
పట్టినచేతితో; సుజసుజ స్రుక్క్మన్‌= సురసురమని కుంగిపోయేటట్ట్లు; నేలన్‌= భూమిపై; పదంబులన్‌+త్రొక్కుచున్‌= పాదాలతో 
తొక్కుతూ) మహాకృత్య = కృత్య అనే ఆ గొప్పశక్తి వాలి= విజ్బంభీంచి వచ్చి; మనుజ వల్లభున్‌+చేరెన్‌= రాజును సమీపించింది; 
తా; ప్రళయాగ్నితో సమానురాలై, చేతితో శూలాన్ని ధరించి, నేల సురసురమని అణగిపోయేటట్లు పాదాలతో తొక్కుతూ 
విజ్బంభీంచి రాజును సమీపించింది. 


ఆ. ఆ ప్రకార మెటింగి హరి విశ్వరూపుండు, 'వెళ్ళితపసి సేయు వేడబంబుం 

జక్కం బెట్టు మనుచుం జక్రంబుం బంచిన, వచ్చె నదియుం బ్రళయవహిపగిది. 105 
ప్రతి : విశ్చ్వరూపుండు= విశ్వమే రూపంగా కలిగిన (విశ్వమయుడు); హరి= విష్ణువు; ఆ ప్రకారము+ఎటింగి= ఆ సంగతి 
తెలిసి 'వెళ్ళితపసి= అజ్ఞానియైన ముని; చేయు= చేస్తున్న వేడబంబున్‌= మాయను; చక్కన్‌+ పెట్టుము +అనుచున్‌= 
సరిచేయవలసిందంటూ; చక్రంబున్‌+పంచినన్‌= చక్రాన్ని పంపగా అదియున్‌= ఆ చక్రం; ప్రళభయవహ్ని పగిది= 
ప్రళయకాలంనాటి అగ్నివలె; వచ్చిన్‌= వచ్చింది. 
తా : విశ్వరూపుడైన విష్ణువు దుర్వాసుని దుష్కృత్యాన్ని తెలిసికొని '“అజ్ఞానియైన తపసిమాయను సరిచేయమని చక్రాన్ని 
పంపాడు. అది ప్రళయాగ్నివలె వచ్చింది. 
వ. వచ్చిముని పంచిన కృత్యను దహించి, తనివి సనక ముని వెంటంబడిన, మునియును మేరుగుహ 
సొచ్చిన నదియు వ్యాళంబు వెనుకొను దవానలంబు చందంబునం దోన చొచ్చి మజియును. 106 
ప్రతి : వచ్చి= ఆ విధంగా వచ్చి (చక్రం) ముని పంచిన= ముని పంపిన; కృత్యను; దహించి= కాల్చి, తనివి+చనక = తృప్తి 
లేకు ముని వెంటన్‌+పడినన్‌= మునిని వెంబడించగా; మునియును= మునికూడ; మేరుగుహ+చొచ్చినన్‌ = మేరు 
పర్వతపు గుహలో ప్రవేశించగా; అదియును= అదికూడా; వ్యాళంబున్‌= సర్పాన్ని వెనుకొను= వెంబడించే; 
దవ+అనలంబు +చందంబునన్‌= కారుచిచ్చువఠె; తోన చొచ్చి= వెంట వచ్చి; మజియును= అంతేగాక... 


తా :; ఆ విధంగా వచ్చిన చక్రం మునిపంపిన కృత్యను కాల్చి, అంతటితో ఆగక మునిని వెంబడించింది. ముని మేరు 
పర్వతగుహలో దూరగా అదికూడ సర్పాన్ని వెంబడించే దావాగ్నివలె అందులో ప్రవేశించింది. అంతేగాక 


మ. భువి దూజన్‌ భువి దూజు; నబ్ధిం జొర నబ్బుల్‌ సొచ్చు; నుద్వేగియె 
దివిం బ్రాంకన్‌ దివిం బ్రాంకు; దిక్కులకుం బో దిగ్వీథులం బోవుం; జి 
క్కి వెసంగ్రుంకినం (గ్రుంగు; నిల్వ నిలుచుం గ్రేడింపం గ్రేడించు నా 
క్క వడిన్‌ దాపసు వెంటనంటి హరిచక్రం బన్యదుర్వక్రమై. 107 


ప్రతి :; అన్య= పరులకు; దుర్‌+వక్రము+ఐ= మరలింపరానిదై హరిచక్రంబు= విష్ణుచక్రం; ఒక్కవడిన్‌= ఒక్కసారిగా; 
తాపసున్‌= మునిని; వెంటన్‌+అంటి= వెంబడించి; భువిన్‌+తూజన్‌= భూమిలోనికి దూరితే; భువిన్‌+తూజున్‌= భూమిలోనికి 


350 శ్రీమహాభాగవతము 


దూరుతుంది; అబ్బిన్‌+చొరన్‌= సముద్రంలో మునిగితే; అబ్బుల్‌+చొచ్చున్‌= సముద్రాలలో ప్రవేశిస్తుంది; ఉద్వేగి+ఐ= 
కలతతో; దివిన్‌+ప్రాంకన్‌= ఆకాశానికి ఎగబ్రాకితే; దివిన్‌+ప్రాకున్‌= ఆకాశానికి ఎగబాకుతుంది; దిక్కులకున్‌+పోన్‌= 
దిక్కులవైపు వెళితే; దిక్‌ +వీధులన్‌+పోవున్‌= దిక్కుల్లోకి వెళుతుంది; చిక్కా అలసిపోయి; వెసన్‌ +క్రుంకినన్‌= వెంటనే 
కనబడకపోతే; క్రుంగున్‌= తానూ కనబడదు; నిల్వన్‌= నిలబడితే; నిలుచున్‌= నిలబడుతుంది; క్రేడింపన్‌= తొలగినట్లెతే; 
కేడించున్‌= తొలగిపోతుంది. వ 


తా :; పరులకు మరలించుటకు వీలులేని విష్ణుచక్రం ఒక్క ఉదుటున ముని వెంటబడి భూమిలో దూరితే భూమిలోకి 
దూరుతుంది. సముద్రంలో మునిగితే తానుకూడ సముద్రాలలో మునుగుతుంది. ఉద్వేగంతో ఆకాశానికి పాకితే తాను 
కూడా ఆకాశానికి ఎగబాకుతుంది. దిక్కుల్లోకి వెళితే దిగ్వీథుల్లోకి వెళుతుంది. దారిలో ముని ఆగితే తానూ ఆగుతుంది. 
నిలబడితే నిలబడుతుంది. తొలగినట్టెతే తాను కూడా తొలగిపోతుంది. 


శా. వఏలోకంబున కైన వెంటంబడి తో నేతెంచు చక్రానల 

జ్వాలల్‌ మానుపువారు లేమిం జని దేవజ్యేష్టు లోకేశు వాం 

దాలోకించి “విధాత! విశ్వజననవ్యాపారపారీణ రే 

ఖా లీలేక్షణ! కావవే కరుణం జక్రంబు న్నివారింపవే.” 108 
ప్రతి : ఏ లోకంబునకున్‌+ఐనన్‌= ఏ లోకానికైనాా వెంటన్‌+పడి= వెంబడించి; తోన్‌+ఏతెంచు= తనతో వచ్చే; 
చక్ర+అనలజ్వాలల్‌= చక్రం యొక్క అగ్ని జ్వాలలను; మానుపువారు లేమిన్‌= ఆర్ప గలిగినవారు లేకపోవడంచే; వాండు= 
ఆ దుర్వాసుడు; చని= వెళ్ళి; దేవజ్యేష్టున్‌= దేవతలలో ప్రథముడునూ; లోక+ఈశున్‌= లోక ప్రభువును; ఆలకించి= 
చూచి; విశ్వజననవ్యాపార పారీణ= సృష్టించే పనిలో నేర్పరితనం కలిగినట్టి; రేఖాలీలా+ఈక్షణ= అలవోకమైన విలాసమైన 
చూపులు కలవాడా; విధాత= ఓ బ్రహ్మా; కరుణన్‌= దయతో; కావుము+ఏ= కాపాడుమా!; చక్రంబున్‌+నివారింపుము+ఏ= 
చక్రాన్ని తొలగించుమా!. 
తా : ఏ లోకానికైనా వెంబడించి తనతో వచ్చే చక్రాగ్నిజ్వాలల్ని ఆర్పగలిగినవారు లేకపోవడంతో దుర్వాసుడు దేవతలలో 
ప్రథముడు అయిన బ్రహ్మ దగ్గరకువెళ్ళి, సృష్టి కార్యంలో కౌశలం కలిగిన విలాసమైన చూపులుగల ఓ బ్రహ్మా! 'నన్ను 
కాపాడు. చక్రాన్ని అడ్డుకో అని ప్రార్థించాడు. 


వ. అనిన బ్రహ్మ యిట్లనియె. 109 
ప్రతి : అనినన్‌= అని ప్రార్ధించగా; బ్రహ్మ ఇట్లు+అనియెన్‌= ఇలాగన్నాడు. 
మ. కర మర్ధిన్‌ ద్విపరార్థసంజ్ఞ గల యీ కాలంబుం గాలాత్ముందై 

సారిదిన్‌ నిండగంజేసి లోకముల నా చోటున్‌ విభుం దెవ్వండో 

పరిపూర్తిన్‌ గనుంగ్రేవంగెంపు గదురన్‌ భస్మంబుగాం జేయునా 

హరిచక్రానలకీల కన్యుం డొకరుం డడ్డంబు గా నేర్చునే? 110 
ప్రతి : కరము +అర్థిన్‌= మిక్కిలి ప్రీతితో; ద్విపర +అర్థసంజ్ఞన్‌+కల= రెండు పరార్థాల ప్రమాణంగల; ఈ కాలంబున్‌= 
ఈ కాలాన్ని కాల+ఆత్ముండు+ఐ= కాలస్వరూపుడై; సొరిదిన్‌= చక్కగా; నిండగన్‌+చేసి= నిండింపచేసి; ఆ చోటున్‌= 


నవమస్మంధము 351 


ఆ ప్రదేశాన్ని లోకములన్‌= లోకాల్సి పరిపూర్తిన్‌= పూర్తి అయ్యాక; కనున్‌+క్రేవన్‌= కనుకొనలలో; కెంపు+కదురన్‌= 
ఎరుపు వ్యాపించినంతనే; భస్మంబుగాన్‌+చేయు= బూడిదచేసే; విభుండు= ప్రభువు; ఎవ్వండు+ఓ= ఎవరో; ఆహరి = 
ఆ విష్ణువుయొక్క చక్ర +అనలకీలకున్‌ = చక్రాగ్ని జ్వాలకు; అన్యుండు= ఇతరుదైన; ఒకరుండు= ఒకడు; 
అడ్డంబు+కాన్‌ +నేర్చును+ఏ = అడ్డుపడగలడా.!. 
తా : రెండు పరార్దాల ప్రమాణంకల ఈ కాలాన్ని కాలస్వరూపుడై లోకములో చక్కగా నిండించి, పరిపూర్తి అయిన వెంటనే 
కళ్లలో ఎర్రదనం వ్యాపించినంతనే వాటిని ఏ ప్రభువు బూడిదచేస్తాడో ఆ ప్రభువైన విష్ణువుయొక్క చక్రాగ్ని జ్వాలలకు 
అద్దుపడ కలిగినవాడెవ్వడున్నాడు? 
విశే : ద్విపరార్థం అంటే రెండు పరార్థాలు. కేవలం ఇంత అల్పమాత్రం సమయంలో లోకాల్ని నిండిస్తాడు. కోపం కలిగిన 
వెంటనే వాటిని భస్మీభూతం చేస్తాడు. లోకాలన్ని రెండు పరార్థ్ధాల కాలంలోనే పుడుతున్నాయి, గిడుతున్నాయి. అంటే 
ఎక్కడో కాదు. మనలోనే కదా! ఎన్నో సృష్టింపబడుతున్నాయి. కాసేపటికి లయమవుతున్నాయి. 
ఆ. విను, భవుండు, దక్షుం, డింద్రాదులునుం బ్రజా, పతులు, భృగుండు, భూతపతులు శిరము 

లందుం దాల్తు మతని యాజ్ఞ జగద్ధితం, బంచు భూరికార్య్వమతుల మనుచు. క్ష 
ప్రతి : ఏను= నేను (బ్రహ్మ; భవుండు= ఈశ్వరుడు; దక్షుండు = దక్షుడు; ఇంద్ర+ఆదులునున్‌= ఇంద్రుడు మొదలైనవారు; 
ప్రజాపతులు; భృగుండు= భృగుడు; భూతపతులు= భూతనాథులు; అతని+ఆజ్ఞన్‌= ఆ భగవానుని ఆనతిని; 
జగత్‌+హితంబు+అంచున్‌= లోకానికి మేలు కలిగిస్తుందని; భూరికార్యము= గొప్ప పని; అతులము= సాటిలేనిది; 
అనుచు= అనుకొంటూ; శిరముల+అందున్‌+తాల్తుము= తలలమీద ధరిస్తాం (శిరసావహిస్తాం). 
తా: ఆ శ్రీహరి ఆజ్ఞను నేను, ఈశ్వరుడు, దక్షుడు, ఇంద్రాదులు, ప్రజాపతులు, భృగుడు, భూతపతులు అందరం 
లోకకళ్యాణకరమని, గొప్ప కార్యమని, సాటిలేనిదని అనుకొంటూ తలదాలుస్తాం. 
వ. కావున సుదర్శనానల నివారణంబునకు నోపనని విరించి పలికిన దుర్వాసుండు కైలాసంబునకుం 
జనుదెంచి, శర్వు నాలోకించి, చక్రానలంబు తెజింగెణింగించిన న మృహాదేవుండిట్లనియె. 112 
ప్రతి : కావునన్‌= కాబట్టి, సుదర్శన +అనల= చక్రాగ్నిని; నివారణంబునకున్‌= ఆపటానికి; ఓపను+అని= శక్తిలేనివాడనని; 
విరించి= బ్రహ్మ పలికినన్‌= చెప్పగా? దుర్వాసుండు= దుర్వాసమహర్షి కైలాసంబునకున్‌= శివుని నివాసానికి; చనుదెంచి= 
వచ్చి; శర్వున్‌+ఆలోకించి= ఈశ్వరుని చూచి; చక్ర+అనలంబు= చక్రాగ్ని, తెజంగు +ఎటింగించినన్‌= విషయాన్ని తెల్పగా; 
ఆ+మహాదేవుండు= ఆ పరమేశ్వరుడు; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : “కాబట్టి తాను చక్రాగ్నిని ఆపడానికి అశక్తుణ్ణి అని బ్రహ్మ అన్నాడు. దుర్వాసుడు కైలాసానికి వెళ్ళి ఈశ్వరుని 
సందర్శించి ఆయినకు సుదర్శనచక్ర విషయం చెప్పాడు. అపుడు ఆ పరమేశ్వరుడిలా అన్నాడు. 
సీ, వినవయ్య! తండ్రి! యీ విశ్వేశ్వరుని యందుం జతురాస్య జీవకోశములు పెక్కు 

వేల సంఖ్యలు గూడి వేళతో నిబ్బంగి, నగుచుండుం జనుచుండు; నదియుంగాక 

యెొవ్వానిచే భ్రాంతి నేమందుచున్నార మేను దేవలుండసురేంద్ర సుతుండు 

నారదుం డజుండు సనత్ముమారుండు ధర్ముం దా కపిలుండు మరీచ్యాదు లన్య 


352 శ్రీమహాభాగవతము 


ఆ. పారవిదులు సిద్ధపతులు నెవ్వని మాయ, నెజుంగలేము దాన నింత పడుదు 
మట్టి నిఫీలనాథు నాయుధత్రేష్టంబుం, దొలంగంజేయ మాకు దుర్త్లభంబు. 113 


ప్రతి : తండ్రి= నాయనా! విను+అయ్య= విను ఈ విశ్వ+ఈశ్వరుని+అందు= ఈ విశ్వానికి ప్రభువైన విష్ణువునందు; 
చతుర+ఆస్య జీవకోశములు = బ్రహ్మాండాలు; పెక్కువేల సంఖ్యలున్‌+కూడి= అనేక వేలసంఖ్యలు కలిసి; వేళతోన్‌= ఆయా 
సమయంలో; ఈ+భంగిన్‌= ఈ విధంగా; అగుచుండున్‌= కలుగుతుంటాయి (పుడుతూ ఉంటాయి); చనుచున్‌+ఉందు = 
వెళుతుంటాయి (నశించడం); అదియున్‌+కాక= అంతేగాకుండా; ఏ+వానిచేన్‌= ఎవరిచేత; ఏము= మేము; భభ్రాంతిన్‌= 
మాయను; అందుచున్నారము= పొందుతున్నాం; ఏను= నేను (ఈశ్వరుడు) దేవలుండు +అసుర+ఇంద్రసుతుండు= దేవలుడు, 
ప్రహ్లాదుడు; నారదుండు+అజుండు= నారదుడు, బ్రహ్మ సనత్‌కుమారుండు, ధర్ముండు= సనత్ముమారుడు, యముడు; 
ఆ కపిలుండు= ఆ కపిలుడు; మరీచి+ఆదులు = మరీచి మొదలైనవారు; అన్యపారవిదులు= పరతత్త్వం తెలిసిన ఇతరులు; 
సిద్ధవతులు = సిద్దే శ్వరులు; ఎవ్వని మాయన్‌= ఎవరి మాయను; ఎజుంగన్‌ +లేము= తెలినికోలేము; 
దానన్‌+ఇంత+పడుదుము= అందువల్ల ఇంత స్థితిని పొందుతున్నాము; అట్టి= అటువంటి; నిఖిలనాథున్‌= సర్వేశ్వరుని; 
ఆయుధ్రేష్టంబున్‌= విశిష్ట ఆయుధాన్ని (చక్రాన్ని; తొలంగన్‌+చేయన్‌= నివారించడం; మాకు+దుర్లభంబు= మావల్ల 
అయ్యెపనికాదు. 

తా; నాయనా! విను. ఈ విశ్వప్రభువువైన విష్ణువులో అనేక వేలసంఖ్యలైన బ్రవ్మాండాలు ఆయా సమయంలో పుడుతుంటాయి. 
నశిస్తుంటాయి. అదేకాదు మేము ఎవరి మాయకు లోనవుతున్నామో, నేను (ఈశ్వరుడు) దేవలుడు, ప్రహ్లాదుడు, నారదుడు, 
బ్రహ్మ సనత్ముమారుడు, ధర్ముడు, కపిలుడు, మరీచి మొదలైనవారు పరతత్పజ్ఞులు, సిద్ధపతులు, ఎవరి మాయను తెలుసుకోలేక 
ఇటువంటి స్థితిని పొందుతున్నామో అటువంటి సర్వేశ్వరుని యొక్క విశిష్ట ఆయుధాన్ని (చక్రాన్ని) నివారించడం మా 
వల్లకాదు. 

వ. మునీంద్రా! నీవున మహాత్ముని శరణంబు వేండు మతండు మేలు సేయంగలవాందడని పలికిన 
నీశ్వరునివలన నిరాశుండై, దుర్వాసుండు వైకుంఠనగరంబునకుంజని. 1! 
ప్రతి : ముని+ఇంద్రా! = మునిశ్రేష్టుడా!; నీవు; ఆ+మహా+ఆత్ముని= ఆ మహానుభావుని; శరణంబున్‌+వేండుము= శరణం 
కోరు; అతండు మేలు +చేయంగలవాండు = అతడు నీకు మేలుచేయగలడు; అని పలికినన్‌= అని చెప్పిన; ఈశ్వరుని వలన = 
పరమశివునివల్లు నిర్‌+ఆశుండు +ఐ= నిరాశపొందినవాడై దుర్వాసుండు= దుర్వాసమహర్షి వైకుంఠ నగరంబునకున్‌+చని= 
వైకుంఠ నగరానికి వెళ్ళి... 


తా: మునీశ్వరా! నీవు ఆ పరమాత్మ శరణంకోరు. అతదు నీకు మేలు చేస్తాడు. అని చెప్పిన శివుని నుండి నిరాశపాందిన 
దుర్వాసుడు వైకుంఠానికి వెళ్ళి 


శా. ఆ వైకుంఠములోని భర్మమణిసౌధాగ్రంబుపై లచ్చి దాం 
గ్రేవన్‌ మెల్లన నర్మభాషణములం గ్రీడించు పుణ్యున్‌ హరిన్‌ 
దేవాధీశ్వరుం గాంచి “యో వరద! యో దేవేశ యో భక్తర 
క్షా విద్యాపరతంత్ర! మానుపం గదే, చక్రానలజ్వాలలన్‌. 115 


నవమస్మంధము 353 


ప్రతి : ఆ వైకుంఠములోని= ఆ వైకుంఠనగరంలోని; భర్మ= బంగారు మయమైన; మణిసాధ +అగ్రంబు పైన్‌= మణులు 
పొదిగిన భవనంపై; లచ్చి+తాన్‌= లక్ష్మియు, తానును; (క్రేవన్‌= చెంతనే; నర్మభాషణములన్‌= సరసపుమాటలతో; 
క్రీడించు= విహరించునట్టి; పుణ్యున్‌= పుణ్యాత్ముడైన; దేవ+అధి+ఈశ్వరున్‌= దేవతలకు ప్రభువైన; హరిన్‌ +కాంచి= 
విష్ణువును చూచి; ఓవరద! = ఓ వరాలిచ్చువాడా!; ఓ దేవ+ఈశ= ఓ దేవతలకు ప్రభూ!; ఓ భక్తరక్షా= భక్తుల్ని రక్షించడం 
అనే; విద్యాపరతంత్ర! = విద్యయందు నిమగ్నమైనవాడా!; చక్ర+అనల జ్వాలలన్‌= చక్రాగ్నిమంటల్ని మానుపన్‌+కదు+ఏ= 
మాన్పవా... 
తా : ఆ వైకుంఠంలో ఎత్తైన మణిభవనంపై లక్ష్మీదేవితో సరససల్లాపాలతో విహరించే దేవతా ప్రభువైన విష్ణుణ్ణి చూచి 
“ఓ వరదా! భక్తరక్షాపరాయణా! దేవేశా! చక్రాగ్నిమంటల్ని మానవా?” అని అభ్యర్థించాడు. 
ఉ నీ మహిమార్దవంబు తుది నిక్కముగా నెజబుంగంగ లేక నీ 

(ప్రేమకు వచ్చు దాసునకుం గ్రించుందనంబున నెగ్గు చేసితిన్‌ 

నా మజపున్‌ సహింపు మట నారకుందైన మనంబులో భవ 

న్నామము చింతసేసిన ననంతసుఖస్థితిం జెందకుండునే? 116 
ప్రతి:నీ మహిమ +అర్జవంబు= నీ మాహాత్యమనే సముద్రంయొక్క తుదిన్‌= ఆవలి గట్టును; నిక్కము+కాన్‌+ 
ఎజుంగంగన్‌+లేక= నిజంగా తెలుసుకోలేక; నీ ప్రేమకున్‌+వచ్చు= స్‌ వాత్సల్యానికి పాత్రుదైన; దాసునకున్‌= సేవకునికి; 
క్రించు+తనంబునన్‌= తక్కువదనంతో; ఎగ్గుచేసితిన్‌= అపకారం కలిగించాను; నా మజపున్‌=నా అజ్ఞానాన్ని సహింపుము= 
మన్నించు; అట= అదిగాక; నారకుండు+ఐనన్‌= నరకంలో ఉందేవాడైనా? మనంబులోన్‌= తన మనస్సులో; భవత్‌+నామము= 
నీ పేరును; చింత +చేసినన్‌= స్మరిస్తే అనంతసుఖస్థితిన్‌= అధిక సౌఖ్యస్థితిని; చెందక +ఉందడును +ఏ= పొందకుండా 
ఉండగలడా? 


తా : పరమాత్మా! నీ మాహాత్మ్యం అనే సముద్రంయొక్క చివరను నిజంగా తెలుసుకోలేక నీవాత్సల్యానికి పాత్రుడైన నీ 
భక్తునికి అల్పబుద్ధితో హాని చేశాను. నా అజ్ఞానాన్ని క్షమంచు. నరకలోకవాసియైనవాడుకూడా నీ పేరును స్మరిస్తే సౌఖ్యస్థితి 
పొందకుండా ఉంటాడా? (పొందుతాదని భావం) 


వ. అని పలికి, పాదకమలంబులకు మొక్కి లేవకయున్న దుర్వాసునిం గని హరి యిట్లనియె. 117 
ప్రతి : అని పలికి= అని చెప్పి పాదకమలంబులకున్‌= పాదపద్మాలకు; మొక్కా నమస్కరించి; లేవక +ఉన్న= పైకి 
లేవకున్న దుర్వాసునిన్‌+కని= దుర్వాసుణ్ణి చూచి; హరి= విష్ణువు; ఇట్లు+అనియెన్‌= ఇలాగన్నాడు; 

తా : ఇలా చెప్పి, పాదపద్మాలకు నమస్కరించి, లేవకుండా అట్లే ఉండే దుర్వాసుణ్ణి చూచి, శ్రీహరి ఇలా అన్నాడు. 


చ. చలమున బుద్ధిమంతులగు సాధులునా హృదయంబు లీలదొం 
గిలి కొనిపోవుచుండుదు రకిల్చిషభక్తిలతాచయంబులన్‌ 
నిలువంగంబట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభికైవడిన్‌ 
వలలకుం జిక్కి భక్తజనవత్సలతన్‌ జనుచుందుం దాపసా! 118 


354 శ్రీమహాభాగవతము 


ప్రతి : తాపనా!= ఓ మహర్షీ చలమునన్‌= పట్టుదలతో; బుద్ధిమంతులు +అగు= తెలివి కలవారైన; సాధులు= సజ్జనులు; 
నా వృాదయంబున్‌= నా మనసును; లీలన్‌= అలవోకగా; దొంగిలి కానిపోవుచున్‌+ఉండుదురు = కాల్లగొట్టుకొని పోతుంటారు; 
మదకుంభికైవడిన్‌= మదపుటేనుగువలె; అకిల్చిష= పాపంలేని; భక్తిలతాచయంబులన్‌= భక్తి అనే తీగలసమూహంతో; 
నేరుపుతోన్‌= నేర్పుతో; నిలువన్‌+కన్‌+పట్టి= నిలబెట్టి పట్టుకొని; కట్టుదురు= కట్టివేస్తారు; వలలకున్‌+చిక్కి= ఆ బంధాలకు 
చిక్కి భక్తజన = భక్తులయందలి; వత్సలతన్‌= (ప్రేమతో; చనుచున్‌ +ఉందున్‌= వెళుతుంటాను (వారితో) 

తా : దుర్వాసుడు ఆవిధంగా పల్కి పాదాల మీది నుంచి లేవక అట్లే ఉండగా విష్ణుడిలా అన్నాడు. ఓ మహార్నీ! 
బుద్ధిమంతులైన సాధువులు నా మనసును అలవోకగా కొల్లగొట్టుకొని పోతుంటారు. పవిత్రమైన భక్తి అనె తీగలతో 
మదపుటేనుగును కట్టినట్లు నేర్పుతో నన్ను కట్టివేస్తారు. ఆ బంధాలకు చిక్కి భక్తులయందలి (ప్రేమతో నేను వారిని 
అనుసరిస్తుంటాను. 

విశే : పాదపద్మాలకు మొక్కిన దుర్వాసుడు పాదాలను వదలలేదు. అంటే సంపూర్ణ శరణాగతిని పొందాడు. భగవానుని 
భక్తజనవత్సలకు ఈ పద్యం తార్మాణం. భగవానుడు స్వేచ్చగా విహరించే మదగజం. దాన్ని బంధించాలంటే మంచి 
తీగలు కావాలి. అవికూడా భక్తి అనే తీగలు. ఆ భక్తితీగలతో ఆయన్ను బంధించవచ్చు. ఆ బంధనాలకు చిక్కిన ఆయన 
భక్తుడెలా వెళ్తే అలాగా వెళుతుంటాడు. 


ఆ. నాకుమేలుంగోరునా భక్తుం డగువాండు, భక్తజనుల కేన పరమగతియు; 

భక్తుం డెందుం జనినం బజతెంతు వెనువెంట, గోవువెంటం దగులు కోడెభంగి. 119 
ప్రతి : నా భక్తుండు+అగువాండు= నా భక్తుడైనవాడు; నాకున్‌+మేలున్‌+కోరున్‌= నా క్షేమాన్ని కోరుకొంటాడు; భక్తజనులకున్‌= 
భక్తులకు; ఏను+అ= నేనే పరమ గతియున్‌= దిక్కు భక్తుడు +ఎందున్‌= భక్తుదెక్కడికి; చనినన్‌= వెళ్లినా గోవువెంటన్‌+తగులు= 
ఆవు వెంటబడే; కోడెభంగిన్‌= కోడెలాగా; వెనువెంటన్‌= వెంటబడి; పజతెంతున్‌ (పజతెంచుదును)= పరుగెత్తుతాను. 


తా:;నాభక్తుడునా క్షేమాన్ని కోరుతుంటాడు. భక్తులకు గ్సెనై దిక్కు భక్తుదెక్కడికి వెళితే నేను ఆవు వెంటబడే కోడెలాగా 
వెంటబడి వెళతాను. 


వ. అదియునుంగాక. 120 
ప్రతి : అదియునున్‌+కాక= అదీగాక. 


ఆ. తనువు మనువు విడిచి, తనయులం జుట్టాల, నాలి విడిచి, సంపదాళి విడిచి 
నన్నె కాని యన్య మెన్నండు నెజుంగని, వారి విడువ నెట్టివారినైన. క21 


ప్రతి : తనువున్‌+మనువున్‌ విడిచి= దేహాన్ని జీవితాన్ని వదలి; తనయులన్‌+చుట్టాలన్‌+ఆలిన్‌= సంతానాన్ని బంధువులను, 
భార్యను; విడిచి= వదలి; సంపత్‌+ఆలళిన్‌+విడిచి= ఐశ్వర్యాలను వదలి; నన్ను+ఎ, కాని= నన్నే తప్పు అన్యమున్‌+ 
ఎన్నండున్‌= ఇతరమెప్పుడును; ఎజుంగని వారిన్‌= తెలియనివారిని; ఎట్టివారినిన్‌+ఐనన్‌= ఎటువంటి వారినైనా; విడువను= 
విడిచిపెట్లను. 


తా; దేహాన్ని జీవితాన్ని సంతానాన్ని బంధువులను, భార్యను, ఐశ్వర్యాన్ని వదలి నన్నుతప్ప మరిదేనినీ ఎప్పుడునూ 
తెలియని వారిని, ఎట్టివారినైనా నేను వదలను. 


నవమస్మంధము 355 


విశే : భగవంతుని పొందుకోరడానికి మార్గాన్ని భగవానుడే చెబుతున్నాడు. అన్నింటిని వదలి నన్నే దిక్కుగా భావించేవారు 
ఏ లక్షణాలతో ఉన్నా, వారిని వదలను. ఎల్లప్పుడు కాపాడుతుంటాను అని భావం. అయితే పైన చెప్పినవన్నీ వదలటమెలాగా, 
శరీరం, జీవితం, ఆలుబిడ్డలు, ఐశ్వర్యం వీటిని వదిలేస్తే భగవానునిరక్ష లభిస్తుంది. అంటే వీటిమీద అహంకారమమకారాల్ని 
వదలాలి. భగవానుడే దిక్కుగా భావించేవారిని కాపాడుతూ ఉంటాడనడానికి గబేంద్రమోక్షం మంచి తార్మాణం. 


క. పంచేంద్రియముల తెరువుల, వంచించి మనంబునందు వరమతులు ప్రతి 

ష్టించి వహింతురు నన్నును, మంచివరుం బుణ్యసతులు మరగిన భంగిన్‌. 122 
ప్రతి : మంచివరున్‌= ఉత్తముడైన వరుణ్శి పుణ్యసతులు= పతివ్రతలు; మరగిన భంగిన్‌= ఇష్టపడే విధంగా; వరమతులు= 
బుద్ధిమంతులు; పంచ+ఇం[ద్రియముల= పంచేంద్రియాల; తెరువులన్‌= మార్గాలను; వంచించి= మోసగించి; 
మనంబు+అందున్‌= మనస్సులలో; నన్నును= నన్ను (భగవానుణ్ణి); ప్రతిస్టంచి= నిలబెట్టుకొని; వహింతురు (వహించుదురు) = 
తా : ఉత్తముడైన భర్తను పతివ్రతలు ఇష్టపడినట్లు, బుద్ధిమంతులైన భక్తులు పంచేంద్రియాల మార్గాలను అరికట్టి తమమనసులో 
నన్న భావించుకుంటారు. 
క. సాధులహృదయము నాయది; సాధులహృదయంబు నేను; జగముల నెల్లన్‌ 

సాధుల నేన యెజుంగుదు, సాధు లెజుంగుదురు నాదుచరితము విప్రా! 123 
ప్రతి : వివా!= (బ్రాహ్మణుడా! (దుర్వాస నాధుల హృదయము= సజ్జనుల హృదయం; నా+అది= నాది; 
సాధులహృదయంబు= సాధుల హృదయం; నేను= నేనే) జగములన్‌+ఎల్లన్‌= లోకాలన్నిటిలో; సాధులన్‌= సజ్జనులను; 
నేను+అ= నేను మాత్రమే; ఎజుంగుదున్‌= తెలియగలను; నాదుచరితము= నా నడవడి; సాధులు+ఎఅజుంగుదురు= 
సజ్జనులు తెలుసుకోగలరు. 


తా : ఓ బ్రాహ్మణుడా! సజ్జనుల హృదయం నాది. వారిహృదయమే నేను. లోకాలన్నిటిలో సాధులను నేనుమాత్రమే 
తెలుసుకోగలను. నా నడవడిని వారుమాత్రమే తెలుసుకోగలరు. 


విశే :; సాధుల పహృదయాలనిండా నిండి ఉన్న భగవానునికి సాధులకు అభేదమని భావించాలి. “'సజ్జనులందుందజచు 
సొచ్చియుందు” అన్నాడు వామనుడు. 


ఆ. ధారుణీసురులకుం దపము విద్యయు రెండు, ముక్తి చేయుచుండు ముదముతోడ; 

దుర్వినీతులైన దుర్దను లగువారి, కివియుం గీడు సేయ కేలయుండు? 124 
ప్రతి : ధారుణీ సురులకున్‌= భూదేవతలైన బ్రాహ్మణులకు; తపము విద్యయున్‌= తపస్సు, విద్యఅనే; రెండు; ముదముతోడన్‌= 
సంతోషంతో; ముక్తిన్‌= మోక్షాన్ని చేయుచున్‌+ఉండున్‌= కలుగజేస్తాయి; దుర్వినీతులు +ఐన = నీతిదప్పిన; 
దుర్దనులు+అగువారికిన్‌= చెడ్డవారికి; ఇవియున్‌= ఈ రెండే; కీడున్‌+చేయక= హాని కలిగించక; ఏల+ఉండున్‌= 
ఎందుకుంటాయి? 


తా : భూదేవులైన బ్రాహ్మణులకు తపస్సు, విద్య అనేవి మోక్షాన్ని కల్గిస్తాయి. అవినయపరులకు ఇవే వానిని కలిగిస్తాయి. 


356 శ్రీమహాభాగవతము 


క. నా తేజము సాధులలో, నాతతమై యుండు వారి నలంచుజనులకున్‌ 
హేతిక్రియ ఖీతి నిచ్చుం, జేతోమోదంబుం జెజబుచు సిద్ధము సుమ్మీ, 125 


ప్రతి : నా తేజము=నా తేజస్సు; సాధులలోన్‌= సజ్జనుల్లో; ఆతతము+ఐ+ఉందున్‌= విస్తరించి ఉంటుంది; వారిన్‌+అలం 
చు= వారిని కష్టపెట్టే, జనులకున్‌= వ్యక్తులకు; హేతిక్రియన్‌= ఆయుధంవలె; భీతిన్‌+ఇచ్చున్‌= భయాన్ని కలిగిస్తుంది; 
చేతస్‌+మోదంబున్‌= మనస్సుకు సంతోషాన్ని చెణుచున్‌= నాశనం చేస్తుంది; సిద్ధము సుమ్మీ= నిజం సుమా! 


తా: నా తేజస్సు సజ్జనుల్లో నిండి ఉంటుంది. వారికి కష్టం కలిగించే వారికి ఆయుధం వలె భయాన్ని కలిగిస్తుంది. 
మనసుకు సంతోషం లేకుండా చేస్తుంది. ఇది నిజం. 


క. అదె పో బ్రాహ్మణ! నీకును, సదయుండు నాభాగసుతుండు జనవినుతగుణా 
స్పదుం డిచ్చు నభయ మాతని, మది సంతసపజిచి వేండుమా శరణంబున్‌,. 126 


ప్రతి : బ్రాహ్మణ = ఓ (బ్రాహ్మణుడా!; నీకును= నీకు; జనవినుత= జనులచే పొగడబదు; గుణ+ఆస్పదుండు= గుణాలు 
కలవాడు; సదయుండు= దయాపరుడు; నాభాగసుతుండు= నాభాగుని కుమారుడు (అంబరీషుడు) అభయమున్‌= అభయాన్ని 
ఇచ్చున్‌= ఇస్తాడు; అది,పో= అదిసుమా! (ఇది సత్యం అని అర్ధం) ఆతనిమదిన్‌= ఆతని మనస్సును; సంతసపజచి= ప్రీతి 
కలిగించి; శరణంబున్‌= శరణాన్ని; వేండుము+ఆ= వేదుకో. 


తా:ఓ (బ్రాహ్మణుడా! నీకు జనులు పొగడే మంచి గుణవంతుడు, దయాపరుడు అయిన అంబరీషుడు అభయం ఇస్తాడు. 
అక్కడికే వెళ్ళు. అతని మనసుకు ప్రీతి కలిగించి శరణుకోరు. ఇది నీకు మంచి మార్గం సుమా! 


మ. అని శ్రీవల్లభుం డానతిచ్చిన మహోద్యచ్చక్రకీలావళీ 
జనితాయాసుండు నిర్వికాసుం డుదితశ్వాసుండు దుర్వాసుం డ 
ల్లన యేతెంచి సభక్తిం గాంచెం గరుణాలావణ్యవేషున్‌ విదో 
షు నయోదారమనీషు మంజుమితభాషు న్నంబరీషున్‌ వెసన్‌, 127 


ప్రతి : అని= అంటూ; శ్రీవల్లభుండు= శ్రీపతి; ఆనతిన్‌+ఇచ్చినన్‌= ఆనతివ్వగా; మహా+ఉద్యత్‌= ఎంతో ప్రకాశవంతమైన; 
చక్ర= చక్రముయొక్క కీల+ఆవలీ= జ్వాలల సమూహంచేత; జనిత+ఆయాసుండు= కలిగిన ఆయాసం కలవాడు; 
నిర్‌+వికాసుండు= కాంతిహీనుడు; ఉదిత= వదలుతున్న, శ్వాసుండదు= శ్వాస కలవాడు అయిన; దుర్వాసుండు= దుర్వాసమహర్షి 
అల్లనన్‌+ఏతెంచి= మెల్లగా వచ్చి; కరుణాలావణ్యవేషున్‌= కరుణతో కూడిన విలాసవంతమైన వేషం కలవాడు; విదోషున్‌= 
దోషాతీతుడు; నయ+ఉదార మనీషున్‌, నయ= నీతిచేత; ఉదార= గొప్పదైన; మనీషున్‌= ప్రజ్ఞ - కలవాడు; మంజు= 
మనోజ్ఞమైన; మితభాషున్‌= మితమైన వాక్కుకలవాడు అగు; అంబరీషున్‌= అంబరీషుణ్ణి వెసన్‌= వెంటనే; సభక్తిన్‌+కాంచెన్‌= 
భక్తితో దర్శించాడు. 

తా; అని ఆ లక్ష్మీపతి ఆనతివ్వగా, ప్రకాశవంతమైన చక్రజ్వాలలవల్ల ఆయాసపడ్డవాడు, కళతప్పినవాడు, రొప్పుతున్నవాడు 
అయిన దుర్వాసుడు మెల్లగా వచ్చి దయాస్వభావుడు, దోషరహితుడు, నీతిచేత గొప్ప ప్రజ్ఞకలవాడు హితమితభాషి అయిన 
అంబరీషుణ్ణి వెంటనే భక్తిపూర్వకంగా దర్శించుకున్నాడు. 


నవమస్మంధము 357 


వ. కని, దుఃఖీతుందై, యమ్మహీవల్లభుపాదంబులు వట్టి విడువకున్ననా నరేంద్రచంద్రుండు చరణస్పర్శ 
నంబునకు నోడుచుం గరుణారసభరితహృదయుండై, హరిచక్రంబు నిట్లని స్తుతియించె. 128 


ప్రతి : కని= చూచి; దుఃఖితుండు+ఐ= దుఃఖించి; ఆ+మహీవల్లభు= ఆ భూభర్తయొక్క పాదంబులు+పట్టి= కాళ్లను 
పట్టుకొని; విడువక+ఉన్నన్‌= విడిచిపెట్టకుండగా; ఆ నర+ఇంద్ర, చంద్రుండు= ఆ రాజ గ్రేష్టుడు; చరణస్పర్శనంబునకున్‌= 
పాదాలు పట్టుకున్నందుకు; ఓడుచున్‌= జంకుత్తూ కరుణారసభరిత హృదయుండు+ఐ= దయారసంతోనిండిన మనస్సుకలవాడైై 
హరిచక్రంబున్‌= విష్ణుచక్రాన్ని ఇట్లు+అని= ఈ విధంగా; స్తుతియించెన్‌= స్తోత్రంచేశాడు. 


తా : దుర్వాసుడు చూచి దుఃఖించి ఆ రాజు కాళ్లను పట్టుకొని విడువకుందడగా, ఆ రాజచంద్రుడు తన పాదస్పర్శకు జంకి, 
దయా హృదయుడై విష్ణుచక్రాన్ని ఈ విధంగా స్తోత్రం చేశాడు. 


సీ నీవ పావకుండవు; నీవ సూర్యుండవు; నీవ చంద్రుండవు; నీవ జలము; 
నీవ నేలయు; నింగి వీవ; సమీరంబు నీవ; భూతేంద్రియనికర మీవ; 
నీవ బ్రహ్మంబును; స్‌వ సత్యంబును; నీవ యజ్ఞంబును; నీవ ఫలము; 
నీవ లోకేశులు; నీవ సర్వాత్మయు; నీవ కాలంబును నీవ జగము; 


తే. నీవ బహుయజ్ఞభోజివి;నీవ నిత్య, మూలతేజంబు; నీకు నే (మొక్కువాండ 
నీరజాక్షుండు చాల మన్నించు నట్టి, శస్త్రముఖ్యమ! కావవే చాలు మునిని 120 


ప్రతి : నీరజ+అక్షుండు= పద్మనేత్రుడైనహరి; చాలన్‌= ఎక్కువగా? మన్నించు +అట్టి= గౌరవించునట్టి; శస్తముఖ్యము+అ= 
ఆయుధ శ్రేష్టమా!; నీవు+అ= నీవే; పావకుందవు= అగ్నివి; నీవు+అ= నీవే; సూర్యుండవు= సూర్వ్యుడివి; నీవు+అ= నీవే; 
చంద్రుండవు= చంద్రుడివి; నీవు+అ= నీవే; జలము= నీటివి; నీవు+అ= నీవే; నేలయు= భూమివి; నీవు+అ= నీవే; 
నింగివి= ఆకాశానివి; నీవు+అ= నీవే) సమీరంబు= గాలివి; నీవు+అ= నీవే; భూత+ఇంద్రియనికరము= ప్రాణులు, 
ఇంద్రియసమూహం; నీవు +అ= నీవే; బ్రహ్మంబును= (బ్రహ్మం; నీవు+అ= నీవే; సత్యంబును= సత్యానివి; నీవు+అ= నీవే; 
యజ్ఞంబును= యజ్ఞానివి; నీవు+అ= నీవే; ఫలము= ఆ యాగఫలానివి; నీవు +అ= నీవే; లోక+ఈశులు= లోకపాలకులు; 
నీవు+అ= నీవే; సర్వ+ఆత్మయున్‌= సర్వాత్మవు; నీవు+అ= నీవే; కాలంబును= కాలానివి; నీవు+అ= నీవే; జగము= 
ప్రపంచానివి; నీవు+అ= నీవే; బహుయజ్ఞభోజివి= అనేక యజ్ఞాలభోక్తవు; నీవు+అ= నీవే; నిత్యమూలతేజంబు= శాశ్వతమైన 
మూలకేజస్సువు; నీకున్‌= అట్టినీకు; నేన్‌= నేను; మొక్కువాందన్‌= నమస్కరిస్తున్నాను; మునినిన్‌= మహర్షిని; కావుము+ఏ= 
రక్షించవే; చాలు= ఇకచాలు. 

తా : శ్రీహరి మన్నించు ముఖ్యాయుధమా! నీవే అగ్నివి, సూర్యుడివి, చంద్రుడివి, నీటివి, భూమివి, ఆకాశానివి, గాలివి, 
ప్రాణేంద్రియాలు నీవే. నీవే బ్రహ్మవు, సత్యానివి, యజ్ఞానివి, యజ్ఞఫలానివి, నీవే లోకపాలకులు! నీవే సర్వాత్మవు, 
కాలానివి, లోకానివి నీవే, అనేకయాగభోక్తవు, నిత్యానివి, మూలతేజానివి నీవే. అటువంటినీకు నమస్కరిస్తున్నాను. 
మహర్షిని కాపాడు.నాకంతే చాలు. 


మ. హరిచే నీవు విసృష్టమై చనంగ ము న్నాలించి నీ ధారలన్‌ 
ధరణిన్‌ వ్రాలుట నిక్క మంచు మునుపే దైత్యేశ్వరవ్రాతముల్‌ 


358 శ్రీమహాభాగవతము 


శిరముల్‌ పాదములున్‌ భుజోరుయుగమున్‌ చేతుల్‌ నిజాంగంబు ల 
ప్టారగంబ్రాణసమీరముల్‌ వెడలు నీ యుద్ధంబులం జక్రమా! 180 


ప్రతి :; చక్రమా! = ఓ చక్రాయుధమా; నీయుద్ధంబులన్‌= నీ యుద్దాలలో; హరిచేన్‌= విష్ణువుచేత; నీవు; విసృష్టము+ఐ= 
వదలబడిన దానవై; చనన్‌+కన్‌= వెళ్ళగా మున్ను+ఆలించి= (ఆ విషయం) ముందే తెలుసుకొని; నీ ధారలన్‌= 
నీ పదునుచేత; ధరణిన్‌+వ్రాలుట= భూమిపై పడడం (చావడం); నిక్క్మము+అంచు= నిజమని; మునుపు+ఏ= (చక్రం 
సమీపించడానికి) ముందే; దైత్య+ఈశ్వరవ్రాతముల్‌= రాక్షసరాజుల సమూహాలు; శిరముల్‌ పాదములున్‌= తలలు, 
పాదాలు; భుజ+ఊరుయుగమున్‌= భుజాలు, తొడలు; చేతుల్‌= చేతులు మొదలైన; నిజ+అంగంబులు= తమ 
శరీరావయవాలు; అవ్హు+ఒరగన్‌= ఆ క్షణమే వాలిపోగా ప్రాణసమీరముల్‌= ఆ రాక్షసుల ప్రాణవాయువులు; వెడలున్‌= 
వెళ్లిపోతాయి. 


తా ; ఓ చక్రాయుధమా! యుద్దాల్లో నీవు విష్ణువుచేత వదలబడడాన్ని ముందే విని నీ పదునుచేత ఎలాగూ చావడం 
జరుగుతుందని ముందే రాక్షసరాజులు తమ తలలు, పాదాలు, భుజాలు, తొడలు, చేతులు, మొదలైన శరీరావయవాలు 
వాలిపోగా ప్రాణవాయువులను వదలుతారు (మరణిస్తారు). 


ఆ. కలంగి నిద్రవోవం గలలోన వచ్చిన, నిన్నుం జూచి దీర్హనిద్ర వ్‌ 

రసురవరులు శయ్యలందున్నసతులు ప్ర, భాతమందు లేచి పలవరింప. 131 
ప్రతి : అసురవరులు= రాక్షస శ్రేష్టులు; కలంగి= కలతపడి; నిద్రన్‌+పోవన్‌= నిద్రించగా; కలలోనన్‌+వచ్చిన= స్వప్నంలో 
కనపడిన; నిన్నున్‌+చూచి= నిన్ను గాంచి; ప్రభాతము+అందున్‌= తెల్లవారగనే; శయ్యలందు+ఉన్న= పడకల పైనున్న; 
సతులు= స్త్రీలు; లేచి= మేల్కొని పలవరింపన్‌= దుఃఖించునట్లు; దీర్ణనిద్ర+పోదురు= మరణిస్తారు. 
తా : కలతనిద్ర చెందిన రాక్షసులు కలలో కనపడిన నిన్ను చూచి మరణిస్తారు. తెల్లవారిన తరువాత వారి భార్యలు అది 
చూచి ఏడుస్తారు. 


ఉ.  చీంకటి వాపుచున్‌ వెలుంగు సేయుచు సజ్జ్ఞనకోటి నెల్ల స 
శ్రీకులంజేయు నీ రుచులు చెల్వుగ ధర్మసమేతలై నినున్‌ 
వాకున నిట్టి దట్టిదని వర్ణన సేయ విధాత నేరం డ 
స్తోకము నీదు రూపు గలదుందుది లేదు పరాత్పరాద్యమై. 1382 


ప్రతి : నీ రుచులు=నీ తేజస్సులు (కాంతులు) చెల్వుగన్‌= చక్కగా; ధర్మసమేతలు+ఐ= ధర్మబద్దులై చీంకటిన్‌+పాపుచున్‌= 
చీకట్లను పారద్రోలుతూ; వెలుంగున్‌+చేయుచున్‌= వెలుగును కలుగజేస్తూ సత్‌+జనకోటిన్‌+ఎల్లన్‌= సత్పురుషుల 
గుంపునంతటిని; సశీకులన్‌+చేయున్‌= సంపన్నులను చేస్తాయి; నినున్‌= నిన్ను వాకున +ఇట్టిది +అట్టిది+అని= మాటలతో 
ఇలాంటిది అలాంటిది అని; వర్ణన +చేయన్‌= వర్ణించడం; విధాత= బ్రహ్మ నేరండు= తెలియడు; నీదురూపు= నీ రూపం; 
పరాత్పర+ఆద్యము+ఐ= పరాత్పరుడు ఆదిగా కలదై; కలదున్‌= ఉన్నది; తుదిలేదు= అంతంలేదు (అనంతమైనది); 
అస్తోకము= మహోన్నతమైనది. 


తా : ధర్మమయమైన నీకాంతులు చీకటిని పారద్రోలుతూ, వెలుగులను పుట్టిస్తూ, సజ్జనులను సంపన్నం చేస్తాయి. నిన్నుగూర్చి 
వర్ణించడం బ్రహ్మకు అశక్యం. నీ రూపం సర్వోతృష్టములలో మొదటిదై ఉన్నది. తుది లేదు. మహోన్నతమైనది. 


నవమస్మంధము 359 


ఆ. కమలలోచనుండు ఖలుల శిక్షింపంగం, బాలు సేయ నీవు పాలు వడితి 

వైన నింకం జాలు నాపన్నుండై యున్న తపసిం గావు నీవు ధర్మవృత్తి. 1388 
ప్రతి : కమలలోచనుండు= పద్మాల్లాంటి నేశత్రాలుకలిగినవాదు(హరి); ఖలులన్‌= దుర్మార్డులను; శిక్షింపన్‌+కన్‌= శిక్షించడానికి; 
పాలు+చేయన్‌= నియోగించగా; నీవు పాలు+పడితివి= నీవు పూనుకొన్నావు; ఐనన్‌= అయినా ఇంకన్‌+చాలున్‌= 
ఇకచాలు; నీవు; ధర్మవృత్తిన్‌= ధర్మప్రవృత్తితో; ఆపన్నుండు+ఐ+ఉన్న= శరణార్థియె ఉన్న తపసిన్‌+కావుము= మునిని 
రక్షించు. 


తా : పుండరీకాక్షుడైన హరి దుర్దనులను శిక్షించడానికి నిన్ను నియోగించగా నీవు పూనుకొన్నావు. అయినా ఇకచాలు. 
ధర్మప్రవృత్తితో ఆపన్నుడై ఉన్న మునిని రక్షించు. 


వ. అని వినుతించి కేలుందమ్మిదోయి నొాసలంబొసంగించి యిట్లనియె. 134 


ప్రతి : అని వినుతించి= అని పొగడి; కేలు+తమ్మిదోయి= తామరలవంటి రెండుచేతులను; నాసలన్‌+పొసంగించి= 
నొసటమీద ఉంచి, నమస్కరించి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తా : అని చక్రాన్ని పొగిడి నుదుటియందు చేతులు జోడించి (నమస్కరించి) ఇట్లా అన్నాడు. 
ఆ. వి నమస్మరింతు నింద్రశాత్రవ ధూమ, కేతువునకు ధర్మసేతువునకు 

విమలరూపమునకు విశ్వదీపమునకుం, జక్రమునకు గుప్తశక్రమునకు. 135 
ప్రతి :; ఇంద్రశాత్రవ= దేవేంద్రుని శత్రువులైన రాక్షసులకు; ధూమకేతువునకున్‌= మృత్యుసూచకమైన తోకచుక్కకు; 
ధర్మసేతువునకున్‌= ధర్మ వారధికి; విమల రూపమునకున్‌= స్వచ్చమైన ఆకారానికి; విశ్చ్వదీపమునకున్‌= ప్రపంచపు 
వెలుగుకు; గుప్త శక్రమునకున్‌= దేవేంద్రుని కాపాడే; చక్రమునకున్‌= చక్రానికి; ఏన్‌+ నమస్మరింతున్‌= నేను నమస్మరిస్తాను. 
తా :; ఇంద్రుని శత్రువులైన రాక్షసులకు తోకచుక్కలాంటిది, ధర్మానికి వంతెన వంటిది, స్వచ్చమైన ఆకారంకలది, ప్రపంచానికి 
వెలుగునిచ్చే దీపం దేవేంద్రుని రక్షించేది అయిన చక్రానికి నేను నమస్కరిస్తున్నాను. 
వ. అని మజియు నిట్లనియె. 136 
ప్రతి : అని= పైవిధంగా పలికి మజియున్‌= ఇంకా? ఇట్లు+అనియెన్‌= ఇలాగన్నాడు. 
తా ; అని ప్రశంసించి ఇంకా ఇలాగన్నాడు. 
ఆ. విహితధర్మమందు విహరింతు నేనియు, నిష్టమైన ద్రవ్య మిత్తునేని 

ధరణిసురుండు మాకు దైవతంబగునేని, విఫప్రనకు శుభంబు వెలయుంగాక! 137 
ప్రతి : విహితధర్మము+అందున్‌= విధించబడిన ధర్మమార్గమందు; విహరింతున్‌+ఏనియున్‌= నడచేవాడినైతే; ఇష్టము+ఐన= 
(ఇతరులకు) కావలసిన; ద్రవ్యమున్‌= ధనాన్ని ఇత్తున్‌+ఏని= ఇచ్చేవాడినైతే; ధరణిసురుండు= భూదేవుడైన బ్రాహ్మణుడు; 
మాకున్‌= మాకు; దైవతంబు+అగును +ఏని= దైవసమానుడయితే; విప్రనకు= బ్రాహ్మణునకు (దుర్వాసునకు) శుభంబు= 
మేలు; వెలయున్‌+కాక= కలుగుగాక. 


360 శ్రీమహాభాగవతము 


తా : నేను విధించబడిన ధర్మమార్గంలో నడిచేవాడనయితే, యాచకులు అర్థించిన ద్రవ్యాన్ని దానం చేసినవాదనయితే, 
బ్రాహ్మణుడు మాకు దైవసమానుడే అయితే ఈ మహర్షికి శుభం కలుగుగాక. 


క. అఖీలగుణాశయుండగు హరి, సుఖియై నా కొలువువలనం జొక్కెడినేనిన్‌ 
నిఖిలాత్మమయుండగుటకు, సుఖమందుంగాక భూమిసురుం డివ్వేళన్‌. 138 

ప్రతి : అఖీల= సమస్తమైన; గుణ +ఆశయుండు +అగు= గుణాలకు నిలయుదైన; హరి= విష్ణువు; సుఖీ+ఐ= సుఖంకలవాడద్రై 
నా కొలువువలనన్‌= నా సేవవలన; చొక్కెడిన్‌+ఏనిన్‌= పరవశుడైతే; నిఖిల= సమస్తమైన; ఆత్మమయుండు+అగుటకు = 
ఆత్మలనిందినవాడు కావడానికి తార్మాణంగా; ఈ+వేళన్‌= ఇప్పుడు; భూమిసురుండు= భూదేవుడు; సుఖము+అందున్‌+కాక = 
సుఖాన్ని పొందుగాక. 

తా :; సర్వగుణాశయుడైన హరినా 'సేవచేత పరవశుదే అయితే, సర్వాత్మల యందుండువాడయితే, ఇప్పుడీ బ్రాహ్మణుడు 
సుఖాన్ని పొందుగాక. 


వ. అని యివ్విధంబునం బొగడు పుడమిటేని వలన మన్నించి, తపసిని దాహంబు నొందింపక, రక్క్మసుల 
గొంగ చక్రంబు తిరిగి చనియె; నంత దుర్వాసుండు శాంతిం బొంది మెల్లని మేలిమి మాటల నా రాజుం దీవించి, 
యిట్లనియె. 139 


ప్రతి : అని= అంటూ, ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; పొగడు= స్తుతించే; పుడమిజీనివలనన్‌= భూమికి ప్రభువైన 
రాజునుండిి తపసిని= మునిని; మన్నించి= క్షమించి; దాహంబున్‌+ఒందింపక= కాల్చ్బక; రక్కసుల గొంగ= రాక్షసుల 
శత్రువైన విష్ణువుయొక్క చక్రంబు= చక్రము; తిరిగి చనియెన్‌= వెనుకకు మరలి వెళ్ళింది; అంతన్‌= పిమ్మట; దుర్వాసుండు= 
దుర్వాసమహర్షి శాంతిన్‌+పొంది= నెమ్మదిని కలిగి; మెల్లని= మృదువైన; మేలిమిమాటలన్‌= మంచి మాటలతో; ఆ 
రాజున్‌+దీవించి= ఆ రాజుని ఆశీర్వదించి; ఇట్లు+అనియెన్‌= ఇలాగన్నాడు. 


తా : ఈ విధంగా రాజు స్తుతించగా మునిని మన్నించి, బాధ పెట్టకుండా విష్ణుచక్రం మరలివెళ్లింది. తరువాత దుర్వాసుడు 
నెమ్మదిగా మెల్లని మంచి మాటలతో ఆ రాజుని ఆశీర్వదించి ఇలా అన్నాడు. 


మ. 'నరనాథోత్తమ! మేలు సేసితి కదా! నా తప్పు మన్నించి శ్రీ 
హరి పాదాబ్దము లింతముట్టంగొలుతే? యాశ్చర్య మౌ నెన్నుచో 
నరుదంద్రే నినుంబోంటి సాధులకుందానై యిచ్చుటల్‌ గాచుటల్‌ 
సొరిదిన్‌ నైజగుణంబులై సరస వచ్చుంగాదె మిత్రాకృతిన్‌. 140 


ప్రతి : నరనాథ+ఉత్తమ= ఓ రాజోత్తమా!; నా తప్పున్‌= నా దోషాన్ని మన్నించి= కాచి; మేలున్‌+చేసితి+కదా! = 
మేలుచేశావు కదా!; శ్రీహరి= విష్ణువుయొక్క పాద+అబ్బముల్‌= పాదపద్మాల్ని ఇంతన్‌= ఇంతగా; ముట్టన్‌+కొలుతువు+ఏ= 
అంటునట్లు సేవించావా?; ఎన్నుచోన్‌= ఊహిస్తే ఆశ్చర్యము+బెన్‌= ఆశ్చర్యం కలుగుతోంది; నినున్‌+బోంటి= నీ లాంటి; 
సాధులకున్‌= సజ్జనులకు; తాను+ఐ= తానే స్వయంగా; ఇచ్చుటల్‌+కాచుటల్‌= ఇవ్వడం, కాపాడ్డం అనేవి; 
అరుదు +అండ్రు+ఎ= అరుదేమీకాదు; సాొరిదిన్‌= క్రమంగా; మిత్ర+ఆకృతిన్‌= మైత్రీపూర్వకంగా; నైజగుణంబులు+ఐ = 
సహజగుణాలై; సరస వచ్చున్‌+కాదు+ఎ= సమీపిస్తాయి కదా! 


నవమస్మంధము 36] 


తా;ఓ రాజోత్తమా! నా తప్పుకాచి మేలుచేశావుకదా! విష్ణువు పాదపద్మాల్ని ఇంతగా 'సేవించావా? ఆశ్చర్యం కలుగుతోంది. 
నీ బోటి సన్నార్గుల విషయంలో అరుదేమికాదు. నీ వంటివారికి, దానం, రక్షణ అనేవి క్రమంగా మైత్రీపూర్వకంగా 


సహజగుణాలై సరసకు వస్తాయి కదా! 
వ. అదియునుం గాక. కేశ] 
ప్రతి : అదియునున్‌+కాక= అదీగాక. 


మ. ఒకమా టెవ్వని పేరు కర్ణములలో నొయ్యారమై సోంకినన్‌ 
సకలాఘంబులు పల్లటిల్లి తొలంగున్‌ సంభ్రాంతితో నట్టి స 
త్సుకరున్‌ మంగళతీర్ధపాదు హరి విష్ణున్‌ దేవదేవేశుం దా 
నకలంకస్థితిం గొల్పు భక్తులకు లే దడ్డంబు రాజాగ్రణీ! 142 


ప్రతి: రాజ+అ(గ్రణీ! = రాజ్రేష్టా!; ఒక్కమాటు +ఎవ్వని పేరు= ఒక్కసారి ఎవ్వని పేరు; కర్ణములలోన్‌= చెవులకు; 
ఒయ్యారము+ఐ= అలవోకగా; సోంకినన్‌= తాకితే) సకల+అఘంబులు= సమస్త పాపాలు; సంభ్రాంతితోన్‌= తొట్రుపాటుతో; 
పల్లటిల్లి తొలంగున్‌= కిందుమీదై పక్కకు తొలగుతాయో; అట్టి= అటువంటి; సత్‌+సుకరున్‌= మంచిని కలుగజేసేవానిని; 
మంగళతీర్థపాదున్‌= మంగళకరమైన తీర్ధం పాదములందుగలవానిని; దేవదేవ+ఈశున్‌= దేవతల ప్రభువును; హరిన్‌= 
హరిని; విష్ణున్‌= విష్ణుని; తాన్‌= తాను; అకలంకస్థితిన్‌ +కొల్చు= మలినంలేని బుద్ధితో సేవించే; భక్తులకున్‌= భక్తులకు; 
అడ్డంబు లేదు= ఆటంకం లేదు. 

తా : ఓ రాజోత్తమా! ఎవ్వని పేరు ఒక్కసారి చెవులకు అలవోకగా సోకితే సమస్తమైన పాపాలు తొట్రుపాటుతో కిందు మీదై 


వైదొలగుతాయో, అటువంటి మంచిని కలుగబేసే, మంగళకరమైన తీర్ధం (గంగ) పాదములందుగల దేవేశుదైన విష్ణుని 
నిష్కళంక బుద్ధితో సేవించే భక్తులకు అడ్డముండదు. 


మత్తకోకిల. 

తప్పు లోంగొని చక్రపావకదాహముం బెడంబాపి తౌ 

నొప్పునొప్పు భవద్దయారస మో నరేశ్వర! ప్రాణముల్‌ 

'సెప్ప మున్మును వోయి క్రమ్మణంజేరె ధన్యుండ నైతి నీ 

కెప్పుడున్‌ శుభ మేను గోరెద నింకంబోయెద భూవరా! 143 
ప్రతి : భూవరా!= ఓ రాజా! తప్పున్‌= దోషాన్ని (నేను చేసిన); లోంగొని= లెక్కపెట్టక; చక్రపావక దాహమున్‌= 
చక్రంయొక్క అగ్నిదహించుటను; పెడన్‌+పాపితివి+బెన్‌= తప్పించావు; భవత్‌+దయారసము= నీయొక్క కరుణారసము; 
ఒప్పున్‌+ఒప్పున్‌= బాగా ఒప్పినది;ి ఓ= నర+ఈశ్వర= ఓ రాజా? చెప్పన్‌= చెప్పాలంటే; ప్రాణముల్‌= ప్రాణాలు; 
మున్‌+మును= ముందు ముందే; పోయి; 'క్రమ్మజన్‌= మళ్లీ; చేటిన్‌= వచ్చాయి; ధన్యుండన్‌+ఐతిన్‌= ధన్యతను పొందాను; 
నీకున్‌+ఎప్పుడున్‌= నీకెప్పుడూ; ఏను= నేను; శుభము= మంగళం; కోరెదన్‌= కోరుతాను; ఇంకన్‌+పోయెదన్‌= ఇంక 
వెళతాను. 


362 శ్రీమహాభాగవతము 


తా : “ఓ రాజా! నేను చేసిన తప్పును పట్టించుకోకుండా, చక్రాగ్ని దహించుటనుండి నన్ను తప్పించావు. నీ కరుణరసం నీకే 
తగును రాజా! చెప్పాలంటే నా ప్రాణాలు పోయి మళ్లీవచ్చాయి. ధన్యుడనయ్యాను. ఎప్పుడూ నీ శ్రేయస్సునే కోరుతాను. 
ఇక వెళతాను”. అన్నాడు మహర్షి 
క. అనిన విని రాజముఖ్యుండు, మునివల్లభు పాదములకు మొక్కి కడున్‌ మ 

న్నన సేసి యిష్టభోజన, మనువుగంబెట్టించెందృప్తండయ్యె నతందున్‌. కశడ 
ప్రతి : అనినన్‌+విని= అని పల్మగా ఆలకించి; రాజముఖ్యుండు = రాజులలో ప్రముఖుడైన అంబరీషుడు; మునివల్లభు= 
మునిశ్రేష్టనియొక్క పాదములకున్‌= పాదాలకు; మొక్కి నమస్కరించి; కడున్‌= మిక్షిలి; మన్నన +చేసి= గౌరవించి; 
ఇష్టభోజనము= ప్రియమైన భోజనాన్ని అనువుగన్‌= తగినట్లు; పెట్టించెన్‌= పెట్టించాడు; అతండున్‌= ఆ మునికూడా; 
తృప్తుండు +అయ్యెన్‌= తృప్తిపొందాడు. 
తా : అని దుర్వాసుడు చెప్పగా విని ఆ రాజముఖ్యుడదైన అంబరీషుడు మునిపాదాలకు ప్రణమిల్లి, గౌరవించి ఇష్టమైన 
భోజనం పెట్టించాడు. ఆ ముని తృప్పి పొందాడు. 


వ. మజియు నమ్మునీంద్రుం డిట్లనియె. 145 
ప్రతి : మజియు= మరల; ఆ+మునీంద్రుండు= ఆ మునీంద్రుడు (దుర్వాస మహర్షి ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 
తా : మరల ఆ దుర్వాసమహర్షి అంబరీషుడితో ఇలా అన్నాడు. 
శా. “కంటిన్‌ నేంటికి నిన్నునీ వచనముల్‌ కర్ణద్వయప్రీతిగా 

వింటి న్నన్నముం గొంటి న్‌ గృహమునన్‌ వేడ్మన్‌ ఫలంబబ్బె న్స 

మంటిన్‌ బోయెద! నీ చరిత్ర మమరుల్‌ మర్ష్యుల్‌ సుఖాసీనులై 

మింటన్‌ మేదిని సన్నుతింపంగల రీమీందన్నరేంద్రాగ్రణీ! 146 
ప్రతి : నరేంద్ర+అ(గ్రణీ! = రాజ(శ్రేష్టుడా!; నిన్నున్‌= నిన్ను నేంటికి= ఈ దినానికి; కంటిన్‌= చూడగలిగాను; 
కర్ణద్వయ ప్రీతి+కాన్‌= రెండు చెవులకు సంతోషకరంగా; నీ వచనముల్‌= నీ మాటలు; వింటిన్‌= విన్నాను; నీ గృహమునన్‌= 
నీ ఇంటిలో; వేద్మన్‌= సంతోషంతో; అన్నమున్‌+కొంటిన్‌= భోజనం చేశాను; ఫలంబు +అబ్బెన్‌= వ్రతంయొక్క ఫలితం 
దక్కింది; నేన్‌+మంటిన్‌= నేను బ్రదికాను; పోయెదన్‌= వెళతాను; నీ చరిత్రము= నీ నడవడిని; ఈ మీందన్‌= ఇక మీదట; 
సుఖ+ఆసీనులు +ఐ= సుఖంగా కూర్చొన్సి మింటన్‌ మేదినిన్‌= ఆకాశంలో, భూమిపైన; అమరుల్‌, మర్ష్యుల్‌= దేవతలు, 
మానవులు; సన్నుతింపన్‌+కలరు= పొగడుతారు. 
తా : ఓ రాజచంద్రా! ఈ రోజు నిన్ను చూచాను. వీనులవిందుగా నీ మాటలు విన్నాను. నీ ఇంట్లో తృప్తిగా భోజనంచేశాను. 


వ్రతఫలితం దక్కింది. నేను బతికాను. నీ నడవడిని ఆకాశంలో దేవతలు, భూమిపై మానవులు ఇకమీదట సుఖంగా 
కూర్చొని పొగడుతూ ఉంటారు. ఇక వెళతాను. 


వ. అని చెప్పి దుర్వాసుం డంబరీషుని దీవించి, కీర్తించి, మింటి తెరువున బ్రహ్మలోకమునకుం జనియె. 
మునీశ్వరుండు తిరిగి చనువేళకు నొక సంవత్సరంబు నిండి, వ్రతంబు పరిపూర్ణంబయిన. 147 


నవమస్మంధము 363 


ప్రతి : అని చెప్పి= అని పలికి; దుర్వాసుండు; అంబరీషుని దీవించి= అంబరీషుని ఆశీర్వదించి; కీర్తించి= పొగడి; మింటి 
తెరువునన్‌= ఆకాశమార్గంలో; బ్రహ్మలోకంబునకున్‌= బ్రహ్మలోకానికి; చనియెన్‌= వెళ్లాడు; ముని+ఈశ్వరుడు= ముని్రేష్టుడు; 
తిరిగి చనువేళకున్‌= తిరిగి వెళ్లిన కాలానికి; ఒక సంవత్సరంబు= ఒక ఏడాది; నిండి= పూర్తిఅయి; వ్రతంబు= ద్వాదశీవ్రతం; 
పరిపూర్ణంబు +అయిన = పూర్తికాగా... 
తా : అని పలికి దుర్వాసుడు అంబరీషుని ఆశీర్వదించి ప్రశంసించి ఆకాశమార్గంలో బ్రహ్మలోకానికి వెళ్లాడు. ఆయన 
వచ్చివెళ్ళినప్పటికి ఒక సంవత్సరం నిండి ద్వాదశీవ్రతం పూర్తి అయింది. 
ఆ. అవనిసురుండు గుడువ నతిపవిత్రంబైన, వంటకంబు భూమివరుండు గుడిచెం 

దపసి నెగులు మాన్సం దానెంతవాందను, హరి కృపామహత్త మనుచుం దలంచి. 148 
ప్రతి : తపసి= ముని; నెగులు మాన్పన్‌= కష్టం పోగొట్టడానికి; తాను+ఎంత వాందను= నేనెంతవాడిని; హరి 
కృపామహత్ష్వంబు +అనుచున్‌= (ఇదంతా) విష్ణువు దయామహిమే అంటూ; తలంచి= భావించి; అవనిసురుండు= భూదేవుడు 
(ముని); కుడువన్‌= తినుటచే; అతిపవిత్రంబు+ఐన = మిక్కిలి పవిత్రమైన; వంటకంబున్‌= భోజనాన్ని; భూమివరుండు = 
రాజు కుడిచెన్‌= తిన్నాడు. 
తా : “మునికి వచ్చిన కష్టం పోగొట్టడానికి నేనెంత వాడిని. అంతా విష్ణువు దయావిశేషమే” అంటూ రాజు ముని 
తినడంచేత పవిత్రమైన అన్నాన్ని తిన్నాడు. 
వ మథఠజియును. 140 
ప్రతి ;: మజియును= ఇంకనూ... 


క. హరింగొల్పుచుండువారికిం, బరమేష్టిపదంబు మొదలు పదభోగంబుల్‌ 
నరకసమములను తలంపున, ధరణీరాజ్యంబుతోడి తగులము మానెన్‌. 150 


ప్రతి : హరిన్‌= విష్ణువును; కొల్చుచున్‌+ఉండువారికిన్‌= సేవిస్తూ ఉండేవారికి; పరమేష్టిపదంబు= 'బ్రహ్మపదవి; మొదలు= 
మొదలుకొని; పదభోగంబుల్‌= అధికార భోగభాగ్యాలన్నీీ నరకసమములు +అను= నరకంతో సమానమైనవనే; తలం 
పునన్‌= ఆలోచనతో; ధరణీరాజ్యంబుతోడి= రాజ్యముతో, భూపాలనతో; తగులము+మానెన్‌= సంబంధం వదలుకున్నాడు. 


తా : హరిసేవకులకు బ్రహ్మపదవి మొదలుకొని అనేక పదవుల వల్ల లభించే భోగభాగ్యాలు నరకప్రాయాలని భావించి 
అంబరీషుడు రాజ్యంతో తనకుగల సంబంధాన్న వదలుకున్నాడు. 


వ. ఇట్లు విరక్తుం దై 151 
ప్రతి : ఇట్లు= ఈవిధంగా; విరక్తుండు+ఐ= విరక్తి కలిగినవాడై... 
తా : ఈ విధంగా విరక్తి కలిగినవాడై 


ఆ. తనకు సదృశులైన తనయుల రావించి, ధరణిభరము వారిం దాల్చ్బం బంచి 
కాననంబు సొచ్చెం గామాది విజయుండై, నరవిభుండు హరిసనాథుం డగుచు. 152 


364 శ్రీమహాభాగవతము 


ప్రతి : నరవిభుండు= మానవులకు ప్రభువెనరాజు; హరిసనాథుందు+అగుచు = విష్ణువే తనకు ప్రభువుకాగా; కామ+ఆది= 
(అరిషడ్వర్గాలను) కామం మొదలైన వాటిని; విజయుండు+ఐ= జయించినవాదై; తనకున్‌+సదృశులు+ఐన = తనకు 
సమానులైన; తనయులన్‌+రావించి= కొడుకులను పిలిపించి; ధరణిభరము= రాజ్యభారము; వారిన్‌ +తాల్చన్‌+పంచి= 
వారు మోయునట్లు పంపకంచేసి; కాననంబున్‌ +చొచ్చెన్‌= అడవికి వెళ్లాడు. 


తా : మానవులకు ప్రభువైన రాజు తనకు విష్ణువే ప్రభువుకాగా కామక్రోధాదులను జయించినవాడై తనతో సమానులైన 
కొడుకులను పిలిచి రాజ్యభారాన్ని వారికి అప్పగించి అడవికి వెళ్లాడు. 


క. ఈ యంబరీషచరితము, తీయంబున విన్నం జదువ ధీసంపన్నుం 

దై యుండును భోగపరుం, దై యుండును నరుండు పుణ్యుండదై యుండు నృపా! 1538 
ప్రతి : నృపా!= ఓ రాజా (పరీక్షిత్తు); ఈ+అంబరీషచరితము= ఈ అంబరీషుని చరిత్రను; తీయంబున= ఆసక్తితో; 
విన్నన్‌= విన్ననూ; చదువన్‌= చదివిననూ; నరుండు= మానవుడు; ధీ సంపన్నుండు+ఐ+ఉండును = బుద్ధిమంతుడై ఉంటాడు; 
భోగపరుండు +ఐ+ఉండును= భోగపరుడై ఉంటాడు; పుణ్యుండు+ఐ+ఉండున్‌= పుణ్యాత్ముడై ఉంటాడు. 
తా: ఈ అంబరీషుని చరిత్ర విన్నా చదివినా మానవుడు బుద్ధిమంతుడవుతాడు. భోగపరుడవుతాడు. పుణ్యాత్ముదవుతాడు. 
విశే ; ఇది అంబరీషుని కథకు ఫలుతి. 


వ. విను మయ్యంబరీషునకు విరూపుండును, గేతుమంతుందడును, శంభుండు నను వారు మువ్వురు 
కొడుకు; లందుం గేతుమంతుందడును, శంభుండును హరింగూర్చి తపంబు సేయువారై, వనంబునకుం 
జనిరి. విరూపునికిం బృషదశ్వుండును, బృషదశ్వునకు రథీతరుండును గలిగి; రమ్మహాత్మునికి సంతతి 
లేకున్న నంగిరసుండను మునీంద్రుం దడతని భార్యయందు బ్రహృతేజోనిధులైన కొడుకులం గలిగించె; 
వారలు రథీతరగోత్రులు, నాంగిరసులను బ్రాహ్మణులునై, యితరులందు ముఖ్యులయి ప్రవర్తిల్లి రని చెప్పి 
శుకుం డిట్లనియె. 154 


ప్రతి : వినుము= విను; ఆ+అంబరీషునకు= ఆ అంబరీషునికి; విరూపుండును+కేతుమంతుడును= విరూపుడు, కేతుమంతుడు; 
శంభుండును+అనువారు= శంభుడు అనేవారు; మువ్వురు కొడుకులు = ముగ్గురు కుమారులు; అందున్‌= అందులో 
(ఆ మువ్వరిలో); కేతుమంతుండును, శంభుండును= కేతుమంతుడు, శంభుడు; హరిన్‌+కూర్చి= విష్ణువు నుద్దేశించి; 
తపంబు+చేయువారై= తపస్సుచేయడం కోసం; వనంబునకున్‌+చనిరి= అరణ్యానికి వెళ్లారు; విరూపునికిన్‌= విరూపుదనేవానికి; 
పృషదశ్వుండును= పృషదశ్వుడు; పృషదశ్వునకు = పృషదశ్వునికి; రథీతరుండునున్‌ +కలిగిరి= రథీతరుడూ-పుట్టారు; 
ఆ+మహా+ఆత్మునికిన్‌= ఆ మహానుభావునికి; సంతతి లేకున్నన్‌= సంతానం లేకపోతే; అంగిరసుండు +అను = అంగిరసుడనే; 
ముని+ఇంద్రుడు= మునీశ్వరుడు; అతని భార్య+అందున్‌= అతని భార్యకు (రథీతరుని భార్య); బ్రహ్మతేజోనిధులు+ఐన = 
బ్రహ్మతేజస్సును కలిగిన; కొడుకులన్‌+కలిగించెన్‌= కుమారులను అనుగ్రహించాడు; వారలు = వారు; రథీతరగోత్రులున్‌= 
రథీతర గోత్రులు; ఆంగిరసులు+అను= ఆంగీరసులనే; బ్రాహ్మణులును+ఐ= బ్రాహ్మణులుగా; ఇతరులు +అందు= 
మిగిలినవారిలో; ముఖ్యులు +అయి= ప్రసిద్ధులై; ప్రవర్తిల్లిరి +అనిచెప్పి= జీవించిరని చెప్పి; శుకుండు +ఇట్లు+అనియెన్‌= 
శుకయోగి ఇట్లన్నాడు. 


నవమస్మంధము 365 


తా : ఆ అంబరీషునికి విరూపుడు, కేతుమంతుడు, శంభుడు అని ముగ్గురు కొడుకులు. వారిలో కేతుమంతుడు, శంభుడు 
విష్ణువును గూర్చి తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళారు. విరూపునికి పృషదశ్వుడు, అతనికి రథీతరుడు పుట్టారు. ఆ 
మహాత్మునకు సంతానం లేకపోవడం చేత అంగిరసుడనే ముని అతని భార్యకు బ్రహ్మతేజోవంతులైన కొడుకులను ప్రసాదించాడు. 
వాళ్ళు రథీతరగోత్రులుగాను, ఆంగిరసులనే 'బ్రాహ్మణులుగాను ప్రఖ్యాతి పొందారు, అని చెప్పి శుక మహర్షి ఇట్లా 
అన్నాడు. 

ఇ ఇక్ష్వాకు వంశానుక్రమము "ఫి 


క. జఒకనాండు మనువు దుమ్మిన, వికలుండు గా కతని ఘ్రూణవివరము వెంటం 
బ్రకటయశుందిక్షాకుం, దకలంకుండు పుట్టె రవికులాధీశుందై. 155 

ప్రతి : ఒకనాందు= ఒక రోజున; మనువు= వైవస్వత మనువు; తుమ్మినన్‌= తుమ్మగా; అతని= అతనియొక్క ఘ్రాణవివరము 
వెంటన్‌ = ముక్కురంధ్రంనుండి; ప్రకటయశుండు = గొప్పకీర్తికలిగినవాడు; అకలంకుందు = పుణ్యాత్ముడు; ఇక్ష్వాకుండు = 
ఇక్ష్వాకుడు; రవికుల+అధీశుండు +ఐ = సూర్యవంశపురాజై; వికలుండు+కాక = వైకల్యం లేకుండా; పుట్టెన్‌= జన్మించాడు. 
తా : ఒకరోజు వైవస్వత మనువు తుమ్మగా అతని ముక్కురంధ్రం నుండి గొప్పకీర్తి కలిగిన పుణ్యాత్ముడు ఇక్ష్వాకుడు వైకల్యం 
లేకుండా పుట్టి సూర్యవంశానికి రాజయ్యాడు. 

విశే ; మనువుకు పదిమంది సంతానం. ఇక్ష్వాకుడు తొమ్మదవవాదు. ఇంతవరకు ఎనిమిదిమంది వృత్తాంతాలు చెప్పబడ్డాయి. 


స్స్‌ ఇక్ష్వాకునకుంబుత్రు లెలమింబుట్టిరి నూర్వు రమర వికుక్షియు నిమియు దండ 
కుండు నాతని పెద్దకొడుకులు మువ్వురా ర్యావర్తమందు హిమాచలంబు 
వింధ్యాద్రిమధ్య ముర్వీమండలము కొంత యేలిరి యిరువదియేవు రొక్క 
పొందున నా తూర్పు భూమి పాలించిరి యందజు పడమటి కధిపులైరి 


తే. యున్న నలువది యేద్దురు నుత్తరోర్వి, దక్షిణోర్వియుంగాచిరి తండ్రి యంత 
నష్టకాడ్రాద్ధ మొనరింతు ననుచు నగ, సుతు వికుక్షి నిరీక్షించి శుద్ధమైన, 
మాంసఖండంబుం దెమ్మనె మహితయశుండు. 156 


ప్రతి : ఇక్షాకునకున్‌= ఇక్ష్వాకునికి; నూర్వురు= నూరుమంది; పుత్రులు = కొడుకులు; ఎలమిన్‌+పుట్టిరి= ఆనందకరంగా 
పుట్టారు; అమరన్‌= వరుసగ్గా; వికుక్షియు = వికుక్షి అనేవాడు; నిమియు= నిమి అనేవాడు; దందకుందున్‌= దుదకుదనేవాడు; 
ఆతని పెద్దకొడుకులు; మువ్వురు= వారిలో ముగ్గురు; ఆర్యావర్తము +అందున్‌= ఆర్యావర్తదేశంలో; హిమ+అచలంబు= 
హిమాలయానికి; వింధ్య+అద్రి= వింధ్య పర్వతానికి మధ్యన్‌= మధ్యనున్న; ఉర్వీమండలమున్‌= భూభాగాన్ని కొంత+ఏలిరి= 
కొంత పరిపాలించారు; ఇరువది+ఏవురు= ఇరవై ఐదుమంది; ఒక్కపొందునన్‌= కలిసిమెలిసి; ఆ తూర్పుభూమిన్‌= ఆ 
తూర్పుభాగాన్న్వి పాలించిరి= పాలించారు; అందజు= అంతమంది (ఇరవైఐదు) పడమటికిన్‌ +అధిపులు +ఐరి= పడమటి 
ప్రాంతానికి రాజులైర్సి ఉన్న= మిగిలిన నలువది+ఏద్దురున్‌= నలబై ఏడుమంది; ఉత్తర+ఉర్విన్‌= ఉత్తరంవైపు భూముల్ని; 
దక్రిణ+ఉర్వియున్‌= దక్షిణంవైపు భూములను; కాచిరి= రక్షించారు మహితయశుండు= గొప్పకీర్తిమంతుడు; తంద్రి= 


366 శ్రీమహాభాగవతము 


తండ్రి (అక్ష్వాకుడు); అంతన్‌= అప్పుడు; అష్టకాశ్రాద్ధమున్‌+ఒనరింతున్‌+అనుచున్‌= అష్టకాశ్రాద్ధం చేస్తానంటూ; అగ్రసుతున్‌= 
'పెద్దకొడుకైన; వికుక్షిన్‌= వికుక్షిని; నిరీక్షించి= చూచి; శుద్ధము+ఐన= పరిశుద్ధమైన; మాంస ఖండంబున్‌= మాంసపు 
ముక్కను; తెమ్ము+అనెన్‌= తెమ్మన్నాడు. 
తా : అక్ష్వాకుడికి నూరుమంది కొడుకులు పుట్టారు. వారిలో వికుక్షి నిమి, దండకుడు అనేవారు వరుసగా పెద్దకొడుకులు. 
వీరు ఆర్యావర్తంలోని హిమాలయానికి, వింధ్యకు మధ్యనున్న కొంతభూమిని పాలించారు. తరువాతి ఇరవై ఐదుమంది 
తూర్పుభాగాన్ని పాలించారు. మరో ఇరవైఐదుమంది పడమటి భాగాన్ని పాలించారు. ఇంక మిగిలిన నలబైవడుమంది 
ఉత్తరదక్షిణభూములకు రాజులయ్యారు. అప్పుడు ఇక్ష్వాకుడు అష్టకా(శ్రాద్ధం చేయాలనుకొని పెద్దకొడుకు, కీర్తిమంతుడు 
అయిన వికుక్రైనిచూచి పరిశుద్ధమైన మాంసఖండాన్ని తెమ్మన్నాడు. 
మ. అగుంగా కంచు వికుక్షి వేంట సని ఘోరారణ్యభూమిం దగన్‌ 

మృగసంఘంబులం జంపి బిట్టలసి తా, మే నొల్లంబో నాంకటన్‌ 

సగమై యొక్క శశంబుం బట్టి తిని శేషంబైన మాంసంబు శీ 

ఘ్రగతిం దండ్రికిందెచ్చి యిచ్చి నకలంకస్స్ఫూర్తి వర్తిల్లంగాన్‌. 157 
ప్రతి : అగున్‌ +కాక +అంచున్‌= అట్లే అగునని వికుక్షి వేంటట+చని= వేటకు వెళ్ళి; ఘోర +అరణ్యభూమిన్‌= భయంకరమైన 
అటవీప్రాంతంలో; తగన్‌= తగినట్లు; మృగసంఘంబులన్‌+చంపి= జంతువులను చంపి; బీట్టు+అలసి= ఎక్కువగా 
అలసిపోయి; తాన్‌= తాను; మేను +ఒల్లన్‌+పోన్‌= శరీరం సహకరించక పోవంటచెత; ఆంకటన్‌ సగము+ఐ= ఆకలితో 
సగమైపోయి; ఒక్కశశంబున్‌+పట్టి తిని= ఒక కుందేలును పట్టుకొని తిని; శేషంబు+ఐన= మిగిలిన; మాంసంబున్‌= 
మాంసాన్ని శీఘ్రగతిన్‌= తొందరగా; తండ్రికిన్‌= తండ్రికి; అకలంక స్పూర్తి= తప్పులేదనుకొని; వర్తిల్లన్‌+కాన్‌= కన్పించేటట్టు; 
తెచ్చి+ఇచ్చెన్‌= తెచ్చి ఇచ్చాడు. 
తా : తండ్రి ఆనతిని విని వికుక్షి అబట్లేనని దట్టమైన అడవులకు వేటకువెళ్లాడు. అక్కడ జంతువుల్ని వేటాడిచంపాడు. శరీరం 


బాగా అలసిపోయింది. తట్టుకోలేని ఆకలిబాధతో సగమై, ఒక కుందేలును పట్టుకొని తిన్నాడు. తినగా మిగిలిన మాంసఖండాన్ని 
దోషంలేదనే భావంతో వెంటనే తండ్రికి తెచ్చిఇచ్చాడు. 


తరలము. 

కులగురుండు వసిష్టుం డంత వికుక్షి కుందెలు దింట లో 

పల నెజింగి 'యనర్హ మెంగిలి పైతృకం బొనరింపంగా 

వలదు వీండు దురాత్మకుం” డన వానితండ్రియు వానిం జెం 

తలను జేరంగనీక దేశము దాంటి పో నడిచెన్‌ వడిన్‌. 158 
ప్రతి : అంతన్‌= అప్పుడు; కులగురుండు= కులగురువైన; వసిష్ణుండు= వసిష్ట మహర్షి వికుక్షి= వికుక్షి కుందెలున్‌+తింటన్‌= 
కుందేలును తినడం; లోపలన్‌+ఎటింగి= మనసులో తెలుసుకొని; ఎంగిలి= ఎంగిలి మాంసం; పైతృకంబు +ఒనరింపన్‌+కాన్‌= 
పితృకర్మలు చేయుటకు; అనర్హము= తగిందికాదు; వలదు= పనికిరాదు; వీండు= వీడు; (వికుక్షి; దుర్‌+అత్మకుండు= చెడ్డ 
బుద్ధికలవాడు; అనన్‌= అనిపలుకగా; వానితండ్రియున్‌= అతని తండ్రియైన ఇక్ష్వాకుడు; వానిన్‌+చెంతలను = వానిని 


నవమస్మంధము 367 


దగ్గరకు; చేరంగనీక= రానీకుండా; వడిన్‌= వెంటనే; దేశము +దాంటిపోన్‌ +అడిచెన్‌= దేశమునుండి వెడలగొట్టాడు. 
(బహిష్కరించాడు. 

తా :; అపుడు కులగురుడు వసిష్టుడు వికుక్షి కుందేలుమాంసం తినడం మనస్సులో (గ్రహించాడు. “ఇది ఎంగిలిపడిన 
మాంసం. పితృకర్మలకు పనికిరాదు. వీడు దుర్చుద్ది కలవాడు” అని అన్నాడు. ఇక్ష్వాకుడు వికుక్షిని రాజ్యంనుండి బయటకు 
వెదలగొట్లాడు. 


ఆఅ. కొడుకు వెడలంగొట్టి గుణవంతుం డిక్షాకుం, డా వసిష్టుం దేమి యాన తిచ్చె 
నదియుంజేసి యోగియై వనంబునం గళే, బరము విడిచి ముక్తిపదము నొందె. 159 


ప్రతి : గుణవంతుండు +ఇక్ష్వాకుందు= గుణవంతుడైన ఇక్ష్వాకుడు; కొడుకున్‌+వెడలన్‌+కొట్టి= కొడుకును వెళ్ళగొట్టి; 
ఆ వసిష్ణుందు= ఆ వసిష్టమహర్షి ఏమి +ఆనతి+ఇచ్చెన్‌= ఏమని ఆజ్ఞాపించాదో; అదియున్‌+చేసి= దానివల్ల; యోగి+ఐ= 
మునియ్రై; వనంబునన్‌= అరణ్యమందు; కళేబరమున్‌= దేహాన్ని విడిచి= వదలి; ముక్తిపదమున్‌+ఒందెన్‌= మోక్షపదవిని 
పొందాడు. 


తా ; గుణవంతుదైన ఇక్ష్వాకుడు కొడుకును వెళ్ళగొట్టి, ఆ వసిష్టమహర్షి చెప్పింది ఆచరించి యోగియై, అరణ్యాలకు వెళ్ళి 
శరీరాన్ని వదలి మోక్షాన్ని పొందాడు. 


చ. జనకుండు ముక్తిం బొంద నయశాలి వికుక్షి శశాదు డంచు భూ 

జనులు నుతింప నీ ధరణిచక్ర మశేషము నేలి యాగముల్‌ 

గొనకొని చేసెం బ్రీతి హరిం గూర్చి పురంజయుం బుత్తుం గాంచెం బే 

ర్కొనె “నమరేంద్రవాహుండు గకుత్‌స్టుండు” నంచును వాని లోకముల్‌. 160 
ప్రతి :; జనకుండు= తండ్రి; ముక్తిన్‌+పొందన్‌= మోక్షము పొందగా; నయశాలి వికుక్షి= నీతిమంతుడైన వికుక్షి భూజనులు= 
ప్రజలు; శశాదుండు +అంచున్‌= శశాదుడని; నుతింపన్‌= పొగడుచుండగా; ఈ ధరణీచక్రమున్‌= ఈ భూమండలాన్ని 
అశేషమున్‌= కొదువలేకుండా; ఏలి= పరిపాలించి; హరిన్‌+కూర్చి= విష్ణువును గూర్చి; ప్రీతిన్‌= ఇష్టంతో; యాగముల్‌= 
యాగాలను; కొనకొని చేసెన్‌= ప్రయత్నంతో చేశాడు; పురంజయున్‌= పురంజయుదనే; పుత్రున్‌+కాంచెన్‌= కొడుకును 
పొందాడు; వానిన్‌= అతణ్జి గూర్చి (కొడుకుని గూర్చి); లోకముల్‌= లోకాలు; అమర+ఇంద్రవాహుందడు = దేవేంద్రుణ్లి 
వాహనంగా కలవాదై; కకుత్‌స్టుండు +అంచును= కకుత్‌స్టుడు అంటూ; పేరు+కొనెన్‌ = పేర్కొన్నాయి. 
తా :; తండ్రి మోక్షం పొందగా నీతిశాలి వికుక్షి తనను ప్రజలు శశాదుడని పొగడుతుండగా ఈ భూమిని పరిపాలించి 
విష్ణువును గూర్చి ప్రయత్నపూర్వకంగా యాగాలు చేశాడు. పురంజయుడనే కొడుకును కన్నాడు. అతనిని గూర్చి లోకాలు 
కకుత్‌స్టుడని, అమరేంద్రవాహనుదని పేర్కొన్నాయి. 
విశే : పూర్వపద్యంలో వికుక్షి చేసిన దోషం చెప్పబడింది. కాని వాణ్ణి ప్రజలు కీర్తించారు. అనేకయాగాలు చేశాడు. అంటే 
ప్రజామోదం పొందాదన్నమాట. దోషం చేసినా దాన్ని సర్దుకున్నాడు. శశాదుడు అనగా కుందేలును తిన్నవాదని అర్థం. 


స్ప కృతయుగాంతంబున దితిసుతామరులకు రణ మయ్యె; నందు నా రాక్షసులకు 
నమరవల్లభుం డోడి హరితోడం జెప్పిన జలజనేత్రుండు పురంజయునియందు 


368 శ్రీమహాభాగవతము 


వచ్చి నే నుందెద వాసవ! వృషభంబవై మోవు మని పల్మ్క్మ నమరవిభుండు 
గోరాజమూర్తిం గకుత్పదేశంబున నా పురంజయు మోచె నంత నతండు 


తే. విష్ణుతేజంబు దనయందు విస్తరిల్ల , దివ్యచాపంబు చేంబట్టి దీర్హనిశిత 
బాణములం బూని వేల్పులు ప్రస్తుతింప, నంత కాలాగ్నిచాడ్పున ననికి నడచె. 161 


ప్రతి : కృతయుగ+అంతంబునన్‌= కృతయుగం చివర; దితిసుత+అమరులకున్‌= దితి సంతానమైన రాక్షసులకు, దేవతలకు; 
రణము+అయ్యెన్‌ = యుధ్ధం జరిగింది; అందున్‌= ఆ యుధ్ధంలో; ఆ రాక్షసులకున్‌= ఆ రాక్షసులకు; 
అమరవల్లభుండు +ఓడి= దేవేంద్రుడు ఓడిపోయి; హరితోడన్‌+చెప్పినన్‌= విష్ణువుతో చెప్పగా; జలజనేత్రుందు= పద్మనేత్రుదైన 
విష్ణువు; వాసవ!= ఓ ఇంద్రా!) పురంజయుని +అందున్‌= పురంజయునిలో; నేన్‌+వచ్చి= నేను వచ్చి; ఉండెదన్‌= ఉంటాను; 
వృషభంబవు+ఐ= ఎద్దువై; మోవుము +అనిపల్మన్‌= మోయుమని అని చెప్పగా? అమర విభుండు= దేవతాప్రభువైన 
ఇంద్రుడు; గోరాజమూర్తిన్‌= ఎద్దురూపంలో; కకుత్‌+ప్రదేశంబునన్‌= మూపుపై; ఆ వురంజయున్‌ +మోచెన్‌ = 
ఆ పురంజయుణ్ణి మోశాడు; అంతన్‌+అతందడు= అపుడతడు; విష్ణుతేజంబు= విష్ణువుయొక్క తేజస్సు; తన +అందున్‌= 
తనలో; విస్తరిల్లన్‌= వ్యాపించగ్యా దివ్యచాపంబున్‌= ప్రకాశవంతమైన ధనుస్సును; చేన్‌+పట్టి= చేతిలో పట్టుకొని; 
దీర్ణనిశితబాణములన్‌= పొడవైన వాడియైన బాణాలను; పూని= ధరించి; వేల్పులు= దేవతలు; ప్రస్తుతింపన్‌= పొగడగా; 
అంతకాల+అగ్ని+చాడ్పునన్‌= ప్రళయకాలాగ్నివలె; అనికిన్‌= యుద్దానికి; నడచెన్‌= బయలుదేరాడు. 


తా : కృతయుగం చివర్లో రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిన దేవేంద్రుడు విష్ణువుతో 
మొరపెట్టుకొన్నాడు. అప్పుడు విష్ణువు ఇంద్రా! పురంజయునిలో నేను ఆవేశిస్తాను. నువ్వు ఎద్దువై అతణ్సి మోయుమన్నాడు. 
ఇంద్రుడు ఎద్దుగా మారి తనమూపుపై పురంజయుణ్ణి మోశాడు. విష్ణుతేజస్సు తనలో వ్యాపించగా పురంజయుడు 
ధనుర్చాణాలను ధరించి ప్రళభయకాలాగ్నివలె యుద్దానికి బయలుదేరాడు. 


చ. నడచి శరావళిన్‌ దనుజనాథులమేనులు చించి కంఠముల్‌ 
దొడిందొడిం ద్రుంచి కాలుపురిత్రోవకుం గొందజం బుచ్చి కొందజన్‌ 
వడి నురగాలయంబున నివాసము సేయంగం దోలియంత నూ 
రడక నిశాచరేంద్రులపురంబులు గూల్చె పురంజయాఖ్యతన్‌. 162 


ప్రతి : నడచి= బయలుదేరి; శర+ఆవలిన్‌= బాణసమూహంతో; దనుజనాథుల = రాక్షసప్రభువుల; మేనులు చించి= 
శరీరాలను ఖండించి; కంఠముల్‌= కంఠాలను; తొడిన్‌ +తొడిన్‌= ముక్కలు ముక్కలుగా; కత్రుంచి= విరిచి; కాలుపురిత్రోవకున్‌= 
యమనగరందారికి; కొందఅన్‌+పుచ్చి= కొందరిని పంపి; కొందజన్‌= మరికొందరిని; వడిన్‌ = వేగంగా; 
ఉరగ+ఆలయంబునన్‌= నాగలోకంలో; నివాసము+చేయన్‌ +కన్‌= నివసించునట్లుగా; తోలి= తరిమి; అంతన్‌+ఊరడక = 
అంతటితో ఊరుకోక; పురంజయ +ఆఖ్యతన్‌ = పురంజయుడదనే పేరుచేత; నిశాచర +ఇంద్రుల= రాక్షసరాజుల; 
పురంబులు +కూల్చిన్‌= నగరాలను కూల్చాడు. 


తా : ఆ విధంగా బయలుదేరి రాక్షసవీరుల శరీరాలను ఖండించి, కుత్తుకలను ముక్కలుగా ఖండించి, కొందరిని యముని 
నగరానికి పంపి, మరికొందరిని నాగలోకానికి తరిమాడు. అంతటితో ఊరుకోక పురంజయుడదనే పేరు సార్ధకం అయ్యేటట్లు 
ఆ రాక్షసులనగరాలనుకూడా కూల్చాడు. 


నవమస్మంధము 369 


వ. ఇ వ్విదంబున శశాదపుత్తుందు రాక్షులపురంబులు జయించిన కతనం బురంజయుండును, వృషభరూపుందైన 
యింద్రుండు వాహనం బగుటంజేసి యింద్రవాహనుండును, నతనిమూపురం బెక్కి రణంబు సేసిన కారణంబునం 
గకుత్‌స్టుండును నన నీ మూండు నామంబులం బ్రసిద్ధి కెక్కి దైెళ్యుల ధనంబులు నింద్రుని కిచ్చె, నపష్పురంజయునిపుత్రుం 
దనేనసుండు, అతనిపుత్ర్తుండు పృథుండు, పృథునికొడుకు విశ్వగంధుండు, విశ్చగంధునకు నందనుండు చంద్రుందు. 
చంద్రసుతుండు యువనాశ్వుండు, యువనాశ్వ తనూభవుండు శవస్తుండు. అతండు శావస్తి నామనగరంబు 
నిర్మించె. శవస్తతనయుండు బృహదశ్వుందడు; బృహదశ్వతనూజుండు గువలయాశ్వుం; డానరేంద్రచంద్రుండు. 163 


ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ విధంగా శశాదపుత్రుండు = శశాదుని కొడుకు; రాక్షసుల పురంబులు= రాక్షసుల నగరాల్ని 
జయించిన కతనన్‌= జయించి నందువల్ల; పురంజయుందు +అని= పురంజయుదని; వృషభరూపుండు+ఐన = ఆబోతు 
రూపం కలిగిన; ఇంద్రుండు= ఇంద్రుడు; వాహనంబు +అగుటన్‌+చేసి= వాహనం కావడంచేత; ఇంద్రవాహనుందునున్‌= 
ఇంద్రవాహనుదని; అతని మూపురంబు+ఎక్కిై- అతనిమూపురాన్ని ఎక్కి రణంబు+చేసిన కారణంబునన్‌= యుద్ధం 
చేయడంచేత; కకుత్‌స్టుండునున్‌+అనన్‌= కకుత్‌స్థుడనే; ఈ మూండునామంబులన్‌= ఈ మూడు పేర్లతో; ప్రసిద్ధికిన్‌+ఎక్కి= 
ప్రశస్తిని పొంది; దైత్యులధనంబులున్‌= రాక్షసుల సంపదను; ఇంద్రునికిన్‌ +ఇచ్చెను= దేవేంద్రునికిచ్చాడు; ఆ+పురంజయుని 
పుత్రుండు= ఆ పురంజయుని కొడుకు; అనేనసుండు= అనేనసుడనేవాడు; అతని పుత్రుందు= అతనికొడుకు; పృథుండు= 
పృథుడు; పృథునికొడుకు = పృథునికుమారుడు; విశ్చ్వగంధుండు= విశ్వగంధుడు; విశ్వగంధునకున్‌= విశ్చగంధునికి నందనుడు= 
కొడుకు; చంద్రుండు= చంద్రుడు; చంద్రసుతుండు= చంద్రునికొడుకు; యువనాశ్వుండు= యువనాశ్వుడు ; 
యువనాశ్వతనూభవుండు= యువనాశ్వునికొడుకు; శవస్తుడు= శవస్తుడు; అతడు= అతను (శవస్తుడు); శావస్తినామ= 
శావస్తి అనుపేరుగల; నగరంబున్‌+నిర్మించెన్‌= నగరాన్ని నిర్మించాడు; శవస్త తనయుండు = శవస్తునికొడుకు; బృహదశ్వుందు= 
బృహదశ్వుడు; బృహద శ్వతనూజుండున్‌ = బృహదశ్వునికొడుకు; కువలయాశ్వుండు= కువలయాశ్వుడు; ఆ 
నర+ఇంద్రచంద్రుడు= ఆ రాజగ్రేష్టుడు... 


తా ; ఈ విధంగా శశాదుని కొడుకు రాక్షసులపురాలను జయించిన కారణంచేత పురంజయుదని, ఎద్దురూపంలో ఉన్న 
దేవేంద్రుడు వాహనం కావటంచేత ఇంద్రవాహనుదని, అతని మూపురంమీద ఎక్కి యుద్ధంచేయటంచేత కకుత్‌స్టుడని 
మూడుపేర్లతో ప్రఖ్యాతి పొంది, రాక్షసుల ధనాలను ఇంద్రుని కిచ్చాడు. అతని కుమారుడు అనేనసుడు. అతనికొడుకు 
పృథుడు. అతనికొడుకు విశ్వగంధుడు. విశ్వగంధునికొడుకు చంద్రుడు. చంద్రునికొడుకు యువనాశ్వుడు. అతని కొడుకు 
'శ్రవస్తుండు. ఈతడే శావప్తి అనే పేరుగల నగరాన్ని నిర్మించాడు. శవస్తికొడుకు బృహదశ్చుడు. ఇతనికొాడుకు కువలయాశ్వుదు. 
ఆ రాజ(్రేష్టుడు 

క. లావు మెజసి యిరువదియొక, వేవురు నందనులుం దాను వీరుం దతండు భూ 

దేవుం డుదంకుండు పనుప దు, రావహుందై చంపె దుంధు నమరాబంధున్‌. 164 


ప్రతి : వీరుండు+అతండు= వీరుడైన ఆతడు (కువలయాశ్వుడు) లావుమెజసి= శక్తి ప్రస్ఫుటమయ్యేటట్టు ఇరువది+ఒకవేవురు= 
ఇరవైఒక్క వేలమంది; నందనులున్‌+తాను = కొడుకులు, తాను; భూదేవుండు +ఉదంకుందడు = (బ్రాహ్మణుడైన ఉదంకుడు; 
పనుపన్‌= పంపగా? దురావహుండు +ఐ= తిరుగులేనివాదై; అమర+అబంధున్‌= దేవతల శత్రువైన; దుంధున్‌= దుంధుడనే 
వాణ్ణి; చంపెన్‌= చంపాడు. 


3/0 శ్రీమహాభాగవతము 


తా : వీరుడైన కువలయాశ్వుడు బలిష్టుడై తన ఇరవైఒక్కవేలమందికొడుకులతో ఉదంకుని ఆనతిమేరకు వెళ్ళి, దేవతల 
శత్రువైన దుంధుడనేవాణ్ణి చంపాడు. 


వ. అది కారణంబుగా దుంధుమారుం దన నెగదె. నయ్యసురుముఖానలంబునం గువలయాశ్వు కుమారు 
లఅందజు భస్మంబై; రందు దృథాశ్వుండును, గపిలాశ్వుందడును, భద్రాశ్వుండును ననువారలు ముగ్గురు 
సిక్కి రందు దృధాశ్వునకు హర్యశ్వుండును, హర్యశ్వునకు నికుంభుండును, నికుంభునకు బర్జిణాశ్వుండును, 
బర్జిణాశ్వునకుం గృతాశ్వుండును, గృతాశ్వునకు సేనజిత్తును, సేనజిత్తునకు యువనాశ్వుండును జనియించి; 
ర య్యువనాశ్వుండు గొడుకులు లేక నూర్వురుభార్యలుం దానును నివ్వెజపడియుండ, నా రాజునకు 
మునులు కృపసేసి, ఇంద్రునిం గూర్చి సంతతికొణకై యైంద్రయాగంబు సేయించి రందు. 165 


ప్రతి : అది కారణంబు+కాన్‌= ఆ కారణంచేత; దుంధుమారుండు +అనన్‌+నెగదెన్‌= దుంధుమారుడని ప్రసిద్ధిచెందాడు; 
ఆ+అసురు= ఆ రాక్షసునియొక్క ముఖ+అనలంబునన్‌= నోటినుండి వచ్చిన అగ్నిచేత; కువలయాశ్వుకుమారులు +అందజున్‌ా 
కువలయాశ్వుని కొడుకులందరూ; భస్మంబు+ఐరి= బూడిద అయ్యారు; అందున్‌= వారిలో; ధృడాశ్వుండును= దృఢాశ్వుడు; 
కపిలాశ్వుండును = కపిలాశ్వుడు; భద్రాశ్వుందును= భద్రాశ్వుడు; అనువారలు= అనబడేవారు; ముగ్గురు+చిక్కిరి= ముగ్గురు 
తప్పించుకొన్నారు; అందున్‌= ఆ మువ్వరిలో; దృధాశ్వునకున్‌= దృఢాశ్వునిక్సి హర్యశ్వుండును= హర్యశ్చుడును; హర్యశ్వునకున్‌= 
హర్యశ్వునికి; నికుంభుండును = నికుంభుడును; నికుంభునకున్‌= నికుంభునికి; బర్జిణాశ్వుండును= బర్దిణాశ్వుడును; 
బర్జిణాశ్వునకున్‌= బర్దిణాశ్వునికి కృతాశ్వుండదునున్‌= కృతాశ్వుడును; 'సేనజిత్తును= సేనజిత్తునకు; సేనజిత్తునకున్‌= సేనజిత్తునికి; 
యువనాశ్వుండును= యువనాశ్వుడును; జనియించిరి= జన్మించారు; ఆ+యువనాశ్వుండున్‌= ఆ యువనాశ్వుడు; కొడుకులు 
లేక= కుమారులు లేక; నూర్వురు భార్యలున్‌+తానును= నూర్వురు భార్యలు, తానును; నివ్వెజ పడియుండన్‌= భయపడుతుండగా; 
ఆ రాజునకున్‌= ఆ రాజుకు; మునులు కృప+చేసి= మునులు దయతో; ఇంటద్రునిన్‌+కూర్చి= ఇంద్రుణ్ణి గూర్చి; సంతతికొజకై= 
సంతానంకోసం; ఐంద్రయాగంబున్‌+చేయించిరి= ఇంద్ర సంబంధమైన యాగాన్ని చేయించారు; అందున్‌ = 
ఆ యాగంలో... 

తా :; దుంధుడనే రాక్షసుణ్ణి చంపటంచేత కువలయాశ్చునికి దుంధుమారుడనే పేరు కలిగింది. దుంధుని నోటినుండి 
వెదలిన కువలయాశ్వుని కొడుకులు బూడిద అయ్యారు. దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనే ముగ్గురుమాత్రం 
బ్రతికారు. వారిలో దృథాశ్వునికి హర్యశ్వుడు, వానికి నికుంభుడు, వానికి బర్జిణాశ్వుడు, వానికి కృతాశ్వుడు, వానికి 
సేనజిత్తు, వానికి యువనాశ్వుడు పుట్టారు. ఆ యువనాశ్వుడు సంతానంలేక నూర్వురుభార్యలతో భయపడుతూ ఉండదినాడు. 
అప్పుడు కొందరుమునులు దయతలచి సంతానంకోసం అతనితో ఇంద్రయాగం చేయించారు. ఆ యాగంలో 


స్ప భూమీశుభార్యకుం బుత్రలాభమునకై పోయు తలంపున భూమిసురులు 
జలమును మంత్రించి జలకలశము దాంచి నియమంబుతోంగూడి నిద్రవోవ 
ధరణీశ్వరుండు పేరుదప్పితో నా రాత్రి ధృతిలేక యజ్ఞమందిరముం జొచ్చి 
యా నీరుం ద్రావిన నంత మేల్మని వార '“లెవ్వండు ద్రావె నీరెందుం బోయె?” 


ఆ. ననుచు రాజు ద్రావు టంతయు భావించి, యెొణింగి చోద్యమంది యీశ్వరాజ్ఞ 
యెవ్వం దోపుం గడవ; నీశ్వరునకు నమ, స్మార మనుచు నేది కార్య మనుచు. 166 


నవమస్మంధము 3/71 


ప్రతి : భూమి+ఈశు= రాజుయొక్క భార్యకున్‌= పల్సికి; పుత్రలాభమునకున్‌+ఐ= పుత్రసంతానంకోసం; పోయుతలంపనన్‌= 
పోసే భావనతో; భూమిసురులు= (బ్రాహ్మణులు; జలమును మంత్రించి= నీటిని మంత్రించి; జలకలశమున్‌ +దాంచి= 
నీటిపాత్రను దాచిపెట్టి; నియమంబుతోన్‌+కూడి= నియమంతో కూడి; నిద్ర+పోవన్‌= ని(ద్రించగా; ధరణి+ 
ఈశ్వరుండు= రాజు (యువనాశ్వుడు; పేరు దప్పితోన్‌= పెద్ద దాహంతో; ఆ రాత్రి= ఆ రాత్రిసమయంలో; ధృతిలేక= 
నిలకడలేక; యజ్ఞమందిరమున్‌ +చొచ్చి= యాగశాలను ప్రవెశించి; ఆ నీరున్‌+త్రావినన్‌= ఆ కలశంలోని నీటిని త్రావగా; 
వారలు= ఆ (బ్రాహ్మణులు; అంతన్‌+మేల్మొని= అప్పుడు మేల్మొని; నీరు; ఎవ్వండు+త్రావెన్‌= ఎవడు తాగాడు? 
ఎందున్‌+పోయెన్‌= ఏమైంది; అనుచున్‌= అంటూ; రాజు+త్రావుట= రాజు త్రాగటం; అంతయున్‌= అంతా; భావించి= 
ఆలోచించి; ఎటింగి= తెలిసికొని; చోద్యము+అంది= ఆశ్చర్యపోయి; ఈశ్వర +ఆజ్ఞన్‌= భగవంతుని ఆజ్ఞను; కదవన్‌= 
దాటుటకు; ఓపున్‌+ఎవ్వండు= ఎవ్వనికి శక్యము; ఈశ్వరునకున్‌= అట్టి భగవంతునికి; నమన్మారంబు +అనుచున్‌= 
నమస్మారమంటూ; ఏది కార్యము+అనుచున్‌= ఏది కర్తవ్యమంటూ... 


తా : రాజుభార్యకు, పుత్రలాభంకోసం బ్రాహ్మణులు నీటిని మంత్రించి, నియమంగా ఆ నీరున్నకలశాన్ని దాచి నిద్రపోయారు. 
ఆ రాటత్రి రాజు దప్పికతో విధిలేక యాగశాలను ప్రవేశించి, ఆ నీటిని త్రాగాడు. అపుడు (బ్రాహ్మణులు మేల్మొని నీళ్లు 
ఏమైనాయి? ఎవరు త్రాగారు? అని రాజు త్రాగిన విషయాన్ని గ్రహించారు. ఆశ్చర్యపోయి “ఈశ్వరాజ్ఞను ఎవడు 
దాటగలడు? ఇప్పుడేం చేయాలి? ఆ భగవంతుడికి నమస్మారం” అంటూ 


వ. వారలు దుఃఖీంపుచుండు నంతం గొంత తదవునకు యువనాశ్వునికడుపు వ్రక్కలించుకొని, చక్రవర్తి 
చిహ్నంబులు గల కుమారుండు జన్మించి, తల్లి లేనికతంబునం గడుపునకు లేక యేడ్చుచుండ, ఇంద్రుండు 
వచ్చి, శిశువునకు నాంకటి దీబుకొజకు వానినోటం దనవైేలిడినం, ద్రావినకతంబున వానిపేరు మాంధాత 
యని నిర్దేశించి చనియె. ని వ్విధంబున. 167 


ప్రతి : వారలు= ఆ బ్రాహ్మణులు; దుఃఖింపుచున్‌+ఉండున్‌+అంతన్‌= దుఃఖపడుతుందడగనే; కొంతతడవునకున్‌ = కా సేపటికి; 
యువనాశ్వుని; కడుపు వ్రక్కలించుకొని= పొట్టచీల్చుకొని; చక్రవర్తి చిహ్నంబులు+కల= చక్రవర్తిలక్షణాలు కలిగిన; 
కుమారుండు= కొడుకు; జన్మించి= పుట్టి; తల్లి లేనికతంబునన్‌= తల్లిలేని కారణంచేత; కడుపునకు లేక= కడుపునిందక; 
ఏడ్చుచున్‌+ఉండన్‌= ఏడుస్తూ ఉండగా; ఇంద్రుండు= ఇంద్రుడు; వచ్చి= అక్కడికి వచ్చి; శిశువునకున్‌= ఆ బిడ్డకు; 
ఆంకటి= ఆకలి; తీబుకొజకున్‌= తీరడానికి; వానినోటన్‌= ఆ శిశువునోటియందు; తన= తనయొక్క వేలు +ఇడినన్‌= 
వ్రేలు పెట్టగా; త్రావిన కతంబునన్‌= త్రాగిన కారణంచేత; వానిపేరు= ఆ శిశువుపేరు; మాంధాత+అని= మాంధాత 
అంటూ; నిర్దెశించి= నామకరణం చేసి; చనియెన్‌= వెళ్ళిపోయాడు; ఈ+విధంబునన్‌= ఈ విధంగా... 


తా : ఆ బ్రాహ్మణులు విచారిస్తుండగా కొంత సేపటికి యువనాశ్వునిపొట్టచీల్చుకొని చక్రవర్తి లక్షణాలతో ఒక కొడుకు 
పుట్టాడు. తల్లిలేని కారణంచేత పొట్టనిండక ఏడుస్తున్న ఆ శిశువుదగ్గరికి ఇంద్రుడు వచ్చి తన వ్రైలును వాడినోటిలో 
ఉంచాడు. అట్లా త్రాగినందున ఆ బాలునికి మాంధాత అనే పేరుపెట్టి వెళ్ళాడు. ఈ విధంగా 

విశే ; మాం= నన్ను, ధాతా= త్రాగగలడు అని ఇంద్రుడు - అన్నాడు. శిశువు అట్లే చేశాడు. ఆ శిశువుకు మాంధాత అని 


పేరయ్యింది. 


3/72 శ్రీమహాభాగవతము 


ఆ. కడుపు పగుల ముద్దుకొడుకు జన్మించినం, దీఅం డయ్యెం దండ్రి దేవవిప్ర 
కరుణ యట్ల కాదె? కడింది దైవము లావు, కలుగువాండు బతుకుం గాక చెడునె? 168 


ప్రతి : కడుపు పగులన్‌= పొట్ట పగులగ్గా; ముద్దుకొడుకు= ప్రియకుమారుడు; జన్మించినన్‌= పుట్టినా తండ్రి= ఆ బిడ్డ 
తండ్రి; తీజఖండు+అయ్యెన్‌= చావలేదు; దేవవిప్రకరుణ= దేవతల, (బ్రాహ్మణుల దయ; అట్లు+అ+కాదె= అలా ఉంటుంది 
కదా? కడింది= అధికమైన; దైవములావు= దైవబలము; కలుగువాందు= కలిగినవాడు; బ్రతుకున్‌+కాక = బీవిస్తాడుకాని; 
చెడును +ఎ= చెడిపోతాడా? (చెడిపోదని భావం) 


తా : పొట్టపగిలి ముద్దుకొడుకు పుట్టినా తండ్రి చావలేదు. దేవతల, బ్రాహ్మణుల దయ అలా ఉంటుంది కదా! అధికమైన 
దైవబలం కలిగినవాడు జీవిస్తాడేకాని చెడిపోతాడా? చెడిపోడు. 


వ. ఇట్లు బ్రతికియున్న యువనాశ్వుండు, కొంతకాలంబునకుం దపంబుసేసి, సిద్ధిం బొందె; నంత. 169 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; బ్రతికి+ఉన్న= జీవించి ఉండిన; యువనాశ్వుండు= యువనాశ్వుడు; కొంతకాలంబునకున్‌= 
కొంతకాలానికి; తపంబు+చేసి= తపస్సుచేసి; సిద్ధిన్‌+పొందెన్‌= సిద్ధిపొందాడు; అంతన్‌= అటుపిమ్మట... 


తా ; ఈ విధంగా బతికిన యువనాశ్వుడు కొంతకాలానికి తపస్సుచేసి సిద్ధిపొందాడు. ఆ తరువాత 


సీ పదమటం బొడమెడు బాలచంద్రునిమాడ్మిం బూంటపూంటకు వృద్ధిం బొందె బాలుం; 
డల్లన పరిపూర్ణయౌవనారూధుందై రావణాదిరిపుల రాజవరుల 
దండించి తనుం ద్రసదస్యుం డంచు సురేంద్రుం డంకింప శూరుందై యఖిలదేవ 
మయు నతీంద్రియు విష్ణు మాధవు ధర్మాత్ము నజుని యజ్ఞాధీను నాత్ముం గూర్చి 


తే. చేసెం గ్రతువులు భూరిదక్షిణల నిచ్చి, ద్రవ్యయజమానవిధిమంత్రధర్మయజ్ఞ 
కాలబుత్విక్షృదేశముఖ్యంబు లెల్ల, విష్ణురూపంబు లనుచు భావించి యతండు 170 


ప్రతి : బాలుండు= కుమారుడు; పడమటన్‌+పొడమెడు= పడమటి దిక్కున ఉదయించు; బాలచంద్రునిమాడ్మిన్‌= 
బాలచంద్రునివలె; పూంటకున్‌+పూంటకున్‌= పూటపూటకు; వృద్ధిన్‌+పొందెన్‌= అభివృద్ధి చెందెను; అల్లనన్‌= మెల్లగా; 
పరిపూర్ణ= నిందైన; యౌవన +ఆరూఢుండు+ఐ= యౌవనం కలిగి; రావణ+ఆదిరిపులన్‌= రావణుడు మొదలైన శత్రురాజులను; 
రాజవరులన్‌= రాజడ్రేష్టులను; దండించి= శిక్షించి; తనున్‌= తనను; త్రసదస్యుండు +అంచున్‌= త్రసదస్యుడని; సుర+ 
ఇంద్రుండు= దేవేంద్రుడు; అంకింపన్‌= పొగడగా; శూరుండు+ఐ= పరాక్రమవంతుడై; అఖిలదేవమయున్‌= సమస్తమైన 
దేవతామయుణ్ణి; అతి+ఇంద్రియున్‌= ఇంద్రియాతీతుణ్ణి; విష్ణున్‌= విష్ణువును; ధర్మ+ఆత్మున్‌= ధర్మస్వరూపుణ్ణి; అజునిన్‌= 
పుట్టుకలేనివాణ్సి; యజ్ఞ+అధీనున్‌ = యజ్ఞంచేత లొంగేవాణ్మి; ఆత్మున్‌ = ఆత్మస్వరూపుణ్జి; మాధవున్‌ = 
లక్ష్మీవల్లభుడైననారాయణుణ్లి; కూర్చి= గురించి; ద్రవ్య= యజ్ఞసంభారాలు; యజమాన= యజమాని; విధిమంత్ర= 
శాస్తమంత్రాలుు ధర్మయజ్ఞకాల= ధర్మబద్ధమైన యజ్ఞసమయం; బుత్విక్‌ +ప్రదేశముఖ్యంబులు+ఎల్లన్‌= బుత్విక్కులు, 
యజ్ఞప్రదేశాలు మొదలైనవన్నిి విష్ణరూపంబులు +అనుచున్‌= విష్ణుస్వరూపములే అని; భావించి= తలచి; అతండు= 
ఆ మాంధాత; భూరిదక్షిణలన్‌ +ఇచ్చి= అధికమైన దక్షిణలిచ్చి; క్రతువులు= యజ్ఞాలు; చేసెన్‌= చేశాడు. 


నవమస్మంధము 3/3 


తా : ఆ బాలుడు పడమటి దిక్కున పుట్టె బాలచంద్రునివలె దినదిన ప్రవర్ధమానుడై, నిండు యౌవనం పొంది, రావణాది 

రాక్షసులను, శత్రురాజులను దండించాడు. అతణ్ణి దేవేంద్రుడు త్రసదస్యుడు అని పొగిడాడు. అతడు యజ్ఞవస్తువులు, 

యజమాని, మంత్రాలు, బుత్విక్కులు, యజ్ఞకాలాలు అన్నీ విష్టమయంగా భావించి, గొప్పగా దక్షిణలనిచ్చి యజ్ఞాలు 

చేశాడు. 

క. బలిమి నడంచుచు నరులం, జలివెలుంగున్‌ వేండివెలుంగుం జనుచోటెల్లన్‌ 
జలరుహనయనునికరుణను, జెలువుగ మాంధాత యేలె సిరి నిండారన్‌. 71 


ప్రతి : నరులన్‌= ప్రజలను; బలిమిన్‌= బలంతో; అడంచుచున్‌= శిక్షిస్తూ చలివెలుంగున్‌= చంద్రుడు; వేండివెలుంగున్‌= 
సూర్యుడు; చనుచోటు+ఎల్లన్‌= వెళ్లే ప్రదేశమంతా; జలరుహనయనుని కరుణను= పద్మనేత్రుడైన విష్ణువు దయతో; 
చెలువుగన్‌= ఒప్పుగా; మాంధాత; సిరినిండారన్‌= సంపద తాండవించేటట్లు; ఏలెన్‌= పరిపాలించాడు. 

తా ; ఆ మాంధాత శ్రీహరిదయతో శత్రువులను శిక్షిస్తూ, చంద్రసూర్యులు సంచరించే చోటులన్నింటిని సిరిసంపదలతో 
తులతూగేటట్లు పరిపాలించాడు. 

వ. అంతనా రాజునకు శతబిందునికూంతురగు బిందుమతియందుం బురుకుత్సుందడు; నంబరీషుండును, 
ముచుకుందుండును ననువారు ముగ్గురుగొడుకులు, నేంబండ్రుకూంతులును జనియించి, పెరుంగుచున్న 
యొదడ. 172 
ప్రతి : అంతన్‌+ఆ రాజునకున్‌= అప్పుడు ఆ రాజుకు; శతబిందుని కూంతురు+అగు= శతబిందుని కుమార్తె అయిన; 
బిందుమతి+అందున్‌= బిందుమతియందు; పురుకుత్సుండును = పురుకుత్సుడును; అంబరీషుండును= అంబరీషుడును; 
ముచుకుందుండును= ముచుకుందుదడును; అనువారు= అనబదేవారు; ముగ్గురున్‌+కొడుకులున్‌= ముగ్గురు కుమార్లును; 
ఏంబండ్రు కూంతులును= ఏభైమంది కుమార్తెలు; జనియించి= పుట్టి; పెరుగుచున్న+ఎడన్‌= పెరుగుతుండగా... 


తా : పిమ్మట ఆ మాంధాతకు శతబిందుని కూతురైన బిందుమతివల్ల పురుకుత్సుడు, అంబరీషుడు, ముచుకుందుడు అనే 
ముగ్గురుకొడుకులు, ఏభైమందికూతుళ్లు కలిగి పెరుగుచుండగా 


సీ యమునాజలములోన నధికుండు సౌభరి తపము సేయుచు జలస్థలమునందుం 
బిల్లలుం దనప్రాణవల్లభయునుం గూడి మెలంగ నానందించు మీనరాజుం 
గనుంగొని సంసారకాంక్షియై మాంధాత నొక కన్య నడుగ నృపోత్తముండు 
తరుణి నిత్తును స్వయంవరమునం జేకొను మనవుడు ననుం జూచి యౌవనాంగి 


ఆఅ. యేల ముసలిం గోరు నిట్టట్టు వడంతెడి, వాండం జాల నరసినాండ నొడల 

జిగియు బిగియు లేని శిథిలుండం గరంగింప, బాలం దిగిచికొను నుపాయ మెట్లు? 173 
ప్రతి : అధికుండు= గొప్పవాడైన; సౌభరి= సౌభరి అనేముని; యమునాజలములోనన్‌= యమునానదినీటిలో; 
తపము+చేయుచున్‌= తపస్సు చేస్తూ జలస్థలము +అందున్‌= నీటి ప్రదేశంలో; పిల్లలున్‌+తనప్రాణ వల్లభయున్‌= 
పిల్లలు, తన భార్యయు; కూడి మెలంగన్‌= కలసి తిరుగుతూ; ఆనందించు= సంతోషించు; మీనరాజున్‌+కనుంగొని= 


3/4 శ్రీమహాభాగవతము 


చేపలరాజును చూచి; సంసారకాంక్షి+ఐ= సంసారవిషయంలోని కోరిక కలవాడై; మాంధాతను; ఒక కన్యన్‌= ఒక కన్యను; 
అడుగన్‌= అడుగగా నృప+ఉత్తముండు = రాజగ్రేష్టుడు; స్వయంవరమునన్‌= స్వయంవరంలో; తరుణిన్‌ +ఇత్తును= కన్య 
నిస్తాను; చేకొనుము= గ్రహించు; అనవుడు= అనగా; ననున్‌+చూచి= నన్నుచూచి; యౌవన +అంగి= వయసులో ఉన్న 
ప్రీ ముసలిన్‌= ముసలివాణ్ణి; ఏలన్‌= ఎందుకు; కోరున్‌= కోరుకొనును; ఇట్టు+అట్టు= ఇటూ అటూ; వడయెడివాందన్‌= 
వణుకుతున్నవాడను; చాలన్‌+ నరసినాండన్‌= చాలా (జుట్టు) నెరసిపోయినవాణ్ణి ఒడలన్‌= శరీరంలో; జిగియున్‌+బిగియున్‌= 
కాంతి, పటుత్వం; లేని= లేనటువంటి; శిథిలుండన్‌= శిధిలమైనవాణ్ణి; కరంగింప= ఆకర్షించి; బాలన్‌+తిగిచికొను= 
కన్యను లోబరచుకునే; ఉపాయము+ఎట్లు= ఉపాయమేమి? 


తా : మహానుభావుడైన సౌభరి అనే ముని యమునానదినీటిలో తపస్సుచేస్తూ, భార్యాపుత్రులతో కలిసి సంసారసుఖాన్ని 
అనుభవిస్తున్న చేపలరాజును చూశాడు. సంసార మందలి కోరికతో మాంధాతను ఆయన పుత్రికలలో ఒక కన్యను తన 
కిమ్మని అడిగాడు. ఆ రాజు స్వయంవరంలో కన్యనిస్తాను (గ్రహించమన్నాడు, వయసులో ఉండే కన్య నాలాంటి ముసలివాణ్ణి 
ఎందుకు ఇష్టపడుతుంది. ముసలితనంతో వణుకుతున్నాను. జుట్టు నెరిసింది. ఒంట్లో కాంతిగాని, బిగువుగాని లేదు. 
కన్యను లోబరచుకొనే ఉపాయమేది?”' అని అనుకున్నాడు. 


వ. అదియునుం గాక. కే/4 
ప్రతి : అదియునున్‌+కాక= అదీకాకుండా... 


ఆ. బాల పువ్వుంబోడి ప్రాయంపువానినిం, జెన్నువాని ధనముంజేర్చువాని 

మరగెనేనిం గొంత మరగుంగా కెదిరిం ద, న్నెజింగి ముసలితపసి నేల మరగు? 75 
ప్రతి :; బాల= కన్య; పువ్వుంబోడి= పుష్పంవంటి శరీరం కలది; ప్రాయము+వానినిన్‌= వయస్సులో ఉన్నవాణ్ణి; చెన్నువానిన్‌= 
అందమైనవాణ్ణి; ధనమున్‌+చేర్చువానిన్‌= ఐశ్వర్యవంతుళణ్ణి; మరగెన్‌+ఏనిన్‌= ఇష్టపడితే; కొంత మరగున్‌+కాక = కొంచెం 
ఇష్టపడవచ్చుగాని; ఎదిరిన్‌= ఎదుటివాణ్ణి; తన్నున్‌+ఎటింగి= తనను తెలుసుకొని; ముసలితపసిన్‌= ముసలిమునిని; 
ఏలన్‌+మరగున్‌= ఎందుకు కోరుకుంటుంది? 


తా : పువ్వులాంటి శరీరం గల కన్య యౌవనవంతుణణి, సౌందర్యవంతుణ్ణి, ధనవంతుణ్ణి కోరుకుంటే కోరుకోవచ్చుగాని, 
ఎదురుగా నున్న ముసలిమునినైన నన్ను ఎందుకు కోరుకుంటుంది? 


వ. అని విచారించి సౌభరి దన తపోబలంబునం జేసి ముసలితనంబు విడిచి యెలప్రాయంపుం గొమరుండయి 
యలంకరించుకొని ముందట నిలువంబడిన మాంధాతయుం గన్నియల నగరు గాచికొని యున్నవారికి సెలవు 
సేసినవా ర మ్మునీంద్రుని నా రాజపుత్రికలున్న యెడకుం గొనిపోయి చూపిన. 176 


ప్రతి : అని విచారించి= అని ఆలోచించి; సౌభరి+తన తపోబలంబునన్‌ +చేసి= సౌభరి తనతపోబలంతో; 
ముసలితనంబున్‌ +విడిచి= ముసలితనాన్ని వదిలి ఎలప్రాయము+కొమరుండు +అయి= పడుచుప్రాయపువాద్రై; 
అలంకరించుకొని= అలంకారం చేసుకొని; ముందటన్‌+నిలువబడినన్‌= ఎదురుగా నిలబడగా; మాంధాతయున్‌= మాంధాత 
కూడా; కన్నియల నగరున్‌= కన్నెలుందే అంతఃపురాన్ని కాచుకొని+ఉన్నవారికిన్‌= కాపలకాస్తూ ఉన్నవారికి; సెలవు 


నవమస్మంధము 3/5 


చేసినన్‌= ఆజ్ఞాపించగా;? వారు+ఆ+ముని+ఇంద్రునిన్‌= వారు ఆ ముని్రేష్టుని; ఆ రాజపుత్రికలు+ఉన్న+ఎడకున్‌= ఆ 
రాజకుమార్తెలు ఉన్నచోటికి; కొనిపోయి చూపినన్‌= తొడుకొనిపోయి చూపగా... 
తా : అని యోచించి సౌభరి తన తపశ్శక్తితో ముసలితనాన్ని విడిచి లతవయస్సు యువకుడై చక్కగా అలంకరించుకొని 


మాంధాత దగ్గరకు వచ్చాడు. అపు డారాజు అంతఃపుర రక్షకుల నాజ్ఞాపించగా వారు ఆ మునిని రాజకుమార్తెలున్న చోటికి 
తీసుకువెళ్లి చూపించారు. చూపగా 


ఉ. *'కోమలులార! వీండు నలకూబరుందో! మరుండో! జయంతుదో! 
యేమళథి వచ్చి; వీనిం దడ వేల వరింతుము నేమ నేమియం 
చా మునినాథుం జూచి చలితాత్మికలై సొరిదిన్‌ వరించి రా 
భామిను లందజుం గుసుమబాణుండు గీయని ఘంట వ్రేయంగన్‌. 77 


ప్రతి: కోమలులారా!= ఓ యువతులారా!; వీండు నలకూబరుండు+ఓ= ఈతడు నలకూబరుడో; మరుండు+ఓ= మన్మథుడో; 
జయంతుండు +ఓ= జయంతుడో; ఏమటథి వచ్చిన్‌= పొరపాటున ఇక్కడికి వచ్చాడు; తడవు+ఏల= ఆలస్య మెందుకు; 
వీనిన్‌= వీనిని; నేము+అ+నేము+అ= మేమూ మేమూ అని; వరింతుము (వరించుదుము)= వరిస్తాము; అంచున్‌+ఆ 
మునినాథున్‌= అంటూ మునీశ్వరుణ్ణి చూచి; చలిత+ఆత్మికలు+ఐ= చలించిన మనసులు కలవార్రె ఆ భామినులు+అందఖున్‌ 
ఆ కన్యలందరు; సారిదిన్‌= వరుసగా; కుసుమబాణుండు= పుష్పబాణుడైన మన్మథుడు; గీ+అని= గీ అనేశబ్దంతో; ఘంట 
వ్రేయంగన్‌= ఘంట కొట్టగా; వరించిరి= వరించారు. 

తా: మన్మథుడు మోహావేశాన్ని కల్లించగా, ఆ కన్యలందరు ఆ మునీశ్వరుని చూచి “కొమ్మలారా! వీడు నలకూబరుడో, 
మన్మథుడో, జయంతుడో పొరబాటున ఇక్కడికి వచ్చాడు. ఆలస్యమెందుకు”అంటూ మేము మేము అని సంచలిత మనస్స్ములై 
అందరు వరించారు. 


వ. ఇట్లు రాజకన్యకల నందజం జేకొని సౌభరి నిజతపఃప్రభావంబున ననేకలీలావినోదంబులం గల్పించి. 
1/8 

ప్రతి :; ఇట్లు= ఈ విధంగా; రాజకన్యకలన్‌= రాజకన్యకలను; అందజన్‌= అందరినీ; చేకొని= స్వీకరించి; సౌభరి; 

నిజతపస్‌ +ప్రభావంబునన్‌= తన తపశ్శక్తిచేత; అనేక= అనేకమైన; లీలావినోదంబులన్‌= లీలా వినోదాలను; కల్పించి= 

సృష్టించి... 

తా : ఈ విధంగా ఆ రాజకన్యలనందరిని పెళ్ళాడి, సౌభరి తన తపోమహిమతో అనేకలీలావినోదాలు సృష్టించి 


స్‌ గృహరాజములయందుం గృతకాచలములందుం గలువలు విలసిల్లు కొలంకులందుం 
గలకంఠశుకమధుకరనినాదములచే వర్ణనీయములైన వనములందు 
మణివేదికలయందు మహనీయపర్యంకపీఠలీలాశైలబిలములందు 
శృంగారవతులగు చెలువలు పలువురు తనపంపు సేయ సుస్థలములందు 
తే. వస్త్రమాల్యానులేపసువర్ణహార, భూరిసంపద నిష్టాన్నభోజి యగుచుం 
బూంట పూటంకు నొక వింత పొలుపుం దాల్చి, రాజకన్యల నందజ రతులం దేల్చె. 179 


3/6 శ్రీమహాభాగవతము 


ప్రతి : గహరాజముల+అందున్‌= సుందరభవనాల్లో; కృతక +అచలములు +అందున్‌= కృతకంగా నిర్మించిన పర్వతాల్లో; 
కలువలు విలసిల్లు= కలువలతో ప్రకాశించే; కొలంకుల+అందున్‌= సరస్సుల్లో కలకంఠ= కోకిలలయొక్క శుక= 
చిలుకలయొక్క మధుకర= తుమ్మెదలయొక్క నినాదములచేన్‌= (మనోజఖ్జుశబ్దాలతో; వర్ణనీయములు+ఐన = చెప్పదగిన; 
వనముల+అందున్‌= వనాలలో; మణివేదికల+అందున్‌= మణులు పొదిగిన తిన్నైలపై; మహనీయ = గొప్పవైన; పర్యంకపీఠ= 
శయ్యలయందు; లీలాశైలబిలముల +అందున్‌= కేళీపర్వతగుహల్లో; శృంగారవతులు +అగు= శృంగారవతులైన; 
చెలువలు = ప్రీలు; పలువురు= చాలమంది; తనపంపు+చేయన్‌= తన ఆజ్ఞను పాటించే; సుస్టలముల+అందున్‌= మంచి 
ప్రదేశాల్లో) వస్త్ర, మాల్య+అనులేప= మంచి బట్టలు, పుష్పహారాలు, మైపూతలు; సువర్ణహార= బంగారు హారాలు మొదలైన; 
భూరిసంపదన్‌= గొప్ప ఐశ్వర్యంతో; ఇష్ట+అన్నభోజి+అగుచున్‌= ఇష్టమైన భోజనం చేస్తూ పూంటకున్‌+పూంటకున్‌= 
దినదినమూ; ఒకవింత పొలుపున్‌+తాల్చి= ఒక ఆశ్చర్యకరమైన అందాన్ని ధరించి; రాజకన్యలన్‌ +అందజన్‌= రాజకుమార్తె 
లందరిని; రతులన్‌+తేల్చెన్‌= సంగమాలతో తృప్తిపరచాడు. 

తా; సుందర భవనాల్లోనూ, కేళీపర్వతాల్లోనూ, కలువలు వికసించిన సరస్సుల్లో, కోకిలల, చిలుకల, తుమ్మెదల మనోజ్ఞ 
నాదాలతో సుందరమైన ఉద్యానవనాలలో, మణులు పొదిగిన తిన్నెలపైనా, గొప్పశయ్యలపైనా, కొండగుహల్లో 
శృంగారవతులైన ప్రీలు తన ఆజ్ఞలు పాటిస్తుండగా, అందమైన ప్రదేశాలలో వస్త్రమాల్యానులేపనాదులను కల్పించి, 
ఇష్టభోజనాలతో పూటపూటకు ఒక ఆశ్చర్యకరమైన అందంతో ఆ రాజకుమార్తెలను సంతృప్తిపరచాడు. 


క. పెక్కందడ్రు రాజముఖులకు, నొక్కండు మగం డయ్యుం దనియకుందె మునీంద్రుం 

దెక్కుడు ఘృతధారలచే, నక్కజమై తృప్తి లేని యనలునిభంగిన్‌. 180 
ప్రతి : ఎక్కుడు= అధికమైన; ఘృతధారలచేన్‌= నేతిధారలతో; అక్కజము+ఐ= ఆశ్చర్యకరంగా; తృప్పిలేని= సంతృప్తి 
పొందని; అనలుని భంగిన్‌= అగ్నివలె; పెక్కండ్రు రాజముఖులకున్‌= చంద్రునివంటి ముఖాలుగల చాలమంది కన్యలకు; 
ఒక్కడు మగండు +అయ్యున్‌= ఒక్కడే భర్త అయి ఉండికూడా; తనియక+ఉందెన్‌= తృప్పి పొందలేకపోయాడు. 


తా :; అధికమైన నేతిధారలచేత తృప్తిపొందని అగ్నివలె, మునీశ్వరుడు పలువురు రాచకన్యలకు ఒకడే భర్తగా అయిఉండి 
కూడా తృప్తి పొందలేకపోయాడు. 


వ. ఇవ్విధంబున 181 
ప్రతి ; ఈ+విధంబునన్‌= ఈ విధంగా... 


క. ఆరామంబున మునివరుం, డా రామలతోడ బహువిహారమయుండదై 
గారాములం దన కిట్టటు, పోరాముల సేసి కొన్నిప్రొద్దులు పుచ్చెన్‌. 182 


ప్రతి ; మునివరుందు= మునిశ్రేష్టుడు; ఆరామంబునన్‌= ఉద్యానవనంలో; ఆ రామలతోడన్‌= ఆ ప్రీలతో; 
బహువిహారమయుండు+ఐ= అనేకవిధాల విహరిస్తున్నవాడై; గారాములన్‌= అనురాగాలతో; తనకున్‌+ఇట్టు+అటున్‌= 
తనకు అటునిటూ; పోవు +రాములన్‌ +చేసి= కదలకుండా (పోవుట వచ్చుటలు లేకుండుట); కొన్ని ప్రొద్దులు పుచ్చెన్‌= 
కొన్ని రోజులు గడిపాడు. 


నవమస్మంధము 3/77 


తా : పైవిధంగా మునీశ్వరుడు ఉద్యానవనంలో ఆ రాజకుమార్తెలతో అనేకవిధాల విహారాలతో, అనురాగాలతో, రాకపోకలతో 
కొన్నిరోజులు గడిపాడు. 


వ. అంత నొక్కనాండు మాంధాతృమేదినీవల్లభుండు, మునీశ్వరుం దెందుం బోయెం? గూంతు లెక్కడ 
నలజడి పడుచున్నవారలో” అని తలంచి, వెదుక వచ్చి, యొక్కమహానగరంబున, మణిమయసౌధంబులం, 
జక్రవర్తియుంబోలెం గ్రీడించుచున్న తాపసరాజుం గని, సంతసించి, వెజంగుపడి, మన్ననలంబొంది, మెల్లన 
కూంతులం బొడగని సత్కరించి యిట్లనియె. 1838 


ప్రతి : అంతన్‌+ఒక్కనాండు= పిమ్మట ఒకరోజు; మాంధాతృమేదినీ వల్లభుండు= మాంధాత్ళ మహారాజు; ముని+ఈశ్వరుందు= 
మునీశ్వరుడు; ఎందున్‌+పోయెన్‌= ఎక్కడికి వెళ్లాడు; కూంతులు= కుమార్తెలు; ఎక్కడన్‌ +అలజడిపడుచున్నవారలు+ఓ = 
ఎక్కడ కష్టపడుతున్నారో; అని తలంచి= అని ఆలోచించి; వెదుకన్‌+వచ్చి= వెదుకుతూ వచ్చి; ఒక్క మహానగరంబునన్‌ = 
ఒక గొప్ప నగరంలో; మణిమయ సౌధంబులన్‌= మణులు పొదిగిన మేడల్లో, చక్రవర్తియున్‌+పోలెన్‌= చక్రవర్తివలె; 
క్రీడించుచున్‌+ఉన్న= విహరిస్తున్న తాపసరాజున్‌+కని = మునీశ్వరుణ్లి చూచి; సంతసించి= సంతోషపడి; వెజంగుపడి= 
ఆశ్చర్యపడి; మన్ననలన్‌+పొంది= గౌరవాలను అందుకొని; మెల్లనన్‌= మెల్లగా కూంతులన్‌= కుమార్తెలను; పొడగని= 
చూచి; సత్మరించి= ఆదరించి; ఇట్లు+అనియెన్‌= ఇలా గన్నాడు. 

తా : పిమ్మట కొంతకాలానికి మంధాతృమహారాజు ముని ఏమయ్యాడో? కుమార్తెలు ఎన్నికష్టాలు పడుతున్నారో? అని 
ఆలోచించి, వెదుకుతూవచ్చి ఒక గొప్ప నగరంలో మణులు పొదిగిన భవంతిలో చక్రవర్తివలె విహరిస్తున్న తాపసరాజును 
చూచి సంతసించి, ఆశ్చర్యపడి ఆ మునిచేత గౌరవాలు పొంది, మెల్లగా కుమార్తెలను చేరి ఇలా అన్నాడు. 


క. నా తోడులార! మీ పత్తి, మీ తోడదే?, పనులయెడల మేలే యనుడున్‌ 
“నా తోడిదె నా తోడిదె, తాతా మే, లనుచు ననిరి తరుణులు వరుసన్‌. 184 


ప్రతి : నా తోడులార= నా (వెంట ఉండే) బిడ్డలారా!; మీ పతి= మీ భర్త మీతోడు+ఏ= మీకు తోడుగా ఉన్నాడా? (అన్యోన్యంగా 
ఉన్నాడా); పనుల+ఎడలన్‌= పనుల పట్ల మేలు+ఏ= బాగున్నాడా? (ఆదరిస్తున్నాడా!) అనుడున్‌= అనగా తాతా! = 
తండ్రీ; నా తోదు+ఇది+ఎ, నా తోడు+ఇది+ఎ= నా తోదే, నా తోడే; మేలు+అనుచున్‌= బాగు అంటూ; తరుణులు= ఆ 
ప్రీలు) వరుసన్‌= వరుసగా; అనిరి= పలికారు. 

తా £ నా బిడ్డలారా! మీ భర్త అన్యోన్యంగా ఉంటున్నాడా? బాగా ఆదరిస్తున్నాడా? అని అడిగాడు - మాంధాత. ఆరాచ 
కుమార్తెలు అందరూ తండ్రీ! నా తోడే నా తోదే అంటూ బాగా ఆదరిస్తున్నాడన్నారు. 


విశే : “తోడు” శబ్దానికి అని అనే అర్థముంది. నాన్నా! నేను నిజమే చెబుతున్నాను. ఇది నా ఆన (నా సాక్షి అని ఆ రాజు 
మాంధాతతో బిడ్డలందరూ చెప్పారు. 


వ. అంతం గొంతకాలంబునకు గృహగతచర్యుండగు సౌభరి యేకాంతంబునం దన్నుం దాన చింతించుకొని, 
మీనమిథునసంగదోషంబునం గాంపురంబు దనకు నగపడుట యొతింగి, పశ్చాత్తాపంబున నిట్లనియె. 185 


3/8 శ్రీమహాభాగవతము 


ప్రతి : అంతన్‌= ఆ తరువాత; కొంతకాలంబునకున్‌= కొంత కాలానికి గృహగతచర్యుండు +అగు= గృహస్థ జీవితాన్ని 
గడుపుతున్నవాదడైన; సాభరి= సౌభరిముని; ఏకాంతంబునన్‌= ఒంటరిగా తన్నున్‌+తాను+అ= తనకుతానే; చింతించుకొని= 
విచారించుకొని; మీనమిథునసంగదోషంబునన్‌= చేపదంపతుల సాంగత్యాన్ని చూచిన దోషంచేత; కాంపురంబు= సంసారం; 
తనకున్‌+అగపడుట+ఎటింగి= తనకు ప్రాప్తించడం తెలుసుకొని; పశ్చాత్‌+తాపంబునన్‌= అనుతాపంతో; ఇట్లు+అనియెన్‌= 
ఇట్లన్నాడు. 


తా : పిమ్మట కొంతకాలానికి లౌకికబంధాలకు చిక్కిన సౌభరి ఏకాంతంలో తనకు తానే విచారించుకొని చేపల జంట 
పొత్తును చూడ్దంచేత తాను సంసారబంధంలో చిక్కుకోవడం తెలుసుకొని, పశ్చాత్తాపంతో ఇట్లా అనుకున్నాడు. 


మ. ఉపవాసంబుల డయ్యుటో? విషయసంయోగంబు వర్ణించుటో? 
తపముం బూని చరించుటో? హరిపదధ్యానంబునన్‌ నిల్చుటో? 
యపలాపంబున నేల పొందితి? హతం బయ్యెం దపంబెల్ల నీ 
కపట ప్రీపరిరంభముల్‌ మునులకుం గైవల్యసంసిద్ధులే? 186 


ప్రతి : ఉపవాసంబులన్‌= ఒక్కపొద్దులతో; దడయ్యుట+ఓ= శుష్మించడమో; విషయ సంయోగంబు= ఇంద్రియ సుఖాలతోడి 
పొత్తు వర్ణించుట+ఓ= వదలివేయడమో; తపమున్‌+పూని= తపస్సుతో; చరించుట+ఓ= గడపడమో; హరిపదధ్యానంబునన్‌= 
శ్రీహరి ధ్యానంలో; నిల్చుట+ఓ= ఉండదడమో; అపలాపంబునన్‌= మరుగు మాటలతో; ఏల పొందితి= ఎందుకు పొందాను; 
తపంబు+ఎల్లన్‌= తపస్సంతా; హతంబు+అయ్యెన్‌= నశించింది; ఈ కపట= ఈ మోసపూరితమైన; ప్రీ పరిరంభముల్‌= 
ప్రీల కౌగిలింతలు; మునులకున్‌= మునీశ్వరులకు; కైవల్యసంసిద్దులు +ఏ= మోక్షకారణాలా? (కావని భావం). 
తా : ఉపవాసాలతో శుష్కించడమో, ఇంద్రియ సుఖాలతోడి పొత్తు వదలి వేయడమో, తపస్సులో గడపడమో, శ్రీహరిధ్యానంలో 
ఉండడమో చేయక ఎందుకు ఈ మాటలాడి ఈ స్థితి తెచ్చుకొన్నాను. నా తపస్సంతా నశించింది. కపటమైన ప్రీ కౌగిళ్లు 
మోక్షాన్ని కల్టిస్తాయా? (కల్లించవు). 
చ. ముని నంట! తత్త్పవేది నంట! మోక్షమ కాని సుఖంబు లెవ్వియుం 

జన వంట! కాంత లేంబ దంట! సౌొధచయంబంట వాసదేశముం, 

దనయులు నైదువే అంట! నిదానము మీనకుటుంబిసౌఖ్యముం 

గను టంట చెల్లరే నగవుగాక మహాత్ములు సూచి మెత్తురే? 187 
ప్రతి : మునినిన్‌+అంట= బుషినట; తత్ప్వవేదిని+అంట= తత్వాన్ని తెలిసినవాడినట; మోక్షము +అ కాని= మోక్షం తప్ప; 
సుఖంబులు+ఎవ్వియున్‌= సుఖాలు ఏట్టివైనా చనవు+అంట = వెళ్లనట; కాంతలు= భార్యలు; ఏంబది+అంట= యాభై 
మందట; వాసదేశమున్‌= నివాసము; సౌధచయంబు+అంట= మేడల్లోనట; తనయులు= కొడుకులు; ఐదువేలు+ 
అంట = ఐదువేలమంది అట; నిదానము= (వీటికి మూలకారణం; మీనకుటుంబి సౌఖ్యమున్‌= చేపల కుటుంవి సుఖాన్ని 
కనుట+అంట= చూడడమట,; చెల్లరు+ఏ= అయ్యో!; నగవు+కాక= నవ్వు(లాటుకాక; మహా+ఆత్ములు +చూచి= 
మహానుభావులు చూచి; మెత్తురు(మెచ్చుదురు)+ఏ= మెచ్చుకొంటారా? (మెచ్చుకోరు) 


నవమస్మంధము 3/79 


తా : నేనొక మునినట, తత్త్వం తెలిసినవాడనట, మోక్షం తప్ప ఇతరసుఖాల జోలికి వెళ్ళనట, ఏభైమంది భార్యలట, మేడల్లో 
నివాసమట, ఐదువేలమంది కొడుకులట. దీని కంతటికి కారణం చేపలరాజు సౌఖ్యం చూడడ మట. నవ్విపోతారుగాని 
పెద్దవారు మెచ్చుకొంటారా? (మెచ్చుకోరు) 


ఆఅ. తపము సేయువాండు దత్త్వజ్ఞుం డగువాండు, నెలమి మోక్ష మిచ్చ నెంచువాండు 

నేకతంబు విడిచి యేర్ప్చడ నేరండు, కాంపురంబు సేయుం గఅటితపసి. 188 
ప్రతి: తపము+చేయువాండు = తపస్సు చేసేవాడు; తత్వజ్జుండు+అగువాందు= తత్వవేత్త అయినవాడు; ఎలమిన్‌= ఆసక్తితో; 
మోక్షము= మోక్షాన్ని; ఇచ్చన్‌+ఎంచువాండు= కోరేవాడు; ఏకతంబు= ఏకాంతాన్ని విడిచి= విడిచిపెట్టి, వర్పడన్‌+ 
నేరండు= బయటపడి ఉండడు; కజటితపసి= కపటముని; కాంపురంబు+చేయున్‌= సంసారంలో దిగుతాడు. 


తా : తపస్సు చేసేవాడు, తత్త్వవేత్త అయినవాడు, మోక్షాన్ని కోరేవాడు ఏకాంతం కోరుకుంటాడు. కపటముని మాత్రం 
సంసారంలో తగుల్మొంటాడు. 


వ. అని దుఃఖించి, తన్నుం దాన నిందించుకొని, తన వేడబంబు వివేకించుచు, నిహపరసాధకుందై, 
కాంపురంబు విడిచి, సతులుం దానును వానప్రస్థధర్మంబున నడవికిం జని, ఘఫోరతపంబు సేసి, శరీరంబు 
గుదియించి, యగ్నిసహితుందై, పరబ్రహ్మంబు సొచ్చె; నంత. 189 


ప్రతి : అని దుఃఖీంచి= అని విచారించి; తన్నున్‌+తాను+అ= తనను తానే నిందించుకొని; తన వేడబంబున్‌= తనను 
ఆవేశించిన మాయను; వివేకించుచున్‌= విమర్శించుకుంటూ; ఇహపరసాధకుండు +ఐ= ఇహ, పరలోక గమ్యాన్ని సాధించేవాడైై; 
కాంపురంబున్‌= కాపురాన్ని విడిచి= వదలిపెట్టి; సతులున్‌+తానును= భార్యలూ, తానూ; వానప్రస్థధర్మంబునన్‌= 
వానప్రస్థ ధర్మంతో; అడవికిన్‌+చని= అరణ్యానికి వెళ్ళి; ఘోరతపంబు+చేసి= భయంకరమైన తపస్సుచేసి; 
శరీరంబున్‌+కుదియించి= శరీరాన్ని కుంగదీసి; అగ్ని సహితుండు+ఐ= అగ్నితో కలిసి; పరబ్రహ్మంబున్‌+చొచ్చిన్‌= సరమాత్మలో 
లీనమయ్యాడు; అంతన్‌= పిమ్మట... 
తా : అని దుఃఫ్‌ంచి తన్ను తాను నిందించుకొని, తన చేతను విమర్శించుకుంటూ ఇహపరాలను నాధించాలని నిశ్చయించి, 
సంసారాన్ని వదలి, భార్యలతో వానప్రస్థధర్మాన్ని స్వీకరించి, అడవులకు వెళ్ళి తపస్సుచేసి శరీరాన్ని వదలి అగ్నితో 
పరమాత్మను చేరుకున్నాడు. తరువాత 
క. మునిపతి వనమున కరిగిన, వనితలు తో నరిగి ప్రాణవల్లభుగతికిం 

జనిరి వెనుతవిలి విడువక, యనలునితో శిఖలు నిలువ కరిగినభంగిన్‌. 190 
ప్రతి : మునిపతి= మునీశ్వరుడు (సౌభరి; వనమునకున్‌+అరిగినన్‌= అరణ్యానికి వెళ్ళగా వనితలు= అతని భార్యలు; 
తోన్‌+అరిగి= అతనితో వెంటవెళ్ళి; వెనుతవిలి= వెంటబడి; విడువక= విడిచిపెట్టక; అనలునితోన్‌= అగ్నితో; శిఖలు= 
జ్వాలలు; నిలువక= నిలబడక; అరిగిన భంగిన్‌ = వెళ్ళినట్లుగా; 'ప్రాణవల్లభుగతికిన్‌ = భర్తమార్దానికి; చనిరి= వెళ్ళారు. 
తా: అగ్ని దేవుణ్ణి జ్వాలలు విడిచి పెట్టక అనుసరించినట్లు సౌభరిభార్యలుకూడా అతణ్ణి అనుసరించి, అతను పొందిన 
స్థితినే పొందారు. 


380 శ్రీమహాభాగవతము 


వ. అంత మాంధాత పెద్దకొడుకగు నంబరీషునిం దత్ప్సితామహుం డగుటం జేసి యువనాశ్వుండు దనకుం 
బుత్రుండు గావలయునని కోరి తెచ్చుకొనియె; న య్యంబరీషునకు యౌవనాశ్వుం, దతనికి హారితుండు 
జనియించి, రది కారణంబుగా నంబరీష యౌవనాశ్వ హారితులు మాంధాతృగోత్రంబునకుం బ్రవరులైరి;ి మాంధాత 
రెందవకొడుకు పురుకుత్సుం; డతని నురగలోకంబునకుం గొనిపోయి భుజంగకుమారులు దమ చెల్లిలి నర్శ్మదయను 
కన్యకను వివాహంబు చేసిరి; పురుకుత్సుండు నక్కడ ననేకగంధర్వనాథుల వధించి తన నాగలోక సంచరణంబు 
దలంచువారికి నురగభయంబు లేకుండ వరంబు వదసి తిరిగి వచ్చె; నా పురుకుత్సునకుం ద్రసదస్యుండుం, 
ద్రసదస్యునకు ననరణ్యుండు, నా యనరణ్యునకు హర్యశ్వుండు, హర్యశ్వునకు నరుణుండు, నరుణునకుం 
ద్రిబంధనుండుం; ద్రిబంధనునకు సత్యవ్రతుండును జన్మించి రా సత్యవ్రతుండు త్రిశంకుండనం బరంగె; 
నతండు. 191 


ప్రతి :; అంతన్‌= ఆ తరువాత; మాంధాత పెద్దకొడుకు +అగు= మాంధాత పెద్దకొడుకైన; అంబరీషునిన్‌= అంబరీషుణ్ణి; 
తత్‌+పితామహుండు +అగుటన్‌+చేసి= అతని తాతకావడంవల్ల; యువనాశ్వుండున్‌= యువనాశ్వుడు; తనకున్‌+పుతుండు= 
తనకు కొడుకుగా; కావలయున్‌+అని= కావాలి అని; కోరితెచ్చుకొనియెన్‌= ఇష్టపడి తెచ్చుకున్నాడు; ఆ+అంబరీషునకున్‌= 
ఆ అంబరీషునికి; యౌవనాశ్వుండు= యౌవనాశ్వుడును; అతనికి= అతనికి (యౌవనాశ్వునికిి; హారితుండు +జనియించిరి= 
పహారితుడు పుట్టారు; అది కారణంబు+కాన్‌= ఆ కారణంచేత; అంబరీష యౌవనాశ్వహారితులు= అంబరీషుడు, యౌమూశ్వుడు, 
హారితుదడు; మాంధాతృగోత్రంబునకున్‌= మాంధాతృగోత్రానికి; ప్రవరులు+ఐరి= ముఖ్యపురుషులైనారు; మాంధాత 
రెండవకొడుకు= మాంధాత రెండవ కుమారుడు; పురుకుత్సుండు= పురుకుత్సుడు; అతనిన్‌+ఉరగలోకంబునకున్‌+కొనిపోయి= 
అతణ్ణి నాగలోకానికి తీసుకొనివెళ్ళి; భుజంగ కుమారులు= నాగకుమారులు; తమ చెల్లెలు= తమ చెల్లెలైన; నర్మద+అను 
కన్యకను= నర్మద అనే కన్యకను; వివాహంబు+చేసిరి= పెండ్లి చేశారు; పురుకుత్సుండున్‌ +అక్కడన్‌= పురుకుత్సుడు కూడ 
అక్కడ; అనేక గంధర్వనాథులన్‌ +వధించి= పులువురు గంధర్వరాజులను చంపి; తన నాగలోక సంచరణంబున్‌= తన 
నాగలోక సంచారాన్ని తలంచువారికిన్‌= భావించేవారికి;ి ఉరగభయంబులేక +ఉండన్‌ = సర్పభయం లేకుండా; 
వరంబు+పడసి= వరాన్నిపొంది; తిరిగి వచ్చెన్‌= తనలోకానికి తిరిగివచ్చాడు; ఆ పురుకుత్సునకున్‌= ఆ పురుకుత్సునికి; 
త్రసదస్యుందున్‌= త్రసదస్యుడును; త్రసదస్యునకున్‌= త్రసదస్యునికి; అనరణ్యుండున్‌= అనరణ్యుడును; ఆ+అనరణ్యునకున్‌= 
ఆ అనరణ్యునిక్సి హర్యశ్వుండు= హర్యశ్వుడును; హర్యశ్వునకున్‌= హర్యశ్వునికిి అరుణుండును= అరుణుడును; అరుణునకున్‌= 
అరుణునికిి త్రిబంధనుండున్‌= త్రిబంధనుడును; త్రిబంధనునకున్‌= త్రిబంధనునికి; సత్యవ్రతుండును = సత్యవ్రతుడును; 
జన్మించిరి= పుట్టారు; ఆ సత్యవ్రతుండు= ఆ సత్యవ్రతుడు; త్రిశంకుండు +అనన్‌+పరగెన్‌= త్రిశంకుడని ప్రసిద్ధిచెందాడు; 
అతడు = అతను (త్రిశంకుడు... 


తా :; మాంధాతకొడుకుల్లో అంబరీషుణ్ణి తాత యువనాశ్వుడు అతనిని కుమారునిగా స్వీకరించాడు. ఆ అంబరీషునికి 
యౌవనాశ్వుడు, అతనికి హారితుడు పుట్టారు. ఆ కారణంచేత అంబరీష, యౌవనాశ్చ్వ, హారితులు మాంధాతృ గోత్రానికి 
ముఖ్యపురుషులైనారు. మాంధాత రెండవకొడుకు పురుకుత్సుడు. నాగకుమారులు అతణ్లి పాతాళానికి తీసుకొనిపోయి, 
తమ చెల్లెలు నర్మద నిచ్చి వివాహం చేశారు. అక్కడ ఎందరో గంధర్వనాథుల్ని చంపి, తాను నాగలోకం వెళ్లి సంచరించిన 
విషయం స్మరించిన వాళ్లకు పాముల వల్ల భయం లేకుండా వరం పొంది, తిరిగివచ్చాడు. పురుకుత్సునికి త్రసదన్యుడు, 


నవమస్మంధము 381 


అతనికి అనరణ్యుడు, అతనికి హర్యశ్వుడు, అతనికి అరుణుడు, అతనికి త్రిబంధనుడు, అతనికి సత్యవ్రతుడు జన్మించారు. 
ఆ సత్యవత్రుడే త్రిశంకుదని ప్రసిద్ది పొందాడు. ఆ త్రిశంకుడు 


సీ, గురుశాపవశమునం గూలి చండాలుందై యనఘాత్ముం గౌశికు నాశ్రయించి 
యతనిలావున దివిజాలయంబున కేంగ మన్నింప కమరులు మరలం ద్రోయం 
దలక్రిందుగాం బడి దైన్యంబుతో రాంగం గౌశికుం దెప్పటి ఘనత మెజసి 
నిలిపె నాకసమున; నేండు నున్నాండు త్రిశంకుం; దాతండు హరిశ్చంద్రుం గనియె 


తే. నా హరిశ్చంద్రుం గౌశికుం డర్థిం జేరి, యాగదక్షిణామిషమున నఖిలధనముం 
గొల్లంగొని మీందం గులహీనుం గొలువంబెట్ట, బొంక కలజడిం బొందె నా భూవరుండు. 192 


ప్రతి : గురుశాపవశమునన్‌+కూలి= గురువుయొక్క (వసిష్టుడు) శాపవశాత్తు పతనమై; చండాలుండు+ఐ= చండాలుడైై; 
అనఘ+ఆత్మున్‌= మహానుభావుడైన; కౌశికున్‌+ఆశ్రయించి= విశ్వామిక్రుణ్ణి చేరి అతని లావునన్‌= ఆయన గొప్పతనంచేత; 
దివిజ+ఆలయమునకున్‌+ఏగన్‌= స్వర్గానికి వెళ్లగా అమరులు = దేవతలు; మన్నింపక= ఆదరించక; మరలన్‌+త్రోయన్‌= 
మరలా తోసివేయగా; తలక్రిందుగాన్‌+పడి= తలక్రిందుగా పడి; దైన్యంబుతో రాన్‌+కన్‌= దీనత్వంతో రాగా; కౌశికుండు= 
విశ్వామిత్రుడు; ఎప్పటి ఘనతన్‌= ఎప్పటి గొప్పతనంతో; మెజసి నిలిపెన్‌= ప్రకాశించి నిలబెట్టాడు; త్రిశంకుండు= అట్టి 
త్రిశంకుడు; ఆకసమునన్‌= ఆకాశంలో; నేండున్‌+ఉన్నాడు= ఇప్పటికీ ఉన్నాడు; ఆతండు= అతడు; హరిశ్చంద్రున్‌+కనియెన్‌= 
హరిశ్చంద్రుణ్ణి కన్నాడు; ఆ హరిశ్చంద్రున్‌= ఆ హరిశ్చంద్రుణ్ణి; కౌశికుండు= విశ్వామిత్రుడు; అర్ధిన్‌+చేరి= కోరికతో 
సమీపించి; యాగదక్షిణామిషమునన్‌= యాగడక్షిణ నెపంతో; అభిలధనమున్‌= సమస్తసంపదను, కొల్లన్‌+కొని= దోచుకొని; 
మీందన్‌= తరువాత; కులహీనున్‌= కులహీనుణ్ణి; కొలువన్‌+పెట్టన్‌= సేవించడానికి పెట్టగా) ఆ భూవరుండు= ఆ రాజు; 
బొంకక= అసత్య మాడక; అలజడిన్‌+పొందెన్‌= కష్టాల పాలయ్యాడు. 

తా :; గురుశాపంవల్ల చండాలుదడైన అతడు మహానుభావుడైన విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించి, అతని ప్రభావంచేత స్వర్గానికి 
వెళ్ళాడు. దేవతలు అతణ్ణి ఒప్పుకోక తోసివేశారు. అతడు తలకిందుగా దీనుడై రావడం చూచి, విశ్వామిత్రుడు తన 
గొప్పతనంతో ఆకసంలో నిలిపాడు. నేటికీ ఆ త్రిశంకుడు అక్కడే ఉన్నాడు. అతనికొడుకు హరిశ్చంద్రుడు. విశ్వామిత్రు 
డితని వద్దకు వచ్చి యాగం నెపంతో అతని సంపదను హరించి, అతణ్ణి కులహీనునికి సేవకుడుగా చేశాడు. కాని 
హరిశ్చంద్రుడు అసత్యం పలుకక కష్టాల పాలయ్యాడు. 

వ. అట్లు విశ్వామిత్రుండు హరిశ్చంద్రు నెగులుపణచుట విని వసిష్టుండు విశ్వామిత్రుని గృధ్రమ్మవు 
గమ్మని శపించె. విశ్వామిత్రుండును వసిష్ణుని బకంబవు గమ్మని శపించెం; బక్షిరూపు లయ్యును వైరంబు 
మానక య య్యిరువురును యుద్ధంబు సేసి; రంత హరిశ్చంద్రుండు పుత్రులు లేక నారదు నుపదేశంబున 
వరుణోపాసనంబు నతిభక్తితోం జేయ నా వరుణుండు ప్రత్యక్షంబైన నతనికిం మొక్కి యిట్లనియె. 198 
ప్రతి : అట్లు= ఆ విధంగా? విశ్వామిత్రుండు = విశ్వామిత్రుడు; హరిశ్చంద్రున్‌+నెగులు+పజచుట విని= హరిశ్చంద్రుణ్ణి 
బాధపెట్టడం విని వసిష్టుండు= వసిష్టుడు; విశ్వామిత్రునిన్‌= విశ్వామిత్రుణ్ణి; గృధ్రమ్మవు+కమ్ము+అని= గద్దవు కమ్మని; 
శపించెన్‌= శపించాడు; విశ్వామిత్రుండును = విశ్వామిత్రుడుకూడ; వసిష్టునిన్‌= వసిష్ణుణ్ణి బకంబవు +కమ్ము+అని= కొంగవు 


382 శ్రీమహాభాగవతము 


కమ్మని; శపించెన్‌= శపించాడు; ఆ+ఇరువురును= ఆ ఇద్దరు; పక్షిరూపులు +అయ్యును = పక్షిరూపాల్ని పొందినవాళ్లయినా; 
వైరంబున్‌+మానక= శత్రుత్వం విడువక; యుద్ధంబు+చేసిరి= పోరాడారు; అంతన్‌+హరిశ్చంద్రుండు= అంతట హరిశ్చంద్రుడు; 
పుత్రులు లేక= సంతానంలేక; నారదు+ఉపదేశంబునన్‌= నారదుని ఉపదేశంతో; వరుణ +ఉపాసనంబున్‌= వరుణదేవుణ్ణి 
ఉపాసించడంవల్ల; అతిభక్తితోన్‌ +*చేయన్‌= మిక్కిలి భక్తితో చేయగా; ఆ వరుణుందడు= ఆ వరుణుడు; ప్రత్యక్షంబు+ఐనన్‌= 
దర్శనం కాగా అతనికిన్‌+'మొక్కి= ఆ వరుణునికి మొక్కి ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తా : ఆ విధంగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి బాధపెట్టడం విని, వసిష్టుడు విశ్వామిత్రుని గద్దవు కమ్మని శపించాడు. 
విశ్వామిత్రుడు వసిష్టుణ్ణి కొంగవు కమ్మని శపించాడు. పక్షిరూపాలు పొందినా ఆ ఇద్దరూ శత్రువులై పోరాడారు. 
ఆ తరువాత హరిశ్చంద్రుడు కొడుకులు లేక నారదుని ఉపదేశంతో వరుణుజ్ణి భక్తితో ఉపాసించాడు. వరుణుడు ప్రత్యక్షం 
కాగా హరిశ్చంద్రు డతనికి నమస్కరించి ఇలా అన్నాడు. 


ఆఅ. *వరుణదేవ! నాకు వరవీరగుణములం, గొడుకు పుట్టెనేనిం గొడుకుంబట్టి 

పశువుంజేసి నీవు పరిణమింపంగ వేల్తుం, గొడుకు నీం గదయ్య కొసరు లేక! 194 
ప్రతి: వరుణదేవ= ఓ వరుణదేవా!; నాకున్‌= నాకు; వరవీరగుణములన్‌= శ్రేష్టమైన వీరులగుణాలతో; కొడుకుపుట్టెన్‌+ఏనిన్‌= 
కుమారుడు జన్నిస్తే కొడుకున్‌+పట్టి= కొడుకును పట్టి; పశువున్‌+చేసి= యాగపశువుగా మార్చి; నీవు పరిణమింపన్‌+కన్‌= 
నీవు సంతోషించేటట్లు; వేల్తున్‌= అగ్నిలో సమర్పిస్తాను; కొసరులేక= వెలితిలేకుండా; కొడుకున్‌+ఈన్‌+కదయ్య= 
కొడుకునీయవయ్యా! 


తా : ఓ వరుణదేవా! నాకు మంచి వీరుడైన కొడుకునిస్తే అతణ్లి యాగపశువుగా మార్చి, నీవు సంతోషించేటట్లు హోమం 
చేస్తాను. కాబట్టి కొరత లేకుండా కొడుకు నిమ్ము. 


వ. అని పలికినం గుమారుండు గలిగెడు మని వరం బిచ్చి వరుణుండు సనియె; నంత హరిశ్చంద్రునకు 
వరుణప్రసాదంబున రోహితుండను కుమారుండు జన్మించె; వరుణుండును హరిశ్చంద్రకుమారు నుద్దేశించి. 
195 
ప్రతి : అని పలికినన్‌= అని వేడగా; కుమారుండున్‌+కలిగెడున్‌+అని= కుమారుడు కలుగుతాదని; వరంబున్‌+ఇచ్చి= 
వరమిచ్చి; వరుణుండు+చనియెన్‌= వరుణుడు వెళ్లాడు; అంతన్‌= ఆ తరువాత; హరిశ్చంద్రునకున్‌= హరిశ్చం(దునికి; 
వరుణ ప్రసాదంబునన్‌= వరుణుని అనుగ్రహంచేత; రోహితుందు+అను= రోహితుదనే; కుమారుండు +జన్మించెన్‌= కొడుకు 
పుట్టాడు; వరుణుండును= వరుణుడుకూడ; హరిశ్చంద్రకుమారున్‌ +ఉద్దేశించి= హరిశ్చంద్రుని కొడుకును గురించి... 


తా : అని అడిగిన హరిశ్చంద్రునికి కొడుకు కలుగుగాక అని వరమిచ్చి వరుణుడు వెళ్ళాడు. ఆ వరుణుని అనుగ్రహంచేత 
హరిశ్చంద్రునికి రోహితుడనే కొడుకు కలిగాడు. అపుడు వరుణుడు హరిశ్చంద్రుని కుమారుణ్ణి గురించి 
సీ పురిటిలోపల వచ్చి పుత్రువేలుపు మన్నం బురుడు వోయినంగాని పొసంగ దనియెం; 

బలురాక మును వచ్చి బాలు వేలుపు మన్నం బండ్లు లేకుంట నభావ్యుండనియెం; 

బండ్లు రాంజూచి డింభకుని వేలుపు మన్నం బది పండ్లు రామి నభావ్యుందనియెం; 

బడిపండ్లు వొడమినం గొడుకు వేలుపు మన్నం బోరుల కొదవక పోల దనియెం; 


నవమస్మంధము 383 


ఆ. దొడరి యిట్లు గొడుకుతోడిమోహంబునం, బ్రొద్దు గడపుచుండె భూవరుండు 
దండ్రి తలంపుకొలందిం దనలోనం జింతించి, యింట నుండ కడవి కేగెం గొడుకు. 1906 


ప్రతి: పురిటిలోపలన్‌+వచ్చి= పురిటి సమయానికి ముందేవచ్చి; పుత్రున్‌+వేలుపుము +అన్నన్‌= కొడుకును వేల్చుమని 
అడుగగా; భూవరుండు= రాజు; పురుడు+పోయినన్‌+కాని= పురిటి సమయం దాటితేగాని; పొసగదు +అనియెన్‌= 
కుదరదన్నాడు; పలురాక మును వచ్చి= పండ్లురాకముందు వచ్చి; బాలున్‌ +వేలుపుము +అన్నన్‌= పిల్లవాణ్ణి వేల్చుమంటే; 
పంద్లులేకుంటన్‌= పంద్లు లేకపోవటంచేత; అభావ్యుండు= కాదగినవాడు కాదు; అనియెన్‌= అన్నాడు; పంద్లురాన్‌+చూచి = 
పండ్లు వచ్చుట గమనించి; డింభకునిన్‌= బాలుణ్ణి; వేలుపుము+అన్నన్‌= బలి ఇవ్వుమనగ్యా? పడిపండ్లురామి= గట్టిపండ్లు 
రాకపోవడంచేత; అభావ్యుండు +అనియెన్‌= అర్హత లేనివాడన్నాడు; పడిపంద్లు+పొడమినన్‌= పడిపండ్లు కనపడూ; కొడుకున్‌+ 
వేలుపుము+అన్నన్‌= కొడుకుని బలి ఇవ్వుమనగా; పోరులకున్‌+ఒదవక= యుద్దాలకు ఉపయోగపడక; పోలదు +అనియెన్‌= 
పనికిరాదన్నాడు; తొడరి= ప్రయత్నపూర్వకంగా; ఇట్లున్‌= ఈ విధంగా; కొడుకుతోడి మోహంబునన్‌= కుమారుని మీద 
(ప్రేమచేత భూవరుడు = రాజైన హరిశ్చంద్రుడు; ప్రొద్దున్‌+గడపుచున్‌+ఉండెన్‌= కాలక్షేపంచేస్తూ ఉన్నాడు; తండ్రితలంపు 
కొలందిన్‌= తండ్రిఆలోచన కొద్దీ తనలోనన్‌+చింతించి= తన మనస్సులో ఆలోచించి; కొడుకు= కుమారుడు; 
ఇంటన్‌+ఉండక= ఇంట్లో ఉండకుండా; అడవికిన్‌+ఏగెన్‌= అడవికి పోయాడు. 


తా : వరుణుడు హరిశ్చంద్రుని వాగ్దానం ప్రకారం పురిటి లోపల వచ్చి కొడుకును బలి ఇవ్వుమనగా పురుడు దాటితేగాని 
కుదరదు అన్నాడు. పండ్లు రావడానికి ముందువచ్చి అడుగగా పండ్లు లేకపోవడంచేత బలికి అనర్హుడన్నాడు. పండ్లు 
వచ్చాక అడుగగా పడిపండ్లు రాలేదు కాబట్టి అనర్హుడన్నాడు. పాలపండ్లు పోయి మళ్లీ పళ్లు వచ్చాక అడుగగా యుద్దాలకు 
ఉపయోగపడితేనే అర్హత కలుగుతుందన్నాడు. ఈ విధంగా రాజు కొడుకుమీద (ప్రేమచేత కాలక్షేపం చేశాడు. తండ్రి 
మనసులోని భావం తెలిసి కొడుకు ఇల్లు విడిచి అరణ్యాలకు వెళ్ళాడు. 


వ. ఇట్లు వనంబునకుం జని శరశరాసనధరుండయి రోహితుండు దిరుగుచుండి వరుణగ్రస్తుందై 
హరిశ్చంద్రుండు మహోదరవ్యాధిచేం బీడితుండుగా నుండుట విని, పురంబునకుం దిరిగి రా గమకింప 
నింద్రుండు ముసలితపసియై వచ్చి యిట్లనియె. 197 


ప్రతి : వనంబునకున్‌+చని= అడవికి వెళ్ళి శర= బాణాలను; శర+ఆసన = ధనుస్సును; ధరుండు+అయి= ధరించినవాడై; 
రోహితుండు+తిరుగుచుండి= రోహితుడు తిరుగుతూ; వరుణ(గ్రస్తుండు +ఐ= వరుణునికి చిక్కినవాడై; హరిశ్చంద్రుండు= 
హరిశ్చంద్రుడు; మహోదరవ్వ్యాధిచేన్‌= మహోదరవ్యాధితో; పీడితుండు +కాన్‌+ఉండుట= పీడింపబడుతూ ఉండడం విని; 
పురంబునకున్‌+తిరిగిరాన్‌= నగరానికి తిరిగిరావటానికి; గమకింపన్‌= ప్రయత్నించగా; ఇంద్రుండు= ఇంద్రుడు; 
ముసలితపసి+ఐ= ముసలితపసిగా వచ్చి; ఇట్లు+అనియెన్‌= ఇట్లన్నాడు. 


తా : ఇట్లా రోహితుడు ఇల్లువిడిచి అడవికిపోయి ధనుర్చాణాల్ని ధరించి తిరుగుతూ ఉన్నాడు. అక్కడ వరుణుని కారణంచేత 
హరిశ్చంద్రుడు మహోదరవ్యాధితో బాధింపబడుతున్నాడని తెలిసి, నగరానికి వచ్చే ప్రయత్నం చేశాడు. అది తెలుసుకొని 
ఇంద్రుడు ముసలితపసిగా వచ్చి ఇట్లా అన్నాడు. 

విశే ; వరుణుడు జలదేవత. జలదేవతకు అపచారం చేసినకారణంగా జలతత్వం - అధికమై మహోదరవ్వ్యాధి పట్టి 
పీడించింది. 


384 శ్రీమహాభాగవతము 


ఆ. పుణ్యభూము లరుగు; పుణ్యతీర్థంబులం, ([గ్రుంకు; పుణ్యజనులం గోరి చూడు; 

పుణ్యకథలు వినుము భూపాలపుత్రక!, మేలు గలుగునట్టి మేర గలదు. 108 
ప్రతి : భూపాలపుత్రక= రాజకుమారా!; పుణ్యభూములు +అరుగు(ము)= పుణ్యక్షేత్రాలకు వెళ్ళు; పుణ్యతీర్థంబులన్‌+ 
క్రుంకు(ము)= పుణ్యతీర్థాల్లో మునుగు; పుణ్యజనులన్‌+కోరిచూడు(ము)= పుణ్యాత్ములను కలుసుకో; పుణ్యకథలు వినుము= 
పుణ్యుల కథలను విను; మేలు+కలుగునట్టి= మేలుకలిగే; మేర+కలదు= అవకాశం ఉంది. 
తా : ఓ రాజకుమారా! పుణ్యక్షేత్రాలను దర్శించు. పుణ్యతీర్థాల్లో మునుగు, పుణ్యాత్ములను కలుసుకో, పుణ్యకథలు విను. 
నీకు ఉపయోగముంటుంది. 
వ. అని యిట్లు మగుడించినం దిరిగి చని రోహితుం డొక్క యే డవ్వనంబునం దిరిగి 'క్రమ్మజం జనుదేర 
నింద్రుండు వచ్చి తొంటియట్ల నివారించె; ని వ్విధంబున. 1909 
ప్రతి : అని ఇట్లు= ఈ విధంగా? మగుడించినన్‌= వెనుకకు మరల్చగా; తిరిగి చని= తిరిగివెళ్ళి; రోహితుందు= 
రోహితుడు; ఒక్క+ఏడు= ఒక సంవత్సరం; ఆ+వనంబునన్‌+తిరిగి= ఆ అడవిలో తిరుగాడి; 'క్రమ్మజన్‌+చనుదేరన్‌= 
మరల నగరానికి బయలుదేరగా ఇంద్రుండు వచ్చి= ఇంద్రుడు వచ్చి; తొంటి+అట్లు+అ= పూర్వంవలె; నివారించెన్‌= 
అడ్డుపడ్డాడు; ఈ+విధంబునన్‌= ఈ విధంగా... 
తా : అని ఇంద్రుడీ విధంగా రోహితుణ్లి మరలించాడు. అతడు ఒక సంవత్సరం అడవిలో తిరిగి ఇంటిముఖం పట్టాడు. 
ఇంద్రుడు మళ్లీ వచ్చి అతణ్జి నివారించాడు. ఈ విధంగా 


సీ, ఐదేండ్లు మరలించె నమరేంద్రుం డా బాలు నాజవయేటం దా నడవినుండి 
యింటికి వచ్చుచు నెలమి నజీగర్తు మధ్యమపుత్రు సన్మాన్యచరితు 
ఘను శునశ్ళేఫునిం గొని యాగపశువుగ నా హరిశ్చంద్రున కాతం డిచ్చెం; 
బురుషమేధము సేసి భూపాలవర్యుండు వరుణాదినిఖీలదేవతలం దనిపె 


తే. హోత కౌళశికుం; డధ్వర్యుం డొనర భృగువు;, బ్రహ్మ జమదగ్ని, సామంబు పాడువాండు 
ముని వసిష్టుం డా మఖమున ముదముం బొంది, కనకరథ మిచ్చి నింద్రుం డా మనుజపతికి. 200 


ప్రతి : అమర+ఇంద్రుండు= దేవేంద్రుడు; ఆ బాలున్‌= ఆ బాలుడైన రోహితుణ్ణి; ఐదు+ఏండ్లు= ఐదు సంవత్సరాలు; 
మరలించెన్‌ (పురానికి రాకుండా) నివారించాడు; ఆజవ+ఏటన్‌= ఆరో సంవత్సరంలో; తాన్‌+అడవినుంది= తాను 
అరణ్యంనుండి; ఇంటికిన్‌+వచ్చుచున్‌= ఇంటికి వస్తూ ఎలమిన్‌= ప్రేమతో; అజీగర్తుమధ్యమపుత్రున్‌= అజీగర్హుడనే వాడి 
నడిమికొడుకునూ; సన్మాన్యచరితున్‌= మంచినడవడిక కలవాణ్ణి; ఘనున్‌= గొప్పవాణ్ణి; శునశ్శేఫునిన్‌ +కొని= శునళ్శేపుణ్జి 
తీసుకొనివచ్చి; ఆతండు= ఆ రోహితుడు; యాగపశువుగన్‌= యాగపశువుగా; ఆ హరిశ్చంద్రునకున్‌= ఆ హరిశ్చంద్రునికి; 
ఇచ్చెన్‌= ఇచ్చాడు; భూపాలవర్యుండు = రాజ (శ్రేష్టుడగు హరిశ్చంద్రుడు; పురుషమేధము+చేసి= నరమేధు చేసి; వరుణ +ఆది= 
వరుణుడు మొదలైన; నిఖిల దేవతలన్‌+తనిపెన్‌= దేవతలందరిని సంతృప్తిపరచాడు; ఆ మఖమునన్‌= ఆ యాగంలో; 
కౌశికుండు= విశ్వామిత్రుడు; హోత= హోత; ఒనరన్‌= చక్కగా; భృగువు= భృగుమహర్షి అధ్వర్యుండు= అధ్వర్యుడు; 


నవమస్మంధము 385 


జమదగ్ని= జమదగ్నిమహర్షి బ్రహ్మ= బ్రహ్మ సామంబు పాడువాండు= సామవేద గానం చేసేవాడు; ముని వసిష్టుండు= 
వసిష్టమహర్షి ఇంద్రుండు = దేవేంద్రుడు; ముదమున్‌+పొంది= సంతోషించి; ఆ మనుజపతికిన్‌= ఆ రాజుకు; 
కనకరథము+ఇచ్చెన్‌= బంగారు రథాన్ని ఇచ్చాడు. 

తా : ఈ విధంగా దేవేంద్రుడు ఆ బాలుణ్ణి ఐదేండ్లు నివారించాడు. ఆజవ ఏడు ఆ కుమారుడు అడవినుండి ఇంటికి వస్తూ 
అజీగర్తుని నడిమికొడుకు, మంచినడవడిక గలవాడు అయిన శునళ్ళేఫుణ్జి తీసుకవచ్చి తండ్రికి అప్పగించాడు. ఆ రాజు 
నరమేధం చేసి వరుణాది దేవతలను సంతృప్తి పరచాడు. ఆ యాగానికి హోత కౌశికుడు, అధ్వర్యుడు భృగువు, బుత్విక్కు 
జమదగ్ని సామవేదగానం చేసినవాడు వసిష్టుడు. ఈ యాగానికి సంతోషించి దేవేంద్రు డా రాజుకు బంగారు రథం 
ఇచ్చాడు. 

వ. శునశ్శేవునిప్రభావంబు వెనుక వివరించెద; నంత భార్యాసహితుందైన హరిశ్చంద్రువలన 
నత్యంతప్రీతుండై విశ్వామిత్రుం దతనికి ముఖ్యజ్ఞానంబుం గృపసేసిన మనం బన్నమయంబు గావున, 
నన్నరూపియైన పృథివి నెజింగి, పృథివిని జలంబువలన నణంచి, జలంబుం దేజంబువలన నింకించి, 
తేజంబు వాయువువలనం జేర్చి, వాయువు నాకాశంబునం గలిపి, యాకసంబు దామసాహంకారంబునందు 
లయంబు చేసి, యహంకారత్రయంబు మహత్తత్త్వంబునందు డిందించి, పరతత్వంబునకు లోకంబులు 
సృజించెద నను తలంపైన మహత్తత్త్వంబునందు విషయాకారంబు నివర్తించి విషయవివర్ణితుందై 
పరతత్త్పంబుల నెజుంగుచు, న య్యెజుకవలన సంసారహేతువైన ప్రకృతిని భస్మంబుం వేసి, యయ్యెజుకను 
నిర్వాణసుఖపారవశ్యంబునం బరిహరించి, సకలబంధవిముక్తుండై హరిశ్చంద్రుం డవాజ్మానసగోచరంబయిన 
నిజరూపంబుతో వెలుంగుచుందె; నతని కుమారునకు హరితుండు పుట్టె; హరితునకుం జంపనామధేయుండు 
జనియించె; నతండు దనపేరం జంపానగరంబు నిర్మించె; నా చంపునికి సుదేవుండు, సుదేవునికి విజయుండు, 
విజయునకు రురుకుందు, రురుకునకు వృకుండు, వృకునకు బాహుకుందు జనియించి; రందు బాహుకుందు. 

201 

ప్రతి: శునశ్చేపునిప్రభావంబున్‌= శునశ్ళేపునిమహిమను; వెనుకన్‌ వివరించెదన్‌= తర్వాత వివరిస్తాను; అంతన్‌= అపుడు; 
భార్వాసహితుండు +ఐన= భార్యతో కూడిన; హరిశ్చంద్రువలనన్‌= హరిశ్చంద్రునివల్లు అతి+అంత ప్రీతుండు+ఐ= మిక్కిలి 
సంతోషించి; అతనికిన్‌= ఆ హరిశ్చంద్రునికి; విశ్వామిత్రుండు= విశ్వామిత్రుడు; ముఖ్యజ్ఞానంబున్‌ +కృప+చేసినన్‌= 
పరమజ్ఞానాన్ని బోధించగా; హరిశ్చంద్రుడు= హరిశ్చంద్రుండు; మనంబు+అన్నమయంబు+కావునన్‌= మనసు 
అన్నమమయం కాబట్టి; అన్నరూపి+ఐన = అన్నరూపం కలిగిన; పృథివిన్‌+ఎటింగి= భూమిని తెలుసుకొని; పృథివిని= 
భూమిని; జలంబువలనన్‌+అణంచి = నీటిలో కలిపి, జలంబున్‌+తేజంబువలనన్‌= నీటిని తేజస్సుతో; ఇంకించి= లేకుండాచేసి; 
తేజంబున్‌= తేజస్సును; వాయువు వలనన్‌+చేర్చి= వాయువులో కలిపి; వాయువున్‌= వాయువును; ఆకాశంబునన్‌+కలిపి= 
ఆకాశంలో కలిపి ఆకసంబున్‌= ఆకాశాన్ని తామస+అహంకారంబున్‌+అందు= తమోగుణమైన అహంకారంలో; 
లయంబున్‌+చేసి= కలిపివేసిి అహంకారత్రయంబున్‌= అహంకారత్రయాన్ని మహత్తత్షంబున్‌ +అందున్‌+డిందించి = 
మహత్తత్వంలో విలీనంచేసి; పరతత్త్వంబునకున్‌= పరతత్తానికి; లోకంబులు= లోకాల్సి సృజించెదన్‌+అను= సృష్టిస్తాను 
అనే; తలంపు+అయిన= భావం కలిగిన; మహత్తత్త్వంబును +అందున్‌= మహత్తత్వంలో; విషయ +ఆకారంబున్‌ = 


386 శ్రీమహాభాగవతము 


విషయాకారాన్నిి నివర్తించి= తొలగించి; విషయ వివర్జితుండు+ఐ= విషయాల్నివదలి; పరతత్త్స్వంబులన్‌+ఎజుంగుచున్‌= 
పరమాత్మను తెలుసుకుంటూ; ఆ+ఎజుకవలనన్‌= ఆజ్ఞానంచేత; సంసార హేతువు+అయిన = సంసారానికి కారణమైన; 
ప్రకృతిని= ప్రకృతిని; భస్మంబున్‌+చేసి= బూడిదచేసి; ఆ+ఎజుకను= ఆ జ్ఞానాన్ని నిర్వాణ సుఖపారవశ్యంబునన్‌= 
మోక్షానందపరవశత్వంతో; పరిహరించి= పోగొట్టి; సకలబంధవిముక్తుండు+ఐ= అన్ని బంధాలనుండి విమోచనుడ్రై; 
హరిశ్చంద్రుందు = హరిశ్చంద్రుడు; అవాక్‌+మానస+గోచరంబు +అయిన= మాటకు, మనస్సుకు అందని; నిజరూపంబుతోన్‌= 
ఆత్మస్పరూపంతో; వెలుంగుచున్‌+ఉందెన్‌= ప్రకాశిస్తూ ఉన్నాడు; అతని కుమారునకున్‌= అతని కొడుకుకు; వరితుండు+పుట్టెన్‌= 
హరితుడు జన్మించాడు; హరితునకున్‌= హరితునికి; చంపనామధేయుండు= చంపుదనే పేరుకలవాదడు; జనియించెన్‌= 
పుట్టాడు; అతండున్‌= వాడు; తనపేరన్‌= తన పేరుమీద; చంపానగరంబున్‌+నిర్మించెన్‌= చంపానగరాన్ని నిర్మించాడు; ఆ 
చంపునికిన్‌= ఆ చంపునికి; సుదేవుండు= సుదేవుడు; సుదేవునికిన్‌= సుదేవునికి; విజయుండు= విజయుడు; విజయునకున్‌= 
విజయునికి; రురుకుండు= రురుకుడు; రురుకునకున్‌= రురుకునికి; వృకుండు= వృకుడు; వృకునకున్‌= వృకునికి; 
బాహుకుందు +జనియించిరి= బాహుకుడు పుట్టాడు; అందున్‌ బాహుకుండు= వారిలో బాహుకుడు... 


తా:ఆ శునశ్ళేఫుని గొప్పతనం తర్వాత చెప్తాను. భార్యతోకూడిన హరిశ్చంద్రుడు పాటించిన సత్యనిష్టకు మెచ్చిన విశ్వామిత్రుడు 
అతనికి తత్ప్వజ్ఞానాన్ని బోధించాడు. అపుడాతడు మనసు అన్నమయం కాబట్టి అన్నరూపియైన భూమిని తెలుసుకొని దాన్ని 
జలంలో కలిపాడు. జలాన్ని తేజస్సులో లీనం చేశాడు. తేజస్సును వాయువులో కలిపాడు. వాయువును ఆకాశంలో 
కలిపాడు. ఆకాశాన్ని తామసాహంకారంలో కలిసేలా చేశాడు. అహంకారత్రయాన్ని మహత్తత్వంలో వీలీనమయ్యేలా 
చేశాడు. లోకస్పృష్టికి సంకల్పరూపమైన మహత్తతంలో విషయాహంకారాన్ని తొలగించాడు. అది పోగానే పరమాత్మను 
తెలుసుకున్నాడు. ఆ జ్ఞానంవల్ల సంసారకారణమైన ప్రకృతిని భస్మం చేసి, అజ్ఞానాన్ని మోక్షసుఖ పారవశ్యంతో తొలగించి, 
అన్ని బంధాలనుండి విముక్తుడైన ఆ హరిశ్చంద్రుడు అవాజ్నానస గోచరంబైన ఆత్మస్వరూపంతో కలిసి ప్రకాశించాడు. 
అతని కొడుకు రోహితునికి హరితుడు, అతనికి చంపుడు పుట్టారు. చంపుడు తన పేరుమీద చంపానగరాన్ని నిర్మించాడు. 
అతడికి సుదేవుడు, అతనికి విజయుడు, అతనికి రుచికుడు, అతనికి వృకుడు, అతనికి బాహుకుడు పుట్టారు. వారిలో 


బాహుకుడు 

శ సగర చక్రవర్తి కథాప్రారంభము 
దండించి పగవారు దన భూమిం జేకొన్న నంగనలును దాను నడవి కేంగి 
యడవిలో ముసలియై యాతండు సచ్చిన నాతని భార్య దా ననుగమింపం 


గదియుచో నా స్త్రీకి గర్భంబు గలుగుట యౌర్వమునీశ్వరుం దాత్మ నెణింగి 
వారించె; నంత న వ్వనజాక్షి సవతులు సూలు నిండారినం జూడం జాల 


బ్ర 


తే. కర్ధి నన్నంబు గుడుచుచో నందుం గలిపి విషము వెట్టిరి; పెట్టిన విరిసి పదక 

గరముతోంగూడ సగరుండు ఘనుండు పుట్టీ, వరయశస్సూర్తితోం జక్రవర్తి యయ్యై, 202 
ప్రతి : పగవారున్‌= శత్రువులు; దండించి= శిక్షించి; తనభూమిన్‌+చేకొన్నన్‌= తనరాజ్యాన్ని తీసుకోగా; అంగనలును +తానున్‌= 
తన ప్రీలూ, తానూ అడవికిన్‌+ఏంగి= అరణ్యానికి వెళ్ళి అడవిలోన్‌= అరణ్యంలో; ముసలి+ఐ= వృద్ధుడై ఆతండు +చచ్చినన్‌= 


నవమస్మంధము 387 


ఆతడు మరణించగా? ఆతని భార్య= అతని పెండ్లాము; తాను +అనుగమింపన్‌= అతణ్ణి అనుసరించటానికి; కదియుచోన్‌= 
సమీపించగా; ఆ ప్రీకిన్‌= ఆమెకు; గర్భంబున్‌+కలుగుట = గర్భము ధరించి ఉండటాన్ని బెర్వమునీశ్వరుండు= బెర్వుడనే 
మహర్షి ఆత్మన్‌+ఎటింగి= మనసులో గ్రహించినవాడైై; వారించెన్‌= ఆమెను అద్దుకొన్నాడు; అంతన్‌= అప్పుడు; 
ఆ+వనజ+అక్షి= పద్మాల్లాంటి కన్నులుకలిగిన ఆ ప్రీ సవతులు= సపత్స్నులు; చూలు నిండు +ఆరినన్‌= నెలలు నిండటాన్ని 
చూదన్‌+చాలక= చూడలేక; అర్ధిన్‌= కోరికతో; అన్నంబున్‌= భోజనం; కుడుచుచోన్‌= తినుచుందగా; అందున్‌= 
ఆ అన్నంలో; విషమున్‌= విషాన్ని కలిపి; పెట్టిరి= పెట్టారు; పెట్టినన్‌= పెట్టగా; విరిసిపడక= గర్భం విచ్చిన్నం కాకుండా; 
గరముతోన్‌+కూడన్‌= విషంతో పాటు; ఘనుండున్‌= గొప్పవాడైన; సగరుండున్‌= సగర చక్రవర్తి; పుట్టి= జన్మించి; 
వరయశస్‌ +స్పూర్తితోన్‌= గొప్పదైన యశఃప్రకాశంతో; చక్రవర్తి+అయ్యెన్‌= చక్రవర్తి అయ్యాడు. 


తా :; బాహుకుడు తన శత్రువులు తననోడించి రాజ్యం ఆక్రమించగా తన ప్రీలతో అడవికి వెళ్ళి వృద్దాప్యం కారణంగా 
మరణించాడు. అతనిభార్య అతణ్జి అనుసరించే ప్రయత్నంచేసింది. కాని ఆమె గర్భవతి అనే విషయం తెలుసుకొన్న 
బెర్వముని ఆ ప్రయత్నానికి అడ్డుపడ్డాడు. కొంతకాలానికి ఆమెకు గర్భం నిండగా ఆమెసవతులు ఈర్చ్యతో ఆమె తినే 
అన్నంలో విషం కలిపి పెట్టారు. కాని దానిచే గర్భవిచ్చిన్నం కాకుండా ఆ విషంతోపాటు మహానుభావుడైన సగరుడు 
జన్మించి, గొప్ప యశఃప్రకాశంతో చక్రవర్తి అయ్యాడు. 
శా. చందడస్స్ఫూర్తి నతండు తంద్రిపగకై సంగ్రామరంగంబులం 

జెందెన్‌ హైహయబర్చరాదుల; వధించెం దాళజంఘాదులన్‌; 

ముందీభూతులుగా నిరంబరులుగా మూర్తుల్‌ సబీభత్సులై 

యుండంజేసె నిజారులన్‌ సగరనామోర్వీవిభుం డల్పుండే. 208 
ప్రతి : అతండు= ఆ సగరుడు; చండస్సూర్తిన్‌= తీక్టమైన పరాక్రమంతో; తండ్రిపగకై= తండ్రియొక్క పగకోసం; 
హైహయబర్చ్బర+ఆదులన్‌= హైహయులు, బర్చరులు మొదలైనవారిని; సంగ్రామరంగంబులన్‌= యుద్ధరంగాల్లో చెందెన్‌= 
చెండాడాదు; తాళజంఘ +ఆదులన్‌= తాళజంఘుడు మొదలైనవారిని; వధించెన్‌= చంపాడు; నిజ+అరులన్‌= తన శత్రువులను; 
ముండీభూతులు +కాన్‌= శిరోముండనం చేయించబడినవారుగా; నిరంబరులు+కాన్‌= వస్త్రాలు లేనివారుగాా మూర్తుల్‌= 
ఆకారాలు; సవీభత్సులు +ఐ+ఉండన్‌+చేసెన్‌= భయంకరంగా ఉండేటట్టు చేశాడు; సగరనామ+ఉర్వీవిభుండు= సగరుదనే 
పేరుగలరాజు; అల్పుండు+ఏ= సామాన్యుడా? (సామాన్యుడు కాడు). 
తా : సగరుడు తండ్రిపగకోసం యుద్దాలుచేసి హైహయ బర్బరాదులను చెండాడాడు. తాళఠజంఘాదుల్ని చంపాడు. తన 


శత్రువుల తలలు గొరిగించాడు. వస్త్రహీనులుగా భయంకర రూపాలతో ఉండేటట్లు చేశాడు. సగరుడనే పేరుగల ఆ రాజు 
సామాన్యుడా? (సామాన్యుడు కాడు). 


క. ఖగరాజరుచులు గల యిల, పగరాజుల నడంచి యేలె బాహాశక్తిన్‌ 
నగరాజధీరు శూరున్‌, సగరున్‌ హతవిమతనగరుం జను వినుతింపన్‌. 204 


ప్రతి : ఖగరాజ= సూర్యచంద్రుల; రుచులు+కల= కాంతులు కలిగిన; ఇల= భూమిని; బాహాశక్తిన్‌= భుజబలంతో; 
పగరాజులన్‌+అదంచి= శత్రురాజులను అణచి; ఏలెన్‌= పరిపాలించాడు; నగరాజధీరున్‌= మేరుపర్వతంలా ధైర్యవంతుణ్ణి; 


388 శ్రీమహాభాగవతము 


శూరున్‌= పరాక్రమవంతుణ్ణి; హతవిమతనగరున్‌= శత్రునగరాలను మట్టు పెట్టినవాణ్ణి (అయిన్యు సగరున్‌= ఆ సగరుజణ్ణి; 
వినుతింపన్‌, చనున్‌= పొగడదగును. 


తా : సూర్యచంద్రుల కాంతులు ప్రసరించునంతటి భూమిని సగరుడు తన భుజబలంతో శత్రురాజులను అణచి పరిపాలించాడు. 
మేరుపర్వత ధీరుడని, పరాక్రమవంతుడని, శత్రునగరనాశకుదడని ఆ సగరుణ్ణి ప్రశంసింపవచ్చు. 


స్ప బెర్వుండు సెప్పంగ నమర వేదాత్మకు హరి నీశు నమృతు ననంతుంగూర్చి; 
వాజిమేధంబులు వసుధేశ్వరుండు సేసెనం దొక్క మఖమున హయము విడువ 
నగఖేది గొనిపోయి నాగలోకంబునం గపిలుని చేరువం గట్టి తొలంగె; 
నంత గుఖజ్జిము గాన కా రాజు దనపుత్రనివహంబు దిశలకు నెమకం బంప 


తే. వారు నిల యేదడుదీవుల వరుస వెదకి, మఖతురంగంబు లేకున్న మగుడి రాక 
ప్రాభవంబున దోర్దండదబలము మెజసి, గ్రొచ్చి కోరాడి త్రవ్విరి కుతల మెల్ల. 205 


ప్రతి : వసుధా+ఈశ్వరుండు= భూ భర్తఅయిన సగరుడు; బెర్వుండు +చెప్పన్‌+కన్‌= జెర్వముని చెప్పడంవల్ల; అమరన్‌= 
చక్కగా; వేద+ఆత్మకున్‌= వేదస్వరూపుడైనవాణ్ణి; హరిన్‌= విష్ణువును; ఈశున్‌= సర్వానికీ ప్రభువైనవాణ్ణి; అమృతున్‌= 
శాశ్వతునిి అనంతున్‌= అంతం లేనివానివాడైనవాళణ్ణి; కూర్చి= గురించి; వాజిమేధంబులున్‌ = అశ్వమేధయాగాలను; 
చేసెన్‌= చేశాడు; అందున్‌= అందులో(వాటిలో); ఒక్క్మమఖమునన్‌= ఒక యజ్ఞంలో; హయమున్‌+విడువన్‌= గుర్రాన్ని 
వదలగా; నగభేది= పర్వతాన్ని భేదించినవాదైన ఇంద్రుడు; కొనిపోయి = తీసుకొనివెళ్ళి; నాగలోకంబునన్‌= పాతాళలోకంలో; 
కపిలుని చేరువన్‌= కపిలముని దగ్గరలో; కట్టితొలగెన్‌= కట్టివేసి వెళ్లాడు; అంతన్‌= అంతలో; ఆ రాజు= ఆ సగరుడు; 
గుజ్బము+కానక= గుర్రము కనబడక; తనపుత్రనివహంబున్‌= తనకుమారులసమూహాన్ని దిశలకున్‌= దిక్కులకు; నెమకన్‌= 
వెదకటానికి; పంపన్‌= పంపగా; వారు= ఆ పుత్రులు; ఇలన్‌= భూమిపైనున్న; ఏదుదీవులన్‌= సప్తద్వీపాలను; వరుసన్‌ 
వెదకి= క్రమంగా వెదకి; మఖతురంగంబు= యజ్ఞాశ్వం; లేకున్నన్‌= లేకపోవటంచేత; మగుడిరాక= తిరిగిరాకుండా; 
ప్రాభవంబునన్‌= వైభవంచేత; దోర్దండబలము మెజసి= భుజబలం తేటపదడగా; కుతలము+ఎల్లన్‌= భూమినంతటిని; 
గ్రొచ్చికోరాడి= పొడిచి పొడిచి; త్రవ్విరి= త్రవ్వారు. 


తా : బెర్వముని చెప్పడంవల్ల వేదాత్మకుడు, అమృతుడు, అనంతుడు ఈశుడు అయిన హరినిగూర్చి ఆ సగరుడు అశ్వమపేధాలను 
చేశాడు. ఒక యజ్ఞంలో అశ్వాన్ని వదలగా ఇంద్రుడు దాన్ని తీసుకొనిపోయి నాగలోకంలో కపిలమునికి సమీపంలో 
కట్టివెళ్ళాడు. అక్కడ గుర్రం కనబడక రాజు తనకుమారులను అన్ని దిక్కులకు వెతకడానికి పంపాడు. వారు భూమిమీది 
సప్తద్వీపాల్లో వెదకి అశ్వం కనపడకపోవడంతో అంతటితో తిరిగిరాక ప్రాభవంతో భుజబలంతో భూమినంతటిని పొడిచి 
పొడిచి త్రవ్వారు. 


వ. ఇట్లు సుమతికొడుకులు నేలం ద్రవ్వి పాతాళంబునం దూర్చు ముట్టియున్న యుత్తరభాగంబునం 
గపిలముని పొంతనున్న తురంగంబుం గని. 206 
ప్రతి : ఇట్లు= ఇలా; సుమతికొడుకులు= సుమతి పుత్రులు; నేలన్‌+త్రవ్వి= భూమిని తవ్వి, పాతాళంబునన్‌= పాతాళలోకంలో; 
తూర్పుముట్టి+ఉన్న= తూర్పును ఆనుకొని ఉన్న ఉత్తరభాగంబునన్‌= ఈశాన్యమూలలో; కపిలముని పొంతన్‌+ఉన్న= 
కపిలమహర్షి చెంత ఉన్న తురంగంబున్‌+కని= గుర్రాన్నిచూచి... 


నవమస్మంధము 389 


తా :; ఈ విధంగా సుమతికొడుకులు నేలను త్రవ్వి, పాతాళలోకంలో ఈశాన్యదిక్కున కపిలమహర్చికి సమీపంలో ఉన్న 
గుర్రాన్నిచూచి 


విశే : సగరుని భార్యల్లో సుమతి ఒకతె. 


చ. “ఎటింగితి మద్దిరయ్య తడ వేటికి? గుజ్జిపు దొంగ వీండె; యా 

జజభునిం బట్టి చంపు; డతిసాధుమునీంద్రుండువోలె నేత్రము 

ల్లెజవక బాకినోరు మెదలింపక బైసుకపట్టె నంచు న 

య్యజువది వేవురున్‌ నిజకరాయుధముల్‌ జలళిపించి డదాయుచోన్‌. 207 
ప్రతి : అద్దిర+అయ్య= అయ్యారే; ఎటింగితిమి= తెలుసుకొన్నాం; తడవు+ఏటికిన్‌= ఆలస్యం ఎందుకు? వీందె= ఈతదే; 
గుజ్జ్టము+దొంగ= గుర్రాన్ని దొంగిలించినవాడు;ు ఈ జజభునిన్‌= ఈ పాపిని; పట్టిచంపుడు= పట్టుకొని చంపండి; 
అతిసాధు= అత్యంతసాధువైన; ముని+ఇంద్రుందువోలెన్‌= మునీశ్వరునివలె; నేత్రముల్‌+తెజవక = కళ్లు తెరవక; పాకినోరున్‌= 
మురికినోరును; మెదలింపక= కదలించక; బైసుకపట్టెన్‌+అంచున్‌= ప్రతిజ్ఞ పట్టాడు అంటూ; ఆ+అజువది వేవురున్‌= ఆ 
అరవై వేలమంది; నిజకర+ఆయుధముల్‌= తమ చేతుల్లోని ఆయుధాలను; జళిపించి= ఎగురవేస్తూ డాయుచోన్‌= 
సమీపిస్తుండగా... 
తా; “అయ్యారే! తెలుసుకున్నాం, ఆలస్యం దేనికి? వీడే గుర్రాన్ని దొంగిలించాడు. ఈ పాపిని పట్టి చంపండి. పెద్దసాధువైన 
మునివలె కళ్లుతెరవకుండా, మురికినోరు కదలించకుండా పంతంపట్టాడు” అంటూ ఆ అరవైవేలమంది తమ ఆయుధాలను 
ర్సుళిపిస్తూ దగ్గరకు వస్తుండగా 
చ. కపిలుండు నేత్రముల్‌ దెజవంగా దమ మేనుల మంట పుట్టి తా 

రపగతధైర్యులై పడి యహంకరణంబున మూఢచిత్తులై 

నృపసుతు లందబజున్‌ ధరణి నీజయిరా క్షణమంద; సాధులం 

దపసులం గాసిం బెట్టెడి మదస్స్ఫురితాత్ములు నిల్వనేర్తురే? 208 
ప్రతి : కపిలుండు= కపిలమహర్షి నేత్రముల్‌+తెజివన్‌+కన్‌= కళ్లు తెరవగ్యా తమ మేనులన్‌= తమ శరీరాల్లో మంటపుట్టి= 
అగ్నిపుట్టి; తారు +అపగతధైర్యులు +ఐ= తాము ధైర్యాలను కోల్పోయినవాళ్లయి; అహంకరణంబునన్‌= అహంకారంతో; 
మూఢచిత్తులు+ఐ= తెలివి కోల్పోయినవారై; నృపసుతులు +అందజున్‌= రాజకుమారులందరూ; ఆ క్షణము +అందున్‌+అ= 
ఆ క్షణంలోనే; ధరణిన్‌+నీజు +అయిరి = భూమిపై బూడిదఅయినారు; సాధులన్‌= సజ్జనులను; తపసులన్‌= మునులను; 
గాసిన్‌+పెట్టిడి= కష్టపెట్టే; మదస్సురిత +ఆత్ములు = గర్వమనస్స్కులు; నిల్వన్‌+నేర్తురే= బ్రతుక గలరా? (బతుకలేరు). 
తా : కపిలమహర్షి కళ్లుతెరవగా సగరపుత్రులు తమ శరీరాల్లో అగ్ని పుట్టి, ధైర్యాల్ని కోల్పోయారు. అహంకరించి మూఢులై 
రాజకుమారులందరూ ఆ నిముషంలోనే బూడిదయ్యారు. సాధువుల్ని, మునులను కష్టపెట్టె గర్విష్టులు జీవించగలరా? 
సీ, కొందటబు కపిలుని కోపానలంబున (మ్రందిరి సగరకుమారు లనుచు 

నందు రాముని శాంతుం డానందమయమూర్తి తొడరి కోపించునే? దువ్వనేలం 


390 శ్రీమహాభాగవతము 


గాక జన్మించునే గగనస్థలంబున? నే సాంఖ్యమతమున నిద్ధమతులు 
భవసము[ద్రము మృత్యుభయమును లంఘింతు రా బుద్ధింజేయు పరాత్మభూతుం 


తే. డఖిలబోధకుం డతనికి నరసి చూడ, సఖు లమిత్రులు నెవ్వరు? సగరసుతులు 
దాము దమచేయునేరమి దనువులందు, ననలకీలలు వుట్టి నీజరి గాక. 209 


ప్రతి : కొందజు= కొంతమంది; కపిలుని= కపిలునియొక్క కోప+అనలంబునన్‌ = కోపాగ్నిచేత; సగరకుమారులు = 
సగరుని పుత్రులు; మ్రందిరి= చచ్చారు; అనుచున్‌= అంటూ; ఆ ముని= ఆ మహర్షి శాంతుండు= నెమ్మదస్తుడు; 
ఆనందమయమూర్తి= ఆనందంతో నిండిన స్వరూపుడు; తొడరి= ప్రయత్నించి; కోపించునే= కోపిస్తాడా? నేలన్‌+కాక= 
నేలమీదగాక; గగనస్థలంబునన్‌= ఆకాశంలో; దువ్వ దుమ్ము జన్మించునే= కలుగుతుందా?; సగరసుతులు = సగరుని 
కొడుకులు; తామున్‌= తాము; తమ చేయునేరమి= తాము చేసిన తప్పువల్ల తనువుల+అందున్‌= శరీరాల్లో అనలకీలలు+ 
పుట్టి= అగ్నిజ్వాలలు పుట్టి; నీబు+ఐరి+కాక= బూడిద అయ్యారు కాని ఏ సాంఖ్యమతమునన్‌= ఏ సాంఖ్యశాస్త్రప్రకారం; 
ఇద్ధమతులు = ప్రసిద్ధజ్ఞానులు; భవసముద్రమున్‌= సంసారం అనే సాగరాన్ని మృత్యుభయమున్‌= చావువలని భయాన్ని; 
లంఫఘింతురు (లంఘించుదురు)= జయిస్తారో; ఆ బుద్ధిన్‌-చేయు= ఆ జ్ఞానాన్ని ఇచ్చే; పర+ఆత్మభూతుందున్‌= బ్రహ్మస్వరూపుడు; 
అఖిల బోధకుండున్‌= సమస్తాన్ని గూర్చి చెప్పేవాడు అయిన; అతనికిన్‌= ఆ కపిల మునికి; అరసి చూడన్‌= ఆలోచించి 
చూస్తే సఖులున్‌= మిత్రులు; అమిత్రులున్‌= శత్రువులు; ఎవ్వరు?= ఎవరుంటారు. (ఎవరూ ఉండరని భావం). 

తా : కొంతమంది కపిల మహర్షి కోపాగ్నిచేత సగరుని కొడుకులు చచ్చారంటారు. కాని ఆ మహర్షి పరమశాంతుడు. 
ఆనందమయమూంర్తి ఆయన కోపిస్తాడా? ధూళి భూమిమీద పుడుతుంది గాని ఆకాశంలో కాదుగదా! సగరునికొడుకులు 
తాము చేసుకొన్న దోషంచేత శరీరాల్లో అగ్నిపుట్టి నాశనమయ్యారు కాని, వై సాంఖ్యశాస్త్రంచేత జ్ఞానులు సంసారసాగరాన్ని 
మృత్యుభయాన్ని పోగొట్టుకొంటారో, ఆ శాస్త్రాన్ని రూపకల్పన చేసిన భగవన్మూర్తి సమస్తబోధకుడు ఆయిన, ఆయనకు 
మిత్రులని, శత్రువులని ఎవ్వరుంటారు? (ఎవ్వరూ ఉండరు). 


వ. మథియు, సగరుండు గేశినియందుం గన్న పుత్తుం దసమంజసుం డనువాండు, సమంజసగుణంబులు 
లేక పూర్వజన్మంబున యోగీశ్వరుండై యుండి, సంగదోషంబు వలన యోగటభ్రష్టుండయి, సగరునకు 
జన్మించి, జాతిస్మరజ్ఞానంబు గలిగి లోకంబువారలకుం దమవారలకు నప్రియంబగు వర్తనంబునం దిరుగుచు, 
నొక్కనాండు. 210 


ప్రతి : మజియున్‌= అంతేగాక; సగరుండు= సగరుడు; కేశిని +అందున్‌= కేశిని అనే భార్యయందు; కన్నపుత్రుందు= కనిన 
కొడుకు; అసమంజసుందు +అనువాదడు = అసమంజసుడు అనేవాడు; సమంజస గుణంబులు +లేక = సముచితగుణాలులేక; 
పూర్వజన్మంబునన్‌= పూర్వజన్మలో; యోగి+ఈశ్వరుండు +అయి+ఉండి= యోగీశ్వరుడై ఉండి; సంగదోషంబువలనన్‌= 
సహవాసదోషంచేత; యోగ(భ్రష్టుండు +అయి= యోగభష్టుడై; సగరునకున్‌ +జన్మించి= సగరునికి పుట్టి; 
జాతిస్మరజ్ఞానంబున్‌+కలిగి= పూర్వజన్మస్మరణ తెలివి కలిగి; లోకంబువారలకున్‌= లోకులకూ; తమవారలకున్‌= స్వూనులకూ; 
అప్రియంబు +అగు= ఇష్టంలేని; వర్తనంబునన్‌= ప్రవర్తనతో; తిరుగుచున్‌= తిరుగుతూ; ఒక్కనాడు= ఒక్కరోజున... 


నవమస్మంధము 391 


తా : సగరునికి కేశినియందు అసమంజసుడనే కొడుకు కలిగాడు. సమంజసమైన గుణాలులేక పూర్వజన్మలో ముని శ్రేష్టుడై 
ఉండికూడ సహవాసదోషంచేత పతితుడై సగరునికి పుట్టాడు. కాని పూర్వజన్మ స్మరణచేత వాడు ప్రజలకు, తనవారికి 
కూడా కష్టం కలిగించే పనులు చేస్తూ తిరుగుతూ ఒక్కరోజున 


చ. వరుస నయోధ్యలోనం గల వాడల నాదెడు పిన్నవాందడ్రనా 
సరయువులోన వైచి జనసంఘముం దండ్రియుం దిట్టుచుండ వాం 
డురుమతిం గొన్నిప్రొద్దులకు యోగబలంబునంజేసి బాలురం 
దిరిగి పురంబులోపలికిం దెచ్చిన నివ్వెజగంది రందలున్‌. లశ 


ప్రతి : వాడు= అసమంజసుడు; వరుసన్‌= క్రమంగా; అయోధ్యలోనన్‌+కల= అయోధ్యానగరంలో ఉన్న పిన్నవాండ్రన్‌= 
చిన్న పిల్లలను; ఆ సరయువులోనన్‌+వైచి= ఆ సరయూనదిలో పడవేస్తి జనసంఘమున్‌= ప్రజల సమూహం; తండ్రియున్‌= 
తండ్రియైన సగరుడును; తిట్టుచున్‌+ఉండన్‌= దూషిస్తుండగా; ఉరుమతిన్‌= గొప్పజ్ఞానంతో; కొన్ని ప్రొద్దులకున్‌= కాన్ని 
రోజుల తర్వాత; యోగబలంబునన్‌+చేసి= తన యోగశక్తిబలంతో; బాలురన్‌= ఆ పిల్లలను; తిరిగి= మరల; పురంబు 
లోపలికిన్‌ +తెచ్చినన్‌= నగరంలోకి తీసుకరాగా?ా అందబఖున్‌= ప్రజలందరూ; నిండు +వెజగు +అందిరి= మిక్కిలి 
ఆశ్చర్యపోయారు. 


తా : ఆ అసమంజసుడు క్రమంగా అయోధ్యానగర వీథుల్లో ఆడుకునే చిన్నపిల్లలను సరయూనదిలో పడవేశాడు. నగర 
ప్రజలు, తండ్రి అయిన సగరుడు అతనిని దూషించారు. వాడు తరువాత గొప్పజ్ఞానం కలిగి తనయోగశక్తితో ఆ పిల్లలను 
కొద్దిరొజుల తర్వాత నగరానికి తెచ్చాడు. అది చూచి అందరూ ఆశ్చర్యపోయారు. 


వ. ఆ య్యసమంజసునికొడుకు అంశుమంతుం డనువాండు వినీతుండై, తనయొద్దం బనులు సేయుచుండు 
నంత సగరుం డమ్మనుమని నంశుమంతు నశ్వంబు వెదకి తెమ్మని పంచిన నతండు దమతందడ్రులచొప్పునం 
జని, వారలు ద్రవ్విన మహాఖాతంబు సొచ్చి, యందు భస్మరాసులపొంత నున్న హయంబునుం గని, 
హయసమీపంబునం దున్న కపిలాఖ్యుండైన విష్ణునికి దండప్రణామంబు సేసి, యిట్లని స్తుతియించె. 212 


ప్రతి : ఆ+అసమంజసుని= ఆ అసమంజసునియొక్క కొడుకు= కుమారుడైన; అంశుమంతుండు +అనువాడు= 
అంశుమంతుడనేవాడు; వినీతుండు+ఐ= నీతిమంతుడై; తన +ఒద్దన్‌= సగరుని దగ్గర; పనులు +చేయుచున్‌+ఉందున్‌= 
పనులు చేస్తుంటాడు; అంతన్‌= అపుడు; సగరుండు= సగరచక్రవర్తి ఆ+మనుమని= ఆ మనుమదైన; అంశుమంతున్‌= 
అంశుమంతుణ్ణి; అశ్వంబున్‌= గుర్రాన్ని వెదకి తెమ్ము+అని= వెదకి తీసుకరమ్మని; పంచినన్‌= పంపగా; అతండు= 
అంశుమంతుడు; తమతండ్రుల= తన తండ్రులు; చొప్పునన్‌+చని= వెళ్ళిన మార్గంలో వెళ్ళి వారలు+త్రవ్విన= ఆ తండ్రులు 
తవ్విన; మహాఖాతంబున్‌+చొచ్చి= పెద్ద గొయ్యిలో; అందున్‌= అక్కడ; భస్మరాసుల= బూడిద కుప్పల; పొంతన్‌+ఉన్న 
పక్కనే ఉన్న హయంబున్‌+కని= గుర్రాన్ని చూచి; హయసమీపంబు +అందున్‌+ఉన్న= ఆ గుర్రానికి దగ్గరలో ఉన్న; 
కపిల+ఆఖ్యుండు+ఐన= కపిలుదనే పేరుగల; విష్ణునికిన్‌= శ్రీహరికి; దండప్రణామంబున్‌+చేసి= నమస్కరించి; ఇట్లు+అని= 
ఈ విధంగా; స్తుతియించెన్‌= ప్రార్ధించాడు. 


తా : ఆ అసమంజసునికొడుకు అంశుమంతుడనేవాడు నీతిమంతుడై తాత దగ్గర పనులు నిర్వర్తించేవాడు. అప్పుడు 
సగరుడు మనుమనితో యాగాశ్వాన్ని వెదికి తీసుకరమ్మని పంపాడు. వాడు తన తండ్రులు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళి, వారు 


392 శ్రీమహాభాగవతము 


తవ్విన పెద్దగొయ్యిలో ప్రవేశించి, అక్కడ బూడిదకుప్పల పక్కన ఉన్న గుర్రాన్నిచూచి, దాని పక్కన ఉన్న కపిలుదనే 
పేరుగల శ్రీహరికి నమస్కరించి ఇట్లా స్తోత్రం చేశాడు. 


సీ మతి సిక్కంబట్టి సమాధిగౌరవమున వ్రాలియుం దనకు నవ్వల వెలుంగు 
నినుం గానం దొకనాండు ని న్నెజుంగునె? బ్రహ్మ యజునిమనంబున నవయవముల 
బుద్ధి జన్మించిన భూరిజంతువులందు హీనులమైన మా కెబుంగ వశమె? 
తమలోన నీ వుండం దా మెజుంగరు నిన్ను గుణములు చూతురు గుణములైనం 


తే. గాన రొకవేళ జీంకటిం గందు రాత్మ, లందుం దెలియరు వెలుపల నమరు పొందు 
లరయుదురు దేహధారు లఅత్యంధు లగుచుం, గడింది నీ మాయ నెన్నండు గడవలేక. 218 


ప్రతి : మతి+చిక్కన్‌+పట్టి= బుద్ధిని అదుపులో ఉంచుకొని; సమాధిగౌారవమునన్‌= సమాధి స్థితిలో; వ్రాలియున్‌= 
ప్రవేశించి కూడా; తనకున్‌+ఆ+వలన్‌= తనకు వేరుగా (తాననుకొనే శరీరానికి వేరుగా); వెలుంగు= ప్రకాశిస్తున్న; 
నినున్‌+కానండు = నిన్ను చూడలేడు; బ్రహ్మ బ్రహ్మదేవుడు; ఒకనాండు నిన్ను+ఎజుంగునె= ఏ రోజుకైనా తెలుసుకోగలడా; 
అజుని= బ్రహ్మయొక్క మనంబునన్‌= మనస్సునందు; అవయవములన్‌= శరీరావయావాల్స్లో; బుద్ధిన్‌= బుద్ధియందు; 
జన్మించిన = పుట్టిన; భూరిజంతువుల +అందున్‌ = పెద్ద జీవుల్లోకూడ; హీనులము+ఐన = చిన్నవారమైన; మాకున్‌+ 
ఎజుంగన్‌+వశమే= మాకు తెలుసుకోవడం సాధ్యమా? తమలోనన్‌= తమలోన (వారిలోన); నీవు+ఉందన్‌= నీవుండగా; 
నిన్నున్‌= నిన్ను తాము+ఎజుంగరు= తాము (వారు) తెలుసుకోలేరు; గుణములున్‌+చూతురు(చూచుదురు)= భౌతికమైన 
గుణాలను చూస్తారు; ఒకవేళన్‌= ఒక్కొక్కప్పుడు; గుణములు+ఐనన్‌+కానరు= ఆ గుణాలను కూడ చూడలేరు; 
చీంకటిన్‌+కందురు= చీకటిని చూస్తారు; దేహధారులు = శరీరాలను ధరించేవారు; అతి+అంధులు +అగుచున్‌= మిక్కిలి 
గుడ్దివారైై కడింది= అతిశయమైన; య మాయన్‌ +ఎన్నడున్‌= నీ మాయను ఎప్పటికి; కదవలేక= దాటలేక; 
ఆత్మల+అందున్‌+తెలియరు= ఆత్మలో ఉందే నిన్ను తెలుసుకోలేరు, (ఆత్మజ్ఞానాన్ని పొందలేరు; వెలుపలన్‌+అమరు = 
కేవలం బాహ్యంలో ఉందే; పొందులు +అరయుదురు= సంబంధాలను తెలుసుకుంటారు. 


తా : బుద్ధిని స్వాధీన పరచుకొని సమాధిస్థితిలో ఉండి కూడా తాననుకొనే శరీరానికి వేరుగా ప్రకాళించే నిన్ను బ్రహ్మకూడా 
చూడలేడు. ఏ నాటికైనా తెలుసుకోలేదు. ఆ బ్రహ్మయొక్క మనస్సు, అవయవాలు, బుద్ధిలో పుట్టె పెద్దజీవుల్లో కూడ 
అల్పులమైన మాకు తెలుసుకోవడం సాధ్యమా? తమలోనే నీవుండగా నిన్ను తెలుసుకోలేరు. బాహ్యమైన గుణాలనుమాత్రమే 
చూస్తారు. ఒక్కొక్కప్పుడు వాటిని కూడ చూడలేక తమస్సు పాలవుతారు. శరీరధారులు గుడ్దివారై నీ మాయకు లోబడి 
ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. బాహ్యమైన సంబంధాలకు విలువనిస్తారు. 


వ. అని వినుతి సేయుచు, హయంబు విడువుమని చెప్పక తన తండ్రులు నీ జగుటం దడవక, (మొక్కి 
నిలుచున్న యంశుమంతునికిం గరుణావిపులుండగు గపిలుం డిట్లనియె. 214 


ప్రతి : అని= అని; వినుతి+చేయుచు= పొగడుతూ; హయంబు= గుజ్టాన్ది విడువుము+అని= విడిచిపెట్టమని; చెప్పక= 
చెప్పకుండా; తనతందడ్రులు= తన తండ్రితాతలు; నీలు +అగుటన్‌+తడవక= భస్మంకావటాన్ని ప్రస్తావించక; మొక్కి నిలుచున్న= 


నవమస్మంధము 393 


నమస్కరించి నిలబడ్డ; అంశుమంతునికిన్‌ = అంశుమంతునికి; కరుణావిపులుండు+అగు= దయాధికుదైన; 
కపిలుండు+ఇట్లు +అనియెన్‌= కపిలుడిట్లన్నాడు. 

తా : అని విన్నపం చేస్తూ గుర్రాన్ని విడిచిపెట్టమని అడగక, తండ్రులు నాశనమైన విషయాన్ని ప్రస్తావించక, నమస్కరించి 
నిలబడ్డ అంశుమంతునితో అపారమైన కరుణతో కపిలముని ఇట్లా అన్నాడు. 


క. “గుజ్జిము గొనిపో బుద్ధుల, కుల్జిందడ!, మీ తాతయొద్దకున్‌ నీ తండ్రుల్‌ 
వెళ్టులు నీజై రదె! యీ, మిజ్బున గంగాజలంబు మెలంగ శుభ మగున్‌.” 215 


ప్రతి : బుద్దుల కుజ్జిండు+అ= సద్భుద్దులు కలిగిన బాలుడా; మీ తాత+బఒద్దకున్‌= మీ తాత దగ్గరికి; గుల్జమున్‌+కొనిపో= 
గుర్రాన్ని తీసుకపో; నీ తండ్రుల్‌ వెట్టులు= నీ తండ్రులు అవివేకులు; అదె నీజు+ఐరి= అదె బూడిద అయ్యారు; 
ఈ మిజ్టునన్‌= ఈ మిట్టమీద; గంగాజలంబు= పవిత్రమైన గంగనీరు; మెలంగన్‌= ప్రవహించినట్లయితే; శుభము+అగున్‌= 
మంచి కలుగుతుంది. 


తా : బుద్ద్ధిమంతుడైన బాలకా! ఈ గుర్రాన్ని మీ తాత దగ్గరకు తీసుకపో. అవివేకులైన మీ తండ్రులు బూడిద అయినారు. 
ఈ బూడిదకుప్పమీద గంగ ప్రవహిస్తే వారికి మేలు జరుగుతుంది. 


విశే : గంగాజలాన్ని గూర్చి అంశుమంతుడు ప్రస్తావించలేదు. కపిలభగవానుడే సెలవిచ్చాడు. అసలు ఈ కథ పరమార్ధమే 
అది. ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగలించడం, కపిలమహర్షి దగ్గర కట్టివేయడం ఎందుకు? ఇది కూడా ఆ పరమార్ధమే. 
దేవనది భూలోకానికి రావడం ఆ పరమార్థమే. 


వ. అని పలికిన, నమస్కరించి, తురగంబుం గొనివచ్చి యా సగరున కిచ్చిన సగరుం దా పశువువలన 
జన్నంబుకడమ నిందించి, యంశుమంతునకు రాజ్యం బిచ్చి, ముక్తబంధనుందై, యౌర్వుండు సెప్పిన 
మార్గంబున నుత్తమగతికిం జనియె నంత. 216 
ప్రతి : అని పలికినన్‌= అని చెప్పగా నమస్మరించి= నమస్మారంచేసి; తురగంబున్‌ +కొనివచ్చి= గుజ్టాన్ని తీసుకవచ్చి; 
ఆ సగరునకున్‌+ఇచ్చినన్‌= ఆ సగరునికివ్వగాా సగరుండు+ఆ పశువువలనన్‌= సగరుడు ఆ గుల్జింతో; జన్నంబు= 
యజ్ఞంయొక్క కడమ నిండించి= మిగులును పూర్తిచేసి; అంశుమంతునకున్‌= అంశుమంతునికి; రాజ్యంబు +ఇచ్చి= 
రాజ్యమిచ్చి; ముక్తబంధనుందు+ఐ= బంధాలు వదలినవాదై; బెర్వుండు = బెర్వుడు; చెప్పిన = నిర్దేశించిన; మార్గంబునన్‌= 
పద్ధతిలో; ఉత్తమగతికిన్‌= పరమపదానికి; చనియెన్‌= వెళ్ళాడు; అంతన్‌= అప్పుడు... 

తా : అని ఆ ముని చెప్పగా ఆయనకు నమస్కరించి అంశుమంతుడు గుర్రాన్ని తెచ్చి సగరునికిచ్చాడు. అతడు ఆ గుర్రంతో 
యాగాన్ని పూర్తిచేసి, మనుమనికి రాజ్యమిచ్చి బంధాలనుండి విముక్తుడై బెర్వుడు చెప్పిన దారిలో మోక్షానికి వెళ్ళాడు. 


క. జనకులు (మగ్గినచోటికి, ననిమిషనదిం దెత్తు ననుచు నటవీస్టలికిన్‌ 

జని తపము సేయంజాలక, మనమున వగ లొలయ నంశుమంతుండు దీటెన్‌. 2177 
ప్రతి : జనకులు= తండ్రులు; (మగ్గిన చోటికిన్‌= కాలిపోయి బూడిదైన ప్రదేశానికి; అనిమిషనదిన్‌= దేవనదిని; 
తెత్తున్‌ +అనుచున్‌= తెస్తానంటూ; అటవీస్థలికిన్‌+చని= అరణ్యానికి వెళ్ళి; తపము+చేయన్‌+చాలక= తపస్సు చేయలేక; 
మనమునన్‌= మనస్సులో; వగలు +ఒలయన్‌= దుఃఖం కలుగగా; అంశుమంతుండు +లీటిన్‌= అంశుమంతుడు మరణించాడు. 


394 శ్రీమహాభాగవతము 


తా :; తండ్రులు బూడిద అయిన ప్రదేశానికి దేవనదిని తెస్తానని అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయలేక, మనోదుఃఖంతో 
అంశుమంతుడు మరణించాడు. 


క. అఆతనికొడుకు దిలీపుండు, భూతలమున గంగం దెచ్చి పొందించుటకై 

ప్రీతిం దపంబు సేయుచు, భాతిగం దేలేక కాలపరవశుం డయ్యెన్‌. 218 
ప్రతి :; ఆతనికొడుకు దిలీపుండు= అంశుమంతుని కుమారుడు దిలీపుడు; భూతలమునన్‌= భూమిపైకి; గంగన్‌+తెచ్చి= 
గంగానదిని తెచ్చి; పొందించుటకున్‌+ఐ= కలుపుటక్రై; ప్రీతిన్‌+తపంబున్‌+చేయుచున్‌= ఇష్టంతో తపస్సుచేస్తూ; భాతిగన్‌= 
చక్కగా; తేలేక= తీసుకరాలేక; కాలపరవశుండు +అయ్యెన్‌= కాలధర్మం చెందాడు; 


తా : అతనికొడుకు దిలీపుడు భూమి మీదికి గంగను తేవడానికి తపస్సు చేశాడు కాని తేలేక గతించాడు. 


క. అతనిసుతుండు భగీరథుం, దతితప మొనరించి కనియె నమృతాపాంగన్‌ 

సుతరంగన్‌ ముఖవనరుహ, రతభృంగన్‌ శివజటాగ్రరంగన్‌ గంగన్‌. 210 
ప్రతి : అతనిసుతుండు= దిలీపునికొడుకైన; భగీరథుండు= భగీరథుడు; అతితపము+ఒనరించి= గొప్పతపస్సుచేసి; 
అమృత+అపాంగన్‌= అమృతమయమైన కడగంటి చూపులు కలదాన్ని, సుతరంగన్‌= మంచి అలలు కలది; ముఖవనరుహ= 
ముఖమనే పద్మం పై; రతభృంగన్‌= కోరిక కలిగిన తుమ్మెదలు కలది; శివజటా +అగ్ర= పరమేశ్వరునిజట పైభాగం; రంగన్‌= 
వేదికగా కలది అయిన; గంగన్‌= గంగానదిని; కనియెన్‌= చూశాడు. 
తా: దిలీపునిపుత్రుడైన భగీరథుడు గొప్పతపస్సుచేసి, అమృతమయకటాక్షాలు కలది, గొప్పఅలలతో కూడింది, ముఖపద్మంపై 
ఆసక్తిగల తుమ్మెదలు కలది. శివజటాజూటం రంగస్థలంగా కలది అయిన గంగను దర్శించాడు. 


వ. కని నమస్కరించిన గంగ కృపసేసి, వరంబు వేండు మనిన, నా రాచపట్టి యిట్లనియె. 220 
ప్రతి : కని= చూచి; నమస్మరించినన్‌= నమస్మరించగా గంగ; కృప+చేసి= కరుణించి; వరంబు; వేండుము+అనినన్‌= 
వేడుకోమనగా; ఆ రాచపట్టి= ఆ రాజుకొడుకైన భగీరథుడు; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : గంగను చూచి భగీరథుడు నమస్మరించగా గంగ దయతో వరం కోరుకొమ్మనింది. అందుకు ఆ రాజకుమారుడు 
ఇట్లన్నాడు. 
క. మా వారిభస్మరాసుల, నీ వారిం గలిపికొనుము; నెజీ మావారల్‌ 

నీ వారిం గలయ నాకము, మావారికి గలుగు; నిది ప్రమాణము తల్లీ! 221 
ప్రతి : తల్లీ= అమ్మా; మా వారి= మా వారియొక్క (పూర్వికుల); భస్మరాసులన్‌= బూడిదరాసులను; నెటిన్‌= నిండుగా; 
నీ వారిన్‌= నీ నీటిలో; కలిపికొనుము = కలిపివేసుకో;, మావారలు= మావాళ్లు; నీ వారిన్‌+కలయన్‌= నీ నీటిలో కలిసినండువల్ల; 
మా వారికిన్‌= మావాళ్లకు; నాకము = స్వర్గము; కలుగున్‌= కలుగుతుంది; ఇది ప్రమాణము= ఇది సత్యం. 


తా : తల్లీ! మా వారిబూడిద రాసులను నీ నీటిలో కలుపుకో. నీ నీటి స్పర్శచేత మావాళ్లకు స్వర్గం సిద్ధిస్తుంది. ఇది నిజం. 


నవమస్మంధము 395 


ఇంద్రవజ. 


చెల్లన్‌ మది న్ని న్ను భజింతు గంగన్‌ 

ఫుల్లాంతరంగన్‌ బహుపుణ్యసంగన్‌ 

గల్లోల లక్ష్మీజితకాశమల్లిన్‌ 

దల్లిన్‌ సుధీకల్పలతామతల్లిన్‌. 222 
ప్రతి : ఫుల్ల+అంతరంగన్‌= వికసించిన హృదయం కలిగినదానివి; బహుపుణ్యసంగన్‌= అనేక పుణ్యాలు కలిగినదానివి; 
కల్లోలలక్ష్మీ= కెరటాల శోభతో; కాశ మల్లిన్‌= రెల్లు, మల్లెలను; జిత= జయించిన; తల్లిన్‌= తల్లివి; సుధీ= ఉత్తములపాలిటి; 
కల్పలతామతల్లిన్‌= శ్రేష్టమైన కల్పవల్లినిి గంగన్‌= గంగానదివి అయిన; నిన్నున్‌= నిన్ను; చెల్లన్‌= చక్కగా; మదిన్‌= 
మనస్సులో; భజింతున్‌= పూజిస్తాను. 
తా : వికసించిన హృదయం కలదానివి, పుణ్యాత్మురాలివి, అలల సంపదచే రెల్లు, మల్లెపూలల శోభను జయించిన 
దానివి. ఉత్తముల పాలిట శ్రేష్టమైన కల్పవృక్షానివి అయిన ఓ గంగామాతా! నిన్ను మనసులో నిండుగా భజిస్తాను. 


విశే : ఫుల్లాంతరంగ అనడంవల్ల ఆమె విశాలహ్బ్భదయం, 'సుధీకల్చ్పలతామతల్లి అనడంవల్ల మంచివారి పాలిట కల్పవృక్షానివనె 
సూచనతో తను కోరిన వరమీయవలసిందని భగీరథుడర్థించినట్లయ్యింది. 


ఇది ఇంద్రవజవృత్తం - నాల్గుపాదాలలో వరుసగా తుత,జ,గగ అనే గణాలు ఉంటాయి. ప్రాస ఉంటుంది. యతి 
ఎనిమిదవ అక్షరం. 


వ. అని వినుతులు సేయుచున్న రాజకుమారునకు లోకపావని యిట్లనియె. 228 


ప్రతి : అని= ఈ విధంగా; వినుతులు = స్తుతులు; చేయుచున్న= చేస్తున్న; రాజకుమారునకున్‌= భగీరథునితో; లోకపావని= 
లోకాల్ని పవిత్రం చేసేగంగ; ఇట్లు+అనియెన్‌= ఇలా అనింది. 


తా : అని స్తుతిస్తున్న భగీరథునితో లోకపావని గంగామాత ఇలా పలికింది. 


మ. వినువీథిం బజతెంచి నేలంబడ నా వేగంబును న్నిల్ప నో 
పినవాం దెవ్వందు? మేదినీతలము నే ఖేదించి పాతాళమున్‌ 
జనుదున్‌; వచ్చితినేని నా జలములన్‌ సుస్నాతులై మానవుల్‌ 
ననుం బొందించు నఘవ్రజంబె చట నే నాశంబుం బొందించెదన్‌. 224 


ప్రతి : వినువీథిన్‌+పజతెంచి= ఆకాశమార్షంనుండి వచ్చి; నేలన్‌+పదన్‌= భూమిమీదపడగా; నా వేగంబునున్‌= నా 
వేగాన్ని; నిల్చన్‌+ఓపినవాడు= నిలుపగలిగిన శక్తికలవాడు; ఎవ్వండు= ఎవడున్నాడు; నేన్‌= నేను; మేదినీతలము = 
భూఉపరితలాన్ని భేదించి= చీల్చి, పాతాళమున్‌+చనుదున్‌= పాతాళానికి వెళతాను; వచ్చితిన్‌+ఏనిన్‌= నేను వచ్చినట్లయితే, 
నా జలములన్‌= నా నీటిలో; సుస్నాతులు+ఐ= పవిత్రస్నానం చేసినవారై; మానవుల్‌= నరులు; ననున్‌+పొందించు = 
నాకు అంటగట్టే; అఘవ్రజంబున్‌= పాపసమూహాన్ని ఎచటన్‌= ఎక్కడ; ఏన్‌= నేను; నాశంబున్‌+పొందించెదన్‌ = 
పోగొట్టుకోగలను? 


396 శ్రీమహాభాగవతము 


తా; ఆకాశమార్గం నుండి వచ్చి భూమిమీద పదే నా వేగాన్ని నిలుప కలిగిన సామర్థ్యం ఎవరికుంది? ఆ వేగంతో నేను 
భూమిని చీల్చుకొని పాతాళానికి వెళతాను. నేను వస్తే మానవులు నాయందు స్నానంచేసి కడిగేసుకొన్నవారు ఆ పాపాలను 
నాకు అంటగదతారు. ఆ పాపాలను నేనెక్కడ వదిలించుకోను. 


వ. అది కారణంబుగా విచారించెద నని పలుకుచున్న లోకమాతకు రాజన్యవర్యుండగు భగీరథుం డిట్లనియె. 
225 

ప్రతి : అది కారణంబు+కాన్‌= ఆకారణంచేత; విచారించెదన్‌+అని= ఆలోచిస్తున్నాను అంటూ పలుకుచున్‌+ఉన్న= 

చెపుతున్న లోకమాతకున్‌ = జగన్నాతతో; రాజన్యవర్యుండు +అగు = రాజ (శ్రేష్టుడైన; భగీరథుండు -+ఇట్లు+అనియెన్‌= భగీరథుడు 

ఇలా అన్నాడు; 

తా : ఆ కారణంచేత ఆలోచిస్తున్నానన్న లోకమాతతో రాజశ్రేష్టుడైన భగీరథు డిట్లన్నాడు. 


మ. పరతత్త్వజ్ఞులు శాంతచిత్తులు తపఃపారీణు లార్యుల్‌ ఘనుల్‌ 
పురుషశ్రేష్టులు వచ్చి తల్లి! భవదంభోగాహముల్‌ సేయంగా 
నరసంఘాఘము నిన్నుం బొందునె జగన్నాథుండు నానాఘసం 
హరుం డా విష్ణుండు వారిచిత్తములం దా నై యుంట మందాకినీ! 226 


ప్రతి : మందాకినీ= ఓ దేవలోకంలో ప్రవహించే గంగా!; పరతత్త్ప్వజ్జులు = పరతత్త్వం తెలిసినవారు; శాంతచిత్తులు = 
ప్రశాంతమనస్ములు; తపస్‌ +పారీణులు = తపస్సులో నేర్పరులు; ఆర్యుల్‌= గౌరవార్డులు) ఘనుల్‌= మహనీయులు; 
పురుషశ్రేష్టులు = ఉత్తములైన మానవులు; వచ్చి= విచ్చేసి; తల్లి= అమ్మా; భవత్‌ +అంభస్‌ +గాహముల్‌+చేయన్‌ +కాన్‌= 
నీ నీటియందు మునుకలువేయగా; జగత్‌ +నాథుండు = విశ్వానికి ప్రభువైనవాడు; నానా+అఘ:= అనేకమైన పాపాలను; 
సంహరుడు= నాశనంచేసేవాడు; ఆ విష్ణుండు= ఆ శ్రీహరి; వారిచిత్తములన్‌= నీ నీట స్నానమాడుతున్న వారి హృదయాల్తో; 
తాను+ఐ+ఉంటన్‌= తానే నిండి ఉండడంచేత; నరసంఘ+అఘము= మానవ సమూహాల పాపం; నిన్నున్‌+పొందున్‌+ఎ= 
నిన్ను చుట్టుకుంటుందా? 

తా : ఓ దివ్యగంగా! పరతత్త్వం తెలిసినవారు, ప్రశాంత మనస్కులు, తపోనిష్ట కలవారు, గౌరవార్డులు, మహనీయులు 
అయిన మానవులు వచ్చి, నీ నీటిలో మునకలు వేసే సమయంలో విశ్వానికి ప్రభువు, సమస్తపాపహరుడు అయిన 
ఆ శ్రీహరి వారిహృదయాల్లో నిండి ఉంటాడు కదా! వారిపాపాలు నిన్నాలా అంటుకుంటాయి? (అంటుకోవు). 


మ. తనలో నిన్ని జగంబులుం గలుగుటం దా నిన్నిటం గల్గుటన్‌ 
జననీ! తంతువులందుం జీర గల యా చందంబునన్‌ విశ్వభా 
వనుండై యొప్పు శివుండు గాక మళీ నీ వారి న్నివారింపనే 
ర్చిన వార్వెరు; నిన్‌ ధరించుకొజకై శ్రీకంఠునిన్‌ గొల్బెదన్‌. 227 


రా 


ప్రతి : జననీ! = తల్లీ!; తనలోన్‌ +ఇన్ని= తనలో అనేకమైన; జగంబులున్‌+కలుగుటన్‌= లోకాలు ఉండడం, తాన్‌= తాను, 
ఇన్నిటన్‌+కల్గుటన్‌= ఇన్నిటిలో ఉండడం, (ఆ లోకాల్లో); తంతువుల+అందున్‌= దారాల్తో; చీర+కల= వస్తమున్న ఆ 


నవమస్మంధము 397 


చందంబునన్‌= ఆ విధంగా; విశ్వభావనుండు +ఐ= విశ్వమయుడై; ఒప్పు= ప్రకాశించే; శివుండు+కాక= పరమేశ్వరుడు 
కాకుండా; మటి= ఇంక; నీ వారిన్‌+నివారింపన్‌= నీ ప్రవాహాన్ని అడ్దకోవడం; నేర్చినవారు+ఎవ్వరు= తెలిసిన వారెవ్వరున్నారు; 
నిన్‌ ధరించుకొజకున్‌+ఐ = నిన్ను భరించటానికిగాను; శ్రీకంరునిన్‌= సదాశివుని; కొల్చెదన్‌= ప్రార్థిన్తాను. 
తా : ఓ తల్లీ! తనలో అనేకమైన లోకాలుండడం, తాను ఆ లోకాల్లో ఉండడం దారాల్లో వస్తముండే రీతిగా విశ్చ్వమయుడైన 
పరమేశ్వరుడు కాక నీ నీటి వేగాన్ని అడ్డుకునే నేర్చు ఎవరికుంది? నిన్ను భరించడానికి శివుణ్ణి ప్రార్థిన్తాను. 


వ. అని యొలఠింగించి వీడ్ళొని, చని, భగీరథుండు మహేశ్వరు నుద్దేశించి, (గ్రద్దనం దపంబు సేసిన. 228 
ప్రతి : అని+ఎజింగించి= అని తెలిపి; వీడ్కొని చని= వీడుకొలిపి వెళ్ళి, భగీరథుండు; మహా+ఈశ్వరునిన్‌= పరమశివుణ్ణి; 
ఉద్దేశించి= గురించి; గ్రద్దనన్‌= వెంటనే) తపంబు+చేసినన్‌= తపస్సు చేయగా... 

తా : అని తెలిపి గంగాదేవి దగ్గర సెలవు తీసుకొని భగీరథుడు వెంటనే శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. 


ఆ. భక్తవత్సలుండు ఫాలాక్షుం దా భగీ, రథుని మెచ్చి నిజశిరంబునందు 

శౌరిపాదపూతసలిలయై దివినుండి, ధరకు వచ్చు గంగం దాల్చె నపుడు. 220 
ప్రతి : భక్తవత్సలుందడు= భక్తులయందు వాత్సల్యం కలిగినవాడు; ఫాల+అక్షుండు= నుదుటియందు కన్నుకలిగిన శివుడు; 
ఆ భగీరథునిన్‌= ఆ భగీరథుణ్ణి; మెచ్చి= మెచ్చుకొని; శౌరిపాదపూత సలిల+ఐ= విష్ణుపాదాలను సోకి పవిత్రమైన జలం 
కలిగిందైన; దివినుండి ధరకున్‌+వచ్చు= ఆకాశంనుండి భూమికి వచ్చే; గంగన్‌= గంగానదిని; నిజశిరంబున +అందున్‌= 
తనతలపై; అపుడు; తాల్చెన్‌= ధరించాడు; 
తా : అపుడు భక్తవత్సలుదైన పరమశివుడు ఆ భగీరథుని ప్రయత్నానికి మెచ్చుకొని, విష్ణుపాదాలను స్పృశించడంవల్ల 
పవిత్రమైన జలంతో ఆకాశంనుండి భూమి మీదికి అవతరించే గంగను తన శిరస్సుపై ధరించాడు. 
విశే ; లోకంలో భగీరథప్రయత్నం అనేమాట వ్యాప్తివెనుక ఉన్న ఆ భగీరథుని శ్రమను గ్రహించాలి. 


$ శ్రీ పరమేశ్వర జటానిర్ల్గత గంగా ప్రవాహ మహిమాభివర్షనము * 


వ. ఇ ట్లమ్మహానది, పురారాతిజటాజూటరంధ్రంబు వలన దిగంబడి, నిరర్గక ప్రవాహంబైై, నేలకు జల్లించి 
నెజసి, నిండి, పెల్లువెల్లిగొని, పెచ్చు పెరింగి, విచ్చలవిడిం గ్రేపువెంబడి నుజక క్రేళ్ళుణుకు మజకప్రాయంపుం 
గామధేనువు చందంబున ముందటథికి నిగుడుచు, ముద్దుం జందురుతోడి నెయ్యంబునం గ్రయ్య నడరి చొప్పుదప్పక 
సాంగి చనుదెంచు సుధార్దవంబు కైవడింబెంపు గలిగి, మహేశ్వరు వదన గహ్వరంబువలన నోంకారంబు 
పియుంద వెలువడు శబ్దబ్రహ్మంబు భంగి నదభ్రవిభ్రమంబున నమ్మహీపాల తిలకంబు తెరువువెంట నంటివచ్చుచు 
వెలియేనుంగు తొండంబుల ననుకరించి పజచు వజద మొగంబులును, వజద మొగంబుల పిజుంద నందంద 
'క్రందుకొని, పొడచూపి, తొలంగు బాలశారదా కుచకుంభంబులకు నగ్గలంబైన బుగ్గలును, బుగ్గల సంగడంబునం 
బారిజాత కుసుమ స్తబకంబుల చెలువంబునుం దెగడు వెలినురువులును, వెలినురువుల చెంగట నర్భొన్మీలిత 
కర్పూర తరుకిసలయంబుల గేలిగాను సుళ్ళును, సుళ్ళ కెలంకుల ధవల జలధర రేఖాకారంబులు బాగు 


398 శ్రీమహాభాగవతము 


మెచ్చని నిడుదయేజులును, నేజులం గలసి వాయువశంబుల నొండొంటిం దాంకి బిట్టు మిట్టించి, మీంది 
కెగయు దురితభంగంబులైన భంగంబులును, భంగంబుల కొనల ఖీన్నభిన్నంబులై కుప్పించి, యుప్పరం 
బెగసి; ముత్తియంపు సరుల వడువున, మల్లికాదామంబుల తెజంగునం, గర్పూరఖండ కదంబంబుల చెలువంబున, 
నిందు శకలంబుల తేజంబునం, దారకానికరంబుల పొలుపున మెజయుచు; ముక్తికన్యావశీకరంబులైన 
శీకరంబులునుం గలిగి మధ్యమలోక శ్రీకరంబై, శ్రీకరంబు తెజంగున విష్ణుపదంబు ముట్టి, విష్ణు పదంబు 
భాతి నుల్లసిత హంస రుచిరంబై, రుచిరపక్షంబురీతి నతిశోభిత కువలయంబై, కువలయంబు చెన్నున 
బహుజీవనంబై, జీవనంబులాగున సుమనోవికాసప్రధానంబై, ప్రధాన పర్వంబు పొలుపున నేకచక్ర బక భీమ 
మహాభంగ సుభద్రార్డున చరిత్రాఖిరామంబై, రామచిత్తంబు మెలుపునం దనవారిలోం జొచ్చిన దోషాచరుల 
కభయప్రదాన చణంబై, ప్రదాన చణవర్తనంబుభాతి సముపాసిత మృత్యుంజయంబై, మృత్యుంజయు 
రూపంబుపోలిక విభూతి సుకుమారంబ్రై, కుమారచరిత్రంబులేవను (గ్రౌాంచప్రముఖవిజయంబై, విజయ రథంబుభాతి 
హరిహయామంథరంబై, మంథరవిచారంబు గ్రద్దన మహారామ గిరివన ప్రవేశకామంబై, కామకేతనంబు పెల్లున 
నుద్దీపిత మకరంబై, మకర కేతనుబాణంబు కైవడి విలీన పరవాహినీకలిత శంబరంబై, శంబరారాతి చిగురుం 
గుంతంబుసూటి నధ్వగవేదనాశమనంబై, శమనదండంబు జాడ న్నిమ్నోన్నత సమవృత్తంబై, వృత్తశాస్త్రంబు 
విధంబున వడిం గలిగి సదా గురులవబవాక్యచ్చటాపరిగణితంబై, గణితశా(స్తంబు కొలందిని 
ఘనఘనమూలవర్గమూలసంకలిత భిన్నమిశ్రప్రకీర్ణ ఖాతభీష్మంబై, భీష్మపర్వంబు పెంపున ననేక భగవద్గీతంబై, 
గీతాశాస్త్రంబు నిలుకడను మహాసుషిరతను ఘన నానాశబ్దంబై, శబ్దశాస్త్రంబు మర్యాద నచ్చువది హల్లు గలిగి, 
మహాభాప్య రూపావతారవృత్తి వృద్ధిగుణసమర్థంబై, యర్ధశాస్త్రంబు మహిమను బహుప్రయోజన ప్రమాణ 
దృవ్టాంతంబై, దృవ్టాంతంబు తెజంగున సర్వసామాన్య గుణ విశేషంబై, శేషవ్యాపారంబు కరణిని సుస్థిరోద్ధరణ 
తత్పరంబై, పరబ్రహ్మంబు గరిమ నతిక్రాంతానేక నిగమంబ్రై, నిగమంబు నడవడిని బ్రహ్మవర్హ పద క్రమసంగ్రహంబ్రె, 
[గ్రహశాస్త్రంబు పరిపాటిని కర్మట మీన మిథున మకర రాశి సుందరంబై, సుందరి ముఖంబు పోండిమిని నిర్మల 
చంద్రకాంతంబై , కాంతాధరంబు రుచిని శోణచ్చాయావిలాసంబై, విలాసవతి కొప్పు నొప్పునం గృష్టనాగాధికంబై, 
యధికమతి శాస్త్ర సంవాదంబు సొంపున నపార సరస్వతీ విజయవిభ్రమంబై, విభ్రమవతి చనుదోయి షగిది 
నిరంతర పయోవ్యాష్తాఖిలలోక జీవన ప్రదతుంగభద్రాతిరేఖా సలలితంబై, లలితవతి నగవు మించున నపహసిత 
చంద్రభాగధేయంబై, భాగధేయవంతుని వివాహంబు లీల మహామేఖల కన్యకావిస్తారం బై, తారకెంగేలి 
యొదికంబున నాక్రాంత సూర్యతనయంబై, సూర్యతనయు శరవర్షంబు పోలిక భీమరథ్యాటోపవారణంబై, 
వారణంబు పరుసునం బుష్కరోన్నత సంరంభంబై, రంభ నెమ్మోము డాలున సురసాతిశయదశంబై, 
దశరథతనయు బొమముడి చాడ్పున సింధుగర్వ ప్రభంజనంబై, ప్రభంజనతనయు గదపెట్టు మాడ్మిని సమీషగత 
దుశ్శాసన దుర్మద నివారకంబై, వార కన్యక ముంజేతి గతిని ముహుర్ముహు రుచ్చలిత కంకణాలంకృతంబై, 
కృతయుగంబు నోజ నపంకంబై, పంకజాసన ముఖంబు నొజపునం బ్రభూతముఖవర్ణంబై, వర్ణగుణితంబు 
తెజకువను బహుదీర్షబిందు విసర్గంబై, సర్గబంధకావ్యంబు విన్ననువున గంభీరభావమధురంబై, మధురాపురంబు 


నవమస్మంధము 399 


సొబగున మహానందనందనంబై, నందనవనంబు పొందున విహరమాణ కౌశికంబై, కౌశికహయంబు రితి 
సుదశ(ధ్రువంబై, (ధ్రువుతలంపు [క్రియం పరిశీలత విశ్వంభరంబై, విశ్వంభరుని శంఖంబు రూపున 
దక్షిణావరోత్తరంబై, యుత్తరావివాహంబు చందంబునం బ్రముదిత నరంబై, నరసింహ నఖరంబుల భాతి 
నాశ్రిత ప్రహ్లాద గురువిభవ ప్రదానంబై, దానకాండంబు సిరిం గామధేను కల్పలతాద్యభినవంబై, 
నవసూతికాకుచంబు పేర్మిని నిరంతర పయోవర్ధనంబై, ధనదు నిలయంబు తూనిక సంగత మకర పద్మ 
మహాపద్మ కచ్చపంబై, కచ్చప కర్పరంబు బలిమిని పతితశైల సముద్ధరణంబైై, ధరణీధరంబు సాటి నుత్తుంగ 
తటముఖ్యంబై, ముఖ్య వరాహంబు గరిమ నున్నతక్షమంబై, క్షమాసుర హస్తంబు గరగరికను సత్పవిత్ర 
మనోరామంబైై, రామచంద్రుబాణంబు కడింది నభ్యాగత ఖరదూషణ మదాపహరణ ముఖరంబై, ముఖర 
రామ కళూరంబు రీతిని భూభృన్మూలభేదన ప్రబలంబై, బలరామ హలంబుభాతిని బ్రతికూల సన్నికర్షణ ప్రబుద్ధంభ్రై 
బుద్ధదేవుని మేని యొజపున నభియాతి రక్షోదార మనోహరంబైై, హరతాండవంబు మేర నుల్లసి తానిమిషంబైై 
యనిమిషావతారంబు కీర్తిని శుతి మంగళ ప్రదంబై, ప్రదాత యీంగి సూటి నర్ధపరంపరా వామనంబై, వామన 
చరణరేఖను బలివంశవ్యపనయంబై, నయశాస్త్రంబు మార్గంబున సామ భేద మాయోపాయ చతురంబై, 
చతురాననాందడంబు భావంబున నపరిమిత భువన జంతుజాల సేవ్యమానంబై, మానిని యన లోంతు 
సూపక, గరితయన సడిచప్పుడు సేయక, ముగుద యన బయలుపదడక, ప్రమద యనం [గ్రయ్యం బాజుచుం 
బతివ్రత యన నిట్టట్టు సనక, తల్లి యన నెవ్వియైన లోంగొనుచు, దైవంబన భక్త మనోరథంబు లిచ్చుచు, 
నంతకంతకు విస్తరించి గుటి గడచి, యవాజ్నానసగోచరంబై ప్రవహించి. 230 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ఆ+మహానది= ఆ గొప్పనది; పుర+అరాతి= త్రిపురాలకు శత్రువైన ఈశ్వరుని; జటాజూట 
రంధ్రంబువలనన్‌= జడల సందులనుండి; దిగన్‌+పడి= కిందికి దిగి నిరర్ణళప్రవాహంబు+ఐ= అద్దులేని ప్రవాహం 
కలిసి; నేలకున్‌+చల్లించి= నేలమీద పాకి; నెజసి= వ్యాపించి; నిండి= ఆక్రమించి; పెల్తువెల్లిన్‌+కొని= పెద్ద వరదరూపాన్ని 
పొంది; పెచ్చుపెరిగి= అధికంగా వృద్ధిచెంది; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; క్రేపవెంబడి= దూడ వెంబడి; ఉణకన్‌+క్రేళ్ళు+ఉయుకు= 
గంతులువేస్తూ పరుగులుతీసే; మజక ప్రాయము+కామధేనువు చందంబునన్‌= తొలి ఈత మేకవయసులో ఉందే 
కామధేనువువలె; ముందళథికిన్‌+నిగుడుచున్‌= ముందుకు సాగుతూ; ముద్వున్‌+చందురుతోడి నెయ్యంబునన్‌= అందమైన 
చంద్రునితో అనుబంధంచేత; క్రయ్యన్‌+అడరి= ఉవ్వెత్తున ఎగసి; చొప్పున్‌+తప్పక= దారి మరలక; సాగి= నిగిడి; 
చనుదెంచు= వచ్చేటి; సుధా+అర్జవంబు కైవడిన్‌= పాలసముద్రంలాగా; పెంపున్‌+కలిగి= ఆధిక్యత కలిగి మహా+ఈశ్వరు= 
పరమేశ్వరుని; వదన గహ్వరంబువలనన్‌= నోరు అనే గుహనుండి; ఓంకారంబు పిజబుంద= ఓంకారం వెంబడి; వెలువడు= 
బయలుదేరే; శబ్బ(బహ్మంబు భంగి= శబ్బబ్రహ్మవలె; అద(భ విభమంబునన్‌= విస్తారమైన విలాసంతో; 
ఆ+మహీపాలతిలకంబు= ఆ రాజగ్రేష్టుని; తెరువు వెంటన్‌= మార్గం వెంబడి; అంటి వచ్చుచున్‌= అనుసరిస్తూ వెలి+ఏనుగు= 
తెల్లవినుగు (ఐరావతం) తొందడంబులన్‌+అనుకరించి పజచు= తొండములను అనుకరించి వ్యాపించే; వజదమొగంబులును = 
వరదముఖాలూ; వజద మొగంబుల పిజుందన్‌= వరదముఖాల వెంబదే; అందున్‌ +అందున్‌= అక్కడక్కడే; 'కందుకొని= 
ఆక్రమించి; పొడచూపి= ఉనికినిచాటి; తొలంగు= ప్రక్కకు తొలగే; బాలశారదా= బాలసరస్వతి; కుచకుంభంబులకున్‌= 
కలశాల్లాంటి స్తనాలకు; అగ్గలంబు+అయిన= సమానమైన; బుగ్గలును= నీటి బుగ్గలూ; బుగ్గల సంగడంబునన్‌= నీటి 


400 శ్రీమహాభాగవతము 


బుగ్గల చేరికతో; పారిజాత కుసుమస్తబకంబుల = పారిజాత పుష్పగుచ్చాల; చెలువంబునున్‌+ తెగడు= అందాన్ని నిందించే; 
వెలినురువులును= తెల్లని నురుగలూ; వెలినురువుల చెంగటన్‌= తెల్లని నురగల దగ్గరే; అర్ధ+ఉన్న్మీలిత = సగం విరిసిన; 
కర్పూర తరుకిసలయంబులు = కర్పూరచెట్ల చిగుళ్లను; గేలిగాను= పరిహసించే; సుళ్ళును= సుడులూ; సుళ్ళకెలంకులన్‌= 
సుడుల ప్రక్కనే; ధవల జలధర = తెల్లటి మేఘాల; రేఖా+ఆకారంబుల= రేకల్లాంటి ఆకారాల; బాగు మెచ్చని= ఆధిక్యతను 
మెచ్చుకోని; నిడుద+ఏజులును= పొడవైన ఏజఖులూ; ఏజులన్‌+కలసి= ఏఖులలో కలిసి; వాయువశంబులన్‌= గాలిచేత; 
ఒండు+ఒంటిన్‌= ఒకాదాని నొకటి; తాకి= ఎదుర్శొని; బిట్టు మిట్టించి= అధికంగా స్పర్శించి; మీందికిన్‌+ఎగయు= మీదికి 
ఎగిరే; దురిత భంగంబులు +అయిన = పాపనాశనకారులైన; భంగంబులును= కెరటాల్లూ భంగంబుల కొనలన్‌= కెరటాల 
చివర్లలో; భిన్న భీన్నంబులు+ఐ= ముక్కలు ముక్కలై; కుప్పించి+ఉప్పరంబు+ఎగసి= కుప్పించి ఆకాశానికి ఎగసి; 
ముత్తియము+సరుల వడుపునన్‌= ముత్యాల హారాల వలె; మల్లికాదామంబుల తెజఖింగునన్‌= మల్లెపూల మాలలరీతిగా; 
కర్పూరఖండ కదంబంబుల చెలువంబునన్‌= కర్పూర ఖండాల సమూహాల అందం వలె; ఇందుశకలంబుల లతేజంబునన్‌= 
చంద్ర శకలాల కాంతిలాగా; తారకా నికరంబుల= నక్షత్ర సమూహాల; పొలుపునన్‌= విధంగా; మెజియుచున్‌= ప్రకాశిస్తూ 
ముక్తికన్యావశీకరంబులు+ఐన = మోక్షమనే స్త్రీని వశం చేసుకోగలిగిన; శీకరంబులునున్‌+కలిగి= నీటి తుంపురులు కలిగి; 
మధ్యమలోక శ్రీకరంబు+ఐ= భూలోకానికి మంగళకరమై; శ్రీకరంబు తెజంగునన్‌= లక్ష్మీదేవి హస్తంవలె; విష్ణుపదంబున్‌+ 
ముట్టి= విష్ణుపాదమైన ఆకాశాన్నితాకి; విష్ణుపదంబు భాతి= ఆకాశానికి వలె; ఉల్లసిత= ప్రకాశించే; హంస రుచిరంబు+ఐ= 
హంసల (సూర్య) కాంతితో 'ప్రకాశమానమై; రుచిరపక్షంబురీతి= శుక్షపక్షం వలె; అతిశోభఖిత కువలయంబు+ఐ= 
శోభాయమానములైన కలువలు కలిగినదై] కువలయంబు చెన్నునన్‌= భూమికివలెె బహుజీవనంబు+ఐ= అనేక 
బ్రతుకుదెరువులు కలిగినదై; జీవనంబు లాగున= నీటివలె (బ్రతుకుదెరువు); సుమనో వికాసప్రధానంబు +ఐ= 
పుష్పవికాసకారణమై (మంచి మనస్సు కలవారి); ప్రధానపర్వంబు పొలుపునన్‌= సభాపర్వానికి వల; ఏకచడక్ర బక, భీమ, 
మహాభంగ సుభద్ర+అర్జున చరిత్ర +అభిరామంబు +ఐ= ఏకచక్రపురం, బకుడు, భీముడు, గొప్పసైన్యం, సుభద్రార్జునుల 
వర్తనంచేత మనోహరమై (చక్రవాకాలు, కొంగలు, గొప్పనీటితో); రామచిత్తంబు మెలుపునన్‌= శ్రీరాముని మనస్సుకువలి; 
తనవారిలోన్‌+పొచ్చిన= తనవారిలో కలిసిన (తన నీటిలో కలిసిన); దోషాచరులకున్‌+అభయప్రదానచణంబు+ఐ= రాక్షసులకు 
అభయమివ్వడంలో నేర్పరియై (తన నీటిలో మునిగిన పాపులకు అభయమిచ్చే నేర్పరియై); ప్రదాన చణవర్తనంబుభాతి = 
గొప్పదాత వర్తనం వలె; సముపాసిత= ఉపాసించే; మృత్యుంజయంబు+ఐ= పరమేశ్వరుడు కలిగిందైై మృత్యుంజయు 
రూపంబుపోలిక= పరమేశ్వరుని రూపానికివలె; విభూతి సుకుమారంబు +ఐ= విభూతితో సుకుమారమై; కుమారచరిత్రంబు 
రేవను= కుమారస్వామి చరిత్రలాగా; క్రాంచప్రముఖ విజయంబు+ఐ = క్రౌంచ పర్వతాలను జయించిందై విజయరథంబు 
భాతి= అర్జునుడి రథంలాగాా హరిహయమంధరంబు+ఐ= సూర్యుని గుజ్టాల వేగం కలిగిందై. మంథర విచారంబు 
[గ్రద్దన= మంథర (కైకదాసి) ఆలోచనలాగా; మహా+ఆ రామ, గిరి, వన ప్రవేశకామంబు+ఐ= వన, పర్వత, ఆరామాల్లో 
ప్రవెశించేదియై; కామకేతనంబు పెల్లున= మన్మథుని జెండాలాగా; ఉద్దీపిత మకరంబు+ఐ= ప్రకాశించే మొసళ్ళు కలిగింద్రె 
మకరకేతను బాణంబు కైవడిన్‌= మన్మథుని బాణానికివలె; విలీన పరవాహినీ కలితశంబరంబు+ఐ= సైన్యంతో కలిసి 
శంబరాసురునిలో ప్రవేశించే విధంగా, (తనలో ప్రవేశించే ఇతరజలాలు కలిగిందై); శంబర +అరాతి= మన్మథుని; 
చిగురున్‌+కుంతంబు సూటి= చిగురుకత్తిలాగ్యా అధ్వగ వేదనాశమనంబు+ఐ= బాటసారుల తాపాన్ని పోగొట్టే; శమన 
దండంబు జాడన్‌= యమదండానికివలె; నిమ్న+ఉన్నత= ఎగుడుదిగుడులందుకూడ; సమవృత్తంబు+ఐ= సమానంగా 
మెలిగేదియై (అల్పులు అధికులందు సమానంగా ప్రవర్తించేదై) వృత్తశాస్తంబు విధంబునన్‌= ఛందస్‌శాస్తానికివలె; 


నవమస్మంధము 40] 


వడిన్‌+కలిగి= వేగంకలిగి (యతి కలిగి); సదా= ఎప్పుడూ; గురులఘువాక్యచ్చటా పరిగణితంబు +ఐ = గురులఘువులతోను 
వాక్యసమూహంతో లెక్కపెట్టబడునదై (పెద్ద, చిన్న శబ్దాలతో కూడిందై); గణితశాస్త్రంబు కొలందిని= గణితశాస్తంలాగా; 
ఘన ఘనమూల, వర్గమూల= ఘనం ఘనమూలం, వర్షమూలాలతో; సంకలిత= కూడిన; భిన్న మిశ్ర, ప్రకీర్ణఖాతభీష్మంబు+ఐ= 
భిన్నాలు, మిశ్రమాలు, ప్రకీర్ణకాలతో విజ్బంభణం కలిగిందై (పరస్పరం రాసుకొనే పొదరిండ్లతో, పఏడివదిన పజ ) 
భీష్మపర్వంబు పెంపున= భీష్మపర్వం గొప్పదనంవలి; అనేక భగవద్దీతంబై= పెక్కు భగవద్వాక్యాలు కలిగిందై (భగవంతుని 
గూర్చిన పాటల శబ్దాలతో కూడిందై) గీతాశాస్త్రంబు నిలుకడను= గీతాశాస్త్రానికి వలె మహాసుషిరతను= గొప్ప మేఖనాదంతో; 
ఘన నానాశబ్దంబు+ఐ= గొప్పవియైన అనెక శబ్దాలతో కూడిందై; శబ్బశాస్తంబు మర్యాదన్‌= వ్యాకరణంవలె; అచ్చువడి 
హల్లుకలిగి= అచ్చులు, హల్లుల, వేగంకలిగి; మహాభాష్యరూప +అవతారవృత్తి= మహాభాష్యవృత్తిలాగాా వృద్ధి గుణ 
సమర్థంబు+ఐ= వృద్ధి, గుణాల శక్తికలిగిందై (అభివృద్ధి, మంచికలిగి); అర్థశాస్త్రంబు మహిమను= అర్థశాస్తానికి వలె; 
బహు ప్రయోజన ప్రమాణదృవ్చాంతంబు+ఐ= పెక్కు ప్రయోజనాల ప్రమాణతకు నిదర్శనమై; దృష్టాంతంబు తెజింగునన్‌= 
దృష్టాంతానికి వలె సర్వ సామాన్య గుణవిశేషంబు +ఐ= సర్వుల సామాన్యగుణవిశేషాలు కలిగిందై; శేషవ్యాపారంబు 
కరణిన్‌= శేషుని ప్రయత్నంవలె; సుస్థిర +ఉద్ధరణ తత్పరంబై= సుస్థిరమైన మోతలో ఆసక్తి కలిగి, (ప్రజలను ఉద్ధరించుటలో), 
పరబ్రహ్మంబు గరిమన్‌= పరబ్రహ్మ స్వరూపంవలె; అతిక్రాంత+అనేక నిగమంబు +ఐ= అనేక వేదాలను దాటిందై (ఆటంకాల్ని 
దాటిందై); నిగమంబు నడవడిని= వేదంలాగా; 'బ్రహ్మవర్ణ పదక్రమ సంగ్రహంబు+ఐ= బ్రహ్మ ధ్వని, పదక్రమంకలిగి; 
[గ్రహశాస్త్రంబు పరిపాటిని= గ్రహశాస్త్రానికివలె; కర్మట, మీన, మిథున, మకర రాశి సుందరంబు+ఐ= కర్మట, మీన, 
మిథున, మకరరాశులచేత ఒప్పినదై (కర్మటాలు, మీనాలు, జంటలు, మకరాలతో కూడిందై) సుందరి ముఖంబు పోం 
డిమిని= సౌందర్యవతి ముఖంలాగాా; నిర్మల= స్వచ్చమైన; చంద్రకాంతంబు+ఐ= చంద్రకాంతులతో కూడిందై; 
కాంతా+అధరంబు రుచిని= ఇంపైన ప్రీ పెదవిలాగా; శోణచ్చాయా విలాసంబు+ఐ= కెంపురంగుతో సుందరమై; విలాసవతి= 
సుందరాంగి; కొప్పున్‌+ఒప్పునన్‌= కొప్పునకు వలె; కృష్ణనాగ+అధికంబు+ఐ= నల్లత్రాచు వైభవంకలిగి; అధికమతి= 
బుద్ధిమంతుని; శాస్త్ర సంవాదంబు సొంపునన్‌= శాస్త్ర చర్చయొక్క వైభవంలాగా; సరస్వతీ జయ విభమంబు+ఐ= 
సరస్వతీ విజయంతో విలసిల్లేదియై; విభ్రమవతి చనుదోయి పగిది= సుందరాంగి చనుదోయికి వలె; నిరంతర= ఎడతెగని; 
పయస్‌ +వ్యాప్త = నీటితో (పాలతో) వ్యాపించడంచేత; అఖిలలోక జీవనప్రద= సమస్త ప్రజలకు (బతుకుతెరువై; 
తుంగభద్రా+అతిరేఖా= తుంగభద్రానది సాగసునుమించి; సలలితంబు +ఐ= నీటితో మనోహరమై; లలితవతి నగవుమించునన్‌= 
లావణ్యవతి నవ్వునకు వలె; అపహసిత= ఎగతాళిచేయు; చంద్రభాగదేయంబు+ఐ= చంద్రభాగ సౌభాగ్యం కలిగిందై; 
భాగదేయవంతుని= అదృష్టవంతుని; వివాహంబులీల= వివాహానికి వలె మహామేఖల = గొప్ప ఒడ్డాణాలతోడి; 
కన్యకావిస్తారంబు+ఐ= కన్యకలు కలిగిందై, (మహామేఖలతోడి విస్తరించిన భూమి కలిగిందై) తారకెంపు+కేలి ఒడికంబునన్‌= 
తార చేతికివలె; ఆక్రాంత= ఆక్రమించిన; సూర్యతనయంబు+ఐ= యమునానది కలిగిందై (తార తనచేతితో సుగ్రీవుని 
స్పర్శించినట్లు) సూర్యతనయు శరవర్షంబుపోలిక = కర్ణుని బాణవర్వానికివలె; భీమరథ్‌ +ఆటోపవారణంబు +ఐ= 
భీమరధీనదియొక్క విజ్బంభుణను అరికట్టినదై (భీముని రథ విజ్బృంభణను అడ్డగించినదై; వారణంబు పరుసునన్‌= వనుగుకువలె; 
పుష్మర+ఉన్నత సంరంభంబు+ఐ= పుష్కరుని గొప్ప ఆటోపం కలిగిందై (నీటిని చిమ్మే ఏనుగుతొందడంవంటి విజృంభణతో); 
రంభ నెజ+మోము డాలున= రంభ నిండైన ముఖంవలె; సురస +అతిశయదశంబు +ఐ= మంచినీటితో అతిశయించిందై; 
దశరథ తనయు= శ్రీరాముని; బొమముడి చాడ్పునన్‌= తీక్ట్య దృష్టికివలె; సింధు గర్వప్రభంజనంబు+ఐ= సింధునది 
గర్వాన్ని నాశనంచేసేదై (సముద్ర గర్వాన్ని భంజించేదై; ప్రభంజనతనయు= వాయుకుమారుడైన భీముని; గదపెట్టుమాడ్మిని= 


402 శ్రీమహాభాగవతము 


గదాఘాతంలాగా; సమీపగత= సమీపించినవారి; దుశ్శాసన దుర్మద నివారకంబు+ఐ= దుశ్శాసనుని గర్వమనెే పాపాల్ని 
నివారించేదై; వారకన్యక= వేశ్యప్తీ; ముంజేతి గతిని= ముంజేయిలాగా; ముహుర్‌+ముహుర్‌= మాటి మాటికి; ఉచ్చలిత= 
కదలాడే; కంకణ +అలంకృతంబు+ఐ = కంకణాలతో అలంకరింపబడిందై; కృతయుగంబున్‌ +ఓజన్‌= కృతయుగానికి 
వలె; అవంకంబు+ఐ= బురదలేనిదై (పాపంలేనిదై); పంకజ+ఆసనుముఖంబున్‌ +ఒఅపునన్‌= పద్మాసనుదైన 
బ్రహ్మముఖంవలె; ప్రభూత = పుట్టిన; ముఖవర్ణంబు+ఐ= తెల్లటిరంగు కలిగిందై (ముఖవర్ధాలు కలిగిందై); వర్ణ గుణితంబు 
తెజకువను= అక్షరాల గుణితంలాగాా బహు= అనేకమైన; దీర్హబిందు= అధిక నీటిబవిందువులను; విసర్ణంబు+ఐ= 
వెదజల్లుచున్నద్రె సర్గ్ణబంధకావ్యంబున్‌+విన్ననువునన్‌= సర్ణబంధమహాకావ్యంవలె; గంభీర భావ మధురంబు+ఐ= గంభీరమైన 
భావాలతో మనోజ్ఞమై (గంభీరమైన, మధురమైన నీటిబిందువు); మధురాపురంబు సొబగున= మధురానగరానికి వలె; 
మహా+నంద నందనంబు+ఐ= గొప్పవాడైన నందనందనుని కూడి (ఆనందానికి నందనవనమై) నందన వనంబు పొందునన్‌= 
నందనవనానికి వలె విహరమాణ కౌశికంబు+ఐ= కౌశిక నదితో విహరించేదై (ఇంద్రునితో విహరించేదై); 
కౌశికహయంబురీతి= ఇంద్రుని గుజ్జంలాగ్యా సుదశధ్రువంబు+ఐ= ధ్రువమైన మంచిదశ కలిగిందైై ధ్రువు తలంపుక్రియన్‌= 
ధ్రువుని ఆలోచనవలె; పరిశీలత= పరిశీలించబడిన; విశ్వంభరంబు+ఐ= విశ్వాన్ని భరించిందై; విశ్వంభరుని శంఖంబు 
రూపునన్‌= విష్ణువు శంఖంవలె; దక్షిణ +ఆవర్త+ఉత్తరంబు +ఐ= కుడినుండి ఎడమవైపుకు మరలినదైై ఉత్తరా వివాహంబు 
చందంబునన్‌= ఉత్తర వివాహంలాగా; ప్రముదిత= సంతోషపెట్టబడిన; నరంబు+ఐ= (నరులకు సంతోషకారియై) అర్జునుడు 
కలిగిందైై నరసింహ నఖరంబులభాతిన్‌= నరసింహస్వామి గోళ్లకువలె; ఆభశ్రిత= ఆశ్రయించిన; ప్రహ్లాద= ప్రహ్లాదునికి; 
గురువిభవప్రదానంబు+ఐ= గొప్ప వైభావాన్ని ప్రసాదించేదై (గురువిభవాన్ని ప్రసాదించేది; దానకాండంబు సిరిన్‌= 
దానఘట్టానికివలె; కామధేను, కల్పలతా +ఆది+అభీనవంబు+ఐ= కామధేను, కల్చవృక్షాదులతో నిత్యనూతనమై; నవసూతికా 
కుచంబుపేర్మినిన్‌= పచ్చిబాలెంతరాలి స్తనంలాగ్యా నిరంతర= ఎడతెగని పయోవర్ధనంబు+ఐ= పాలధారలతో వృద్ధిచెందేదై 
(ఎప్పుడూ పెరుగుతున్న నీళ్లతోనిండి) ధనదు నిలయంబు తూనికన్‌= కుబేరుని నిలయంలాగా; సంగత = కలిగిన; మకర 
పద్మ మహాపద్మకచ్చపంబు+ఐ= మకరం, పద్మం, మహాపద్మం, కచ్చపం అనే నిధులతో నిందినదై (మొసళ్లకో, మెట్టలామరలతో, 
తామరలతో, తాబేళ్లతో నిండిందై); కచ్చపకర్పరంబు బలిమిని= ఆదికూర్మపు బలమైన కర్పరము (పైకప్పు) విధంగా; 
పతిత= పడిన శైల సముద్ధరణంబు+ఐ= పర్వతాల్ని పైకెత్త కలిగిందై (మిక్కిలి ఓర్పు కలిగిందై); ధరణీధరంబు సాటి= 
పర్వతంవలె; ఉత్తుంగ= మిక్కిలి ఎత్తెన; తటముఖ్యంబై= గట్టులు కలిగిందై (ఎత్తెన చరియలతో కూడిందై) ముఖ్యవరాహంబు 
గరిమన్‌= ఆదివరాహంలాగా; ఉన్నత క్షమంబు+ఐ= గొప్ప ఓర్చుకలిగిందై; క్షమాసురహస్తంబున్‌= బ్రాహ్మణుని చేతిని; 
గరగరికను= వలె సత్‌+పవిత్ర= మంచి పవిత్రంతో దర్భతో కూడిన చేయినివలె; మనస్‌+రామంబు+ఐ= మనసుకు 
ఇంపు కలిగించేదై; రామచంద్రు బాణంబు కడింది= శ్రీరాముని బాణంలాగా; అభ్యాగత = ఎదుర్మోవడానికి వచ్చిన; ఖర, 
దూషణ మద+అపహరణ ముఖరంబు+ఐ= ఖరదూషణుల గర్వాన్ని మింగుతూ 'మోగేదై (తనను చేరే కఠిన పాపుల 
అహంకారాన్ని అపహరించేదై); ముఖర= (మోగుతున్న రామకుఠారంబు రీతినిన్‌= పరశురాముని గండ్రగొడ్డలినివలె; 
భూభృత్‌+మూలభేదన = రాజుల మూలాల్ని భేదించడంలో; ప్రబలంబు+ఐ= బలం కలిగిందై (పర్వతాలను సమూలంగా 
నాశనం చేయటంలో బలం కలిగింద్ర; బలరామ హలంబు భాతినిన్‌= బలరాముని నాగలి అనే ఆయుధంవలె; ప్రతికూల= 
ఒద్లను; సన్నికర్షణ = రాసుకొనుటలో; ప్రబుద్ధంబు+ఐ= ఉప్పాంగుచున్నదై (శత్రువులను ఉన్నూలించుటలో పొంగిపోయేది); 
బుద్ధదేవునిమేని+ఒఅపునన్‌= బుద్ధదేవుని శరీరాన్నివలె; అభియాతి రక్షోదారమనోహరంబు +ఐ= ఆశ్రయించిన రాక్షసకాంతలకు 
మనోహరమై (ఆశ్రయించినవారిని రక్షించడంలో సమర్థవంతమైంద్ర); హరతాందడవంబుమేరన్‌= శివుని తాండవ నృత్యంలాగా; 


నవమస్మంధము 403 


ఉల్లసిత +అనిమేషంబు +ఐ= సంతోషపెట్టబడిన దేవతలు కలిగిందై (తుల్లిపడేచేపలుకలిగిందై) అనిమిష+అవతారంబు 
కీర్తిని= మత్స్యావతారంవలె; శ్రుతి మంగళ ప్రదంబు+ఐ= వేదాలకు శుభాన్ని చేకూర్చేదై (చెవులకు ఇంపునకు కలిగించేదై); 
ప్రదాత +ఈంగి సూటిన్‌= దాత ధనంలాగ్గా; అర్ధపరంపరావామనంబు+ఐ= ధనసమూహంతోడి విస్తారమైందై; వామను 
చరణ రేఖను= వామనుని పాదంలాగా; బలివంశ వ్యపనయంబు+ఐ= బలివంశాన్ని నిర్మూలించేదై (గొప్ప వెదురు 
పొదలను కదల్ప్బేదై] నయశాస్త్రంబు మార్గంబున= నీతిశాస్తానికి వలె సామభేద మాయా+ఉపాయచతురంబు+ఐ= 
సామభేదమాయోపాయాలనే నాలుగంశాలు కలిగిందై (ఆయా ప్రదేశంలో ఆయారీతిని వర్తించేదై; చతురానన +అండంబు 
భావంబునన్‌= బ్రహ్మాండాన్నివలె; అపరిమిత= అంతులేని; భువన= లోకాలతో; జంతుజాల= జంతు సమూహంతో; 
సేవ్యమానంబు+ఐ= 'సేవించబడేదై; (అక్కలేనన్ని నీటి జంతువులతో 'సేవించబడేదై); మానిని+అనన్‌= మానవతిలాగా; 
లోంతు చూపక= గట్టు తెలియనీక; గరిత+అనన్‌= ప్రీకి వలె; చడిచప్పుడు+చేయక= గుట్టు తెలియనీక; ముగుద+అనన్‌= 
ముద్దరాలివలె బయలు పడక= ప్రస్ఫుటం కాకుండా; ప్రమద+అనన్‌= జవరాలిలాగా క్రయ్యన్‌+పాజుచున్‌= వేగంగా 
పారుతూ; పతివ్రత+అనన్‌= పతివ్రతలాగ్యా ఇట్టు+ఇట్టు+చనక= అటు ఇటూ పోక్స; తల్లి+అనన్‌= తల్లిలాగ్యా ఎవ్వి+ఐనన్‌= 
వేటినైనా; లోన్‌+కొనుచున్‌= లోపలికి గ్రహిస్తూ (దాచుకుంటూ); దైవంబు +అనన్‌= దేవతలాగా; భక్తమనోరథంబులు + 
ఇచ్చుచున్‌= భక్తులకు కోరికలను తీర్చుతూ; అంతకున్‌+అంతకున్‌= క్రమక్రమంగా; విస్తరించి= వ్యాపించి; గుజిన్‌+కడచి= 
పరిమితిని దాటి; అవాక్‌+మానసగోచరంబు+ఐ= మాటకు, మనసుకు అందకుండా; ప్రవహించి= పారి... 


తా : ఈ విధంగా ఆ మహానది శివుని జదల సందునుండి దిగి, అద్దులేని ప్రవాహంతో భూమిపై కురికింది. బాగా 
వ్యాపించిన గొప్ప ప్రవాహంతో దూడవెంబడి గంతులువేస్తూ పరుగులు తీసే యౌవన ప్రాయంలో ఉన్న కామధేనువులాగా 
ముందుకు వ్యాపిస్తూ, ముద్దులొలికే చంద్రునిపై ప్రేమతో ఉప్పొంగే పాలసముద్రంలాగా అతిశయించి, పరమాత్ముని 
వదనంనుండి వెలువడే ఓంకారాన్ని అనుసరించే శబ్దబ్రహ్మంలాగా, విస్తృతమైన విలాసంతో ఆ రాజగ్రేష్టుని మార్తాన్ని 
అనుసరించింది. ఐరావతతొండాన్ని అనుకరిస్తూ ప్రవహించే వరద ముఖాలు కలిగి, వరద ముఖాల వెనుకనే అక్కడక్కడ 
కనిపించి తొలగిపోయే బాలసరస్వతి కుచకలశాలను మించిన అధికమైన నీటిబుడగలనూ, నీటి బుడగల చేరికతో 
పారిజాతపు పూలగుత్తుల కాంతిని మించిన తెల్లని నురగలనూ, ఆ నురగల ప్రక్కన సగం విరిసిన కర్పూరపు చెట్ల చిగుళ్ల 
సోయగాన్ని గేలిచేసి సుడులును, ఆ సుడుల ప్రక్కన తెల్లమేఘాలను మెచ్చుకోని నిడుపైనయేర్లును, ఆ యేర్లను కలసి గాలి 
తాకిడి వల్ల తీవ్రంగా పైకెగసే పాపనాశనకరమైన కెరటాలను, ఆ కెరటాల చివరల్లో ముక్కలు ముక్కలై కుప్పించి పైకెగరే 
ముత్యాలహారాల్లాగా, మల్లెపూదండల్లాగా, కర్పూర ఖండాలలాగా, చంద్రుని శకలాల్లాగా, చుక్కల గుంపులాగా ప్రకాశిస్తూ 
బాటసారుల తాపాన్ని పోగొట్టే నీటి తుంపురులు కలిగి, భూలోకానికి శుభాన్ని కలిగించేదిగా, లక్ష్మీదేవి హస్తంలాగా 
విష్ణుపాదమైన ఆకాశాన్ని తాకి ఆకాశం వలె ప్రకాశించే హంసల కాంతితో ఒప్పి, శుక్షపక్షంలోని భూమండలం లాగా 
శోభించే కలువలు కలిగి, అనేకమైన బ్రతుకు తెరువులతో కూడిన లోకంలాగా అధికమైన నీటిని కలిగి, మంచి మనస్సుతో 
శోభించే జీవితం లాగా వికసించిన పూలతో కూడి, అనేక సేనలు, బక, భీమ, సుభద్రార్జ్హునుల చరిత్రతోడి మనోహరమైన 
భారత పర్వంలాగా అనేకమైన చక్రవాకపక్షులతోకూడి, కొంగలతో భయంకరమైన అలలతో సుందరమై, తన వాళ్లను 
కలిసిన రాక్షసులకు అభయ మివ్వడంలో సమర్థమైన శ్రీరాముని హృదయంలాగా తన నీళ్లలో మునిగిన పాపులకు 
అభయమివ్వడంలో సమర్థమై, మృత్యువును జయించిన గొప్పదాత ప్రవర్తనలాగా, గొప్పనడకతో శివుణ్ణి సేవిస్తూ విభూతితో 
కూడిన అందమైన శివుని రూపంలాగా సంపదతో సుకుమారమై, క్రౌంచ పర్వతాన్ని జయించిన కుమారస్వామి చరిత్రలాగా 


404 శ్రీమహాభాగవతము 


కొంగలు మొదలైన వాటితోకూడి; అర్జునుడి రథంలాగా సూర్యుని గుజ్టాలవంటి వేగం కలిగి, శ్రీరామునికి వనవాసం 
కల్పించిన మంథర ఆలోచనలాగా శీఘ్రంగా వనపర్వతాలలో ప్రవేశించే కోరికకలిగి, మన్మథుని జెండాలాగా మొసళ్లతో 
కూడి; సైన్యంతో కూడిన శంబరాసురునిలో ప్రవేశించే మన్మథుని బాణంలాగా, తనలో లీనమైన ఇతర ప్రవాహజలాలు 
కలిగి, మన్మథుని చిగురుకత్తిలాగా, బాటసారుల తాపాన్ని తొలగించి; అల్పులపట్ల, అధికులపట్ల సమానంగా ప్రవర్తించే 
యముని దండంలాగా ఎత్తుపల్లాల్లో సమానంగా మెలిగి యతితోనూ, గురులఘువులతోనూ, వాక్యసమూహంతోనూ 
కూడిన ఛందశ్శాస్తంలాగా వేగంతోను, పెద్ద చిన్న శబ్బాలతోను కూడి గొప్ప వర్ణమూలాలతో, భిన్నాలతో, మిశ్రాలతో, 
ప్రకీర్ణాలతో నిండిన గణిత శాస్త్రంలాగా, పరస్పరం రాచుకునే పొదరిండ్లతో, లోయలతో భయంకరంగా ప్రవహించేదై, 
భగవద్దీతా సహితమైన భీష్మపర్వంలాగా సుఖకరమైన శబ్దాలతో కూడినదై, వాద్యం నుండి వెలువడే మంద్రతార స్వరాలుగల 
సంగీతశాస్త్రంలాగా అనేక విధాలైన శబ్దాలతో కూడిందై; అచ్చులు, హల్లులు కలిగిన వ్యాకరణశాస్త్రంలాగా వడిగలదైై; 
మహాభాష్యవృత్తిలాగా వృద్దిగుణాల సామర్థ్యం కలిగిందై; పెక్కు ప్రయోజనాలతో కూడిన నిడివి అందరికీ అందుబాటులో 
ఉండే గొప్పగుణంతో విలసిల్లిందై. వేదసమూహాలకు అతీతమైన పరబ్రహ్మలాగా అనెక మార్దాలను అతిక్రమించిందై 
వర్ణపదక్రమాలతో కూడిన వేదంలాగా ధ్వనిక్రమాలకు కూడికయై; కర్మటమీనమిథునాలతో ప్రకాశించే ఖగోళ చక్రంలాగా 
కులీరాలు, చేపలు, మొసళ్ళతో ఉండి; సుందరిముఖంలాగా స్వచ్చమైన చంద్రకాంతులతో నిండి; ప్రీ 'పెదవివల ఎజ్జిని 
కెంపు వర్ణం కలిగి; కాంత పెదవిలాగా ఎల్జిరంగుతో కూడిందై, అందమైన ప్రీ జదడబంధంలాగా నల్లనాగు అందాలతో 
అతిశయించి, బుద్ధిమంతుని శాస్త్రవాదంలాగా అంతులేని శారదావిజయంతో ప్రకాశించేదై, విభమవతి చనుదోయిలాగా 
సమస్త ప్రజానీకానికి బ్రతుకు తెరువై పయోధారతో నిండి జీవనప్రద తుంగయైన తుంగభద్రానది సొగసును మించిందైె; 
మనోజ్ఞవతి చిరునవ్వులాగా చంద్రభాగానదిని గేలిచె సేదై, గొప్ప ఒడ్డాణాలు ధరించిన కన్యక సహితుడైన అదృష్టవంతుని 
వివాహంలాగా భూమి నిండా వ్యాపించిందై, తార తనహస్తంతో సుగ్రీవుని తాకినట్లు ముత్యాలవంటి తనచేతితో యమునానదిని 
ఆక్రమించేదై; భీముని రథవిజ్బంభణాన్ని నివారించిన కర్ణుని బాణపరంపరలాగా భీమరథి నది ఆటోపాన్ని నివారించేదై; 
నీటిని చిమ్మే ఏనుగుతొండంవంటి గొప్ప విజృంభణతో కూడిందై, సురసాతిశయమైన రంభ ముఖంలాగా మంచినీటితో 
అతిశయించి, సముద్ర గర్వాన్ని అణచిన శ్రీరామచంద్రుని బొమముడిలాగా సింధునది గర్వాన్ని అణచిందై; తన్ను 
సమీపించిన దుశ్చాసను గర్వాన్ని అణగించే భీముని గదాఘాతంలాగా తనను చేరినవారి పాపాల్ని కడిగి వేసేద్రై మాటి 
మాటికి కదలాడే గాజులతో శోభిల్లే వేశ్యముంజేయిలాగా మళ్ళీ మళ్ళీ కదలాడే నీటిబిందువులు కలిగి; పాపంలేని 
కృతయుగంలాగా పవిత్రమై, 'బ్రహ్మముఖం లాగా గొప్ప బ్రాహ్మణుల ఆశ్రయాన్ని పొందిందైై; అనేకదీర్దాలు, బిందువులతో, 
విసర్ల్ణలతో కూడిన వర్ణ గుణింతంలాగా అనేకమైన నీబివిందువులు కలిగిందై; సర్ణబంధకావ్యానికి వలె గంభీరభావమాధుర్యం 
కలిగిందైై మధురాపురం నందనందనునితో కలసి ఆనందపడ్డట్లు ఆనందానికి నందనవనమై; ఇంద్రుడు విహరించే 
నందన ఉద్యానవనంలాగా కౌశికనదితో తిరిగేదై; ఇంద్రుని గుజ్జిం వలె స్థిరమైన మంచి స్థితికలిగి, విష్ణుచింత కలిగిన 
ధ్రువుని ఆలోచనలాగా విశ్వాన్ని పరిశీలించేదై, విష్ణువు శంఖంలాగా కుడినుండి ఎడమవైపుకు తిరిగి, ఉత్తర వివాహంలాగా 
అర్జునునికి ఆనందదాయకమై, పాలతో పొంగే పచ్చి బాలింతరాలి స్తనంలాగా నిరంతరం వృద్ధి కలిగిన నీళ్లతో (పాలతో) 
నిండదిందై మకరం, పద్మం, మహాపద్మం, కచ్చపం అనే నిధులతో నిండిన కుబేరుని నిలయంలాగా మొసళ్ళతో, పద్మాలతో 
మెట్టతామరలతో తాబేళ్లతో నిండిందై; కూలిన కొండను పైకెత్తే ఆది కూర్మపు బలమైన వెన్నెముకలాగా కొండల్ని కదలించేదై, 
ఎత్తైన కటకాలతో నిండిన కొండలాగా ఎత్తైన గట్లతో కూడిందై భూమిని మోసే ఆదివరాహంలాగా ఓర్పుకలిగిందై, దర్భను 
ధరించిన బ్రాహ్మణుని హస్తంలాగా పవిత్రమై; తన నెదుర్మోడానికి వచ్చే ఖరదూషణాదుల గర్వాన్ని పోగొట్టే రామబాణంలాగా 


వి 


నవమస్మంధము 405 


తనను చేరవచ్చే పాపుల అహంకారాన్ని పోగొట్టేదై; రాజులను సమూలంగా ఖండించే పరశురాముని గండ్రగొడ్డలిలాగా 
పర్వతాలను సమూలంగా పెల్లగించే బలం కలిగిందై; విరోధుల్ని దున్నే బలరాముని నాగలి లాగా గట్లను రాచుకొని 
పొంగేదై; బుద్దుని శరీరంలాగా ఆశ్రితులను రక్షించే సామర్థ్యం కలిగిందై; దేవతలను సైతం సంతోషపెట్టె శివుని నాట్యంలాగా 
ఎగిరిపడే చేపలతో నిండిందై; వేదాలకు శుభాన్ని ఇచ్చే మత్స్యావతారంలాగా చెవులకు ఆనందకరమై, ధనసమూహంతో 
ఇవ్వాలనుకొనే దాత దానంలాగా అర్ధసమూహంతో విస్తారమైందై; బలిచక్రవర్తి వంశాన్ని నిర్మూలించిన వామనుని పాదం 
లాగా గొప్ప వెదురు పొదలను పెకలించేదై; సామభేదోపాయాలతో కూడిన నీతిశాస్త్రం లాగా నేర్పరితనం కలిగిందై; అనేక 
జగాలతో, ప్రాణి సమూహంతో సేవింపబడే బ్రహ్మాండం లాగా పలు జీవరాశులతో నిండినట్టిదై మానిని లాగా గుట్టుతెలియనీక, 
ఇల్లాలి లాగా శబ్దంచేయక, ముగ్ధవలె బయటపడక, జవరాలిలాగా వేగం కలిగి, పతివ్రతలాగా స్థిరత్వం కలిగి, తల్లిలాగా 
అన్నిటిని కడుపులో దాచుకొంటూ, దేవతలాగా భక్తుల కోరికలను ఈడేరుస్తూ, క్రమక్రమంగా హద్దులను దాటి మాటకు 


మనసుకు అందకుండా ఆ గంగానది భగీరథునివెంట ప్రవహించింది. 


విశే : ఆకాశాన్నుండి భూమికి అవతరించిన గంగానది సోయగాల్ని పోతనగారు సహజసుందరంగా, సాభిప్రాయంగా, 
మనోజ్ఞంగా వర్ణించారు. పరమెశ్వరు జటాజూటంనుండి క్రిందికి దిగబడ్డ ఆ నది పోయిన పోకడలు కళ్ళకు కట్టినట్లు 
వర్ణించబడ్డాయి. సృష్టిలోని వర్ణనీయ వస్తువుల్నీ సందర్భోచితంగా (గ్రహించి చినుకులు, తుంపురులు, బిందువులు, బుడగలు, 
కాలువలు, సెలయేళ్లు మొదలైన నీటియొక్క అవన్థా భేదాలతో కవి ఒక అనుబంధాన్ని చేర్చాడా అన్నట్లు వచనం 
ముక్తపదగ్రస్తంగా చిత్రించబడింది. ఆయాచోట్ల శ్లేష సాభిప్రాయంగా మనోజ్ఞతను వెల్లివిరిసింది. గంగ “విష్ణుపాదోద్భవగా 
ప్రసిద్ది. గంగావతరణాన్ని విష్ణవుయొక్క దశావతారాలతో అనుబంధించి ఒక విశిష్టతను ఆపాదించాడు కవి. పోతన 
ఇటువంటి వచనాల్ని నరసింహావతారాది ఘట్టాల్లో కూడ వ్రాశాడు. అవన్నీ ఎక్కడి కక్కడే సందర్భోచితంగా ఉన్నాయి. 


మ. జగతీనాథు రథంబుపజ్ఞ బహుదేశంబుల్‌ వడిం దాంటి త 

త్సృగరక్షాపకుమారభస్మములమీందన్‌ ముంచి పాజన్‌ మరు 

న్నగరావాసము వారు పొందిరి నవీనశ్రీలతో గంగ నీ 

రు గతింగాక మహాదురంత సుజనద్రోహానలం బాలునే. 231 
ప్రతి : జగతీనాథు= భూమికి ప్రభువైన భగీరథుని; రథంబుపజ్జన్‌= రథం వెంబడి; బహుదేశంబుల్‌= అనేక దేశాలను; 
వడిన్‌+దాంటి= వేగంగా దాటుతూ; తద్‌= ఆ; సగరక్ష్యాప= సగరరాజుయొక్క కుమార= కుమారుల; భస్మముల 
మీందన్‌= బూడిద రాసులపై; ముంచి పాజన్‌= ముంచి ప్రవహించగా; నవీన శీలతో= నూతన శోభలతో; మరుత్‌= 
దేవతల; నగర+ఆవాసమున్‌= నగర నివాసమైన స్వర్గాన్ని వారు పొందిరి= వారు పొందారు; మహా= గొప్పనైన; 
దురంత= అంతులేని; సుజన= మంచివారియందలి; ద్రోహ+అనలంబు= ద్రోహమనే అగ్ని గంగనీరు గతిన్‌ +కాక= 
పవిత్ర గంగాజల ప్రవాహంవల్ల కాక వేరేవిధంగా; ఆజునే= చల్లారుతుందా? 
తా : గంగానది భగీరథ మహారాజు రథం వెంబడి అనేక దేశాల్ని దాటి ఆ సగర రాజకుమారుల బూడిదరాసులను ముంచి 
ప్రవహించగా వారు నూతనశోభలతో దేవతల నగర నివాసమైన స్వర్గాన్ని పొందారు. పుణ్యాత్ముల పట్ల చేసిన అంతులేని 
'ద్రోహమనే అగ్ని గంగాజల ప్రవాహంవల్ల కాకుండా వేరేవిధంగా చల్లారుతుందా? (చల్లారదు). 


విశే : సజ్జనులపట్ల చేసిన దోషం ఊరకే చల్లారదు. ఆ దోషం పోగొట్టగల సాధనం పవిత్రమైన గంగాజలమె. 


406 శ్రీమహాభాగవతము 


మ. హరు మెప్పించి మహాతపోనియతుందై యాకాశగంగానదిన్‌ 
ధరకుం దెచ్చి నితాంతకీర్తిలతికాస్తంభంబుగా నవ్య సు 
స్థిరలీలం బితృకృత్య మంతయు నొనర్చెన్‌ వారితానేక దు 
స్తరవంశవ్యథుం దా భగీరథుండు నిత్యశ్రీకరుం డల్పుండే! 292 


ప్రతి : వారిత= నివారింపబడిన; అనేక= అనేకమైన; దుస్తర= తరించడానికి వీలుకాని; వంశవ్యథుడు= వంశానికి 
ఏర్పడిన దుఃఖాలు కలవాడు; మహాతపస్‌+నియతుడు+ఐ= గొప్ప తపోనిష్టతో కూడినవాడై), హరున్‌+మెప్పించి= పరమేశ్వరుణ్ణి 
మెప్పించి; ఆకాశగంగానదిన్‌= ఆకాశమందలి గంగానదిని; ధరకున్‌+తెచ్చి= భూమి మీదకు తెచ్చి; నితాంత= అధికమైన; 
కీర్తిలతికాస్తంభంబు+కాన్‌= కీర్తి అనే తీగకు స్తంభంగా; నవ్యసుస్థిరలీలన్‌= కొత్తగా, స్థిరంగా; పితృకృత్యము +అంతయున్‌= 
పితృకార్యాన్నంతటిని; ఒనర్చిను= పూర్తిచేశాడు; నిత్యభీకరుండు= శాశ్వత శుభకరుడైన; ఆ భగీరథుడు అల్పుడే= సామాన్యుడా? 
(సామాన్యుడు కాడు). 

తా : వంశానికి కలిగిన జటిలమైన దుఃఖాన్ని నివారించినవాడు, శాశ్వత శుభకరుడు అయిన ఆ భగీరథుడు పరమేశ్వరుణ్ణి 


గొప్ప తపోనిష్టతో మెప్పించి, ఆకాశమందలి దేవగంగానదిని భూమిమీదకు తెచ్చి, తనకీర్తి అనే తీగకు శాశ్వతమైన 
స్తంభంగా చేసుకొని పితృకార్యాన్ని పూర్తిచేశాడు. అతడు సామాన్యుడు కాడు. 


విశే ; “మందాకినీ వియద్దంగా స్వర్ణదీ సురదీర్షికా' అని గంగానదికి పేర్లు. ఆకాశమందలి నదిని భూమికి తేవడం 
అసాధారణం. దాన్ని సాధించటం చేతనే అతడు కీర్తిపొందాడు. “భగీరథ ప్రయత్నం గా శాశ్వతత్వాన్ని పొందాడు. 


క. హరిం దమమనమున లోనిడి, హరిపాదాంభోజజనితమైన నదిన్‌ సు 

స్థిరులై గ్రుంకి మునీంద్రులు, హరిం గలిసిరి త్రిగుణరహితులై యవ్వేళన్‌. 233 
ప్రతి: ఆ+వేళన్‌= అపుడు; ముని+ఇంద్రులు= బుషి శ్రేష్టులు; హరిన్‌= విష్ణువును; తమ మనమునన్‌= తమ మనస్సులో; 
లోనిడి= ప్రతిష్టించుకొని హరిపాద +అంభోజ= విష్ణవుయొక్క పాదపద్మంనుండి; జనితము+ఐన= పుట్టిన; నదిన్‌= 
ఏటిలో; సుస్థిరులు+ఐ= దృఢ నిశ్చయంతో) క్రుంకి= మునిగి త్రిగుణరహితులు +ఐ= త్రిగుణాతీతులై; హరిన్‌ +కలిసిరి= 
విష్ణువునందు ఐక్యమయ్యారు. 
తా : అప్పుడు కొందరు మహర్షులు శ్రీహరిని తమ మనస్సులలో తీవ్రంగా ధ్యానిస్తూ విష్ణుపాదోదృవమైన గంగానదిలో 
క్రుంకులిడి శత్రిగుణాతీతులై విష్ణువులో ఐక్యమయ్యారు. 
వ. అంత నా భగీరథునకు (శుతుందడును, శుతునకు నాభావరుందును, నాభావరునకు సింధుద్వీపుండును, 
సింధుద్వీపునకు నయుతాయువును, నయుతాయువునకు బుతుపర్జుడును జనియించె నతందు. 284 
ప్రతి : అంతన్‌= ఆ తరువాత; ఆ భగీరథునకున్‌= ఆ భగీరథునికి; శుతుండును= (శుతుడు; శుతునకున్‌= (శ్రుతునికి; 
నాభావరుండును= నాభావరుడును; నాభావరునకున్‌= నాభావరునికి; సింధు ద్వీపుండును= సింధు ద్వీపుడు; సింధు 
ద్వీపునకున్‌= సింధు ద్వీపునికి; అయుతాయువును= అయుతాయువు; అయుతాయువునకున్‌= అయుతాయువునికి; బుతు 
పర్షుడును= బుతుపర్జుడును; జనియించెన్‌= పుట్టారు; అతందడు = అతడు (బుతుపర్డుడు,... 


నవమస్మంధము 407 


తా : తరువాత వరుసగా ఆ భగీరథునికి శ్రుతుడు, (శ్రుతునికి నాభావరుడు నాభావరునికి సింధుద్వీపుడు, సింధుద్వీపునికి 
అయుతాయువు, అయుతాయువునకు బుతుపర్జుడు జన్మించారు. అతడు 


ఆ. నయవిశాలబుద్ధి నలచక్రవర్తితో, సంగడీనితనము చాలంజేసి 

యక్షహృదయ మతని కభ్యస్తముగ నిచ్చి, యశ్వవిద్య నేర్చె నతనివలన. 2885 
ప్రతి : నయవిశాలబుద్ధిన్‌= నీతి కల్గిన గొప్ప బుద్ధితో; నలచక్రవర్తితోన్‌= నలచక్రవర్తితో; సంగడీనితనమున్‌= స్నేహాన్ని 
చాలన్‌+చేసి= ఎక్కువగా చేసి; అక్షహృదయము= పాచికలాటకు చెందినవిద్యను; అతనికిన్‌ +అభ్యస్తము +కన్‌ +ఇచ్చి= ఆ 
నలచక్రవర్తికి తెలిసేటట్లు ఇచ్చి; అతని వలనన్‌= ఆ నలునివల్ల; అశ్వవిద్యన్‌+నేర్చెన్‌= గుర్రాలకు చెందిన శాస్త్రం 
తెలుసుకొన్నాడు. 
తా : ఆ బుతుపర్చుడు గొప్ప బుద్ధిమంతుడైన నలమహారాజుతో స్నేహం చేశాడు. అతనికి తనకు తెలిసిన అక్షహృదయాన్ని 
(పాచికల ఆటకు సంబంధించిన శాస్త్రాన్ని ఇచ్చి, అతనినుండి గుర్రాలకు చెందిన శాస్త్రాన్ని తెలుసుకున్నాడు. 


వ. ఆ బుతుపర్ణునకు సర్వకాముందడును, సర్వకామునకు మదయంతీ వల్లభుందైన సుదాసుందును 
బుట్టె నా రాజశేఖరుని మిత్రసహుండును, గల్మాషపాదుండునని చెప్పుదు రాభూవరుండు వసిష్ణుని శాపంబున 
రాక్షసుందై, తన కర్మంబున ననపత్యుండయ్యె ననిన విని పరీక్షిన్నరేంద్రుం దేమి కారణంబున సుదాసునకు 
గురుశాపంబు ప్రాప్తం బయ్యె నని యడిగిన శుకుం డిట్లనియె. 2986 
ప్రతి : ఆ బుతుపర్జ్ణునకున్‌= ఆ బుతుపర్జునికి; సర్వకాముండును= సర్వకాముడూ; సర్వకామునకున్‌= సర్వకామునికి; 
మదయంతీ వల్లభుండు+ఐన= మదయంతి భర్తయైన; సుదాసుండును+పుట్టెన్‌= సుదాసుడు జన్మించాడు; ఆ రాజశేఖరుని= 
ఆ రాజగ్రేష్టునిి మిత్రసహుండును= మిత్రసహుడని; కల్మాషపాదుండును+అని= కల్మాషపాదుడు అని; చెప్పుదురు= 
పిలుస్తారు; ఆ భూవరుండు= ఆ రాజు; వసిష్టుని శాపంబునున్‌= వసిష్టముని శాపంచేత; రాక్షసుండు+ఐ= రాక్షసుడై; 
తనకర్మంబునన్‌= తన కర్మవశాత్తు అనపత్యుండు +అయ్యెన్‌= సంతానహీనుడయ్యాడు; అనిన విని= అని చెప్పగా విన్న; 
పరీక్షిత్‌+నర+ఇంద్రుండు= పరీక్షిన్మహారాజు; ఏమి కారణంబునన్‌= ఏ కారణంచేత; సుదాసునకున్‌= సుదాసునికి; 
గురుశాపంబు= గురువుయొక్క శాపం; ప్రాప్తంబు +అయ్యెన్‌= కలిగింది? అని+అడిగినన్‌= అని అడగ్గా? శుకుండు+ఇట్లు+ 
అనియెన్‌= శుకయోగి ఇలాగన్నాడు. 

తా : ఆ బుతుపర్జునికి సర్వకాముడు, సర్వకామునికి సుదాసుడు పుట్టారు. ఆ సుదాసుని భార్యపేరు మదయంతి. ఆ 
రాజగ్రేష్టుని మిత్రసహుడు, కల్మాషపాదుడు అని కూడా అంటారు. ఆ రాజు వసిష్ణుని శాపంవల్ల రాక్షసుడై తన కర్మానుసారంగా 
బిడ్డలు లేనివాడయ్యాడు అని చెప్పగా పరీక్షిన్మహారాజు, ఏ కారణంచేత సుదాసునికి గురుశాపం కలిగింది అని ప్రశ్నించాడు 
అపుడు శుకయోగీంద్రు డిట్లన్నాడు. 


సీ. ఆ సుదాసుండు వేంటకై వనంబున కేంగి గర్వించి యొక్క రక్కసునిం జంపి 
వానితోంబుట్టిన వానింబో విడిచిన వాండును దనతోడివాని చావు 
వోనీక కపటియై భూపాలుగృహమున నడబాలతనమున నర్ధిం గొలిచి 
యుండ వసిష్టున కుర్వీశుండొక్క నాం డన్నంబు 'సేయంగ నతనింబనుప 


408 శ్రీమహాభాగవతము 


తే. వాండు మానవమాంసంబు వండి తెచ్చి, మునికి వడ్డింపం గోపించి ముని నరేంద్రుం 
బీల్చి మానవమాంసంబుం బెట్టి తనుచు, నలుకతో రాక్షసుండవు గమ్మని శపించె. 297 


ప్రతి : ఆ సుదాసుండు= ఆ సుదాసుడు; వేంటకై= వేటాడదంకోసం; వనంబునకున్‌+ఏంగి= అడవికి వెళ్లి గర్వించి= 
దర్చించి; ఒక రక్కసునిన్‌+చంపి= ఒక రాక్షసుణ్ణి చంపి; వానితోన్‌+పుట్టినవానిన్‌= వాని తోడబుట్టినవానిని; పోన్‌+విడిచినన్‌= 
వదలివేయగా; వాడును= వాడు (రాక్షసుని సోదరుడు) తనతోడివాని చావు= తన తోడబుట్టినవాని మరణం; పోనీక= 
మర్చిపోకు కపటి+ఐ= మోసగాదై; భూపాలు గృహమునన్‌= ఆ రాజు ఇంట్లో; అడబాలతనమునన్‌= వంటపని చేస్తూ 
అర్ధిన్‌= కోరిక కలవాడై; కొలిచి ఉండన్‌= సేవిస్తుండగా; ఉర్వీ+ఈశుడు= భూమికి ప్రభువైనరాజు; వసిష్టునకున్‌= 
వసిష్టమహర్షికి (అతిథిగా వచ్చిన); అన్నంబున్‌+చేయన్‌+కన్‌= వంటచేయడానికి; అతనిన్‌+పనుపన్‌= ఆ మోసగాడైన 
వంటవాణ్ణి పంపగా వాండు; మానవ మాంసంబున్‌= వాడు నరమాంసాన్ని వండి తెచ్చి; మునికి వడ్డింపన్‌= మునికి 
వడ్డించగా; ముని= మహర్షి నర+ఇంద్రున్‌+పిల్చి= రాజును పిలిచి మానవమాంసంబున్‌= నరమాంసాన్నిి 
పెట్టితి(వ)+అనుచున్‌= పెట్టించావు అంటూ; అలుకతోన్‌= కోపంతో; రాక్షసుందవు +కమ్ము+అని= రక్కసుడవైపో అని; 
శపించెన్‌= శపించాడు. 

తా : ఆ సుదాసుడు వేటకోసం అడవికి వెళ్ళి బలగర్వంతో ఒక రాక్షసుణ్ణి చంపాడు. కాని వాని సోదరుణ్ణి మాత్రం వదలి 
వేశాడు. వాడు తన తోబుట్టువు చావు సహించలేక ప్రతీకారంతో మోసపూరితంగా రాజుగారి భవనంలో వంటలవాడుగా 
చేరాడు. ఒకరోజు వసిష్టుడు అతిథిగా రాగా రాజు ఆయనకోసం వంటచేయమని వానికి చెప్పాడు. వాడు నరమాంసాన్ని 
వండి మునికి వడ్డించాడు. అపుడు వసిష్టుడు రాజును పిలిచి కోపంతో నరమాంసాన్ని వండించి పెట్టావు అంటూ 
రాక్షసుడవు కమ్మని శపించాడు. 


వ. ఇట్లు శపించి పదంపడి, రాక్షసుండు వండి తెచ్చుటయు, సుదాసుని యెబుంగమియుం దన మనంబున 
నెజింగి, వసిష్టుండు పందైండేండ్లు రక్కసుండవై యుండుమని నియమించె; న య్యవసరంబున. 288 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; శపించి= శపించి; పదంపడి= తరువాత; రాక్షసుండు = రాక్షసుడు; వండితెచ్చుటయున్‌= 
వండి తీసుకొనిరావడం; సుదాసుని+ఎజుంగమియున్‌= సుదాసునికి తలియకపోవడం; తనమనంబునన్‌+ఎథటింగి= తన 
మనసులో గ్రహించి; వసిష్టుందు= వసిష్టముని; పండ్రెండు +ఏండ్లు= పన్నెండు సంవత్సరాలు; రక్కసుండవు+ఐ= రాక్షసుడివై; 
ఉండుము+అని నియమించెన్‌= ఉండమని కట్టడి చేశాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 
తా : ఆ విధంగా శపించిన తర్వాత రాక్షసుడు వండితేవడం, సుదాసునికి తెలియదనే విషయం మనోదృష్టితో తెలుసుకొన్న 
వసిష్టుడు పంద్రెండేండ్లు మాత్రం రాక్షసుడవై ఉండమని శాపాన్ని సవరించాడు. అపుడు 
మ. గురువున్‌ మాబు శపింతు నంచు జలముల్‌ గోపంబుతో దోయిటన్‌ 

నరనాథుండు ధరింపం దత్సతి పతిన్‌ వారింప మిన్నున్‌ దిశల్‌ 

ధరయుం జీవమయంబకా నిఖిలముం దాంజూచి చల్లైన్‌ ధరా 

వరుం డాత్మీయపదంబులం గరపుటీవాఃపూరమున్‌ బొక్కుచున్‌. 289 


ప్రతి : నరనాథుండు= రాజు గురువున్‌= గురువైన వసిష్ణుణ్ణి;ి మాజు శపింతును (శపించుదును)+అంచున్‌= మారు 
శపిస్తానని అంటూ; కోపంబుతో= కోపంతో; దోయిటన్‌= దోసిట్లో, జలముల్‌= నీళ్లను; ధరింపన్‌= తీసుకోగా; తత్‌+సతి= 


నవమస్మంధము 409 


అతని భార్య; పతిన్‌ వారింపన్‌= భర్తను వారించగా; ధరావరుండు= రాజు మిన్నున్‌= ఆకాశం; దిశల్‌= దిక్కులు; 
ధరయున్‌= భూమి; నిఖిలమున్‌= సమస్తం; జీవమయంబు+కాన్‌= ప్రాణులతో నిండి ఉండటాన్ని తాన్‌+చూచి= తాను 
(గ్రహించి; పొక్కుచున్‌= దుఃఖిస్తూ; కరపుటీవాఃపూరమున్‌= దోసిట్లోని నీటిని; ఆల్మీయపదంబులన్‌= తన కాళ్లపై; చల్లెన్‌= 
చల్లుకున్నాడు. 

తా : అపుడు రాజు గురువును మారు శపిస్తానని దోసిటితో నీటిని తీసుకున్నాడు. వద్దని భార్య వారించింది. భూమ్యాకాశాలు, 
దిక్కులు సర్వం ప్రాణిమయంగా (గ్రహించిన రాజు చేసేదేమీ లేక దుఃఖంతో చేతిలోని నీటిని తనపాదాలమీద చల్లుకున్నాడు. 


విశే : గురువును మారుశపిస్తానని దోసిటిలో నీళ్లు తీసుకున్నాడు సుదాసుడు. అంటే శాపసామర్థ్యం ఉందనుకోవాలి. సర్వం 
ప్రాణిమయం కాబట్టి కాళ్లమీదనే చల్లుకున్నాడు. అందుకే కల్మాషపాదుడనబడ్డాడు. తన దోషాన్ని తెలుసుకున్న ముని 
శాపాన్ని సవరించాడు. అది తెలియని రాజు ప్రతిశాపమిచ్చేందుకు సిద్ధపడ్డాడు. కాబట్టే అతని వృత్తాంతం సుఖాంతం 
కాలేదు. 


వ. ఇట్లు మిత్రసహుండు గావునం గళత్రానుకూలుందై శపియింప నొల్లక, సుదాసుండు రాక్షసభావంబు 
నొంది, కల్మషవర్ణంబు లయిన పాదంబులతో నడవులం దిరుగుచు. 240 
ప్రతి : మిత్రసహుండు= మైత్రితో ఓర్పు గలవాడు; కావునన్‌= కాబట్టి కళత్ర+అనుకూలుండు+ఐ= భార్యకు అనుకూలుడద్రె; 
శపియింపన్‌+ఒల్లక= శపించటానికి ఇష్టపడక; సుదాసుండు= సుదాసుడు; రాక్షసభావంబున్‌+ఒంది= రాక్షసభావం 
పొంది; కల్మషవర్ణంబులు+అయిన = నల్లని రంగుగలవైన; పాదంబులతో= పాదాలతో; అదవులన్‌ +తిరుగుచున్‌= అడవులలో 
తిరుగుతూ... 
తా : ఇట్లా మిత్రసహుదైన అతడు భార్యమాటకు అనుకూలుడై శపించడానికి ఇష్టపడక రాక్షసత్వం పొంది నల్లని రంగు 
కలిగిన పాదాలతో కల్మాషపాదుడై అడవుల్లో తిరుగుతూ 
విశే ; సుదాసునికి మిత్రసహుడు, కల్మాషపాదుడనే పేర్లు ఉన్నట్లు కథాప్రారంభంలో చెప్పబడింది. వాటి సార్ధకత ఇక్కడ 
చెప్పబడింది. 
క. అంకట మలమల మాడుచు, వీంక నతం డడవి నున్న విప్రమిథునమున్‌ 

దాంకి తటాలున విప్రునిం, గూంకటి చేంబట్టి మింగంగొనిపోవు తటిన్‌. 2241 
ప్రతి : అతండు= ఆ సుదాసుడు; ఆంకటన్‌= ఆకలితో, మలమలమాడుచున్‌= అలమటిస్తూ వీంకన్‌= గర్వంతో; అడవిన్‌+ఉన్న= 
అరణ్యంలో ఉందే; విప్రమిథునమున్‌= బ్రాహ్మణ దంపతులను; తాంకి= ఎదుర్శొని; తటాలునన్‌= వెంటనే; విప్రనిన్‌= 
బ్రాహ్మణునియొక్క కూంకటిన్‌= జుట్టును; చేన్‌+పట్టి= చేతితో పట్టుకొని మింగన్‌+కొనిపోవుతటిన్‌= మింగడానికి 
తీసుకొనిపోయే సమయంలో... 


తా :; ఆకలితో మలమల మాడుతున్న సుదాసుడు అడవిలో ఒక బ్రాహ్మణదంపతుల జంటను చూశాడు. వెంటనే వారిని 
ఎదుర్శొని తటాలున బ్రాహ్మణుణ్ణి జుట్టుపట్టుకొని మింగడానికి తీసుకొనిపోతుందడగా 


వ. అంతనా బ్రాహ్మణుని భార్య మోందికొనుచుం బెగ్గడిల్లి, డగ్గుత్తికతోం బతికి నడ్డంబు వచ్చి, యేడ్చుచు 
రాచరక్కసున కిట్లనియె. 242 


410 శ్రీమహాభాగవతము 


ప్రతి : అంతన్‌= అంతట; ఆ బ్రాహ్మణునిభార్య; మోందికొనుచున్‌= గుండెలు బాదుకొంట్లూ; బెగ్టడిల్లి= భయపడి; 
దగ్గుత్తికతోన్‌= గద్దదస్వరంతో; పతికిన్‌= భర్తకు; అడ్డంబు వచ్చి= అడ్డుపడి; ఏడ్చుచున్‌= ఏడుస్తూ; రాచరక్కసునకున్‌= 
రాక్షసుడైనరాజుతో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నది. 
తా : అప్పుడు ఆ బ్రాహ్మణునిభార్య గుండెలు బాదుకొంటూ గొంతు పెగలక భర్తకు అడ్డం వచ్చి ఏడుస్తూ, ఆ రాక్షస 
రాజుతో ఇట్లా అంది. 
క. మానుషదేహము గలుగుట, భూనాయక! దుర్లభంబు పుట్టినమీందన్‌ 

దానము పరోపకారము, భూనుతకీర్తియును వలదె పురుషున కెందున్‌? 243 
ప్రతి : భూనాయక!= ఓ రాజా!; మానుషదేహము= మానవశరీరం; కలుగుట= లభించుట; దుర్లభంబు= అసాధ్యం; 
పుట్టిన మీందన్‌= అట్టి జన్మకలిగాక; పురుషునకున్‌= మనిషికి; దానము= దానం; పర+ఉపకారము= పరులకు ఉపకారం; 
భూనుతకీర్తియున్‌= ప్రశంసనీయమైన కీర్తి ఎందున్‌ వలదె= ఎక్కడైనా ఉండాలికదా!; 


తా : ఓ రాజా! మానవదేహం కలగడం బహుకష్టం. అటువంటిది కలిగాక మానవునికి దానం, పరోపకారం, పొగడ 
తగిన కీర్తి ఉండాలికదా! 


మ. రవివంశాగ్రణివై సమస్తధరణీరాజ్యానుసంధాయివై 

భువనస్తుత్యుండవై పరార్ధరతివై పుణ్యానుకూలుండనై 

వివరం బేమియు లేక నా పెనిమిటిన్‌ విప్రున్‌ దపళ్ళీలు స 

త్ర్రవరున్‌ బ్రహ్మవిదున్‌ జగన్నుతగుణున్‌ భక్షింపంగాం బాడియే? 2244 
ప్రతి : రవివంశ+అ(గ్రణివి+ఐ= సూర్యవంశంలో ప్రముఖుదవై; సమస్తధరణీరాజ్య= మొత్తం భూరాజ్యాన్నిి 
అనుసంధాయివి+ఐ= కలిపినవాడవై భువనస్తుత్యుండవు+ఐ= లోకంచేత పొగడబదినవాడవై పర+అర్ధరతివి+ఐ= ఇతరులమేలు 
కోరేవాడవై; పుణ్య+అనుకూలుందవు +ఐ = పుణ్యకృత్యాలకు అనుకూలత కలిగినవాడవై; వివరంబు +ఏమియున్‌ +లేక = 
దోషం ఏమీ లేకుండా; విప్రన్‌= బ్రాహ్మణుణ్జి; తపస్‌ +శీలున్‌= తపఃస్వభావుణ్ణి; సత్‌+ప్రవరున్‌= మంచి నడవడిక 
గలవాణ్ణి; బ్రహ్మవిదున్‌= బ్రహ్మజ్ఞానిని జగత్‌+నుతగుణున్‌= లోకంచేత పొగడబడిన గుణం కలవానిని; అయిన నా 
పెనిమిటిన్‌= నా భర్తను; భక్షింపన్‌ +కాన్‌+పాడియే= తినటం న్యాయమా? (న్యాయంకాదు. 
తా; సూర్యవంశంలో ప్రముఖుడివై, భూమండలాన్ని పరిపాలించే వాదివ్రై మంచి పొగడిక కలవాడివై ఇతరుల మేఆకోరేవాడివై, 
పుణ్యాత్ముడివై ఉండి దోషరహితుడైన బ్రాహ్మణుట్ధి, తపశీలుణ్లి, సజ్జనుణ్ధి, బ్రహ్మవేత్తను, గుణవంతుడు అయిన నా భర్తను 
భక్షించడం ధర్మమేనా? (ధర్మంకాదు,. 
శా. తండ్రీ! మీకు దినేశవంశజులకున్‌ దైవం బగున్‌ బ్రాహ్మణుం 

డండ్రా మాటలు లేవె? భూమిసుర గోహత్యాభిలాషంబు గై 

కొంద్రే మీ యటువంటి సాధువులు? రక్షోభావ మిట్లేల? మీ 

తండ్రిం దాతలం బూర్వులం దలంపవే ధర్మంబునం బోంగదే! 245 


నవమస్మంధము 411 


ప్రతి: తండ్రీ= నాయనా!; దిన +ఈశవంశజులకున్‌= సూర్యవంశీయులైన; మీకున్‌; 'బ్రాహ్మణుండు= విప్రుడు; 
దైవంబు+అగున్‌= దైవ సమానుడు అవుతాడు; అండ్రు= అంటారు; ఆ మాటలు లేవె= ఆ పలుకులు ఏమైనాయి? 
మీ+అటువంటి= మీ బోటి; సాధువులు = నెమ్మదస్తులు; భూమిసుర= బ్రాహ్మణులను; గోహత్య +అభిలాషంబున్‌= గోవులను 
హత్యచేయుటలో కోరికను; కైకొండ్రు+ఏ= గ్రహిస్తారా?; ఇట్లు= ఈ విధమైన; రక్షస్‌+భావము= రాక్షసత్వం; ఏల= 
ఎందుకు?; మీ తండ్రిన్‌+తాతలన్‌= మీ తండ్రి తాతలను; పూర్వులన్‌= మ్‌ పూర్వికులను; తలంపనే= గుర్తుకు తెచ్చుకోవా? 
ధర్మంబునన్‌+పోంగదే= ధర్మమార్గంలో వెళ్ళవా? 


తా : అయ్యా! సూర్యవంశీయులైన మీకు (బ్రాహ్మణుడు దైవసమానుడవుతాడని అంటారు. ఆ పలుకులు ఏమైనాయి? మీ 
బోటి సాధువులు బ్రాహ్మణ గోహత్యలకు ఇష్టపడతారా? ఇంత రాక్షసత్వం ఎందుకు? ఒకసారి మీ తండ్రులను తాతలను, 
పూర్వికులను గుర్తుకు తెచ్చుకో. ధర్మంగా ప్రవర్తించు. 


విశే : ప్రసిద్ధమైన వంశం పేరు చెపితే ఈ (క్రూరకార్యం మానతాడని ఆమె ఆశ. వాళ్ల పూర్వికులను గుర్తుకు తెచ్చుకోమంది. 
సూర్యవంశంలో మహానుభావులు జన్మించారు. ఒక్కొక్కరు ఒక్కో విషయంలో కీర్తి గడించారు కదా! 


శా. అన్నా! చెల్లెల నయ్యెదన్‌; విడువు నీకన్నంబు వెట్టింతు నా 
హృన్నాథున్‌ ద్విజు గంగికుజి నకటా! హింసింప నేలయ్య? నీ 
వెన్నం డింతులతోడం బుట్టవె? నిజం బిట్టెన మున్ముట్ట నా 
పన్నన్‌ నన్ను శిరంబు ద్రుంచి మణి మత్రాణేశు భక్షింపవే. 246 


ప్రతి : అన్నా! చెల్లైెలను +అయ్యెదన్‌= నీకు చెల్లెలిని అవుతాను; విడువు= విడిచిపెట్టు; నీకు+అన్నంబున్‌+పెట్టింతున్‌= 
నీకు అన్నం పెట్టిస్తాను; నా హృత్‌+నాథున్‌= హృదయానికి నాథుడైన నా భర్తను; ద్విజున్‌= బ్రాహ్మణుని; గంగికుల్ది= 
గంగిగోవు దూడలాంటివాడిని; అకటా= అయ్యో; హింసింపన్‌+వఏల+అయ్య= ఎందుకు హింసిస్తావు; నీవు+ఎన్నండు= స్ట్‌ 
వెప్పుడూ; ఇంతుల తోడన్‌+పుట్టవె? = ఆడతోడున పుట్టలేదా? ఇట్టు= ఇలా చంపటం; నిజంబు= సత్యమే; ఐనన్‌= అయితే; 
మున్‌+ముట్టన్‌= ముందుగా ఆపన్నన్‌= దీనురాలిని; నన్ను శిరంబున్‌+త్రుంచి= తల నరికి మథటి= తరువాత; 
మత్‌'ప్రాణ+ఈశున్‌= నా భర్తను; భక్షింపవే= భుజించు; 

తా : అన్నా! నీకు చెల్లెలి నవుతాను. నా భర్తను వదులు. నీకు ఆహారాన్ని సమకూరుస్తాను. నా భర్త గంగిగోవు 


దూడలాంటివాడు. బ్రాహ్మణుడు. అతన్నెందుకు హింసిస్తావు? నీకు తోబుట్టువులు లేరా? నీవు చంపాలనే అనుకుంటే 
ముందు నా తలను ఖండించి తరువాత నా భర్తను భుజించు. 


క. అని కరుణ పుట్ట నాడుచు, వనితామణి పలవరింప వసుధాదేవుం 

దినియె నతండు పులి పశువుం, దినుక్రియ శాపంబు కతన ధీరహితుందై. 247 
ప్రతి : అని కరుణపుట్టన్‌+అఆడుచు= అని జాలి కలిగేటట్లు మాట్లాడుతూ; వనితామణి= ఆ ప్రీ రత్నం; పలవరింపన్‌= 
బతిమలాడగా; వసుధాదేవున్‌= ఆ భూదేవుని; అతందు = రాక్షసుడు; పులి పశువున్‌+తినుక్రియన్‌= పులి పశువును తినే 
పద్ధతిలో; శాపంబు కతనన్‌= శాప కారణంచేత; ధీరహితుండు +ఐ= బుద్ధిలేనివాడై; తినియెన్‌= భక్షించాడు; 


తా : అని ఆమె జాలి కలిగేటట్లు బతిమలాడుతుండగా అతడు శాపవశాత్తు అవివేకుడై పులి జంతువును తినే పద్ధతిలో 
భక్షించాడు. 


412 శ్రీమహాభాగవతము 


విశే : ఆమె అన్ని మాటలు చెప్పి బతిమలాడినా అవన్నీ వ్యర్థమయ్యాయి. అతడు అవివేకు డయ్యాడు. కారణం గురుశాపమే. 
పైగా గురువుకే ప్రతిశాప మిచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఆ దోషంకూడ అనుభవించవలసి ఉంది గదా! 


వ. అంతనా బ్రాహ్మణి కోపించి కామార్తనైన నాదు పెనిమిటిని భక్షించితివి గావున, నీవు నెలంతలం 
బొందం జేరిన వేళ మరణంబును బొందు మని, కల్మాషపాదుని శపించి, పతిశల్యంబులతో నగ్ని ప్రవేశంబు 
సేసి సుగతికిం జనియె, నంతం బండద్రెండేండ్లు సనిన నా రాజు మునిశాపనిర్శ్ముక్తుందై. 248 

ప్రతి : అంతన్‌= తరువాత; ఆ (బ్రాహ్మణి= ఆ (బ్రాహ్మణుని భార్య; కామ+ఆర్తను+ఐన = సంగమాభిలాషతో 
బాధపడుతున్నదాననైన; నాదు పెనిమిటిని= నా యొక్క భర్తను; భక్షించితివి+కావునన్‌= తిన్నావు కాబట్టి; నీవు; 
నెలంతలన్‌ +పొందన్‌ +చేరినవేళన్‌= నీవు స్రీలసాంగత్యానికి సిద్ధమైన సమయంలో; మరణంబును= మరణాన్ని 
పొందుము+అని= పొందుతావని; కల్మాషపాదుని; శపించి; పతిశల్యంబులతోన్‌= భర్త ఎముకలతో; అగ్ని ప్రవేశంబు+చేసి= 
అగ్నిలో దుమికి; సుగతికిన్‌+చనియెన్‌= ఉత్తమ గతికి వెళ్ళింది; అంతన్‌= ఆ తరువాత; పండ్రెండు +ఏంద్లు= పన్నెండు 
సంవత్సరాలు; చనినన్‌= గడవగ్యా ఆరాజు మునిశాప= ముని శాపంనుండి; నిర్ముక్తుండు +ఐ= బయటపడినవాదై; 

తా :; అపుడా (బ్రాహ్మణుని భార్య కోపించి కామార్త నైన నా భర్తను భక్షించావు కాబట్టి నీవు ప్రీసాంగత్యానికి సిద్ధపడ్డప్పుడు 
మరణిస్తావు అని కల్మాషపాదుని శపించి తన భర్త ఎముకలతో అగ్ని ప్రవేశం చేసి ఉత్తమగతిని పొందింది. పిమ్మట 


పంద్రెండేండ్లు గడిచాయి. ఆ రాజు శాపం తీరిపోయింది. 


ఆ. రతులకొణకు భార్య రావింప నదియును, బెదరి విప్రసతి శపించు టెటింగి 

మగని నడ్డపెట్టి మైథునకర్శంబు, మాన్సె సతుల గోష్టి మానె నతండు. 249 
ప్రతి : రతులకొఅకున్‌= పొందులనుకోరి; భార్యన్‌+రావింపన్‌= భార్యను పిలువనంపగా; అదియును= ఆమెకూడా; 
విప్రసతి= బ్రాహ్మణి; శపించుట+ఎటిగి= శపించడాన్ని తెలుసుకొని; బెదరి= భయపడి; మగనిన్‌+అడ్డ పెట్టి= భర్తను 
అడ్డుకొని; మైథున కర్మంబున్‌+మాన్సెన్‌= సాంగత్యాన్ని మాన్పించింది; అతడు= అతడు; సతుల గోప్టిన్‌+మానెన్‌= 
ప్రీ సాంగత్యాన్ని విడిచాడు. 
తా ; తరువాత అతడు పొందుకోరి భార్యను పిలువనంపగా, (బ్రాహ్మణ ప్రీశాపం తెలిసిన ఆమె భయపడి భర్తను వారించి 
మైథునకృత్యాన్ని మాన్పించింది. అప్పటినుండి అతడు ప్రీసాంగత్యాన్ని మానుకున్నాడు. 
క. అది కారణముగం బుత్రా, భ్యదయము లే దా సుదాసభూపాలునకున్‌ 

దదనుమతి న వ్వసిష్టుండు, మదయంతికింగడుపుసేసె మదన క్రీదన్‌. 250 
ప్రతి : అది కారణముగన్‌= ఆ శాపకారణంచేత; ఆ సుదాసభూపాలునకున్‌= సుదాస మహారాజుకు; పుత్ర+అభి+ఉదయము= 
మగసంతు కలుగుట; లేదు= లేకపోయింది; తద్‌+అనుమతిన్‌= ఆ సుదాసుని అనుజ్ఞతో; ఆ+వసిష్టుడు= ఆ వసిష్టమహర్ని 
మదయంతికిన్‌= మదయంతికి; మదన క్రీడన్‌= రతిక్రీడతో; కడుపు+చేసెన్‌= గర్భం కలిగించాడు; 
తా ; ఆ కారణంచేత ఆ సుదాసునికి సంతానం లేకపోయింది. అతని కోరిక ప్రకారం వసిష్టుడు మదయంతికి గర్భం 
ప్రసాదించాడు. 


నవమస్మంధము 413 


వ. ఇట్లు సుదాసుని భార్యయగు మదయంతి వసిష్టువలన గర్భిణియై యేడేండ్లు గర్భంబు ధరియించి, 
నీళ్ళాడ సంకటపడుచున్న వసిష్టుండు వాండియగు నశ్శ్మమున నా గర్భంబుం జీరిన, నశ్శకుండను కుమారుండు 
పుట్టె, నతనికి మూలకుండు పుట్టె నతండు. 2551 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; సుదాసునిభార్య+అగు= సుదాసుని భార్యయైన; మదయంతి= మదయంతి; వసిష్ట వలనన్‌= 
వసిష్టుని వలన; గర్భిణి+ఐ= గర్భవతియై; ఏడు+ఏంద్లు= ఏడు వత్సరాలు; గర్భంబున్‌+ధరియించి= గర్భాన్ని ధరించి; 
నీళ్లు+ఆడన్‌= ప్రసవించటానికి సంకటపడుచున్న= కష్టపడుతుంటే; వసిష్టుందు = వసిష్టముని; వాండి+అగు +అశ్శ్మమునన్‌= 
పదునైన రాతితో; ఆ గర్భంబున్‌+చీరిన = ఆమె గర్భాన్ని చీల్చగా; అశ్శకుండు+అను= అశ్శకుడను; కుమారుండు +పుట్టెన్‌= 
కొడుకు పుట్టాడు; అతనికిన్‌= అతనికి (ఆశ్శకునకు) మూలకుండు+పుట్టెన్‌= మూలకుడు పుట్టాడు; అతండు= వాడు... 
తా : ఇలా సుదాసుని భార్య మదయంతి వసిష్టుని వల్ల గర్భవతియై ఏడేండ్లు గర్భాన్ని ధరించి ప్రసవించడానికి కష్టపడుతుంటే 
వసిష్టుడు పదునైన రాతితో అమె గర్భాన్ని చీల్చగా అశ్ళకుడనే కొడుకు పుట్టాడు. అతనికి మూలకుడు జన్మించాడు. అతడు 
క. వీరుండగు పరశురాముండు, ఘోరకుఠారమున నృపులంగూలుచు వేళన్‌ 

నారీజనములు దాంచిన, నారీకవచుందడనంగ నరనుతి కెళ్కెన్‌. 252 


ప్రతి : వీరుండు+అగు= పరాక్రమవంతుడైన; పరశురాముండు= పరశురాముడు; ఘఫోర= భయంకరమైన; కుఠారమునన్‌= 
గొడ్డలితో; నృపులన్‌+కూలుచువేళన్‌= రాజులను చంపే సమయంలో; నారీజనములు= ప్రీ జనం; దాంచినన్‌= అతని 
చుట్టూఉండి దాచి వుంచగా; నారీకవచుందు +అనంగన్‌= నారీకవచుదని; నరనుతికిన్‌+ఎవ్మ్కాన్‌= ప్రజల పొగడ్తలకక్కాడు. 


తా : వీరుడైన పరశురాముడు భయంకరమైన గండ్ర గొడ్డలితో రాజులను వధించే సమయంలో ప్రీలు మూలకుని చుట్టూ 
ఉండి కాపాడడంవల్ల అతనికి నారీకవచుడని ప్రసిద్ధి కలిగింది. 


విశే : నారీకవచుడంటే నారీజనం కవచంలా ఉండినవాడని భావం. ప్రీలు కవచంగా ఉన్నందున వారి మధ్య ఉన్న 
రాజును గుర్తించలేక స్రీగా భావించాడు పరశురాముడు. అందువల్లే మూలకుడు రక్షింపబద్దాడు. 


వ. ఆఅనారీకవచుండు నిర్మూలం బయిన రవి వంశంబునకు మూలం బగుటం జేసి, మూలకుం దనం 
బరంగె నా మూలకునకు విశ్వసహుండు పుట్టె. విశ్వసహునకు ఖట్వాంగుండు పుట్టి చక్రవర్తి యయ్యె 
నతందడు. 28 


ప్రతి:ఆ నారీకవచుండు= ఆ నారీకవచుడు; నిర్మూలంబయిన = నాశనమైన; రవి వంశంబునకున్‌= సూర్యవంతశానికి; 
మూలంబు+అగుటన్‌+చేసి= మూలం కావడంచేత; మూలకుందడు+అనన్‌+పరగె= మూలకుదని ప్రసిద్ది చెందాడు; 
ఆ మూలకునకున్‌= ఆ మూలకునికి; విశ్వసహుండు +పుట్టెన్‌= విశ్వసహుడు జన్మించాడు; విశ్వసహునకు= విశ్వసహాననికి; 
ఖట్వాంగుండు+పుట్టి= ఖట్వాంగుడు జన్మించి; చక్రవర్తి+అయ్యెన్‌= చక్రవర్తి అయ్యాడు; అతందు= అతదు... 

తా : ఆ నారీకవచుడు పరశురామునిచే నిర్మూలింపబడ్డ సూర్యవంశానికి మూలమైనందువల్ల మూలకుడని పేరు పొందాడు. 
ఆ మూలకునికి విశ్వసహుడు పుట్టాడు. విశ్వసహునికి ఖట్వాంగుడు జన్మించి చక్రవర్తి అయ్యాడు. అతడు 


సీ అమరులు వేండిన నసురనాథులం జంపి త్రిదశులతోందన బ్రదుకు కాల 
మెంతని యడిగిన '*నిదె నిండుచున్నది తడవులే దే మైన నడుగు మనిన 


ఉ]4 శ్రీమహాభాగవతము 


వరములు గోరక వరవిమానం బెక్కి తనపురి కేతెంచి తత్త్వబుద్ధిం 
బరమేశ్వరునియంద భావంబుం గీలించి కులదైవత ద్విజకులము కంటె 


తే. నంగనాప్రాజ్యరాజ్యపుత్రాదు లెల్లం, గావు ప్రియములు; ధర్మంబు గడచి నాదు 
మతి ప్రవర్తింప దెన్నండు మది నెజుంగ, నన్య మా యీశ్వరునిందక్క ననుచు మజియు. 254 


ప్రతి : అమరులు= దేవతలు; వేడినన్‌= ప్రార్థించగా; అసురనాథులన్‌= రాక్షసరాజులను; చంపి= సంహరించి; త్రిదశులతోన్‌= 
దేవతలతో; తనబదుకు కాలము= తన ఆయుర్ధాయం; ఎంత +అని+అడిగినన్‌= ఎంత అని అడగ్గా ఇదె= త్వరలోనే 
నిండుచు+ఉన్నది= పూర్తవుతున్నది; తదవులేదు= ఎక్కువ సమయంలేదు; ఏమి+ఐనన్‌+అడుగుము = ఏదైనా వరంకోరుకో; 
అనినన్‌= అనగా; వరములున్‌= వరాలను; కోరక= కోరుకోకుందడా; వరవిమానంబు+ఎక్కి= శ్రేష్టమైన విమానాన్నాక్షి 
తనపురికిన్‌= తన నగరానికి; ఏతెంచి= వచ్చి; తత్వబుద్ధిన్‌= ఆధ్యాత్మికజ్డానంతో; పరమ +ఈశ్వరుని +అందు +అ= 
భగవానునియందే; భావంబున్‌+కీలించి= మనస్సును లగ్నంచేసి; కులదైవత= వంశదైవం; ద్విజకులము కంటెన్‌= బ్రాహ్మణ 
కులముకంటె; అంగనా ప్రాజ్యరాజ్యపుత్ర+ఆదులు = భార్య, గొప్పరాజ్యం, కొడుకులు మొదలైనవి; ప్రియములు+కావు= 
ఇష్టాలుకావు; నాదు+మతి= నా మనస్సు; ధర్మంబున్‌+కడచి= ధర్మాన్ని విడిచి ఎన్నండు= ఎప్పుడు; ప్రవర్తింపదు= 
నడవదు; ఆ+ఈశ్వరునిన్‌+తక్క ఆ పరమేశ్వరుని తప్పు అన్యము = ఇతరాన్న్సి మదిని+ఎజుంగన్‌= మనసులో అనుకోను; 
అనుచు= అంటూ; మజియు= ఇంకా... 


తా :; అతడు దేవతల ప్రార్ధన మేరకు రాక్షసరాజులను చంపి, దేవతలతో తన ఆయుర్దాయమెంత? అని అడిగాడు. వారు 
“ఇదిగో పూర్తవబోతుంది. ఎక్కువ సమయం కూడలేదు. ఏదైనా వరాన్ని కోరుకో” అన్నారు. అతడు వరాలు కోరుకోకుండా 
విమానమెక్కి తన నగరానికి వచ్చి అధ్యాత్మజ్ఞానంతో భగవంతునిపై మనసు లగ్నంచేసి, కులదైవం, 'బ్రాహ్మణులకంటె 
ఆలుబిడ్డలు, రాజ్యం నాకు ఇష్టమైనవి కావు. నా మనసు అధర్మంగా ప్రవర్తించదు. ఆ ఈశ్వరుని తప్ప మరొకటి 
తెలియదు” అంటూ ఇంకా 

విశే : ఖట్వాంగుని ప్రస్తావన ప్రథమస్మంధంలో కూడా ఉంది. గోవిందనామ స్మరణచే ఆతడు రెండు ఘడియల్లో కైవల్వం 


పొందాదని చెప్పబడింది. పరమేశ్వరుడు తప్ప మరొకటి ఇష్టం కాదనడానికి ఆతని తత్త్వబుద్ది కారణం. ఆ స్పృహచేతనే 
అశాశ్వతమైన వస్తువులజోలికి పోక, దేవతలను వరమడగకుండా వచ్చాడు. అతడు నిజమైన బ్రహ్మవేత్త. 


మ. ఇలమీందం బ్రతుకేల? వేల్పుల వరంబేలా? ధనంబేల? చం 

చల గంధర్వపురీవిడంబనము లైశ్వర్యంబు లేలా? జగం 

బులం బుట్టించు తలంపునం బ్రకృతితోంబొత్తె తుదిం బాసిని 

ర్మృలమై వాజ్మనసామితంబగు పరబ్రహ్మంబు నెంజెందెదన్‌. 255 
ప్రతి : ఇలమీందన్‌= భూమిపై; బ్రతుకు+ఏల= జీవనం ఎందుకు? వేల్పుల వరంబు+ఏలా?= దేవతల అనుగ్రహం 
(వరం) ఎందుకు? ధనంబు+ఏల= ధనమెందుకు? చంచల = అశాశ్వతమైన; గంధర్వపురీ విడంబనములు = గంధర్వ 
నగరాన్ని అనుకరించే; ఐశ్వర్యంబులు +ఏలా? = సంపదలెందుకు? జగంబులన్‌+పుట్టించు= లోకాల్ని సృష్టించే; తలంపునన్‌= 
భావంతో; ప్రకృతితోన్‌ +పొత్రె= ప్రకృతితో కలిసి; తుదిన్‌+పాసి= చివరకు వదలిపెట్టి; నిర్మలమై = పరిశుద్ధమై; 


నవమస్మంధము 415 


వాక్‌+మనసా +అమితంబు+అగు= మాటకు, మనసుకు అందనిదైన; పరబ్రహ్మంబున్‌= ఆ భగవంతుని; నేన్‌+చెందెదన్‌= 
నేను పొందుతాను. 


తా : భూమిపై ఈ బ్రతుకెందుకు? దేవతల వరాలెందుకు? ధనమెందుకు? అస్థిరమైన గంధర్వనగరాన్ని పోలిన సంపదలెందుకు? 
లోకాలను సృష్టించడంకోసం ప్రకృతితో పొత్తుపెట్టుకొని, చివరకు దాన్ని కూడా వదలి పరిశుద్ధమై, వాక్కుకు, మనసుకు 
అందని ఆ భగవతత్తాన్ని నేను పొందుతాను. 


వ. అని నిశ్చయించి. 256 


మ. కలసెన్‌ సంగము లెల్లం బాసి నియతిన్‌ ఖట్వాంగుం డశ్రాంతమై 
కల దయ్యున్‌ మటి మీంద లే దనెడిదై కల్యాణమై యాత్మలోం 
దలంపంబల్క్మంగ రానిదై పరమమై తత్త్ప్వజ్ఞు లూహించి హృ 
జ్ఞలజాతంబుల వాసుదేవుండని సంస్థాపించు నా బ్రహ్మమున్‌. 257 


ప్రతి : అని నిశ్చయించి= అని నిర్ణయించి; ఖట్వాంగుండు= ఖట్వాంగ మహారాజు; సంగములెల్లన్‌+పాసి= బంధాలను 
అన్నిటిని వదలి; నియతిన్‌= నిష్టతో; అ(శ్రాంతము+ఐ= ఎల్లప్పుడును; కలదు+అయ్యున్‌= ఉండికూడా; మజథి 
మీందలేదు= లేదని; అనెడిది+ఐ= అనేటటువంటిదై; కల్యాణము+ఐ= శుభకరమైనదై; ఆత్మలోన్‌+తలంపన్‌= మనస్సులో 
భావించటానికి పల్మంగరానిది+ఐ= మాటలలో చెప్పటానికి వీలుకానిదై; పరమము+ఐ= శ్రేష్టమై; తత్వజ్జులు +ఊహించి= 
బ్రహ్మవేత్తలు భావనచేసి; హృత్‌+జలజాతంబులన్‌= మనఃపద్నాల్లో; వాసుదేవుడు +అని= విష్ణువని; సంస్థాపించు= 
నిలబెట్టుకొనేది అయిన; ఆ బ్రహ్మమున్‌= ఆ పరబ్రహ్మంలో; కలసెన్‌= లీనమయ్యాడు. 


తా: అని నిర్ణయించుకొని ఖట్వాంగుడు బంధాలను తెంచుకొని దీక్షతో అశ్రాంతమై ఉందికూడ లేనిదనిపించేది, శుభకరమైనది, 
మాటలలో చెప్పడానికి వీలుకానిది, తత్వవేత్తలు వాసుదేవుడని మనసులో స్థాపించుకొనేది అయిన పరబ్రహ్మలో లీనమయ్యాడు. 


వ. అట్టి ఖట్వాంగునకు దీర్హ్ణబాహుండు, దీర్హ బాహువునకు రఘువు, రఘువునకుం బృథుశవుండుం, 
బృథుశవునకు నజుందు, నజునకు దశరథుండును బుట్టి; రా దశరధునకు సుర ప్రార్ధితుందై 
పరబ్రహ్మమయుందైన హరి నాల్గువిధంబులై శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్ను నామంబుల నిజాంశ 
సంభూతుందై జన్మించెం; దచ్చరిత్రంబు వాల్మీకి ప్రముఖులైన మునులచేత వర్ణితంబైనది; మైననుంజెప్పెద; 
సావధానమనస్కుండవై యాకర్ణింపుము. 258 

ప్రతి: అట్టి ఖట్వాంగునకున్‌= అటువంటి ఖట్వాంగునికి; దీర్ణబాహుండు = దీర్ణబాహుడు; దీర్హూూహువునకు= దీర్హబాహువుకు; 
రఘువు= రఘువు; రఘువునకున్‌= రఘువుకు; పృథుశ్రవుండున్‌= పృథుశ్రవుడూ; పృథుశ్రవునకున్‌= పృథుశ్రవునికి; 
అజుందున్‌= అజుడూ; అజునకు= అజునికి; దశరథుండునున్‌ +పుట్టిరి= దశరథుడూ జన్మించాడు; ఆ దశరథునికి = 
ఆ దశరథునికి; సురప్రార్ధితుండు+ఐ= దేవతలచేత ప్రార్ధింపబడి; పరబ్రహ్మమయుండు+ఐన= పరబ్రహ్మస్వరూపమైన; 
హరి= విష్ణువు; నాల్గువిధంబులు +ఐ= నాలుగు విధాలుగా; శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న నామంబులన్‌= 
శ్రీరామలక్ష్మణభరతశత్రుఘ్నులను పేర్లతో; నిజ+అంశ= తన అంశమునుండి; సంభూతుందడు +ఐ = కలిగి; జన్న్మించెన్‌ = 


416 శ్రీమహాభాగవతము 


పుట్టాడు; తత్‌+చరితంబు= ఆ చరిత్ర; వాల్నీకి ప్రముఖులు +ఐన = వాల్నీకి మొదలైన; మునులచేత= మహర్చులచేత; 
వర్ణితంబు+ఐనది= వివరింపబడింది; ఐననున్‌+చెప్పెదన్‌= ఐనా చెప్తాను స+అవధాన మనస్ముండవు+ఐ= ఏకాగ్ర 
చిత్తముతో; ఆకర్ణింపుము= విను. 

తా ; అటువంటి ఖట్వాంగునికి దీర్ణబూహుడు, దీర్హబాహునికి రఘువు, రఘువునకు పృథుశ్రవుడు, పృథుశ్రవునికి అజుడు, 
అజునికి దశరథుడు పుట్టారు. ఆ దశరథునికి దేవతల ప్రార్థనచే సాక్షాత్తు పరబ్రహ్మమైన శ్రీహరి తన అంశంతో నాలుగు 
విధాలుగా శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులనే పేర్లతో జన్మించాడు. ఆయన చరిత్రను వాల్మీకి మొదలైన బుషులు 
వర్ణించారు. ఐనా చెపుతాను. (శ్రద్ధగా విను. 


$ శశ్రీరామచరిత్ర 1 


మ. అమరేంద్రాశకుంబూర్ల్దచంద్రుండుదితుందైనట్లు నారాయణాం 

శమునంబుట్టై మదాంధరావణశిరస్పంఘాతసంభేదన 

క్రమణోద్దాముండు రాముం డా గరితకుంగౌసల్యకున్‌ సన్నుతా 

సమనైర్మల్యకతుల్య కంచితజనుస్సంసారసాఫల్యకున్‌. 259 
అవ : పోతనగారు భాగవతాన్ని శ్రీరామచంద్రుని కంకితం చేశాడు. ఈషదున్మీలిత ధ్యానలోచనుడైన ఆయనకు రాముడు 
సాక్షాత్మరించాడు. స్మంధాది పద్యాల్లో శ్రీరామునే ఆయన సోత్రం చేశాడు. అటువంటి భగవదవతారమూర్తి శ్రీరాముని 
చరిత్ర ఈ స్కంధంలో చెప్పబడుతోంది. దాదాపు నూట ఆరు పద్యాల్లో సంక్షేపంగా రామాయణ కథనం సాగింది. అను 
ప్రాసగుంభిత రచన ఈ చిన్న కావ్యానికి శోభ నిచ్చింది. ప్రతిపాత్రకు, విషయానికి అనుప్రాస అలంకారమైంది. 
ప్రతి : అమర+ఇంద్ర+ఆశకున్‌= దేవేంద్రుని దిక్కు (తూర్చు.కు; పూర్ణదచంద్రుండు = నిండు చంద్రుడు; ఉదితుండు+ఐన +అట్లు= 
ఉదయించిన విధంగా; మద+అంధ= గర్వాంధుడైన; రావణ= రావణుని యొక్క శిరస్‌+సంఘాత= తలల గుంపును; 
సంఛేదన= పూర్తిగా ఖండించడంకోసం; క్రమణ +ఉద్దాముడు= అడుగువేయడంలో అద్దులేనివాడు; రాముండు= శ్రీరాముడు; 
నారాయణ +అంశమునన్‌= మహావిష్ణువు అంశలో; సత్‌+నుత= పొగడదగిన; అసమ:= సాటిలేని; నైర్మల్యకున్‌= నిర్మలత్వం 
కలదానికి; అతుల్యకున్‌ = సాటిలేనిదానికి; అంచిత= పూజింపదగిన; జనుస్‌ = పుట్టుకల; సంసార= జనన మరణచక్రం 
నుంచి; సాఫల్యకున్‌= ఫలాన్ని పొందినది అయిన; ఆ గరితకున్‌, కౌసల్యకున్‌= సాధ్విఅయిన ఆ కౌసల్యాదేవికి; పుట్టెన్‌= 
జన్మించాడు; 
తా : తూర్పున నిండుచంద్రుడు ఉదయించినట్లు, గర్వాంధుడైన రావణుని తలలను ఖండించడంలో నేర్పరి అయిన 
శ్రీరాముడు నారాయణుని అంశతో, అసమాన నిర్మలత్వంలో సాటిలేని సాధ్వీరత్నం, జనన మరణ సంసారచడక్రంనుండి 
సాఫల్యం పొందిన కౌసల్యాదేవికి జన్మించాడు. 


మ. సవరక్షార్ధము దండ్రి పంపంజని విశ్వామిత్రుండుందోడ రా 
నవలీలం దునుమాదె రాముం డదయుందై బాలుండై కుంతల 
చృవిసంపజ్జితహాటకం గపటభాషావిస్ఫురన్నాటకన్‌ 
జవభిన్నార్యమఘోటకం గరవిరాజత్టేటకం దాటకన్‌. 260 


నవమస్మంధము 41/7 


ప్రతి: సవరక్ష+అర్థమున్‌= యాగ రక్షణార్థము; తండ్రి పంపన్‌+చని= తండ్రి పంపగా వెళ్ళి; విశ్వామిత్రుండున్‌+తోడరాన్‌= 
విశ్వామిత్రమహర్ని తోడురాగా; రాముందడు= శ్రీరాముడు; బాలుడు +ఐ= పిన్న వయస్ముడై; అదయుండు +ఐ= దయలేనివాడై; 
కుంతలచ్చవి= కేశకాంతి; సంపత్‌ +జితహాటకన్‌= సంపదతో బంగారును జయించేది; కపటభాషావిస్సురత్‌+నాటకన్‌= 
మోసపు మాటలతో తెలియబడే నటన కలిగింది; జవభిన్న+అర్యమఘోటకన్‌= వేగంలో సూర్యరథాశ్వాలను జయించకలిగింది; 
కరవిరాజత్‌= చేతిలో ప్రకాశించే; ఖేటకన్‌= డాలు కలిగింది (అయిన); తాటకన్‌= తాటక అనే రాక్షసిని; అవలీలన్‌= 
సునాయాసంగా; తునుమాదెన్‌= సంహరించాడు. 


తా ; యాగరక్షణకోసం తండ్రి పంపగా విశ్వామిత్రుని వెంటవెళ్ళి బాలుడైన రాముడు ఎంతమాత్రం దయతలచక బంగాఠవర్ణ 
కేశకాంతి కలిగి, మోసపు మాటలతో నటిస్తూ, సూర్యరథాశ్వాల వేగంకల, చేతిలో ఆయుధమున్న తాటకను చంపాడు. 


క. _గారామునం గౌశికమఖ, మా రాముండు గాచి దైత్యు నధికు సుబాహున్‌ 

ఘోరాజింద్రుంచి తోలెను, మారీచు న్నీచదుంగపటమంజులరోచున్‌. 261 
ప్రతి : ఆ రాముండు= అట్టి శ్రీరాముడు; కౌశికమఖమున్‌= విశ్వామిత్రుని యాగాన్ని గారామునన్‌= గౌరవంతో; కాచి= 
రక్షించి; ఘోర+ఆజిన్‌= భయంకర యుద్ధంలో; అధికున్‌= గొప్పవాడిని; దైత్యున్‌= రాక్షసుడు అయిన; సుబాహున్‌= 
సుబాహుని; త్రుంచి= చంపి; నీచున్‌= హీనుడైన; కపట= మోసపూరితమైన; మంజులరోచున్‌= మనోజ్ఞమైన కాంతికలవాదైన; 
మారీచున్‌= మారీచుని; తోలెను= పారిపోయేట్లు చేశాడు. 


తా : ఆ రాముడు విశ్వామిత్రుని యాగాన్ని కాపాడేందుకు యుద్ధంలో సుబాహుడనే రాక్షసుని చంపి, కపటమూ 
మంజులమైన కాంతిగల నీచుడైన మారీచుణ్ణి పారద్రోలాడు. 


మ. ఒక మున్నూజు గదల్సి తెచ్చిన లలాటోగ్రాక్షుచాపంబు బా 

లకరీంద్రంబు సులీలమైం జెజకుంగోలం ద్రుంచు చందంబునన్‌ 

సకలోర్వీశులుంజూడంగా విజిచె దోశ్ళక్తిన్‌ విదేహక్షమా 

పక గేహంబున సీతకై గుణమణిప్రస్ఫీతకై లీలతోన్‌. 262 
ప్రతి : గుణమణి ప్రస్ఫీతకై= గుణాలనే మణులప్రోవైన; సీతకై= సీతకోసం; విదేహక్షమాపక= విదేహరాజైన జనకుని; 
గేహంబునన్‌= ఇంటిలో; ఒక మున్నూజు= ఒక మూడు వందలమంది; కదల్సి తెచ్చిన= కదలించి తెచ్చిన; 
అలలాట+ఉ[గ్ర+అక్షు= నుదిటియందు భయంకరమైన కన్నుకల శివుని; చాపంబున్‌= ధనుస్సును; బాలకరి+ఇంద్రము = 
శ్రేష్టమైన చిన్న ఏనుగు; సులీలమై= హేలగ్గా; చెజకున్‌+కోలన్‌= చెరకుగడను; త్రుంచు చందంబునన్‌= విరిచిన విధంగా; 
సకల+ఉర్వి+ఈశులు= భూపతులందరు; చూడంగాన్‌= చూచుచుండగా; దోస్‌ +శక్తిన్‌= భుజబలంతో; లీలతోన్‌= 
సునాయాసంగా; విజిచెన్‌= విజిచాడు. 


తా : సుగుణాల ప్రోవైన సీతకోసం ఆ రాముడు జనకరాజన్యుని ఇంటిలో మూడు వందల మంది కదలించి తెచ్చిన శివుని 
చాపాన్ని చిన్నవనుగు చెరుకుగడను విరిచినట్లు భుజబలంతో సునాయాసంగా విరిచాడు. 


క. భూతలనాధథుండు రాముండు, ప్రీతుందై పెండ్లి యాడెం బృథుగుణమణి సం 
ఘాతన్‌ భాగ్యోపేతన్‌, సీత్రన్‌ ముఖకాంతివిజిత సితఖద్యోతన్‌. 268 


418 శ్రీమహాభాగవతము 


ప్రతి : భూతలనాథుండు= భూనాయకుదైన; రాముండు= శ్రీరాముడు; ప్రీతుండు+ఐ= సంతోషంతో కూడినవాడ్రె; పృసగుణమణి 
సంఘాతన్‌= గొప్పవియైన గుణాలనే మణుల సమూహం కలిగింది; భాగ్య+ఉపేతన్‌= అదృష్టంతో కూడినది; ముఖకాంతి= 
తన ముఖ తేజస్సుచేత; విజిత= జయించిన; సిత= తెల్లని; ఖద్యోతన్‌= చంద్రుని కలిగింది అయిన; సీతన్‌= సీతాదేవిని; 
పెండ్లి+ఆదెన్‌= వివాహమాడాడు. 

తా ; భూనాయకుదైన రామచంద్రుడు గుణవంతురాలు, అదృష్టవంతురాలు, చంద్రునికంటె అధికమైన ముఖతేజస్సు 
కలిగిన సీతాదేవిని ప్రీతితో పెండ్లాడాడు. 


క. రాముండు నిజబాహుబల, స్టేమంబున భంగపటిచె దీర్హకుఠారో 

ద్దామున్‌ విదళీకృతనృప, భామున్‌ రణరంగభీము భార్గవరామున్‌. 264 
ప్రతి : రాముండు= శ్రీరాముడు; నిజ= తన; బాహుబల= భుజబలంయొక్క స్టేమంబునన్‌= శక్తితో; దీర్థకుఠార +ఉద్దామున్‌= 
పెద్ద గండ్రగొడ్డలి కలవాడు; విదళీకృత= చెల్లాచెదరు చేసిన; నృపభామున్‌= రాజుల తేజస్సు కలవాడు; రణరంగభీమున్‌= 
యుద్ధరంగాల్లో భయంకరుడు; భార్గవరామున్‌= పరశురాముని; భంగపజచెన్‌= ఓడించాడు. 


తా: శ్రీరాముడు తన భుజబలంతో గందడ్రగొడ్డలి కలిగిన గండరగండడు, రాజుల తేజస్సును రూపుమాపినవాడు, రణరంగ 
భయంకరుడు అయిన పరశురాముని ఓడించాడు. 


క. దశరథుడు మున్ను గైకకు, వశుండై తా నిచ్చినట్టి వరము కతన వా 
గ్ధశ చెడక యడవి కనిచెను, దశముఖముఖకమలతుహినధామున్‌ రామున్‌. 265 


ప్రతి ; దశరథుండు= దశరథుడు; మున్ను= పూర్వం; కైకకు+వశుండు +ఐ = కైకకు స్వాధీనుడై; తాను +ఇచ్చిన +అట్టి= 
తాను ఇచ్చిన; వరము కతనన్‌= వరకారణంచేత; వాక్‌+దశ చెదక= మాటతప్పక; దశముఖ = పదితలలు కల రావణుని; 
ముఖకమల= ముఖమనే కమలాలకు; తుహినధామున్‌= చంద్రుని వంటివాడగు; రామున్‌= శ్రీరాముని; అడవికి+అనిచెను= 
అరణ్యానికి పంపాడు. 


తా ; దశరథుడు పూర్వం తాను కైకకు ఇచ్చిన వరాల కారణంచేత, మాట తప్పకుండా రావణుని ముఖ కమలాలకు 
చంద్రుదైన రాముని అడవికి పంపాడు. 


విశే : కమలానికి సూర్యుడు మిత్రుడు, చంద్రుడు శత్రువు. రావణుని ముఖకమలానికి రాముడు చంద్రుడు. అనగా 
శత్రువని అర్ధం. 


క. జనకుండు పనిచిన మేలని, జనకజయును లక్ష్మణుండు సంసేవింపన్‌ 

జనపతి రాముండు విడిచెను, జనపాలారాధ్య ద్విషదసాధ్య నయోధ్యన్‌. 266 
ప్రతి : జనకుందడు= తండ్రి; పనిచిన= పంపగా; మేలు+అని= మంచిదని; జనకజయును= సీతాదేవియు; లక్ష్మణుండు= 
లక్ష్మణుడు; సంసేవింపన్‌= సేవిస్తుండగా; జనపతి= రాజైన; రాముండు= శ్రీరాముడు; జనపాల +ఆరాధ్యన్‌= రాజులచే 
పూజింపబడేది; ద్విషద్‌+అసాధ్య= శత్రువులకు అసాధ్యమైంది అయిన; అయోధ్యన్‌= అయోధ్యానగరాన్ని విడిచెను= 
వదలిపెట్టాడు. 


నవమస్మంధము 419 


తా; తండ్రి ఆజ్ఞను పాటించి శ్రీరాముడు రాజులకు పూజనీయమై శత్రువులకు దుర్భేద్యమైన అయోధ్యానగరాన్ని విడిచి 
వెళ్లాడు. 
క. భరతున్‌ నిజపదసేవా, నిరతున్‌ రాజ్యమున నునిచి నృపమణి యొక్కెన్‌ 

సురుచిర రుచిపరిభావిత, గురుగోత్రాచలముం జిత్రకూటాచలమున్‌. 267 
ప్రతి : నృపమణి= రాజగ్రేష్టుడైన రాముడు; నిజపద= తన పాదాలను; సేవానిరతున్‌= సేవించటంలో ఆసక్తిగల; 
భరతున్‌= భరతుని; రాజ్యమునన్‌+ఉనిచి= రాజ్యంలో ఉంచి; సురుచిరరుచి= సుందర కాంతులతో; పరిభావిత= 
అవమానింపబడి; గురు= గొప్పదియైన; గోత్ర+అచలమున్‌= కులపర్వతమైన; చిత్రకూట +అచలమున్‌= చిత్రకూట పర్పతాన్ని; 
వమ్మెన్‌= అధిరోహించాడు. 
తా; రాజగ్రేష్టుడైన రాముడు నిజసేవానిరతుడైన భరతుని రాజ్యంలో ఉంచి కులపర్వతాన్ని అవమానించగల 
సుందరమైనకాంతులతో విరాజిల్లే చిత్రకూటపర్వతాన్ని అధిరోహించాడు. 


ఉ పుణ్యుండు రామచంద్రుండట వోయి ముదంబునంగాంచె దందకా 

రణ్యముం దాపసోత్తము శరణ్యము నుద్ధతబర్హిబర్హ లా 

వణ్యము గౌతమీవిమల వాఃకణపర్యటనప్రభూత సా 

ద్గుణ్యము నుల్లసత్తరునికుంజవరేణ్యము నగ్రగణ్యమున్‌. 268 
ప్రతి : పుణ్యుండు= పుణ్యాత్ముడైన; రామచం[ద్రుండు +అటన్‌+పోయి = రామచంద్రుడు ఆ విధంగా వెళ్ళి; తాపస+ఉత్తము= 
మునిశ్రేష్టులకు; శరణ్యమున్‌= తప్పనిసరి అయిందీ; ఉద్ధత= గొప్పనైన; బర్జిబర్హ పింఛాలు కలిగిన నెమళ్ళయొక్క 
లావణ్యమున్‌= శోభ కలది; గౌతమీ= గోదావరియొక్క విమల= స్వచ్చమైన వాఃకణ= నీటి తుంపురుల; పర్యటన = 
ప్రసారంచేత; ప్రభూత= పుట్టిన; సాద్దుణ్యము= మంచి గుణాలు కలది; ఉల్లసత్‌= ప్రకాశమానమైన; తరు= చెట్లతోను, 
నికుంజవరేణ్యమున్‌= పొదరిండ్లతోను (శ్రేష్టమైంది; అగ్రగణ్యమున్‌= విశిష్టమైనది అయిన; దండక +అరణ్యమున్‌= దందకమనే 
పేరుగల అడవిని; ముదంబునన్‌= సంతోషంతో; కాంచెన్‌= దర్శించాడు. 
తా; పుణ్యాత్ముదైన రామచంద్రుడు ఆవిధంగా వెళ్ళి బుషులకు శరణ్యము, గొప్ప పింఛాలు కలిగిన ఆదునెమళ్ళ శోభ 
కలది, గోదావరి నది నీటి తుంపురులచేత పుట్టిన ఆహ్లాదము కలది, గొప్ప చెట్లతో పొదరిండ్లతో కూడినదైన దండకమనే 
పేరుగల అడవిని సంతోషంగా చూశాడు. 


సీ. ఆ వనంబున రాముందనుజసమేతుండై, సతితోడ నొక పర్ణశాల నుండ 
రావణు చెల్లెలు రతింగోరి వచ్చిన మొగి లక్ష్మణుండు దాని ముక్కు గోయ 
నది విని ఖరదూషణాదులు పదునాల్లు వేవురు రా రామవిభుండు కలన 
బాణానలంబున భస్మంబు గావింప జనకనందన మేని చక్కందనము 


తే. విని దశగ్రీవుం డంగజ వివశుండగుచు, నర్థింబంచిన బసిండిత్సీ యై నటించు 
నీచు మారీచు రాముండు నెటి వధించె, నంతలో సీతంగొనిపోయె నసురవిభుండు. 269 


420 శ్రీమహాభాగవతము 


ప్రతి: ఆ వనంబునన్‌= ఆ అరణ్యంలో; రాముండు; అనుజ సమేతుండు +ఐ= సోదరునితో కలిసి; సతితోడన్‌= భార్యతో; 
ఒక పర్ణశాలన్‌+ఉందన్‌= ఒక కుటీరంలో ఉండగా; రావణు చెల్లెలు= రావణుని సోదరి; రతిన్‌+కోరివచ్చినన్‌= కామించి 
రాగా; మొగిన్‌= పూనికతో; లక్ష్మణుండు= లక్ష్మణుడు; దాని ముక్కున్‌+కోయన్‌= దాని ముక్కును ఖండించగా; అది విని= 
ఆ విషయాన్ని విన్న ఖరదూషణ+ఆదులు= ఖరుడు, దూషణుడు మొదలైనవారు; పదునాల్టు వేవురురాన్‌= పద్నాలుగు 
వేలమంది రాగా; రామవిభుండు= రామచంద్రుడు; కలనన్‌= యుద్ధంలో; బాణ+అనలంబునన్‌ = బాణాగ్నిలో; 
భస్మంబు +కావింపన్‌= బూడిద చేయగా; జనకనందన మేని= సీత శరీంయొక్క చక్కందనము= అందం; విని; 
దశగ్రీవుండు= రావణుడు; అంగజ వివశుండు +అగుచున్‌= మన్మథపరవశుడవుతూ; అర్ధిన్‌+పంచినన్‌= కోరికతో పంపగా; 
పసింది+ఇట్టీ+ఐ= బంగారు జింక; నటించు= మోసగించు; నీచున్‌+మారీచున్‌ = దుష్టుడైన మారీచుని; రాముండు= 
శ్రీరాముడు; నెజిన్‌+వధించెన్‌= సంహరించాడు; అంతలోన్‌= ఆ లోగా; అసురవిభుడు= రాక్షసరాజు రావణుడు; 
సీతన్‌+కొనిపోయెన్‌= సీతను అపహరించుకొని పోయాడు; 


తా : ఆ అడవిలో రాముడు తమ్ముడితో, భార్యతో ఒక కుటీరంలో ఉండగా, రావణుని చెల్లెలైన శూర్చుణఖ రాముని 
కామించి వచ్చింది. అపుడు లక్ష్మణుడు ఆమె ముక్కును కోయగా, అది విన్న ఖరదూషణాదులు పద్నాలుగు వేలమంది 
రాక్షసులు వచ్చారు. రాముడు వారి నందరిని యుద్ధంలో తన బాణాగ్నితో భస్మం చేశాడు. సీతాదేవి చక్కదనాన్ని విన్న 
రావణుడు మన్మథపరవశుడై మారీచుని పంపాడు. వాడు బంగారు లేడిగా కపటవేషాన్ని ధరించి రాగా రాముడు వాణ్ణి 
వధించాడు. ఆ సమయంలో రావణుడు సీతను అపహరించుకొని వెళ్ళాడు. 


ఉ. ఆ యసురేశ్వరుండు వడి నంబరవీథి నిలాతనూజ న 
న్యాయము సేసి నిష్మరుణుండై కొనిపోవంగ నడ్డమైన ఘో 
రాయతహేతింద్రుంచె నసహాయత రామనరేంద్రకార్యద 
త్తాయువుంబక్షవేగపరిహాసితవాయువు న జ్ఞటాయువున్‌. 270 


ప్రతి : ఆ+అసుర+ఈశ్వరుండు= ఆ రాక్షస నాయకుడు; వడిన్‌= వెగంగా? అంబర వీథిన్‌= ఆకాశమార్గంలో; ఇలాతనూజన్‌= 
భూసుతను; అన్యాయము+చేసి= అధర్మంచేసి; నిష్మరుణుండు+ఐ= దయావిహీనుడై; కొనిపోవంగన్‌= తీసుకుపోతుండగా; 
అడ్డమైన = అడ్డుపడ్డ; అసహాయత= ఒంటరిగా; రామ నర+ఇంద్ర కార్య= పురుషోత్తముదైన రామునికార్యం కోసం; 
దత్త+ఆయువున్‌= ప్రసాదింపబడిన ఆయుస్సు కలవాడు; పక్షవేగ= రెక్కల వేగంచేత; పరిహాసిత= అపహసించే, వాయువున్‌= 
వాయువు కలవాడు; ఆ జటాయువు= ఆ జటాయువును; ఘఫోర+ఆయత హేఠిన్‌= భయంకరమైన కత్తితో; త్రుంచెన్‌ = 
ఖండించాడు. 


తా : ఆ విధంగా రావణుడు ఆకాశమార్దంలో సీత్రాదేవిని అధర్మంగా దయావిహీనుడై తీసుకొని పోతున్నాడు. అపుడు 
అసహాయుదైన రామకార్యం కోసమే ప్రసాదింపబడిన ఆయుస్సు కలవాడు, గాలికంటె వేగంకలవాడు అయిన జటాయువు 
అడ్డగించాడు. రావణుడు అప్పుడు కఠోరమైన కత్తితో జటాయువును ఖండించాడు. 


విశే : 'అన్యాయముసేసి” అనడంలో అధర్మంగా అపహరించాడని భావం. దత్తాయువు అనడంలో రామకార్యం కోసమే 
ఆయువు కలవాదని అర్ధం. గాలిని మించిన వేగవంతుడు కాబట్టే ఆకాశంలో వెళ్ళే రావణుని అనుసరించగలిగాడు. 


నవమస్మంధము 42] 


వ. అంత నా రామచంద్రుండు లక్ష్మణసహితుందై, సీత వెదక నరుదెంచి, నిజకార్యనిహతుందైన 
జటాయువునకుం బరలోక క్రియలు గావించి బుశ్యమూకంబునకుం జని. 2771 
ప్రతి : అంతన్‌= అంతట; ఆ రామచంద్రుండు; సీతన్‌= సీతను; వెదకన్‌= అన్వేషించడానికి; అరుదెంచి= వచ్చి; లక్ష్మణ 
సహితుందు +ఐ= లక్ష్మణునితో కలిసి; నిజకార్యనిహతుండు+ఐన= తన పనికోసం మరణించిన; జటాయువునకున్‌= 
జటాయువుకు; పరలోక క్రియలు = ఉత్తర క్రియలు; కావించి= చేసి; బుశ్యమూకంబునకున్‌= బుశ్యమూకమనే పర్వతానికి; 
చని= వెళ్ళి... 
తా ; అపుడు ఆ రామచంద్రుడు లక్ష్మణునితో కలిసి, సీతను వెదుకుతూ, తన పనికోసం ప్రాణాలర్పించిన జటాయువునకు 
సంస్మారాదులు చేసి, బుశ్యమూక పర్వతానికి వెళ్ళి 
క. నిగ్రహము నీకు వల దింక, నగ్రజు వాలిన్‌ వధింతు నని నియమముతో 

నగ్రేసరుగా నేలెను, సుగ్రీవున్‌ చరణఘాతచూర్ణగ్రావున్‌. 272 
ప్రతి : ఇంకన్‌= ఇకమీద; నీకున్‌= నీకు; నిగ్రహము వలదు= నిర్బంధం అవసరంలేదు; అగ్రజు= సోదరుడైన; వాలిన్‌ 
వధింతున్‌+అని= వాలిని చంపుతాను అని; నియమముతోన్‌= ధర్మబద్ధంగా; చరణఘాత= పాదాల రాపిడి చేతనే; 
చూర్ణగ్రావున్‌= కొండను పిండి చేయగల; సుగ్రీవున్‌= సుగ్రీవుని; అగ్రేసరుగాన్‌+ఏలెను= ముఖ్యునిగా స్వీకరించాడు. 
తా : “ఇక మీదట నీకు నిర్బంధం అక్కర లేదు. మీ అన్న వాలిని చంపుతాను” అని ధర్మబద్ధంగా పాదాలరాపిడి చేతనే 
కొండలను పిండి చేయగల సుగ్రీవుని ముఖ్యునిగా స్వీకరించాడు. 


క. లీలన్‌ రామవిభుందొక, కోలం గూలంగ నేసె గురు నయశాలిన్‌ 

శీలిన్‌ సేవితశూలిన్‌, మాలిన్‌ వాలిన్‌ దశాస్యమానోన్నూలిన్‌. 278 
ప్రతి :; రామవిభుండు= శ్రీరాముడు; లీలన్‌= విలాసంగా; ఒక కోలన్‌= ఒక్క బాణంతో; గురునయశాలిన్‌= గొప్ప 
నీతివేత్తను; శీలిన్‌= మంచి స్వభావం కలవానిని; సేవితశూలిన్‌= ఈశ్వరుణ్ణి సేవించేవానిని; మాలిన్‌= మాలను ధరించినవానిని; 
దశ+ఆస్యమాన+ఉన్మూలిన్‌= రావణుని గర్వాన్ని హరించినవాడు అయిన; వాలిన్‌= వాలిని; కూలంగన్‌+ఏసెన్‌= కూల్చివేశాడు. 


తా : గొప్ప నీతిశాలి, మంచిశీలం కలవాడు; ఈశ్వర సేవకుడు, ఇంద్రుడిచ్చిన వరమాలను ధరించినవాడు, రావణ గర్వ 
భంజకుడు అయిన వాలిని, శ్రీరాముడు ఒకే బాణంతో కూల్చి వేశాడు. 


క. ఇలమీంద సీత వెదకంగ, నలఘుండు రాఘవుండు పనిచె హనుమంతు నతి 
చృలవంతున్‌ మతిమంతున్‌, బలవంతున్‌ శౌర్యవంతుం బ్రాభవవంతున్‌. 2774 
ప్రతి : అలఘుడు= గొప్పవాడైన; రాఘవుండు= శ్రీరాముడు; ఇలమీందన్‌= భూమిపై; సీతన్‌+వెదకంగన్‌= సీతను 


వెదకటానికి; అతిచ్చలవంతున్‌= అతివేగవంతుడు; మతిమంతున్‌= బుద్ధిమంతుడు; బలవంతున్‌= శక్తిమంతుడు; శౌర్యవంతున్‌= 
పరాక్రమవంతుడు; ప్రాభవవంతున్‌= వైభవోపేతుడు అయిన; హనుమంతున్‌= హనుమంతుని; పనిచెన్‌= పంపాడు. 


తా ; మహానుభావుడైన శ్రీరాముడు భూమి మీద సీతను వెదకటానికి వేగవంతుడు, బుద్దిమంతుడు, శక్తిమంతుడు, 
సుగుణవంతుడు అయిన హనుమంతుని పంపాడు. 


422 శ్రీమహాభాగవతము 


క. అలవాటు కలిమి మారుతి, లలితామితలాఘవమున లంఘించెను శై 

వలినీగణసంబంధిన్‌, జలపూరితధరణిగగనసంధిన్‌ గంధిన్‌. 275 
ప్రతి : మారుతి= హనుమంతుడు; శైవలినీగణ= నదుల సమూహానికి; సంబంధిన్‌= బంధువూ; జలపూరిత = నీటిచేత 
పూరింపబడిన; ధరణి, గగనసంధిన్‌= భూమ్యాకాశాల మధ్యభాగం కలిగిందీ; కంధిన్‌= సముద్రాన్ని అలవాటు కలిమిన్‌= 
అలవాటు బలంచేత; లలిత = మనోజ్ఞమైన; అమితలాఘవమునన్‌ = మిక్కిలి సులువుగా; లంఘించెను= దాటాడు. 
తా ; నదులసమూహానికి బంధువు, భూమ్యాకాశాల మధ్యభాగాన్ని నీటితో నింపినది అయిన సముద్రాన్ని అలవాటుమేరకు 
ఆ హనుమంతుడు అత్యంత లాఘవంతో దాటాడు. 


వ. ఇట్లు సముద్రంబు దాంటి సీతంగని, హనుమంతుండు దిరిగి చనుదెంచుచు నక్షకుమారాదుల 
వధియించి. 276 
ప్రతి : ఇట్టు సముద్రంబు దాంటి= సముద్రాన్ని దాటి; సీత్రన్‌+కని= సీతను చూచి; హనుమంతుడు; తిరిగి చనుదెంచుచున్‌= 
మరలివస్తూ అక్షకుమార+ఆదులన్‌= అక్షకుమారుడు మొదలైనవారిని; వధియించి= చంపి; 

తా : ఆంజనేయుడు ఆ విధంగా సముద్రాన్ని దాటి, సీతను చూచి, తిరిగి వచ్చేటప్పుడు అక్షకుమారుడు మొదలైన వారిని 


సంహరించాడు. 


క. సముదగ్రత ననిలసుతుం, డమరాహితదత్తవాలహస్తాగ్నుల భ 
స్మము సేసె నిరాతంకన్‌, సమదాసుర సుభటవిగతశంకన్‌ లంకన్‌. 277 


ప్రతి : అనిలసుతుండు= వాయునందనుడు; సముదగ్రతన్‌= పరాక్రమముతో; అమర +అహిత= రాక్షసులచే (దేవతలకు 
కీడుచేసే) దత్త= ఇవ్వబడిన; వాలహస్తాగ్నులన్‌= తోక అనేచేతి నిప్పులతో; నిరాతంకన్‌= అద్దులేనిదీ; సమద+అసురసుభట = 
గర్వించిన రాక్షసభటులచే; విగతశంకన్‌= అనుమానం లేనిది అయిన; లంకన్‌= లంకా నగరాన్ని భస్మము+చే సెన్‌= 
బూడిద చేశాడు. 


తా : రాక్షసులు తన తోకకు పెట్టిన నిప్పుతో ఆటంకం లేనిదీ, గర్వించిన రాక్షసభటులచేత అనుమానం లేనిది అయిన 
లంకా నగరాన్ని హనుమంతుడు బూడిద చేశాడు. 


విశే : రాక్షసులు హనుమంతుని వాలానికి నిప్పు పెట్టారు. దాన్ని ఆయన హస్తాగ్నిగా ఉపయోగించాడు. రాక్షస భటులచేత 
వారి వీరత్వంచేత ఆపద కలుగుతుందనే శంక లేనిది లంక. అదికూడా హనుమంతునిముందు నిర్వీర్యమైంది. 


వ. ఇట్లు లంకాదహనంబు చేసి వచ్చి వాయుజుండు సీతాకథనంబు సెప్పిన విని రామచంద్రుండు 
వనచరనాథ యూథంబులుం దానును, జని చని. 2778 
ప్రతి :; ఇట్లు= ఈ విధంగా; లంకాదహనంబు+చేసి వచ్చి= లంకను కాల్చి వచ్చి; వాయుజుండు= హనుమంతుడు; 
సీతాకథనంబు +చెప్పినన్‌+విని= సత వృత్తాంతాన్ని చెప్పగావిన్సి రామచంద్రుండు= రామచంద్రుడు; వనచరనాథ 
యూథంబులున్‌+తానును= వానరసమూహం, తానూ; చని చని= వెళ్ళి... 


నవమస్మంధము 423 


తా :; ఈ విధంగా లంకను కాల్చివచ్చి హనుమంతుడు సీతా వృత్తాంతాన్ని విన్నవించగా విన్న శ్రీరాముడు వానర సైన్యాలతో 
బయలుదేరి వెళ్ళి 


శా. ఆ రాజేంద్రుండు గాంచె, భూరివిధరత్నాగారమున్‌ మీన కుం 
భీరగ్రాహకఠోరమున్‌ విపులగంభీరంబు నభ్రభ్రమ 
ద్దోరాన్యోన్య విభిన్న భంగభవ నిర్దోషచ్చటాంభఃకణ 
ప్రారుద్ధాంబరపారమున్‌ లవణపారావారమున్‌ జేరువన్‌. 279 


ప్రతి : ఆ రాజ+ఇంద్రుండు= ఆ రాజగ్రేష్టుడు; చేరువన్‌= సమీపంలో; భూరివిధ= అనేక విధాలైన; రత్న+ఆగారమున్‌= 
రత్నాలకు నిలయమైనది; మీన, కుంఖీర, గ్రాహ= చేపలు, తిమింగలాలు, మొసకళ్లతో; కఠలోరమున్‌= భయంకరమైనది, 
విపుల= విశాలమై; గంభీరంబున్‌= లోతైనది; అభ్రభ్రమత్‌= ఆకాశానికి ఎగిరిపడుతున్న; ఘోర-+అన్య+అన్య= భయంకరమై 
పరస్పరం; విఖిన్న= కొట్టుకొనే; భంగభవ= భేదించుకునే కెరటాలనుండి పుట్టిన; నిర్వోష= చప్పుళ్లతో; ఛటా+అంభస్‌+కణ = 
కాంతిమంతమైన నీటితుంపురులతో; ప్రారుద్ధ= తగుల్మొంటున్న అంబరపారమున్‌= ఆకాశపు అంచులు కలిగింది అయిన; 
లవణపారావారమున్‌= లవణసముద్రాన్ని కాంచెన్‌= చూశాడు; 


తా; రాజగ్రేష్టుడైన రామచంద్రుడు ఆ విధంగా వెళ్ళి దగ్గరగా అనేక విధాలైన రత్నాలు కలిగింది, చేపలు, తిమింగలాలు, 
మొసళ్లతో భయంకరమైంది. విశాలమై గంభీరమైంది, ఆకాశానికి ఎగసిపడే భయంకరమైన అలల ఒరిపిడిచేత పుట్టిన 
శబ్దాలతో కాంతివంతమైన నీటికణాలతో ఆకాశపు అంచుల్ని స్పృశించే లవణ సముద్రాన్ని చూశాడు. 


వ. కని తనకుం ద్రోవ యిమ్మని వేండిన నదియు మార్గంబు సూపక మిన్నందిన నా రాచపట్టి రెట్టించిన 
కోపంబున. 280 
ప్రతి : కని= సముద్రాన్ని చూచి; తనకున్‌= తనకు; త్రోవ +ఇమ్ము+అని= దారిమ్మని; వేండినన్‌= కోరగా; అదియున్‌= 
ఆ సముద్రుడు; మార్గంబు+చూపక= దారి చూపించక; మిన్ను+అందిన= ఆకాశ మంటగా ఆ రాచపట్టి= ఆ రాజకుమారుడు; 
రెట్టించిన= ద్విగుణీ కృతమైన; కోపంబునన్‌= కోపంతో... 

తా : తనకు దారి ఇమ్మని శ్రీరాముడు సముద్రాన్ని కోరగా అది దారి ఇవ్వకపోగా ఆకాశాన్ని తాకి ఉప్పొంగింది. అపుడు 
ఆ రాజకుమారుడు కోపంతో 


క. మెల్లని నగవున నయనము, లల్లార్చి శరంబు విల్లు నందినమాత్రన్‌ 
గుల్లలు నాంచులుంజిప్పలుం, బెల్లలునై జలధి పెద్ద బీదై యుందెన్‌. 281 


ప్రతి : మెల్లని నగవున= చిరునవ్వుతో; నయనములు= కళ్లను అల్ల+ఆర్చి= మెల్లగా ఆడించి; శరంబున్‌= బాణాన్ని 
విల్లున్‌= ధనుస్సును; అందిన మాత్రన్‌= అందుకున్న క్షణంలోనే జలధి= సముద్రం; గుల్లలు= నత్త గుల్లలతో; 
నాంచులున్‌= నాచుతో; చిప్పలున్‌= ముత్తెపు చిప్పలతో; 'పెల్లలున్‌= బురద గడ్డలతో; పెద్ద బీడు+ఐ+ఉందెన్‌ = పెద్ద 
బీడుగా మారింది; 


తా :; చిరునగవుతో, రెప్పలల్లార్చి ధనుర్చాణాలు ధరించినంత మాత్రం చేతనే ఆ సముద్రం నత్తగుల్లలతో, నాచుతో, 
ముత్తెపుచిప్పలతో, బురద గడ్డలతో పెద్ద బీడుగా మారింది. 


424 శ్రీమహాభాగవతము 


వ. ఇట్లు విపన్నుండగు సముద్రుండు నదులతోం గూడి మూర్తి మంతుండయి చనుదెంచి రామచంద్రుని 
చరణంబులు శరణంబుంజొచ్చి యిట్లని స్తుతియించె. 282 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; విపన్నుండు+అగు= ఆపద పొందిన; సముద్రుండు= సముద్రుడు; నదులతోన్‌+కూడి= 
నదులతో కలిసి; మూర్తి మంతుండు+అయి= ఆకారం ధరించి; చనుదెంచి= వచ్చి; రామచంద్రుని చరణంబులు= శ్రీరాముని 
పాదాలను; శరణంబున్‌+చొచ్చి= శరణుచొచ్చి; ఇట్లు+అని= ఈ విధంగా; స్తుతియించెన్‌= స్తోత్రం చేశాడు. 


తా : ఇలా ఆపదలపాలైన సముద్రుడు నదులతో కలిసి ఆకారం ధరించి రాముని పాదాలను శరణుజొచ్చి ఈ విధంగా 
స్తుతించాడు. 


శా “ఓ కాకుత్‌స్థకులేశ! యో గుణనిధీ! యో దీనమందార! నే 
నీ కోపంబున కెంతవాండ? జదధిన్‌; నీ వేమి భూరాజవే? 
లోకాధీశుండ; వాదినాయకుండ; వీ లోకంబు లెల్లప్పుడున్‌ 
నీ కుక్షిం బ్రభవించు; నుండు; నడంగున్‌ నిక్కంబు సర్వాత్మకా! 2883 


ప్రతి: ఓ కాకుత్‌స్థకుల+ఈశ= ఓ కాకుత్సృవంశాగ్రణీ!; ఓ గుణనిధీ= గుణాలకు నిధానమా!; ఓ దీనమందార= 
దీనులకు కల్పవృక్షం వంటివాడా!; సర్వ+ఆత్మకా! = పరమాత్మా; నేన్‌+నీకోపంబునకున్‌= నేను నీ కోపానికి; ఎంతవాదన్‌= 
ఏపాటి వాడను; జదధిన్‌= మూఢబుద్ధిని; నీవు+ఏమి= నీవేమి; భూరాజవు+ఏ= భూలోకం రాజువా? లోక +అధి+ఈశుదడవు= 
జగాలకే ప్రభువువు; ఆది నాయకుడవు= తొలి నాయకుడివి; ఈ లోకంబులు= ఈ లోకాలన్నీ ఎల్లప్పుడున్‌= ఎల్లప్పుడూ; 
నీ కుక్షిన్‌= నీ పొట్టలో; ప్రభవించున్‌= పుడతాయి; ఉండున్‌= ఉంటాయి; అడంగున్‌= నళిస్తాయి; నిక్కంబు= ఇది నిజం. 
తా; ఓ కాకుత్ధృవంశాగ్రణీ! ఓ గుణనిధానమా! ఓ దీనమందారా! పరమాత్మా! నీ కోపం ముందు నేనెంత? జడుణ్జి. 


నీవేమి సామాన్యమైన భూలోకంరాజువా? లోకాలకే ప్రభువువు. ఆది నాయకుడివి. ఈ లోకాలు నీయందే పుడతాయి, 
జీవిస్తాయి, నశిస్తాయి. ఇది నిజం. 


క. ధాతల రజమున దేవ, వ్రాతము సత్వమున భూతరాశిందమమునన్‌ 
జాతులుంగా నొనరించు గు, ణాతీతుండ వీవు గుణగణాలంకారా! 28్రిడ్ష 


ప్రతి : గుణగణ+అలంకారా! = గుణాల సమూహం అలంకారంగా కలవాడా!; ఈవు= నీవు; ధాతలన్‌= ప్రజాపతులను; 
రజమునన్‌= రజోగుణంచేత; దేవవ్రాతమున్‌= దేవతల సమూహాన్ని సత్వమునన్‌= సత్షగుణంచేత; భూతరాళిన్‌= ప్రాణి 
సమూహాన్ని తమమునన్‌= తమోగుణంచేత; జాతులుంగాన్‌ = జన్మించేవారుగా; ఒనరించు= చేయు; గుణ+అతీతుడవు = 
త్రిగుణాలకు వేరయినవాడివి; 


తా : ఓ గుణగణాలంకారా! నీవు ప్రజాపతులను రజోగుణంచేత, దేవతలను సత్వగుణంచేత, ప్రాణిలోకాన్ని తమోగుణంచేత 
సృష్టిన్తావు. కాని నీవు గుణాతీతుడవు. 

విశే : నిత్యం జరుగుతున్న సృష్టి స్థితి లయాలన్నీ భగవానునివే. త్రిగుణాత్మక ప్రభూతమైన ఈ సృష్టికి కర్మ భగవానుడే. 
కాని ఆయనను ఈ గుణాలు ఏవీ అంటవు. ఆయన గుణాతీతుడు. 


నవమస్మంధము 425 


క. కట్టుము సేతువు. లంకంజుట్టుము, నీ బాణవహ్షి సురవైరితలల్‌ 

గొట్టుము నేలంబడం జే, పట్టుము నీ యబల నధికభాగ్యప్రభలన్‌. 285 
ప్రతి : సేతువున్‌= వారధిని; కట్టుము= నిర్మించు; లంకన్‌= లంకను; చుట్టుము= చుట్టుముట్టు; స్ట్‌ బాణవహ్నిన్‌= 
నీ బాణాగ్నిచేత; సురవైరి= దేవతల శత్రువైన రావణుని; నేలన్‌+పడన్‌= భూమిమీదపడేటట్లు: తలల్‌+కొట్టుము= తలలను 
ఖండించు; అధిక భాగ్యప్రభలన్‌= అధికమైన భాగ్యరాశితో; నీ+అబలన్‌= నీ ఇల్లాలిని; చేపట్టుము= చేపట్టు. 
తా : కాబట్టి ఓ రామా! నాపై వారధి నిర్మించు. లంకను చుట్టుముట్టు. నీ బాణాగ్నిచేత రావణుని తలలు భూమిపై 
రాలగొట్టు. అధిక భాగ్యప్రభలతో నీ ఇల్లాలిని చేపట్టు. 
ఆ. హరికి మామ నగుదు; నంటమీంద శ్రీదేవి, తండ్రి; నూరకేల? తాగడింపం 

గట్టంగట్టి దాంటు కమలాప్తకులనాథ, నీ యశోలతలకు నెలవు గాంగ. 286 
ప్రతి : కమల+ఆప్తకులనాథ! = ఓ సూర్యవంశ ప్రభువా!; హరికిన్‌= విష్ణువునకు; మామను +అగుదున్‌= మామనవుతాను; 
అంటమీదన్‌= ఆప్పై; శ్రీదేవి తండ్రిన్‌= లక్ష్మీదేవి తండ్రిని; ఊరక= ఊరకనే; తాగడింపన్‌= పీడించడం; ఏల?= ఎందుకు?; 
నీ యశస్‌+లతలకున్‌= నీ కీర్తి అనే తీగలకు; నెలవున్‌+కాంగన్‌= ఉనికి పట్టు అయ్యేటట్లు; కట్టన్‌+కట్టి దాంటు= వారధి 
కట్టి; దాంటు= దాటుము; 
తా : ఓ సూర్యకులాధినాథ! నేను విష్ణువునకు మామను. ఆ మీద లక్ష్మిదేవికి తండ్రిని. ఊరకే నన్ను బాధించడం 
ఎందుకు? నీ కీర్తికి తగినట్లు సేతువు కట్టి సముద్రాన్ని దాటు. 
వ. అని విన్నవించిన రామచంద్రుండు సముద్రునింబూర్వప్రకారంబున నుండు; పొమ్మని వీడుకొల్పె; 
నంత. 287 
ప్రతి : అని విన్నవించినన్‌= అని మనవి చేసుకోగా; రామచంద్రుండు= శ్రీరాముడు; సముద్రునిన్‌= సముద్రుని; పూర్వ 
ప్రకారంబునన్‌+ఉండు= వెనుకటి లాగానే ఉండు; పొమ్ము+అని= వెళ్లమని; వీడు కొల్పెన్‌= సాగనంపాడు; అంత = 
అప్పుడు... 
తా: అని విన్నవించుకోగా రామచంద్రుడు సముద్రుని వెనుకటిలాగా యథాస్థితిలో ఉండుమని పంపాడు. అప్పుడు 


క. ఘనశైలంబులుందరువులు, ఘనజవమునంబెటికి తెచ్చి కపికులనాథుల్‌ 

ఘనవనరాశింగట్టిరి, ఘనవాహప్రముఖ దివిజగణము నుతింపన్‌. 288 
ప్రతి : కపికులనాథుల్‌= వానర్రేష్టులు; ఘనశైలంబులున్‌= గొప్ప కొండలను; తరువులున్‌= చెట్లను; ఘనజవమునన్‌= 
గొప్పవేగంతో; పెఠటికి తెచ్చి= పెకలించి తెచ్చి ఘనవాహ ప్రముఖ= మేఘవాహనుడైన దేవేంద్రాద్సి దివిజగణము = 
దేవతలసమూహం; నుతింపన్‌= పొగడుచుండగా; ఘనవనరాశిన్‌ +కట్టిరి= సముద్రాన్ని కట్టారు. 
తా : వానర వీరులు దేవేంద్రాది దేవతలు ప్రశంసించేటట్లు పెద్ద కొండలను, వృక్షాలను వేగంగా పెకలించి తెచ్చి 
సముద్రంపై వారధి నిర్మించారు. 


426 శ్రీమహాభాగవతము 


వ. ఇట్లు సముద్రంబు దాంటి రామచంద్రుండు రావణు తమ్ముందైన విభీషణుండు శరణంబు వేండిన 
నభయం బిచ్చి కూడుకొని లంకకుంజని విడిసి వేడె పెట్టించి లగ్గలు పట్టించిన. 289 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; సముద్రంబున్‌+దాటి= సముద్రాన్ని దాటి; రామచంద్రుండు= రామచంద్రుడు; 
రావణుతమ్ముండు+ఐన= రావణుని తమ్ముడైన; విభీషణుందు= విభీషణుడు; శరణంబు వేడినన్‌= శరణుకోరగా; 
అభయంబు+ఇచ్చి= అభయమిచ్చి; కూడుకొని= కలుపుకొని; లంకకున్‌+చని= లంకకు వెళ్ళి; విడిసి= విడిదిచేసి; వేడెపెట్టించి= 
చుట్టుకొని; లగ్గలు పట్టించినన్‌= ముట్టడించగా... 


తా : ఈ విధంగా సముద్రాన్ని దాటి రామచంద్రుడు, రావణుని తమ్ముడైన విభీషణుడు తన్ను శరణుకోరగా అతనికి 
అభయమిచ్చాడు. అతడితో కలిసి లంకకు వెళ్ళి విడిసి, పట్టణాన్ని చుట్టుకొని ముట్టడించగా 


సీ, ప్రాకారములు ద్రవ్వి, పరిఖలు పూడిచి కోటకొమ్మలు నేలంగూలంద్రోచి 
వప్రంబు లగలించి వాకిళ్లు పెకలించి తలుపులు విజచి యంత్రములు సెఠిచి 
ఘనవిటంకంబులు ఖండించి పడవైచి గోపురంబులు నేలంగూలందన్ని 
మకరతోరణములు మహింగూల్చి కేతనంబులు సించి సోపానములు గదల్సి 


ఆ. గృహము లెల్ల వచ్చి గృహరాజముల గ్రొచ్చి, భర్మకుంభచయము పాజవైచి 
కరులు కొలను సొచ్చి కలంచిన కైవడిం, గపులు లంకం జొచ్చి కలంచి రపుడు. 2090 


ప్రతి : అపుడు= ఆ సమయంలో; కపులు= వానరులు; లంకన్‌+చొచ్చి= లంకలోనికి ప్రవేశించి; కరులు= ఏనుగులు; 
కొలను+చొచ్చి= మడుగులోకి ప్రవేశించి; కలంచిన కైవడిన్‌= కలచి వేసినట్లు; ప్రాకారములున్‌+త్రవ్వి= ప్రాకారాలను 
త్రవ్వి పరిఖలు పూడిచి= అగడ్తలనుపూద్చి; కోటకొమ్మలు= కోటకొమ్మలను; నేలన్‌+కూలన్‌+త్రోచి= నేలమీద కూల్చివేసి; 
వప్రంబులు+అగలించి= బురుజులను పగులగొట్టి వాకిళ్లు పెకలించి= వాకిండ్లను ఊడబెరికి, తలుపులు విజచి= తలుప్రలను 
విరిచివేసి యంత్రములు+చెలిచి= యంత్రాలను నాశనంచేసి; ఘనవిటంకంబులు ఖండించి= గొప్పవైన ముంజూరులను 
విరిచి; గోపురంబులు = గోపురాలను; నేలన్‌+కూలన్‌+తన్ని= నేలమీద పడదన్నిి మకరతోరణములు= మకర తోరణాలు; 
మహిన్‌+కూల్చి= భూమిమీద పడవైచి; కేతనంబులు+చించి= జెండాలు చింపివేసిి సోపానములు+కదల్సి= మెట్లను 
కదలించి; గృహములు +ఎల్లన్‌ = ఇండ్లనన్నిటిని; వచ్చి= చీల్చి; గృహరాజములన్‌ +క్రొచ్చి= భవనాలను కూల్చి; 
భర్మకుంభచయము= బంగారు కలశాలను; పాజవైచి= విసిరివేసి; కలంచిరి= కలవర పరచారు. 

తా : ఆ సమయంలో వానరులు లంకలోకి ప్రవేశించి ఏనుగులు మడుగులో జొరబడి కలచివేసినట్లు ప్రాకారాలను త్రవ్వి, 
అగడ్తలను పూద్చి, కోటకొమ్మలను కూల్చి, బురుజులను పగులగొట్టి, వాకింద్లను ఊడబెరికి, తలుపులను విరిచి, యంత్రాలను 


నాశనంచేసి, ముంజూరులనువిరిచి, గోపురాలను పదదన్ని మకరతోరణాల్ని మట్టిపాలుచేసి, జెండాలను చింపి, మెట్లను 
కదలించి, ఇండ్లనుచీల్చి, భవనాల్ని త్రవ్వి, బంగారు కలశాలను విసిరివేసి కలచి వేశారు. 


వ అంతన య్యసురేంద్రుడు పంచిన గుంభ, నికుంభ, ధూ[మ్రాక్ష విరూపాక్ష సురాంతక, నరాంతక, 


దుర్ముఖ, ప్రహస్త మహాకాయ ప్రముఖులగు దనుజవీరులు శరశరాసన తోమర గదా ఖడ్గ శూల భఖిందివాల 
పరశు పట్టిస ప్రాస ముసలాది సాధనంబులు ధరియించి మాతంగ తురంగ స్యందన సందోహంబుతో 


నవమస్మంధము 42/7 


బవరంబు సేయు సుగ్రీవ పవనతనయ పనస గజ గవయ గంధమాదన నీల కుముద జాంబవదాదు లా 
రక్కసుల నెక్కటి కయ్యంబులందుం దరుల, గిరులం, గరాఘాతంబుల నుక్కడంచి రంత. 291 


ప్రతి : అంతన్‌= పిమ్మట; ఆ+అసుర+ఇంద్రుండు= ఆ రాక్షస శ్రేష్టుడు (రావణుడు); పంచినన్‌= పంపగా; కుంభ, 
నికుంభ, ధూమ్రాక్ష్మ విరూపాక్ష సురాంతక, సురాంతక, దుర్ముఖ, ప్రహస్త, మహాకాయ ప్రముఖులు +అగు= కుంభుడు, 
నికుంభుడు, ధూమ్రాక్షుడు, విరూపాక్షుడు, సురాంతకుడు, నరాంతకుడు, దుర్శుఖుడు, ప్రహస్తుడు, మహాకాయుడు మొదలగు; 
దనుజవీరులు = రాక్షసవీరులు; శర= బాణాలు; శర+ఆసన= విల్లులు; తోమర= చిల్లకోలలు; గదా= గదలు; ఖద్ద= 
కత్తులు; శూల= శూలాలు; భిందిపాల= గుదియలు; పరశు= గొడ్డండ్సు పట్టిస= అడ్డకత్తులు; ప్రాస= ఈటెల) ముసల+ఆది= 
రోకళ్ళు మొదలైన; సాధనంబులున్‌= పరికరాల్స్సి ధరియించి= తీసుకొని; మాతంగ= ఏనుగులు; తురంగ= గుజ్టాలు; 
స్యందన= రథాలయొక్క సందోహంబుతోన్‌= సమూహంతో; బవరంబు +చేయు= యుద్ధం చేసే; సుగ్రీవ, పవనతనయ, 
పనస, గజ, గవయ, గంధమాధన, నీల, కుముద, జాంబవత్‌+ఆదులు= సుగ్రీవుడు, హనుమంతుడు, పనస, గజ, 
గవయ, గంధమాదన, నీల, అంగద, కుముద, జాంబవంతుడు మొదలైనవారు; ఆ రక్క్మసులన్‌= ఆ రాక్షసులను; ఎక్కటి 
కయ్యంబుల +అందున్‌= ద్వంద్వ యుద్ధంలో; తరులన్‌= చెట్లతో; గిరులన్‌= కొండలతో; కర +ఆఘాతంబులన్‌= పిడికిటి 
పోట్లతో; ఉక్కు+అడంచిరి= నాశనంచేశారు; అంత = పిమ్మట. 

తా : అప్పుడు రావణుడు పంపించగా కుంభ, నికుంభ, ధూ[మ్రాక్ష్మ విరూపాక్ష సురాంతక, దుర్ముఖ, ప్రహస్త మహాకాయ 
ముఖ్యులైన రాక్షసవీరులు ధనుర్చాణాలు, గదలు, కత్తులు, శూలాలు, ఇనుప ఆయుధాలు; అడ్డకత్తులు, ఈటెలు, గొద్దళ్ళు, 
రోకళ్ళు మొదలైన ఆయుధాలను ధరించి ఏనుగులు, గుజ్టాలు, రథాలతో వచ్చి యుద్ధంచేశారు. సుగ్రీవ, ఆంజనేయ 
పనస, గజ, గవయ, గంధమాదన, నీల, అంగద, కుముద, జాంబవదాదులు ఆ రాక్షసులను ద్వంద్వయుద్ధంలో 
ఎదుర్శొని చెట్లతో, కొండలతో, పిడికిటి పోట్లతో నాశనం చేశారు. 


క. ఆ యెడ లక్ష్మణుం డుజ్వల, సాయకములం ద్రుంచె శైలంసమకాయు సురా 

జేయు ననర్గళమాయో, పాయున్‌ నయగుణవిధేయు న య్యతికాయున్‌. 202 
ప్రతి : ఆ+ఎడన్‌= అప్పుడు; లక్ష్మణుండు= లక్ష్మణుడు; ఉత్‌+జ్వల= ప్రకాశమానమైన; సాయకములన్‌= బాణాలతో; 
శ్రెలసమకాయున్‌= కొందతో సమానమైన శరీరంగలవాడు; సుర +అజేయున్‌= దేవతలచేత జయించరానివాడు; అనర్గళ= 


అద్దులేని; మాయా+ఉపాయున్‌= మాయలు, ఉపాయాలుగా కలవాడు; నయగుణవిధేయున్‌= నీతి గుణాలతో కూడినవాడు; 
ఆ+అతికాయున్‌= అయిన ఆ అతికాయుని; త్రుంచెన్‌= కూల్చాడు. 


తా ; అప్పుడు లక్ష్మణుడు తేజోవంతమైన బాణాలతో కొండంతవాడు, దేవతలకు అజేయుడు, మాయలతో నయగుణాలతో 
వర్తించేవాడు అయిన ఆ అతికాయుణ్లి కూల్చివేశాడు. 


ఆ. రామచంద్రవిభుండు రణమున ఖండించె, మేటికడిమి నీలమేఘవర్దు 
బాహుశక్తిపూర్ణుం బటుసింహనాద సం, కుచిత దిగిభకర్టుం గుంభకర్చు. 2098 


ప్రతి : రామచంద్రవిభుండు= రామచంద్రుడు; రణమునన్‌= యుద్ధంలో; మేటి కడిమిన్‌= గొప్పబలంతో; నీలమేఘవర్లున్‌= 
నల్లని మేఘ ఛాయకలిగినవానిని; బాహుశక్తిపూర్జ్ణున్‌= నిందైన భుజబలం కలవాణ్ణి; పటు= గొప్పదైన; సింహనాద= 


428 శ్రీమహాభాగవతము 
కెంహనాదంతో; సంకుచిత= కుంచించుకొనిపోయే; దిక్‌+ఇభకర్ణున్‌= దిగ్గజాల చెవులవంటి చెవులు కలవానిని; కుంభకర్ణున్‌= 
కుంభకర్ణుని; ఖండించెన్‌= నరికాడు; 


తా: శ్రీరామచంద్రుడు యుద్ధంలో గొప్పశార్యవంతుడు, నల్లని మేఘవర్ణం కలవాడు, గొప్ప భుజబలం కలవాడు, 
దిగ్రజాల చెవులు దిమ్మెక్కేటట్లు సింహనాదం చేసిన కుంభకర్ణుని నరికివేశాడు. 


క. అలవున లక్ష్మణుం దాజి, స్ధలి గూల్చెన్‌ మేఘనాదుం జటులాహ్లాదున్‌ 
బలఖేది జయవినోదున్‌, బలజనితసుపర్వసుభటభావవిషాదున్‌. 204 


ప్రతి : అలవునన్‌= అనాయాసంగా; లక్ష్మణుండు= లక్ష్మణుడు; ఆజిస్థలిన్‌= యుద్ధరంగంలో; చటుల +ఆహ్హాదున్‌= 
కలియదిరుగుతూ సంతోషించేవాడు, బలభేది= బలుని జయించిన ఇంద్రుని; జయవినోదున్‌= జయించుటచే వినోదించేవాడు; 
బలజనిత= బలంచేత; నువ ర్వసుభట = దేవతల సైనికుల) భఖభావ= వృాదయాలకు; విషాదున్‌ = 
దుఃఖం కలిగించేవాడు అయిన, మేఘనాదున్‌= మేఘనాదుని; కూల్చిన్‌= కూల్చాడు; 


తా ; రణరంగంలో లక్ష్మణుడు అనాయాసంగా, యుద్ధమంటే ప్రీతికలవాడు, ఇంద్రుని జయించడంతో వినోదించినవాడు, 
తన బలంతో దేవతాసైనికులకు దుఃఖం కలిగించేవాడు అయిన మేఘనాదుని కూల్చివేశాడు. 


వ. అంత. 205 
ప్రతి :; అంతన్‌= అటుపిమ్మట... 
క. తనవారందలు మగ్గిన, ననిమిషపతివైరి పుష్పకారూఢుందై 

యనికి నడచి రామునితో, ఘనరౌద్రముతోడ నంపకయ్యము సేసెన్‌. 206 


ప్రతి : అనిమిషపతివైరి= దేవతా ప్రభువుకు శత్రువు; తనవారు+అందణున్‌= తనవాళ్ళంతా; మ్రగ్గినన్‌= చావగా; 
పుష్పక+ఆరూధుందు+ఐ= పుష్పక విమానమెక్కి అనికిన్‌+నడచి= యుద్ధరంగానికి వచ్చి; రామునితోన్‌= శ్రీరామునితో, 
ఘనరౌద్రముతోడన్‌= గొప్ప రౌద్రంతో; అమ్ము+కయ్యము+చేసెన్‌= బాణయుద్ధం చేశాడు. 


తా : అంత తనవారందరూ మరణించగా రావణుడు పుష్పకవిమానమెక్కి యుద్ధరంగానికి వచ్చి రామునితో వీరావేశంతో 
యుద్ధం చేశాడు. 


వ. అ య్యవసరంబున. 297 
ప్రతి : అ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 
క. సురపతిపంపున మాతలి, గురుతరమగు దివ్యరథముం గొనివచ్చిన, నా 

ధరణీవల్లభుం దెక్కెను, ఖరకరుం డుదయాద్రి నెక్కు కైవడి దోంపన్‌. 298 
ప్రతి : సురపతి= దేవేంద్రుని; పంపునన్‌= ఆజ్ఞతో; మాతలి; గురుతరము +అగు= గొప్పదైన; దివ్యరథమున్‌+కొని వచ్చినన్‌= 
దేవరథాన్ని తీసుకరాగాా ఆ ధరణీవల్లభుండు= ఆ భూభర్త (రాముడు); ఖరకరుండు= తీక్టమైన కిరణాలు కలవాడు 


నవమస్మంధము 429 


(సూర్యుడు) ఉదయ+అద్రిన్‌= ఉదయ పర్వతాన్ని; ఎక్కుకైవడిన్‌+తోపన్‌= ఎక్మేవిధం కనపడగా; ఎక్కెను= (రథాన్ని) 
ఎక్కాడు. 

తా : అప్పుడు దేవేంద్రుని ఆజ్ఞమేరకు మాతలి గొప్ప దేవరథాన్ని తేగా రాముడు సూర్యుడు ఉదయపర్వత మెక్కినట్లు 
ఆ రథం అధిరోహించాడు. 


వ. ఇట్లు దివ్యరథారూధుందయి రామచంద్రుండు రావణున కిట్లనియె. 299 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; దివ్యరథ+ఆరూఢుండు+ఐ= దేవతా రథాన్ని ఎక్కి రామచంద్రుండు= శ్రీరాముడు; రావణునకున్‌= 
రావణునితో; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తా : ఇట్లా దివ్యరథాన్నెక్కి రామచంద్రుడు రావణునితో ఇలా అన్నాడు. 


మ. చపలత్వంబున డాంగి హేమమృగమున్‌ సంప్రీతిం బుత్తెంచుటో 
కపటబ్రాహ్మణమూర్తివై యబల నా కాంతారమధ్యంబునం 
దపలాపించుటయో మదీయశితదివ్యామోఘబాణాగ్ని సం 
తపనం బేగతి నోర్చువాండవు? దురంతం బెంతయున్‌ రావణా! 300 


ప్రతి : రావణా!= ఓ రావణుడా!; చపలత్వంబునన్‌+డాంగి= నీచత్వంతో దాగుకొని; హేమమృగమున్‌= బంగారు 
జింకను; సంప్రీతిన్‌= సంతోషంగా; పుత్తెంచుట+ఓ= పంపడమో; కపట బ్రాహ్మణమూర్తివి+ఐ= మోసపు బ్రాహ్మణాకారంతో; 
అబలన్‌= అమాయకురాలిని; ఆ, కాంతారమధ్యంబునన్‌= ఆ అరణ్యంలో; అపలాపించుట +ఓ= కప్పిపుచ్చడమో; మదీయ= 
నాయొక్క శిత= వాడియైన; దివ్య +అమోఘబాణ +అగ్నిన్‌= దివ్యమైన వ్యర్థం కాని బాణమనే అగ్నివలని; సంతపనంబు= 
తాపాన్ని ఏ గతిన్‌+ఓర్చువాడవు= ఏ విధంగా సహిస్తావు; ఎంతయున్‌= ఎంతో; దురంతంబు= అంతంలేనిది; 

తా; ఓ రావణా! నీచత్వంతో దాగుగొని బంగారుజింకను సంతోషంగా పంపడమనుకున్నావా? కపట బ్రాహ్మణుని 


వేషంతో అడవిలో ఉన్న అబలను మోసగించడం అనుకున్నావా? వాడియైన నా దివ్యబాణంవల్ల కలిగే తాపాన్ని ఎలా 
సహిస్తావు. ఇది అంతంలేని పర్యవసానం. 


క. నీ చేసిన పాపములకు, నీచాత్మక! యముండు వలదు నేండిటనానా 

రాచములం ద్రుంచివైచెద, ఖభేచర భూచరులుం గూడి క్రీదన్‌ జూదన్‌. 301 
ప్రతి : నీచ+ఆత్మక= నీచ హృదయుడా!; నీ చేసిన= నీవు కావించిన; పాపములకున్‌= పాపాలకు; యముండు వలదు= 
యమధర్మరాజు అవసరంలేదు. ఖేచర= ఆకాశంలో తిరిగేవారూ; భూచరులున్‌+కూడి= భూమిపై తిరిగేవారూ కలిసి; 


క్రీడదన్‌+చూడన్‌= ఆటగా వినోదంగా చూడగా; నేండు+ఇటన్‌= ఈ రోజు ఇక్కడ; నా నారాచములన్‌= నా బాణాలతో; 
త్రుంచి వైచెదన్‌= ఖండించి వేస్తాను; 


తా: ఓ నీచాత్ముడా! నువ్వు చేసిన పాపాలకు నిన్ను శిక్షించటానికి యముడవసరం లేదు. ఆకాశచరులు, భూచరులు 
వినోదిస్తుంటే ఈ రోజు ఇక్కడ నా బాణాలతో నిన్ను ఖండిస్తాను. 


వ. అని పలికి. 302 
ప్రతి : అని చెప్పి... 


430 శ్రీమహాభాగవతము 


మ. బలువింటన్‌ గుణటంకృతంబు నిగుడన్‌ బ్రహ్మాండభీమంబుగాం 

బ్రళయోగ్రానలసన్నిభంబగు మహాబాణంబు సంధించి రా 

జలలాముండగు రాముండేసె ఖరభాషాశ్రావణున్‌ దేవతా 

బలవిద్రావణు వైరిదారజనగర్భ(స్రావణున్‌ రావణున్‌. 8038 
ప్రతి : రాజలలాముండు +అగు+రాముడు = రాజగ్రేష్టుడైన రాముడు; బలువింటన్‌= గొప్పధనుస్సునుండి; బ్రహ్మాండ 
భీమంబుగాన్‌= లోకాలకు భయంకరంగా; గుణటంకృతంబు+నిగుడన్‌= వింటినారియొక్క టంకారం వ్యాపించగాా; 
ప్రళయ +ఉ(గ్ర+అనల= ప్రళయకాలమందలి భయంకరమైన అగ్నితో; సన్నిభంబు +అగు= సమానమైన; 
మహాబాణంబున్‌+సంధించి= గొప్ప బాణాన్ని కూర్చి; ఖరభాషాశ్రావణున్‌= కఠినమైన వాక్కులు వినిపించేవాడు; వైరిదారజన = 
శత్రురాజుల భార్యలైనవారికి; గర్భస్రావణున్‌= గర్భస్రావం కలిగించేవాడు అగు; రావణున్‌= రావణుని; ఏసెన్‌= కొట్టాడు. 
తా : రాజగ్రేష్టుడైన శ్రీరాముడు గొప్పవింటినుండి టంకారం వ్యాపిస్తుండగా, ప్రళయాగ్నితో సమానమైన బాణాన్ని కూర్చి 
పరుషవాక్కులు కలవాడు, దేవతా సైన్యాన్ని పారద్రోలేవాడు, శత్రురాజుల ప్రీలకు గర్భశోకాన్ని కలిగించేవాడు అయిన 
రావణుని పై కొట్టాడు. 


క. దశరథసూనుందేసిన, విశిఖము పహృదయంబుందూజఅ వివశుండగుచున్‌ 
దశకంధరుండు గూలెను, దశవదనంబులను రక్తధారలు దొరంగన్‌. 304 


ప్రతి : దశరథసూనుండు+ఏసిన= రాముడు వేసిన; విశిఖము= బాణం; పహృదయంబున్‌+దూజన్‌= హృదయంలోకి 
చొచ్చుకొని వెళ్ళగా; వివశుండు +అగుచున్‌= అచేతనుడై; దశవదనంబులను= పది ముఖాలనుండి; రక్తధారలు+ 
తొరంగన్‌= నెత్తురు కారగా; దశకంధరుండున్‌+కూలెన్‌= పదితలల రావణుడు కూలాడు; 


తా :; రాముడు వేసిన బాణం హృదయంలోకి దూరగా స్వాధీనం కోల్పోయి పది ముఖాలనుండి నెత్తురు కారుతుంటే 
రావణుడు నేలకొరిగాడు. 


వ. అంత నా రావణుండు దెగుట విని. 805 
ప్రతి : అంతన్‌= అంతట; ఆ రావణుడు; తెగుటవిని= మరణించడం విని... 
తా ; అంతట ఆ రావణుడు మరణించడం విని 


స్ప కొప్పులు బిగి వీడి కుసుమమాలికలతో నంసభాగంబుల నావరింప 
సేసముత్యంబులు 'సెదరం గరిక లూడం గంఠహారంబులు (గ్రందుకొనంగ 
వదనపంకజములు వాడి వాతెజ లెండం గన్నీళ్ళవజణద అంగములు దడుప 
సన్నపు నడుములు జవ్వాడం బాలిండ్ల బరువులు నడుములంబ్రబ్బికొనంగ 


ఆ. నెత్తి మోందికొనుచు నెజిం బయ్యెదలు జాజ, నట్టు నిట్టు తప్పుటడగు లిడుచు 
నసురసతులు వచ్చి రట భూత బేతాళ సదనమునకు ఘోరకదనమునకు. 806 


నవమస్మంధము 43] 


ప్రతి : అసురసతులు= రాక్షస ప్రీలు; కొప్పులు బిగివీడి= కొప్పుల బిగువు సడలిపోయి; కుసుమమాలికలతోన్‌= పుష్పమాలలతో; 
అంస భాగంబులన్‌= భుజాలపై; ఆవరింపన్‌= కమ్ముకోగా; సేసముత్యంబులు +చెదర= పాపట ముత్యాలు చెదరగా; 
కర్ణికలు +ఊదన్‌= చెవికమ్మలు ఊడిపోగా; కంఠహారంబులు +క్రందుకొనగా= కంఠహారాలు చిక్కుపడగాా వదనపుకజములు = 
ముఖ పద్మాలు; వాడి= వాడిపోగ్యా వాతెజలు+ఎండన్‌= పెదవులు ఎండిపోగా; కన్నీళ్లవణదలు = కన్నీళ్లు వరదలుపారి; 
అంగములున్‌+తడువన్‌= శరీరాంగాలను తదపగా; సన్నపు నడుములు= సన్నటి నడుములు; జవ్వాడన్‌= కదలాడగా; 
స్తనాల బరువులు = పాలిండ్ల బరువులు; నడుములన్‌+ప్రబ్బికొనగ= నడుములపై పడుతుండగా, నెత్తి మోందికొనుచు = 
తల బాదుకుంటూ, నెటిన్‌+పయ్యెదలు జాజన్‌= నిండైన పైటలు జారగా అట్టున్‌+ఇట్టు= అటు ఇటూ; తప్పు+అడుగులు= 
తడబడుతున్న అడుగులు; ఇడుచున్‌= వేస్తూ భూత బేతాళ సదనమునకున్‌= పిశాచాలకు ఉనికి పట్టు అయిన; 
ఘోరకదనమునకున్‌= భయంకర యుద్ధరంగానికి; వచ్చిరి= వచ్చారు. 

తా ; రావణుని మరణవార్త విన్న రాక్షస ప్రీలు కొప్పులు జారి పూలదండలు భుజాలపై పడుతుండగా, పాపట ముత్యాలు 
చెదరగా, చెవికమ్మలు ఊడిపోగా, కంఠహారాలు చిక్కుపడగా, ముఖాలు వాడిపోయి, పెదవులు ఎండిపోయి, కన్నీళ్లు 


వరదలై శరీరాలను తడుపుతుండగా, సన్నటి నడుములు పాలిండ్ల బరువుచే నకనకలాడుతుండగా, పైటలు జారి 
తలబాదుకుంటూ తడబడుతున్న అడుగులతో భూత బేతాళాలకు నిలయమైన యుద్ధభూమికి వచ్చారు. 


వ. ఇట్లు వచ్చి తమ తమ నాథులం గని, శోకించి, రందు, మందోదరి రావణుం జూచి యిట్లనియె. 
807 


ప్రతి : ఇట్లు వచ్చి= ఈ విధంగా వచ్చి తమ తమనాథులన్‌= తమ తమ భర్తలను; కని= చూచి; శోకించిరి= ఏడ్చారు; 
అందున్‌= వారిలో; మందోదరి; రావణున్‌+చూచి= రావణుని చూచి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నది. 


తా :; ఈ విధంగా వచ్చి తమ తమ భర్తలను చూచి దుఃఖించారు. వారిలో మందోదరి రావణుని చూచి ఇట్లా అన్నది. 


ఉ. హా దనుజేంద్ర! హా సురగణాంతక! హా హృదయేశ! నిర్దరేం 
ద్రాదుల గెల్చి నీవు కుసుమాస్తుని కోలల కోర్వలేక సో 
న్మాదమునన్‌ రఘుప్రవరు మానిని నేటికిందెచ్చి? తప్పు డేం 
గాదని చెప్పినన్‌ వినక కాలవశంబును బొంది తక్కటా! 808 


ప్రతి : హా దనుజ+ఇంద్ర= హా రాక్షస శ్రేష్టుడా!; హా సురగణ +అంతక= దేవతా సమూహాలను అంత మొందించినవాడా!; 
హృదయ+ఈశ= నా హృదయానికి ప్రభువా!; నీవు; నిర్జర +ఇంద్ర+ఆదులన్‌= దేవతా శ్రేష్టుల్ని; గెల్చి= జయించి; 
కుసుమ+అ'స్తుని= పుష్పబాణుని; కోలలకున్‌+ఓర్వలేక= బాణాలను సహించలేక; స+ఉన్మాదమునన్‌= ఉన్నాదంతో; 
రఘుప్రవరుమానినిన్‌= రఘువంశ శ్రేష్టుడైన రాముని భార్యను; ఏటికిన్‌+తెచ్చితి= ఎందుకు తెచ్చావు; అక్కటా!= అయ్యో; 
అప్పుడు +ఏన్‌ +కాదు +అని= అప్పుడు నేను వద్దని చెప్పినన్‌= చెప్పినా? వినక= వినకుండా; కాలవశంబునున్‌ +పొందితి= 
కాలునికి చిక్కావు కదా! 

తా:హా రాక్షస్రేష్టుడా! హా దేవాంతకా! హా మనోనాయకా! నీవు దేవతలను జయించి పుష్పబాణుని బాణాలను 
సహించలేకపోయావు. రాముని భార్యను ఎందుకు తెచ్చావు? అయ్యో! అపుడు నేను వద్దని చెప్పినా వినక ఇప్పుడీ విధంగా 
కాలగతికి చిక్కావుగదా! 


432 శ్రీమహాభాగవతము 


ఆ. ఎండంగాయ వెజచు, నినుండు వెన్నెలంగాయ, వెజచు, విధుండు గాలి వీవ వెజచు 

లంకమీంద; నిట్టి లంకాపురికి మాకు, నధిప! విధవభావ మదడరె నేండు. 3809 
ప్రతి : లంక మీంద= లంకానగరం మీద; ఇనుండు= సూర్యుడు; ఎండన్‌+కాయన్‌+వెజచు= ఎండకాయడానికి భయపడేవాడు; 
విధుండు= చంద్రుడు; వెన్నెలన్‌+కాయన్‌+వెజచు = వెన్నెల కాయడానికి భయపదేవాడు; గాలి వీవన్‌+వెజచు= వాయువు 


వీచడానికి జంకేవాడు; నేండు= ఈ రోజు; ఇట్టి లంకాపురికి= ఇటువంటి లంకానగరానికి;ి మాకున్‌= మాకు; అధిప! = 
ఓ రాజా విధవభావము+అడరె= అనాథత్వం కలిగింది. 


తా : ఓ నాథా! ఇంతవరకు లంకపై ఎండకాయడానికి సూర్యుడు భయపడేవాడు. చంద్రుడు వెన్నెల కాయడానికి 
భయపడేవాడు. గాలి వీచేందుకు భయపడేది. ఈ రోజు అలాంటి లంకానగరమూ, మేమూ అనాథలమైపోయాము. 


క. దురితముం దలంపరు గానరు, జరుగుదు రెటకైన నిమిష సౌఖ్యంబులకై 

పరవనితాసక్తులకును, బరధనరక్తులకు నిహముం బరముం గలదే? 810 
ప్రతి : నిమిషసౌఖ్యంబులకై= క్షణికసుఖాల కోసం; దురితమున్‌+తలంపరు= పాపమని అనుకోరు; కానరు= పాపాన్ని 
చూడరు; ఎటకు+ఐన= ఎంతవరకైనా జరుగుదురు= ప్రవర్తిస్తారు; పరవనిత+ఆసక్తులకున్‌= పరస్రీలపై ఆసక్తి కలవారికి; 
పరధనరక్తులకున్‌= ఇతరుల ధనాన్ని ఆశించేవారికి; ఇహమున్‌+పరమున్‌ +కలదే? = ఇహపరాలుంటాయా? 
తా : క్షణిక సుఖాలకోసం పాపమని ఆలోచించరు. పాపమని చూడరు. ఎంతవరకైనా ప్రవర్తిస్తారు. పరస్త్రీ, పరధనాలను 
కోరేవారికి ఇహపరాలుండవు. 
వ. అని విలపింప నంత విభీషణుండు రామచంద్రుని పంపు వడసి, రావణునకు దహనాది క్రియలు 
గావించె, నంత రాఘవేంద్రుండు నశోకవనంబున కేంగి, శింశుపాతరుసమీపంబు నందు. తేక 
ప్రతి : అని విలపింపన్‌= అని శోకించగా; అంతన్‌= అపుడు; విభీషణుండు = విభీషణుడు; రామచంద్రుని పంపు+పదసి= 
రాముని ఆజ్జనుపొంది; రావణునకున్‌= రావణునికి; దహన +ఆదిక్రియలున్‌= దహనం మొదలైన కర్మలు; కావించెన్‌= 
చేశాడు; అంతన్‌= అప్పుడు; రాఘవ+ఇంద్రుడు= శ్రీరాముడు; అశోక వనంబునకున్‌+ఏగి= అశోకవనానికి వెళ్ళి; 
శింశుపాతరుసమీపంబున్‌+అందున్‌ = ఇరుగుడుచెట్టు సమీపంలో... 
తా : అని దుఃఖించింది. అపుడు విభీషణుడు రాముని అనుమతిని పొంది రావణునికి పరలోక (క్రియలు నిర్వర్తించాడు. 
అపుడు రాముడు అశోక వనానికి వెళ్ళి ఇరుగుడుచెట్టు సమీపంలో 
శా. దైతేయప్రమదాపరీత నతిభీతన్‌ (గ్రంథధిబంధాలక 

వ్రాతన్‌ నిశ్వసనానిలాశుకణజీవం జీవదారామ భూ 

జాతన్‌ శుష్మకపోలకీలితకరాబ్దాతం బ్రభూతం గృశీ 

భూతం బ్రాణసమేత సీతం గనియెన్‌ భూమీశుం దడా ముందటన్‌. 312 
ప్రతి :; భూమి+ఈశుండు= భూనాయకుడు రాముడు; ఆ ముందటన్‌= ఆ ముందు; దైతేయ ప్రమదాపరీతన్‌ = రాక్షస 
ప్రీలచేత చుట్టబడినది; అతిభీతన్‌= మిక్కిలి భయపడినది; గ్రంథి బంధ+అలకవ్రాతన్‌= ముడులుగా పెనవేసుకున్న 


నవమస్మంధము 433 


ముంగురులు కలిగినది; నిశ్వ్వసన +అనిల= నిట్టూర్పు గాలులచేత్సు అశుకణ= కన్నీటి బిందువులచేత; జీవం జీవత్‌= 
ప్రాణాలను నిలబెడుతున్న ఆ రామభూజాతన్‌= ఉద్యానవన వృక్షాలు కలిగినది; శుష్మకపోలకీలిత= చిక్కిపోయిన చెక్కిలిపై 
ఉంచిన; కర+అబ్బాతన్‌= పద్మంలాంటి చేయి కలిగినది; ప్రభూతన్‌= అధికంగా; కృళీభూతన్‌= చిక్కిపోయినది; ప్రాణసమేతన్‌= 
ప్రాణావశేషంగా ఉన్నది అయిన; సీతన్‌+కనియెన్‌= సీతను చూశాడు; 


తా :; రాముడు అక్కడ రాక్షస ప్రీల కాపలాలో ఉన్నది, చాలా భయపడుతున్నది, ముడులుగా పెనగొన్న ముంగురులు 
కలిగింది, తన నిశ్వాసము, కన్నీరు చేత ఉద్యానవన వృక్షాలను పెంచుతున్నది, ఎండిపోయిన చెక్కిలిపై చేయి చేర్చినది, 
బాగా కృశించడంచేత ప్రాణాలు మాత్రమే మిగిలిన సీతను చూశాడు. 


విశే : సీత ఒక ఏడాది కాలం అశోకవనంలో దుర్భరమైన వేదన అనుభవించింది. ఆమె నిరంతరం కన్నీరు కార్చింది. 
నిట్టూర్పులు తప్ప ఆమెకు ఓదార్పులు లేవు. ఆమె విడిచిన గాలిని, కార్చిన కన్నీటిని - చమత్మారంగా పోతన వర్ణించాడు. 
ఆమె ఉన్న వనంలోని చెట్లు ఆ గాలిని పీల్చుకొన్నాయి. ఆ కన్నీటిని ఆరగించాయి అని. ఇందులోను మరొక చమత్సారం 
ఉంది. మనం విడిచిన గాలే చెట్లకు ఉపయోగం కదా! అలాగే - కన్నీరు కూడా చెట్లకు ప్రయోజనమే. ఇంతేకాదు 
పద్యంలో మరొక సొగసు కనిపిస్తుంది. ఆ రామభూజాత - పదబంధాన్ని ఆ రామభూజాత అని విడగొట్టితే - సీత “ఆ 
రాముని సీత” అనియు తెలుస్తుంది. సీత గడిపింది అశోకవనంలో అయినా ఆమెకది శోకవనమే అయింది. ఆమె 
భూజాత, ఆయన భూమీశుడు చక్కని సమన్వయం. 


వ. కని రామచంద్రుండును దాపంబు నొంది, భార్యవలన దోషంబు లేకుండుట వహ్నివలనం బ్రకటంబు 
సేసి, దేవతల పంపున దేవింజేకొని. 818 
ప్రతి : రామచం[ద్రుండును= శ్రీరాముడు కూడా; కని= సీతనుచూచి; తాపంబును +ఒంది= బాధపడి; భార్యవలన దోషంబు 
లేకుండుట = తప్పు లేకపోవడం అనేది; వహ్నివలనన్‌= అగ్నిద్వారా; ప్రకటంబు+చేసి= ప్రకటించి; పంపునన్‌= దేవతల 
ఆజ్ఞమేరకు; దేవిన్‌+చేకొని= సీతను స్వీకరించి; 


తా ; రామచంద్రుడు సీతను చూచి దుఃఖపడి, భార్య వలన దోషం లేదనే విషయాన్ని అగ్నిద్వారా ప్రకటించి దేవతల 
అనుజ్ఞమేరకు దేవి సీతను స్వీకరించాడు. 


ఉ. శోషితదానవుండు నృపసోముండు రాముండు రాక్షసేంద్రతా 

శేషవిభూతింగల్పసమజీవివి గ మృని నిల్స్పె నర్ధి సం 

తోషణుంబాపశోషణు నదూషణు శశ్వదరోషణున్‌ మితా 

భాషణు నార్యపోషణుంగృపాగుణభూషణు న వ్విఖీషణున్‌. 314 
ప్రతి : శోషిత దానవుండు= రాక్షసుని నశింపజేసినవాడు; నృపసోముండు= రాజచంద్రుడు అయిన; రాముండు= 
శ్రీరామచంద్రుడు; అర్థిసంతోషణున్‌= యాచకులను సంతోషపరిచేవాడు; పాపశోషణున్‌= పాపాన్ని ఎండగట్టినవాడు; 
అదూషణున్‌= దోషరహితుదు; శశ్వత్‌+అరోషణున్‌= ఎప్పుడూ కూడా కోపంలేనివాడు; మిత +ఆభాషణున్‌= హద్దుదాటని 
నిండుమాటకలవాడు; ఆర్యపోషణున్‌= పెద్దలను సంతోషపెట్టేవాడు; కృపాగుణ భూషణున్‌= దయాగుణం ఆభరణంగా 


434 శ్రీమహాభాగవతము 


కలవాడు అయిన; ఆ+విఖీషణున్‌= ఆ విభీషణుని; రాక్షస +ఇంద్రతా+అశేష విభూతిన్‌= రాక్షసాధిపత్యమనే ఐశ్వర్యంతో; 
కల్చ్పసమజీవివిన్‌+కమ్ము+అని= కల్పాంతం జీవించమని; అర్ధిన్‌= కోరి; నిల్పెన్‌= నిలబెట్టాడు; 

తా : దానవుని చంపిన రాజచంద్రుడు రామచంద్రుడు అప్పుడు యాచకులను సంతోషపెట్టేవాడు, పాప, దోష రహితుడు, 
కోపం లేనివాడు, నిండుదనంతో కూడిన మితమైన మాటకారితనం కలవాడు. పెద్దలను సంతోషపెట్టేవాడు, దయాగుణశీలి 
అయిన విభీషణుని రాక్షసాధిపత్యం అనే ఐశ్వర్యంతో కల్పాంతం ఉండమని సింహాసనంపై నిలిపాడు. 


వ. ఇట్లు విభీషణ సంన్థాపనుందై రామచంద్రుండు సీతాలక్ష్యణసమేతుండై, సుగ్రీవహనుమదాదులం 
గూడికొని, పుష్పకారూధుందై , వేల్పులు గురియు పువ్వుల సోనలం దడియుచుం దొల్లి వచ్చిన తెరువు జాడలు 
సీతకు నెజింగించుచు, మరలి నందిగ్రామంబునకు వచ్చి; నయ్యవసరంబున. తర్‌ 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; విభీషణ సంస్థాపనుండు+ఐ= విభీషణుని ప్రతిష్టించినవాడై; రామచంద్రుండు = శ్రీరామచంద్రుడ; 
సీతాలక్ష్మణ సమేతుందు+ఐ = సీతాలక్ష్మణులతో కూడి; సుగ్రీవ, హనుమత్‌+ఆదులన్‌= సుగ్రీవుడు, ఆంజనేయుడు 
మొదలైనవారిని; కూడికొని= కలుపుకొని; పుష్పక +ఆరూఢుడు+ఐ= పుష్పక విమానమెక్కి వేల్పులున్‌+కురియు= దేవతలు 
కురిపించు; పువ్వుల సోనలన్‌+తడియుచున్‌= పూలవానలో తడుస్తూ, తొల్లి, వచ్చిన, తెరువు జాడలు= పూర్వము వచ్చిన 
దారితెన్నుల్ని సీతకున్‌ +ఎటజిగించుచున్‌= సీతాదేవికి తెలుపుతూ; మరలి= వెనుతిరిగి నందిగ్రామంబునకున్‌ +వచ్చెన్‌= 
నందిగ్రామానికి వచ్చాడు; ఆ+అవసరంబున= ఆ సమయంలో... 
తా; ఈ విధంగా విభీషణుని లంకారాజ్యంలో ప్రతిష్టించి, శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి, హనుమదాదులతో 
పుష్పకాన్నైిక్కి దేవతలు కురిపించు పూలవానలో తడుస్తూ, పూర్వం తాము వచ్చిన దారి గుర్తులను సీతకు చెబుతూ 
నందిగ్రామానికి వచ్చాడు. అపుడు 
ఆ. రామచంద్రవిభుని రాక వీనుల విని, భరతుండుత్సహించి పాదుకలను 

మోచికొనుచు వచ్చి ముదముతోంబురజను, లెల్లం గొలువ నన్న కెదురు వచ్చె. 816 
ప్రతి : రామచంద్రువిభునిరాకన్‌= రామచంద్ర ప్రభువు రావడాన్ని; వీనులన్‌+విని= చెవులారవిని; భరతుందు+ఉత్సహించి= 
భరతుడు ఉత్సాహంపొంది; ముదముతోన్‌= సంతోషంతో; పురజనులు +ఎల్లన్‌+కొలువన్‌= నగర ప్రజలందరూ సేవిస్తుండగా; 
పాదుకలను= పాదుకలను; మోచికొనుచున్‌+వచ్చి= మోసుకుంటూ వచ్చి; అన్నకు +ఎదురువచ్చెన్‌= సోదరునికెదురుగా 
వచ్చాడు. 
తా; శ్రీరామచంద్రుని రాకను ఆనందంగా విన్న భరతుడు ఉత్సాహంగా, పురజనులందరూ కలసి రాగా పాదుకల్ని తలపై 
ధరించి సోదరుని కెదురు వచ్చాడు. 


వ. వచ్చి, పాదుకల ముందట నిడికొని, యెడనెడ సాష్టాంగ దండప్రణామంబులు సేయుచు, మెల్లమెల్లన 
దాసి, రామచంద్రుని పాదంబులు దన నొసలం గదియించి, తచ్చరణ రేణువులు దుడిచి, శిరంబునం 
జల్లికొని తనివిలక మజియు, నప్పదకమలంబు లక్కున మోపికొనుచు, సంతసంపుంగన్నీటం గడిగి, సేమంబు 
లరయుచుందె. నంత సీతాలక్ష్మణ సహితుందై విభుండును, దన కెదురు వచ్చిన బ్రాహ్మణ జనంబులకు 
నమస్కరించి తక్కిన వారలచేత మన్ననలు వాంది వారల మన్నించె, నయ్యవసరంబున. తే 


నవమస్మంధము 435 


ప్రతి : వచ్చి= అట్లా వచ్చి; పాదుకల ముందటన్‌+ఇడికొని= పాదుకల్ని ముందుపెట్టుకొని; ఎడన్‌+ఎడన్‌= మధ్యమధ్య; 
స+అష్ట+అంగ= ఎనిమిది అంగములతోడి; దండ ప్రణామంబులు+చేయుచు= దండ నమస్మారాలుచేస్తూ మెల్ల మెల్లన = 
నెమ్మదిగా; డాసి= సమీపించి; రామచంద్రునిపాదంబులు = శ్రీరాముని పాదాల్స్సి తననొసలన్‌+కదియించి= తన నొసట 
చేరుస్తూ తత్‌+చరణరేణువులు= ఆ పాదధూలళిని; తుడిచి= తుడిచి; శిరంబునన్‌ +చల్లికొని= నెత్తిన చల్లుకొని; తనివిలేక 
మటథటియు= తృప్తినొాందక ఇంకా ఆ+పదకమలంబులు= ఆ పాద పద్మాల్ని అక్కునన్‌+మోపికొనుచు= జొమ్మున తగిలిస్తూ 
సంతసము +కన్నీటన్‌= ఆనందబాష్పాలతో; కడిగి= కడిగి; క్షేమంబులు +అరయు+చుందె = యోగక్షేమాల్ని విచారిస్తూ 
ఉన్నాడు; అంతన్‌= అప్పుడు; సీతాలక్ష్మణ సహితుందు+ఐ= సీతాలక్ష్మణులతో కూడి; విభుండును= రాజైన రాముడు; 
తనకున్‌+ఎదురు వచ్చిన= తనకు ఎదురుగా వచ్చిన; బ్రాహ్మణ జనంబులకున్‌= బ్రాహ్మణ సమూహానికి; నమస్మరించి= 
నమస్మారంచేసి; తక్కిన వారలచేతన్‌= మిగిలిన వారితో; మన్ననలు +పొంది= (ప్రేమను పొంది; వారలన్‌+మన్నించెన్‌= 
వారిని గౌరవించాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 


తా : అలా వచ్చి పాదుకలను ముందుపెట్టుకొని మధ్యమధ్య సాష్టాంగ నమస్మారాలు చేస్తూ మెల్లగా సమీపించి, రాముని 
పాదాలను తన నుదిటికి తగిలించి, ఆ పాద ధూళిని తుడిచి నెత్తిపై చల్లుకొని, అంతటితో తృప్పిపొందక ఆతని పాదాలను 


అక్కున మోపుకొని, ఆనంద బాష్పాలతో కడిగి క్షేమా లడిగాడు. అప్పుడు సీతాలక్ష్మణులతో ఉన్న రాముడు తనకెదురుగా 
వచ్చిన బ్రాహ్మణులకు నమస్కరించి, మిగిలిన వారిచేత ఆదరింపబడి వాళ్లను తాను ఆదరించాడు. అపుడు 


చ. నృపవర! పెక్కునాళ్ల గొలె నిన్‌ గనకుండిన యట్టి నేం మా 
తపములు పండె నిందజము ధన్యుల మైతి మటంచుంబుట్టముల్‌ 
చపలతంద్రిప్పి పువ్వుల వసంతము లాడుచుంబాడుచున్‌ గత 
త్రపులయి యాడుచుం బ్రజలు దద్దయుంబండుగ సేసి రెల్లెడన్‌. 818 


ప్రతి : నృపవర!= ఓ రాజా!; పెక్కునాళ్లగొలె= చాలరోజులనుండి; నిన్‌+కనక +ఉండిన = నిన్ను చూడలేకుండా ఉండిన; 
అట్టి నేండు= అలాంటి ఈ రోజు; మా తపములు పందెన్‌= మా తపస్సులు ఫలించాయి; ఇందజము= మేమందరము; 
ధన్యులము+ఐతిమి = చరితార్జుల మయ్యాము; అట+అంచున్‌= అని అంటూ; పుట్టముల్‌= వస్తాల్ని చపలతన్‌+త్రిప్పి= 
కదలిస్తూ తిప్పి పువ్వుల వసంతములు= పూల వసంతాలు; ఆడుచున్‌= ఆడుతూ, పాడుచున్‌= పాటలు పాడుతూ; 
గతత్రపులు+అయి= సిగ్గువిడిచి, ఆడుచున్‌= నృత్యం చేస్తూ ప్రజలు= అక్కడి ప్రజలు; ఎల్ల+ఎడన్‌= అన్నిచోట్లా 
(నగరమంతటా); తద్దయున్‌= మిక్కిలి; పండుగ+చేసిరి= వేడుక చేసుకున్నారు. 
తా :; “ఓ రాజా! చాలరోజులనుండి నిన్ను చూడలేని మేము ఈ రోజు చూడగలిగాం. మా తపసులు ఫలించాయి. 
కృతార్ణుల మయ్యాం.” అంటూ ప్రజలు వస్తాల్ని తిప్పుతూ ఆడుతూ పాడుతూ, నృత్యం చేస్తూ నగరమంతా మిక్కిలిగా 
వేడుక చేసుకున్నారు. 
సీ కవ గూడి యిరుదెసంగపిరాజు రాక్షస రాజు నొక్కెడంజామరములు వీవ 

హనుమంతుండతి ధవళాతపత్రముం బట్టం బాదుకల్‌ భరతుండు భక్తిందేర 

శత్రుఘ్నుందమ్ములుంజాపంబుంగొనిరాంగ సౌమిత్రి భృత్యుండై చనవుసూప 

జలపొత్ర చేంబట్టి జనకజ గూడిరాం గాంచనఖడ్గ మంగదుండు మోవం 


436 శ్రీమహాభాగవతము 


ఆ. బసిండి కేడె మర్ధి భల్లూకపతి మోచి, కొలువంబుప్పకంబు వెలయ నెక్కి 
గ్రహము లెల్లంగొలువం గడు నొప్పు సంపూర్ణ, చంద్రుపగిది రామచంద్రుందొప్పె. 319 


ప్రతి : కపిరాజు = సుగ్రీవుడు, రాక్షసరాజు= విభీషణుడు; కవన్‌+కూడి= జతగా కలిసి; ఇరుదెసన్‌= రెండు వైపులా; 
ఒక్కెడన్‌ = ఒకేసారి; చామరముల వీవన్‌= వింజామరలు విసరగా; హనుమంతుండు= ఆంజనేయుడు; 
అతిధవళ+ఆతపత్రమున్‌+పట్టన్‌= మిక్కిలి తెల్లని గొడుగును పట్టగా; భరతుండు= భరతుడు; పాదుకల్‌= పాదుకలను; 
భక్తిన్‌+లేరన్‌= భక్తితో తేగా; శత్రుఘ్నుండు= శత్రుఘ్నుడు; అమ్ములున్‌ +చాపంబున్‌ +కొనిరాంగన్‌= బాణాలు విల్లు 
తీసుకొనిరాగా? సౌమిత్రి= సుమిత్రానందనుడైన లక్ష్మణుడు; భృత్యుండు+ఐ= 'సేవకుదై; చనవు+చూపన్‌= ఆత్మీయతను 
ప్రదర్శించగా; జనకజ= సీత్రాదేవి; జలపాత్రచేన్‌+పట్టి= జలపాత్రను చేతితో పట్టుకొని; కూడిరాన్‌= వెంట నడవగా; 
అంగదుండు= అంగదుడు; కాంచన ఖద్దము= బంగారు ఖడ్గాన్ని మోవన్‌= మోయగా; భల్లూకపతి= జాంబవంతుడు; 
అర్ధిన్‌= కోరికతో; పసిండికేదెము= బంగారు డాలును; మోచికొలువన్‌= మోస్తూ సేవించగా, గ్రహములు +ఎల్లన్‌= సమస్త 
(గ్రహాలూ; కొలువన్‌= సేవిస్తుండగా; కడున్‌+ఒప్పు= మిక్కిలి ప్రకాశించే; సంపూర్ణ చంద్రుపగిది= పూర్ణచంద్రునివలె; 
పుష్పకంబు= పుష్పకాన్ని వెలయన్‌= ప్రసన్నంగా? ఎక్కి అధిరోహించి; రామచంద్రుడు; ఒప్పెన్‌= ప్రకాశించెను. 
తా : సుగ్రీవుడు, విభీషణుడు జతగా ఇరువైపులా వింజామరలు వీస్తుండగా, మారుతి తెల్లగొడుగు పట్టగా, భరతుడు 
పాదుకల్ని భక్తితో తేగా, శత్రుఘ్నుడు ధనుర్చాణాలు తీసుకొని రాగా, లక్ష్మణుడు 'సేవకుడై సన్నిహితత్వాన్ని చూపించగా, 
సీత్రాదేవి జలపాత్ర తీసుకొని వెంట నడవగా, అంగదుడు బంగారు ఖద్దాన్సిి జాంబవంతుడు బంగారు డాలును మోస్తూ 
సేవిస్తుండగా; సమస్త గ్రహాలు కొలుస్తున్న పూర్ణ చంద్రునివలె శ్రీరామచంద్రుడు పుష్పక విమానమెక్కి ప్రకాశించాడు. 
వ. ఇట్లు పుష్పకారూధుందడై, కపిబలంబులు చేరి కొలువ, శ్రీరామచంద్రుం డయోధ్యకుం జనియె. 
నంతకు మున్న య ప్పురంబునందు. 820 
ప్రతి : ఇట్లు= ఇలా; పుష్పక +ఆరూఢుండు+ఐ= పుష్పకాన్నెక్కినవాదై; కపిబలంబులు= వానర సైన్యాలు; చేరికొలువ= 
దగ్గరచేరి సేవించగా; శ్రీరామచంద్రుండు; అయోధ్యకున్‌+చనియెన్‌= అయోధ్యకు వెళ్తాడు; అంతకుమున్ను+అ= 
అంతకుముందే; ఆ+పురంబు +అందు= ఆ పురంలో... 
తా : ఇట్లా పుష్పకాన్నెక్కి వానరసైన్యాలు తనను సేవిస్తుండగా శ్రీరాముడు అయోధ్య చేరాడు. అంతకు ముందే 
ఆ నగరంలో 
స్స్‌ వీథులు సక్కంగావించి, తోయంబులు సల్లి రంభాస్తంభచయము నిలిపి 

పట్టుచీరెలు సుట్టి, బహుతోరణంబులు గలువడంబులు మేలుకట్లు గట్టి 

వేదిక లలికించి, వివిధరత్నంబుల ముగ్గులు పలుచందములుగంబెట్టి 

కలయ గోడల రామకథలెల్ల వ్రాయించి, ప్రాసాదముల దేవభవనములను 


తే. గోపురంబుల బంగారు కుందలెత్తి యెల్ల వాకిండ్లంగానుక లేర్పరించి 
జనులు గైసేసి తూర్యఘోషములతోడ నెదురు నడతెంచి రా రాఘవేంద్రుకడకు. 321 


నవమస్మంధము 437 


ప్రతి : వీథులు= వీథులను; చక్కన్‌+కావించి= శుభ్రపరచి; తోయంబులు +చల్లి= నీళ్లు చల్లి రంభాస్తంృభచయమున్‌+నిలిపి= 
అరటి స్తంభాలను నిలబెట్టి; పట్టుచీరెలు +చుట్టి= పట్టు వస్త్రాలను చుట్టి; బహుతోరణంబులు= అనేక తోరణాలను; 
కలువడంబులు= వేలాడదీసిన పూదండలను; మేలుకట్లున్‌+కట్టి= చాందినీలను కట్టీ; వేదికలు +అలికించి= అరుగులను 
అలికించి; వివిధ రత్నంబుల= రకరకాల రత్నాలతో; పలుచందములుగన్‌= అనేక విధాలుగా; ముగ్గులు +పెట్టి= రంగవల్లులు 
పెట్టి; గోడలన్‌= కుదడ్యాలపై) కలయన్‌= చక్కగా; రామకథలు +ఎల్లన్‌= రామకథలన్నింటిని; వ్రాయించి= వ్రాయించి; 
ప్రాసాదముల= భవనాల; దేవభవనములను= దేవాలయాల; గోపురంబుల= గోపురాల మీద; బంగారుకుండలు +ఎత్తి= 
బంగారు కలశాలను అమర్చి; ఎల్లవాకిండ్లన్‌= అన్ని వాకిళ్లలో;, కానుకలు +ఏర్చరించి= కానుకలను ఏర్పాటుచేసి, జనులు= 
ప్రజలు; కై+చేసి= అలంకరించుకొని; తూర్యఘోాషముల తోడన్‌= మంగళవాద్యాలతో; ఆ రాఘవ+ఇంద్రు కదకున్‌= 
ఆ రఘువంశ తిలకుని దగ్గరకు; ఎదురు నడతెంచిరి= ఎదురు వెళ్ళారు. 

తా : పౌరులు వీథుల్ని శుభ్రపరచి, నీళ్లు చల్లి, అరటిస్తంభాలను నిలబెట్టి, పట్టువస్త్రాలను చుట్టి, తోరణాలను, వేలాడే 
పూదండలను, చాందినీలను కట్టి, అరుగులను అలికించి, రత్నాలతో రంగవల్లులు తీర్చి, గోడలపై అంతటా రామకథలను 


వ్రాయించి, భవనాల, దేవాలయాల, గోపురాల మీద బంగారు కలశాలను అమర్చి, వాకిళ్ళలో కానుకలు పెట్టీ, 
అలంకరించుకొని నగర ప్రజలు ఆ రఘువంశతిలకుని కెదురు వెళ్ళారు. 


క. సమదగజదానధారల, దుమదుమలై యున్న పెద్ద త్రోవల తోడన్‌ 

రమణీయ మయ్యె నప్పురి, రమణుండు వచ్చినంగరంగు రమణియపోలెన్‌. 822 
ప్రతి : ఆ+పురి= ఆ నగరం; రమణుండు వచ్చినన్‌= భర్త వస్తే కరంగు= కరగిపోయే; రమణియ పోలెన్‌= భార్యలాగా; 
సమదగజ= మదపుటేనుగుల; దానధారలన్‌= మదజలధారలచే; దుమదుమలు+ఐ= మిక్కిలి తడిగలవై; పెద్ద త్రోవల 
తోదన్‌= రాజమార్గాలతో; రమణీయము +అయ్యెన్‌= మనోహరమాయెను. 


తా : భర్తరాకకు కరగిపోయే భార్యలాగా ఆ నగరం మదపుటేనుగుల మదజలంతో బాగా తడిసిన రాజమార్గాలతో 
మనోజ్ఞమయింది. 


ఆ. రామభూవరేంద్రు రాకందూర్యములతో, రథగజాశ్వసుభటరాజితోడ 

నమరెంబురము, చంద్రుండరుదేర ఘూర్ణిల్లు, జంతుభంగమిళిత జలధిభంగి. 828 
ప్రతి : చంద్రుండు +అరుదేరన్‌= చంద్రుడు రాగా; ఘూర్ణిల్లు= తిరుగుడుపడే; జంతు భంగ= ప్రాణులతోడి, కెరటాలతోడి; 
మిళిత= కలసిన; జలధిభంగి= సముద్రమువలె; పురము= నగరం; రామభూవర +ఇంద్రురాకన్‌= శ్రీరామచంద్రుని 
రాకచేత; తూర్యములతోన్‌= మంగళవాద్యాలతో; రథ,గజ+అశ్చ, సుభట రాజితోడన్‌= రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో, 
సైనిక సమూహంతో; అమరెన్‌= విలసిల్లింది. 
తా : చంద్రుడు కనిపించగా జలచరాలతో, అలలతో తిరుగుడుపదే సముద్రంలాగా, ఆ నగరం రామచంద్రుని రాకతో 
మంగళవాద్య శబ్దాలతో, రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో, సైనిక సమూహంతో విలసిల్లింది. 
వ. '“ఇట్లొప్పుచున్న య ప్పురంబు ప్రవేశించి, రాజమార్గంబుల రామచంద్రుం డరుగుచున్న సమయంబున. 

3ద్రి4 


438 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఇట్లు+ఒప్పుచున్న= ఈ విధంగా ప్రకాశిస్తున్న ఆ+పురంబు= ఆ నగరంలో; ప్రవేశించి; రాజమార్గంబుల; 
రామచంద్రుండు; అరుగుచున్న= వస్తున్న సమయంబునన్‌= సమయంలో... 


తా : ఈ విధంగా విలసిల్లుతున్న ఆ నగరంలో ప్రవేశించి, రాజమార్దంలో రామచంద్రుడు వస్తున్న సమయంలో 


మ. '“ఇతందే రామనరేంద్రుం డీ యబల కాయింద్రారి ఖండించె న 

ల్లతందే లక్ష్మణుం డాతండే కపివరుం డా పొంతవాండే మరు 

త్సుతుం డాచెంగట నా విభీషణుంి డటంచుం జేతులం జూపుచున్‌ 

సతులెల్లన్‌ బరికించి చూచిరి పురీసౌధాగ్రభాగంబులన్‌. 325 
ప్రతి : ఇతండు+ఏ= ఈతదే; రామనర+ఇంద్రుండు= శ్రీరామచంద్రుడు; ఈ అబలకు= ఈ అబల (సీతుకోసమే; 
ఆ ఇంద్ర+అరిన్‌= ఆ ఇంద్రుని శత్రువైన రావణుని; ఖండించెన్‌= చంపాడు; అల్ల+అతండు+ఏ= అల్లదిగో ఆయనే; 
లక్ష్మణుండు= లక్ష్మణుడు; ఆతండు+ఏ= అతదే; కపివరుండు = వానర్రేష్టుడు (సుగ్రీవుడు); ఆ పొంతవాండు +ఏ= 
ఆ దగ్గరగా ఉన్నవాడే; మరుత్‌+సుతుండు= వాయునందనుడైన హనుమంతుడు; ఆ చెంగటన్‌= ఆ సమీపంలో; 
ఆ విభీషణుండు= ఆ విభీషణుడు; అటంచున్‌= అని అంటూ; చేతులన్‌+చూపుచున్‌= చేతులతో చూపిస్తూ; 
పురిసాధ+అగ్రభాగంబులన్‌= నగరంలోని భవనాలపై నుండి; సతులు+ఎల్లన్‌ = ప్రీలందరూ; పరికించి చూచిరి= పరీక్షించి 
చూచారు. 
తా : “ఇతదే రాముడు. ఈమే సీత. ఈ అబల కోసమే రాముడు రావణుని చంపాడు. అదిగో ఆయనే లక్ష్మణుడు. అతడే 
సుగ్రీవుడు. ఆ దగ్గర ఉన్నవాడు హనుమంతుడు. ఆ సమీపంలో విభీషణుడు” అని అంటూ చేతులతో నిర్దెశిస్తూ నగరంలోని 
భవనాలపై నుండి ప్రీలందరు పరీక్షించి చూచారు. 
వ. ఇట్లు సమస్త జనులు సూచుచుండ రామచంద్రుండు రాజమార్గంబునం జనిచని. 326 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; సమస్తజనులు= ప్రజలందరూ; చూచుచుండన్‌= చూస్తూ ఉండగా; రామచంద్రుండు; 
రాజమార్గంబున్‌= రాజమార్దంలో; చని చని= వెళ్ళి... 
సీ పటికంపు గోడలు పవడంపు వాకిండ్లు నీలంపు టరుగులు నెజయం గలిగి 

కమనీయవైడూర్యక స్తంభ చయముల మకరతోరణముల మహిత మగుచుం 


బడగల మాణిక్యబద్ధచేలంబులం జిగురుతోరణములంజెలువు మీఠి 
పుష్పదామకముల భూరివాసనలను బహుతరధూపదీపముల మెజసి 


తే. మాజువేల్పుల భంగిని మలయుచున్న సతులు పురుషులు నెప్పుడు సందడింప 
గుజుతు లిడరాని ధనముల కుప్పలున్ను రాజసదనంబునకు వచ్చి రామవిభుండు. 327 


ప్రతి: పటికంపుగోడలు = సృటికపుగోడలు; పవడము+వాకింద్లు= పగడాలు తాపిన తలుపులు; నీలము +అరుగులు= 
ఇంద్రనీలాలు పొదిగిన అరుగులు; నెజయన్‌+కలిగి= అందంగా ఉంటూ; కమనీయ= మనోజ్ఞమైన; వెదూర్యకస్తంభచయముల = 


నవమస్మంధము 439 


వైడూర్యాలు పొదిగిన స్తంభాలతో; మకర తోరణములన్‌= మకర తోరణాలతో; మహితము+అగుచున్‌= గొప్పగా ఉన్న; 
పడగల= జెండాలను; మాణిక్యబద్ధ చేలంబులన్‌= మాణిక్యాలు చేర్చిన వస్త్రాలతో; చిగురు తోరణములన్‌= లేతఆకుల 
తోరణాలతో; చెలువుమీజి= అందగించగా; పుష్పదామకముల= పూలదండల; భూరివాసనలను= గొప్ప సువాసనలతో; 
బహుతర= అనెకమైన; ధూపదీపముల మెజసి= ధూప దీపాలతో ప్రకాశిస్తూ మాజు వేల్పుల భంగిని= మరోదేవతలవలె; 
మలయుచున్న= తిరుగుతున్న సతులు పురుషులున్‌= ప్రీ పురుషులు; ఎప్పుడు సందడింప= నిరంతరం సందడి చేస్తుండగా; 
గుజుతులు +ఇదరాని= లెక్కపెట్టలేనన్నిి ధనముల కుప్పలు+ఉన్న ధనరాశులున్న; రాజసదనంబునకున్‌ = 
రాజప్రాసాదంలోకి; రామవిభుండు వచ్చిన్‌= శ్రీరాముడు వచ్చాడు. 


తా ; ఈ విధంగా ప్రజలు తిలకిస్తుండగా రామచంద్రుడు రాజమార్దంలో వెళ్ళి, స్ఫటికపు గోడలు, పగడాల వాకిళ్ళు, 
ఇంద్రనీలమణులు పొదిగిన అరుగులు కలిగి, వైడూర్యాలు పొదిగిన స్తంభాలతో మకరతోరణాలతో విలసిల్లేది, పూలదండల 
వాసనలతో, అనేక ధూప దీపాలతో ప్రకాశిస్తున్నది, దేవతా మూర్తులవలె ఉన్న ప్రీ పురుషుల సంచారంవల్ల సందడిగా 
ఉండేది, అంతులేని ధనరాశులకు నిలయమైనది అయిన రాజప్రాసాదంలో అడుగుపెట్టాడు. 


వ. ఇట్లు వచ్చి. 328 
ప్రతి :; ఇట్లు వచ్చి= ఈ విధంగా వచ్చి... 


ఉ. తల్లుల కెల్ల మొక్కి తమ తల్లికి వందన మాచరించి య 
ల్లల్ల బుధాలికిన్‌ వినతుండై చెలికాందడ్రను దమ్ములం బ్రసం 
ఫుల్లతం గౌంగిలించుకొని భూవరుందోలిం గృపారసంబు రం 
జిల్లంగంజాల మన్ననలు సేసె నమాత్యులం బూర్వభృత్యులన్‌. 3829 


ప్రతి : ఇట్లు వచ్చి= ఈ విధంగా ప్రవేశించి; భూవరుండు= రాజైన రాముడు; ఓలిన్‌= క్రమంగా; తల్లులకు +ఎల్లన్‌= 
తల్గులందరికి; మైొక్కి= నమస్మరించి; తమతల్లికిన్‌= తన తల్లి కౌసల్యకు; వందనము+ఆచరించి= నమస్మరించి; అల్ల+అల్లన్‌= 
మెలమెల్లగా? బుధ+ఆలికిన్‌= పండితుల సమూహానికి వినతుండు+ఐ= వినయంగా (మొక్కి చెలికాండ్రను= స్నేహితులను; 
తమ్ములన్‌= తమ్ములను; ప్రసంఫుల్లతన్‌= మిక్కిలి ఆదరంతో; కౌంగిలించుకొని= ఆలింగనం చేసి; అమాత్యులన్‌+ 
పూర్వభృత్యులన్‌= మంత్రులను, పూర్వసేవకులను; కృపారసంబు రంజిల్లగాన్‌= దయారసం ఉట్టిపడుతుండగా; చాల 
మన్ననలు +చేసెన్‌= ఎంతగానో గౌరవించాడు. 


తా : ఈ విధంగా రాజభవనం ప్రవేశించి, రాముడు క్రమంగా తల్లులందరికి నమస్కరించి, తన తల్లి కౌసల్యకు మొక్కి 
పండితులయందు వినయుడై, స్నేహితులను, తమ్ముళ్లను ఆదరంతో చేరదీసి, మంత్రులను, పూర్వ సేవకులను దయాభావంతో 
గౌరవించాడు. 


విశే : రాముడు విభిన్నమైన వ్యక్తులతో ఎలా మెలిగాడో చెప్పబడింది. తల్లులకు వందనం, పండితులపట్ల వినయం, 
స్నేహితులపట్ల ఆదరం, మంత్రులు, 'సేవకులపట్ల గౌరవం - ఇది శ్రీరాముని వ్యక్తిత్వ బెన్నత్యం. అందుకే ఆతడు సర్వుల 
అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయన చరిత్ర వాల్మీకి వంటి వారెందరో రాశారు. ఆయన చరిత్ర సర్వమానవాళికి 
అనుసరణీయమైంది. 


440 శ్రీమహాభాగవతము 


తత్సమయంబునందల్లులు. 880 


చ. కొడుకులుం బెద్దకోడలును గొబ్బున మొక్కిన నెత్తి చేతులన్‌ 
బుడుకుచు మోములుం దలలు బోరన ముద్దులు గొంచు నవ్వుచున్‌ 
దొడలకు వారి రాందిగిచి తోంగంగం జేసిరి నేత్రధారలన్‌ 
వెడలిన ప్రాణముల్‌ దగం బ్రవిష్టము లయ్యె నటంచు నుబ్బుచున్‌. తితి1 


ప్రతి : తత్‌+సమయంబునన్‌= ఆ సమయంలో; తల్లులు= కౌసల్యాది జనయిత్రులు; కొడుకులున్‌+పెద్దకోడలును= 
కుమారులు, పెద్దకోడలు సీతయు; గొబ్బునన్‌= వెంటనే; మొక్కినన్‌+ఎత్తి= నమస్మరించగా లేవనెత్తి చేతులన్‌+పుడుకుచు= 
చేతులతో తడుముతూ; మోములున్‌+తలలున్‌= ముఖాలు, తలలును; బోరన= వడిగా; ముద్దులు+కొంచు= ముద్దులు 
తీసుకొంటూ; నవ్వుచున్‌= నవ్వుతూ; తొడలకు +వారిన్‌+రాన్‌+తిగిచి= వారిని ఒడిలోకి తీసుకొని; నేత్రధారలన్‌= కన్నీటితో; 
వెడలిన ప్రాణముల్‌= పోయిన ప్రాణాలు; తగన్‌+ప్రవిష్టములు +అయ్యెన్‌= తిరిగి వచ్చాయి; అటంచున్‌+ఉబ్బుచున్‌= 
అంటూ పొంగిపోతూ; తోంగంగన్‌+చేసిరి= తడిపివేశారు; 


తా : అపుడు కౌసల్య మొదలైన తల్లులు, కొడుకులు, పెద్దకోడలు గౌరవంతో నమస్మరించగా లేవనెత్తి, వారిని చేతులతో 
తదుముతూ, ముఖాలను తలలను ముద్దులాడుతూ, నవ్వుతూ ఒడిలోకి తీసికొని 'పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి 
అంటూ పొంగిపోతూ, కన్నీటితో వారిని తడిపి వేశారు. 


వ. అంత వసిష్ణుండు, శ్రీరామచంద్రుని జటాబంధంబు విడిపించి, కులవృద్ధులుం, దానును 
సమంత్రకంబుగా దేవేంద్రుని మంగళస్నానంబు సేయించు బృహస్పతి చందంబున, సముద్ర నదీ జలంబుల 
నభిషేకంబు సేయించె; రఘువరుందును, సీతాసమేతుందై, జలంబు లాడి, మంచిపుట్టంబులు గట్టికొని, 
కమ్మని పువ్వులు దుథటిమి , సుగంధంబు లలందికొని, తొడవులు దొడిగికొని, తనకు భరతుండు సమర్పించిన 
రాజసింహాసనంబునం గూర్చుండి, యతని మన్నించి, కౌసల్యకుం బ్రియంబు సేయుచు, జగత్పూజ్యంబుగా 
రాజ్యంబు సేయుచుందె; నప్పుడు. 382 


ప్రతి : అంతన్‌= అప్పుడు; వసిష్టుండు= వసిస్టముని; శ్రీరామచంద్రుని జటాబంధంబున్‌= శ్రీరాముని సిగముడిని; 
విడిపించి= విప్పించి; కులవృద్దులున్‌+తానును= కులవృద్దులు, తానూ; సమంత్రకంబుగాన్‌= మంత్రాలతో; దేవ+ఇంద్రుని= 
దేవేంద్రునికి; మంగళస్నానంబున్‌+చేయించు= మంగళస్నానం చేయించే; బృహస్పతి చందంబునన్‌= బృహస్పతి రీతిగా; 
సముద్రనదీజలంబులన్‌= సముద్రమందలి, నదులయందలి నీటితో; అభి షేకంబు +చేయించెన్‌= అభిషేకం చేయించాడు; 
రఘువరుందును= రఘువంశ్రేష్టుడైన రాముడు; సీతా సమేతుండు +ఐ= సీతతో కలిసి; జలంబులన్‌+ఆడి= మంగళస్నానాలు 
చేసి మంచి పుట్టంబులు +కట్టికొని= మేలిమి వస్తాల్ని ధరించి; కమ్మని పువ్వులున్‌+తుజిమి= సువాసనగల పూలను 
ధరించి; సుగంధంబులు +అలందికొని= సువాసన ద్రవ్యాలను పూసుకొని; తనకున్‌= తనకు; భరతుండు సమర్పించిన = 
భరతుడు నివేదించిన; రాజసింహాసనంబునన్‌= రాచసింహాసనం ప్రై; కూర్చుండి= కూర్చొని; అతనిన్‌+మన్నించి= ఆ భరతుని 
ఆదరించి; కౌసల్యకున్‌+ప్రియంబు+చేయుచు = కౌసల్యకు ఆనందం కలుగచేస్తూ జగత్‌+పూజ్యంబుగాన్‌ = లోకం 
పూజించేటట్లు; రాజ్యంబున్‌+చేయుచు +ఉందెన్‌= రాజ్యం చేయసాగాడు; అప్పుడు= ఆ సమయంలో... 


నవమస్మంధము 44] 


తా : అప్పుడు వసిష్టుడు శ్రీరామచంద్రుని సిగముడిని విప్పి, కులవృద్భులు, తాను మంత్ర పూర్వకంగా దేవేంద్రుని 
మంగళస్నానం చేయించే బృహస్పతివలె సముద్ర నదీ జలాలతో అభిషేకం చేయించాడు. శ్రీరామచంద్రుడు సీతతో కూడి 
మంగళస్నానం చేసి, మంచి వస్త్రాలను పరిమళ పుష్పాలను ధరించి, గంధాలను రాసుకొని, ఆభరణాలు ధరించి, తనకు 
భరతుడిచ్చిన సింహాసనంపై కూర్చుని, అతనిని మన్నించి, కౌసల్యకు సంతోషం కలిగిస్తూ లోకం మెచ్చుకొనేటట్లు రాజ్యం 
చేయసాగాడు. అప్పుడు 


విశే : వసిష్టుడు బృహస్పతి సదృశుడని సూచన. రామపట్టాభిషేకం కౌసల్యకు ఆనంద దాయకం. రామపరిపాలనను 
లోకం ప్రశంసించింది. 


సీ కలంగు టెల్లను మానెంగంధు లేడింటికిం; జలనంబు మానె భూచక్రమునకు; 
జాగరూకత మానె జలజలోచనునకు; దీనభావము మానె దిక్సృతులకు; 
మాసి యుండుట మానె మార్తాండ విధులకుం; గావిరి మానె దిక్తటములకును; 
నుడిగి పోవుట మానె నుర్వీరుహంబుల; కణంగుట మానెంద్రేతాగ్నులకును; 


ఆ. గడింది వ్రేంగు మానెం గరి గిరి కిటి నాగ, కమఠములకుం; బ్రజల కలంక మానె; 
రామచంద్రవిభుండు రాజేంద్రరత్నంబు, ధరణి భరణరేఖందాల్చునపుడు. 8838 


ప్రతి : రాజ+ఇంద్రరత్నంబు= రాజులలో శ్రేష్టుడైన; రామచంద్రవిభుండు= శ్రీరామచంద్ర ప్రభువు; ధరణిన్‌= భూమిని; 
భరణరేఖన్‌ +తాల్చు+అపుడు = ధరించినపుడు; కంధులు +ఏడింటికిన్‌= సప్తసముద్రాలకు; కలంగుట+ఎల్లను మానెన్‌= 
సంక్షోభపడుట ఆగింది; భూచక్రమునకున్‌= భూమండలానికి; చలనంబుమానెన్‌= కంపము లేకుండాపోయింది; 
జలజలోచనునకున్‌= పద్మాక్షుడైన విష్ణువుకు; జాగరూకతమానె= జాగ్రత్త అవసరం లేకుండాపోయింది; దిక్‌+పతులకు = 
దిక్సాలురకు; దీనభావము మానె= దైన్యస్థితి పోయింది; మార్తాండ, విధులకున్‌= సూర్యచంద్రులకు; మాసి+ఉండుటస్‌+మానె= 
మాలిన్యం లేకుండాపోయింది; దిక్‌+తటములకునున్‌= దిక్కుల చివరలకు; కావిరి మానె= కావి రంగు లేకుండాపోయింది; 
ఉర్వీరుహములకున్‌= చెట్లకు; ఉడిగి పోవుట మానె= మోడువారడం లేకుండాపోయింది; త్రేత+అగ్నులకును= మూడగ్నలకు; 
అణంగుట మానెన్‌= అణగిపోవడం లేకుండాపోయింది; కరి= దిగ్గజాలకు; గిరి= కులపర్వతాలకు; కిటి= వరాహానికి; 
నాగ= శేషునికిి కమఠములకున్‌= కూర్నానిక్సి కడింది వంగు మానెన్‌= మిక్కిలి బరువు లేకుండాపోయింది; ప్రజల 
కలంక మానె= జనులకు దుఃఖం లేకుండాపోయింది. 


తా : రాజేంద్రుదైన రామచంద్రుడు భూభారాన్ని వహిస్తుండగా సప్తసముద్రాలకు అలజడి లేదు. భూమండలానికి కంపం 
లేదు. శ్రీమహావిష్ణువునకు జాగరూకత లేదు. దిక్పాలురకు దీనత్వం లేదు. సూర్యచంద్రులకు మసక లేదు. దిగంతాలకు 
కావి వర్ణం లేదు. చెట్లు మోదువారలేదు. త్రేతాగ్నులు ఆరిపోలేదు. దిగ్గజాలకు, కులపర్వతాలకు, వరాహానికి, శేషనికి, 
కూర్మానికి బరువు తీరింది. ప్రజలకు దుఃఖం లేకుండా పోయింది. 


విశే : రామరాజ్యం ప్రజానందకరంగా సాగిందని భావం. సప్తసముద్రాలకు అలజడి, భూకంపాలు మొదలైన ప్రకృతి 
వైపరీత్యాలు లేవు. నిరంతరం జాగ్రత్త అవసరమైన విష్ణువునకు అట్టి స్థితిలేదు. లోకానికి వెలుగును ప్రసాదించే సూర్యచంద్రులు. 
తేజోవంతులయ్యారు. త్రేతాగ్నులు నిరంతరం తేజోవంతమై ప్రజ్వరిల్లుతున్నాయి. ఈ భూమియొక్క భారాన్ని అది వరకే 


442 శ్రీమహాభాగవతము 

అష్టదిగ్గజాలు, కులపర్వతాలు, ఆదివరాహం, ఆదికూర్మం, ఆదిశేషుడు మోస్తున్నారు. ఇప్పుడు శ్రీరాముడు ఆ భారాన్ని 

వహించుటంచేత వీరికి విశ్రాంతి లభించింది. 

అష్టదిగ్గజాలు ; ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం. 

సప్త కులపర్వతాలు వ్‌ మహేంద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియాత్రం. 
మశజియును. తితి4 

పొలంతుల వాలుంజూపులయంద చాంచల్య; మబలల నడుములయంద లేమి; 

కాంతాలకములంద కౌటిల్యసంచార; మతివల నడపులయంద జదిమ; 


ముగుదల పరిరంభములయంద పీడన; మంగనాకుచములయందు పోరు; 
పడంతుల రతులంద బంధసద్భావంబు;సతులం బాయుటయంద సంజ్వరంబు; 


తే. ప్రియులు ప్రియురాండ్ర మనముల బెరసి తార్పు, లంద చౌర్యంబు; వల్లభు లాత్మసతుల 
నాంగి క్రొమ్ముళ్ళు పట్టులందక్రమంబు; రామచంద్రుండు పాలించు రాజ్యమందు. 88ిర్‌ 


ల్‌ 


బ్ర 


ప్రతి : రామచంద్రుండు; పాలించు= పరిపాలించే; రాజ్యము+అందున్‌ = రాజ్యంలో; పొలంతుల= ప్రీలయొక్క 
వాలుచూపులు +అందు+అ= కడగంటి చూపులలోనే; చాంచల్యము= చంచలత్వం; అబలల నడుముల+అందు +అ = 
ప్రీల నడుములలోనే; లేమి= పేదరికం; కాంతా +అలకముల +అందు +అ = ప్రీల కేశాలలోనే; కౌటిల్యసంచారము = 
వంకర ప్రవర్తన; అతివల= ప్తీల; నదపుల+అందు+అ= నదకలలోనే; జడిమ = జదత్వం (మందం); ముగుదల= ప్తీల; 
పరిరంభముల+అందు +అ= కౌగిలింతలలోనే; పీడనము = బాధించడం; అంగనాకుచముల+అందు= ప్త్రీల స్తనాలయందే; 
పోరు= పోరాటం; పడంతుల రతుల+అందు +అ= ప్రీలతోటి కలయికలోనే; బంధ సద్భావంబు= బంధాల ఆలోచన; 
సతులన్‌= భార్యలను; పాయుట +అందు+అ= ఎదబాటులోనే; సంజ్వరంబు= తాపం; ప్రియులు; ప్రియురాండ్ర= (ప్రేయసల; 
మనములన్‌+బెరసి= మనస్సులనుపొంది; తార్పులు +అందు+అ= దోచుకోవడంలోనే; చౌర్యంబు= దొంగతనం; వల్లభులు = 
భర్తలు; ఆత్మసతులన్‌+ఆంగి= తమ భార్యలను ఆపి; క్రొత్త+ముళ్లు= కొత్త జడ ముడులను; పట్టులందు = పట్టుకోవడం 
లోనే; అ(క్రమంబు= అన్యాయం (ఉందేది.) 

తా : అంతేగాక ఆ రామచంద్రుడు పరిపాలించే రాజ్యంలో చంచలత్వం ప్తీల వాలు చూపులలోనే, పేదణికం ముగ్ధల 
నడుములోనే, కుటిలంగా సంచరించడం ప్త్రీల కేశాలలోనే, మందత్వం; ప్త్రీల నడవడికలోనే పీడించడం ప్త్రీల కాగిలింతలలోనే, 
యుద్ధం ప్త్రీల స్తనాల విషయంలోనే, బంధనం ప్రీలతో కలయికలోనే, జ్వరం భార్యల ఎడబాటులోనే, దొంగతనం ట్రయుడు 
ప్రియురాండ్ర మనసులను దోచుకొనే విషయంలోనే, అక్రమం భర్తలు భార్యల జడలుపట్టుకొని ఆపడంలోనే ఉందేవి. 

విశే : రాజ్యంలో సంపదల అస్థిరత, పేదజికం, కుటిల ప్రవర్తన, చైతన్యరాహిత్యం, యుద్ధం, తాపం, దొంగతనం, 
అక్రమం వంటి విషయాలు సాధారణంగా ఉంటాయి. రామరాజ్యంలో ప్రీపురుషుల కలయిక విషయంలోనే ఉన్నాయి 
ఇవన్నీ. అంటే ప్రజలు ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో జీవించారని భావం. 


క. తండద్రిక్రియ రామచంద్రుండు,దండ్రుల మజపించి ప్రజలం దా రక్షింపన్‌ 
దండ్రుల నందజు మజచిరి, తండ్రిగదా రామచంద్రధరణిపుండనుచున్‌. 886 


నవమస్మంధము 443 


ప్రతి : తండ్రిక్రియన్‌= తండ్రివలెె రామచంద్రుండున్‌= శ్రీరాముడు; తండ్రులన్‌+మఅపించి= కన్నతండ్రులను సైతం 
మరచిపోయేటట్లుచేసి; ప్రజలన్‌+తాన్‌+రక్షింపన్‌= ప్రజలను తాను కాపాడుతుండగా; రామచం ద్రధరణిపుండు= రామచంద్ర 
ప్రభువు; తండ్రిగదా= తమ తంద్రేగద్యా అనుచున్‌= అంటూ; తండ్రులన్‌ +అందఖున్‌= అందరూ తమ కన్నతండ్రులను; 
మజటిచిరి= మరచిపోయారు. 


తా ఏ; తండ్రిలాగా శ్రీరాముడు కన్న తండ్రులను సైతం మరపించి, ప్రజలను (రక్షించాడు, పరిపాలించాడు. వారు 
శ్రీరాముడే తమ తండ్రి అంటూ కన్న తండ్రులను మరచిపోయారు. 


విశే : బిడ్డల పాలన తండ్రి ధర్మం. తండ్రి స్థానం విశిష్టమైంది. రాముడు ప్రజల కష్టసుఖాలను గుర్తెరిగి కన్న బిడ్దలవలె 
పరిపాలించాడు. 


వ. మజణియు, నా రామచంద్రుందడు రాజర్షి చరితుందును, నిజధర్మనిరతుందును, నేకపల్నీ వ్రతుందడును, సర్వలోక 
సమ్మతుందును నగుచు, ధర్మవిరోధంబు గాకుండం గోరిక లనుభవించుచుం ద్రేతాయుగంబైనం గృతయుగద్నుంబు 
గావించుచు, బాలమరణంబు మొదలగు నరిష్టంబులు ప్రజలకుం గలుగకుండ రాజ్యంబు 'సేయుచుండె, నయ్యెడ 887 


ప్రతి : మజియున్‌= అంతేగాక; ఆ రామచంద్రుండు= ఆ శ్రీరామచంద్రుడు; రాజర్ని చరితుండును= రాజర్నులవంటి 
నడవడిక కలవాడు; నిజధర్మ్శ్మ= తన ధర్మంపట్ల; నిరతుండును= ఆసక్తి కలవాడు; ఏకపత్నీవతుండును= ఏక భార్యావ్రతం 
కలవాడు; సర్వలోక సమ్మతుండు +అగుచు= అన్ని లోకాలచేత ఒప్పుదల పొందినవాదై; ధర్మవిరోధంబు= ధర్నానికి 
వ్యతిరేకం; కాకుందన్‌= కలగకుండా; కోరికల +అనుభవించుచున్‌ = కోరికలను తీర్చుకుంటూ; (తేతాయుగంబు+ఐనన్‌= 
శ్రేతాయుగమే అయినా; కృతయుగధర్మ్శ్మంబున్‌ +కావించుచు = కృతయుగ ధర్మాల్ని పాటిస్తూ; ప్రజలకు; బాలమరణంబు 
మొదలగున్‌= బాలమరణాలు మొదలైన; అరిష్టంబులు= కీడులు; కలుగక +ఉందన్‌= కలగకుండ్యారాజ్యంబున్‌ + 
చేయుచు +ఉందెన్‌= రాజ్యం చేశాడు; ఆ+ఎడ= ఆ సందర్భంలో... 


తా :; అంతేగాక ఆ రామచంద్రుడు రాజర్నులవంటి నడకతో, తన ధర్మంపట్ల అభినివేశంతో, ఏకపత్నీవ్రతంతో, సర్వులకు 
అంగీకారయోగ్యంగా, ధర్మానికి హాని కలుగనివ్వకుండా, ఇష్టకామ్యార్థసిద్ధితో, శ్రేతాయుగమైనా కృతయుగధ్మూలను పాటిస్తూ 
శిశుమరణాలవంటి అరిష్టాలు ప్రజలకు కలుగనివ్వక రాజ్యం చేశాడు. అప్పుడు 


ఆ. సిగ్గువడుట గల్లి సింగారమును, గల్లి, భక్తి గల్గి చాల భయము గల్లి 
నయముం బ్రియముం గల్లి, నరనాథు చిత్తంబు, సీత దనకు వశము చేసికొనియె. 9388 


ప్రతి : సీత= సీతాదేవి; సిగ్గు+పడుటన్‌+కల్లి= సిగ్గుపడుటను కలిగి; సింగారమునున్‌+కల్లి= శృంగారమూ కలిగి; భక్తిన్‌+కల్లి= 
భక్తి ఉండి; భయమున్‌+కల్లి= భయమూ కలిగి నయమున్‌+ప్రియమున్‌+కల్లి= నేర్పరితనమూ, ఇష్టమూకలిగి; 
నరనాథుచిత్తము= శ్రీరాముని మనసును; తనకు వశము చేసికొనియెన్‌= తనకు వశం చేసికొన్నది. 


తా : అపుడు సీతాదేవి బిడియం, శృంగారం కలిగి, భయం భక్తి కలిగి, నయమూ ప్రియమూ కలిగి భర్త మనస్సును 
ఆకట్టుకుంది. 


తగగ శ్రీమహాభాగవతము 


వ. అనిన విని పరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. 339 


ఆ. భ్రాతృజనుల యందు బంధువులందును, బ్రజలయందు రాజభావ మొంది 

యెట్లు మెలంగె? రాముండీశ్వరుండగు తన్నుం, గూర్చి క్రతువు లెట్లు గోరి చేసె?” 840 
ప్రతి : పరీక్షిత్‌+నర+ఇంద్రుండు= పరీక్షిన్మహారాజు; రాముడు= శ్రీరామచంద్రుడు; భ్రాతృజనుల +అందును = చుట్టాలపట్ల 
ప్రజల+అందున్‌= ప్రజలపట్ల; రాజభావము+బఒంది= రాజత్వం వహించి; ఎట్లు మెలంగెన్‌= ఎలా ప్రవర్తించాడు; 
ఈశ్వరుండు+అగు= పరమేశ్వరుడగు; తన్నున్‌+కూర్చి= తనను గూర్చి; క్రతువులు= యజ్ఞాలు; ఎట్లున్‌+కోరి చేసెన్‌? = 
ఏ విధంగా నిర్వర్తించాడు? 
తా ; అని చెప్పగా పరీక్షిన్మహారాజు ఇట్లన్నాడు. ఆ శ్రీరాముడు రాజత్వం వహించి సోదరులపట్ల, బంధువులపట్ల, ప్రజల 
పట్ల ఎలా ప్రవర్తించాడు? పరమేశ్వరుడైన తనను గూర్చి తానే యజ్ఞాలు ఏ విధంగా చేశాడు? 
విశే :; సాధారణంగా రాజులు భగవంతుని గూర్చి యజ్ఞాలు చేస్తారు. ఇక్కడ చేయవలసింది ఆ భగవానుడే కదా! అవి 
ఎలా చేశాడని పరీక్షిత్తు ప్రశ్న 


వ. అనిన శుకుం డిట్లనియె. 341 


సీ భగవంతుండగు రామభద్రుండు ప్రీతితో దేవోత్తముని సర్వదేవమయునిం 
దనుందాన కూర్చి యధ్వరములు 'సేసెను; హోతకుందూరుపు; నుత్తరంబు 
సామగాయకునికి; శమనదిగ్భాగంబు బ్రహ్మకుం; [గ్రమమునంబడమ రెల్ల 
నధ్వర్యునకు; శేష మాచార్యునకు నిచ్చి సొమ్ములు పంచి భూసురుల కొసంగి 


తే. తనదు రెండు పుట్టంబులుం దనకు నైన, మెలంత మంగళసూత్రంబు మినుకుం దక్క 
వినతుందై యుండె; నా రాము వితరణంబు, పాందవోత్తమ! యేమని పలుకవచ్చు? త్రిశలై 


ప్రతి : పాందవ+ఉత్తమ! = ఓ పాందవ శ్రేష్టుడా!; భగవంతుండు +అగు= భగవానుడైన; రామభద్రుండు= రామచంద్రుడు; 
ప్రీతితోన్‌= ఇష్టపూర్వకంగా; దేవ+ఉత్తముని= దేవతా శ్రేష్టుని; సర్వదేవమయునిన్‌= సమస్త దేవతామయుడైన; తనున్‌+తాన 
కూర్చి= తన్నుగూర్చి తానే) అధ్వరములు+చేసెను= యజ్ఞాలు చేశాడు; హోతకున్‌+తూరుపున్‌= హోతకు తూర్పు దిక్కును; 
సామగాయకునికిన్‌= సామగానం చేసే వానికి; ఉత్తరంబున్‌= ఉత్తర దిక్కును; బ్రహ్మకున్‌= బ్రహ్మకు; శమనదిక్‌+భాగంబున్‌= 
దక్షిణదిక్కును; పడమర+ఎల్లన్‌= పడమర దిక్కునంతటిని; అధ్వర్యునకున్‌= అధ్వర్యునికి; శేషము= మిగిలిన సంపద; 
ఆచార్యునకున్‌+ఇచ్చి= గురువునకొసంగి; క్రమమునన్‌= వరుసగా; సొమ్ములు పంచి= ఆభరణాలు ఇచ్చివేసి) తన+రెండు 
పుట్టంబులున్‌= తన రెండు వనాలు; తనకును+ఐన మెలత= తనకు సంబంధించిన భార్య మంగళ సూత్రంబు మినుకున్‌+తక్మ 
మంగళసూత్రాల బొట్టు తప్ప; భూసురులకు +ఒసంగి= (బ్రాహ్మణులకిచ్చి; వినతుందై+ఉందెన్‌= వినయంతో మెలిగాడు; 
ఆ రాము వితరణంబు= ఆ శ్రీరాముని దానగుణాన్ని ఏమి+అని పలుకవచ్చున్‌= ఏమని ప్రశంసించాలి? 


తా : అని పరీక్షిత్తు ప్రశ్నిస్తే శుకుడిలాగన్నాడు. ఓ పాండవ ్రేష్టుడా! భగవానుడైన రామచంద్రమూర్తి సంతోషంగా 
దేవతాడ్రేష్టుడు, సర్వదేవతామయుడు అయిన తనను గూర్చి తానే యజ్ఞాలు చేశాడు: అప్పుడు హోతకు తూరుపుదిక్కు 


నవమస్మంధము 445 


సామగాయకునికి ఉత్తరదిక్కు బ్రహ్మకు దక్షిణదిక్కు అధ్వర్యునికి పడమర దిక్కు మిగిలింది గురువునకు క్రమంగా దానం 
చేశాడు. తన రెండు వస్త్రాలు, తన భార్య మంగళసూత్రాలు తప్ప అన్ని సొమ్ములను బ్రాహ్మణులకు వితరణ చేశాడు. ఆ 
రాముని దానగుణాన్ని ఏమని ప్రశంసించగలం? 

విశే : యజ్ఞక్రియలో దేవతలను ఆహ్వానించేవాడు హోత. యజుస్సులద్వారా యజ్ఞక్రియను సంపన్నం చేసేవాడు అధ్వర్యుడు. 
తనకున్నదంతా యజ్ఞసమయంలో దానంచేశాడు రాముడు. తన రెండు వస్త్రాలు, భార్య మంగళసూత్రం తప్ప అన్నీ దానం 
చేయడం వితరణకు పరాకాష్ట శ్రీరాముడు తాను రాజ్యం చేస్తున్నా - ఆయనకున్నవి ఉంచుకొన్నవి రెండు వస్త్రాలు 
మాత్రమే. 


వ. అంత నా రామచంద్రుని దానశీలత్వంబునకు మెచ్చి విప్రవరులు తమతమ భూములు మరల నిచ్చి 
యిట్లనిరి. తం 
ప్రతి : అంతన్‌= అంతట; ఆ రామచంద్రుని; దాన శీలత్వంబునకున్‌= దానస్వభావానికి; విప్రవరులు= బ్రాహ్మణ శ్రేష్టులు; 
మెచ్చి; తమ తమ భూములు= తమకు దానంగా ఇచ్చిన పొలాలు; మరల= మళ్లీ; ఇచ్చి= రామునకు సమర్పించి; 
ఇట్లు+అనిరి= ఇలా అన్నాడు. 
తా :; అపుడు రామచంద్రుని దానశీలానికి మెచ్చి బ్రాహ్మణ శ్రేష్టులు తమకు దానంచేసిన భూములను తిరిగి రామునికే 
ఇచ్చి ఇట్లన్నారు. 
ఆ. ధరణి వలదు మాకుందపసుల కేల? నీ, వఖిలలోక గురుండవైన హరివి; 

మా మనంబులందు మలయు చీంకటిం బాపు, భవ దుదారరుచులంబార్థివేంద్ర! తిడ4 
ప్రతి: పార్థివ+ఇంద్ర= ఓ రాజ్రేష్టా!; మాకు; ధరణి వలదు= భూమి వద్దు; తపసులకున్‌+ఏల= మునుల కెందుకు?; 
నీవు+అభఖిలలోక= నీవు సమస్త జగాలకు; గురుండవు+ఐనహరివి= గురుండవైన శ్రీమహావిష్ణుడవు; భవత్‌+ఉదారరుచుల= 
నీయొక్క బెదార్యకాంతులతో; మామనంబుల+అందు= మా మనసులలో; మలయు= కమ్ముకొన్న; చీంకటిన్‌+పాపు= 
అజ్ఞానమనే చీకటిని పోగొట్టు. 
తా: ఓ రాజగ్రేష్టుడా! మునులకు భూములతో పనియేమి? మాకవసరం లేదు. నీవు సర్వేశ్వరుడవైన శ్రీహరివి. మా 
మనసులలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని నీ దయాకాంతులతో పోగొట్టు. 
వ. అని పలికి బ్రహ్మణ్యదేవుండైన రామచంద్రుని వినయోక్తులం బూజించి మునులు సని రిట్లు పెద్దడాలంబు 
రాజ్యంబు సేసి, రాఘవేంద్రుం డొక్కదినంబున. 845 
ప్రతి :; అని పలికి= అని చెప్పి; బ్రహ్మణ్యదేవుండు+ఐన = పరమాత్మయైన; రామచంద్రుని= శ్రీరామచంద్రుని; 
వినయ +ఉక్తులన్‌ +వూజించి= వినయపు మాటలతో పూజించి; మునులు +చనిరి = మహర్నులు వెళ్ళారు; 
ఇట్లున్‌ + పెద్దకాలంబు= ఈ విధంగా చాలకాలం; రాజ్యంబున్‌+చేసి= రాజ్యాన్ని పాలించి; రాఘవ+ఇంద్రుడు + 
ఒక్కదినంబునన్‌= ఒకరోజు శ్రీరాముడు... 


తా ; అని చెప్పి, బ్రహ్మణ్యదేవుడైన రామచంద్రుని వినయంతో పూజించి మునులు వెళ్ళారు. ఈ విధంగా చాలకాలం 
పరిపాలన చేసి ఒకనాడు శ్రీరామచంద్రుడు 


446 శ్రీమహాభాగవతము 


బ్ర 


వసుధ పైంబుట్టెడు వార్త లాకర్ణించు కొజకునై రాముండు గూధవృత్తి 

నడురేయిందిరుగుచో నాగరజనములో నొక్కండు దన సతి యొప్పకున్న 
నొరునింటం గాంపురం బున్న చంచలురాలిం బాయంగ లేక చేపట్ట నేమి 
తా వెళ్టియగు రామధరణీశ్వరుండనే, బేల! పొమ్మను మాట బిట్టు వలుక 


ఆఅ. నాలకించి మజణియు నా మాట చారుల, వలన జగములోనంగలుగందెలిసి 
సీత్ర నిద్రవోవం జెప్పక వాల్మీకి, పర్ణశాలంబెట్టంబనిచె రాత్రి. 346 


ప్రతి :; వసుధ పైన్‌+పుట్టెడు= భూమిలో (రాజ్యంలో) పుట్టే; వార్తలు= వార్తలను; ఆకర్ణించు కొఅణకునై= వినటంకోసం; 
రాముండు= శ్రీరామచంద్రుడు; గూఢధవృత్తిన్‌= రహస్యపద్ధతిలో; నడురేయిన్‌+తిరుగుచో = అర్ధరాత్రి సంచారం చేస్తుండగా; 
నాగరజనములోన్‌+ఒక్కడున్‌= నగర పౌరుడొక్కడ్రు; తనసతిన్‌+ఒప్పక +ఉన్నన్‌= తన భార్యను అంగీకరింపక; ఒరుని+ఇంటన్‌= 
పరాయివాడి ఇంటిలో; కాపురంబు+ఉన్న= కాపురమున్న చంచలురాలిన్‌= చపలత్వం ఉన్న ప్రీని; పాయంగన్‌+లేక = 
విడిచిపెట్టలేక; చేపట్టన్‌= స్వీకరించడానికి; తాన్‌+వెట్టి+అగు= తాను వెట్టివాడైన; రామధరణీ+ఈశ్వరుండను+ఏ= శ్రీరామ 
చంద్ర ప్రభువునా ఏమి?; బేల= అమాయకురాలా!; పొమ్ము+అను= పో అనే; మాట బిట్టు+పలుకన్‌= మాట గట్టిగా 
అనగా; ఆలకించి= విని; మజీయున్‌+ఆమాట= అంతేగాక అదేమాట; చారులవలనన్‌ = చారులవల్ల; 
జగములోనన్‌ +కలుగన్‌ +తెలిసి= లోకంలో ఉండడాన్ని తెలుసుకొని; రాత్రి= రాత్రి సమయంలో; సీత్ర నిద్ర+పోవన్‌= సీత 
నిద్రిస్తుండగా; చెప్పక= చెప్పకుండా; వాల్మీకి పర్ణశాలన్‌= వాల్మీకి ఆశ్రమంలో; పెట్టన్‌+పనిచెన్‌= దిగబెట్టుమని పంపించాడు; 
తా : ఒకరోజు రాజ్యంలోని విశేషాలను స్వయంగా తెలియడంకోసం రాముడు మారువేషంలో నగరసంచారం చేస్తున్నాడు. 
అపుడు నగరపౌరుడొకడు తన భార్యను ఇష్టపడక “పరాయివాడింట్లో కాపురమున్న చపలత్వంకల ప్రీని వదులుకోకుండా 
స్వీకరించడానికి నేనేమి వెట్టి రాముడినా” అన్నాడు. ఆ మాట విని లోకంలో కూడ అదే విషయం వ్యాప్తిలో ఉన్నదని 
చారులవల్ల తెలిసికొన్న రాముడు రాత్రి సీత నిద్రపోతుండగా, ఆమెను వాల్మీకి మహర్షి ఆశ్రమంలో దిగబెట్టి రమ్మని 


ఆజ్ఞాపించాడు. 


వ. అంత సీతయు గర్భిణి గావునం గుశలవు లనియొడి కొడుకులం గనియు. వారికి వాల్మీకి జాతకర్మంబు 
లొనరించె; లక్ష్మణునకు నంగదుందడును, చంద్రకేతుండును; భరతునకుం దక్షుండును, బుష్కలుందడును; 
శత్రుఘ్నునకు సుబాహుండును, శ్రుతసేనుండును సంభవించి రయ్యెడ. తశ 


ప్రతి : అంతన్‌= అపుడు; సీతయున్‌= సీతాదేవి; గర్భిణి+కావునన్‌= గర్భవతి అగుటచే; కుశలవులు +అనియెడి= కుశలవలనే; 
కొడుకులన్‌+కనియెన్‌= కుమారుల్ని కన్నది; వారికిన్‌= వారికి; వాల్నీకి= వాల్నీకి బుషి జాతకర్మంబులు +ఒనరించెన్‌ = 
జాత కర్మల్ని చేశాడు; లక్ష్మణునకున్‌= లక్ష్మణునికి; అంగదుండును, చంద్రకేతుండును= అంగదుడు, చంద్రకేతుడూ; 
భరతునకున్‌= భరతునికి; దక్షుండును +పుష్మలుండును = దక్షుడు, పుష్మలుడూ; శత్రుఘ్నునకున్‌= శత్రుఘ్నునికి సుబాహుండును, 
శుతసేనుందును= సుబాహుడూ, శుతసేనుడూ; సంభవించిరి= కలిగారు; ఆ+ఎదన్‌= అప్పుడు. 

తా; గర్భవతి అయిన సీత కుశలవులనే కుమారులను కన్నది. వాల్మీకి మహర్షి వారికి జాత కర్మలు చేశాడు. అయోధ్యలో 
లక్ష్మణునికి అంగదుడు, చంద్రకేతుడు, భరతునికి తక్షుడు, పుష్మలుడు; శత్రుఘ్నునికి సుబాహుడు, (శుతసేనుడు అనే 


నవమస్మంధము 44/7 


క. బంధురబలుం డగు భరతుండు, గంధర్వచయంబుం ద్రుంచి కనకాదుల స 

దృంధుం డగు నన్న కిచ్చెను, బంధువులును మాతృజనులుం బ్రజలున్‌ మెచ్చన్‌. 348 
ప్రతి : బంధుర బలుందు+అగు= గొప్ప బలశాలి అయిన; భరతుండు= భరతుడు; గంధర్వచయంబున్‌+త్రుంచి= గంధర్వులను 
జయించి; బంధువులును= చుట్టాలు; మాతృజనులున్‌= తల్లులు; ప్రజలున్‌= ప్రజలు; మెచ్చన్‌= మెచ్చేటట్ట్లు కనక+ఆదులన్‌= 
బంగారం మొదలైనవి; సత్‌+బంధుండు +అగు= మంచివారికి బంధువైన; అన్నకున్‌+ఇచ్చెను= సోదరునికి సమర్పించాడు. 


తా : అప్పుడు బలశాలియైన భరతుడు గంధర్వులను జయించి బంధువులు, తల్లులు, ప్రజలు ప్రశంసించగా కనకాది 
సంపదలను అన్నకు సమర్పించాడు. 


ఆ. మధువనంబులోన మధునందనుండగు, లవణుంజంపి భుజబలంబు మెజసి 

మధుపురంబు సేసె మధుభాషి శత్రుఘ్నుం, దన్న రామచంద్రుండౌ ననంగ. 349 
ప్రతి : మధుభాషి= మధురంగా మాట్లాడే; శత్రుఘ్నుండు; అన్న తనసోదరుడు; రామచంద్రుండు= శ్రీరాముడు; 
బెను+అనంగన్‌= మెచ్చుకొనేటట్సు; మధునందనుండు +అగు= మధువు కొడుకైన; లవణున్‌+చంపి= లవణుని సంహరించి; 
మధువనంబులోనన్‌= మధువనంలో; మధుపురంబున్‌+చేసెన్‌= మధుపురాన్ని నిర్మించాడు. 
తా ; మధురభాషణుడైన శత్రుఘ్నుడు తన అన్న శ్రీరామచంద్రుడు మెచ్చుకొనేటట్లు భుజబలంతో మధువు అనేవాడి 
కొడుకైన లవణుని చంపి, మధువనంలో మధుపురాన్ని నిర్మించాడు. 


వ. అంతం గొంతకాలంబునకు రామచంద్రుని కొమారులైన కుశలవు లిద్దజును వాల్మీకివలన వేదాది 
విద్యలయందు నేర్పరులై పెక్కు సభలను సతానంబుగా రామకథాశ్లోకంబులు పాడుచు, నొక్కనాండు 
రాఘవేంద్రుని యజ్ఞశాలకుంజని. 350 


ప్రతి :; అంతన్‌+కొంతకాలంబునకున్‌= పిమ్మట కొంతకాలానికి; రామచంద్రుని కొమారులు+ఐన = శ్రీరాముని కొడుకులైన; 
కుశలవులు +ఇద్దజును= కుశలవులు ఇద్దరూ; వాల్మీకి వలన= వాల్మీకి వల్ల; వేద+ఆది విద్యల+అందున్‌= వేదం మొదలైన 
విద్యల్లో; నేర్పరులు +ఐ= ప్రవీణులై; పెక్కు సభలను= అనేక సభల్లో; సతానంబుగాన్‌= తానస్వరసహితంగా; 
రామకథాశ్లోకంబులున్‌= రామచరితకు చెందిన శ్లోకాలను; పాడుచున్‌= పాడుతూ; ఒక్కనాడు = ఒకరోజున; 
రాఘవ+ఇంద్రుని= శ్రీరాముని; యజ్ఞశాలకున్‌+చని= యజ్ఞశాలకు వెళ్లి... 


తా : తరువాత కొంతకాలానికి రామచంద్రుని కొడుకులైన కుశలవులు వాల్మీకివల్ల వేదవిద్యల్లో ప్రావీణ్యం గడించి, అనేక 
సభల్లో రామకథాశ్లోకాల్ని తానస్వరబద్ధంగా పాడుతూ, ఒకరోజు శ్రీరాముని యజ్ఞశాలకు వెళ్ళి 


మత్త. వట్టిమాంకులు పల్లవింప నవారియై మధుధార దా 
నుట్టంబాడిన వారిపాటకు నుర్వరాధిపుండున్‌ బ్రజల్‌ 
బిట్టు సంతస మంది రయ్యెడం బ్రీతిం గన్నుల బాష్పముల్‌ 
దొట్ట నౌదల లూంచి వారలతోడి మక్కువ పుట్టంగాన్‌. తర్‌ 1 


448 శ్రీమహాభాగవతము 


ప్రతి : వట్టిమాంకులు= మోదైన చెట్లు; పల్లవింపన్‌= చిగురించేటట్లు; అవారియై= అపరిమితమై; మధుధారన్‌+తాన్‌= 
అమృత ధారలును; ఉట్టన్‌+పాడిన= ఉట్టిపడేటట్లు పాడిన; వారిపాటకు; ఉర్వర+అధిపుండున్‌, ప్రజల్‌= భూపతియైన 
రాముడు, ప్రజలు; ఆ+ఎడన్‌= అప్పుడు; ప్రీతిన్‌= ఆనందంతో; కన్నులన్‌ +బాప్పముల్‌= కళ్లలో నీరు; దొట్టన్‌= రాలుస్తూ 
బెదలలు+ఊంచి= తలలూపుతూ; వారలతోడి= వారిపై మక్కువ పుట్టంగాన్‌= (ప్రేమ కలుగగా; బీట్టు= అధికమైన; 
సంతసము+అందిరి= సంతోషం పొందారు. 


తా : మైళ్లు చిగురించేటట్లు, ఎడతెగని అమృత ప్రవాహం జాలువారినట్లు వారు పాడిన పాటకు రాజు, ప్రజలు (ప్రేమతో 
ఆనందబాష్పాలు రాలుస్తూ, తలలూపుతూ వారిపై ప్రేమ కలుగగా మిక్కిలి సంతోషం పొందారు. 


వ. అంత నా రామచంద్రుండు కుమారుల కిట్లనియె. తర్‌2ి 


ఆ. చిన్న యన్నలార! శీతాంశుముఖులార!, నళినదళ విశాలనయనులార! 
మధుర భాషులార! మహి మీంద నెవ్వరు, తల్లి దండ్రి మీకు ధన్యులార! 3853 


ప్రతి : ధన్యులార! = చరితార్జులారా!; చిన్న+అన్నలార! = చిన్ని సోదరులార!; శీత+అంశుముఖులార= చల్లని కిరణములు 
కలిగిన చంద్రుని వంటి ముఖాలు కలిగినవారలారా!; నళినదళ= తామర రేకుల్లాంటి; విశాలనయనులార= వెడల్పెన 
కన్నులు కలిగినవారలార్వా మధుభాషులార = తియ్యని మాటలు పలికేవారలారా!; మహిమీందన్‌= ఈ లోకంలో; మీకున్‌= 
మీకు; తల్లి+తంద్రి= జననీజనకులు; ఎవ్వరు= ఎవరు? 


తా : ధన్యులైన ముద్దుకుర్రలార! చంద్రుని వంటి వదనం, తామర రేకులవంటి విశాల నయనాలు కలిగినవారలారా! 
తియ్యని వాక్కులు పలికేవారలారా! మీ తల్లిదండ్రులెవరు? 


వ. అనిన వారిలేము వాల్మీకిపొత్రులము; రాఘవేశ్వరుని యాగంబు సూడవచ్చితి మనవుడు మెల్లన 
నగి 'యెొల్లి ప్రొద్దున మీ తండ్రి నెణింగెద; రుండుండని యొక్క నివాసంబునకు సత్కరించి పనిచె; మజునాం 
డు సీతం దోడ్కొని కుశలవుల ముందట నిదడుకొని వాల్మీకి వచ్చి రఘుపుంగవునింగని యనేకప్రకారంబుల 
వినుతించి యిట్లనియె. 854 


ప్రతి : అనినన్‌= అనగా? వారలు= వారు (కుశలవులు); ఏము వాల్మీకి పౌత్రులము= మేము వాల్మీకి మనుమలం; 
రాఘవ +ఈశ్వరుని= రఘు్రేష్టుడగు రామున్వి యాగంబున్‌+చూడన్‌+వచ్చితిమి = యజ్ఞాన్ని చూడ్డానికి వచ్చాం; అనవుడు= 
అనగా మెల్లన నగి= మందహాసంచేసి; ఎల్లి ప్రొద్దున = రేపటి ఉదయం; మీ తండ్రిన్‌+ఎతింగెదరు= మీ తండ్రిని 
తెలుసుకుంటారు; ఉండుండు +అని= ఇక్కడ ఉండందని; ఒక్క నివాసంబునకున్‌= ఒక్క భవనానికి; సత్కరించి పనిచెన్‌= 
గౌరవించి పంపాడు; మజునాడు= మరుసటి రోజు; వాల్మీకి= వాల్మీకిముని; సీతన్‌+తొడ్భొని= సితను తొడుకొని; 
కుశలవులన్‌ +ముందటన్‌+ఇడికొని= కుశలవుల్ని ముందుంచుకొని; వచ్చి, రఘుపుంగవునిన్‌+కని= రఘుశ్రేష్ణుని చూచి; 
అనేక ప్రకారంబులన్‌= అనేక విధాలుగా; వినుతించి= పొగడి; ఇట్లు+అనియెన్‌= ఇలా గన్నాడు. 


తా : అని అడుగగా వాళ్లు 'మేము వాల్మీకి మహర్షి మనుమలం. శ్రీరాముని యాగాన్ని చూడటానికి వచ్చాం”. అన్నారు. 
రాముడు చిరునవ్వు నవ్వి 'రేపు ఉదయం మీతండ్రిని గూర్చి తెలుసుకుంటారు ఇక్కడే ఉండమని వారికొక నివాసం ఇచ్చి 


నవమస్మంధము 449 


ఆదరించాడు. మరుసటిరోజు సీతను, కుశలవులను తోడ్కొని వాల్నీకి వచ్చి శ్రీరాముని చూచి అనేక విధాల సంస్తుతించి 
ఇట్లా అన్నాడు. 
ఆ. “సీత శుద్ధురాలు, చిత్తవాక్కర్మంబు, లందు సత్యమూర్తి యమలచరిత 

పుణ్యసాధ్వి విడువంబోలదు చేకొను, రవికులాబ్ధిచంద్ర! రామచంద్ర! తిర్‌ర్‌ 


ప్రతి : రవికుల+అబ్టి= సూర్యవంశమనే సముద్రానికి; చంద్ర= చంద్రుని వంటివాడా!; రామచంద్ర= శ్రీరామచంద్రా; సీత 
శుద్ధురాలు= సిత పవిత్రురాలు; చిత్త వాక్‌ +కర్మంబుల+అందున్‌= మనసు మాట చేతలలో (త్రికరణశుద్ది) సత్యమూర్తి= 
సత్యనిష్ట కలిగినది; అమలచరిత= స్వచ్చమైన నడవడిక కలిగినది; పుణ్యసాధ్వి= పుణ్యాత్మురాలు; విడువన్‌+పోలదు = 
విడిచిపెట్టదగదు; చేకొను= స్వీకరించు. 


తా; సూర్యవంశమనే సముద్రానికి చంద్రుని వంటి రామచంద్రా! సీతాదేవి పవిత్రురాలు, త్రికరణశుద్ధిగా సత్యనిష్ట కలది. 
స్వచ్చమైన నదవడిక కలిగినది. పుణ్యాత్మురాలు. అట్టి సాధ్విని విడువకు. స్వీకరించు. 


వ. అని వాల్నీకి వలుక, రామచంద్రుండు పుత్రార్థియై విచారింపం, గుశలవులను వాల్మీకికి నొప్పగించి, 
రామచంద్ర చరణధ్యానంబు సేయుచు, నిరాశయై సీత భూవివరంబు సొచ్చె. నయ్యెడ. 356 
ప్రతి : అని; వాల్మీకి +పలుకన్‌= వాల్మీకి చెప్పగా రామచంద్రుండు; పుత్ర+అర్థి+ఐ= కొడుకుల గురించి; విచారింపన్‌= 
విచారించగా; కుశలవులను; వాల్నీకికిన్‌= వాల్మీకి మహర్షికి; ఒప్పగించి= అప్పగించి; రామచంద్ర= రామచంద్రుని; 
చరణధ్యానంబు +చేయుచు= పాదస్మరణ చేస్తూ నిరాశ+ఐ= నిరాశ కలిగినదై; సీత భూవివరంబున్‌+చొచ్చెన్‌= భూగర్భంలో 
ప్రవేశించింది; ఆ+ఎదడ= ఆ సమయంలో... 

తా; అని వాల్మీకి పలుకగా, రాముడు కొడుకులను గూర్చి విచారించాడు. నిరాశచెందిన సీత కుశలవులను వాల్మీకికి 
అప్పగించి రామపదస్మరణ చేస్తూ భూమిలో ప్రవేశించింది. అప్పుడు 

విశే : సీత నిరాశ ఐనది. నిరాశ అంటే ఆశలేనిది. ఆమెకోరిక లింకేమీ లేవు. రాముని కిల్లాలైంది. ఆయనతో జీవించింది. 
సంతానాన్ని కని వంశవృద్ధికి తోడ్పడింది. 


ఆశ అంటే దిక్కు అని అర్ధం ఉంది. అంటే దిక్కులేనిదయింది. సీత రామునివెంట కష్టాలనుభవించింది. లంకలో 
తాను పవిత్రనని నిరూపించుకొంది. అయోధ్యకు వచ్చింది. నిండు చూలాలయింది. మళ్లీ కారణంలేని నిందకు గురయింది. 
కట్టుకున్నవాడు కారడవులకు పంపాడు. రాముని వంశాంకురాల్ని అప్పగించి దిక్కులేనిదిగా తన దారిన వెళ్లిపోయింది. 
భూమినుండి వచ్చింది. భూమిలోకే వెళ్లిపోయింది. 


మ. ముదితా! యేటికింగ్రుంకి తీవు మనలో మోహంబు చింతింపవే 
వదనాంభోజము సూపవే మృదువు నీ వాక్యంబు విన్సింపవే 
తుదిసేయం దగ దంచు నీశ్వరుండునై దుఃఖీంచె భూవాలుం దా 
పద గాదే ప్రియురాలింబాసినయెడన్‌ భావింప నెవ్వారికిన్‌? తి5్‌7 


ప్రతి : ముదితా!= కాంతా!; ఈవు= నీవు; ఏటికిన్‌= ఎందుకు; క్రుంకితి= భూమిలో క్రుంగి పోయావు? మనలో 
మోహంబున్‌= మన మధ్య అనురాగాన్ని చింతింపవు+ఏ= ఆలోచించలేదా? వదన +అంభోజమున్‌= ముఖపద్మాన్ని; 


450 శ్రీమహాభాగవతము 


చూపవే= చూపించవా? మృదువు = మెత్తన; నీ వాక్యంబు= నీ పలుకు; విన్సింపవు+ఏ= వినిపించవా?; 
తుదిన్‌+చేయన్‌ +తగదు +అంచున్‌= ముగింపు చేయడం ఉచితం కాదు” అంటూ; భూపాలుండు= రాజు; 
ఈశ్వరుండును+ఐ= భగవంతుదై ఉండికూడా; దుఃఖించెన్‌= విలపించాడు; ప్రియురాలిన్‌= (ప్రేయసిని; పాసిన +ఎదన్‌= 
విడిచిపెట్టినపుడు; భావింపన్‌= ఆలోచిస్తే ఎవ్వారికిన్‌= ఎవరికైనా ఆపద+కాదే= దుఃఖమే కదా! 

తా :; “ఓ కాంతా! నీవు ఎందుకు భూమిలో క్రుంగిపోయావు? మనమధ్య అనురాగాన్ని తలచలేదా? నీ ముఖారవిందాన్ని 
ఒక్కసారి చూపించు. నీ తియ్యని వాక్కులు వినిపించు. ఇట్లా ముగింపు పలకడం బాగాలేదు” అంటూ శ్రీరామచంద్రుడు 
తాను భగవంతుదై ఉండి కూడా విలపించాడు. ప్రియురాలి వియోగం ఎవరికైనా దుఃఖహేతువే కదా! 


విశే : శ్రీరాముడు తాను భగవదవతారమూర్తి అయినా ప్రాకృతజనునివలె విలపించాడు. ప్రియురాలి వియోగం ఎవరికైనా 
దుఃఖహేతువే అని కవి సమర్థన. ధర్మబద్భుడైన రాముని విలాపం కవి కరుణ రసభరితంగా వర్ణించాడు. 


వ. అని వగచి, రామచంద్రుండు బ్రహ్మచర్యంబు ధరియించి, పదుమూండువేల యేం గ్లెడతెగకుండ నగ్ని 
హోత్రంబులు సెల్లించి, తానీశ్వరుండు గావునం దన మొదలి నెలవునకుంజనియె; ని వ్విధంబున. 858 


ప్రతి : అని వగచి= అని శోకించి;ి రామచంద్రుండు; బ్రహ్మచర్యంబున్‌+ధరియించి= బ్రహ్మచర్యాన్ని అవలంబించి; 
పదమూడువేల ఏండ్లు ఎడతెగకుండ= నిరంతరం; అగ్నిహోత్రంబులు +చెల్లించి= అగ్నిహోత్రాలను ప్రవర్తిల్లజేసిి తాను= 
తానే ఈశ్వరుండు+కావునన్‌= భగవంతుడు కావడంవల్ల; తన= తనయొక్క మొదలి నెలవునకున్‌= పూర్వస్థానమైన 
పరమపదానికి; చనియెన్‌= వెళ్లాడు; ఈ+విధంబున= ఈ విధంగా... 


తా : ఆ విధంగా దుఃఖించి, శ్రీరాముడు బ్రహ్మచర్యాన్ని పాటించి, పదుమూడువేల సంవత్సరాలు అగ్నిహోత్రాలను 
ప్రవర్తింపబేసి, తానే భగవంతుదైనందువల్ల తన పూర్వపున్ధానమైన పరమపదానికి వెళ్ళాడు. ఈ విధంగా 


ఆ. అఆదిదేవుందైన యా రామచంద్రుని, కట్ధింగట్టు టెంత? యసురకోటిం 

జంపుటెంత? కపుల సాహాయ్య మది యెంత? సురల కొజకుంగ్రీడ చూపెంగాక. 359 
ప్రతి : ఆదిదేవుండు +ఐన = తొలిదైవమైన; ఆ రామచంద్రునికి= ఆ శ్రీరామచంద్రునికి; అబ్టీన్‌+కట్టుట+ఎంత= సముద్రంపై 
సేతువు నిర్మించడం ఎంత పని?; అసురకోటిన్‌= రాక్షసులగుంపును; చంపుట+ఎంత= తునుమాడడం ఎంతపని?) 
కపులసాహాయ్యము= వానరుల సాయం; అది+ఎంత= అది ఏ పాటిది?; సురలకొజకున్‌= దేవతలకోసం; 
క్రీదన్‌+చూపెన్‌+కాక= లీలను ప్రదర్శించాడు. 
తా : దేవతాశిరోమణి అయిన ఆ శ్రీరామచంద్రునికి సముద్రంమీద వారధి నిర్మించడం, రాక్షసులగుంపును నాశనం 
చేయడం, వానరుల సాయం పొందడం ఏ పాటిది? కాకపోతే తన లీలలను దేవతలకోసం ప్రదర్శించాడంతే. 


విశే : లీలామానుషవిగ్రహుడైన శ్రీరామచంద్రుని భగవత్తత్వాన్ని కవి సూచించాడు. 


చ. వశుండుగ మొక్కెదన్‌ లవణవార్ధి విజ్బంభణతానివర్తికిన్‌ 
దశదిగధీ శమౌళిమణిదర్చణమండితదివ్యకీర్తికిన్‌; 
దశశతభానుమూర్తికి సుధారుచిభాషికి సాధుపోషికిన్‌ 
దశరథరాజుపట్టికిని దైత్యపతిం బొరిగొన్న జెట్టికిన్‌. 360 


నవమస్మంధము 45] 


ప్రతి: లవణవార్ధి= ఉప్పుసముద్రపు; విజ్బంభణతా= అహంకారాన్ని నివర్తికిన్‌= అణచిన వానికి; దశదిక్‌ +అధీశ= పది 
దిక్కుల పాలకుల; మౌళి= శిరస్సునందలి; మణిదర్చణమండిత= మణులనే అద్దాలలో ప్రకాశించే; దివ్యకీర్తికిన్‌= విశిష్టమైన 
కీర్తి కలవానికి; దశశత భానుమూర్తికిన్‌= వేయిసూర్యుల ఆకృతికి; సుధారుచిభాపికిన్‌= అమృతోపమానమైన 'పలుకుగలవానికి; 
సాధుపోషికిన్‌= సాధుజనులను పోషించేవానికి; దైత్యపతిన్‌= రాక్షసరాజు రావణుని; పొరిన్‌ +కొన్నజెట్టికిన్‌= యుద్ధమందు 
సంహరించిన బలశాలికి; దశరథరాజుపట్టికిని= దశరథుని కుమారుడైన శ్రీరామచంద్రునకు; వశుండుగన్‌= వశుడయ్యేందుకు; 
(యొక్కాదన్‌= నమస్మరింతును. 


తా : లవణ సముద్రపు అహంకారాన్ని నివారించిన వానికి, దిక్సాలుర కిరీటకీలితమణిదర్చణాల్లో ప్రకాశించే విశిష్టకీర్తికలవానికి, 
వేయిసూర్యుల మూర్తిమత్వం కలవానికి, అమృతోపమానమైన భాషణంకలవానికి, సజ్జన పోషకునికి, రావణుని 
సంహరించినవానికి శ్రీరామచంద్రునికి నేను (శుకమహర్షి) వినయంగా నమస్కరిస్తున్నాను. 


ఉ. నల్లనివాందు, పద్మనయనంబులవాండు, మహాశుగంబులన్‌ 
విల్లును దాల్బువాండు, గడు విప్పుగు వక్షమువాండు, మేలు పైం 
జల్లెడువాండు, నిక్కిన భుజంబులవాండు, యశంబు దిక్కులం 
జల్లెడువాండు నైన రఘుసత్తముండీవుత మా కఖీష్టముల్‌. 361 


ప్రతి : నల్లనివాండు= నల్లని శరీరచ్చాయకలవాడు; పద్మనయనంబులవాండు= పద్మాలవంటి కనులు కలవాడు; 
మహా+ఆశుగంబులన్‌= గొప్ప బాణాలను; విల్లునున్‌= వింటిని; తాల్చువాండు= ధరించేవాడు; కడువిప్పు+అగు= మిక్షిలి 
విశాలమైన; వక్షమువాండు= రొమ్ము కలవాడు; మేలు= శుభాన్ని పైన్‌= అందరిపైన; చల్లెడువాండు= చిలకరించేవాడు; 
నిక్కిన భుజంబులవాండు= ఎత్తెన భుజాలు కలవాడు; యశంబు= కీర్తిని; దిక్కులన్‌+చల్లెడువాండు= దిక్కులవరకు 
వ్యాపింపజేసేవాడు; ఐన= అయినటువంటి; రఘుసత్తముండు= రఘువంశ శ్రేష్టుడు; మాకున్‌= మాకు; అభి+ఇష్టముల్‌= 
ఇష్టమైన కోరికలు; ఈవుత = ఇచ్చుగాక; 


తా : నల్లని మేనిఛాయ కలవాడు, కమలనేత్రుడు, గొప్పధనుర్చాణాలను ధరించినవాడు, విశాలవక్షము కలవాడు, 
శుభములను అందరికి ప్రసాదించేవాడు, ఎగు భుజాలు కలవాడు, కీర్తి దిగంతాలవరకు వ్యాపింపజేసినవాడు అయిన 
రాఘవుడు మాకోరికలను తీర్చుగాక! 

విశే ; ఇలాంటి పద్యమే శ్రీకృష్ణునిగూర్చి దశమస్కంధంలో పోతనగారు వ్రాశారు. ఒక స్మంధం ముందే ఉన్న ఈ పద్యం 
కంటె శ్రీకృష్ణుని గూర్చి చెప్పిన పద్యమే విశేషంగా ప్రాచుర్యం పొందింది. విశాల వక్షస్థలం, ఎగుభుజాలుండడం ఉత్తమ 
పురుషుల లక్షణం 'వ్యూధఢోరస్మో వృషస్మంధః అని రఘువంశంలో దిలీపుని గూర్చిన వర్ణన. పోతనకు రాముడన్నా 
కృష్ణుడన్నా ఒక్కటే. భాగవతం శ్రీకారం చుడుతూ మహానందాంగనా డింభకుడు కృష్ణుణ్ణి స్తుతించాడు. ఆ తరువాత 
భాగవతాన్ని శ్రీరాముని సంబోధిస్తూ చెప్పాడు. రామకృష్ణులు వేర్వేరు కాదని చెప్పేందుకే నవమ దశమస్క్మంధాల్లో ఒకే 
పద్యాన్ని రచించాడు. 


ఆ. రామచంద్రుంగూడి రాకల పోకలం, గదిసి తిరుగువారుంగన్నవారు 
నంటికొన్నవారు నా కోసల ప్రజ, లరిగి రాదియోగు లరుగు గతికి. 862 


452 శ్రీమహాభాగవతము 


ప్రతి : రామచంద్రున్‌+కూడి= శ్రీరామచంద్రునితో కలిసి; రాకలపోకలన్‌= రాకపోకలను; కదిసి తిరుగువారు= కలిసి 
తిరిగినవారు; కన్నవారు = చూచినవారు; అంటికొన్నవారు = (ప్రేమతో తాకినవారు అయిన; ఆ కోసల ప్రజలు= ఆ కోసల 
దేశపు ప్రజలు; ఆదియోగులు= పూర్వయోగులు; అరుగుగతికిన్‌= వెళ్ళిన సద్దతికి; అరిగిరి= వెళ్ళారు. 

తా : ఆ రామచంద్రునితో రాక పోకలతో కలిసి తిరిగేవారు, ఆయనను చూచినవారు, ఆయనను ప్రేమతో తాకిన ఆ కోసల 
దేశప్రజలు ఆదియోగులు వెళ్ళిన సద్గతిని పొందారు. 


క. మంతనములు సద్గతులకు, పొంతనములు ఘనములైన పుణ్యముల కిదా 

నీంతనపూర్వమహాఘ ని, కృంతనములు రామనామకృతిచింతనముల్‌. 3868 
ప్రతి : రామనామ= శ్రీరామనామమనే; కృతి= ప్రబంధంయొక్క చింతనముల్‌= సంస్మరణలు; సద్దతులకున్‌= మంచిమార్దాన 
వెళ్లేవారికి; మంతనములు= విచారణీయాలు; ఘనములు+ఐన = గొప్పవైన; పుణ్యములకు = పుణ్యాలకు; పొంతనములు= 
నిలయాలు; ఇదానీంతనపూర్వ= ఇప్పటివీ మునుపటివీ అయిన; మహా+ఆఘ = గొప్పపాపాలకు; నికృంతనములు = 
నిష్కృతి కలిగించేవి. 
తా : శ్రీరామనామ మంత్రస్మరణలు మోక్షార్ధులకు విచారణీయాలు. గొప్ప పుణ్యాలకు నిలయాలు. ప్రస్తుతం, పూర్వకాలాల్లో 
చేసిన గొప్ప పాపాలకు నిష్కృతి దాయకాలు. 


విశే : శ్రీరామ చరితాన్ని వర్ణించిన కవి ఫలశ్రుతిని చెబుతున్నాడు. రామనామం మోక్షదాయకం, పాపహరణమని భావం. 


వ. ఆరామచంద్రునకుం గుశుండును, గుశునకు నతిథి, యతిథికి నిషధుండును, నిషధునకు నభుండును, 
నభునికిం బుందరీకుండును, బుందడరీకునకు క్షేమధన్వుండును, క్షేమధన్వునకు దేవానీకుందును, దేవానీకునకు 
నహీనుండును, నహీనునకుం బారియాత్రుందడును, బారియాత్రనకు బలుండును, బలునకు జలుందడను, 
జలునకు నర్మసంభవుం డగు వజనాభుండును, వజనాభునకు శంఖణుందును, శంఖణునకు విధృతియును, 
విధృతికి హిరణ్యనాభుందడును జనియించిరి. ఆఅ హిరణ్యనాభుండు జైమిని శిష్యుండైన యాజ్ఞవల్యముని 
వలన నధ్యాత్మయోగంబు నేర్చి, హృదయ కలుషంబులం బాసి యోగచర్యుండయ్యె; నా హిరణ్యనాభునకుం 
బుష్యుండును, బుష్యునకు ధ్రువసంధియు, ధ్రువసంధికి సుదర్శనుండును, సుదర్శనునకు నగ్నివర్జుండును, 
నగ్నివర్దునకు శీఘ్రుందడును, శీఘునకు మరువను రాజ్రేష్టుండును బుట్టి; రా రాజయోగి సిద్ధుండయి, 
కలాపగ్రామంబున నున్నవాండు; కలియుగాంతంబున నష్టం బయ్యెడు సూర్యవంశంబుం [గ్రమ్మజం బుట్టింపం 
గల వాండా మరువునకుం బ్రశుశుకుండును, నాప్రశుశుకునకు సంధియు, నతనికి నమర్షణుండును, 
నా యమర్నణునికి మహస్వంతుండును, నా మహస్వంతునకు విశ్వసాహ్యుందడును, నా విశ్వసాహ్యునకు 
బృహద్బలుండును జనియించి, రా బృహద్బలుండు భారత యుద్ధంబున మీ తండ్రియగు నభిమన్యునిచేత 
హతుండయ్యె; వినుము. 364 


ప్రతి ; ఆ రామచంద్రునకున్‌= ఆ శ్రీరామునికి; కుశుండును= కుశుడూ; కుశునకున్‌+అతిథి= కుశునికి అతిథి; 
అతిధథికిన్‌+నిషడుండును= అతిధికి నిషధుడూ; నిషధ్గునకున్‌+నభుండును= నిషధ్గునికి నభుడూ; నభునికిస్‌+పుండరీకుండును= 
నభునికి పుండరీకుడూ; పుండరీకునకున్‌+క్షేమధన్వుండును = పుండరీకునికి క్షేమధన్వుడూ; క్షేమధన్వునకున్‌+దేవానీకుండును = 


ఆ 


నవమస్మంధము 453 


క్షేమధన్వునికి దేవానీకుడూ; దేవానీకునకున్‌+అహీనుందును= దేవానీకునికి అహీనుడూ; అహీనునకున్‌+పారియాత్రుండును= 
అహీనునికి పారియాత్రుడు; పారియాత్రునకున్‌+బలుండును= పారియాత్రునికి బలుడూ; బలునకున్‌+చలుండును= బలునికి 
చలుడూ; చలునకు= చలునికి; అర్మసంభవుడు+అగు= సూర్యసంభవుదైన; వజనాభుండును= వజనాభుడూ; 
వజనాభునకున్‌ +శంఖణుందును= వజనాభునికి శంఖణుదూ; శంఖణునకున్‌+విధృతియును= శంఖణునికి విధృతి; 
విధృతికిన్‌ +హిరణ్యనాభుండును = విధృతికి హిరణ్యనాభుడూ; జనియించిరి= పుట్టారు; ఆ హిరణ్యనాభుండు = 
ఆ హిరణ్యనాభుడనువాడు; జైమిని శిష్యుండు +ఐన= జైమిని శిష్యుడైన; యాజ్ఞవల్యమునివలనన్‌= యాజ్ఞవల్యముని వల్ల; 
అధ్యాత్మయోగంబున్‌+నేర్చి= అధ్యాత్మయోగాన్ని నెర్చుకొని; హృదయ కలుషంబులన్‌+పాసి= మనో దుఃఖాల్ని పోగొట్టుకొని; 
యోగచర్యుండు +అయ్యెను= యోగగామి అయ్యాడు; ఆ హిరణ్యనాభునకున్‌+పుష్యుండును = ఆ హిరణ్యనాభునికి పుష్యుడూ; 
పుష్యునకున్‌+ధ్రువసంధియున్‌= పుష్యునికి ధ్రువసంధి; ధ్రువసంధికిన్‌+సుదర్శనుండును= ధ్రువసంధికి సుదర్శనుడూ; 
సుదర్శనునకున్‌ +అగ్నివర్దుండును= సుదర్భనునికి అగ్నివర్జుడూ; అగ్నివర్డునకున్‌ +శీఘ్రుండును = అగ్నివర్డునికి శీఘ్రుడూ; 
శీఘ్రునకున్‌+మరువు+అను= శీఘ్రునికి మరువు అనే; రాజశ్రేష్టుండునున్‌+పుట్టిరి= రాజ గ్రేష్టుడు పుట్టారు; ఆ రాజయోగి= 
ఆ రాచముని; సిద్ధుండు+అయి= సిద్ధుద్రై కలాప[గ్రామంబునన్‌ +ఉన్నవాడు= కలాపమనే గ్రామంలో ఉన్నాడు; 
కలియుగ+అంతంబునన్‌= కలియుగం చివర; నష్టంబు +అయ్యెడు = నాశనమయ్యే; సూర్యవంశంబున్‌= సూర్యవంశాన్ని; 
'క్రమ్మజన్‌ +పుట్టింపన్‌+కలవాడు= మళ్లా ప్రతిష్టిస్తాడుు ఆ మరువునకున్‌= ఆ మరువుకు; ప్రశుశుక్రుండునున్‌= 
ప్రశు శుక్రుడూ; ఆ ప్రశుశుక్రునకున్‌+సంధియు= ఆ ప్రశుశుక్రునికి సంధి; అతనికిన్‌+అమర్నణుండును = ఆ సంధికి 
అమర్నుణుడూ; ఆ+అమర్చణునికిన్‌+మహస్వంతుండునున్‌= ఆ అమర్షణునికి మహస్వంతుడూ; ఆ మహస్వంతునకున్‌+ 
విశ్వసాహ్యుండును= ఆ మహస్వంతునికి విశ్వసాహ్యుడూ; ఆ విశ్వ సాహ్యునకున్‌+బృహద్చలుండును = ఆ విశ్వ సాహ్యానికి 
బృహద్చలుడూ; జనియించిరి= పుట్టారు; ఆ బృహద్బ్చలుండు= ఆ బృహద్బలుడు; భారత యుద్ధంబునన్‌= మహాభారత 
యుద్ధంలో; మీ తం డ్రి +అగున్‌ +అభిమన్యునిచేతన్‌ = మీ తండ్రి అయిన అభిమన్యుని చేతిలో; హతుండు +అయ్యె= 
మరణించాడు; వినుము= విను... 


తా: ఆ రామచంద్రునికి కుశుడు, కుశునికి అతిథి, అతిథికి నిషధుడు, నిషధునికి నభుడు, నభునికి పుందడరీకుడు, 
పుందరీకునికి క్షేమధన్వుడు, క్షేమధన్వునికి దేవానీకుడు, దేవానీకునికి అహీనుడు, అహీనునికి పారియాత్రుడు, పారియాత్రునికి 
బలుడు, బలునికి చలుడు, చలునికి సూర్యసంభవుడైన వజనాభుడు, వజనాభునికి శంఖణుడును, శంఖణునికి విధృతి, 
విధృతికి హిరణ్యనాభుడు జన్మించారు. ఆ హిరణ్యనాభుడు జైమిని శిష్యుడైన యాజ్ఞవల్మముని వల్ల బ్రహ్మవిద్యను గ్రహించి 
కలతలు పోయి సద్దతిని పొందాడు. ఆ హిరణ్యనాభునికి పుష్యుడు, పుష్యునికి ధ్రువసంధియు, (ధ్రువసంధికి సుదర్శనుడు, 
సుదర్శనునికి అగ్నివర్జుడు, అగ్నివర్డునికి శీఘ్రుడు, శీఘ్రునికి మరువు అనే రాజవరుడు జన్మించారు. ఈ రాజయోగి 
సిద్దుడయి కలాప అనే గ్రామంలో ఉన్నాడు. కలియుగం చివరలో అంతరించే సూర్యవంశాన్ని మళ్ళీ ఉద్ధరిన్తాడు. ఆ 
మరువుకు ప్రశుశుక్రుడు, ప్రశుశుక్రునకు సంధి, అతనికి అమర్షణుడు, అతనికి మహస్వంతుడు, ఆ మహస్వంతునికి 
విశ్వసాహ్యుడు, విశ్వసాహ్యునికి బృహద్బలుడు జన్మించారు. ఆ బృహద్బలుడు మహాభారతయుద్ధంలో మీ తండ్రియైన 
అభిమన్యునిచేత చంపబడ్డాడు. విను. (అంటూ శుకుడు విన్పించాడు) 


విశే : శ్రీరాముని వంశం సవిస్తరంగా చెప్పబడింది. (త్రేతాయుగంనుండి క్రమంగా కలియుగ ప్రారంభంవరకు ఉన్న 
సూర్యవంశ రాజులు ప్రస్తావింపబడ్డారు. పంచలక్షణశోభితమైన పురాణం కాబట్టి వంశానుచరితం ప్రస్తావించబడింది. 


454 శ్రీమహాభాగవతము 


అక్ష్వాకుడు మొదలుకొని బృహద్బలుని వరకు ఉన్న రాజులు ప్రస్తావించబడ్డారు. తరువాత జన్మించబోయే రాజులను 
గూర్చి ప్రస్తావించబోతున్నాడు. 


$ భవిష్యద్రాబేతిహాసము ' 


తే... పరంగ నిక్ష్వాకుండును బృహద్చలుండు మొదలుం, దుదయుం గాంగల రాజులం దోడుతోడ 
నెజుంగ జెప్పితి నీ వారి; నింకమీందం, బుట్టం గలవారిం జెప్పెద భూవరేంద్ర! 865 


అవ : “భ్రీ శుకమహర్షి తన తండ్రి వ్యాస భగవానుడు తనకుపదేశించిన భాగవతాన్ని పరీక్షిన్మహారాజునకు వినిపిస్తున్నాడు” 
అంటూ సూతుడు శౌనకాది మహర్షులతో చెబుతున్నాడు. 

వైవస్వత మనువుకి ఇక్ష్యాకుడు మొదలైన కొడుకులు పదిమంది కలిగారని చెబుతారు కదా! ఇక్ష్యాకువంశం ఎలా 
ప్రవర్తిల్లింది? ఆ వంశంలో వెనుకటివాళ్ళను గూర్చి, ఇప్పటివాళ్ళనుగూర్చి, పుట్టబోయే వాళ్ళను గూర్చి దయతో నాకు 
విశదీకరించు అని పరీక్షిత్తు ప్రార్థించగా శుకమహర్షి ఇక్ష్వాకు మహారాజునుండి అభిమన్యుని చేతిలో మరణించిన బృహద్బ్చలుడి 
వరకు వంశచరిత్రను, వారి వంశంలో విశేష చరిత్ర గలవారిని గూర్చి ఇంతవరకు చెప్పాడు. ఇక్షాకువంశంలో బృహద్బలుని 
తరువాత జన్మించబోయే రాజులను గూర్చి తెలియజేస్తున్నాడు శుకమహర్షి 
ప్రతి ;: భూవర+ఇంద్ర= ఓ రాజేంద్ర; పరంగన్‌= ఒప్పుచున్న ఇక్ష్వాకుండును= ఇక్ష్వాకుడు అనే పేరుగలవాడును; 
బృహదృ్చలుండు= బృహద్బ్చలుడు అనే పేరుగలవాడు; మొదలున్‌ తుదయున్‌ కాంగల= ప్రారంభమును, చివరగా కల; 
రాజులన్‌= రాజులను; తోడుతోడన్‌= క్రమక్రమంగా; నీవారిన్‌= నీకు సంబంధించిన వారిని; ఎజుంగన్‌ చెప్పితిన్‌= 
తెలిసేట్లు చెప్పాను; ఇంకమీందన్‌= ఇకపై; పుట్టన్‌+కలవారిన్‌= జన్మించే వాళ్ళనుగూర్చి; చెప్పెదన్‌= చెబుతాను. 
తా; ఓ పరీక్షన్మహారాజా! నీ వంశంలో అఇక్ష్వాకుడు మొదలుగా బృహద్చలునివరకు ఉన్న రాజుల చరిత్రను నీకింతవరకు 
చెప్పాను. ఇక్షాకువంశంలో ఇకపై పుట్టబోయే రాజులనుగూర్చి తెలియజేస్తాను. 


వ. ఆ బృహదృలునకు బృహద్రణుండును, బృహద్రణునకు నురుక్షతుండు, నాతనికి వత్సప్రీతుండును, 
వత్సప్రీతునకుం బ్రతివ్యోముండును, బ్రతివ్యోమునకు భానుండును, భానునకు సహదేవుండును, 
సహదేవునకు బృహదశ్వుండును, బృహదశ్వునకు భానుమంతుందును, భానుమంతునకుం బ్రతీకాశ్వుండును, 
బ్రతీకాశ్వునకు సుప్రతీకుండును, సుప్రతీకునకు మేరుదేవుండును, మేరుదేవునకు సుతక్షత్రుందును, 
సుతక్షత్రునకు బుక్షకుండును, బుక్షకునకు నంతరిక్షుండును, నతనికి సుతపుండును, సుతపునకు 
నమిత్రజిత్తు, నతనికి బృహద్వాజియు, నతనికి బర్జ్హియు, బర్చిక్లి ధనంజయుందును, ధనంజయునకు 
రణంజయుండును, రణంజయునకు సృంజయుండును, సృంజయునకు శాక్యుండును, శాక్యునకు 
శుద్దాదుందును, శుద్దాదునకు లాంగలుండును, లాంగలునకుం బ్రసేనజిత్తు, నతనికి క్షుద్రకుండును, 
క్షుద్రకునకు బుణకుండును, బుణకునకు సురథుండును, సురథునకు సుమిత్రుండును బుట్టుదురు. 
సుమిత్రుని యనంతరకాలంబున సూర్యవంశంబు నశింపం గలదు. వీరలు బృహద్బలుని నుండి క్రమంబునం 
బుట్టంగలవారలు అని చెప్పి శుకుం డిట్లనియె. 366 


నవమస్మంధము 455 


ప్రతి : ఆ బృహద్బలునకున్‌= ఆ బృహద్బలునకు; బృహద్రణుండును= బృహద్రణుడు; బృహద్రణునకున్‌= బృహద్రణునకు; 
ఉరుక్షతుండును= ఉరుక్షతుడు; ఆతనికిన్‌= ఆ ఉరుక్షతునకు; వత్సప్రీతుండును = వత్సప్రీతుడు; వత్సట్రీకునకున్‌= వత్సప్రీతునకు; 
ప్రతివ్యోముండును= ప్రతివ్యోముడు; ప్రతివ్యోమునకున్‌= ప్రతివ్యోమునకు; భానుండును= భానుడు; భానునకున్‌= భానునకు; 
సహదేవుండును= సహదేవుడు; సహదేవునకున్‌= సహదేవునకు; బృహదశ్వుండును= బృహదశ్వుడు; బృహదశ్వునకున్‌= 
బృహదశ్వునకు; భానుమంతుండును= భానుమంతుడు; భానుమంతునకున్‌= భానుమంతునకు; ప్రతీకాశ్వుందును = 
ప్రతీకాశ్వుడు; ప్రతీకాశ్వునకున్‌= ప్రతీకాశ్వునకు; సుప్రతీకుండును= సుప్రతీకుడు; సుప్రతీకునకున్‌= సుప్రతీకునకు; 
మేరుదేవుండును= మెరుదేవుడు; మేరుదేవునకున్‌= మేరుదేవునకు; సుతక్షత్తుండును = సుతక్షత్తుడు; సుతక్షత్రునకున్‌= సుతక్షత్తునకు; 
బుక్షకుండును= బుక్షకుడు; బుక్షకునకున్‌= బుక్షకునకు; అంతరిక్షుండును= అంతరిక్షుడు; అతనికిన్‌= ఆ అంతరిక్షునకు; 
సుతపుండును= సుతపుడు; సుతపునకున్‌= సుతపునకు; అమిత్రజిత్తున్‌= అమిత్రజిత్తుడు; అతనికిన్‌= ఆ అమిత్రజిత్తునకు; 
బృహద్వాజియున్‌= బృహద్వాజి; అతనికిన్‌= ఆ బృహద్వాజికి; బర్జియున్‌= బర్జ్మి బర్జికిన్‌= బర్జి అనువానికి; 
ధనంజయుండునున్‌= ధనంజయుడు; ధనంజయునకు= ధనంజయునకు; రణంజయుందడును= రణంజయుడు; 
రణంజయునకున్‌= రణంజయునకు; సృంజయుండునున్‌= సృంజయుడు; సృంజయునకు= ఆ సృంజయునకు; 
శాక్యుండునున్‌= శాక్యుడు; శాక్యునకున్‌= శాక్యుడనేవానికి; శుద్ధాదుండునున్‌= శుద్దాదుడు; శుద్దాదునకున్‌= ఆ శుద్దాదునకు; 
లాంగలుండును= లాంగలుడు; లాంగలునకున్‌= లాంగలునకు; ప్రసేనజిత్తున్‌= ప్రసేనజిత్తు అతనికిన్‌= ప్రసేనజిత్తునకు; 
క్షుద్రకుండును = క్షుద్రకుడు; క్షుద్రకునకు= క్షుద్రకునకు; బుణకుండునున్‌= బుణకుడు; బుణకునకు= ఆ బుణకునకు; 
సురథుండును= సురథుడు; సురథునకున్‌= ఆ సురథునికి; సుమిత్రుండును= సుమిత్రుడు; పుట్టుదురు = జన్మిస్తారు; సుమిత్రుని 
అనంతరకాలంబునన్‌= సుమిత్రుని తరువాతికాలంలో; సూర్యవంశంబు= ఈ సూర్యవంశం; నశింపన్‌ కలదు= నశిస్తుంది; 
వీరలు= ఈ పైని చెప్పినవారు; బృహద్బ్చలునినుండి = బృహద్బలునితో ప్రారంభించి; క్రమంబునన్‌= వరుసగ్గా; 
పుట్టన్‌+కలవారలు = జన్మిస్తారు; అనిచెప్పి= ఈ విధంగాచెప్పి; శుకుండు= శుకమహర్షి ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా:ఆ బృహద్బలుడికి బృహద్రణుడు, ఉరుక్షతుడు, వత్సప్రీతుడు, ప్రతివ్యోముడు, భానుడు, సహదేవుడు, బృహదశ్వుడు, 
భానుమంతుడు, ప్రతీకాశ్వుడు, సుప్రతీకుడు, మేరుదేవుడు, సుతక్షత్రుడు, బుక్షకుడు, అంతరిక్షుడు, సుతపుడు, అమిత్రజిత్తు, 
బృహద్వాజి, బర్డ్మి ధనంజయుడు, రణంజయుడు, సృంజయుడు, శాక్యుడు, శుద్దాదుడు, లాంగలుడు, ప్రసేనజిత్తు, 
క్షుద్రకుడు, బుణకుడు, సురథుడు, సుమిత్రుడు క్రమంగా జన్మిస్తారు, సుమిత్రుని తరువాత సూర్యవంశం నశిస్తుంది. వీళ్ళు 
బృహద్బలుడి నుంది క్రమంగా జన్మించేవారు అని శుకుడు ఇలా అన్నాడు. 
స్ప “ధన్యుం డా యిక్ష్వాకు తనయుండాౌ నిమి యాగ మాచరింపంగం గోరియా వసిష్టు 

నార్విజ్యమునకుం దా నర్ధింపం గని యాతం డింద్రుని మఖము సేయింప నియ్య 

కొనినాండ మథి వత్తుం గొదవ లే దన వచ్చి సంసార మెంతయుం జంచలంబు 

కాలయాపన మేల? గ్రతువు సేసెది మని యన్యబుత్విక్కుల నతండు గూర్చి 


తే... సేయ నింద్రుని యాగంబు చెల్లంజేసి, గురుండు చనుదెంచి శిష్యుపైం గోప మెత్తి 

యోరి నా వచ్చు నిందాంక నుండ వనుచు, నతని దేహంబు వడుంగాక యని శపించె. 867 
ప్రతి:ఆ ఇక్ష్వాకు తనయుందడు+బె= ఆ ఇక్ష్వాకుని కుమారుడైన; నిమి= నిమి అనే పేరుగల చక్రవర్తి ధన్యుందు= ధన్యుడు; 
యాగమాచరింపంగన్‌+కోరి= ఒక యాగం చేయాలనే కోరికతో; ఆ వసిష్టున్‌= ఆ వసిష్ట మహర్షిని; ఆర్విజ్యమునకున్‌= 


456 శ్రీమహాభాగవతము 


బుత్విక్కుగా ఉండి యజ్ఞం నిర్వహించడానికి తాన్‌= తాను; ఆ నిమిచక్రవర్తి అర్ధింపన్‌+కని= కోరడం చూచి; ఆతండు= 
ఆ వసిష్టుడు; ఇంద్రుని మఖము= ఇంద్రుని యజ్ఞం; చేయింపన్‌= చేయించడానికి; ఇయ్యకొనినాండన్‌= అంగీకరించి 
ఉన్నాను; మటివత్తున్‌= ఆ యజ్ఞం పూర్తి అయిన తరువాత వస్తాను; కొదవలేదు= ఏ లోటూ లేదు (ఎటువంటి లోటూ 
లేకుండా చేస్తాను); అనన్‌= అనగా; వచ్చి= నిమి చక్రవర్తి తన ఇంటికి వచ్చి సంసారము+ఎంతయున్‌+ చంచలంబు= 
ఈ జీవితం చాలా చంచలమైనది; కాలయాపనము+ఏల = ఆలస్యం చేయడం ఎందుకు?; క్రతువు+చేసెదము+ అని= 
యజ్ఞం చేద్దామని; అన్యబుత్విక్కులన్‌= ఇతర బుత్విక్కులను; (వసిష్టుడు గాక మిగిలిన వారిని) అతండు గూర్చి= నిమి 
సమకూర్చుకొని; చేయన్‌= చేయగా (యజ్ఞం చేయగా); ఇంద్రుని యాగంబు= ఇంద్రునియొక్క యజ్ఞాన్ని చెల్లన్‌+చేసి= 
పూర్తిచేసి) గురుండు= గురువైన వసిష్టుడు; చనుదెంచి= వచ్చి; శిష్యుపైన్‌= శిష్యుడైన నిమిపై, కోపము+ఎత్తి= ఆగ్రహించి; 
ఓరి= ఓ నిమీ!; నావచ్చు+అందాంకన్‌= నేను తిరిగి వచ్చేదాకా; ఉందవు+అనుచున్‌= ఆగి ఉండలేదు గదా అంటూ; 
అతని దేహంబు= ఆ నిమి శరీరం; పడున్‌+కాక= కూలిపోవుగాక; అని శపించెన్‌= అంటూ శాపం ఇచ్చాడు. 


తా ; ధన్యుదైన ఇక్ష్వాకు పుత్రుడు నిమి యాగం చేయాలనే ఆలోచనతో ఆ యజ్ఞానికి వసిష్టుని బుత్విక్కుగా ఉండి 
నిర్వహింపుమని కోరాడు. వసిష్టుడు ఇంద్రుని యజ్ఞం చేయించడానికి ఇంతకుముందే ఒప్పుకొని ఉన్నాను. అది పూర్తి 
అయిన తరువాత వస్తాను. ఏ లోటూ ఉండదు అన్నాడు. ఇంటికి వచ్చిన నిమి “సంసారం నిలకడలేనిది. కాలయాపనం 
చేయడం మంచిది కాదు. యజ్ఞం చేద్దామని ఆలోచించి ఇతర బుత్విక్కులను పిలిచి వారిచే యజ్ఞం చేయించాడు. 
వసిష్టుడు ఇంద్రుని యాగం పూర్తి చేయించి వచ్చి తాను లేకుండా యజ్ఞం పూర్తి చేయటాన్ని చూసి సహించలేక ఆయన 
శిష్యునిపై ఆగ్రహించి 'ఓరీ నేను వచ్చేదాక ఆగలేకపోయావు అంటూ అతని శరీరం కూలిపోవాలని నిమి చక్రవర్తిని 
శపించాడు. 


వ. ఇట్లు వసిష్టుండు శపించిన, నిమియును వసిష్టుని దేహంబు వడుంగాక యని మరల శపించిన న 
వ్వసిష్టుండు మిత్రావరుణుల వలనం గడపట నూర్వశికి జన్మించె. గురుశాపంబున బ్రహ్మజ్ఞాని యైన నిమి, 
విగతదేహుందైన, నతని దేహంబు మునీశ్వరులు గంధవస్తువులం బొదివి, దాంచి, దొరకొన్న సత్రయాగంబు 
సెల్లించిరి. యాగంబు కడపటను దేవగణంబులు మెచ్చి వచ్చిన, వారలకు నిమిదేహంబు సూపి, బ్రతుకం 
జేయుం” డనవుడు వారలు “నిమి ప్రాణంబులు వచ్చుంగాకి యని పలికిన, నిమి తనదేహంబు సొరనొల్లక 
యిట్లనియె. 368 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; వసిష్టుండు; శపించినన్‌= వసిష్టుడు నిమిని శపించగా; నిమియును= నిమి చక్రవర్తికూడా; 
వసిష్టుని దేహంబు వదున్‌+కాక= వసిష్టుని శరీరం కూలిపోవుగాక; అని= అంటూ; మరలన్‌ శపించినన్‌= తిరిగి 
శపించగా; ఆ+వసిష్టుండు= ఆ వసిష్ట మహర్షి మిత్రావరుణుల వలనన్‌= మిత్రావరుణులవల్లు కడపటన్‌= శాపాంతమున; 
ఊర్వళికిన్‌= ఊర్వశి అనే అప్పరసకు; జన్మించెన్‌= జన్మించాడు; గురుశాపంబునన్‌= గురుదైన వసిష్టుని శాపంవల్ల; 
బ్రహ్మజ్ఞాని+ఐన = బ్రహ్మజ్ఞానంగల; నిమి= నిమి చక్రవర్తి విగతదేహుందు+ఐనన్‌= ప్రాణాలు వదలగా; అతని దేహంబున్‌= 
ఆ నిమి శరీరాన్ని; ముని+ఈశ్వరులు = ముని్రేష్టులు; గంధవస్తువులన్‌= సుగంధ (ద్రవ్యాలను; పొదివి= చేర్చి; దాంచి= 
దాచిపెట్టి దొరకొన్న సత్రయాగంబు = ప్రారంభించిన సత్రయాగాన్నిి చెల్లించిరి= పూర్తి చేయించారు; యాగంబు కడపటను= 
యాగం చివరలో; దేవగణంబులు = దేవతా సమూహాలు; మెచ్చి వచ్చినన్‌= ఆనందించిరాగా; వారలకున్‌= ఆ దేవతలకు; 


నవమస్మంధము 457 


నిమిదేహంబు+చూపి= నిమి యొక్క శరీరాన్ని చూపించి; బ్రతుకన్‌+చేయుండు= బ్రతికించండి; అనవుడున్‌= అనగా; 
వారలు= దేవతలు; నిమి ప్రాణంబులు వచ్చున్‌+కాక= నిమికి ప్రాణాలు వచ్చి బ్రతుకుగాక్వ అని పలికినన్‌= అని 
పలుకగా; నిమి= నిమి చక్రవర్తి మాత్రము; తన దేహంబు= (పడి ఉన్న తన శరీరాన్ని చొరన్‌+ఒల్లక= ప్రవేశించడానికి 
ఇష్టపడక; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా : ఈ విధంగా వసిష్టుడు తనను శపించగా, నిమి కూడా వసిష్టుని దేహం కూలిపోవుగాక! అని తిరిగి శపించాడు. ఆ 
వసిష్టుడు ఊర్వశి అనే అప్పరసకు మిత్రావరుణుల వలన జన్మించాడు. శాపాంతకాలంలో బ్రహ్మజ్ఞాని నిమి గురుశాపంవల్ల 
ప్రాణాలు కోల్పోయాడు. ఆ నిమిదేహాన్ని మునీశ్వరులు సుగంధవస్తువులతో భద్రపరచి, ప్రారంభించిన సత్రయాగాన్ని 
పూర్తి చేశారు. యాగం పూర్తి అయిన తరువాత మెచ్చి వచ్చిన దేవతాబృ్బందానికి నిమిదేహాన్ని చూపించి “ఇతనిని 
బ్రతికించండి” అని ప్రార్ధించారు. “నిమి ప్రాణం వచ్చుగాకి అని దేవతలు ఆశీర్వదించారు. కాని నిమి మాత్రం తన 
శరీరాన్ని పొందడానికి ఇష్టపడక ఇలా అన్నాడు. 


మ. అతి మోహాకులితంబు సాంద్రమమతాహంకారమూలంబు సం 
తత నానాసుఖదుఃఖపీడిత మనిత్యం? బిట్టి దేహంబు సం 
కృతి నా కేటికి? మీనజీవనము భంగిం భీతిబాహుళ్య మం 
చితరుల్‌ పెద్దలు దీనిం జేకొనరు సర్వేశున్‌ మదిన్‌ గొల్బెదన్‌. 369 


ప్రతి : అతి మోహ+ఆకులితంబు= మిక్కిలి మోహంతో వ్యాకులం అయినది; సాంద్ర= దట్టమైన; మమత= మమత్వమునకు; 
అహంకార= అహంకారానికి; మూలంబు= నిలయం; సంతత= నిరంతరం; నానా= అనేకములైన; సుఖదుఃఖ పీడితము= 
సుఖదుఃఖాలతో పీడింపబడేది; అనిత్యంబు= అశాశ్వతం; ఇట్టి దేహంబు= ఇటువంటి శరీరంతో; సంకృతి నాకున్‌+ఏటికిన్‌= 
కలయిక నాకెందుకు; (ఈ దేహసంబంధం నాకెందుకు) మీన జీవనముభంగిన్‌= చేపబ్రతుకువలె; భీతిబాహుళ్ళము = 
ఎక్కువ భయంతో కూడినది; అంచున్‌= అని భావించి; ఇతరుల్‌ పెద్దలు= సామాన్యులకంటిె భిన్నులైన విజ్ఞులు; దీనిన్‌ 
చేకొనరు= ఈ శరీర బంధాన్ని కోరుకోరు; మదిన్‌= నా మనసులో; సర్వేశున్‌= ఈ సమస్తానికి ప్రభువైన పరమాత్మను; 
కొల్చెదన్‌= సేవిస్తాను. 

తా :; మోహంవల్ల కలతపొంది, మమతాహంకారాలకు మూలమై, సుఖదుఃఖాలతో పీడింపబడి, అశాశ్వతమైన 
ఈ దేహంతో సంసర్గం నాకందుకు? ఎప్పుడు, ఎవరిచేతికి, ఎలా చిక్కి ప్రాణం కోల్పోతుందో తెలియక భయపడే 
చేప బ్రతుకులాంటి జీవనాన్ని విజ్ఞులు అంగీకరించరు. కావున నేను పరమేశ్వరుని మనసులో సేవిస్తాను. 


వ. అని పలికిన నిమిమాటలు గ్రమ్మణింప నేరక, శరీరులు గన్నులు దెజచినప్పుడును, మూసినప్పుడును, 

నిమి గాన వచ్చుంగాక యని పల్కి దేవతలు సనిరి. అంత. 870 
ప్రతి : అని పలికినన్‌= ఆ విధంగా మాట్లాడిన; నిమి మాటలు= నిమి పల్కులు; క్రమ్మథింపన్‌ నేరక= కాదనలేక; 
శరీరులు= దేహధారులు; కన్నులు తెజిచినప్పుడును= తమ కళ్ళు తెరిచేటప్పుడు; మూసినప్పుడును= మూసేటప్పుడూ; 
నిమి+కానవచ్చున్‌+కాక= నిమి కనిపిస్తాడు; అని పల్మి= అంటూ పలికి; దేవతలు+చనిరి= దేవతలు వెళ్ళిపోయారు; 
అంతన్‌= ఆ తరువాత... 


458 శ్రీమహాభాగవతము 


తా: సిమీ పల్మిన మాటలు విన్న దేవతలు కాదనలేక, శరీరధారులు కళ్ళు తెరిచేటప్పుడు, మూసేటప్పుడు నిమి అస్తిత్వం 
కానవస్తుంది అని చెప్పి వెళ్ళారు. అంత 


ఆ. పెద్దలైన మునులు పృథ్వీస్థలికి రాజు, లేమిం జూచి నిమి కళేబరంబు 
తరువ నొకండు పుట్టెం దనయుండు వానిని, జనకుం డనుచుం బలిక జగము లెల్ల. త్ర్‌71 


ప్రతి : పెద్దలైన మునులు = వయసులోను, జ్ఞానంలోను పెద్దవారైన మునులు; పృథ్వీస్థలికిన్‌= భూమండలానికి; రాజులేమిన్‌ 
చూచి= రాజు లేకపోవడం చూచి; నిమి కళేబరంబు తరువన్‌= నిమి శరీరాన్ని మధించగా; తనయుండు= కుమారుడు; 
ఒకండు పుట్టెన్‌= ఒకడు పుట్టాడు; వానిని= ఆ నిమి శరీరంనుండి పుట్టినవానిని; జగములు +ఎల్లన్‌= లోకాలన్నీ 
జనకుండు +అనుచున్‌= జనకుడు అనే పేరుతో; పలికెన్‌= పేర్ళొన్నాయి. 


తా: మునీశ్వరులు రాజ్యానికి రాజు లేకపోతే అరాజకత్వం వస్తుందని భావించి నిమి శరీరాన్ని మధథించగా దానినుండి 
ఒక కొడుకు పుట్టాడు. ఆ కుమారుణ్ణి లోకాలన్నీ జనకుడు అని పిలిచాయి. 


వ. మజథియు నతండు విగతదేహుండు గావున వైదేహుదనియును, మథంనజాతుందడు గావున మిథిలుం 
దనియుం బరంగె. అ మ్మిథులునిచేత నిర్మితం బైనది గావున మిథిలా నగరంబు నాం బరంగె; ఆ జనకునకు 
నుదావసుందడును, నుదావసునకు నందివర్థనుందును, నందివర్థనునకు సుకేతుండును, సుకేతునకు 
దేవరాతుందును, దేవరాతునకు బృహద్రథుండును పుట్టె. అతనికి మహావీర్యుండును, నతనికి సుధృతియు, 
నతనికి ధృష్టకేతుండును, నతనికి హర్యశ్వుండు, నతనికి మరువు, నతనికిం బ్రతింధకుండును, నతనికిం 
గృతరయుండు, నతనికి దేవమీధుండును, నతనికి విధృతుండును, నతనికి మహాధృతియు, నతనికిం 
గీర్తిరాతుండు, నతనికి మహారోముండు, నతనికి స్వర్ణరోముండును, నతనికి హ్రస్వరోముండును, నతనికి 
సీరధ్వజుండును బుట్టీరి. 8/2 


ప్రతి ;: మజియున్‌; అతండు= ఆ పుట్టినవాడు; విగతదేహుండు కావునన్‌= ప్రాణంలేని నిమి నుండి పుట్టాడు కాబట్టి; 
వైదేహుండనియును= వైదేహుడని; మథన జాతుండు గావునన్‌= శరీరాన్ని మథించడంవల్ల పుట్టాడు కాబట్టి; మిథులుండు+ 
అనియున్‌= మిథులుదని; పరంగెన్‌= పేర్మానబడ్డాడు; ఆ+మిధథిలునిచేతన్‌= ఆ మిధిలుదనే వానిచేత; నిర్మితంబు+ఐనది+ 
కావునన్‌= నిర్మింపబడటంచేత; మిధిలానగరంబునాన్‌= మీధిలా నగరంగా; పరంగెన్‌= పేర్ళొనబడింది; ఆ జనకునకున్‌= 
నిమి దేహంనుండి జన్మించిన జనకుదనే వానికి; ఉదావసుండును= ఉదావసుడు; ఉదావసునకున్‌= ఉదావసుడు అనేవానికి; 
నందివర్ధనుండును= నందివర్దనుడు; నందివర్ధనునకున్‌= నందివర్ధనుడికి; సుకేతుండును= సుకేతుడు; సుకేతునకున్‌= 
సుకేతుడికి; దేవరాతుందును= దేవరాతుడు; దేవరాతునకున్‌= దేవరాతుడికి; బృహద్రథుండును= బృహద్రథుడు; పుట్టెన్‌= 
జన్మించారు; అతనికిన్‌= ఆ బృహద్రథుడికి; హర్యశ్వుండున్‌= హర్యశ్వుడు; అతనికిన్‌= హర్యశ్వుడికి; మరువున్‌= మరువు; 
అతనికిన్‌= మరువుకి; ప్రతింధకుండును = ప్రతింధకుడు; అతనికిన్‌= ప్రతింధకుడికి; కృతరయుండున్‌= కృతరయుడు; 
అతనికిన్‌= వానికి; దేవమీఢుండును= దేవమీథఢుడు; అతనికిన్‌= అతనికి; విధృతుండును= విధృతుడు; అతనికిన్‌= అతనికి; 
కీర్తిరాతుండున్‌= కీర్తిరాతుడు; అతనికిన్‌= వానికి మహారోముండును= మహారోముడు; అతనికిన్‌= వానికి; స్వరరోముండును= 
స్వర్ణరోముడు, అతనికిన్‌= వానికి; హ్రస్వరోముండును= ్రస్పరోముడు; అతనికిన్‌= అతనికి; సీరధ్వజుండునూ సీరద్ధజుడును; 
పుట్టిరి= జన్మించారు. 


నవమస్మంధము 459 


తా : నిమిని మధించగా పుట్టినవాడు వైదెహుదని, మథధించడంవల్ల పుట్టడంచేత మిథిలుడని పేరు పొందాడు. మిథులుడు 
నిర్మించడంవల్ల ఆ నగరానికి మిథిలానగరం అని పేరు వచ్చింది. ఆ జనకునకు ఉదావసుడు, వానికి నందివర్ధనుడు, 
వానికి సుకేతుడు, వానికి దేవరాతుడు, వానికి బృహద్రథుడు, వానికి మహావీర్యుడు, వానికి సుధృతి, వానికి ధృష్టకేతుడు, 
వానికి హర్యశ్వుడు, వానికి మరువు, అతనికి ప్రతింధకుడు, వానికి కృతరయుడు, వానికి దేవమీధుడు, వానికి విధృతి, 
వానికి మహాధృతి, వానికి కీర్తిరాతుడు, వానికి మహారోముడు, వానికి స్వర్ణరోముడు, వానికి హ్రస్వరోముడు, వానికి 
సీరధ్వజుడు జన్మించారు. 


ఆఅ. అతండు మఖము సేయ నవని దున్నింపంగ, లాంగలంబుకొనను లక్షణాంగి 

సీత జాత యయ్యె సీరధ్వజుండన, దానం జెప్పంబడియె ధన్యుం డతండు. 8/8 
ప్రతి : అతండు= ఆ సీరధ్వజుడుు మఖము+చేయన్‌= యజ్ఞాన్ని చేయడానికి; అవని దున్నింపంగన్‌= భూమిని దున్నింపగా; 
లాంగలంబుకొనను= నాగలికి చివర; లక్షణ +అంగి= శుభలక్షణాలతో కూడిన శరీరముగల; సీత జాత +అయ్యెన్‌= సీత్ర 
పుట్టింది (దొరికింది); దానన్‌= ఆ కారణంచేత; సీరధ్వజుందనన్‌= నాగలి ధ్వజ చిహ్నంగా గలవాడుగా; చెప్పన్‌+పడియెన్‌= 
లోకంలో పేరు పొందాడు; అతండు= ఆ సీరధ్వజుడు; ధన్యుండు= ధన్యుడు. 
తా: సీరధ్వజుడు యజ్ఞభూమిని దున్నిస్తూ ఉండగా, నాగేటి కర్రుకొనకు తగిలి, సీత లభించింది. ఆమె శుభలక్షణాలు గల 
దేహం కలిగింది. ఈ కారణంచేత సీరధ్వజుడు అనే ప్రశస్తి కలిగి అతడు ధన్యు డయ్యాడు. 
విశే ; జనక, వైదేహ, మిథిల, సీరధ్వజ అనే పేర్ల వ్యుత్పత్తిని గుర్తిస్తే జనకచక్రవర్తి జీవిత విశేషాల మౌలిక విషయాలు 
తెలుసాయి. 


వ. ఆ సీరధ్వజునకుం గుశధ్వజుండును, గుశధ్వజునకు ధర్మధ్వజుండును, ధర్మధ్వజునకుం గృతధ్వజ, 
మితధ్వజులను వారిద్దజుం బుట్టీరి. అందుం గృతధ్వజునకుం గేశిధ్వజుం డుదయించె. అతండుం దన్నుం 
దా నెణింగెడి విధ్యయందు నేర్పరి యయ్యె. మితధ్వజునకు ఖాందిక్యుం డనువాండు జన్మించి, తండ్రివలన 
నెజఖుక గలవాందై, కర్మతత్త్వంబు నేర్చి, కేశిధ్వజునివలన భీతుందై యేగె, ఖాందిక్యునకు భానుమంతుండును, 
భానుమంతునకు శతద్యుమ్నుండును, శతద్యుమ్నునికి శుచియు, శుచికి సనద్వాజుండును, సనద్వాజునకు 
నూర్ధ్వకేతుండు, నూర్ధ్వకేతునకు నజుండును, నజునకుం గురుజిత్తును, గురుజిత్తునకు నరిష్టనేమియు, 
నరిష్టనేమికి (శుతాయువు, శుతాయువునకుం బార్బ్వుండును, బార్భ్వునకుం జిత్రరథుండును, జిత్రరథునకు 
క్షేమాపియు, క్షేమాపికి హేమరథుండును, హేమరథునకు సత్యరథుండును, సత్యరథునకు నుపగురుండును, 
ఉపగురునకు నగ్నిదేవుప్రసాదంబున నుపగుర్వుండును, ఉపగుర్వునకు సావనుందును, సావనునకు 
సువర్చసుండును గలిగె, అతందె సుభూషణుందని వినంబడు. ఆ సుభూషణునకు జయుండును, జయునకు 
విజయుందడును, విజయునకు ధృతుండును, ధృతునకు ననఘుందును, అనఘునకు వీతిహవ్యుండును, 
వీతిహవ్యునకు ధృతియు, ధృతికి బహుళాశ్వుండును, బహుళాశ్వునకుం గృతియుం, గృతికి మహావశియును 
జన్మించిరి. వీరలు మైథిలులగు రాజులని చెప్పంబడుదురు. యోగీశ్వరు ప్రసాదంబున గృహస్టులై యుండియు 
బంధవిముక్తులై యాత్మజ్ఞానంబు గలిగి, నిరంతర బ్రహ్మానుసంధానంబు సేయుచు నుండుదురు అని 
పలికి శుకయోగీంద్రుం డిట్లనియె. త్ర/4 


460 శ్రీమహాభాగవతము 


ప్రతి: ఆ సీరధ్వజునకున్‌= ఆ సీరధ్వజుడనేవానికి; కుశధ్వజుండును = కుశధ్వజుడు; కుశధ్వజునకు = ఆ కుశధ్వజనికి; 
ధర్మధ్వజుండును= ధర్మధ్వజుడు; ధర్మధ్వజునకున్‌= ఆ ధర్మ్శధ్వజుడనేవానికి; కృతధ్వజ, మితధ్వజులనువారు= కృతధ్వజ, 
మితధ్వజులనే పేర్లు గలవారు; ఇద్దజున్‌+పుట్టిరి= ఇద్దరు పుట్టారు; అందున్‌= వారివురియందు; కృతధ్వజునకున్‌= 
కృతధ్వజుడనేవానికి; కేశిధ్వజుండు= కేశిధ్వజుడనేవాడు; ఉదయించెన్‌= జన్మించాడు; అతండున్‌= ఆ కేశిధ్వజుడనేవాడు; 
తన్నున్‌ తాను ఎటింగెడి= ఆత్మజ్ఞానమనే; విద్యయందున్‌= విద్యలో; నేర్పరి అయ్యెన్‌= ప్రవీణుడయ్యాడు; మితధ్వజునకున్‌= 
ధర్మధ్వజుని రెండవ కుమారుడైన మితధ్వజునకు; ఖాందిక్యుందనువాండు= ఖాండిక్యుడనే పేరు గలవాడు; జన్నించి= పుట్టి; 
తంద్రివలనన్‌= తన తండ్రియైన మితధ్వజుని వలన; ఎజుక+కలవాండై= జ్ఞానం గలవాడ్రె కర్మతత్వంబున్‌ నేర్చి= యజ్ఞయాగాది 
కర్మకాండను తెలిసికొని; కేశిధ్వజుని వలనన్‌ = కృతధ్వజుని కుమారుడు తన పెదతండ్రి కుమారుడూ అయిన కేశిధ్వజుని 
వలన; భీతుండు+ఐ= భయం పొంది; ఏగెన్‌= పారిపోయాడు; ఖాండిక్యునకున్‌= ఖాండిక్యుడనే వానికి; భానుమంతుండును = 
భానుమంతుడు; భానుమంతునకున్‌= ఆ భానుమంతునకు; శతద్యుమ్నుండును= శతద్యుమ్నుడు; శతద్యుమ్నునికిన్‌ = 
శతద్యుమ్నునికి శుచియున్‌= శుచియు; శుచికిన్‌= ఆ శుచికి;ి సనద్వాజుండును= సనద్వాజుడు; సనద్వాజునకున్‌= 
సనద్వాజునకు; ఊర్థ్వకేతుండును= ఊర్థ్వకేతుడనేవాడు; ఊర్థ్వకేతునకున్‌= ఊర్థ్వకేతుడనేవానికి; అజుండును = అజుడు; 
అజునకున్‌= అజునకు; కురుజిత్తును= కురుజిత్తు అనేవాడు; కురుజిత్తునకున్‌= ఆ కురుజిత్తుకు; అరిష్టనేమియున్‌= అరిష్టనేమి; 
అరిష్టనేమికిన్‌= అరిష్టనేమికి; (శుతాయువున్‌= శ్రుతాయువు; శ్రుతాయువునకున్‌= శుతాయువు అనేవానికి; పార్చ్వుండును= 
పార్య్వుడు; పార్చునకున్‌= పార్వునకు; చిత్రరథుండును= చిత్రరథుడు; చిత్రరథునకున్‌= చిత్రరథునకు; క్షేమాపియున్‌= 
క్షేమాపి; క్షేమాపికిన్‌= క్షేమాపికి; హేమరథుండును= హేమరథుడు; హేమరథునకున్‌= హేమరథునకు; సత్యరథుండును = 
సత్యరథుడు; సత్యరథునకున్‌= సత్యరథునకు; ఉపగురుండును= ఉపగురుడు; ఉపగురునకున్‌= ఉపగురుడనేవానికి; అగ్నిదేవు 
ప్రసాదంబునన్‌= అగ్నిదేవుని అనుగ్రహంవలన; ఉపగుర్వుండును= ఉపగుర్వుడు; ఉపగుర్వునకున్‌= ఉపగుర్వునకు; 
సావనుండును= సావనుడు; సావనునకున్‌= ఆ సావనుదనే వానికి; సువర్చసుండును= సువర్చసుడనేవాడు; కలిగెన్‌ = 
జన్మించారు; అతందె= ఆ సువర్చసుడేే సుభూషణుండు+అని= సుభూషుణడనే పేరుతో; వినన్‌+పడున్‌= పేరు పొందాడు; 
ఆ సుభూషణునకున్‌= ఆ సుభూషుణుదనే వానికి; జయుండును= జయుడు; జయునకున్‌= జయునకు; విజయుండును= 
విజయుడు; విజయునకున్‌= విజయుడనేవానికి; ధృతుండును= ధృతుడు; ధృతునకున్‌= ధృతుడనేవానికి; అనఘుండును = 
అనఘుడు; అనఘునకున్‌= అనఘునకు; వీతిహవ్యుండును= వీతిహవ్యుడు; వీతిహవ్యునకున్‌= వీతిహవ్యునకు; ధృతియున్‌= 
ధృతి; ధృతికిన్‌= ఆ ధృతికి బహుళాశ్వుండును= బహుళాశ్వుడు; బహుళాశ్వునకున్‌= బహుళాశ్వుడనేవానికి; కృతియున్‌= 
కృతియు; కృతికిన్‌= కృతికి; మహావశియును= మహావశి అనేవాడు; జన్మించిరి= పుట్టారు; వీరలు= ఈపైని చెప్పినవారు; 
మైథిలులు+అగు రాజులు +అని= మైథిలులు అనే పేరుగల రాజులని; చెప్పన్‌ పడుదురు= చెప్పబడతారు; యోగీశ్వరు 
ప్రసాదంబునన్‌= యోగమార్గంలో గొప్పవాడైన పరమేశ్వరుని అనుగ్రహంతో; గృహస్థులు +ఐ+ఉండియున్‌= గృహస్థులుగా 
ఉంటూకూడా; బంధవిముక్తులు +ఐ = కర్మబంధాలనుండి విడివడి; ఆత్మజ్ఞానంబు కలిగి= ఆత్మజ్ఞానాన్ని పొంది; నిరంతర= 
ఎల్లపుడు; బ్రహ్మ+అనుసంధానంబు +చేయుచున్‌= పరబ్రహ్మతో తమ మనోబుద్దులను కలిపి; ఉండుదురు= ఉంటారు; 
అని పలికి= ఈ విధంగా చెప్పి శుకయోగి+ఇంద్రుండు= శుకమహర్షి ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా:;ఆ సీరధ్వజునకు కుశధ్వజుడు, కుశధ్వజునకు ధర్మధ్వజుడు, ధర్మధ్వజునకు కృతధ్వజుడు, మితధ్వజుడు అనే ఇరువురు 
కొడుకులు పుట్టారు. వారిలో కుశధ్వజనికి కేశిధ్వజుడు జన్మించాడు. అతడు ఆత్మవిద్యలో నేర్పరి, మితధ్వజునకు ఖాండిక్యుడు 


నవమస్మంధము 46] 


జన్మించాడు. అతడు తండ్రివల్ల యజ్ఞయాగాది కర్మకాండలను గూర్చి తెలిసికొని, కేశిధ్వజునకు భయపడి పారిపోయాడు. 
ఖాండిక్యునకు భానుమంతుడు, భానుమంతునకు శతద్యుమ్నుడు, శతద్యుమ్నునకు శుచి, శుచికి సనద్వాజుడు, సనద్వాజునకు 
ఊర్థ్వకేతుడు, ఊర్థ్వకేతునకు అజుడు, అజునకు కురుజిత్తు, కురుజిత్తుకు అరిష్టనేమి, అరిష్టనేమికి శ్రుతాయువు, శ్రుతాయువుకు 
పారుడు; వానికి చిత్రరథుడు, చిత్రరథునకు క్షేమాపి, క్షేమాపికి హేమరథుడు, హేమరథునకు సత్యరథుడు, సత్యరథునకు 
ఉపగురుడు, ఉపగురునకు అగ్నిదేవుని దయవల్ల ఉపగుర్వుడు, ఉపగుర్వునకు సావనుడు, సావనునకు సువర్చ్పసుడు 
జన్మించారు. ఈ సువర్చసుదే సుభూషణుదని కీర్తింపబడతాడు. ఆ సుభూషణునకు జయుడు, జయునకు విజయుడు, 
విజయునకు ధృతుడు, ధృతునకు అనఘుడు, అనఘునకు వీతిహవ్వ్యుడు, వీతిహవ్యునకు ధృతి, ధృతికి బహుళాశ్వుడు, 
బహుళాశ్వునకు కృతి, కృతికి మహావశి జన్మించారు వీరందటు మైథిలులు అని పిలువబడతారు. యోగీశ్వరుని దయవల్ల 
వీరు గృహస్టులై ఉండి కూడా కర్మబంధముక్తులై ఆత్మజ్ఞానంతో, ఎల్లప్పుడు పరబ్రహ్మానుసంధానంతో ఉంటారు అని 
శుకుడు ఇలా అన్నాడు. 


+ చంద్రవంశ్యులగు రాజుల ఇతిహాసము * 


ఆ. చంద్రగౌరమైన చంద్రవంశమునందుం, జంద్రకీర్తితోడ జనితమైన 
యట్టి పుణ్యమతులు నైళాదిరాజుల, నింక వినుము మానవేంద్రచంద్ర! 8375 


ప్రతి : చంద్రగౌరమైన = చంద్రునివలె తెల్లనైన; చంద్రవంశము +అందున్‌= చంద్రవంశంలో; చంద్రకీర్తితోడన్‌= చంద్రునివలె 
స్వచ్చమైన కీర్తితో; జనితము+ఐన = జన్మించిన; అట్టి= అలాంటి; పుణ్యమతులున్‌= పుణ్యాత్ములైన; ఐళాదిరాజులన్‌= ఐళా 
పుత్రుడైన పురూరవుడు మొదలైన రాజులను గూర్చి; ఇంకన్‌= ఇకపైని;ి మానవ+ఇంద్ర చంద్ర= ఓ రాజచంద్రా; 
పరీక్ష్మన్మహారాజా!; వినుము= విను. 

తా : ఓ రాజచంద్రా! చంద్రకాంతివలె తెల్లనైన చంద్రవంశంలో చంద్రునివలె తెల్లని కీర్తితో పుట్టి పుణ్యాత్ములైన ఐళాది 
రాజుల చరిత్రను ఇకపై విను. 


సీ ఒకవేయుతలలతో నుండు జగన్నాథు బొద్దుం దమ్మిని బ్రహ్మ పుట్టె మొదల; 
నతనికి గుణముల నతనిం బోలిన దక్షుం, డగు నత్రి సంజాతుం డయ్యె; నత్రి 
కడగంటి చూడ్ములం గలువలసంగడీం, డుదయించె విప్రుల కోషధులకు 
నమరం దారాతతి కజుని పంపున నాథుండై యుండి రాజసూయంబు సేసి 


తే. మూండులోకములను గెల్చి మోజకమునం, జని బృహస్పతి పెండ్లాముం జారుమూర్తిం 

దార నిలుసొచ్చి కొనిపోయి తన్ను గురుండు, వేండునందాంక న య్యింతి విడువం డయ్యె. 876 
ప్రతి : ఒక వేయుతలలతోన్‌= వేయి శిరస్సులతో; ఉండు జనార్దను= ఉండే విష్ణుమూర్తియొక్క బొడ్డున్‌+తమ్మిని= నాభి 
కమలంలో; మొదలన్‌= మొదట; బ్రహ్మపుట్టెన్‌= బ్రహ్మదేవుడు జన్మించాడు; అతనికిన్‌= ఆ చతుర్ముఖ బ్రహ్మకు; గుణములన్‌= 
సుగుణాలలో; అతనిన్‌ పోలిన= బ్రహ్మను పోలిన; దక్షుండు +అగు= సమర్థుడైన; అత్రి= అత్రిమహర్షి సంజాతుండ +అయ్యెన్‌= 
జన్మించాడు; అత్రి= అత్రియొక్క కడగంటి చూడ్ములన్‌= క్రీగంటి చూపులనుండి; కలువల సంగడీండు= కలువలకు 


462 శ్రీమహాభాగవతము 


మిత్రుడైన చంద్రుడు; ఉదయించెన్‌= జన్మించెను; విప్రులకున్‌= బ్రాహ్మణులకు; ఓషధులకున్‌= బెషధాలకు మూలాలైన 
ఓషధులకు; అమరన్‌= ఒప్పునట్లుగా; తారాతతికిన్‌= నక్షత్ర సమూహానికి అజుని పంపునన్‌= బ్రహ్మయొక్క ఆజ్ఞచేత; 
నాథుడు+ఐ+ఉండి= ప్రభువై ఉండి; రాజసూయంబు+చేసి= రాజసూయ యాగాన్ని చేసి మూండు లోకములను గెల్చి= 
మూడులోకాల్నీ జయించి; మోజకమునన్‌= మూర్ధత్వంతో; చని= వెళ్ళి; చారుమూర్తిన్‌= అందమైన ఆకారంగల 
(సౌందర్యవతియైన) బృహస్పతి పెండ్లామున్‌= దేవగురువు బృహస్పతి భార్యను; తారన్‌= తార అనే పేరుగలదానిని; 
ఇలు+చొచ్చి= ఆమె ఇంటిలోనికి పోయి; కొనిపోయి= తనతో తీసికొనివెళ్ళి తనున్‌= తనను; గురుండు= పెద్దవాడైన 
దేవగురువు; వేండు +అందాంకన్‌= బతిమాలునంత వరకూ; ఆ+ఇంతిన్‌= అతని భార్య తారను; విడువండు +అయ్యెన్‌= 
విడిచిపెట్టలేదు. 


తా ; వేయితలలు గల శ్రీహరి నాభికమలం నుండి ముందుగా చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. సుగుణాలలో అతనితో 
పోల్చదగిన సమర్థుడైన అత్రి ఆ బ్రహ్మకు పుట్టాడు. అత్రి (క్రీగంటి చూపులనుండి కలువల చెలికాడు చంద్రుడు పుట్టాడు. 
బ్రహ్మ ఆజ్ఞతో ఆ చంద్రుడు బ్రాహ్మణులకు, ఓషధులకు, నక్షతసమూహానికి రాజయ్యాడు. చంద్రుడు రాజసూయ యాగాన్నిచేసి, 
ముల్లోకాలను జయించి, మూర్ధత్వంతో వెళ్లి, సౌందర్యవతి అయిన బృహస్పతి భార్య తారను ఆమె ఇంటినుండి తనతో 
తీసికొని వచ్చాడు. దేవగురువు బ్రతిమాలినా అతని భార్య తారను చంద్రుడు విడిచిపెట్టలేదు. 


వ. అంత వేల్పులతో రక్కసులకుం గయ్యం బయ్యె, బృహస్పతితోడి వైరంబునం జేసి, కావ్యుండు 
రాక్షసులతోం జేరికొని చంద్రునిం జేపట్టి, సురాచార్యునిం బోందోలిన హరుండు భూతగణసమేతుందై, తన 
గురుపుత్తుందైన బృహస్పతినిం జేపట్టె. దేవేంద్రుండును, సురగణంబులుం, దానును బృహస్పతికి నడ్డంబు 
వచ్చి, అ య్యవసరంబున బృహస్పతి భార్యానిమిత్తంబున రణంబు సురాసుర వినాశకరం బయ్యె. ఆలోన 
బృహస్పతి తండ్రియగు నంగిరసుండు సెప్పిన విని బ్రహ్మదేవుండు చంద్రునిం గోపించి, గర్భిణి అయిన 
తారను మరల నిప్పించినం జూచి, బృహస్పతి దాని కిట్లనియె. త్ర77 


ప్రతి :; అంతన్‌= అంతట; వేల్పులతోన్‌= దేవతలతో; రక్క్మసులకున్‌= రాక్షసులకు; కయ్యంబు +అయ్యెన్‌= యుద్ధం జరిగింది; 
బృహస్పతితోడి= దేవగురువైన బృహస్పతితో; వైరంబునన్‌+చేసి= విరోధం కారణంగా; కావ్యుండు= శుక్రాచార్యుడు; 
రాక్షసులతోన్‌= రక్కసులతో; చేరికొని= చేరి చంద్రునిన్‌= చంద్రుని; చేపట్టి= పక్షం వహించి; సురాచార్యునిన్‌ దేవగురువును; 
పోన్‌+తోలినన్‌= తరిమివేయగా; హరుండు= ఈశ్వరుడు; భూతగణసమేతుండు+ఐ= తన భూతగణాలతో కూడినవాడదై; 
తన గురుపుత్తుండు+ఐన= తన గురువుగారి సుతుడైన; బృహస్పతిని= దేవగురువును; చేపట్టెన్‌= చేపట్టాడు, కైకొన్నాడు; 
దేవేంద్రుండును= దేవేంద్రుడు కూడా; సురగణంబులున్‌= దేవతల సమూహమూ; తానును= తాను (దేవేంద్రుడు); 
బృహస్పతికిన్‌= దేవగురువైన బృహస్పతికి; అడ్డంబు వచ్చెన్‌= సాయంగా ఉండి రాక్షనాదులకు అడ్డుపడ్డాడు; 
ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; బృహస్పతి భార్యానిమిత్తంబునన్‌= బృహస్పతి భార్య తారయొక్క కారణంగా; 
రణంబు= యుద్ధం; సురాసుర వినాశకరంబు +అయ్యెన్‌= దేవతల రాక్షసుల నాశనానికి హేతువు అయ్యింది; ఆ లోనన్‌= 
అంతలో; బృహస్పతి తండ్రి+అగు= బృహస్పతి తండ్రి అయిన; అంగిరసుండు +చెప్పినన్‌+విని= అంగిరసుడు చెప్పగా 
విని; బ్రహ్మదేవుండు= బ్రహ్మ చంద్రునిన్‌ కోపించి= చంద్రునిపై ఆగ్రహించి; గర్భిణి అయిన= గర్భవతిగా ఉన్న; 
తారను= తారను; మరలన్‌ ఇప్పించినన్‌= తిరిగి బృహస్పతికి ఇప్పించగా; చూచి= తారను చూచి; బృహస్పతి= గురుడైన 
బృహస్పతి; దానికిన్‌= తారకు (తారతో) ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


నవమస్మంధము 463 


తా : అప్పుడు దేవతలతో రాక్షసులకు యుద్ధం అయింది. బృహస్పతితో విరోధంవల్ల శుక్రాచార్యుడు రాక్షసులతో కలిసి 
చంద్రుని పక్షంచేరి బృహస్పతిని తరిమాడు. ఈశ్వరుడు తన భూతగణపరివారంతో బృహస్పతిపక్షాన నిలిచాడు. ఇంద్రుడు 
దేవతాసమూహంతో బృహస్పతికి సాయంగా నిలిచాడు. ఆ సమయంలో బృహస్పతిభార్య తార కారణంగా దేవతలకూ, 
రాక్షసులకూ వినాశం కలిగించే యుద్ధం జరిగింది. అంతలో బృహస్పతి తండ్రి అంగిరసుడు చెప్పగా బ్రహ్మ చంద్రునిపై 
కోపించి గర్భవతియైన తారను బృహస్పతికి తిరిగి ఇప్పించాడు. బృహస్పతి తారను చూచి ఇలా అన్నాడు. 


ఉ.  సిగ్గొాకయింతలేక వెలచేడియ భంగిని ధర్మకీర్తులన్‌ 
బొగ్గులు సేసి జారు శశిం బొంది కటా! కదు పేల దెచ్చి కొం 
టెగ్గు దలంపంగా వలదె యిప్పుడు గర్భము దించుకొమ్ము నిన్‌ 
(మ్రగ్గంగ జేసెదన్‌ జెనంటి! మానవతుల్‌ నినుం జూచి మెత్తురే? 878 


ప్రతి : సిగ్గు+ఒక +ఇంతలేక= రవంత కూడా సిగ్గులేకుండా; వెలచేడియ భంగిని= వెలయాలులాగా; ధర్మ్శకీర్తులన్‌= 
ధర్మాన్ని కీర్తిని బొగ్గులు +చేసి= నాశనంచేసి; జారున్‌= విటుడైన; శశిన్‌+పొంది= చంద్రునిచేరి కడుపు+ఏల+తెచ్చుకొంటి= 
గర్భాన్ని ఎందుకు తెచ్చుకున్నావు; కటా= అయ్యో; ఎగ్గు+తలంపగాన్‌ వలదు+ఎ= దోషమని తలంచవలదా!; ఇప్పుడు; 
గర్భము దించుకొమ్ము= నీ గర్భం పోయేలా చేసికో; చెనటి= ఓ చెడ్డదానా!; నిన్‌ 'మగ్గంగన్‌+చేసెదన్‌= నిన్ను దహించివేస్తాను; 
నినున్‌+చూచి= నిన్ను చూచి; మానవతుల్‌= అభిమానవతులు; మెత్తురు+ఎ= మెచ్చుకుంటారా? 

తా ; ఓ దుష్టురాలా! ఏ మాత్రం సిగ్గు లేకుండా, వెలయాలివలె ధర్మాన్సీ, కీర్తిని మంటగలిపి జారుడైన చంద్రునితో 
పొందుకోరి గర్భాన్ని తెచ్చుకోవడం నీకు తప్పుగా తోచడం లేదా! ఇప్పుడే ఈ గర్భాన్ని దించుకో. నిన్ను కాల్చేస్తాను అసలు 
నిన్ను చూచి అభీమానవతులు మెచ్చుకుంటారా? 


వ. అని కోపించుచుండ, నా చెలువకుం బసిండిచాయ మేనుగల కుజ్జి పుట్టె. వానిం జూచి మోహంబు 
చేసి, బృహస్పతి తన కొడుకనియునుం, జంద్రుండు దన కన్నవాం దడనియును, జగడించిరి. అప్పుడు 
8/9 
ప్రతి : అని కోపించుచుందన్‌= ఈ విధంగా బృహస్పతి కోపగిస్తుండగా; ఆ చెలువకున్‌= ఆ తారకు; పసిండి చాయమేను+కల= 
బంగరు రంగు శరీరం గల్టిన; కుజ్జపుట్టెన్‌= సుతుడు జన్మించాడు; వానిన్‌= ఆ సుతుని; చూచి= కనుగొని; మోహంబు 
చేసి= మోహాన్ని పొంది; బృహస్పతి= దేవగురువు; తన కొడుకు+అనియునున్‌= ఈ పుట్టినబిడ్డ తన బిడ్డ అని చంద్రుండు= 
చంద్రుడు; తన కన్నవాందనియును= తానే ఈ బిడ్డను కన్నానని; జగడించిరి= కలహించారు; అప్పుడు= ఆ సమయంలో... 
తా : తారపై ఈ విధంగా బృహస్పతి ఆగ్రహిస్తుండగా, ఆ తారకు బంగరు రంగు గల ఒక కొడుకు పుట్టాడు. ఆ బిడ్డను 
చూచి మోహాన్ని పొందిన బృహస్పతి “ఈ బిడ్డ నా బిడ్డ అని, చంద్రుడు 'ఈ సుతుడు నా సుతుదే' అనీ వాదులాడుకున్నారు 
అప్పుడు 
ఆ. వారి వాదు చూచి వారింపంగా వచ్చి, యేర్చరింపలేక యొల్లమునులు 
నమరవరుల నడుగ నా వేడుకలకత్తె, యెజుంగుం గాని యితరు లెజుంగ రనిరి. 880 


464 శ్రీమహాభాగవతము 


ప్రతి : వారి వాదుచూచి= వారి కలహాన్నిచూచి; వారింపంగాన్‌ వచ్చి= ఆపు చేయడానికి వచ్చి; ఎల్లమునులున్‌= 
మునులందరు; ఏర్పరింపన్‌లేక = నిర్ణయింపలేక; అమరవరులన్‌ అడుగన్‌ = దేవతాశ్రేష్టుల నడుగగా; ఆ వేడుకలకళత్తె= ఆ 
వగలాడి; ఎజుంగున్‌+కాని= ఎరిగి ఉంటుంది తప్ప; ఇతరులు +ఎజుంగరు +అనిరి= ఇతరులు ఎరుగరు అన్నారు. 


తా : వారు వాదులాడుకోవడం ఆపు చేయడానికి వచ్చిన మునులు 'ఆ బీడ్డ ఎవరి బిడ్డ అనే విషయాన్ని నిర్ణయించలేక, 
దేవతలను అడిగారు. ఈ విషయం ఆ వగలాడికి మాత్రమే తెలుస్తుంది తప్ప ఇతరులకు తెలియదన్నారు దేవతలు. 


వ. ఆ పలుకులు విని, సిగ్గుపడి యున్న తారకుం జిన్ని కొమరుం డిట్లనియె. 381 


ప్రతి : ఆ పలుకులు విని= ఆ మాటలు విని; సిగ్గుపడి+ఉన్న= సిగ్గుపడుతూఉన్న తారకున్‌= తారకు; చిన్ని కొమరుండు= 
అందాలకొడుకు; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా: ఈ మాటలు విని సిగ్గుతో నిలిచిన తారతో అందాల కుమారుడిలా అన్నాడు. 


క. ఇలువరుస చెడంగ బంధులు, దలవంపంగ మగండు రోయం దల్లీ! కట్టా! 

వెలినేల నన్నుం గంటివి, కలిగించినవాండు శీతకరుండో గురుందో. 8822 
ప్రతి :; ఇలువరుస చెడంగన్‌= ఇంటి మర్యాద పోయేలా; బంధులున్‌= చుట్టాలు; తలవంపన్‌+కన్‌= సిగ్గుతో తలవంచుకోగా; 
మగండు రోయన్‌= భర్త అసహ్యించుకొనేలా; కట్టా!= అయ్యో!; తల్లీ= అమ్మా; వెలిన్‌= (నీ భర్తగాక) ఇతరులవల్ల; 
నన్నున్‌= నన్ను ఏలకంటివి= ఎందుకు కన్నావు; కలిగించినవాండు= నా జన్మకు కారణమైనవాడు; శీతకరుందు +ఓ= 
చంద్రుడో!; గురుండు +ఓ= బృహస్పతియో! 
తా ; ఇంటి పరువు పోయేలా, బంధువులు తలవంచుకొనేలా, భర్త అసహ్యించుకొనేలా అన్యులవల్ల నన్ను ఎందుకు 
కన్నావు? తల్లీ! నా తండ్రి చంద్రుడా? బృహస్పతా? 
వ. అని పలుకుచున్న కొడుకునకు మాజుమాటలాడనేరకున్న తార నేకాంతంబునకుం జీరి 

మంతనంబున బ్రహ్మ యిట్లనియె. 888 
ప్రతి : అని పలుకుచున్న= ఈ విధంగా మాట్లాడుతూ ఉన్న; కొడుకునకున్‌= బిడ్డకు; మాజుమాటలాదన్‌ నేరక+ఉన్న= 
తిరిగి జవాబు చెప్పలేకున్న తారన్‌= తారను; ఏకాంతంబునకున్‌+చబీరి= ఒంటరిగా పిలిచి, మంతనంబునన్‌= రహస్యంగా; 
బ్రహ్మ= బ్రహ్మ ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా ; ఇలా అడుగుతూ ఉన్న కొడుకునకు జవాబు చెప్పలేక నిలిచిన తారను బ్రహ్మ ఏకాంతానికి పిలిచి రహస్యంగా ఇలా 
అన్నాడు. 
మ. చెలువా! నీయెల సిగ్గు వాసి, గురుందో శీతాంశుందో యెవ్వడౌ 

లలితాకారుం గుమారుం గన్న యతం? దేలాదాప?నీపాటునీ 

తలనే పుట్టెనె? వెచ్చ నూర్చకుము; కాంతల్‌ కామినుల్‌ గార? మా 

టల నిందేమియుం బోదుపో యొరులతోడం జెప్ప; విన్సింపవే. 384 


నవమస్మంధము 465 


ప్రతి : చెలువా= ఓ తారా! (కాంతా!) నీ యొలసిగ్గు+పాసి= నీ చిరు బిడియాన్ని వదలిపెట్టి గురుండు+ఓ= దేవగురువో; 
శీతాంశుండు +ఓ= చంద్రుడో; లలితాకారున్‌= అందమైన ఆకారంగల; కుమారున్‌ కన్న+అతండు= కొడుకును కన్నవాడు; 
ఎవ్వడు +బెన్‌= ఎవ్వడగునో; ఏలాదాంపన్‌= దాచడం ఎందుకు?; ఈ పాటు= ఈ పని; నీ తలనేపుట్టెనె? = నీ బుద్ధిలోనే 
పుట్టిందా?; వెచ్చనూర్చకుము= వేడి నిట్టూర్పులు విడువవద్దు; కాంతల్‌= ప్రీలు; కామినుల్‌ కారు+ఎ= ఇష్టమైన వారిని 
కలవడంలో ఆసక్తి కలవారు కదా!; మాటలన్‌= చెప్పినంత మాత్రాన; ఇందు+ఏమియున్‌ పోదుపో= ఏమి పోదులే; 
ఒరులతోదడన్‌= ఇతరులతో; చెప్పన్‌= చెప్పను; విన్సింపవు+ఏ= చెప్పుమా! 
తా: ఓ కాంతా! నీ సిగ్గు విడిచి ఈ చిన్ని బాలుని తండ్రి దేవగురుడో, చంద్రుడో చెప్పుము. ఎందుకు దాస్తావు? 
ఈ ఆలోచన నీకే పుట్టిందా? నిట్టూర్పులు విడవడం మాను. సహజంగా కాంతలు కాముకురాండ్రు కదా! మాట 
చెప్పినంత మాత్రాన నష్టం రాదు. నే నెవ్వరికీ చెప్పను. నిజం చెప్పుము. 
వ. అని పలికిన బ్రహ్మకు నెదురుమాటాడ వెజచి, మంతనంబున నయ్యింతి చంద్రునికిం గన్న దాన 
ననవుండు నా బాలకునకు బుధుందని పేరు పెట్ట, చంద్రున కిచ్చి బ్రహ్మ సనియె. నంత. 3885 
ప్రతి : అని పలికిన= అలా మాట్లాడిన; బ్రహ్మకున్‌= బ్రహ్మకు; ఎదురు మాటాదన్‌ వెజచి= ఎదురుచెప్పడానికి భయపడి; 
మంతనంబునన్‌= రహస్యంగా; ఆ+ఇంతి= ఆ కాంత (తారు చంద్రునికిన్‌= చంద్రునకు; కన్నదానన్‌= ఈ బిడ్డను కన్నాను 
(చంద్రునివల్లే ఈ బిడ్డను కన్నాను) అనవుడున్‌= అనగా; ఆ బాలకునకున్‌= ఆ బిడ్డకు; బుధుండు+అని పేరుపెట్టి= 
బుధుదని పేరుపెట్టి; చంద్రునకున్‌+ఇచ్చి= ఆ బాలుని చంద్రునకు అప్పగించి; బ్రహ్మ చనియెన్‌= బ్రహ్మ వెళ్ళిపోయాడు; 
అంతన్‌= ఆ తరువాత. 
తా : అలా మాట్లాడిన బ్రహ్మకు ఎదురు చెప్పలేక తార రహస్యంగా ఈ బిడ్డను చంద్రునివల్ల కన్నాను అని చెప్పగా, 
ఆ బిడ్డకు బుధుడని పేరుపెట్టి ఆ బాలుని చంద్రునకిచ్చి బ్రహ్మ వెళ్ళిపోయాడు. 
ఆ. బుద్ధిమంతుదైన బుధుండు పుత్తుందైన, మేను పెంచి రాజు మిన్ను ముట్టె; 
బుద్ధిగల సుతుందు పుట్టినచోం దండ్రి, మిన్ను ముట్టకేల మిన్నకుండు? 386 
ప్రతి: బుద్ధిమంతుడు +ఐన = బుద్ది కలిగిన; బుధుండు= బుధుదడనే పేరు గలవాడు (బుధుడు = జ్ఞాని); పుత్రుండు +ఐనన్‌= 
సుతుడు కాగా; మేనుపెంచి= వృద్ధిపొంది (మేను పెంచి= ఒడలు పొంగి); రాజు= చంద్రుడు; మిన్ను ముట్టెన్‌= ఆకాశాన్ని 
అంటాడు; (మిన్నుముట్టెన్‌= ఆకాశానికి చేరాడు, ఆకాశంలో ప్రకాశించాడు); బుద్దిగల సుతుందు = జ్ఞానం కలిగిన బిడ్డ; 
పుట్టినచోన్‌= జన్మించినట్లయితే; తండ్రి= బిడ్డను కన్నతండ్రి మిన్నుముట్టక= ఆకాశాన్ని తాకక; ఏల మిన్నక+ఉండు= 
ఎలా ఊరకుంటాడు! 


తా; బుద్ధిమంతుదైన బుధుడు తన సుతుడుకాగా, చంద్రుడు వృద్ధి పొంది, ఆకాశాన్ని తాకాడు. జ్డానం కలిగిన కొడుకును 
కన్నతండ్రి ఆనందంతో ఉప్పాంగి ఆకాశాన్ని అందుకోడా?! 


వ. ఆ బుధునకుం దొల్లి చెప్పిన యిళాకన్యక వలనం బురూరవుండు పుట్టె; ఆ పురూరవునకుం గల 
శౌర్యసౌందర్య గాంభీర్యాది గుణంబులు నారదుని వలన నింద్రసభలోన నూర్వశి విని, మిత్రావరుణుల 
శాపంబున మనుష్యష్తీరూపంబు దాల్చి, భూలోకంబునకు వచ్చి, పురూరవు ముందట నిలువంబడి. 387 


466 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఆ బుధునకున్‌= ఆ బుధుదనేవానికి; తొల్లిచెప్పిన= పూర్వం చెప్పిన; ఇళాకన్యక వలనన్‌= ఇళ అనే కన్యవల్ల; 
పురూరవుండు పుట్టిన్‌= పురూరవుడు పుట్టాడు; ఆ పురూరవునకున్‌= ఆ పురూరవునకు; కల= ఉన్న రూప= ఆకారము; 
సౌందర్య= అందము; గాంభీర్య +ఆది గుణంబులు= గంభీరత మొదలైన సుగుణాలు; నారదుని వలనన్‌= నారదునిద్వారా; 
ఇంద్ర సభలోనన్‌= ఇంద్రుని సుధర్మ సభలో; ఊర్వశి; విని= విని మిత్రావరుణులశాపంబునన్‌= మిత్రావరుణుల 
శాపంవల్ల;ు మనుష్య ప్రీరూపంబు+తాల్సి= మానవకాంత ఆకారాన్ని ధరించి; భూలోకంబునకున్‌వచ్చి= భూమికివచ్చి; 
పురూరవు ముందటన్‌ నిలువన్‌+పడి= బుధుని కుమారుడైన పురూరవుని ముందు నిలిచి. 
తా : ఆ బుధునికి ఇంతకుమునుపు చెప్పినట్లు ఇళా కన్యకవల్ల పురూరవుడు జన్మించాడు. అతడి సౌందర్యాన్నీ శౌర్యాదిగుణాలను 
ఇంద్రసభలో ఊర్వశి నారదుడివల్ల విన్నది. మిత్రావరుణుల శాపంవల్ల ఆమె మనుష్య స్వరూపాన్ని ధరించి భూలోకానికి 
వచ్చింది. 
తరలము. 

సరసిజాక్షు మృగేంద్రమధ్యు విశాలవక్షు మహాభుజున్‌ 

సురుచిరానన చంద్రమండల శోభితున్‌ సుకుమారు నా 

పురుషవర్యుం బురూరవుం గని పువ్వుటంపరజోదుచేం 

దొరంగు క్రొవ్విరి తూపులన్‌ మదిం దూలపోవంగ భ్రాంతయె. 388 
ప్రతి : సరసిజాక్షున్‌= పద్మములవంటి కన్నులు కలవానిని మృగ+ఇంద్రమధ్యున్‌= మృగరాజైన సింహం నడుమువంటి 
నడుము గలవానిని; విశాలవక్షున్‌= విశాలమైన వక్షస్థలం గలవానిని;ి మహాభుజున్‌= గొప్ప భుజాలు గలవానిని; 
సురుచిర= అందమైన; ఆనన చంద్రమండల శోఖితున్‌= ముఖమనే చంద్రమండలంతో ప్రకాశించేవానిని; సుకుమారున్‌= 
కోమలమైన వానిని; ఆ పురుషవర్యున్‌= ఆ పురుషశ్రేష్టుని; పురూరవున్‌ కని= పురూరవుని చూచి; పువ్వు+అంపరజోదుచేన్‌= 
పూల బాణాలయోధుదైన మన్మథునిచేత; తొరంగు= పడుచున్ను క్రొత్త+విరితూపులన్‌= క్రొత్త పూల బాణములచే; మదిన్‌= 
మనస్సులో; తూలపోవంగన్‌= చిన్నబోగా; భ్రాంత+ఐ= భ్రాంతి పొందినదై (వివశురాలై)... 
తా ; ఊర్వశి తామరలవంటి కన్నులు కలవాడు, సింహం నడుమువంటి నడుము కలవాడు, వెడదదజటొమ్ము కలవాడు, 
మహాభుజుడు, అందమైన చంద్రునివంటి కాంతిమంతమైన మొగము కలవాడు, సుకుమారుడు, పురుషశ్రేష్టడయిన పురూరవుణ్ణి 
చూచి, మన్మథుడు వేసే పూల బాణాలకు మనసు చిన్నబోగా వివశురాలై 


వ్వ ఊర్వశి నిలిచి యున్నంత 389 
ప్రతి : ఊర్వశి నిలిచి+ఉన్నంతన్‌= ఊర్వశి నిలిచి ఉండగా... 
తా: ఊర్వశి నిలిచి ఉన్న సమయంలో 


ఉ. భావజు కోలయో? మొగులువాసి వెలుంగు మెజుంగొ? మోహినీ 
దేవతయో? నభోరమయొ? దీని కరగ్రహణంబు లేనిచో 
జీవన మేటి కంచు మరుచేం జిగురా కడిదమ్ము జిమ్ములం 
దా వడయెన్‌ బురూరవుండు తామరపాకు జలంబు కైవదిన్‌. 390 


నవమస్మంధము 467 


ప్రతి : భావజు= మనసున పుట్టు మన్మథునియొక్క కోలయో? = బాణమా; మొగులు+పాసి= మబ్బును విడిచి; వెలుంగు 
మెజుంగు+ఒ = వెలుగుచిమ్మే మెరుపా (విద్యుల్లతయా); మోహినీ దేవతయో? = దేవదానవులకు అమృతం పంచడానికి 
అవతరించిన మోహినీ దేవతయా?; నభో+రమయొ? = ఆకాశలక్ష్మియా?; దీని కరగ్రహణంబు లేనిచోన్‌= ఈ కాంత 
చేయిపట్టకపోతే; జీవనము +ఏటికి+అంచున్‌= బ్రదుకందుకు అనుకొంటూ; మరుచేన్‌= మన్న్మథునిచేత; చిగురాకు +అడిదమ్ము= 
చిగురాకు కత్తి; చిమ్ములన్‌= దెబ్బలచే; పురూరవుండు= ఆ పురూరవుడు; తామరపాకు జలంబుకైవదిన్‌= తామరాకు మీద 
ఉన్న నీటిబొట్టువలె; తా వడయెన్‌= తాను చలించిపోయాడు. 

తా : పురూరవుడు ఊర్వశిని చూచి ఇది మన్మథుని బాణమా? మబ్బును వదలిన మెరుపా? మోహినీ దేవతయా? 


ఆకాశలక్ష్మియా? దీనిచేయి పట్టకుంటే జీవితం ఎందుకు? అనుకుంటూ తామరాకు పై నీటిబొట్టులాగా మన్మథ బాణాలవల్ల 
చలించిపోయాడు. 


వ. ఇట్లు రాచపట్టి చెజకువింటి వాని దాడికి న. యొట్టకేలకు సైరణచేసి నిలుకడం దెచ్చికొని; 
య చ్చెలువ కిట్లనియె. 391 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా; రాచపట్టి= రాజపుత్రుడైన పురూరవుడు; చెజకువింటివాని= చెరకుగడ ధనువుగా గల 

మన్మథునియొక్క దాడికిన్‌+ఓది= ధాటికి భయపడి; ఎట్టకేలకు = అతి ప్రయత్నంతో; సైరణచేసి= ఓర్పు వహించి; 

నిలుకడన్‌+తెచ్చికొని= స్పిమితాన్ని పొంది; ఆ+చెలువకున్‌= ఆ ఊర్వళికి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా : ఈ విధంగా రాజపుత్రుడు పురూరవుడు మన్మథ బాణాలకు గురియై, ఎలాగో స్పిమితపడి ఊర్వశితో ఇలా అన్నాడు. 


ఉ. ఎక్కడనుండి రాక? మన కిద్దజికిం దగు; నీకుం దక్కితిన్‌ 
('ముక్కడి వచ్చెనే యలరుముల్కులవాం డడిదంబుం ద్రిప్పు చే 
దిక్కు నెబుంగ నౌ యబల! దేహము దేహము గేలుం గేల నీ 
చెక్కునం జెక్కు మోపి తగు చెయ్వుల నన్ను విపన్నుం గావవే. 3892 


ప్రతి : అబల= ఓ ప్రీ!; ఎక్కడనుండి రాక? = నీవు ఎక్కడనుండి వస్తున్నావు; మనకు +ఇద్దటికిన్‌= మనకిర్వురకి; తగు= 
సరిపోవును; నీకున్‌ +తక్కితిన్‌= నేను నీకు లభించాను; 'ముక్కడి= నీచుడు; అలరుముల్ములవాండు= పూలబాణాల 
మన్మథుడు; అడిదంబున్‌+త్రిప్పుచున్‌= ఖద్గ్దమును జళిపిస్తూ వచ్చెనే= వచ్చాడు; ఏదిక్కున్‌+ఎజుంగన్‌= ఏ దారి నాకు 
గోచరించడం లేదు; జె= ఇది నిజము; దేహమున్‌ దేహము= నా శరీరంతో నీ శరీరాన్ని; కేలున్‌ కేలన్‌= నా చేతిని నీ 
చేతితో; ఈ చెక్కునన్‌= ఈ నా చెక్కిలిపై; చెక్కున్‌మోపి= నీ చెక్కిలిని చేర్చి తగు చెయ్వులన్‌= తగిన క్రియలతో; విపన్నున్‌= 
ఆపదలో ఉన్న నన్నున్‌= నన్ను, కావవు+ఏ= రక్షించవా! 


తా : ఓ అబలా! నీవు ఎక్కడనుండి వస్తున్నావు? మనకిద్దరికి ఈడు జోడు సరిపోతుంది. నీకు నేను దక్కాను. మన్మథుని 
బాణపు దెబ్బలతో నాకు దిక్కు తోచడం లేదు. నేను అసత్యం ఆడటం లేదు. నా శరీరానికి నీ శరీరాన్ని నా చేతికి నీ 
చేతిని, నా చెక్కిలికి నీ చెక్కిలిని చేర్చి తగినరీతిగా ఆపదలోనున్న నన్ను కాపాడు. 


వ. అనినం బ్రోదచేడియ యిట్లనియె 893 


468 శ్రీమహాభాగవతము 


ప్రతి : అనినన్‌= పురూరవుడు ఇలా పలుకగా; ప్రోడ= ప్రాఢురాలయిన; చేడియ= స్త్రీ (ఊర్వశి); ఇట్లు+అనియెన్‌= ఇలా 
అన్నది. 


తా :; పురూరవుని పలుకులు విని, ప్రాఢురాలైన ఊర్వశి ఇలా అంది. 


మ. ఇవి నా కూర్చుతగళ్ళు రెండు దగ నీ వెల్లప్పుడున్‌ గాచె దే 

ని వివస్తుందడవు గాక నాకడ సదా నీవుండు దేనిన్‌ విశే 

ష విలాసాధిక! నీకునా ఘృతము భక్ష్యంబయ్యె నేనిన్‌ మనో 

జ వినోదంబుల నిన్నుం దేల్తు నగునే చంద్రాన్వయ[గ్రామణీ! 394 
ప్రతి ; చంద్ర+అన్వయ గగ్రామణీ= చంద్రవంశంలో జన్మించిన శ్రేష్టుడా!; విశేష విలాస+అధిక= విశేషం విలాసాలను 
అధికంగా కలవాడా!; ఇవి= ఈ; రెండు= రెండూ; నా కూర్చుతగరు+లు= నా మనసుకు ఇష్టాన్ని చేకూర్చే పొట్టేళ్ళు; 
తగన్‌= తగినరీతిగాా నీవు; ఎల్లప్పుడున్‌= ఎప్పుడూ; కాచెదు+ఏని= ఈ పొట్టేళ్ళు రెంటిని కాపాడినట్లయితే; 
వివస్తుండవు+కాక= దిగంబరుడవు కాకుండా? నాకడన్‌= నా వద్ద సదా= ఎల్లప్పుడు; నీవు+ఉండుదు+ఏనిన్‌= నీవు 
ఉన్నట్లయితే; నీకున్‌ = నీకు; నా ఘృతము= నేను భుజించే నేయి; భక్ష్యంబు +అయ్యెనేనిన్‌= నీవు తినేటట్లయితే; మనోజ 
వినోదంబులన్‌= మన్మథ వినోదాలతో; నిన్నున్‌= నిన్ను; తేల్తున్‌= తృప్తి పరుస్తాను; అగును+ఏ= నీకు అంగీకారమా! 
తా : చంద్రవంశ సంజాత క్రేషా! విశేష విలాసాలను కోరే పురూరవా! ఈ రెండు పొట్టేళ్ళు నాకు చాలా ఇష్టమైనవి. వీటిని 
ఎల్లప్పుడు నీవు రక్షించాలి. నా వద్ద నీ వెప్పుడూ దిగంబరుడవై ఉండకూడదు. నేను భుజించే నేయి నీవు కూడా తినాలి. 
ఈ అంశాలకు నీవు అంగీకరిస్తే నెను నిన్ను మన్మథ వినోదాలలో ఓలలాడిస్తాను. నీకు అంగీకారమేనా? 


వ. అని పల్కిన వేల్పుల వెలయాలి ప్రతిమాటల కియ్యకొని తన మనంబున. 395 
ప్రతి : అని పల్మిన= ఈ విధంగా మాట్లాడిన; వేల్పుల వెలయాలి= దేవవేశ్వ్యయొక్క ప్రతిమాటలకున్‌= సమాధానాలకు; 
ఇయ్యకొని= అంగీకరించి; తన మనంబునన్‌= తన మనసులో... 
తా : ఇలా పల్మిన దేవవేశ్య ఊర్వశి పలుకులకు తన అంగీకారాన్ని పురూరవుడు తెలిపి తన మనసులో (ఇలా అనుకున్నాడు) 
క. మంచిదంట, రూపు ననురతి, నంచిత యంట దేవగణిక యంట, మరుచేతన్‌ 

సంచలితచిత్తమై కా, మించిన దంట, యింతకంటిె మేలుం గలదే. 896 
ప్రతి : రూపు= ఆకారం; మంచిదంట= చాల బాగున్నది; అనురతిన్‌= అనురాగమున అనుకూలమై; అంచితయంట = 
తగినదై ఉన్నది; దేవగణికయంట = దేవతలయొక్క వెలయాలు; మరుచేతన్‌= మన్మథునిచేత; సంచలిత చిత్త+ఐ= కదల్పబదిన 
మనస్సు కలదియై (మనసు చంచలముకాగా); కామించినదంట = నన్ను కోరుకున్నది; ఇంతకంటెన్‌= ఈ విషయాలకంటిె; 
మేలున్‌+కలదు+ఏ= ఇంక మేలైనదేమున్నది? 


తా :; ఈమె ఆకారం సుందరం, అనురాగం అనుకూలం, దేవవేశ్య, మన్మథునిచే మనసు చంచలంకాగా నన్ను కామించింది. 
ఇంతకంటె మేలు ఉంటుందా? 


వ. అని నిశ్చయించుకొని 397 


నవమస్మంధము 469 


ప్రతి : అని నిశ్చయించుకొని= ఈ విధంగా నిర్ణయించుకొని... 
తా ; ఈ విధంగా ఒక నిశ్చయానికి వచ్చి 


ఆ. రాజు రాజముఖీని రతిం దేల్చె బంగారు, మేడలందుం దరుల నీడలందుం 

దోంటలందు రత్నకూటంబులందును, గొలంకులందు గిరుల కెలంకులందు. 898 
ప్రతి : రాజు= చంద్రవంశంలో జన్మించిన పురూరవుడు; రాజముఖీని= చంద్రునివంటి మోముగల ఊర్వశిని; బంగారు 
మెడలు +అందున్‌= పైడి మేడలలో; తరుల నీడలు +అందున్‌= చెట్ల నీడలలో; తోటలు +అందున్‌= ఉద్యానవనాలలో; 
రత్న కూటంబులు +అందును= రత్నాల చావిళ్ళలో; కొలంకులు +అందున్‌= సరస్సులలో; గిరుల= పర్వతాలయొక్క 
కెలంకులు +అందున్‌= పార్వములందు; రతిన్‌+తేల్చెన్‌= శృంగార (క్రీడలలో ముంచి తేల్చాడు. 
తా ; పురూరవుడు చంద్రముఖి ఊర్వశిని బంగారు మేదడలలో, చెట్ల నీడలలో, తోటలలో రత్నాల చావిళ్ళలో, సరస్సులలో 
పర్వత పార్వ్వాలలో శృంగార క్రీడలలో ముంచి తేల్చాడు. 


వ. అంతన య్యిద్దజకుం తగులంబు నెలకొనిన 399 


ప్రతి : అంతన్‌= అలా జరుగుతున్న కాలంలో; ఆ+ఇద్దణకున్‌= ఊర్వళికి పురూరవునకు; తగులంబు= విడదీయరాని 
సంబంధం; నెలకొనినన్‌= ఏర్పడగా... 


తా : అలా అన్నిచోట్ల రతిక్రీడాసక్తులైన ఆ ఊర్వశీపురూరవులకు విడదీయరాని అనుబంధం ఏర్పడగా 


క. ఒక దిక్క యేగుదురు వా, రొకచోటన కాని నిలిచి యుండరు దమలో 
నొకటియె మనమున నెంచుచు, నొకనిమిషము పాయకుందు రువిదయుం దానున్‌. 400 


ప్రతి ; ఉవిదయున్‌= (తరుణి) ఊర్వశీ; తానున్‌= పురూరవుడూ; ఒకదిక్కు+అ= ఒకవైపే (ఒకదిక్కుకే); ఏగుదురు= 
పయనిస్తారు; వారు= వారిరువురు; ఒకచోటను +అ= ఒక్కచోటనేగాని; నిలిచియుండరు= నిలువరు (ఇద్దరూ ఒకచోటనే 
ఉంటారు); తమలోన్‌= తమలో; మనమునన్‌= మనసులో; ఒకటి+ఎ= ఒక విషయాన్న్య ఎంచుచున్‌= ఆలోచిస్తూ ఒక 
నిమిషము= ఒక క్షణంకూడా; పాయక+ఉందురు = విడిచిపెట్టకుండా ఉంటారు. 


తా: ఒకప్రక్కకే వా రుభయులు వెళ్ళి, ఒకచోటనే ఉండి, తమ ఇరువురి మనసులలో ఒక విషయాన్నే ఆలోచిస్తూ, ఒక్క 
నిమిషం కూడా ఒకరి నొకరు వదలక ఊర్వశీ పురూరవులు ఉంటారు. 


క. దయ్య మెజుంగును వారల, నెయ్యంబును మక్కువలును నిజమరితనముల్‌ 

వియ్యములును నెడసందినిం, బయ్యదకొం గడ్డమైనం బ్రాణము వెడలున్‌. 401 
ప్రతి : వారల= ఊర్వశీపురూరవులయొక్క నెయ్యంబును= 'స్నేహమును; మక్కువలును= ఇష్టాలను; నిజమరితనముల్‌= 
సత్యశీలతలు; వియ్యములును= వైవాహిక సంబంధాలను (చుట్టరికాలను,; దయ్యము+ఎజుంగును= దేవునికి మాత్రమే 
తెలుసు; ఎడసందినిన్‌= ఆ ఇరువురి మధ్యలో; పయ్యదకొంగు= పైట చెరగు; అడ్డమైనన్‌= అడ్డంగా ఉన్నా ప్రాణము 
వెడలున్‌= ప్రాణం పోతుంది. 


470 శ్రీమహాభాగవతము 


తా; ఊర్వశీపురూరవుల మధ్య ఉండే స్నేహం, (ప్రేమ, సత్యశీలత, దాంపత్య ధర్మం దేవునికి మాత్రమే తెలుసు. ఇద్దరికి 
మధ్య పైటకొంగు అడ్డమైనా *ప్రాణాలు వదిలేస్తారా" అన్నంతగా కలిసి ఉండేవారు. 


వ. ఇట్ట్లూర్వశియుం బురూరవుండు నొం డొరువుల వలన మక్కువలు చెక్కులొత్తం బగళ్లు రేలు నెల్లోడల 
విహరింప నొక్కనాండు దేవలోకంబున దేవేంద్రుండు గొలువుండు తథిం గొలువున నూర్వశి లేకుండుటం 
జూచి. 402 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ఊర్వశియున్‌= ఊర్వశి; పురూరవుండును= పురూరవుడు; ఒండొరువుల వలనన్‌= ఒకళ్ళ 
వలన ఇంకొకరికి, మక్కువలు= (డ్రేమలు; చెక్కులు +ఒత్తన్‌= అధికంకాగా; పగళ్ళురేలున్‌= అహోరాత్రులు; ఎల్ల+ఎడలన్‌= 
అన్నిచోట్ల; విహరింపన్‌= విహరిస్తూ ఉండగా; ఒక్కనాండు= ఒకరోజు; దేవలోకంబునన్‌= దేవలోకంలో; దేవేంద్రుండు= 
దేవతలరాజు మహేంద్రుడు; కొలువుండు తథిన్‌= కొలువు తీరి ఉన్నవేళ; కొలువునన్‌= సభలో; ఊర్వశి లేకుండుటన్‌= 
ఊర్వశి లేకపోవడాన్ని చూచి= గమనించి. 


తా; ఈ విధంగా ఊర్వశీ పురూరవులు ఇరువురు ఒకరిపై ఒకరికి (ప్రేమ అధికంకాగా పగలనక రేయనక అన్నిచోట్ల 
విహరిస్తూ ఉండగా, ఒకరోజు దేవలోకంలో దేవేంద్రుడు కొలువు తీరి ఉన్నవేళ సభలో ఊర్వశి లేకపోవడంచూచి. 


క. ఇన్ని దినంబులవలె నా, యున్న సభామధ్యవేది యూర్వశి లేమిన్‌ 

విన్నందనంబున నున్నది, వన్నె దజింగి యున్న పసిండివడువున ననుచున్‌. 4038 
ప్రతి : ఇన్నిదినంబులవలెన్‌= అఇన్నాళ్ళువలె; నా+ఉన్నా నేనుంటున్న సభామధ్యవేదిన్‌= సభాంతరవేదికలో; ఊర్వశిలేమిన్‌= 
ఊర్వళి లేకపోవడంచేత; వన్ని+తటింగి+ఉన్నా కాంతి తగ్గిన; పసింది వడువునన్‌= బంగారంవలె; విన్నన్‌ందనంబునన్‌= 
వైవర్ట్యంతో (తెల్లబోయి); ఉన్నది= ఉంది; అనుచున్‌= అంటూ... 


తా ; ఇన్నాళ్ళవలె నా సభాంతరములోని వేదిక ఊర్వశి లేకపోవడంచేత వన్నె తగ్గిన పైడిలా తెల్లబోయి ఉంది అంటూ 


వ. ఇంద్రుండు గంధర్వులం బనిచిన వారు నడురేయిం జని చీంకటి నూర్వశి పెంచుకొన్న యేడకంబులం 
బట్టిన నవి రెండును మొజవెట్టిన వాని మొ విని రతిఖీన్నుందై మేనుమజచి కూరుకుచున్న పురూరవు కౌం 
గిటనుండి యూర్వశి యిట్లనియె. శ04 


ప్రతి : ఇంద్రుండు= ఇంద్రుడు; గంధర్వులన్‌= గంధర్వులను; పనిచినన్‌= పంపగా (వెళ్ళుటకు ఆజ్ఞాపింపగా) వారు = 
ఆ గంధర్వులు; నదడురేయిన్‌= అర్ధరాత్రి; చని= వెళ్ళి; చీంకటిన్‌= చీకటిలో; ఊర్వశి పెంచుకొన్న= ఊర్వశి లాలిస్తున్న 
ఏడకంబులన్‌= పొట్టేళ్ళను (మేషాలను); పట్టినన్‌= బంధించేసరికి; అవిరెండును= ఆ రెండు పొట్టేళ్ళు; మొజవెట్టినన్‌= 
మొర్రో అంటూ గీ పెట్టేసరికి; వాని మొజన్‌ విని= వాటి ఆర్తనాదాన్ని విని; రతిఖిన్నుండు+ఐ= శృంగార క్రీడలో 
అలసినవాడై; మేనుమజచి= ఒడలు మరచి; కూరుకుచు+ఉన్న= నిద్రిస్తున్న పురూరవు కౌంగిటన్‌+ఉండి= పురూరవుని 
ఆలింగనంలో ఉన్న ఊర్వశి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 

తా ; ఇంద్రుడు గంధర్వులను పంపించగా, వారు అర్ధరాత్రమున చీకటిలో వెళ్ళి, ఊర్వశి పెంచుకుంటున్న పొట్టేళ్ళను 
బంధించారు. అవి రెందు మొర పెట్టాయి. ఆ ఆర్తనాదాలను విని శృంగార (క్రీడలలో అలసి నిద్రిస్తున్న పురూరవుని 
ఆలింగనంలో ఉన్న ఊర్వశి ఇలా అంది. 


నవమస్మంధము 4/7] 


మ. 'అదె నా బిడ్డలం బట్టి దొంగలు మహాహంకారులై కొంచును 
న్మదులై పోయెద; రడ్డపాటునకు సామర్ధ్యంబునన్‌ హీనుండై 
కదలం డీ మగపంద; కూరుకుగతిం గన్నూసి గుర్వెట్టుచున్‌ 
వదలం జాలండు నాదు కౌంగిలియు దా వంధ్యాత్ముందై చెల్లరే 405 


ప్రతి : అదె= అదిగో; నా బిడ్డలన్‌= నా పుత్రులను (నేను ప్రేమతో పెంచుకొంటున్న రెండు పొట్టేళ్ళను); పట్టి= బంధించి; 
దొంగలు; మహా+అహంకారులు +ఐ= గొప్ప అహంభావంకలవారై; కొంచున్‌= తీసికొంటు; ఉన్మదులు+ఐ= పెంపెక్కిన 
మదం గలవారై; పోయెదరు= తీసికొనిపోతున్నారు; అడ్డపాటునకున్‌= వారికి అద్దుపడటానికి; సామర్థ్యంబునన్‌ హీనుం 
డు+ఐ= సామర్థ్యం లేనివాదై; ఈ మగపంద= పిరికివాదైన ఈ పురుషుడు (మగవాడయ్యు పిరికివాడు); కూరుకుగతిన్‌ = 
నిద్రలో ఉన్న విధంగా; కన్‌+మూసి= కళ్ళు మూసికొని; గుర్వెట్టుచున్‌= గుర్రుపెడుతూ; తా వంధ్యాత్ముండు+ఐ= తాను 
వ్యర్థమనస్ముదై (ఏమిచేయడానికీ సమర్థత లేనివాడై); నాదు; కౌంగిలియున్‌= నా కౌగిలిని; వదలన్‌ చాలండు= వదలలేక 
పోతున్నాడు; చెల్లరు+ఏ= అయ్యో! 

తా : నా బిడ్డలైన పొట్టేళ్ళను దొంగలువచ్చి, అహంకారంతో, మదంతో తీసికొనిపోతున్నారు. ఆ దొంగలకు అడద్దుపడలేక 
ఈ మగపంద నిద్రలో కళ్ళు మూసికొని నా కౌగిలి వదలకుండా పడి నిద్రపోతున్నాడు అయ్యో! 


క. పగతురు దొంగల రేంపంగ, మగంటిమి వాటింపలేక మగతన మెల్లన్‌ 

మగువల కౌంగిటం జూపెడు, మగవాండగుకంటె మగండు మగువగు టొప్పున్‌. 406 
ప్రతి : పగతురు= శత్రువులు; దొంగలన్‌= దొంగలను; రేంపంగన్‌= ప్రేరేపించి పంపగా మగంటిమి +పాటింపన్‌లేక = 
పౌరుషాన్ని చూపలేక; మగతనము+ఎల్లన్‌= తన పౌరుషమంతా; మగువల కౌంగిటన్‌= ప్రీల కౌగిళ్ళలో; చూపెడు= 
ప్రదర్శించే; మగండు= పురుషుడు (భర్త; మగవాండు +అగుకంటెన్‌= పురుషుడుగా ఉండటంకంటె మసవ +అగుట+ఒప్పున్‌= 
ఆడుదిగా ఉండటం తగినది (ఒప్పును). 


తా : శత్రువులు దొంగలను పంపితే, వారిపై తన పౌరుషాన్ని చూపలేక, ఆడువారి కౌగిళ్ళలో మగతనాన్ని చూపే మగాడు, 
పురుషుడుగా ఉండటంకంటె ఆడుదిగా ఉంటే బాగుంటుంది. 
ఆ. అధముందైన వాని కా లగుకంటెన, త్యధికునింట దాసి యగుట మేలు; 

హీనుం బొంది యోని హింసింపంగా నేల?, యువతిజనుల కూరకుంట లెస్స. శ్షే07 
ప్రతి : అధముండు +ఐనవానికిన్‌= నీచుడైన వానికి ఆలు+అగుకంటెన్‌= భార్య అవడంకంటె; అత్యధికు +ఇంటన్‌= 
గొప్పవారి యింటిలో; దాసి+అగుట మేలు= పరిచారికగా ఉండటం మంచిది; హీనున్‌ పొంది= నీచుని పొందుపొంది; 
యోని హింసింపగాన్‌+వల= ఆడుతనమును బాధపెట్టుట ఎందుకు?; యువతి జనులకున్‌= ప్రీలకు; ఊరకుంటలెస్స = 
(మగవాని పొందు పొందక) ఊరకే (ఒంటరిగా) ఉండుట మేలు. 


తా : తక్కువతనము గలవానికి భార్య కావడంకంటె అధిక గుణసంపన్నుని ఇంటిలో దాసిగా ఉండటం ఆడవారికి మేలు. 
నీచుణ్జి పొంది ఆడుతనాన్ని హింసించడంకంటె పొందుకోరక ఊరకే ఉండటమే మంచిది. 


4/72 శ్రీమహాభాగవతము 


క. వఏటిది నీరాచథికం, బాంటది మొజవెట్టం బశువులాతురపడ నో 
యాంటదని లేచి దొంగల, గీంటవు వెడలంగ శవముక్రియ నుండె దిదే. 408 


ప్రతి : నీరాచతికంబు= నీ ప్రభుత్వం (నీవు రాజుగా నుండుట); ఏటిది= ఎంతటిది (తక్కువదే సుమా); ఆంటది= 
ఒక ఆడుది; మొజవెట్టన్‌= బాధతో మొరపెట్టగాా పశువులు= నోరులేని మృగాలు (పొట్టెళ్ళు); ఆతురపడన్‌= కంగారు 
పడుతుండగా? ఓ యాంటదని= అయ్యో ఆడుది కదా అని; లేచి= మెలకువ తెచ్చుకొని; వెడలంగన్‌= దూరంగాపోయేటట్లుగా; 
దొంగలగీంటవు= దొంగలను చిమ్మవు (తరిమికొట్టవు); ఇదే= ఈ విధంగా; శవము క్రియన్‌= పీనుగువలె; ఉండెదు= 
ఉంటావు (ఇది నీకు తగునా). 


తా : నీ రాచరికం ఎందుకు? ఒక ఆడుది మొరపెడుతూ ఉంటే, పశువులు ఆతురపడుతూ ఉంటే, ఆడుది పిలుస్తోంది కదా 
అని లేవవు, దొంగలను దూరంగా తరిమికొట్టవు. శవంలా పడి ఉంటావు. 


క. వినియు వినవు రణభీరువు, మనుజాధము నిదురబోతు మందుని నకటా! 
నినుం జక్రవర్తిం జేసిన, వనజాసనుకంటె వెట్టీవాండును గలండే? 409 


ప్రతి : వినియున్‌ వినవు= విని కూడా విననట్లు ఉంటావు; రణభీరువున్‌= యుద్దానికి భయపదేవాడును; మనుజాధమున్‌= 
మనుష్యులలో తక్కువతనం గలవాడును; నిదురబోతున్‌= నిద్ర మరిగినవానిని; మందునిన్‌= బుద్ధి తీక్షతలేని; నినున్‌= 
నిన్ను చక్రవర్తిన్‌= రాజుగా చేసిన= నిలిపిన (ప్రవర్తింపజేసిన వనజాసనుకంటెన్‌= పద్మాసనుదైన బ్రహ్మకంటిె; 
వెట్టివాండును కలండు+ఏ= వెవాడు ఉంటాడా? 


తా : విని కూడా ఏమీ విననట్లుగా ఉంటావు; యుద్ధభీతి గలవాడిని, మనుజులలో అధముని, ఎల్లప్పుడు నిద్రపోయేవాడిని 
మందుడు అయిన నిన్ను చక్రవర్తిని చేసిన 'బ్రహ్మకంటె వెర్రివాడు ఉంటాడా (ఉండడు అని భావం, 


వ. అని పెక్కుభంగుల న య్యింతి, పరుషోక్తులను కరవాలమ్ములు చెవులంజొనుప, నా రాజశేఖరుం 
డంకుశంబు పోట్ల నడరు మదగజంబు చందంబున చీరమజచి, దిగంబరుందడై వాలు కేల నంకించి, 
నడురేయి దొంగల నజికి వైచి మేషంబుల విడిపించుకొని, తిరిగివచ్చునెడ. తీ10 


ప్రతి : అని= ఈ విధంగా; పెక్కు భంగులన్‌= అనేక విధాలుగా? ఆ+ఇంతి= ఆ ప్రీ (ఊర్వశి; పరుష+ఉక్తులు+అను= 
కఠినమైన మాటలు అనే; కరవాలమ్ములు = కత్తులను; చెవులన్‌+చొనుపన్‌= చెవులలో దిగునట్లు చేయగా (మాట్లాడగా); 
ఆ రాజశేఖరుందు= ఆ రాజ గ్రేష్టుడైన పురూరవుడు; అంకుశంబు పోట్లన్‌= అంకుశంయొక్క పోటులకు; అడరు = విజ్బంభించు; 
మదగజంబు చందంబునన్‌= మదించిన వనుగువలె; చీరమజచి = వస్త్రాన్ని ధరించటం మరచిపోయి; దిగంబరుండు+ఐ= 
వివస్తుదై; వాలు= కత్తి; కేలన్‌+అంకించి= చేత ధరించి; నదురేయిన్‌= అర్ధరాత్రి; దొంగల నఅకివైచి= దొంగలను 
ముక్కలు చేసి (చంపి) మేషంబులన్‌ విడిపించుకొని= పొట్టెళ్ళను దొంగలనుండి విడుదల కావించుకొని; తిరిగివచ్చు+ఎడన్‌= 
తిరిగివచ్చే సమయంలో... 


తా ; అనీ ఈ ప్రకారంగా ఆ ఊర్వశి కఠినపు మాటలనే కత్తులు చెవిలో చొప్పించగా, రాజగ్రేష్టుడైన పురూరవుడు 
అంకుశపు పోట్లకు విజ్బంభించే మత్తేభంవలె, బట్టమరచి, దిగంబరుడై, కత్తి చేతబట్టి, ఆ అర్ధరాత్రంలో, దొంగలను నరకి, 
పొట్టేళ్ళను విడిపించుకొని, తిరిగివచ్చే సమయంలో 


నవమస్మంధము 4/73 


ఆఅ. చీజలేని మగనిం జెలువదా నీక్షించి, కన్ను మొజంగి పోవం గడంక నతండు 
వెళ్టివానిభంగి వివశుండై పడి లేచి, పొటిలి తెజలి స్రుక్కి పొక్కిపడియె. 11 


ప్రతి : చీఅలేని మగనిన్‌= వస్త్రము లేక దిగంబరంగా ఉన్న భర్త పురూరవుణ్ణి; చెలువ= ఇంతి ఊర్వశి; తాన్‌ ఈక్షించి= 
తాను చూచి; కన్ను మొజంగి పోవన్‌= వంచించి కనబడకుండా పోగా? కడంకన్‌= ప్రయత్నంతో; అతండు= ఆ పురూరవుడు; 
వెళ్టివాని భంగిన్‌= వెళ్టివానివలె; వివశుండు+ఐ= వశము తప్పినవాడై (తనను తాను స్వాధీనంలో ఉంచుకొనలేక); పడి= 
క్రిందపడి; లేచి= పైకి లేచి; పొటిలి= బాధపడి; తెజలి= తిరిగి; స్రుక్కి= సొమ్మసిలి; పొక్కి= దుఃఖించి; పడియెన్‌= నెలపై 
కూలాడు. 
తా : దిగంబరంగా ఉన్న పురూరవుణ్ణి ఊర్వశి చూచింది. అనుకున్న మాట ప్రకారంగా ఊర్వశి అతనికి కనపడకుండా 
వెళ్ళిపోయింది. ఆమె అదృశ్యం కాగా, పురూరవుడు వెట్టివాడిలా తనను తాను స్వాధీనపరచుకోలేక మిక్కిలి దుఃఖించి 
అవస్థ పడ్డాడు. 
వ. మజథజియుం బురూరవుండు మదనాతురుందై, వెతకుచు, సరస్వతీ తీరంబునం జెలికత్తెలతోం 
గూడియున్న నూర్వశిం గని, వికసితముఖుండై యిట్లనియె. శ12 
ప్రతి : మజియున్‌= ఇంకను; పురూరవుండు= రాజు పురూరవుడు; మదన+ఆతురుండు+ఐ= మన్మథుని వలన ఆతురత 
గలవాడై; వెతకుచు= అన్వేషిస్తూ సరస్వతీ తీరంబునన్‌= సరస్వతీ నదీతీరంలో; చెలికత్తెలతోన్‌= సభీజనంతో; కూడియున్న 
కలసియున్న (చేరియున్న); ఊర్వశిన్‌కని= ఊర్వశినిచూచి; వికసిత ముఖుండు+ఐ= విప్పారిన మోము గలవాడై; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : పురూరవుడు మన్మథుని బాధకు తాళలేక ఊర్వశి కొరకు అన్వేషిస్తూ, సరస్వతీ నదీతీరంలో సభఖీజనంతో కూడి ఉన్న 
ఊర్వశిని చూచి వికసించిన మోముతో ఇలా అన్నాడు. 


మ. తనుమధ్యా! యిది యేల వచ్చి తకటా! ధర్మంబె శర్మంబె! మున్‌ 
మనలో నుంకువలాడి కొన్న వలపుల్‌ మర్యాదలున్‌ దప్పెనే 
నిను నేం బాసిన యంతనుండి తనువు న్నేలం బడంబాటె మే 
దినిపై వ్రాలకమున్న నన్నుం గరుణాదృష్టిన్‌ విలోకింపవే! 413 


ప్రతి : తనుమధ్యా!= సన్నని నడుముగల ఓ ఊర్వశీ!; ఇది యేలవచ్చితి= ఇలా వచ్చావేమిటి!; అకటా= అయ్యో!; 
ధర్మంబు+ఎ= ఇది ధర్మమా; శర్మంబు+ఎ= (ఇలా విడిపోయి వెళ్ళిపోవడం) సుఖమా; మున్‌= మునుపు (పూర్వము); 
మనలోన్‌= మనలో మనము; ఉంకువలు+ఆడికొన్న వలపుల్‌= సమ్మతి మాటలుగా మాట్లాడుకొన్న (ప్రేమలు; 
మర్యాదలున్‌ +తప్పెనే= హద్దు తప్పాయా!; నినున్‌= నిన్ను నేన్‌ పాసిన +అంతనుండి= నేను విడిచి పెట్టినప్పటినుండి; 
తనువున్‌= నా శరీరము; నేలన్‌ పదడన్‌పాటిన్‌= నేలపై పడిపోతోంది (నిలబడలేని స్థితిలో ఉంది); మేదిని పైన్‌ 
వ్రాలకమున్ను+అ= భూమిపైనా శరీరం పదకముందే (ఈ శరీరం పడిపోకముందే); నన్నున్‌= నన్నుు కరుణాదృష్టిన్‌= 
దయగల చూపుతో; విలోకింపవు+ఏ= చూడవా! 


ఉగ్రత శ్రీమహాభాగవతము 


తా:ఓ ఊర్వశీ ఇలా నన్ను విడచి రావడం నీకు ధర్మమా! సంతోషమా! మనం కొన్ని ఒడంబడికలు చేసికొన్నాము కదా! 
అవి మేర తప్పటం బాగున్నదా! నిన్ను నేను విడిచినప్పటినుండి నా శరీరంనా స్వాధీనంలో లేదు. ఈ శరీరం భూమిపై 
పడకపూర్వమే (చనిపోక పూర్వమే) నన్ను దయాదృష్టితో వీక్షించు. 


వ. అనిన నూర్వశి యిట్లనియె. శక్షేడ 
ప్రతి : అనినన్‌= పురూరవుడు అలా మాట్లాడగా; ఊర్వశి= ఊర్వశి అనే ఆ అప్సరస; ఇట్లు+అనియెన్‌= ఇలా అంది. 
తా : పురూరవుని పలుకులు విని ఊర్వశి ఇలా అన్నది. 


క. మగువలకు నింత లొంగెదు; మగవాండవె నీకు పశువుమాడ్మిన్‌ వగవం 

దగవే మానుషపశువును, మృగములు గని రోయుంగాక మేలని తినునే! తీకేర్‌ 
ప్రతి :;: మగువలకున్‌= ప్రీలకు; ఇంతలొంగెదు= ఇంతగా లోబడిపోతావు; మగవాందవు+ఎ= నీవు మగవాడివేనా?; 
నీకున్‌= నీకు; పశువు మాడ్మిన్‌= పశువువలె (అజ్ఞానివలె); వగవన్‌+తగవే= బాధపడుట తగునా? న్యాయమా?) 
మానుష పశువును= మనుష్యరూపంలో ఉన్న పశువును (మనుష్యుడై పుట్టి కూడా అజ్ఞానంతో పశువులా ప్రవర్తించే 
వానిని); కని= చూచి; మృగములు = పశువులు; రోయున్‌+కాక= అసహ్యించుకుంటాయి తప్ప; మేలు+అని= మంచి కదా 
అని; తినును+ఏ= ఆహారంగానైన స్వీకరిస్తాయా? 
తా : ప్రీలకు ఇంతగా లొంగిపోతావు. నీవసలు మగవాడవేనా? ఇలా మృగంలా దుఃఖించడం నీకు న్యాయమా? 
మనుప్యరూపంలో ఉన్న పశువును చూచి పశుజాతి “మనకంటె వీళ్ళు అజ్ఞానంగా ఉన్నారే” అనే భావంతో అసపహ్యించుకుంటాయి 
తప్ప కనీసం ఆహారంగానైనా స్వీకరించవు. 


వ. అదియునుం గాక. 416 
ప్రతి : అదియునున్‌+కాక= అంతేకాక... 


తా ; అంతేకాకుండా 


మ. తలంపుల్‌ చిచ్చులు, మాట లుజ్జ్వ్వల సుధాధారల్స్‌ విభుందైన పు 
వ్విలుతున్‌ మెచ్చర! యన్యులన్‌ వలతురే! విశ్వాసమున్‌ లేదు క్రూ 
రలు తోడుం బతినైనం జంపుదు రధర్మ్శల్‌ నిర్ణయల్‌ చంచలల్‌ 
వెలయాందైెక్కడ? వారి వేడబము లా వేదాంతసూక్తంబులే? శ177 


ప్రతి : తలంపుల్‌= ఆలోచనలు; చిచ్చులు= మంటలు; మాటలు = పలికే పలుకులు; ఉజ్వల గొప్పవైన; సుధాధారల్‌= 
అమృతధారలు; విభుండు+ఐన = భర్త అయిన; పువ్విలుతున్‌ మెచ్చరు+అ= (పూల బాణాలు గల) మన్మథునైన మెచ్చనే 
మెచ్చరు; అన్యులన్‌ వలతురు+ఏ= ఇతరులను (డ్రేమిస్తారా?!; విశ్వాసమున్‌ లేదు= నమ్మకం ఉండదు; క్రూరలు= 
కఠినమైన క్రూరమైన ఆలోచనలు గలవారు; తోడున్‌+పతినైనన్‌= (తోడుంబతిన్‌+ఐనన్‌)= తోడుగా ఉండే భర్తనైనా; 
చంపుదురు= మట్టుపెట్టగలరు; అధర్మల్‌= ధర్మము లేనివారు; నిర్ణయల్‌= కరుణలేనివారు; చంచలల్‌= చపలచిత్తం 


నవమస్మంధము 4/5 


గలవారు; వెలయాండ్రు+ఎక్కడ? = పై లక్షణాలుగల వేశ్యాప్త్రీలు ఎక్కడ వారి వేడబములు= వారు చేసే వంచనలు; 
ఆ వేదాంతసూక్తంబులు+ఎ= ఆ ఉపనిషద్వాక్యా లనుకొన్నావా? 

తా : వెలయాందడ్ర ఆలోచనలు అగ్నిహోత్రాలవలె మంటలెగసిపడుతున్నాా మాటలు తీయని అమృతవర్షంలా ఉంటాయి. 
సాక్షాత్తుగా మన్మథుడే భర్త అయినా మెచ్చే లక్షణం వీరికి ఉండదు. అంతటి అందగాడైన మన్మథునే మెచ్చని వీరు 
ఇతరులను ప్రేమిస్తారా? కృతజ్ఞతలేక, (క్రూరమైన భావాలు కలిగి తనకు తోడునీడగా ఉండే భర్తనైనా చంపడానికి వెనుకాడరు. 
ధర్మం లేనివారు, దయలేనివారు, చంచలమైన మానసిక స్థితిగలవారు వీరు. అటువంటి వేశ్యల మాటలు జ్ఞానాన్ని 
ఉపదేశించే వేదాంతసూక్తా లనుకొన్నావా? 


ఉ. ఇంకొక యేండు వోయిన నరేశ్వర! యాతలిరేయి నీవునా 
లంకెకు వచ్చి యాత్మజుల లక్షణవంతులం గాంచె దేమియున్‌ 
గొంకక పొమ్ము నావుడును గొమ్మను గర్భిణిం గాం దలంచుచున్‌ 
శంక యొకింత లేక నృపసత్తముం డల్లనపోయె వీటికిన్‌. 418 


ప్రతి : ఇంకొక యేండు+పోయినన్‌= ఇంకో సంవత్సరం జరిగిన తరువాత; నర+ఈశ్వర= ఓ రాజా!; ఆతలిరేయి= 
ఆ తరువాతి రోజు రాత్రి; నీవు; నాలంకెకున్‌ వచ్చి= నాతో సంగమానికి వచ్చి; ఆత్మజులన్‌= కుమారులను; లక్షణవంతులన్‌= 
శుభలక్షణాలతోకూడినవారిని; కాంచెదు= కనగలవు; ఏమియున్‌= ఎంతమాత్రము; కొంకకపొమ్ము= సందేహించకుండా 
వెళ్ళు; నావుడును= అనగా; నృపసత్తముండు= రాజ(శ్రేష్టుడైన పురూరవుడు; కొమ్మను= ప్రీ అయిన ఊర్వశిని; గర్భిణిన్‌+కాన్‌= 
గర్భవతిగా; తలంచుచున్‌= భావిస్తూ శంక +ఒకింతలేక= రవంత సందేహం కూడా లేకుండా; వీటికిన్‌= తన పురానికి; 
అల్లనపోయెన్‌= మెల్లగా వెళ్ళాడు. 

తా :; ఓ రాజా! పురూరవా! ఇంకొక సంవత్సరం గడిచాక ఆ తరువాతి రోజు రాత్రి నీవు నా సంగమానికి వచ్చి శుభలక్షణ 
లక్షితులయిన కుమారులను కంటావు. ఏ మాత్రము నా మాటలను శంకించవద్దు అని ఊర్వశి పలుకగా రాజు పురూరవుడు 
ఊర్వశిని గర్భవతిగా భావించి మనసులో ఏ మాత్రం సంకోచించక తన పట్టణానికి వెళ్ళాడు. 


వ. ఇట్లు మరలి చని, తన పురంబున నొక్కయేండుండి, పిదప నూర్వశికడ కేగి యొక్కరేయి పురూరవుం 
డ య్యింతికడ నున్న నా వెలందియు గంధర్వుల వేండికొనుము, నన్నిచ్చెదరు అనవుడు నతండు గంధర్వులను 
బ్రార్ధించిన, వారలతండు పొగడుటకు మెచ్చి, యగ్నిస్టాలి నిచ్చిన, న య్యగ్ని న్థాలి నూర్వశింగాం దలంచుచు, 
దానితో నడవిం దిరుగుచుండి, యొక్కనాం దగ్నిస్థాలి యని యెొణింగి, వనంబున దిగవిడిచి, యింటికిం 
జనుదెంచి, నిత్యంబు రాత్రి దానిన చింతించుచుండం, ద్రేతాయుగంబు సొచ్చిన నా రాజుచిత్తంబునం 
గర్మబోధంబులై, వేదంబులు మూండు మార్గంబులం దోంచిన, నా భూవరుండు న్థాలికడకుం జని, యందు 
శమీగర్భజాతంబైన యశ్వత్థంబుం జూచి, యశ్వత్ధంబుచేత నరణులు రెండు గావించి, ముందటి యరణి 
దానును, వెనుకటి యరణి నూర్వశియును, రెంటినడుమ నున్న కాష్టంబు పుత్రుండు నని, మంత్రంబు 
చెప్పుచుం ద్రచ్చుచుండ, జాతవేదుందను నగ్ని సంభవించె. నతండు విహితారాధన సంస్మ్కారంబునం జేసి, 
యాహవనీయాది రూపంబుల మూంట నెగడి పురూరవుని పుత్రుండని కల్పింపం బడియె. ఆ యగ్ని 
పురూరవునిం బుణ్యలోకంబునకుం బనుపం గారణం బగుటం బేసి. త్తే 


476 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా మరలి చని= తిరిగి తన పట్టణానికి వెళ్ళి తనపురంబునన్‌= తన పట్టణంలో; ఒక్క+ 
ఏండుండి= ఒక సంవత్సరం ఉండి; పిదపన్‌= ఆ తరువాత; ఊర్వశి కదకేగి= ఊర్వశి వద్దకువెళ్ళి; ఒక్కరేయి= ఒకరాత్రి; 
పురూరవుండు = పురూరవుదనే రాజు; ఆ+ఇంతికడన్‌+ఉన్నన్‌= ఆ ఊర్వశివద్ద ఉండగా; ఆ వెలందియున్‌= ఆ ఊర్వశి; 
గంధర్వులన్‌ వేండికొనుము= గంధర్వులను ప్రార్థించు; నన్నున్‌+ఇచ్చెదరు= ఆ గంధర్వులు నన్ను నీకు ఇస్తారు; అనవుడున్‌= 
అనగా అతండు= ఆ పురూరవుడు; గంధర్వులను ప్రార్ధించినన్‌= గంధర్వులను ప్రార్ధన చేయగా; వారలు= ఆ గంధర్వులు; 
అతండు పొగడుటకున్‌మెచ్చి= పురూరవుని పొగడ్తలకు సంతసించి; అగ్నిన్ధాలిన్‌ ఇచ్చినన్‌= ఒక నిప్పు పొయ్యిని (కుంపటిని) 
ఇవ్వగా; ఆ+అగ్నిస్టాలిన్‌= ఆ కుంపటిన్సి ఊర్వశిన్‌+కాన్‌= ఊర్వశిగా? తలంచుచున్‌= భావిస్తూ దానితోన్‌= ఆ అగ్నిస్థాలితో; 
అడవిన్‌+తిరుగుచుండి= అడవిలో తిరుగుతూ; ఒక్కనాండు= ఒకరోజున; అగ్నిస్థాలి+అని+ఎటింగి= వంటకుండగా 
(కుంపటిగా) తెలిసికొని; వనంబునన్‌ దిగవిడిచి= అడవిలో ఆ అగ్నిస్టాలిని విడిచిపెట్టి, ఇంటికిన్‌ చనుదెంచి= ఇల్లుచేరి; 
నిత్యంబు= ఎల్లప్పుడు; దానిన్‌+అ= ఆ విషయాన్నే చింతించుచుందన్‌= ఆలోచిస్తూ ఉండగా; శ్రేతాయుగంబు+ చొచ్చినన్‌= 
త్రేతాయుగం రాగా (ప్రవేశింపగా); ఆ రాజు చిత్తంబునన్‌= ఆ రాజు మనసులో; కర్మబోధంబులు+ఐ= కర్మాచరణను 
బోధించేట్టు; వేదంబులు మూండు మార్గంబులన్‌ తోంచినన్‌= వేదాలు మూడు విధాలుగా తెలియరాగా; ఆ భూవరుండు = 
ఆ రాజు, పురూరవుడు; స్థాలికడకున్‌ +చని= వంటకుండ దగ్గరకు వెళ్ళి అందున్‌= ఆ ప్రదేశంలో; శమీగర్భజాతంబు+ఐన= 
జమ్మచెట్టునుంది పుట్టిన; అశ్వళ్టంబున్‌+చూచి= రావిచెట్టును చూచి; అశ్వత్థంబుచేతన్‌= రావిచెట్టు కొమ్మలచేత; అరణులు 
రెండు+కావించి= మధించి నిప్పు పుట్టించే రెండుకొయ్యలను తయారుచేసి; ముందటి అరణి= మొదటి కొయ్య తానును= 
తననుగ్గా; వెనుకటి యరణిన్‌= రెందవకొయ్య; ఊర్వశియును= ఊర్వశిగాను; రెంటి నడుమనున్న కాష్టంబు= ఆ రెంటిమధ్య 
ఉన్న కర్ర; పుత్రుండును +అని= కుమారుడుగాను భావించి; మంత్రంబు చెప్పుచున్‌= మంత్రాలను ఉచ్చరిస్తూ త్రచ్చుచుండన్‌= 
మథిస్తూ ఉండగా; జాతవేదుండు+అను= జాతవేదుదనే పేరుగల; అగ్ని సంభవించెన్‌= అగ్ని పుట్టింది; అతండు= 
ఆ పుట్టిన అగ్ని విహిత+ఆరాధన సంస్మారంబునన్‌+చేసి= ఆరాధన చేయడంవల్ల కలిగిన సంస్మారంచేత; ఆహవనీయ+ఆది= 
ఆహవనీయము, గార్హపత్యము, దక్షిణాగ్ని అనబడే; రూపంబులన్‌= రూపాలతో; మూంటన్‌ నెగడి= మూడిటియందు 
వర్తించి; పురూరవుని పుత్రుండు+అని= పురూరవుని పుత్రుడుగా? కల్పింపన్‌+పడియెన్‌= చెప్పబడింది; ఆ+అగ్ని= 
ఆ అగ్ని పురూరవునిన్‌= పురూరవుణ్ణి; పుణ్యలోకంబులకున్‌ = పుణ్యలోకాలకు; పనుపన్‌= పంపించడానికి; 
కారణంబు +అగుటన్‌+చేసి= కారణం అగుటచేత... 


తా; ఇలా వెళ్ళి తన పట్టణంలో ఒక సంవత్సరం ఉండి, తరువాత ఊర్వశి దగ్గరకు వెళ్ళి ఒక రాత్రి ఆమెవద్ద ఉందగా, 
ఊర్వశి “నీవు గంధర్వులను వేడుకో. వారు నన్ను నీకు ఇస్తారు అని చెప్పగా పురూరవుడు గంధర్వులను ప్రార్ధించగా, 
గంధర్వులు పురూరవుని పొగడ్తలకు మెచ్చుకొని, ఒక అగ్నిన్ధాలిని (కుంపటిని) పురూరవునకు ఇవ్వగా, ఆ అగ్నిస్టాలిని 
ఊర్వశిగా భావించి దానితో అడవంతా తిరిగి ఒకరోజు అది ఊర్వశి కాదు అగ్నిస్థాలి అని గ్రహించి, దానిని అడవిలో 
విడిచి, ఇంటికి వెళ్ళి, నిత్యం ఊర్వశినే చింతిస్తూ ఉండగా, త్రేతాయుగం వచ్చింది. ఆ రాజైన పురూరవునకు కర్మానుప్వానాన్ని 
బోధించే మూడు మార్గాలుగా వేదాలు తోచాయి. అంత పురూరవుడు అడవిలోని అగ్నిన్థాలి వద్దకు వెళ్ళి అక్కడ జమ్మచెట్టు 
నుండి పుట్టిన రావిచెట్టును చూచి, ఆ రావి కొమ్మలతో అగ్నిని మధథించే రెండు కొయ్యలు తయారు చేశాడు. (వాటిని 
అరణులు అంటారు) అందులో మొదటి అరణిని తానుగా, రెండవ అరణిని ఊర్వశిగా, మధ్యనున్న కాష్టాన్ని పుత్రుడుగా 
భావన చేస్తూ మంత్రజపం చేస్తూ ఆ అరణులను మథిస్తుందగా జాతవేదుడనే పేరుగల అగ్ని పుట్టాడు. ఆ అగ్ని మంత్రారాధన 


నవమస్మంధము 4/77 


పూర్వక సంస్కారంతో ఆహవనీయాది మూడురూపాలుగా ప్రవర్తిల్లి పురూరవుని పుత్రుడుగా చెప్పబడ్డాడు. పురూరవుని 
పుత్రుడుగా చెప్పబడ్డ ఆ అగ్ని పురూరవుణ్ణి పుణ్యలోకాలకు పంపుటకు కారణం అవడంచేత 


క. ఆ యగ్నిచేం బురూరవుం, దా యజ్జేశ్వరు ననంతు హరి వేదమయున్‌ 
శ్రీయుతుం గూర్చి యజించె గు, ణాయుతుం డూర్వశిం గనంగ నరిగెడు కొజకై. శత20 


ప్రతి : గుణాయుతుండు= సుగుణములతో కూడిన; పురూరవుండు= పురూరవుడనెే రాజు; ఊర్వళిన్‌= తన ప్రియురాలైన 
ఊర్వశిని; కనంగన్‌= చూచుటకు; అరిగెడు కొజకు+ఐ= వెళ్ళుటకొఅకు; ఆ+అగ్నిచేన్‌= పురూరవుని పుత్రుడుగా చెప్పబడ్డ 
అగ్నిచేత; అనంతున్‌= అంతములేని ప్రభావముగల; హరిన్‌= విష్ణువును; వేదమయున్‌= వేదములే రూపముగా గలవానిని; 
శ్రీయుతున్‌= శోభాయుతుదైన వానిని (లక్ష్మీదేవితో కూడినవానినిి కూర్చి= గురించి; యజించెన్‌= యజ్ఞము చేసెను. 


తా : సుగుణాన్వితుడైన పురూరవుడు తన పుత్రునిగా చెప్పబడ్డ అగ్నిచేత అనంతుడు, హరి, వేదమయుడు, లక్ష్మీదేవితో 
కూడినవానిని గూర్చి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేయడం తన ప్రియురాలైన ఊర్వశిని చూడడానికి వెళ్ళాలనే కోరికతో 
చేశాడు. 


ఉ ఒక్కడ వహ్ని వేల్పు పురుషోత్తముం డొక్కండ సర్వవాజ్బ్యయం 
బొక్కండ వేద మా ప్రణవ మొక్కండ వర్ణము తొల్లి శత్రేతయం 
దెక్కటి మాన్చి మూండుగను నేర్పజిచెన్‌ దనబుద్ధి 'పెంపుచేం 
జక్కంగ నా పురూరవుం డశక్తులకున్‌ సులభంబులౌ గతిన్‌. త్న౭21 


ప్రతి : తాల్లి= పూర్వము; (త్రేతయందున్‌= త్రేతాయుగంలో; వహ్ని అగ్నిహోత్రుడు; ఒక్కండు+అ= ఒక్కడే; వేల్పు= 
దైవము; పురుషోత్తముండు +ఒక్కండు +అ = పురుషులలో ఉత్తముడైన విష్ణుమూర్తి ఒకడే; సర్వవాజ్బయంబు= సమస్తమైన 
మాటల సమూహము (భాషు; వేదము= వేదం; ఒక్కండు+అ= ఒకటే; ఆప్రణవము= ఆ నిత్యనూతనమైన ఓంకారము; 
ఒక్కండు +అ+వర్ణము = ఒకే ఒక అక్షరము; ఎక్కటిమాన్సి= ఆ ఒక్కటిగా ఉన్న ఆ లక్షణాన్ని పోగొట్టి; ఆ పురూరవుండు = 
ఆ పురూరవుడు అనే రాజు; తన బుద్ధి పెంపుచేన్‌= తన గొప్పదైన తెలివితో) అశక్తులకున్‌= శక్తి లేనివారికి; 
సులభంబులు+బెగతిన్‌= తేలికగా ఉండదే మార్గంలో; మూండుగను= మూడింటిగా? ఏర్పటిచెన్‌= (వింగడించెను) ఏర్పాటు 
చేశాడు. 

తా :; శ్రేతాయుగంలో అగ్ని ఒకే రూపంతో ఉండేవాడు. దైవమైన పురుషోత్తముడు ఒకేరూపంలో ఉండేవాడు. సమస్త 
భాషాస్వరూపమైన వేదము ఒకటిగానే ఉండేది. నిత్యనూతనంగా ప్రకాశించే ఓంకార ప్రణవాక్షరము ఒక్కటిగా ఉందేది. 
ఒకే ఒక్క ఆకారంలో ఉన్న పై అంశాలు సామాన్యులకు తేలికగా అవగతం అవడంకోసం పురూరవుడు తన అమితమైన 
ధీశక్తితో మూడు మూడుగా విభాగం చేశాడు. 


వ. ఇట్లు వేదవిభాగంబు గల్పించి, యాగంబు సేసి, పురూరవుం డూర్వశియున్న గంధర్వలోకంబునకుం 
జనియె. అతనికి నూర్వశిగర్భంబున నాయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుండు, జయుండు విజయుం 
దన నార్లురు పుత్రులు గలిగిరి. అందు టశశుతాయువునకు వసుమంతుండును, సత్యాయువునకు 


478 శ్రీమహాభాగవతము 


ద్రుతంజయుండును, రయునకు (శశుతుండు, నేకుండు నన నిరువురును గలిగిరి, జయునకు నమితుండును, 
విజయునకు భీముండును జనించిరి. ఆ భీమునకుం గాంచనుండును, గాంచనునకు హోత్రకుండును, 
హోత్రకునకు గంగా ప్రవాహంబు పుక్కిటం బట్టిన జహ్నుండును, జహ్ననకుం బూరుండును, బూరునకు 
బాలకుండును, బాలకునకు నజకుండును, నజకునకుం గుశుండును, గుశునకుం గుశాంబుండు, 
ధూర్తయుండు, వసువు, కుశనాభుం డన నలువురును సంభవించిరి. అందుం గుశాంబునికి గాధి యనువాం 
డు గలిగె. ఆ గాధి రాజ్యంబు సేయుచుండ. తైల 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; వేద విభాగంబు +కల్పించి= ఒకే వేదాన్ని మూడు వేదాలుగా విభాగంచేసి; యాగంబు+చేసి= 
యజ్ఞక్రియను నిర్వహించి; పురూరవుండు= పురూరవుడనేరాజు; ఊర్వశి +ఉన్న= ఊర్వశి నివసించే; గంధర్వ లోకంబునకున్‌= 
గంధర్వ లోకానికి; చనియెన్‌= వెళ్ళాడు; అతనికిన్‌= ఆ పురూరవునకు; ఊర్వశి గర్భంబునన్‌= ఊర్వశి గర్భంలో; ఆయువు, 
(శుతాయువు, సత్యాయువు, రయుండు, జయుండు, విజయుండు+అనన్‌= ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుడు, 
జయుడు, విజయుడు అనబడే; ఆర్జురు పుత్రులు+కలిగిరి= ఆరుగురు పిల్లలు కలిగారు; అందున్‌ = వారిలో; 
(శుతాయువునకున్‌= శ్రుతాయువనే వానికి; వసుమంతుడును= వసుమంతుడనేవాడు; సత్యాయువునకున్‌= రెండవవాదైన 
సత్యాయువు అనే వానికి; ద్రుతంజయుండును= ద్రుతంజయుడనేవాడు; రయునకున్‌= రయుడనేవానికి; శుతుండును= 
(శ్రుతుడు అనేవాడును; ఏకుండును+అనన్‌= ఏకుడును అనబడే; ఇరువురును గలిగిరి= ఇద్దరు కలిగారు; జయునకున్‌= 
జయుదనేవానికి; అమితుండును= అమితుడనేవాడు; విజయునకున్‌= విజయుడనేవానికి; భీముండును= భీముడనేవాడు; 
జనించిరి= పుట్టారు; ఆ భీమునకున్‌= విజయుని కుమారుడైన భీముడు అనేవానికి; కాంచనుండును= కాంచనుదనేవాడు; 
కాంచనునకున్‌= కాంచనుడనేవానికి; హోత్రకుండును= హోత్రకుడు అనేవాడు; హోత్రకునకున్‌= హోత్రకుదనేవానికి; 
గంగాప్రవాహంబు= భగీరథుని ప్రార్ధనతో వెడలివస్తున్న గంగను; పుక్కిటన్‌+పట్టిన = తన పుక్కిలిలో బంధించిన; జహ్నుందును= 
జహ్నుడు; జహ్ననకున్‌= ఆ జహ్నువునకు; పూరుండును= పూరుడనేవాడు; పూరునకున్‌= పూరుడనేవానికి; బాలకుండును= 
బాలకుడు; బాలకునకున్‌= బాలకునకు; అజకుండును= అజకుడు; అజకునకున్‌= ఆ అజకునకు; కుశుండును = కుశుడు; 
కుశునకున్‌= ఆ కుశునకు; కుశాంబుండు, ధూర్తయుండు, వసువు, కుశనాభుండు+అనన్‌= కుశాంబుడు, ధూర్తయుడు, 
వసువు, కుశనాభుడనబడదే; నలువురును = నల్టురు పుత్రులు; సంభవించిరి= కలిగారు; అందున్‌= అందులో; కుశాంబునికిన్‌= 
కుశాంబుడనేవానికి; గాధియనువాండు +కలిగెన్‌= గాధి అనేవాడు జన్మించాడు; ఆ గాధి రాజ్యంబు+చేయుచుందడన్‌= 


ఆ గాధి రాజ్యం చేస్తుండగా... 


తా : ఈ విధంగా వేదవిభాగంచేసి, యాగంచేసి, పురూరవుడు ఊర్వశి ఉన్న గంధర్వ లోకానికి వెళ్ళాడు, ఆ పురూరవుడు 
అనే రాజుకు ఊర్వశివల్ల ఆయువు, శశ్రుతాయువు, సత్యాయువు, రయుడు, జయుడు, విజయుడు అనే ఆర్లురు కొడుకులు 
పుట్టారు. ఆ ఆరుగురిలో శ్రుతాయువునకు వసుమంతుడు, సత్యాయువు అనేవానికి ద్రుతంజయుడు, రయుడు అనేవానికి 
(శుతుడు, ఏకుడు అనే ఇద్దరు జన్మించారు. జయునకు అమితుదడనేవాదు, విజయుడు అనేవానికి భీముడు జన్మించారు. ఆ 
భీమునికి కాంచనుడు, కాంచనుడికి హోత్రకుడు, హోత్రకునకు గంగాప్రవాహాన్ని తన నోటిపుక్కిలిలో బంధించిన జహ్నుడు, 
ఆ జహ్నుడికి పూరుడు, పూరునకు బాలకుడు, ఆ బాలకునికి అజకుడు ఆ అజకునికి కుశుడు, ఆ కుశునికి కుశాంబుడు, 
ధూర్తయుడు, వసువు, కుశనాభుడు అనే నలుగురు జన్మించారు. అందులో కుశాంబుడు అనేవానికి గాధి పుట్టాడు. 
ఆ గాధి రాజ్యం చేసే సమయంలో 


నవమస్మంధము 4/9 


బ్ర 


సత్యవతిని గాధిజాతను కన్యను విప్రుండు బుచికుండు పెందుకొనిన 

గాధియు సుత కీడు గాందని తెల్లని, నవకంపు మేనులు నల్లచెవులు 

గల గుజ్జిముల వేయు కన్యకు నీ వుంకు విచ్చిన గూంతురు నిత్తు ననిన 
వసుధామరుండును వరుణుని కడ కేగి హరులం దెచ్చినం గూంతు నాతం డిచ్చె 


ఆ. నా మహాత్ము సతియు నత్తయుం గొడుకులం, గోరి యడుగ నీయకొని యతండు 
విప్రరాజ మంత్ర వితతుల వేల్పించి, చరువుసేసి గ్రుంకం జనియె నదికి. 423 


ప్రతి : కన్యను= పెండ్లి వయసుకు వచ్చిన కన్యను; గాధిజాతను= గాధి అనే కుశాంబుని కుమారునియొక్క కూతురిని; 
సత్యవతిని= సత్యవతి అనే పేరుగలదానిని; విప్రండు= బ్రాహ్మణుడైన; బుచికుండు= బుచికుడు అనే పేరు గలవాడు; 
వేండుకొనినన్‌= తనకిచ్చి పెండ్లి చేయుమని ప్రార్ధించగా; గాధియున్‌= గాధి అనే సత్యవతి తండ్రి; సుతకున్‌= తన కుమార్తె 
సత్యవతికి, ఈడు+కాందు+అని= తగిన వయసు, రూపము గలవాడు ఈ బుచికుడు కాదని; తెల్లని= తెల్లని వర్ణము గల; 
నవకంపుమేనులు= సొగసైన శరీరాలు (కోమలమైన దేహాలు); నల్లచెవులు+కల= నల్లని వర్ణముగల చెవులు గలిగిన; 
గుజ్జములు వేయు= వేయి సంఖ్యగల గుర్రాలను; కన్యకున్‌= నా కూతురునకు; నీవు +ఉంకువ+ఇచ్చినన్‌= నీవు శుల్మంగా 
ఇచ్చినట్లయితే (అల్లుడు కన్యకోసం ఇచ్చే డబ్బును ఉంకువ అంటారు); కూంతునున్‌ ఇత్తున్‌ అనినన్‌= నా కూతుర్ని ఇస్తాను 
అనేసరికి; వసుధా+అమరుండును= ఆ బుచికుదనే (బ్రాహ్మణుడు; వరుణునికడకేగి= పశ్చిమ దిక్కునకు అధిపతి అయిన 
వరుణుదనే దిక్పాలకుని దగ్గరకు వెళ్ళి; హరులన్‌= (గాధి అడిగిన లక్షణాలు గల) గుర్రాలను; తెచ్చినన్‌= తీసికొనిరాగా; 
కూంతున్‌+ఆతండు +ఇచ్చెన్‌= తన కుమార్తె సత్యవతిని బుచికునకు ఇచ్చి వివాహం చేశాడు; ఆ మహాత్ముసతియున్‌ = 
ఆ బుచికుని భార్య సత్యవతి; అత్తయున్‌= సత్యవతి తల్లి అయిన గాధి భార్య; కొడుకులన్‌= కుమారులను; కోరి అడుగన్‌= 
వరాలుగా కావాలని అడుగగా? ఈయకొని= అంగీకరించి; అతండు= ఆ బుచికుడు; విప్రరాజ మంత్ర వితతులన్‌ 
వేల్పించి= బ్రాహ్మణ, రాజమంత్రాల సమూహంతో యజ్ఞంచేసి; చరువు+చేసి= హోమద్రవ్యాన్నిచేసి; నదికిన్‌= నదికి; 
క్రుంకన్‌+చనియెన్‌= స్నానానికి వెళ్ళాడు. 

తా : గాధిరాజు కుమార్తె సత్యవతిని బుచికుడనే (బ్రాహ్మణుడు తనకిచ్చి వివాహం చేయుమని అడిగాడు. గాధి 
ఈ బుచికుడు తన కుమార్తెకు ఈడు కాడు అనే ఆలోచనతో తెల్లగా సుకుమారంగా ఉండే శరీరాలు, నల్లటి చెవులు 
గలవేయి గుజ్టాలు కన్యాశుల్మంగా ఇస్తే నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. బుచికుడు వరుణుని దగ్గరకు వెళ్ళి 
గాధి కోరినవిధంగా వేయి గుజ్టాలను తెచ్చి ఇచ్చాడు. గాధి బుచికునకు తన కూతురు సత్యవతినిచ్చి వివాహం చేశాడు. 
సత్యవతి, సత్యవతి తల్లి ఇద్దరు బుచికుని తమకు కొడుకులు కావాలని కోరారు. బుచికుడు అంగీకరించి (బ్రహ్మ 
మంత్రాలతో, రాజమంత్రాలతో యజ్ఞంచేసి హవ్యాన్ని తయారుచేసి నదీస్నానానికి వెళ్ళాడు. 


విశే : పురాణకాలంలో కూడా 'ఉంకువి (కన్యాశుల్మం) ఇవ్వటం ఉందని తెలుస్తున్నది. 

వ. అయ్యెడం దల్లి యడిగిన సత్యవతి బ్రహ్మమంత్రంబుల వేల్పించిన చరువు దల్లి కిచ్చి, క్షాత్ర 
మంత్రంబులం దల్లికి వేల్పించిన చరువు దా నందుకొని యుండ, నా ముని సనుదెంచి, వీద్వడుట యొతథింగి, 
భార్య కిట్లనియె. 424 


480 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఆ+ఎదన్‌= ఆ సమయంలో; తల్లి+అడిగినన్‌= తల్లి అడిగేసరికి; సత్యవతి= బుచికుని భార్య సత్యవతి; 
బ్రహ్మమంత్రంబులన్‌= బ్రాహ్మణ మంత్రాలతో; వేల్పించిన= యజ్ఞం చేయించిన; చరువు= హోమద్రవ్యాన్ని; తల్లికిచ్చి= 
తన తల్లికి ఇచ్చి; క్షాత్రమంత్రంబులన్‌= క్షత్రియమంత్రాలతో; తల్లికిన్‌ వేల్పించిన= సత్యవతి తల్లికి యజ్ఞం చేయించిన; 
చరువు= హోమపదార్శ్ధాన్ని తాను +అందుకొని+ఉందన్‌= సత్యవతి అయిన తాను తీసికోగా; ఆ ముని+చనుదెంచి= 
ఆ బుచికుడనే మునివచ్చి; వీద్వడుట+ఎటింగి= ఒకరి పహోమద్రవ్యాన్ని మరొకరు గ్రహించే విధంగా విడిపడుట తెలిసికొని; 
భార్యకున్‌= భార్య సత్యవతితో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా : ఆ బుచికుడు స్నానానికి వెళ్ళిన సమయంలో సత్యవతి తన తల్లి కోరిన ప్రకారంగా (బ్రాహ్మణ మంత్రాలతో యజ్ఞం 
చేసిన యజ్ఞ ప్రసాదాన్ని తల్లికిచ్చి, క్షత్రియ మంత్రాలతో తన తల్లికి తయారు చేయించిన హోమద్రవ్యాన్ని తాను స్వీకరించింది. 
ఇంతలో ముని వచ్చాడు. ఒకరి చరువును మరొకరు తీసికోవదాన్ని తెలిసికొని భార్య సత్యవతితో ఇలా అన్నాడు. 


ఆ. తల్లి చరువు నీవు దాల్చి నీ చరువేల, తల్లిపాల నిడితి తరళనేత్ర! 
కొమ్మ! యింక నీకుం [గ్రూరుండు పుట్టు మీ, యమ్మ బ్రహ్మవిదుని ననఘుం గాంచు. 425 


ప్రతి : తరళనేత్ర= అందంగా కదిలే కన్నులుగల ఓ సత్యవతీ!; తల్లిచరువు= నీ తల్లికోసం తయారు చేసిన హోమద్రవ్యాన్ని 
నీవు+తాల్చి= నీవు స్వీకరించి; నీ చరువు= నీకోసం ఏర్పాటు చేసిన హోమప్రసాదాన్ని వల= ఎందుకు?; తల్లిపాలన్‌+ఇడితి= 
నీ తల్లికిచ్చావు; కొమ్మ= ఓ ప్రీ; ఇంకన్‌= ఇకపైన; నీకున్‌= నీకు; క్రూరుండుపుట్టున్‌= క్రూరుడైన పుత్రుడు పుడతాడు; 
మీ+అమ్మ= మీ అమ్మమాత్రం; అనఘున్‌= దోషాలులేని; బ్రహ్మవిదునిన్‌= బ్రహ్మ జ్ఞానం గలవానిని; కాంచున్‌= కంటుంది. 


తా: ఓ చంచలాక్షీ! సత్యవతీ! నీ కొరకు తయారుచేసిన చరువు నీ తల్లికిచ్చి ఆమెకొరకు తయారుచేసిన చరువు నీవు 
ఎందుకు తీసికొన్నావు? విను. నీకు క్రూరమైన ఆలోచనలుగల కొడుకు, నీ తల్లికి బ్రహ్మజ్ఞాని పుడుతారు. 


వ. అనిన, నయ్యింతి వెజచి మొక్కి వినయంబు లాడినం బ్రసన్నుండై, నీ కొడుకు సాధువై, నీ మనుమండు 
క్రూరుం డగుంగాక యని, రుచికుం డనుగ్రహించిన నా సత్యవతికి జమదగ్ని సంభవించె, ఆ సత్యవతియునుం 
గౌశికీనదియై, లోకపావనియై ప్రవహించె. ఆ జమదగ్నియు రేణువుకూంతురు రేణుకను వివాహంబై, 
వసుమనాది కుమారులం గనియె నందు. శ26 


ప్రతి : అనినన్‌= అనగా; ఆ+ఇంతి= ఆ ప్రీ (సత్యవతి) వెజచి= భయపడి; మొక్కి= నమస్మరించి; వినయంబులు +ఆడినన్‌= 
అణకువతో మాట్లాడగా; ప్రసన్నుండు+ఐ= దయగలవాదై; నీకొడుకుసాధువు+ఐ= నీకు పుట్టే కుమారుడు సరళస్వభావము 
గలవాడై; నీ మనుమండు= నీ కొడుకు కొడుకైన మనుమడు; క్రూరుండు +అగుంగాక= 'క్రూరస్వభావం గలవాడు అవుతాడు; 
అని= ఈ ప్రకారంగా; రుచికుండు= రుచికుదడనే సత్యవతి భర్త అనుగ్రహించినన్‌= దయదలచగా; ఆ సత్యవతికిన్‌= 
ఆ రుచికుని భార్య సత్యవతికి; జమదగ్ని సంభవించెన్‌= జమదగ్ని పుట్టాడు; ఆ సత్యవతియునున్‌= ఆ సత్యవతి అనే ప్రీ; 
కౌశికీనది+ఐ= కౌశికి అనే పేరు గల నదియై; లోకపావని+ఐ= లోకాలను పవిత్రంచేసే నదియై; ప్రవహించెన్‌= 
ప్రవహించింది; ఆ జమదగ్నియున్‌= ఆ సత్యవతి కుమారుడు జమదగ్ని రేణువు కూంతురు= రేణువనే వాని కుమార్తెను; 
రేణుకను= రేణుక అను పేరుగల అమ్మాయిని వివాహంబు+ఐ= పెండ్లి చేసికొని, వసుమన +ఆది= వసుమనుడు మొదలైన; 
కుమారులన్‌= సుతులను; కనియెన్‌= కన్నాడు; అందున్‌= వారిలో... 


నవమస్మంధము 48] 


తా :; బుచికుడు తన భార్యను ప్రశ్నించేసరికి సత్యవతి భయపడి, (మొక్కి వినయంగా మాట్లాడగా, ఆ మాటలకు 
బుచికుడు జాలిపడ్డాడు. నీ కొడుకు సాధువై, నీ మనుమడు క్రూర కర్ముడవుతాడని దయదలచి పలికాడు. సత్యవతికి 
సాధువైన జమదగ్ని పుట్టాడు. సత్యవతి కౌశికీనదిగా మారి లోకాలను పవిత్రం చేస్తూ ప్రవహించింది. ఆ జమదగ్ని 
రేణువనే వాని కుమార్తె రేణుకను పెండ్లి చేసుకొని వసుమనాది పుత్రులను కన్నాడు. అందులో 


క. పురుషోత్తము నంశంబున, ధర జమదగ్నికి జనించె ధన్యుండు రాముం 

డిరువది యొకమథి నృపతుల, శిరములం జక్కడిచెం దనదు చేగొడ్డంటన్‌. త్న2/ 
ప్రతి : పురుషోత్తముని +అంశంబునన్‌= పురుషోత్తముడైన విష్ణుమూర్తి అంశతో; ధరన్‌= ఈ భూమిపై; జమదగ్శికిన్‌= 
సత్యవతి కుమారుడైన జమదరగ్శికి; ధన్యుండు= గొప్ప ధన్యతగలవాడు; రాముండు= రాముడు (పరశురాముడు); జనించెన్‌= 
జన్మించాడు (అతడు) తనదు= తనయొక్క చేగొడ్డంటన్‌= చేతిగొడ్డలితో; ఇరువది+ఒకమటి= ఇరవై ఒక్కమార్లు; నృపతుల= 
రాజులయొక్క శిరములన్‌= తలలను; చక్కడిచెన్‌= చక్కదనాన్ని నరికాడు. 


తా ; విష్ణుమూర్తి యొక్క అంశతో జమదగ్నికి పరశురాముడు జన్మించాడు. అతడు తనచేతి గొడ్డలితో రాజుల శిరములను 
ఇరువదియొక్క మార్లు నరికాడు. 


వ. అనిన విని, భూవరుండు శుకున కిట్లనియె. శ28 


ప్రతి : అనినన్‌= అని చెప్పగా విని= ఆలకించి; భూవరుందు= పరీక్షిన్మహారాజు; శుకునకున్‌= శుకమహర్సిక్రి ఇట్లు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తా : ఆ మాటలు ఆలకించి పరీక్షిత్తు శుకమహర్షితో ఇట్లన్నాడు. 
$ పరశురాముని చరిత్రము + 


ఉ. ఏటికిం జంపె రాముం దవనీశులం బల్వుర, వారియందుం ద 
ప్పేటిది? విప్రందయ్యు నతండేటికి రాజస తామసంబులన్‌ 
వాటముం బొందె? భూభరము వారిత మౌటది యే విధంబు? నా 
మాటకు మౌనిచంద్ర! మజుమాట ప్రకాశము గాంగం జెప్పవే! శ20 


ప్రతి : మౌనిచంద్ర= మునులలో గొప్పవాడవైన ఓ శుకమహర్నీ!; రాముండు= జమదగ్నికుమారుడైన రాముడు; పల్వురన్‌ 
అవనీ+ఈశులన్‌= చాలమంది రాజులను; ఏటికిన్‌= ఎందులకు; చంపెన్‌= చంపాడు? వారియందున్‌= ఆ రాజులయందు; 
తప్పు+ఏటిది= దోషము ఎటువంటిది (చంపేటంత దోషం ఏం చేశారు); విప్రండయ్యున్‌= (బ్రాహ్మణుడదైయుందికూడా; 
అతందు+ఏటికిన్‌= అతడెందుకు; రాజస తామసంబులన్‌= రజోగుణంతో తమోగుణంతో; వాటమున్‌+పొందెన్‌= అలవాటు 
పడ్డాడు; భూభరము= భూమియొక్క భారం; వారితము+బెట +అది= నివారింపబడుట అనేది; ఏ విధంబు= ఏ విధంగా 
జరిగింది; నా మాటకున్‌= నేనడిగిన మాటకు (నా ప్రశ్నకు) మజుమాట= సమాధానం; ప్రకాశము+కాంగన్‌= స్పష్టం 
అగునట్లు; చెప్పవే= దయచేసి చెప్పు 


482 శ్రీమహాభాగవతము 


తా : ఓ ముని చంద్రమా! శుకమహర్ష్నీ! ఇరువది ఒక్కమార్లు జమదగ్ని కుమారుడు రాముడు రాజులను ఏ కారణంగా 
చంపాడు? రాజులు చేసిన తప్పేమిటి? బ్రాహ్మణుడైయుండి కూడా రజోగుణ తమోగుణాలను అతడెందుకు పొందాడు? 
భూభారం ఏ విధంగా నివారింపబడింది? నాయీ మాటకు సమాధానం స్పష్టంగా చెప్పు. 


వ. అనిన విని శుకుం డిట్లనియె. 430 
ప్రతి : అనినన్‌ విని= అనగా విని; శుకుండు= పరీక్షిత్తుకు భాగవతాన్ని చెపుతున్న శుకమహర్షి ఇట్లనియెన్‌= ఇలా 
అన్నాడు; 

తా : పరీక్షిత్తు వేసిన ప్రశ్నలను విని శుకమహర్షి రాజుతో ఇలా అన్నాడు. 


హైహయాధీశ్వరుం డర్జునుం డనువాండు ధరణీశ్వరులలోనం దగినవాండు 
పురుషోత్తమాంశాంశుం బుణ్యదత్తాత్రేయు నారాధనము చేసి యతని వలనం 
బరిపంథధి జయమును బాహుసహస్రంబు నణిమాది గుణములు యశము బలము 
యోగీశ్వరత్వంబు నోజయుం దేజంబు చెడని యింద్రియములు సిరియుం బడసి 


తే. గాలికైవడి సకల లోకంబు లందుం, దనకు పోరాని రారాని తలము లేక 
యొట్టిచో నైనం దనయాజ్ఞ యేపు మిగుల, ధరణి వెలుంగొందె వినువీథిం దరణి మాడి 431 


ప్రతి : హైహయ +అధీశ్వరుండు= హైహయ వంశంలోనిరాజు; అర్జునుండు +అనువాండు= అర్జునుడు అనే పేరుగలవాడు; 
ధరణి+ఈశ్వ్చరులలోనన్‌= రాజులలో; తగినవాండు= సమర్భుడు; పురుష+ఉత్తమ +అంశ+అంశున్‌= పురుషులలో ఉత్తముడైన 
విష్ణుమూర్తి అంశావతారమైన; పుణ్యదత్తాత్రేయున్‌= పుణ్యాత్ముడైన దత్తాత్రేయుని; ఆరాధనముచేసి= అర్చనగావించి; 
అతని వలనన్‌= ఆ దత్తాత్రేయునివల్లు పరిపంథి జయమును= శత్రుజయాన్ని బాహుసహస్రంబున్‌= వేయి చేతులను; 
అణిమ+ఆది గుణములు= అణిమ మొదలైన గుణాలు; యశము= కీర్తి బలము= శారీరక శక్తి యోగి +ఈశ్వరత్వంబున్‌= 
యోగులలో శ్రేష్టత్వాన్ని; ఓజయున్‌= ఓజస్సునూ; తేజంబు= శరీర తేజస్సును; చెడని యింద్రియములు= ఎన్నటికీ 
పాడుగాని జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను; సిరియున్‌= సంపదను; పడసి= పొంది; గాలికైవడిన్‌= గాలివలె; 
సకలలోకంబులందున్‌ = అన్నిలోకాలలో; తనకున్‌= తనకు; పోరాని రారాని= పోవుటకు గాని, వచ్చుటకు గాని అద్దులేని; 
తలములేక= ప్రదేశంలేక; ఎట్టిచోన్‌+ఐనన్‌= ఎటువంటి ప్రదేశంలోనైనా; తన +ఆజ్ఞ= తానుచేసిన ఆజ్ఞ ఏపుమిగులన్‌= 
అధికమైనది కాగా (అన్నిచోట్ల తన అధికారంసాగగా); వినువీథిన్‌= ఆకాశ వీధిలో; తరణిమాడ్శిన్‌= సూర్యునివలె; 
ధరణిన్‌ వెలుంగొందెన్‌= భూమిపై ప్రకాశించాడు; 


బ్ర 


తా : హైహయ వంశంలోని అర్జునుడు రాజులలో ఎన్నదగినవాడు. అతడు పురుషోత్తముని అంశావతారమైన దత్తాత్రేయుని 
ఆరాధనచేసి ఆయన దయవలన శత్రుజయం, వేయిచేతులు, అణిమాది గుణాలు, కీర్తి, బలం, యోగీశ్వరత్వం, ఓజస్సు, 
తేజం, వసివాదని ఇంద్రియాలు, ధనం పొందాడు. గాలి అద్దులేకుండా నిరాటంకంగా అన్నిలోకాలలో ఎలా సంచరిస్తుందో 
అలా తాను ఎక్కడికైనా వెళ్ళేవిధంగా, వచ్చేవిధంగా తిరుగుతూ; ఎక్కడైనా తన ఆజ్ఞ చెల్లుబడి అయేవిధంగా; వినువీధిలో 
సూర్యునిలా భూమిపై ప్రకాశించాడు. 


విశే ; దేవతారాధనను సక్రమపద్ధతిలో చేసేవారికి ఈ అష్టసిద్ధులు లభిస్తాయని ప్రతీతి. అణిమ, మహిమ, గరిమ, 
లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం, ఈ ఎనిమిదింటిని అష్టసిద్ధులు అంటారు. 


నవమస్మంధము 483 


మ. ఒకనాం డా మనుజేంద్రుం డంగనలతో నుద్దాముందై వీట నుం 
దక, రేవానది కేగి యందుం దెలినీటం జల్లుపోరాడి, దీ 
ర్హ కరాబ్దంబుల నా నదీజలములం గట్టెన్‌; వడిన్‌ నీరు మో 
లకుం బెల్లుబ్చి రణాగతుండయిన యా లంకేశుపైం దొట్టంగన్‌. 432 


ప్రతి: ఆ మనుజేంద్రుండు= ఆ రాజైన కార్తవీర్యార్డునుడు; ఒకనాండు= ఒకరోజు; అంగనలతోన్‌= తన భార్యలతో; 
ఉద్దాముందై= గర్వితుడై) వీటన్‌+ఉండక= తన పురిలో ఉండక; రేవానదికి+ఏగి= రేవా అని పేరుగల నదికి వెళ్ళి; 
అందున్‌= ఆ నదిలో; తెలినీటన్‌= స్వచ్చమైన నీటితో చల్లుపోరాడి= జలక్రీడలాడి; దీర్హకర +అబ్బంబులన్‌ = తన పొడవైన 
పద్మాలవంటి చేతులతో; ఆ నదీజలములన్‌= ఆ రేవా నదీజలాన్ని; కట్టెన్‌= బంధించాడు; వడిన్‌= వేగముతో; నీరు= 
అద్దుకట్ట వేయడంవల్ల ఆ రేవా నదీజలము; మైోలకున్‌= ముందుకు; పెల్లు+ఉబ్బీ (మెల్లుబికి= అధికముగా విజృంభించి; 
రణ+ఆగతుండు +అయిన= యుద్ధమునకు వచ్చిన; ఆ లంకా+ఈశుపైన్‌= ఆ లంకాధిపతి అయిన రావణాసురుని పైకి; 
తొట్టగన్‌= ప్రవహింపగా... 


తా : ఒకనాడు కార్తవీర్యార్దునుడు తన కాంతులతోగూడి, బలగర్వితుడై; తన పట్టణాన్ని విడిచి రేవానదీ తీరానికి వెళ్ళి, తన 
భార్యలతో రేవానదీ స్వచ్చజలాలతో జలక్రీడలాడుతూ, తన పొడవైన హస్తపద్మాలతో నదీజలాలకు అడ్దుకట్టవేయగా; 
ఆ నదీజలం పొంగి ముందు భాగానకు ఉబికి, అక్కడ యుద్ధసన్నద్ధుడై ఉన్న రావణునిపై పడగా 


వ. ఇట్లు దిగ్విజయార్థంబు వచ్చిన రావణుం డా రాజుచే కట్టం దొట్టిన యేటినీటికి సహింపక రోషంబునం 
బోటరియుంబోలె నమ్మెటి మగనితోడి పోరాటకుం దొడరినం బాటింపక తన బాహుపాటవంబున. 488 


ప్రతి : ఇట్ల= ఈ విధంగా; దిగ్విజయ +అర్ధంబు = దిగ్విజయంకొఅకు; వచ్చిన; రావణుండు= రావణాసురుడు; 
ఆ రాజుచేన్‌= ఆ కార్తవీర్యార్డునునిచే; కట్టం దొట్టిన= కట్టివేయగా పొంగిన; ఏటినీటిన్‌= రేవా నదీజలాలకు; సహింపక= 
సహించలేక; రోషంబునన్‌= పౌరుషంతో; పోటరియున్‌ +పోలెన్‌= వీరునివలె; ఆ+మేటిమగనితోడి= ఆ గొప్పవీరునితో; 
పోరాటకున్‌= యుద్దానికి; తొడరినన్‌= సెద్ధపడగా; పాటింపక= ఆ కార్తవీర్యార్డునుడు లెక్కచేయక; తన బాముపాటవంబునన్‌= 
తన భుజపరాక్రమంతో... 

తా : ఈ విధంగా దిగ్విజయం చేయడంకోసం వచ్చిన రావణాసురుడు; ఆ కార్త వీర్యార్దునునిచే నదీజలం కట్టివేయబడి 


పొంగడాన్ని సహించక, రోసంతో వీరునివలె, ఆ గొప్ప పరాక్రమశాలి అయిన కార్తవీర్యార్డునునితో యుద్దానికి తలపదగా; 
ఆ కార్తవీర్యార్డునుడు రావణాసురుని బలాన్ని లెక్కచేయక, తన బాహుబల పరాక్రమంతో 


క. వీంకమెయి నతండు రావణుం, గూంకటు లగలించి పట్టికొని మోంకాళ్లం 

దాంకించి కోంతికైవడి, నాంకం బెట్టించెం గింకరావళిచేతన్‌. తత్రిడ 
ప్రతి : వీంళమెయిన్‌= పరాక్రమంతో; అతందు= కార్తవీర్యార్డునుడు; రావణున్‌= రావణాసురుని; కూంకటులు = ముందున్న 
జుట్టును అగలించి పట్టుకొని= ఒడిసి పట్టుకొని; మోంకాళ్ళన్‌= మోకాళ్ళతో; తాంకించి= తొక్కి కోంతికైవడిన్‌= కోతిలా; 
కింకర +ఆవళిచేతన్‌= తన భటులతో; ఆంకన్‌+పెట్టించెన్‌= చెరసాలలో వేయించాడు. 


484 శ్రీమహాభాగవతము 


తా; కార్తవీర్యార్దునుడు తన భుజబలంతో, పరాక్రమంతో రావణాసురుని జుట్టు పట్టుకొని మోకాళ్ళతో కుమ్మి కోతిలా కట్టి 
భటులచే చెరసాలలో వేయించాడు. 


వ. అంత నర్జునుండు మాహిష్మతీపురంబున కేతెంచి. శీతిర్‌ 
ప్రతి :; అంతన్‌= అటు తరువాత; అర్జునుండు= కార్తవీర్యార్డునుడు; మాహిష్మతీ పురంబునకున్‌= తన నగరమైన మాహిష్మతి 
అను పేరుగల పట్టణానికి; ఏతెంచి= వచ్చి; 

తా : అటుపిమ్మట కార్తవీర్యార్దునుడు తన నగరమైన మహిష్మతీపురానికి వచ్చి 


క. ఆ రాజేంద్రుండు రావణు, నోరీ! యిటమీంద నూరకుండుము; జగతిన్‌ 

వీరుండ ననకుము; కాచితిం, బోరా; యని సిగ్గుపజిచి పుచ్చెను మరలన్‌. 436 
ప్రతి :; ఆ రాజ+ఇంద్రుండు= ఆ రాజశ్రేష్టడయిన కార్తవీర్యార్దునుడు; రావణున్‌= రావణుని; ఓరీ= ఓరీ రావణా! 
ఇటమీందన్‌= ఇటుపిమ్మట; ఊరకుండుము= మౌనంగా ఉండుము; జగతిన్‌= జగత్తులో; వీరుండన్‌ అనకుము= నేనే 
పరాక్రమవంతుణ్ణి అనకు; కాచితిన్‌= కాపాడాను; పోరా= ప్రాణాలతో బ్రతికావుపోో అని= ఈ ప్రకారంగాపరలికి; 
సిగ్గుపటిచి= రావణుడు సిగ్గుపడేలాచేసిి మరలన్‌= తిరిగి; పుచ్చెను= పంపాడు. 
తా:ఆ కార్తవీర్యార్డునుడు రావణాసురునితో *ఓరీ ఇకపై మౌనంగాఉండు. ప్రపంచంలో నేనె వీరుణ్లి అని విర్రవీగకు, 
రక్షించాను పో” అని సిగ్గుపదే మాటలు పలికి రావణుని పంపించాడు. 


వ. అంత. శప 
తా : అటుపిమ్మట. 
సీ, ధరణీశుం డొకనాండు దైవయోగంబున వేంటకై కాంతారవీథి కేగి 

తిరిగి వేంటల శ్రాంతదేహుండై జమదగ్ని ముని యాశ్రమముం జేరి మొక్కి నిలువ 


నా మునీంద్రుండు రాజు నర్థితోం బూజించి యా రాజునకు రాజుననుచరులకుం 
దన హోమధేనువుం దడయక రప్పించి యిష్టాన్నములు గురియింపం దడవం 


తే... గుడిచి కూర్చుండి మొదవుపైం గోర్కిం జేసి, సంపద యదేల యీ యావు చాలుం గాక 
యిట్టి గోవుల నెన్నండు నెఖుంగ మనుచుం, బట్టి తెందని తనయొద్ది భటులం బనిచె. 488 


ప్రతి : ధరణీశుండు= రాజైన కార్తవీర్యార్డునుడు; ఒకనాండు= ఒకరోజున; దైవయోగంబునన్‌= దైవఘటనతో; వేంటకై= 
వేటాడుటక్రై కాంతారవీథికిన్‌+ఏగి= అడవికి వెళ్ళి వేంటలన్‌ తిరిగి= వేటాడుట యందుబాగా తిరిగినవాడ్రె; 
(శాంతదేహుందై= బడలిన శరీరంకలవాడై; జమదగ్నిముని+ఆశ్రమమున్‌+చేరి= జమదగ్నిమునియొక్క ఆశ్రమానికివచ్చి; 
మొక్కి నిలువన్‌= నమస్కరించి నిలువగా; ఆ ముని+ఇంద్రుండు= ఆ జమదగ్ని మునిశ్రేష్టుడు; రాజున్‌= కార్తవీర్యార్టునుని; 
అర్థితోన్‌ = కోరికతో; (ప్రీతితో) ఆసక్తితో) పూజించి= అర్చించి; ఆ రాజునకున్‌= ఆ కార్తవీర్యార్దునునకు; 
రాజున్‌+అనుచరులకున్‌= రాజుతో ఉండే పరివారానికి తన హోమధేనువున్‌= తన ఆశ్రమాన ఉన్న హోమధేనువును; 


నవమస్మంధము 485 


తదయక= జాగుచేయక (వెంటనే); రప్పించి= తెప్పించి; ఇష్టాఅన్నములు = కావలసిన భోజన పదార్ధములు; తదడవన్‌= 
మాటిమాటికి; కురియింపన్‌= సమృద్ధిగా లభించేలా చేయించగా; కుడిచి= భుజించి; కూర్చుండి= కూర్చున్నవాడైై మొదవు పైన్‌= 
గోవుపై; కోర్మిన్‌చేసి= కోరిక కలుగుటచేత; సంపద+అదేల= నాకున్న సర్వసంపదలు ఎందులకు? ఈ ఆవుచాలున్‌ కాక= 
ఈ ఆవే సరిపోతుందికదా! (ఆవు ముందు సర్వసంపదలు వ్యర్థమే) ఇట్టిగోవులన్‌= ఇటువంటి ఆవులను; ఎన్నడున్‌ ఎజుం 
గమనుచున్‌= ఇతఃపూర్వమెప్పుడూ ఎరుగము కదా! అని పలుకుచు; తన యొద్దిభటులన్‌= తన సమీపమునగల భటులకు; 
పట్టితెండని= బంధించి తీసికొనిరండని; పనిచెన్‌= ఆజ్ఞాపించెను. 


తా : ఒకరోజున కార్తవీర్యార్దునుడు దైవప్రేరితుడై అదవికి వేటకువెళ్ళి, వేటాడి అలసి, జమదగ్నిముని ఆశమానికి వచ్చి, 
మునికి మొక్కి నిలబడగా, ఆ జమదగ్నిమహర్షి రాజైన కార్తవీర్యార్డునుని (గ్రేమతో పూజించి, రాజునకు రాజభటులకు తన 
హోమధేనువుద్వారా మృష్టాన్నాలు సమృద్ధిగా పెట్టించాడు. ఆరగించినరాజు హోమధేనువు మాహాత్మా్యాన్ని చూచి దాన్ని 
సొంతం చేసికోవలెననే కోరికతో “నాకెన్ని సంపదలున్నా ఈ ఆవుముందు తక్కువే. నాకు సంపదలెందుకు? ఈ ఆవు 
చాలు. ఇటువంటి గోవులను మున్ను నేను ఎరుగను అని అనుకుంటూ * ఈ హోమధేనువును పట్టితెండ”ని తన భటులకు 


ఆజ్ఞాపించాడు. 


విశే : కార్తవీర్యార్డునుడు సామాన్యుడుకాదు నారయణాంశజుడైన దత్తాత్రేయస్వామి ఉపాసనతో అణిమాది సిద్దులు పొందినవాడు. 
వేయిచేతులు, ఓజస్సు, తేజస్సు సంపదలుగలవాదడు. తన ఆజ్ఞ అన్నిలోకాలలో చెల్లేటట్లు చేసికొన్న ప్రతాపశాలి. 


ఐనా విచిత్రం వమంటే బడలిన తనకు తన భటులకు ఒక మహర్షి సేదతీర్చి ఇష్టాన్నాలు పెడితే, భుజించి, 
ఆనందపడి, కృతజ్ఞత చూపక జమదగ్ని అతిథధిసత్మారాలకు ఆలంబనమైన హోమధేనువును 3వసం చేసికోవా లనుకొన్నాడు. 
అష్టసిద్దులున్నా అంతరంగం అదుపులో లేకపోతే అనర్దాలు తప్పవు. 


వ. పంచిన వారలు దర్పంబునం జని. శ్వ39 
ప్రతి :; పంచినన్‌= ఆ విధంగా కార్తవీర్యార్డునుడు ఆజ్ఞాపించగా; వారలు= ఆ భటులు; దర్పంబునన్‌+చని= గర్వంతో 
వెళ్ళి. 
తా : ఆ విధంగా కార్తవీర్యార్దునుడు ఆజ్ఞాపించగా అతని భటులు గర్వంతో వెళ్ళి. 
క. క్రేపుం బాపకుం డంచును, నాపదలం బడితి ననుచు నంబా యంచున్‌ 

జూపోపరు నృపు లంచును, వాపోవన్‌ మొదవుం గొంచు వచ్చిరి పురికిన్‌. శీశ0 
ప్రతి : కేపున్‌= దూడను (నాకు జన్మించిన వత్సను,; పాపకుండు +అంచును= దూరం చేయవద్దు అంటూ; ఆ పదలన్‌= 
కష్టాలలో; పడితిన్‌= చిక్కుకొంటిని; అనుచున్‌= అంటూ; అంబా అనుచున్‌= అంబారావాన్ని చేస్తూ నృపులు= రాజులు; 
చూపు+ఓపరు= ఎదుటివారి గొప్పతనాన్ని చూస్తూ సహించలేరు; అంచును= అంటూ; వాపోవన్‌= (తల్లి ఆవు); 
బాధపడుచుందగాా; పురికిన్‌= కార్తవీర్యార్డునుని పట్టణానికి; మొదవున్‌+కొంచున్‌= ఆవును తీసికొని; వచ్చిరి= వచ్చారు. 
తా ; “నా దూడను నాకు దూరంచేయకండి; నేను ఆపదలోపడ్డాను; రాజులు ఎదుటివారి గొప్పతనాన్ని ఓర్వరు కదా” అని 


తల్లి ఆవు అంబా అని ఆక్రోశిస్తూ బాధపడుతుండగా ఆ కామధేనువును కార్తవీర్యార్దునుని భటులు తమ పట్టణానికి 
తీసికొని వచ్చారు. 


486 శ్రీమహాభాగవతము 


వ. అంత నర్జునుండు మాహిష్మతీ పురంబునకు వచ్చునెడ, రాముం డాశ్రమంబున కేతెంచి. 441 
ప్రతి : అంతన్‌= అంతట (ఆ విధంగా కామధేనువును భటులు తీసికొనివచ్చిన తరువాత); అర్జునుందు = కార్తవీర్యార్డునుడు; 
మాహిష్మతీపురంబునకు= మాహిష్మతి అనే తనపట్టణానికి; వచ్చునెడన్‌= వచ్చేటపుడు; రాముండు= పరశురాముడు; 
ఆ(శ్రమంబునకు+ఏతెంచి= తన తండ్రి ఉన్న ఆశమానికి వచ్చి... 

తా : ఆ విధంగా కామధెనువుతో కార్తవీర్యార్డునుడు మాహిష్మతీపురానికి వచ్చాడు. అక్కడ పరశురాముడు తన తండ్రి ఉన్న 
ఆఢశ్రమానికి వచ్చాడు 


ఆ. అద్దిరయ్య యింట నశనంబుం గుడిచి మా, యయ్య వల దనంగ నాక్రమించి 
కోరి మొదవు రాజు గొనిపోయినాం డంట, యేను రాముండౌట యెజుంగం డొక్కొ!. తడల 

ప్రతి: అద్దిరయ్య = జెరా!; ఇంటన్‌= మా యింట్లో; అశనంబున్‌+కుడిచి= ఆహారాన్ని హాయిగా భుజించి; మా+అయ్య= 
నా తండ్రి వలదు+అనంగన్‌= వద్దు వద్దు అంటున్నా ఆక్రమించి= స్వాధీన పరచుకొని; కోరి= ఆసక్తితో; మొదవున్‌= 
కామధేనువును; రాజు కొనిపోయినాండంట = కార్తవీర్యార్జునుడు తీసికొనిపోయాడట; ఏను= నేను; రాముండౌట= రాముడు 
అవటాన్ని (పరశువును ఆయుధంగా ధరించిన పరశురాముడను అనే విషయాస్ని) ఎజుంగండు +ఒక్కా= ఎరుగడా ఏమి? 
తా ; బెరార!ీ మాయింట మృష్టాన్నం భుజించి, నా తండ్రి “వద్దువద్దు” అంటున్నా వినకుండా, ఆశ్రమాన్ని ఆక్రమించి, 
మా గోవును ఆ రాజు కార్తవీర్యార్దునుడు తీసికొనిపోయాడు. ఆ రాజు నేను పరశురాముడనని ఎరుగడు కాబోలు. 


వ. అని పలికి. శశ 
తా :; ఈ విధంగా పలికి 


మ. ప్రళయాగ్నిచ్చట భంగిం గుంభి విదలింపన్‌ బాజు సింహాకృతిన్‌ 
బెలుచన్‌ రాముం డిలేశుం వెంట నడచెన్‌ బృథఢ్వీతలంబెల్ల నా 
కులమైం గ్రుంగం గుఠారియై కవచియై కోదండియై కాండియై 
ఛలియై సాహసియై మృగాజిన మనోజ్ఞశ్రోణియై తూణియె. శ్తేడ్షడ్న 


ప్రతి : రాముండు= పరశురాముడు; ప్రళభయ+అగ్నిచ్చట భంగిన్‌= ప్రళభయకాలమందలి అగ్నిశిఖలవలె; కుంభిన్‌= 
ఏనుగు కుంభస్థలమును; విదళింపన్‌= చీల్చుటకు; పాజు= వేగంగా వచ్చు; సింహ +ఆకృతిన్‌= సింహంవలె; పెలుచన్‌= 
అతిశయముతో (కాఠిన్యముతో); పృథ్వీతలంబు +ఎల్లన్‌= భూభాగమంతయు; ఆకులమై= తొట్రుపాటుతో; క్రుంగన్‌= 
క్రుంగిపోగా; కుఠారియై= కుఠారం (గొడ్డలి) ధరించినవాడై; కవచియై= కవచం ధరించినవాడై; కోదండియై= కోదండం 
అనె విల్లు ధరించినవాడై; కాండియై= బాణాలు ధరించినవాడై; ఛలియై= నెపం చూపువాడై; సాహసియై= సాహసం 
గలవాడై; మృగ+అజిన= మృగంయొక్క తోలుతో (లేడి చర్మంతో); మనోజ్ఞ= సుందరమైన; శ్రోణియై= కటిభాగం కలవాడై; 
తూణియై= అమ్ముల పొది ధరించినవాడై; ఇలా+ఈశు= భూమీశుడైన కార్తవీర్యార్డునుని; వెంటన్‌= వెనువెంట; నడచెన్‌= 
బయలుదేరెను. 


నవమస్మంధము 48/7 


తా ; పరశురాముడు ప్రళభయకాలాగ్నిలాగా, ఏనుగు కుంభస్థలాన్ని చీల్చడానికివచ్చే సింహంలాగా, భూమి అంతా 
అదిరిపోయేలా గొడ్డలి, కవచం, కోదండం, బాణం, మృగచర్శం, అమ్ములపొది ధరించి సాహసంతో కార్తవీర్యార్డునుని 
వెంటపదాదు. 


వ. చని మాహిష్మతీపురంబుం జేరి నిలుచున్న సమయంబున. శేశేర్‌ 


ప్రతి : చని= వెళ్ళి; మాహిష్మతీ పురంబున్‌= మాహిష్మతి అనేపేరుగల పట్టణాన్ని చేరి; నిలుచున్న సమయంబునన్‌= 
అక్కడ నిలబడిన సమయంలో... 


తా :; పరశురాముడు క్రోధంతో వెళ్ళి మాహిష్మతీపురాన్ని చేరి నిలబడ్డ్దసమయంలో 


మ. కనియెన్‌ ముందటం గార్తవీర్యుండు సమిత్మాముం బ్రకాముం శరా 

సనతూణీరకుఠారభీము నతిరోషప్రోచ్చల ద్రూయుగా 

నన నేత్రాంచలసీము నైణపట నానా మాలికోద్దాము నూ 

తన సంరంభ నరేంద్రదానశుభసూత్రక్షామునిన్‌ రామునిన్‌, శత46 
ప్రతి : కార్తవీర్యుందు= కార్తవీర్యార్డునుడు; ముందటన్‌= తనముందు; సమిత్మామున్‌= యుద్దాన్ని కోరేవానిని; ప్రకామున్‌= 
మిక్కిలి ఉత్సాహంగా కోరికతో ఉన్నవానిని (విజయాన్ని కోరేవానిని;ి శర+ఆసన= విల్లు; తూణీర= అమ్ములపాొది; 
కుఠార= గండ్రగొడ్డలి వీటిచే; భీమున్‌= భయంకరమైనవానిని; అతిరోష= మిక్షిలి కోపంచేత; ప్ర+ఉచ్చలత్‌= బాగా 
చలించే; భూయుగ= కనుబొమలజంట; ఆనన= ముఖం; నేత్ర+అంచలసీమున్‌= నేత్రముల చివరలు గలవానిని; ఐణ= 
ఏణ సంబంధమైన (జింక తోలు); పట= వస్త్రం (మరియు) నానా= అనేకములైన; మాలికా+ఉద్దామున్‌= పుష్పమాలాదులతో 
ఒప్పువానిని; నూతన సంరంభ= క్రొత్తగా వచ్చిన తొట్రుపాటుతో ఎగిరిపదే; నర+ఇంద్ర= రాజగ్రేష్టులచే; దాన= ఇవ్వబడిన 
(కట్టబడిన); శుభసూత్ర= మంగళసూత్రములు; క్షామునిన్‌= లేకుండా చేయువానిని (గర్వపడే రాజుల భార్యల 
మంగళసూత్రములు లేకుండా చేయువాడు అనగా గర్వించు రాజులను సంహరించేవాదని భావం); రామునిన్‌= 
పరశురాముని; కనియెన్‌= చూచెను. 


తా: కార్తవీర్యార్దునుడు తనముందు, కయ్యాన్ని, విజయాన్ని కోరివచ్చినవాడు, విల్లు అమ్ములపొదులతో గండ్రగొడ్డలితో 
భయంకరాకారుడు, తీవ్రమైన కోపంతో కదిలే కనుబొమ్మలు కదచూపులుగలవాడు, జింక చర్మాన్ని మరెన్నో కంఠహారాలను 
ధరించినవాడు, గర్వించే రాజుల భార్యల మంగళసూత్రాలు లేకుండా చేసేవాడు అయిన పరశురాముణ్ణి చూచాడు. 


వ. కని కోపించి. శ్తశ7 
ప్రతి : కని= కార్తవీర్యార్డునిని పరశురాముడు చూచి; కోపించి= కినుక వహించి... 
తా : కార్తవీర్యార్డునుడు చూచి కోపించి 
ఉ. బాలుండు వెట్టి బ్రాహ్మణుండు బ్రాహ్మణుకైవడి నుంట మాని భూ 
పాలురతోడ భూరిబలభవ్యులతోడ భయంబుం దక్కిక 


య్యాలకు వచ్చినాండు మనయం దింకం బాపము లేదు లెండు లెం 
దేల సహింప భూసురుని నేయుండు వ్రేయుండు గూల్చ్పుం డిమ్మహిన్‌. శశి 


488 శ్రీమహాభాగవతము 


ప్రతి : బాలుండు= ఈ బాలుడైన పరశురాముడు, వెటల్టిబాహ్మణుండు= అమాయకుడైన బాపడు; బ్రాహ్మణుకైవదిన్‌= 
బ్రహ్మజ్ఞానం కలిగి సాత్త్వికుదైన (బ్రాహ్మణునివలె; ఉంట మాని= ఉండక; భూపాలురతోదడన్‌= రాజులతో; 
భూరిబలభవ్యులతోన్‌= అధికమైన బలంగల వారితో; భయంబున్‌+తక్కిా= భయములేకుండా; కయ్యాలకు వచ్చినాండు= 
యుద్ధాలకు వచ్చియున్నాడు; ఇంకన్‌= ఇకపై; మనయందున్‌= మనలో; పాపములేదు= పాపంలేదు; లెండు లెండు= 
యుద్దానికి సిద్ధం కండి ఏల సహింపన్‌= సహించుట ఎందులకు; భూసురునిన్‌= ఈ బ్రాహ్మణుని; ఏయుండు= 
బాణాలతో కొట్టండి; వ్రేయుండు= కత్తులతో నరకండి; ఈ+మహిన్‌= ఈ భూమిపై పడేటట్లు; కూల్పుండు= కూల్చండి. 
తా : ఈ పరశురాముడు వెర్రి బ్రాహ్మణుడు. ఇతడు బ్రహ్మజ్ఞానం కలిగి సాత్వికమైన ప్రవృత్తిగల బ్రాహ్మణునిలా ఉండక, 
బలంగల రాజులతో భయంలేకుండా యుద్దానికివచ్చాడు. ఇక మనకు పాపం అంటదు. క్షమించే పనిలేదు. ఈ బ్రాహ్మణుని 
కొట్టడానికి, నరకడానికి భూమిపై కూల్చడానికి లెండి! 


విశే : పరశురాముడు బ్రాహ్మణజాతికి చెందినవాడు. కార్తవీర్యార్డునుడు క్షత్రియజాతికి చెందినవాడు. సాత్విక ప్రవృత్తితో 
బ్రాహ్మణులు, రాజసప్రవృత్తితో క్షత్రియులు ఉండాలి. పరశురాముడు సత్త్వస్థితిలో ఉండక తనంత తానుగా క్షత్రియుల పైకి 
అందునా బలమైన క్ష్మత్రియులపైకి యుద్దానికి వచ్చాడు. యుద్దానికి వచ్చిన బ్రాహ్మణుని హింసించడం దోషం, పాపం 
అనుకోవలసిన పనిలేదు. కాబట్టి మీరందజు ఈ బ్రాహ్మణుని చంపడానికి లేవండి అంటూ తనని తాను కార్తవీర్యార్దునుడు 
సమర్థించుకుంటున్నాడు. 


వ. అని కదలించి, దండనాయకుం బురికొల్పిన, వారును రథ గజ తురగ పదాతి సమూహంబులతో 
లెక్కకుం బదియే దక్షౌహిణులతో నెదురు నడచి, శర చక్ర గదా ఖడ్గ భిండదివాల శూల ప్రముఖ సాధనంబుల 
నొప్పించిన, నవ్విఫప్రండు గన్నుల కొలంకుల నిప్పులు కుప్పలుగొన రెట్టించిన కట్టల్క మిట్టిపడి, యజ్ఞోపవీతంబు 
చక్క నిడికొని, కరాళించి, బిట్టు దట్టించి, కఠోరంబగు కుఠారంబు సారించి, మూంకలపై కుటికి, తొలకరి 
మొగంబునం [గ్రొచ్చెలికపట్టునం జెట్టులు గొట్టు కృషీవలుని తెజింగునం బదంబులు దైంచుచు నరం 
టికంబంబులం దెగనడచు నారామకారుని పగిది మధ్యంబులం ద్రుంచుచుం, దాళఫలంబులు రాల్బు 
వృక్షారోహకుని కైవడి శిరంబులు ద్రుంచుచు, మృగంబుల వండం దుండించు సూపకారుని భంగి 
నవయవంబులం జెక్కుచు, నంతటం దనివి సనక, విలయకాలకీలి కేళిని మంట లుమియుచు, విల్లంది 
యెల్లెడం బిడుగుల సోనలు గురియు బలు మొగుళ్ళ వడువున నప్రమాణంబులగు బాణంబులు పజపి, 
సుభటసైన్యంబుల దైన్యంబు నొందించుచు, నడ్డంబు లేని యార్భాటంబులు గల బాణవర్ష్న ఘృతంబులచే 
రాహుతులం గోపానలంబున కాహుతులు సేయుచుం, దురంగంబుల నిరంగంబులం గావించుచు, రథంబుల 
విశ్లథంబులుగా నొనర్చుచు, ద్విరదంబుల నరదంబులపైం బజవం దోలుచు, ని వ్విధంబున సేనల 
నంపవానల ముంచి, రూపుమాపిన. శ్తశ్ష9 

ప్రతి : అని= ఈ విధంగా మాట్లాడి; కదలించి= చైతన్యపరచి; దండనాయకున్‌= సేనానాయకుని; పురికొల్పినన్‌= 
ఉత్సాహపరచగా; వారును= ఆ సేన; రథ గజతురగ పదాతి సమూహంబులతోన్‌= రథములు, ఏనుగులు, గుర్రములు 
కాల్చలముల గుంపులతో; లెక్కకున్‌+పది యేడు +అక్షౌహిణులతోన్‌ = పదిహేడక్షౌహిణుల సంఖ్యతో; ఎదురునడచి= 
పరశురామునకు ఎదురుగావెళ్ళి; శర= బాణములు; చక్ర= చక్రములు; గదా= గదలు; ఖద్ద= కత్తులు; భిందివాల= విసిరే 


నవమస్మంధము 489 


రెండు మూడు చక్రములు గల ఆయుధ విశేషములతో; శూల ప్రముఖ= శూలములు మొదలైన; సాధనంబులన్‌= 
ఉపకరణములతో; నొప్పించినన్‌= బాధపెట్టగా; ఆ+విప్రండు= బ్రాహ్మణుడైన పరశురాముడు; కన్నుల కొలంకులన్‌= 
కన్నులనే సరస్సులలో; నిప్పులు= అగ్గి; కుప్పలుగొనన్‌= అధికంకాగా; రెట్టించిన= ఎక్కువైన (అధికమైన); కట్టల్మన్‌ 
(కడు+అల్కు= కోపంతో; మిట్టిపడి= ఎగిరిపడి, కత్రుళ్ళి; యజ్ఞోపవీతంబు= జందెం; చక్కన్‌+ఇడికొని= చిక్కుంచుకొని; 
కరాళించి= పెద్దబొబ్బ పెట్టి; బిట్టదట్టించి= వేగంగా అదలించి; కఠోరంబగు= తీక్టమైన; కుఠారంబు సారించి= గొడ్డలి 
విసరి; మూంకలపైకి+ఉటికి= సైన్యంపైకి దుమికి; తొలకరి మొగంబునన్‌= తొలకరి ప్రారంభ సమయంలో; క్రొచ్చెలిక 
పట్టునన్‌= కొత్త భీడునేలలో; చెట్టులు గొట్టు= కంపలు కొట్టి శుభ్రంచేసే; కృషీవలుని తెఖంగునన్‌= రైతువలె; 
పదంబులు+త్రెంచుచున్‌= శత్రుసేనల కాళ్ళు నరుకుతూ; అరంటి కంబంబులన్‌= అరటి స్తంభాలను (అరటి బోదెలను); 
తెగనదచు = తెగగొట్టే; ఆ రామకారుని పగిదిన్‌= తోటమాలిలా; మధ్యంబులన్‌= నడుము భాగములను; త్రుంచుచున్‌= 
తెగకొడుతూ; తాళఫలంబులు= తాటిపళ్ళు; రాల్చు= పడగొట్టె; వృక్ష+ఆరోహకునికైవడిన్‌= చెట్టులు ఎక్మేవానిలా; శిరంబులు 
త్రుంచుచున్‌= తలలు తెగకొడుతూ; మృగంబుల వందన్‌+తుండించు= వండటం కొజకు జంతువులను తరిగే, సూహూరుని 
భంగిన్‌= వంటవానివలె అవయవంబులన్‌ చెక్కుచున్‌= అవయవాలని ఖండిస్తూ: అంతటన్‌= అంతటితో; తనివిసనక = 
తృప్తిపడక; విలయకాలకీలికేళినిన్‌= ప్రళయకాలాగ్నిలా మంటలు+ఉమియుచున్‌= నిప్పులు క్రక్కుతూ; విల్లంది= 
ధనుస్సునుపట్టి, ఎల్లెడన్‌= అన్నివైపులా; పిడుగులసోనలు +కురియు= పిడుగుల వర్షాన్ని కురిసే; బలుమొగుళ్ళు వడువునన్‌= 
పెద్ద మేఘాలవలె; అప్రమాణంబులగు= లెక్కలేనన్ని; బాణంబులు+పజపి= బాణాలువేసి, సుభట సైన్యంబులన్‌= యోసులున్న 
సైన్యాన్ని దైన్యంబున్‌+ఒందించుచున్‌= కష్టపడేలా చేస్తూ అడ్డంబులేని= అద్దులేని; ఆర్భాటంబులు+కల= పరాక్రమంగల; 
బాణవర్ష్న ఘృతంబులచేన్‌= బాణాలవర్ష్నం అనే నేతితో; రాహుతులన్‌= గుర్రాలు తోలే రౌతులను; కోపానలంబునకున్‌= 
కోపాగ్గికి; ఆహుతులు సేయుచున్‌= ఆహుతి చేస్తూ తురంగంబులన్‌= గుర్రాలను; నిర్‌+అంగంబులన్‌= అంగములు 
లేనివానిగాా కావించుచున్‌= చేస్తూ రథంబులన్‌= రథాలను; విశ్లథంబులుగాన్‌= విరిగిపోయేలా; ఒనర్చుచున్‌= చేస్తూ 
ద్విరదంబులన్‌= ఏనుగులను; అరదంబులపైన్‌= రథాల పైకి; పజవన్‌+తోలుచున్‌= పడేలా తోలుతూ; ఈ+విధంబున = 
ఈ విధంగా; సేనలన్‌= సైన్యాన్ని అమ్ము+వానలన్‌= బాణవర్షంలో; ముంచి= మునిగేలాచేసి; రూపుమాపినన్‌= 
రూపుమాపేలా చేయగా. 


తా : ఈ విధంగా పలికి, సేనానాయకుని ఉత్సాహపరచగా, వాళ్ళు రథగజతురగపదాతిసమూహంతో, పదిహేడు 
అక్షౌహిణుల సంఖ్యతో ఎదుర్శొని బాణం చక్రం గద మొదలైన ఆయుధాలతో పరశురాముని బాధించగా, ఆ (బ్రాహ్మణుడైన 
పరశురాముడు కన్నులనే సరస్సులలో నిప్పులు రాలగా అధికమైన కోపంతో ఎగిరిపడి, జందెము సరిచేసికొని, బొబ్బపెట్టి, 
గట్టిగా అదలిస్తూ, పరుషమైన గొడ్డలి చాచి, కార్తవీర్యార్డునుని సైన్యంపైకి ఉరికి, తొలకరిలో బీడు నేలను చదును చేసే 
రైతువలె శత్రుసేనలపాదాలు తెగగొట్టి, తోటమాలి అరటిబోదెలను నరికినట్లు సేనల నడుములు తెగగొట్టి, తాటిపళ్ళు 
రాల్చే వృక్షారోహకుడిలా శత్రుసేనల తలలు తెంచి, జంతువులను ఖండించి వండే వంట వాదివలె శత్రుసేనల అవయవాలుకోసి 
అంతటితో తృప్పిపడక ప్రళభయకాలాగ్నిలా మంటలు క్రక్కుతూ, ధనుస్సుతో పిడుగుల వర్షాన్ని కురిపించే పెద్ద మేఘంలా 
బాణాలు కురిపిస్తూ, బలమైన భటుల సముదాయాన్ని బాధించి, అద్దులేని పరాక్రమంతో తన కోపాగ్నిలో బాణాలవర్షం 
అనే నేతితో గుజ్జపు రౌాతులను ఆహుతి చేస్తూ గుజ్టాల కాళ్ళు తలలు నరికి, రథములు విరగగొట్టి, ఏనుగులను 
రథాలపైకి తోలి ఈ విధంగా శత్రుసేనలను బాణవర్షంలో ముంచి రూపుమాపగా 


490 శ్రీమహాభాగవతము 


విశే : 21870 ఏనుగులు, 21870 రథాలు, 65610 గుర్రాలు, 109350 కాలిబంట్లు కలిగిన సేన అక్షౌహిణి 
(గురుబాలప్రబోధికవ్యాఖ్య - పుట 512). 
క. మత్తిల్లి భూతజాలము, చిత్తంబులం జొక్కి వేడ్క చిందులు వాజన్‌ 

జొత్తిల్లి సమిత్తలమున, నెత్తురు మేదంబు పలలనికరం బయ్యెన్‌. 450 
ప్రతి : మత్తిల్లి= మదించినవై; భూతజాలము= భూతముల సమూహం; చిత్తంబులన్‌= హృదయములలో; చొక్కి= 
పరవశించి; వేడ సంతోషం; చిందులు +పాజన్‌= గంతులు వేయగా; సమిత్తలమునన్‌= యుద్ధభూమిలో; జొత్తిల్లి= 
ఎర్రబారి; నెత్తురు= రక్తము; మేదంబు= కొవ్వు పలలనికరంబు= మాంసపు గుట్టలసమూహంగాా; అయ్యెన్‌= తయారయింది. 
తా ; భూతాల గుంపులు మత్తెక్కి ఆనందనాట్యాలు చేసే విధంగా ఆ యుద్ధరంగమంతా నెత్తురు, కొవ్వు, మాంసఖండాలతో 
ఎర్రబారింది. 


వ. అ య్యవసరంబున. శీర్‌1 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 
తా : అప్పుడు 
క. మేలీ బ్రాహ్మణుం డొక్కండు, నేలం బడం గూల్చె సైన్యనిచయము నెల్లన్‌ 
బాలార్చ నేల యీతనిం, దూలించెదం గాక నాదు దోర్చలము వడిన్‌. 452 


ప్రతి : మేలు= బాగుంది (సరి సరి; ఈ బ్రాహ్మణుండు= ఈ బాపడు; ఒక్కండు= ఒక్కడే; సైన్యనిచయమున్‌ +ఎల్లన్‌ = 
సేనాసమూహాన్ని అంతటిని; నేలన్‌ పడన్‌ కూల్చెన్‌= నేలకూల్చాడు; పాలార్చన్‌+వల= ఇక ఉపేక్షించడం ఎందుకు?) 
ఈతనిన్‌= ఈ పరశురాముని; నాదుదోర్చలమువడిన్‌= నా భుజబలముయొక్క వేగంతో, తీవ్రతతో; తూలించెదన్‌ కాక= 
సంహరిస్తాను సుమా. 

తా : అరె బాగు బాగు. ఈ బాపడు ఒక్కడే నా సేనాసమూహాన్ని నేలకూల్చాడు. ఇక ఉపేక్షించకూడదు. నా భుజహూక్రమంతో 
ఈ పరశురాముని విజ్బంభణం నిర్మూలిన్తాను. 


విశే: ఈ పద్యం మొదట గల మేలు” అన్న పదం మెచ్చుకోలు కాదు. ఇలా జరిగిందేమిటి అన్న ఆశ్చర్యవాచకం మాత్రమె. 
వ. అని పలికి. శీర్‌తి 
తా ; అలా మాట్లాడి 


మ. ఒకయేనూటలు కరంబులన్‌ ధనువు లత్యుల్లాసియై తాల్చి వై 
ఉొక యేనూట గుణధ్వనుల్‌ నిగుడ శాతోగ్రాస్తముల్‌ గూర్చి వి 
ప్ర! కుఠారంబును నిన్నుం గూల్తు ననుచున్‌ భర్ణించి పుంఖాను పుం 
ఖ కఠోరంబుగ నేసె రాజు రయరేఖాధామునిన్‌ రామునిన్‌. శీర్‌4& 


నవమస్మంధము 49] 


ప్రతి : ఒక యేనూజు కరంబులన్‌= ఒక ఐదువందల చేతులతో; ధనువులు= ధనుస్సులు; అతి +ఉల్లాసియె = మిక్షిలి 
ఉత్సాహము గలవాడై (కార్తవీర్యార్డునుడు); తాల్చి= ధరించి; వేజటాకయేనూటన్‌= మరొక ఐదువందల చేతులతో; గణధ్వనుల్‌ 
వింటి నారియొక్క చప్పుళ్ళు; నిగుడన్‌= వెడలగా; శాత +ఉగ్ర+అస్త్రముల్‌ +కూర్చి= వాడియైన భయంకర అస్త్రములను 
సంధించి; విప్ర= ఓ బ్రాహ్మణుడా!; కుఠారంబును= గొడ్డలిని; నిన్నున్‌= నిన్ను కూల్తున్‌+అనుచున్‌= కూలగొడతానంటూ; 
భర్దించి= వేచి (బాధించి); పుంఖ+అనుపుంఖ కఠోరమ్ముగన్‌= బాణపు పిడి వెనుక బాణపుపిడి కఠినముగా వచ్చునట్లు 
(ఎడతెరపిలేనట్లు పింజలు పింజలుగా); రయరేఖాధామునిన్‌= వేగమునకు నిలయమైన; రామునిన్‌= పరశురాముని; 
ఏసెన్‌= బాణాలతో కొట్టెను. 


తా; కార్తవీర్యార్దునుడు ఉత్సాహంతో ఐదువందల చేతులతో ధనుస్సులను పట్టుకొని, మిగిలిన ఐదువందల చేతులతో 
వింటినారుల చప్పుళ్ళతో, (క్రూరమైన వాడిబాణాలను సమకూర్చి ఓ బాపడా నీ గొడ్డలితో సహా నిన్ను కూలగొడతాను 
చూడు మంటూ బాణపరంపరను పరశురామునిపై ఎడతెరిపి లేకుండా వేసి బాధించాడు. 


క. వడిందూపు లెగయ గుడుసులు, పడి కార్ముక పంచశతము పరంగ విభుండు సొం 

పదరెం బరివేషమండదలి, నడుమ ఖరద్యుతుల వెలయు నళినాప్తు (క్రియన్‌. శీర్‌ర్‌ 
ప్రతి : వడిన్‌= వేగంగా; తూపులెగయన్‌= బాణాలు పైకిరాగా; గుడుసులుపడి= గుండ్రంగా (బాణాలు) తిరిగి; కార్ముక 
పంచశతము పరంగన్‌= ఐదువందల బాణాలు ఒప్పగా; విభుండు= రాజైన కార్తవీర్యార్డునుడు; పరివేషమండలి నడుమన్‌= 
(సూర్యునిచుట్టూ వెలిగే) వలయంమధ్యలో; ఖరద్యుతులన్‌ వెలయు= తీక్టమైన కాంతులతో ఒప్పు; నళిన +ఆప్పుకియన్‌= 
కమలబాంధవుడైన సూర్యునివలె; సొంపు అడరెన్‌= అందగించాడు. 


తా : వేగంగా వేసిన ఐదువందల బాణాలు గుండ్రంగా ఏర్పడగా వాటిమధ్యనున్న కార్తవీర్యార్దునుడు పరివేష మండలం 
మధ్యలో ప్రచండసూర్యుడిలా అందగించాడు. 


వ. ఇ ట్లర్జునుండు బాణవిలాసంబు సూపిన. 456 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; అర్జునుండు = కార్తవీర్యార్డునుడు; బాణవిలాసంబు= బాణాలు వేయడంలో సొంపు; చూపినన్‌= 
కనబరచగా. 
తా ; ఈ విధంగా కార్తవీర్యార్దునుడు తన బాణప్రయోగంలో సొంపు చూపగా. 
మ. ధరణీదేవుండు రాముం డాధ్యుండు జగద్ధానుష్కరత్నంబు దు 

ష్క్మరచాపం బొక టెక్కు పెట్టి శరమున్‌ సంధించి పెల్లేసి భూ 

వరుకోదండము లొక్కచూడ్మిం దునిమెన్‌ వాండంతటం బోక వే 

తరువుల్‌ జువ్వం గుఠారధార నజికెన్‌ దద్బాహుసందోహమున్‌. శీర్‌ 
ప్రతి : ధరణీదేవుండు= బ్రాహ్మణుడు; ఆధ్యుండు= గొప్పవాడు; జగద్ద్ధానుష్మరత్నంబు = ప్రపంచంలో మేటి విలుకాడు 


(అయిన) రాముండు= పరశురాముడు; దుష్మరచాపంబు= ఉగ్రమైన ధనుస్సు; ఒకటి+ఎక్కుపెట్టి= ఒకదానిని ఎక్కుపెట్టి; 
శరమున్‌ సంధించి= బాణాన్ని గూర్చి; పెల్లు+ఏసి= వేగంగావేసిి భూవరు కోదండములు= రాజైన కార్తవీర్యార్డునుని 


492 శ్రీమహాభాగవతము 


ధనుస్సులు; ఒక్క చూడ్చిన్‌= ఒక్కసారిగా; తునిమెన్‌= విరుగగొట్టాడు; వాండు= ఆ కార్తవీర్యార్దునుడు; అంతటన్‌+పోక = 
అక్కడితో ఆగకుండా; వే తరువుల్‌= వేగంగా చెట్లను; అువ్వన్‌= విసరగా; తద్‌+బాహుసందోహమున్‌= అతని వేయి 
చేతులను; కుఠార ధారన్‌ నజకెన్‌= గొడ్డలి అంచుతో ఖండించాడు. 

తా : ప్రపంచంలోనే మేటి విలుకాడు, గొప్పవాడు, బాపడైన పరశురాముడు, ఒక ఉగ్రమైన ధనుస్సున బాణాన్ని సంధించి, 
కార్తవీర్యార్డునుని ధనుస్సులను విరుగగొట్టాడు. కార్తవీర్యార్దునుడు అంతటితో ఊరుకోక వేగంగా పరశురామునిపై చెట్లను 
విసిరాడు. తీక్షమైన గొడ్డలి అంచుతో పరశురాముడు కార్తవీర్యార్డునుని చేతులను నరికివేశాడు. 


క. కరములు దునిసిన నతనికి, శిరమొక్కటి చిక్క శైలశిఖరముభంగిం 

బరశువున నదియుం ద్రుంచెను, బరసూదనుందైన ఘనుండు భార్గవుండు వడిన్‌. శేర్‌8ి 
ప్రతి : కరములు = చేతులు; తునిసినన్‌= తెగగా; అతనికిన్‌= ఆ కార్తవీర్యార్దునునకు; శైలశిఖరము భంగిన్‌= పర్వత 
శిఖరంవలె; శిరము +ఒక్కటి చిక్కన్‌= తల ఒక్కటి మిగులగా; పరసూదనుండు +ఐన = శత్రుసంహారకుదైన; ఘనుండు= 
శ్రేష్టుడు; భార్గవుండు= భృగువంశ సంజాతుదైన పరశురాముడు; వడిన్‌ = వేగంగా? పరశువునన్‌= గొడ్డలితో; అదియున్‌ 
త్రుంచెను= దానిని కూడా తెగగొట్టాడు. 


తా; కార్తవీర్యార్దునుని చేతులు తెగగా, కొండ శిఖరంలా అతని శిరస్సు మాత్రం మిగిలింది. శత్రుజనులకు సంతాపం 
కలిగించే పరశురాముడు వేగంగా అతని తలనుకూడ తెగనరికాడు. 


ఆ. తండ్రివడిన నతని తనయులు పదివేలు, దలంగి పోయి రతనిం దాంకలేక 
పరభయంకరుండు భార్గవుం డంత నా, గోవుం గ్రేపుతోడం గొనుచుం జనియె. శేర్‌9 


ప్రతి :; తండ్రి పడినన్‌= తమ తండ్రి కార్తవీర్యార్దునుడు నేలకూలగా; అతని తనయులు = అతని కుమారులు; పదివేలు= 
పదివేలమంది; అతనిన్‌= పరశురాముని; తాంకలేక= ఎదుర్శొనలేక; తలంగిపోయిరి= తొలగిపోయారు; పరభయంకరుందు = 
శత్రుభయంకరుదడైన; భార్ల్గవుండు= పరశురాముడు; అంతన్‌= ఆ సమయంలో; క్రేపుతోడన్‌= దూడతో; గోవున్‌+కొనుచున్‌= 
ఆవునుకూడా తీసికొని; చనియెన్‌= వెళ్లాడు. 


తా: తండ్రి కార్తవీర్యార్డునుడు నెలకూలగా అతని పదివేలమంది కొడుకులు పరశురాముని ఎదుర్శొనలేక యుద్ధభూమిని 
విడిచి వెళ్ళిపోయారు. శత్రు భయంకరుదైన ఆ పరశురాముడు ఆపై దూడతో సహా ఆవును తీసికొని వెళ్ళాడు. 


వ. ఇట్లు హోమధేనువు మరలం దెచ్చి యిచ్చి తన పరాక్రమంబుం దండ్రికిం దోంబుట్టువులకుం దెలియం 
జెప్పిన, జమదగ్ని రామున కిట్లనియె. 460 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా? హోమధేనువు= హోమధేనువును; మరలన్‌ తెచ్చి= తిరిగితెచ్చి, ఇచ్చి= తండ్రికిచ్చి తన 
పరాక్రమంబున్‌= తాను శత్రువును జయించిన విధానాన్ని తండ్రికిన్‌= తండ్రి జమదగ్శికి; తోయుట్టువులకున్‌= సోదరులకు; 
తెలియన్‌ చెప్పినన్‌= తెలియజెప్పగాా జమదగ్ని= తండ్రి జమదగ్ని రామునకున్‌= కొడుకు పరశురామునకు; ఇట్లు 
అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా : ఈ విధంగా హోమధేనువును తిరిగితెచ్చి ఇచ్చి తండ్రికి, తోడబుట్టిన వారికి తన పరాక్రమాన్ని తెలియజెప్పేసరికి 
జమదగ్ని పరశురామునితో ఇలా అన్నాడు. 


నవమస్మంధము 493 


క. కలవేల్పు లెల్లం దమతమ, చెలువంబులు దెచ్చి రాజుం జేయుదు రకటా! 
బలువేల్పు రాజు వానిం, జలమున నిట్లేల పోయి చంపితి పుత్రా! వ! 


ప్రతి : పుత్రా= ఓ కుమారా; కలవేల్పులు +ఎల్లన్‌= దేవతలందరూ; తమ తమ= తమ తమయొక్క చెలువంబులు +తెచ్చి= 
పరాక్రమాల్నితెచ్చి; రాజున్‌= రాజును; చేయుదురు = చేస్తారు; బలువేల్పు రాజు= బలిష్టుడైన వేలుపు రాజు; అకటా= 
అయ్యో) వానిన్‌= అటువంటి వానిని చలమునన్‌= పట్టుదలతో; పోయి= అతనివద్దకుపోయి; ఇట్లు+ఏల చంపితి= ఇలా 
ఎందుకు చంపావు; 


తా :; ఓ కుమారా! దేవత లందరూ తమ తమ పరాక్రమాన్ని తెచ్చి ఒకచోట పెట్టి రాజును చేస్తారు. ఆ విధంగా 
గొప్పవేలుపైన రాజును పట్టుదలతో వెళ్ళి ఎందుకు చంపావు? 


క. తాలిమి మనకును ధర్మము, తాలిమి మూలంబు ధర్మతత్త్వంబునకున్‌; 

దాలిమి గల దని యీశుం, డేలించును బ్రహ్మపదము నెల్లన్‌ మనలన్‌. 462 
ప్రతి : తాలిమి= ఓర్పు; మనకును= మనకు; ధర్మము= వహించవలసిన ధర్మం; ధర్మతత్త్వంబునకున్‌= అన్ని ధర్మతత్వాలకు; 
తాలిమి మూలంబు= ఓర్పు ఆధారం; తాలిమిగలదని= ఓర్పు ఉన్నదనే; మనలను= విప్రులమైన మనలను; 
బ్రహ్మపదమున్‌+ఎల్లన్‌= బ్రహ్మపదాన్ని అంతటిని; ఈశుండు= పరమేశ్వరుడు; ఏలించును= పరిపాలింపజేస్తాడు. 
తా ; ఓర్పు మనకుందవలసిన ధర్మం, అన్ని ధర్మతత్వాలకు ఓర్పే మూలం. అటువంటి ఓర్పు ఉందనే ఈశ్వరుడు మనల్ని 
బ్రహ్మపదాన్నంతటిని పాలించేలా చేస్తాడు. 


క. క్షమ గలిగిన సిరి గలుగును, క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యము లెల్లన్‌ 
క్షమ గలుగం దోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుండు తండ్రీ! 463 


ప్రతి: తండ్రీ= నాయనా!; క్షమగలిగినన్‌= ఓర్పు ఉన్నట్లయితే; సిరి+కలుగును= సంపద కలుగును; క్షమ+కలిగినన్‌= 
ఓర్పు కలిగి ఉన్నట్లయితే; వాణి గలుగున్‌= సరస్వతి కలుగుతుంది (విద్యలు లభిస్తాయి); సౌఖ్యములు +ఎల్లన్‌= సుఖాలన్నీీ 
క్షమగలుగన్‌= ఓర్పు కలుగగా; తోన కలుగును= వెంటనే వస్తుంది; క్షమ గలిగినన్‌= ఓర్పు కలిగి ఉన్నట్లయితే; 


సదయుండు= దయగల; శౌరి= విష్ణువు (పరమాత్మ మెచ్చున్‌= మెచ్చుకొంటాడు. 
తా ; ఓ కుమారా! ఓర్పు ఉన్నవారికి సంపద కలుగుతుంది. ఓర్పు ఉంటే విద్య లభిస్తుంది. అన్ని సౌఖ్యాలు ఓర్పుతోనే 
లభిస్తాయి. సదయుదైన విష్ణువు క్షమ కలిగినవారిని మెచ్చుకుంటాడు. 
క. _పట్టపురాజును జంపుట, గట్టలుకన్‌ విప్రం జంపు కంటెను పాపం 

బట్టిట్టనకుము నీ వీ, చెట్ట సెడన్‌ దీర్ధ సేవ సేయుము తనయా! శ64 
ప్రతి : తనయా= ఓ కుమారా; పట్టపురాజును చంపుట= మహారాజును చంపుట అనెది; కడు+అలుకన్‌= తీవ్రమైన 
కోపంతో; విప్రన్‌= బ్రాహ్మణుని; చంపుకంటెను= చంపుటకంటె కూడ; పాపంబు= పాపం; అట్టు+ఇట్టు+అనకుము= 
మారుమాటాడవద్దు; నీవు; ఈ చెట్ట+చెడన్‌= ఈ పాపం పోయేలా; తీర్ధసేవ+చేయుము= పుణ్యతీర్థాలను సేవించు. 


494 శ్రీమహాభాగవతము 


తా : ఓ కుమారా! మహారాజును చంపుట అనేది కోపంతో బాపని చంపినదానికంటె ఎక్కువ పాపం. ఇక నీవు 
మారుమాటాడక, ఈ పాపం పోయేలా తీర్థయాత్రలకు వెళ్లు. 
క. అని తన్నుం దండ్రి పనిచినం, బనిపూని ప్రసాద మనుచు భార్గవుండు రయం 

బున నొకయేెండు ప్రయాణము, చని తీర్థము లెల్ల నాడి చనుదెంచె నృపా! 465 
ప్రతి : నృపా= ఓ పరీక్షిన్మహారాజా!; అని= ఈ విధంగా పలికి; తన్నున్‌= పరశురాముని; తండ్రి= తండ్రి జమదగ్ని 
పనిచినన్‌= ఆజ్ఞాపింపగా; ప్రసాదము +అనుచున్‌= మీదయ అంటూ; భార్గవుండు= పరశురాముడు; రయంబునన్‌= 
వెంటనే; పనిపూని= ప్రయత్నపూర్వకంగా; ఒక యేడు ప్రయాణము చని= ఒక సంవత్సరం ప్రయాణంచేసి; 
తీర్థములు+ఎల్లన్‌+ఆడి= తీర్థాలన్నీ సేవించి; చనుదెంచెన్‌= తిరిగివచ్చాడు. 
తా : ఓ పరీక్షన్మహారాజా! ఆ విధంగా తండ్రి ఆజ్ఞాపించగా, మహాప్రసాదం అని ఆ పరశురాముడు శీఘ్రంగా ఒక 
సంవత్సరం ప్రయాణం చేసి ప్రయత్నపూర్వకంగా తీరయాత్రలను సేవించి తిరిగివచ్చాడు. 
ఉ అఆ యెడ నొక్కనాండు సలిలార్థము రేణుక గంగలోనికిం 

బోయి ప్రవాహమధ్యమునం బొల్పుగ నచ్చరలేమపిండుతోం 

దోయవిహారముల్‌ సలుపు దుర్లభుం జిత్రరథున్‌ సరోజ మా 

లాయుతుం జూచుచుందెం బతియాజ్ఞం దలంపక కొంత (ప్రేమతో. 466 
ప్రతి :; ఆ+ఎదన్‌= ఆ సమయంలో; ఒక్కనాండు= ఒకరోజున; సలిల+అర్ధము= నీటికొరకు; రేణుక = జమదగ్ని భార్య 
(పరశురాముని తల్లి); గంగలోనికిన్‌= గంగానదిలోనికి; పోయి= వెళ్ళి ప్రవాహమధ్యమునన్‌= గంగాప్రవాహ మధ్యభాగంలో; 
పొల్పుగన్‌= సొగసుగా; అచ్చరలేమ పిండుతోన్‌= అప్స్పరఃకాంతాసమూహంతో; తోయవిహారముల్‌ సలుపు= జలక్రీడలు 
చేస్తున్న దుర్లభున్‌= చూడ వీలుగాని; సరోజ మాలాయుతున్‌= తామరపూమాలతో కూడిన వానిని; పతియాజ్ఞన్‌= తన 
భర్త జమదగ్ని పెట్టిన ఆనను; తలంపక= ఆలోచింపక (గుర్తుంచుకొనక); కొంత ప్రేమతోన్‌= కొంత ఆసక్తితో; చిత్రరథున్‌= 
ఆ చిత్రరథుదనే గంధర్వుని; చూచుచుందెన్‌= చూస్తూ ఉండిపోయింది. 
తా ; ఒకరోజున జమదగ్ని భార్య రేణుక నీటికోసం గంగానదికి వెళ్ళి, ఆ గంగాప్రవాహంలో అప్పరఃకాంతా సమూహంతో 


సాగసుగా జలవిహారం చేస్తున్న వానిని; చూడవీలుగానివానిని పద్మమాలికలు ధరించిన చిత్రరథుణ్ధి, తన భర్త ఆజ్ఞను 
మరచి ఆసక్తితో చూస్తూ ఉండిపోయింది. 


వ. ఇట్లు గంధర్వవల్లభునిం జూచు కారణంబునం దదసి. 467 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; గంధర్వవల్లభునిన్‌= గంధర్వ రాజైన చిత్రరథుని; చూచు కారణంబునన్‌= చూచిన కారణంగా; 
తదసి= ఆలస్యంచేసి... 
తా : ఈ విధంగా గంధర్వరాజైన చిత్రరథుణ్ణి చూచిన కారణంగా ఆలస్యంచేసి 
ఉ. అక్కట! వచ్చి పెద్దతడ వయ్యెడి; హోమమువేళ దప్పె; నే 

నిక్కడ నేల యుండితి? మునీశ్వరుం డేమనునో యటంచుం దా 


నవమస్మంధము 495 


గ్రక్కునం దోయకుంభము శిరఃస్థలమం దిడి తెచ్చి యిచ్చి వే 
మొక్కి కరంబు మోడ్చి పతిముందట నల్లన నిల్వం జూచుచున్‌. 468 


ప్రతి : అక్కట!= అయ్యో!) వచ్చి= నేను గంగకు నీటికొరకు వచ్చి; పెద్ద తడవు+అయ్యెడిన్‌= చాల ఆలస్యం అయింది; 
హోమము వేళ+తప్పెన్‌= హోమసమయం దాటిపోయింది; నేను ఇక్కడన్‌+ఏల యుండితిన్‌= ఇక్కడే ఎందుకు 
ఉండిపోయాను?) మునీశ్వరుండు = ముని శ్రేష్టుడైన మహర్షి ఏమనునో+అటంచున్‌= ఏమంటాడో అనుకుంటూ; తాన్‌= 
తాను (రేణుక); (గ్రక్క్మునన్‌= వెంటనే; తోయకుంభము = నీటి కదవ; శిరఃస్థలమందిడి= తలపై పెట్టుకొని; తెచ్చియిచ్చి= 
తీసికొనివచ్చి ఇచ్చి; సై (యొక్క వేగంగా మొక్కి కరంబుమోద్పి= చేతులు జోడించి; పతిముందటన్‌= భర్త జమదగ్ని 
ముందు; అల్లన నిల్వన్‌= మెల్లగా నిలబడగా; చూచుచున్‌= మునీశ్వరుడు కనుగొంటూ... 

తా : అయ్యో! గంగకు వచ్చి చాల జాగైంది. హోమ సమయంకూడా దాటిపోయింది. నేనిక్కడ ఇలా ఉండి పోయానేమిటి? 


మునీశ్వరుడు జమదగ్ని ఏమంటాడో అనుకుంటూ వెంటనే నీటి కడవను తలకెత్తుకొని వచ్చి అక్కడపెట్టి నమస్కరించి 
చేతులు జోడించి భర్తముందు నిలబడగా చూచి 


వ. అప్పుడు. 469 
తా : అప్పుడు 
క. చిత్తమున భార్య దడసిన, వృత్తాంతం బెజింగి తపసి వేగము సుతులన్‌ 

మత్తం దీనిం జావంగ, మొత్తుం డన మొత్తరైరి మునుకుచు వారల్‌. 470 


ప్రతి : భార్య= తన భార్య రేణుక; తదసిన = ఆలస్యంచేసిన; వృత్తాంతంబు= సమాచారం; చిత్తమునన్‌= తన మనసులో; 
ఎటింగి= తెలిసికొని (దివ్యదృష్టితో గ్రహించి) తపసి= జమదగ్ని బుషి వేగము= శీఘ్రంగా; మత్తన్‌= మదించిన; దీనిన్‌= 
దీనిని (ఈ రేణుకను); చావంగన్‌ మొత్తుండు= చావబాదండి; అనన్‌= అనగా; వారల్‌= ఆ కుమారులు; మునుకుచున్‌= 
బాధపడుతూ; మొత్తరైరి= చంపలేకపోయారు. 
తా :; తపస్వి అయిన జమదగ్ని తన భార్య ఎందుకు ఆలస్యంగా వచ్చిందో అన్న విషయాన్ని దివ్యదృష్టితో గ్రహించి, 
మదించిన దీనిని చచ్చేలా కొట్టండి అని తన సుతులకు చెప్పగా ఆ కుమారులు దుఃఖీస్తూ తమ తల్లిని చంపలేకపోయారు. 
క. కడుకొని పెంద్లముం జంపని, కొడుకులం బెండ్లాముం జంప గురుం దానతి యీ 

నడుగులకు నెజంగి రాముం, డదడుగిడకుండంగం ద్రుంచె నన్నలం దల్లిన్‌. శ] 
ప్రతి : కడుకొని= పూనుకొని; పెంద్లమున్‌= తన భార్యను; చంపని కొడుకులన్‌= చంపని కుమారులను; పెండ్లామున్‌= 
తన భార్య రేణుకను; చంపన్‌= చంపుటకు; గురుండు= తండ్రి జమదగ్ని ఆనతియీన్‌= ఆజ్ఞాపించగా; రాముండు = 
పరశురాముడు; అడుగులకున్‌= తండ్రి పాదాలకు; ఎజంగి= నమస్కరించి; అడుగు+ఇడ కుండంగన్‌= వెనుకడుగు 
వేయక; అన్నలన్‌= సోదరులను; తల్లిన్‌= తల్లి రేణుకను; కత్రుంచెను= ఖండించాడు. 
తా : జమదగ్ని మహర్షి తన భార్యను చంపని కొడుకులను, తన భార్య రేణుకను చంపుమని పరశురాముని ఆజ్ఞాపించగా 
అతడు తండ్రి అడుగులకు మొక్కి వెనకాదక అన్నలను తల్లిని ఖండించాడు. 


496 శ్రీమహాభాగవతము 


శా. తల్లిన్‌ భ్రాతల నెల్లం జంపు మనుచోం దాం జంపి రాకున్న బెం 
పెల్లన్‌ బోవ శపించుం దండ్రి; తన పంపేం జేయుడున్‌ మెచ్చినా 
తల్లిన్‌ భ్రాతల నిచ్చు నిక్కము తపోధన్యాత్మకుం డంచు వే 
తల్లిన్‌ భాతలం జంపె భార్గవుండు లేదా చంపంజేయాడునే. శ్న72 


ప్రతి : తల్లిన్‌= తన తల్లియైన రేణుకను; భ్రాతలన్‌= సోదరులను; ఎల్లన్‌= అందరినీ; చంపుము +అనుచోన్‌= తన తండ్రి 
చంపుమనగా; తాన్‌ చంపిరాకున్నన్‌= తాను చంపి రాకపోతే; తండ్రి= తన తండ్రి జమదగ్ని పెంపు+ఎల్లన్‌= మేలునంతటిని; 
పోవన్‌ శపించున్‌= పోయేలా శపిస్తాడు; తనపంపున్‌= తన తండ్రియైన జమదగ్ని ఆజ్ఞను; ఏన్‌+చేయుడున్‌= నేను 
చేయగా; మెచ్చి= మెచ్చుకొని సంతోషించి; తపోధన్య+ఆత్మకుండు= తన తపోదీక్షతో ధన్యమైన సామర్థ్యంగల ఈ జమదగ్ని 
నా తల్లిన్‌= నా తల్లిని భ్రాతలన్‌= నా సోదరులను; ఇచ్చున్‌ నిక్క్మము= తప్పక తిరిగి ఇస్తాడు; అంచున్‌= అలా అనుకుంటూ; 
భార్ల్గవుండు= పరశురాముడు; వే తల్లిన్‌= వేగంగా తల్లిని; భ్రాతలన్‌ చంపెన్‌= సోదరులను చంపాడు; లేదా= అలాకానట్లయితే; 
చంపన్‌= తల్లిని సోదరులను చంపుటకు; చే+ఆడునే= చేయి కదులుతుందా (చంపలేడు కదా అని భావం). 


తా ; పరశురాముడు తన తల్లిని సోదరులను చంపుమని తండ్రి ఆజ్ఞాపించగా, “తాను చంపకపోతే కీడు కలిగేలా 
జమదగ్ని శపిస్తాడు. అలాకాక తండ్రి ఆజ్ఞను పాటిస్తే, తపోధనుడైన తండ్రి, తల్లిని, సోదరులను, తప్పక (బతికించగలడు” 
అని భావించి వెంటనే తల్లిని సోదరులను చంపాడు. తన తండ్రి గొప్పతనం తెలియకపోతే తండ్రిపై అంత నమ్మకం 
లేకపోతే చంపడానికి పరశురామునికి చేయాడుతుందా? ఆడదు కదా! 


వ. ఇ వ్విధంబున. శే/8 
ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ రీతిగా. 


అడ్డండు చెప్పక కడపటి, బిడ్డండు రాముండు సుతులం బెండ్లము నచటన్‌ 

గొడ్డంటం దెగ నడచిన, జడ్డనం దలయూంచి మెచ్చె జమదగ్ని మదిన్‌. త్మీ/శ్మ 
ప్రతి : కడపటి బీడ్డండు= తన చిట్టచివరి కొడుకైన; రాముండు= పరశురాముడు; అడ్డండు చెప్పక = వ్యతిరేకించకుందా; 
సుతులన్‌ పెంద్లమున్‌= కొడుకులను భార్యను; అచటన్‌= అక్కడ; గొడ్డంటన్‌+తెగనడచినన్‌= గొడ్డలితో వధింపగ్గా జమదగ్ని= 
జమదగ్ని మహర్షి జడ్డనన్‌= తటాలున; మదిన్‌= మనసులో; తలయూంచి= శిరమాడించి; మెచ్చెన్‌= మెచ్చుకొన్నాడు. 
తా : పరశురాముడు ఎదురుచెప్పకుండా గొడ్డలితో (జమదగ్ని భార్యను, సుతులను వధింపగా జమదగ్ని తల ఊపుతూ 
మనస్సులో మెచ్చుకొన్నాడు. 
క. మెచ్చిన తండ్రినిం గనుంగొని, చెచ్చెర నీ పడినవారి జీవంబులు నీ 

విచ్చితి నను మని మొక్కిన, నిచ్చెన్‌ వారలును లేచి రెప్పటిభంగిన్‌. 475 
ప్రతి : మెచ్చిన తండ్రినిన్‌= సంతోషించిన తండ్రి జమదగ్నిని; కనుంగొని= చూచి; చెచ్చెరన్‌= వెంటనే; ఈ పడినవారి 
జీవంబులు= ఈ మరణించిన వారి ప్రాణాలు; నీవు+ఇచ్చితి+అనుమని= తిరిగి ఇచ్చానని చెప్పు అని; మొక్కినన్‌= 
వేడగా; ఇచ్చెన్‌= జమదగ్ని మహర్షి అలాగే ఇచ్చాడు; వారలును= వారుకూడా (తన తల్లి సోదరులు కూడా); ఎప్పటి 
భంగిన్‌= పూర్వంవలె; లేచిరి= ప్రాణాలతో తిరిగి లేచారు. 


నవమస్మంధము 49/7 


తా : మెచ్చుకొన్న తండ్రిని చూచి పరశురాముడు వెంటనే ఈ చచ్చిపడి ఉన్న వారి ప్రాణాలను ప్రసాదించానిని చెప్పు అని 
తండ్రి వాదాలకు నమస్కరించాడు. ముని వారి ప్రాణాలను తిరిగి అనుగ్రహించగా వాళ్ళు ఎప్పటిలాగా లేచి నిలిచారు. 


ఆ. పడిన వారి మరల టబతికింప నోపును, జనకుం దనుచుం జంపె జామదగ్భ్యుం; 
దతండు సంపె ననుచు నన్నలం దల్లిని, జనకునాజ్ఞ నైనం జంపందగదు. 476 


ప్రతి : పడినవారిన్‌= చనిపోయినవారిని;ి మరలన్‌= తిరిగి జనకుండు= తండ్రి జమదగ్ని బ్రతికింపన్‌+ఓపును= 
బ్రతికించగలడు; అనుచున్‌= అని భావిస్తూ జామదగ్గ్యుండు= జమదగ్ని కుమారుడైన పరశురాముడు; చంపెన్‌= చంపాడు; 
అతండు= ఆ పరశురాముడు; చంపెన్‌+అనుచున్‌= చంపాడు కదా అని; అన్నలన్‌= అన్నలను; తల్లిని; జనకు +ఆజ్ఞన్‌+ఐనన్‌= 
తండ్రి ఆజ్ఞాపించినప్పటికీ; చంపన్‌+తగదు= చంపకూడదు. 


తా: తన తండ్రి జమదగ్ని - చనిపోయిన తన తల్లిని, సోదరులను బతికింపగల సామర్థ్యం గలవాదని తెలిసి పరశురాముడు 
వారిని చంపాడు. అత డలాచంపాడు కదా అని తన తండ్రి ఆజ్ఞాపించినా ఎవ్వరూ తల్లిని సోదరులను చంపకూడదు. 


విశే : లోకంలో కొంతమంది మహాత్ములు ఉంటారు. వారు నిగ్రహానుగ్రహసమర్భులు. వారు ఏ పనైనా చేయగలరు. 
అలాంటి సమర్థుడు జమదగ్ని, ఈ విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం కొడుకు పరశురామునకు ఉన్నది. అందుకే తండ్రి 
ఆజ్ఞను పాలించి కన్నతల్లిని సోదరులను కుఠారంతో నరికి వేశాడు. తండ్రిని తిరిగి బతికించమని ప్రార్ధించాడు. సమర్ధుడైన 
జమదగ్ని తన భార్యను పిల్లలను తిరిగి బ్రతికించాడు. దీనిని ఉదాహరణగా తీసికొని నా తండ్రి చంపమన్నాడంటూ 
లోకంలో మిగిలినవారు తల్లిని సోదరులను సంహరిస్తారేమో, పితృవాక్య పరిపాలనకు కట్టుబడ్డామంటారేమోనని కవి ఈ 
అంశాన్ని గూర్చి స్పష్టంగా అందరికి హెచ్చరిక చేస్తున్నాడు. ఏ [గ్రంథానికైనా ప్రయోజనం ప్రపంచ శ్రేయస్సు. చారిత్రక 
విషయాలను, సత్యాలను, స్పష్టంగా సూటిగా కవి చెప్పవలసి ఉంటుంది. ఎవరో ఏదో చేశారని అవన్నీ మనం చేయలేము. 
చేయకూడదు కూడా. అందుకే పరశురామ కథాప్రసంగంలో అపూర్వ ప్రయోజనాన్ని ఆశించి కొసమెరుపుగా ఈ పద్యాన్ని 
చెప్పాడు కవి. 


వ. అంత. త్త 


సీ _పరశురామున కోడి పరుగులు పెట్టిన యర్జునపుత్రకు లాత్మయందుం 
దండ్రి మగ్గుటకు సంతప్తులై పొగులుచు నింతట నంతట నెడరు వేచి 
తిరిగి యాడుచు నొక్కదివసమం దా రాముం డడవి కన్నలతోడ నరుగం బిదపం 
బగదీర్పం దణి యని పజతెంచి హోమాలయంబున సర్వేశు నాత్మ నిలిపి 


తే. నిరుపమ ధ్యాన సుఖవృత్తి నిలిచియున్న పుణ్యు జమదగ్ని నందజుం బొదివి పట్టి 
కుదులకుండంగం దలం ద్రెంచి కొనుచుం జనిరి, యడ్డ మే తెంచి రేణుక యడిచికొనంగ. 478 
ప్రతి : పరశురామునకున్‌= జమదగ్ని కుమారుడు పరశురామునకు; ఓడి= భయపడి; పరుగులుపెట్టినన్‌= పారిపోయిన; 


అర్జున పుత్రకులు= కార్తవీర్యార్డునుని కుమారులు; ఆత్మయందున్‌= తమ మనసులో; తండ్రి= తమ తండ్రి; మ్రగ్గుటకున్‌= 
మరణించుటకు; సంతప్తులై= మిక్కిలి బాధపడి; పొగులుచున్‌= దుఃఖిస్తూ ఇంతటన్‌+అంతటన్‌= ఎప్పుడెప్పుడా అని; 


498 శ్రీమహాభాగవతము 


ఎడరువేచి= ఎదురుచూచి (సందుకొరకు చూచి); తిరిగి యాడుచున్‌= తిరుగుతూ; ఒక్క దివసమందున్‌= ఒకరోజు; 
రాముండు= పరశురాముడు; అడవికిన్‌+అన్నలతోడన్‌= అడవికి అన్నలతోపాటుగా; అరుగన్‌= వెళ్ళగా; పిదపన్‌= ఆపై; 
పగ+తీర్చన్‌= పగ తీర్చుకొనుటకు; తజి+అని= సమయమని; పఅతెంచి= వచ్చి; హోమ+ఆలయంబునన్‌= హోమగ్భహంలో; 
సర్వేశున్‌= పరమాత్మను; ఆత్మన్‌ నిలిపి= తన బుద్ధియందు నిలిపి; నిరుపమ= సాటిలేని; ధ్యాన సుఖవృత్తిన్‌= ధ్యానమనే 
సుఖప్రవృత్తిలో; నిలిచియున్న= స్థిరంగా ఉన్న పుణ్యున్‌= పుణ్యాత్ముడైన; జమదగ్నిన్‌= జమదగ్ని మహర్షిని; రేణుక = 
భార్య రేణుక; అడ్డము+ఏతెంచి= అడ్డంగా వచ్చి; అడచికొనంగ= అడగజేసినప్పటికి (ఆపు చేసినప్పటికి); అందబున్‌= 
కార్తవీర్యార్దునుని సుతులందరూ; కుదులకుండంగన్‌= చలించకుండా; పొదిలిపట్టి= గట్టిగాపట్టి తలన్‌= తలను; 
తైెంచికొనుచున్‌= తెగగొట్టుకొని; చనిరి= వెళ్ళిపోయారు. 


తా : పరశురాముని ముందు నిలబడలేక ఓడి పారిపోయిన కార్తవీర్యార్దుని సుతులు, తమ తండ్రి మరణించినందులకు 
చాల బాధపడి, తగిన సమయంకోసం ఎదురుచూస్తూ, ఒకరోజు పరశురాముడు తన అన్నలతో అడవికి వెళ్ళిన వేళు పగ 
తీర్చుకోవడానికి ఇదే అదనని వచ్చి, హోమశాలలో నిశ్చలంగా కూర్చొని, తన చిత్తంలో పరమేశ్వర ధ్యానం చేస్తున్న 
జమదగ్ని మహర్షిని, రేణుక అద్దువచ్చి ఆపు చేస్తున్నా ఆగక, కదలకుండా గట్టిగా పట్టుకొని అతని తల నరికి వెళ్ళారు. 


వ. మజియును. శ/9 
ప్రతి : అంతేకాక. 


మ. జనకుం జంపిన వైర మేమజక రాజన్యాత్మజుల్‌ నేంయుమీ 
జనకుం జంపిరి రామ! రామ! రిపులన్‌ శాసింతు రమ్మంచు న 
మ్మునిపై వ్రాలి లతాంగి మోందికొనియెన్‌ ముయ్యేడుమాజుల్‌ రయం 
బున రాముం డరుదెంచి యొన్నికొన నాపూర్ణాపదాక్రాంతయై. 480 


ప్రతి ;: రామ= ఓ పరశురామా!; రాజన్య +ఆత్మజుల్‌= కార్తవీర్యార్డునుని పుత్రులు; జనకున్‌= తమ తండ్రిని; చంపిన 
వైరము= నీవు చంపిన పగ; ఏమజణక= మరచిపోక; నేండు= ఈనాడు; మీ జనకున్‌ చంపిరి= మీ తండ్రి జమదగ్ని 
మహర్షిని చంపారు; రామ! = ఓ పరశురామా!; రిపులన్‌= శత్రువులను; శాసింతు = శిక్షించుటగాను; రమ్ము+అంచున్‌= 
రమ్ము అని పిలుస్తూ ఆ+మునిపైన్‌ వ్రాలి= ఆ మహర్షి కళేబరంపైబడి; ఆపూర్ణ+ఆపద+ఆక్రాంతయై= అధికమైన 
దుఃఖానికి చిక్కి లతా+అంగి= జమదగ్ని భార్య రేణుక; రయంబునన్‌= వేగంగా; రాముందరుదెంచి= పరశురాముడు 
వచ్చి; ఎన్నికొనన్‌= లెక్కపెట్టునట్సు; ముయ్యేడు మాజుల్‌= మూడు ఏడులు ఇరువది ఒక్కమారు; మోదుకొనియెన్‌= 
(గుండెలు) బాదుకొన్నది. 


తా : కార్తవీర్యార్దునసుతులు తమ తండ్రిని నీవు చంపిన వైరం మరచిపోకుండా, ఈనాడు వచ్చి మీ తండ్రిని చంపారు. 
ఓ పరశురామా! ఈ శత్రువులను శిక్షించుటకురా అంటూ ఆ ముని కళేబరం పైపడి రేణుక బాధాతప్తహృదయంతో 
పరశురాముడు వచ్చి చూచేసరికి ఇరవై ఒక్కమార్లు గుండెపై మోదుకొన్నది. 


వ. ఇట్లప్పుడు దల్లి మొ విని, జమదగ్నికుమారులు వచ్చి యిట్లని విలపించిరి. శీరి1 


నవమస్మంధము 499 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; అప్పుడు= ఆ సమయంలో; తల్లి మొఅవిని= తల్లియొక్క దీనాలాపాలు విని; జమదగ్ని 
కుమారులు = మిగిలిన జమదగ్ని కుమారులు; వచ్చి= అక్కడకు వచ్చి (జమదగ్ని శరీరంవద్దకు వచ్చి) ఇట్లని విలపించిరి= 
ఈ విధంగా దుఃఖించారు. 


తా : ఈ విధంగా రోదిస్తున్న తల్లి మొరవిని జమదగ్ని సుతులు అక్కడకు వచ్చి ఇలా దుఃఖించారు. 


క. వాకిలి వెడలవు కొడుకులు, రాకుందడంగ నట్టి నీవు రాజసుతులచేం 
జీకాకు పొంది పోవంగ, నీకా త్లెట్లాడెం దండ్రి! నిర్జరపురికిన్‌. శ్నర్ర2 


ప్రతి : తండ్రీ= ఓ తండ్రీ!; కొడుకులు రాకుండగన్‌= నీతో నీ కొడుకులు వెంటరాకుండా; వాకిలి వెడలవు= గడపదాటి 
ఎరగవు; అట్టి నీవు= అలాంటి నీవు; రాజసుతులచేన్‌= కార్తవీర్యార్దునుని కొడుకులచే; చీకాకుపొంది= కలతపడి (శ్రమపడి); 
నిర్ణరపురికిన్‌= దేవతల నగరమైన స్వర్గానికి; పోవంగన్‌= వెళ్ళడానికి; నీకాళ్ళెట్లాడెన్‌= నీకు కాళ్ళెలా వచ్చాయి? (ఎలా 
వెళ్ళగలిగావు!). 


తా:ఓ తండ్రీ! నీ కొడుకులు తోడు రాకుండా వాకిలి నుండి కూడా కదలవు గదా! అలాంటి నీవు కార్తవీర్యార్డునుని 
కొడుకులవల్ల శ్రమపడి స్వర్గానికి (ఒంటరిగా) ఎలా వెళ్ళగలిగావు? 


వ. అని విలపించుచున్న అన్నలను జూచి రాముం డిట్లనియె. 483 


ప్రతి : అని= ఈ ప్రకారంగా; విలపించుచున్న= దుఃఖిస్తున్న అన్నలనుజూచి= తన సోదరులను చూచి; రాముండు +ఇట్లు + 
అనియెన్‌= పరశురాముడు ఈ విధంగా అన్నాడు. 


తా : ఈ ప్రకారంగా దుఃఖిస్తూ ఉన్న సోదరులతో పరశురాముడు ఇలా అన్నాడు. 


ఉ. ఏడువనేల? తండ్రి తను వేమజకుండుండు తోడులార! నే 
సూదొగిం దీర్తునంచుం బరశుద్యుతి భీముండు రాముం డుగ్రుండై 
యోదడక యర్జ్హునాత్మభవులున్న పురంబున కేగి వారు గో 
దడాడంగం బట్టి చంపె వడి నర్జునజాతుల బ్రహ్మఘాతులన్‌. శరి4 


ప్రతి : తోడులార= ఓ తోడబుట్టిన సోదరులారా!; ఏదువన్‌+ఏల= దుఃఖీంచడం ఎందుకు (దుఃఖింపవలదు); తండ్రితనువు= 
మన తండ్రి కళేబరాన్ని ఏ మజకుండుండు= జాగరూకతతో చూస్తూ ఉండండి; నేన్‌= నేను; సూడు= పగను; ఒగిన్‌+తీర్తున్‌ 
అంచున్‌= క్రమంగా తీర్చుకుంటాను (ప్రతీకారం చేసి తీరుతాను) అని; పరశుద్యుతిన్‌= గండ్రగొడ్డలి కాంతితో; 
భీముండు= భయంకరుడైన; రాముండు= పరశురాముడు; ఉగ్రుండై= కోపించినవాడై; ఓడక= వెనుదీయక; 
అర్జున +ఆత్మభవులున్న= అర్జునాత్మభవులున్న, కార్తవీర్యార్డునుని కుమారులున్న్య పురంబునకున్‌+ఏగి= పట్టణానికి వెళ్ళి; 
వారు= ఆ కార్తవీర్యార్డునుని సుతులు; గోడాడంగన్‌= దుఃఖించగా; 'బ్రహ్మఘాతులన్‌= బ్రహ్మ హత్యచేసిన; అర్జ్హునజాతులన్‌= 
అర్జున కుమారులను; వడిన్‌= వేగంగా; పట్టిచం పెన్‌= పట్టుకొని సంహరించాడు. 

తా : అన్నలారా! దుఃఖించకండి. మన తండ్రి శరీరాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నేను పగతీర్చుకొని వస్తాను అంటూ 


తన చేతి గండ్రగొడ్డలిఅంచుకాంతి అధికంకాగా భయంకరుడై పరశురాముడు కోపంతో కార్తవీర్యార్డునుని కొడుకులున్న 
పట్టణానికి వెళ్ళి బ్రహ్మఘాతులైన ఆ అర్జున పుత్రులను పట్టి చంపాడు. 


500 శ్రీమహాభాగవతము 


క. ఖండించి రిపుల శిరములు, గొండలుగాం బ్రోగు లిడియె గురురక్తనదుల్‌ 

నిండికొని పాణి యుబ్బెను, భండనమున నృపులు రిపులు భయమంద నృపా! 485 
ప్రతి : నృపా= ఓ పరీక్షిన్మహారాజా!; రిపుల శిరములు= శత్రువుల తలలు; ఖండించి= తెగగొట్టి (నరికి; కొండలుగాన్‌= 
పర్వతాకారాలుగా; ప్రోగులు+ఇడియెన్‌= పోగులుగా పెట్టాడు భండనమునన్‌= ఆ యుద్ధంలో; నృపులు= రాజులు; 
రిపులు= శత్రువులు; భయము+అందన్‌= భయపడునట్లుగా; గురురక్తనదుల్‌= పెద్ద పెద్ద రక్తనదులు; నిండుకొని= 
పొంగి; పాజి+ఉబ్బెను= ప్రవహించి అతిశయించాయి. 


తా:ఓ పరీక్షన్మహారాజా! పరశురాముడు శత్రువుల శిరస్సులు తెగగొట్టి కొందడలుగా పోగులు పెట్టాడు. ఆ యుద్ధంలో 
రాజులు శత్రువులు భయపడేలా పెద్ద రక్తనదులు పొంగిపారాయి. 


వ. మజియు నంతటం బోక. 486 
ప్రతి : మజియున్‌= మరియు; అంతటన్‌+పోక= అంతటితో ఆగక... 
తా : పరశురాముడు అంతటితో ఆగకుండా 


ఆ. అయ్యపగకు రాముం డలయక రాజుల, నిరువదొక్కమాజు లరసి చంపె; 

జగతిమీంద రాజశబ్దంబు లేకుండ, సూడు దీర్పలేని సుతుండు సుతుందె. శీర 
ప్రతి : అయ్యపగకున్‌= తండ్రిని చంపినవారిపై పగనుగొన్ను రాముండు= పరశురాముడు; అలయక= విశ్రాంతి లేకుండా 
(సునాయాసంగా); జగతిమీందన్‌= ప్రపంచంలో; రాజశబ్దంబులేకుండన్‌= రాజు అనే శబ్దం లేకుండా; (క్షత్రియుడు 
అనేవాడు లేకుండా); రాజులన్‌= రాజులను; ఇరువదొక్క్మమాజులు= ఇరవై ఒక్క తడవలు; అరసి= వెదకి; చంపెన్‌= 
చంపాడు; సూడు తీర్చలేని= పగ తీర్చుకోని; సుతుండు= కుమారుడు; సుతుండె= కుమారుడా కాదు అని భావం. 
తా : తన తండ్రిని చంపిన రాజపుత్రులపై పగతీర్చుకొనే నిమిత్తం, లోకంలో క్షత్రియ శబ్దం లేకుండా ఇరవై ఒక్కమార్లు 
పరశురాముడు క్షత్రియులనందరిని వెదకి వెదకి చంపాడు. పగ తీర్చుకోకపోతే అతడు కొడుకేనా?! ప్రతీకారం తీర్చుకొని 
పరశురాముడు నిజమైన కొడుకు అనిపించుకున్నాడు. 


వ. మటథియు నా రాముండు శమంతక పంచకంబున రాజరక్తంబులం దొమ్మిది మడుంగులు కావించి, 
తండ్రి శిరంబుం దెచ్చి, శరీరంబుతో సంధించి, సర్వదేవమయుండగు దేవుండు తాన కావునం దన్ను 
నుద్దేశించి యాగంబు చేసి, హోతకుం దూర్చును, బ్రహ్మకు దక్షిణభాగంబును, నధ్వర్యునకుం బడమటి 
దిక్కును, నుద్దాత కుత్తరదిశయును, నున్నవారల కవాంతరదిశలును, గశ్యపునకు మధ్యదేశంబును, నుపద్రష్టకు 
ఆర్యావర్తంబును, సదస్యులకుం దక్కిన యెడలును గలయ నిచ్చి, బ్రహ్మనదిలైైన సరస్వతియం 
దవభృథస్నానంబు సేసి, కల్మషంబులం బాసి, మేఘవిముక్తుందైన సూర్యుండునుం బోలె నొప్పుచుండె 
నంత. 488 


ప్రతి : మజియున్‌= అంతేగాక; ఆ రాముండు= ఆ పరశురాముడు; శమంతకపంచకంబునన్‌= శమంతక పంచకం 
అనేచోట; రాజరక్తంబులన్‌= శత్రురాజుల రక్తంతో; తొమ్మిది మడుంగులు కావించి= తొమ్మది సరస్సులుగా చేసి తన 


నవమస్మంధము 501 


శిరంబుందెచ్చి= తన తండ్రి తలను తెచ్చి; శరీరంబుతోన్‌ సంధించి= శరీరంతో కలిపి; సర్వదేవమయుండగు = సకల 
దేవతల స్వరూపమైన; దేవుండు= పరమాత్మ తాన కావునన్‌= తానే కాబట్టి; తన్నున్‌+ఉద్దేశించి= తనను దాను ఉద్దేశించుకొని; 
యాగంబుచేసి= యాగాన్ని చేసి హోతకున్‌= యజ్ఞదీక్షలో హోత అనేవానికి; తూర్పును= తూర్పు దిక్కునంతటిని; బ్రహ్మకున్‌= 
యజ్ఞంలో బ్రహ్మత్వం వహించినవానికి దక్షిణ భాగంబును= దక్షిణ దిగ్భాగాన్ని; అధ్వర్యునకున్‌= అధ్వర్య స్థానంలో ఉండే 
బ్రాహ్మణునకు; పడమటి దిక్కును= పశ్చిమ దిక్కును; ఉద్దాతకున్‌= ఉద్దాతగా వ్యవహరించినవానికి; ఉత్తరదిశయును= 
ఉత్తర దిగ్భాగాన్నిి ఉన్నవారలకున్‌= ఇంకను మిగిలినవారికి; అవాంతరదిశలును = ఆగ్నేయ, వాయవ్య, నైరుతి, ఈశాన్య 
దిగ్భాగాలను; కశ్యపునకున్‌= కశ్యపుడు అనే పేరుగల మహర్షికి; మధ్యదేశంబును = అన్నిదిక్కులకు మధ్యలో ఉండే 
ప్రాంతాన్ని, ఉపద్రష్టకున్‌= ఉపద్రష్టస్థానంలో ఉన్నవానికి; ఆర్యావర్తంబును= ఆర్యావర్తప్రాంతాన్ని సదస్యులకున్‌= సభలో 
ఉన్నవారికి; తక్కిన యెడలను= మిగిలిన ప్రాంతాలను; కలయన్‌ ఇచ్చి= సమర్పణచేసి; బ్రహ్మనదియైన= బ్రహ్మనదిగా 
పేరొందిన; సరస్వతియందున్‌= సరస్వతీనదిలో; అవభృథంబుసేసి= యజ్ఞాంతంలో చేసే అవభృథం అనే పేరుగల 
పవిత్రస్నానంచేసి; కల్మ్గషంబులన్‌ పాసి= పాపాలను పోగొట్టుకొని; మెఘవిముక్తుండైన= మేఘాలనుండి విడువబడిన; 
సూర్యుండునుం బోలెన్‌= సూర్యుని విధంగా; ఒప్పుచుండెన్‌= ప్రకాశిస్తున్నాడు; అంతన్‌= అంతలో... 


తా : ఆ పరశురాముడు శత్రురాజులను దునుమాడిన రక్తంతో శమంతకపంచకమనేచోట తొమ్మిది మడుగులుచేసి, తన 
తండ్రియొక్క తెగిన శిరస్సును శరీరంతో కలిపి, తాను సర్వదేవ స్వరూపుడు కాబట్టి తనను ఉద్దేశించి యాగాన్ని నిర్వహించి 
హోతకు తూర్పు భాగాన్ని బ్రహ్మకు దక్షిణ భాగాన్ని అధ్వర్యునకు పశ్చిమభాగాన్నిి ఉద్దాతకు ఉత్తరదిక్కును మిగిలినవారికి 
మిగిలిన విదిక్కులను, కశ్యపునకు అన్నిదిక్కుల మధ్యలో గల భూమిని, ఉపద్రష్టకు ఆర్యావర్త ప్రాంతాన్ని సదస్యులుగా 
వచ్చిన బ్రాహ్మణ సభ్యులకు తక్కిన ప్రాంతాలను దానంగా ఇచ్చి, బ్రహ్మనదిగా పేరు పొందిన సరస్వతీనదిలో అవభృథ 
స్నానంచేసి పాపరహితుడై మేఘాలనుండి వెలువడ్డ సూర్యునిలా గొప్పకాంతితో ప్రకాశించాడు. అంతలో 


విశే : యజ్ఞయాగాది క్రియలలో అన్ని వేదాలకు సంబంధించిన క్రియాకలాపాలు జరుగుతాయి. అందుకొరకు బుగ్వేదాన్ని 
చదువుతూ ఆ బుగ్వేదంలో చెప్పబడ్డ క్రియలు ఆచరించే వ్యక్తిని హోత అని, యజుర్వేదాన్ని చదువుతూ తత్మియలను 
నిర్వహించే వానిని అధ్వర్యుడని, సామవేదాన్ని గానంచేస్తూ యజ్ఞక్రియను నడిపేవానిని ఉద్గాత అని, మొత్తం యజ్ఞక్రియనంతటిని 
పర్యవేక్షించే వానిని ఉపద్రష్ట అని అంటారు. అంతేగాక ఈ యజ్ఞానికి ఆధ్యక్షం వహించి నిర్వహింపచేసేవాడు బ్రహ్మ అనే 
పేరుగల స్థానంలో ఉండేవాడు. యాగాన్ని నిర్వహించేవేళ ఎందరెందరో బ్రాహ్మణోత్తములు చూచే నిమిత్తం ఆహూతులై, 
అనాహూతులై కూడా వన్తారు. వారు సదస్యులు. ఇలా యజ్ఞనిర్వహణ చాల ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. ఇంత 
జరిగినా ఎక్కడైన మంత్రంలోగాని, స్వరంలోగాని, అక్షరాల ఉచ్చారణలోగాని, (ద్రవ్యాల నిర్వహణలోగాని తక్కువతనం 
లేదా ఎక్కువతనం - దీనినే న్యూన అతిరిక్తదోషం అంటారు. ఇది ఏర్పడితే ఆ దోషనిమిత్తం యజ్ఞాంతంలో ఒక పవిత్రస్పానాన్ని 
మంత్రపూతంగా యజ్ఞ దీక్షలో ఉన్నవారు నిర్వహిస్తారు. దానినే అవభృథ స్నానం అంటారు. 


క. ఆప్పుండగు పుత్రువలనను, బ్రాప్తతనుం డగుచుం దపము బలిమిని మింటన్‌ 
సప్తర్షిమండలంబున, సప్తముందడై వెలుంగుచుందె జమదగ్ని నృపా! శీ80 


ప్రతి : నృపా= ఓ రాజా!) ఆప్తుండగు పుత్రువలనను= ఆప్తుడైన పుత్రుని కారణంగా; జమదగ్ని= పరశురాముని తండ్రి 
జమదగ్ని మహర్షి ప్రాప్తతనుండగుచున్‌= శరీరం పొందినవాడై; తపము బలిమిని= తన తపోబలంతో; మింటన్‌= 


502 శ్రీమహాభాగవతము 


ఆకాశంలో; సప్తర్షి మండలంబునన్‌= సప్తర్షి మండలంగా ఉన్న నక్షత్రాలలో; సప్తముందై= ఏడవవాదై; వెలుంగుచుండెన్‌= 
ప్రకాళిస్తున్నాడు. 

తా : రాజా! ఆప్తుడైన పరశురామునివల్ల శరీరాన్ని పొందిన జమదగ్ని తన తపోబలంతో ఆకాశంలో ఉన్న సప్తర్షి 
మండలంలో ఏడవ నక్షత్రంగా వెలుగులు చిమ్ముతున్నాడు. 

విశే : సప్తర్నిమండలంలో కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వళిష్ట్ర జమదగ్ని అనేవారున్నారు. 


క. ఆ జమదగ్ని తనూజుండు, రాజీవాక్షుండు ఘనుండు రాముం దధికుందై 

యోజును వేదర్నులలో, రాజిల్లెడు మీందిమనువు రా నవ్వేళన్‌. 490 
ప్రతి : ఆ జమదగ్ని తనూజుండు= ఆ జమదగ్ని కుమారుడు; రాజీవాక్షుండు= ఆ పద్నాక్షుడు; ఘనుండు= గొప్పవాడు; 
రాముండు= పరశురాముడు; అధికు.డై= గొప్పవాడ్రె; మీంది మనువురాన్‌= ఈ పై మన్వంతరము వచ్చినపుడు; వేదర్షులలోన్‌= 
వేద బుషులలో ఒకదై; ఓజను= కాంతితో; రాజిల్లెడున్‌= ప్రకాశిస్తాడు. 
తా : జమదగ్ని మహర్షి పుత్రుడు, గొప్పవాడు, పద్మాక్షుడు అయిన పరశురాముడు కీర్తి గలవాడై రాబోయే మన్వంతరంలో 
సప్తర్షులలో ఒకదై ప్రకాశిస్తాడు. 
విశే : దెబ్బది యొక్క దివ్య యుగాల కాలం ఒక మన్వంతరం. మనం ప్రస్తుతం వైవస్వత మన్వంతర కాలంలో ఉన్నాం. 


ఆ. శాంతచిత్తుం డగుచు సంగవిముక్తుందై, భవ్యుందై మహేంద్రపర్వతమున 

నున్నవాండు రాముం దోజతో గంధర్వ, సిద్ధవరులు నుతులు సేయుచుందడ. శేఫి1 
ప్రతి : రాముండు= పరశురాముడు; శాంత చిత్తుండగుచున్‌= ప్రశాంతమైన మనసు గలవాడై; సంగవిముక్తుందై= 
ఏ బంధాలకు లోనుగాక విడివడి; భవ్యుండై= యోగ్యుడైై; ఓజతోన్‌= క్రమముగా; గంధర్వ సిద్ధవరులు= గంధర్వులు, 
సిద్ధశ్రేష్టులు; నుతులు+చేయుచుండన్‌= కీర్తిస్తూ ఉండగా; మహేంద్ర పర్వతమునన్‌= మహేంద్రం అనే పేరుగల పర్వతంమీద; 
ఉన్నవాందు= ఉన్నాడు. 
తా :; పరశురాముడు ప్రశాంతచిత్తుడై, బంధాలు విదివడినవాడై, యోగ్యుడై, గంధర్వులు, సిద్దులు మొదలగువారు కీర్తిస్తుండగా 
మహేంద్ర పర్వతంపై ఉన్నాడు. 
క. భగవంతుండు హరి యీక్రియ, భృగుకులమునం బుట్టి యెల్ల పృథివీపతులన్‌ 

జగతీభారము వాయంగం, బగంగొని పలుమాజు చంపె బవరమున నృపా! శ్ష92 
ప్రతి : నృపా= ఓ పరీక్షిన్మహారాజా!; భగవంతుండు హరి= దైవమైన విష్ణువు ఈ క్రియన్‌= ఈ విధముగా? భృగు 
కులమునన్‌= భృగు వంశంలో; పుట్టి= జన్మించి; జగతీభారము+పాయంగన్‌= భూభారము పోయేవిధంగా; బవరమునన్‌= 
యుద్ధంలో; ఎల్లప్పథివీపతులన్‌= అందరు రాజులను; పగన్‌కొని= పగతో; పలుమాజు చంపెన్‌= చాలమార్లు సంహరించాడు. 
తా:ఓ పరీక్షన్మహారాజా! భగవంతుడైన విష్ణువు ఈ విధంగా భృగువంశంలో పరశురాముడై జన్మించి పగతో యుద్ధంలో 
రాజులందరిని భూభారం తగ్గేవిధంగా పలుమార్లు చంపాడు. 


నవమస్మంధము 503 


విశే ; భగవంతుడు - షద్దుణిశ్వర్య సంపన్నుడు. షద్దుణాలు ్గ ఐశ్వర్య, బల, శక్తి వీర, జ్జాన, తేజస్సులు ఆరూన్నూ 
కలవాడు భగవంతుడు. 


వ. అంత గాధికి నగ్నితేజుండగు విశ్వామిత్రుండు జన్మించి తపోబలంబున రాజధర్మంబును మాని, 
బ్రహ్మర్షియై, యేకశత సంఖ్యాగణితు లగు కొడుకులం గనియె; అయ్యెడ భృగుకుల జాతుందైన యజీగర్హుని 
కొడుకు శునశ్శేఫుండు దల్లిదండ్రుల చేత హరిశ్చంద్రుని యాగపశుత్వంబునకు నమ్ముడుపడది, బ్రహ్మాదిదేవతల 
వినుతి సేయుచు మెప్పించి, పితృదేవతలచే బంధవిముక్తుందైన వాని యందుం గప గలిగి, విశ్వామిత్రుండు 
పుత్రుల కిట్లనియె. త93 


ప్రతి : అంతన్‌= అటుపిమ్మట; గాధికిన్‌= గాధి అనేవానికి; అగ్నితేజుండు+అగు= అగ్నివలె తేజస్సుగల; విశ్వామిత్రుండు= 
విశ్వామిత్రుడు అనువాడు; జన్మించి= పుట్టి; తపోబలంబునన్‌= తన తపస్సుయొక్క బలంచేత; రాజధర్మంబును మాని= 
తాను రాజపుత్రుడైనప్పటికి తన రాజధర్నాన్ని విడిచిపెట్టి, బ్రహ్మర్నియై= బ్రహ్మ బుషిగా మారి; ఏకశతసంఖ్యా గణితులగు = 
ఒక వందమంది; కొడుకులన్‌= సుతులను; కనియెన్‌= కన్నాడు; ఆ+ఎడన్‌= ఆ సమయంలో; భృగుకులజాతుందడైన= 
భృగువంశంలో పుట్టిన; అజీగర్హుని కొడుకు= అజీగర్హుని కుమారుడు; శునశ్శేఫుండు అనేవాడు; తలిదం(డ్రులచేతన్‌= 
తలిదండ్రులచే; హరిశ్చంద్రుని యాగపశుత్వంబునకున్‌= హరిశ్చంద్రుడు చేసే యాగంలో యజ్ఞ పశువుగా ఉండుటకు; 
అమ్ముడుపడి= అమ్ముడుపోయి, విక్రయింపబడి; బ్రహ్మాదిదేవతలన్‌= బ్రహ్మ మొదలైన దేవతలను; వినుతిసేయుచున్‌ = 
క్రీర్తించుచు; మెప్పించి= వారిని సంతోషపరచి; పితృదేవతలచేన్‌= పితృదేవతలయొక్క కృపతో; బంధవిముక్తుండైనన్‌= 
బంధవిముక్తుడు కాగా; వానియందున్‌= ఆ శునశ్శేఫనియందు; కృప గలిగి= దయగలవాడ్రై విశ్వామిత్రుండు= గాధిసుతుడైన 
విశ్వామిత్రుడు; పుత్రులకున్‌ +ఇట్లు+అనియెన్‌= తన వందమంది కుమారులతో ఇలా అన్నాడు. 


తా : గాధికి అగ్నితో సమానమైన తేజస్సుగల విశ్వామిత్రుడు జన్మించాడు. ఈ విశ్వామిత్రుడు రాజు అయినప్పటికి తన 
రాజధర్మాన్ని, క్షాత్రధర్మాన్ని వదిలి తన తపోబలంతో బ్రహ్మర్షి అయ్యాడు. నూర్లురు సుతులను కన్నాడు. 


భృగువంశంలో జన్మించిన అజీగర్తుడు అనే వానికొడుకు శునశ్శేప్రడు హరిశ్చంద్రునికి తన తల్లిదండ్రులచే యజ్ఞపశువుగా 
అమ్మబడద్దాడు. అతడు యజ్ఞస్తంభానికి కట్టివేయబడగా బ్రహ్మ మొదలైన దేవతలను స్తుతించి, మెప్పించి పితృదేవతల చేత 
బంధవిముక్తుడయ్యాడు. ఆ శునశ్చేఫునియందు దయగలిగిన విశ్వామిత్రుడు తన పుత్రులతో ఇలా అన్నాడు. 


విశే : అజీగర్తుడు భృగువంశంలో జన్మించాడు. ఒక సమయంలో క్షామం వచ్చింది. ఆహారంలేక అందరూ బాధపడుతున్నవేళ 
ఈ అజీగర్హుడు తన కుమారుడైన శునళ్ళేపణ్ణి హరిశ్చంద్రునకు అమ్మివేసినాడు. హరిశ్చంద్రుడు ఈ శునళ్ళేపణ్జి యాగపశువును 
చేసి యూపస్తంభానికి కట్టాడు. ఈ శునశ్ళేఫుడు తనను యజ్ఞపశువుగా బలి చేస్తారనే భయంతో (బ్రహ్మాది దేవతలను 
ప్రార్ధించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. పితృదేవతలచే శునశ్ళేప్రనకు బ్రహ్మ దయవల్ల బంధవిముక్తి అయ్యింది. హరిశ్చంద్రునకు 
యాగఫలం లభించేలా చేశాడు. (బ్రహ్మ దేవతలు వచ్చి ఈ శునళ్ళేఫుని విడిపించారు. కాబట్టి ఇతనికి దేవరాతుదనే పేరు 
వచ్చింది. ఈ శునశ్ళేఫుడనే దేవరాతునిమీద విశ్వామిత్రునకు ప్రేమ కలిగింది. 


శునళ్ళేఫుని అమ్మిన కారణంగా తదుపరి అజీగర్హునకు పిశాచత్వం వచ్చింది. తన మూలంగా తండ్రికి పిశాచత్వం 
వచ్చిందని తెలిసికొన్న శునశ్ళేపుడు గౌతమీతీరంలో తపస్సు చేశాడు. శివుడు విష్ణువు ప్రత్యక్షం అయ్యారు. వారి అనుగ్రహంతో 
ఈ శునశ్ళేఫుడు తన తండ్రికి వచ్చిన పిశాచత్వాన్ని పోగొట్టాడు. 


504 శ్రీమహాభాగవతము 


క. కన్నులం గంటిని వీనిని, మన్నన కొమరుండు నాకు మక్కువ మీలో 
నన్నన్న యనుచు నతనిన్‌, మన్నింపుం డనినం జూచి మదసంయుతులై. శ్తేఫిశ్న 


ప్రతి : వీనిని= ఈ శునశ్ళ్శేఫుని; కన్నులన్‌+కంటిని= కళ్ళారా చూచాను; మన్నన కొమరుండు నాకున్‌= నాకు ఇతడు 
మన్నింపదగిన కొడుకు వంటివాడు; అతనిన్‌= ఈ శునళ్ళ్చేఫుని; మక్కువన్‌= (ప్రేమతో; మీలోన్‌= మీలో (మీరందరూ 
అనిభావం); అన్నన్న యనుచున్‌= అన్న అన్న అనుచూ; మన్నింపుండు= గౌరవించండి; అనినన్‌= అనగ్యా చూచి= 
(విశ్వామిత్రుని నూరుగురు సుతులు) చూచి; మదసంయుతులై= మదంతో కూడినవారై... 


తా : ఈ శునశ్శేఫుణ్ణి నేను కళ్ళారా చూచాను. ఇతడు నాకు ప్రియమైన కుమారుడు. వీనిని మీరందరూ (ప్రేమతో అన్న 
అన్న అని పిలవండి. ఇతణ్సి గౌరవించండి అని విశ్వామిత్రుడు తన కొడుకులతో అనగా వారు మదించిన వారై 


క. ఇతం దన్నంటవో మాకును, గృతకృత్యుల మైతి మనుచు గేలి యొనర్చన్‌ 
సుతులన్‌ మ్లేచ్చులు గందని, ధృతిలేక శపించి తపసి తిరుగుడువడంగన్‌. 495 


ప్రతి : మాకును= మాకు; ఇతండు= ఈ శునశ్ళేఫుడు; అన్నంటవో= అన్నయట గదా!; కృతకృత్యులము +ఐతిమి = 
కృతార్ణులం అయ్యాం; అనుచున్‌= అంటూ; గేలి+ఒనర్పన్‌= ఎకసెక్కెం చేయగా; సుతులన్‌= తన కుమారులను; 
మ్లేచ్చులు+కండు +అని= మ్లేచ్చులైపొండి అని, పాపరతులు కండి అన్ని తపసి= తపస్వి అయిన విశ్వామిత్రుడు; ధృతిలేక= 
సంయమనంలేక; శపించి= శాపం ఇచ్చి; తిరుగుడు పడంగన్‌= పరిభ్రమించగా... 


తా : ఇతడు మాకు అన్న అగునా! బాగు బాగు. మేము ధన్యులమయ్యాం అంటూ గేలి చేస్తున్న తన కుమారులను చూచి, 
సంయమనం విడిచి “మీరు మ్లేచ్చులు అయిపొండి అని శపించి వెళ్ళిపోతూ ఉండగా 


వ. అయ్యెడ నతని శాపంబునకు వెజచి, యా నూర్వురయందు మధ్యముందైన మధుచ్చందుం 
దేంబండ్రు దమ్ములుం దానును నమస్కరించి, తండ్రీ! నీ చెప్పిన క్రమంబున శునశ్శేఫుండు మా కన్నయని 
నమస్మరింపం గలవారి మనవుడు సంతసించి, మంత్రదర్శియైన శునళశ్శేఫుని వారల యందుం బెద్దంజేసి, 
మధుచ్చందున కిట్లనియె. 496 


ప్రతి : ఆ+ఎడన్‌= ఆ సమయంలో; అతని శాపంబునకున్‌ వెజచి= తండ్రియైన విశ్వామిత్రుని శాపానికి భయపడి; 
ఆ నూర్వురయందున్‌= ఆ వందమంది సుతులలో; మధ్యముందైన = నడిమివాడైన; మధుచ్చందుందు= మధుచ్చందుడనేవాడు; 
ఏంబండ్రు దమ్ములున్‌= ఏబది మంది సోదరులు; తానును = తాను; నమస్మరించి= నమస్మారంచేసి; తండ్రీ= ఓ తండ్రీ! 
ఫ్‌ చెప్పిన 'క్రమంబునన్‌= నీవు చెప్పిన విధంగా; శునశ్శేఫుందు= ఈ శునశ్శేఫుడు; మాకు+అన్నయని= మాకు అన్న అనే 
భావంతో; నమస్మరింపంగలవారము= నమస్కరించి గౌరవిస్తాము; అనవుడు= అనగా; సంతసించి= సంతోషంపొంది; 
మంత్రదర్శియైన= మంత్రాన్ని దర్శించగలిగిన (బ్రహ్మను స్తుతించి బంధనాలు విడిపించుగోగల మంత్రద్రష్ట అయిన); 
శునళ్ళేఫుని= శునళ్ళేఫుడు అనేవానిని; వారలయందున్‌= మధుచ్చందునితో కూడిన యాభైమంది సోదరులలో; పెద్దన్‌+చేసి= 
పెద్దవానినిగాచేసిి మధుచ్చందునకున్‌= సుతుదైన మధుచ్చందునకు; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా: ఆ సమయంలో తండ్రి ఇచ్చిన శాపానికి భయపడి విశ్వామిత్రసుతులలో నడిమివాడైన మధుచ్చందుడనే వాడు 
యాభైమంది సోదరులతోవచ్చి తండ్రికి నమస్మారంచేసి ళు తండ్రీ నీవు చెప్పిన విధంగా ఈ శునళ్ళేపుని మేము మాకు 


నవమస్మంధము 505 


అన్నగా భావించి మన్నించి నమస్కరిస్తాము అని అనగా విశ్వామిత్రుడు ఆనందించి మంత్రద్రష్ట్ర అయిన శునళ్ళేపుని 
వారిలో పెద్దవాళ్ణి చేసి (ఆ యాభై మందికి అగ్రజుని గావించి) మధుచ్చందునితో ఇలా అన్నాడు. 
ఆ. పాడి సెదక వీందె నేండు నీకతమునం, గొడుకు కలిగె నేండు కొడుకులార! 

కడుపులార మీరు గొడుకులం గనుం డింకం, బ్రీతితోడ దేవరాతుం గూడి. శ97 
ప్రతి : కొడుకులార= ఓ సుతులారా!; నేండు= ఈ రోజు; పాడి+చెదక= ధర్మం తప్పకుండా ప్రవర్తించడంవల్ల; ర్స 
కతమునన్‌= నీ మూలమున; వీందడె= ఈ శునశ్శేఫుడు అనేవాడే; నేందు= ఈనాడు; కొడుకు కలిగెన్‌= కొడుకు అయ్యాడు 
(కొడుకుగా లభించాడు); కడుపులార= మీమీ కడుపారా; ప్రీతితోడన్‌= (ప్రేమతో; దేవరాతున్‌+కూడి= ఈ దేవరాతునితో 
కలసి మెలసి ఉండి; ఇంకన్‌= ఇకపైని; మీరు= మీరందరూ; కొడుకులన్‌ కనుండు= సుతులను పొందండి. 


తా : ఓ కుమారులారా! తండ్రిమాటను వినాలనే ధర్మం మీరు తప్పుని కారణంగా ఈ శునశ్శ్ళేఫుడు నాకు కొడుకయ్యాడు. 
మీరంతా ఈ దేవరాతునితో ప్రేమతో ప్రవర్తించి మీరు కడుపారా సుతులను పొందండి. 


వ. అని పలికె, అట్లు శునశ్శేఫుండు దేవతలచేత విడివడుటం జేసి, దేవరాతుండయ్యె. మధుచ్చందుండు 
మొదలైన యేంబండ్రును దేవరాతునకుం దమ్ములైరి. పెద్దలైన యష్టక, హారీత, జయంత, సుమదాదు 
లేంబండ్రును వేజై చనిరి. ఈ క్రమంబున విశ్వామిత్రు కొడుకులు రెండు విధంబులైనం, బ్రవరాంతరంబు 
గలిగె నని చెప్పి శుకుం డిట్లనియె. 


ఆ పురూరవు కొడుకగు నాయువునకు నహుషుండును, క్షత్రవృద్ధుండును, రజియును, రంభుండును, 
ననేనస్సు ననువారు పుట్టిరి. అందు క్షత్రవృద్దునకుం గుమారుండగు సుహోత్రునకుం గాశ్యుండుం గుశుండు 
గృత్నమదుండను ముగ్గురు గలిగిరి. ఆ కృత్నమదునకు శునకుండును, శునకునకు శౌనకుందును, 
న మృహాత్మునకు బహృచప్రవరుండును జన్మించిరి. ఆ బహ్యచప్రవరుండు తపోనియతుండై చనియెొ. 
కాశ్యునకుం గాశియుం, గాశికి రాషుండును, రాష్టునకు దీర్హతపుండు నుదయించిరి. 498 


ప్రతి : అనిపలికెన్‌= విశ్వామిత్రుండు ఆ విధంగా అన్నాడు; అట్లు= ఆ విధంగా; శునళశ్ళేఫుండు= శునళ్ళేఫుడు; దేవతలచేతన్‌= 
దేవతలచే విడివడుటన్‌+చేసి= విడుదల అవడంచేత; దేవరాతుండయ్యెన్‌= దేవరాతుడు అనే పేరుగల వాడయ్యాడు; 
మధుచ్చందుండు మొదలైన= మధుచ్చందుడు మొదలుగాగల; ఏంబండ్రును= ఏబదిమంది; దేవరాతునకున్‌ = 
ఈ దేవరాతుదనేవానికి; తమ్ములైరి= తమ్ములు అయ్యారు; పెద్దలైన= పెద్ద వాళ్ళయిన; అష్టక, హారీత, జయంత, 
సమద+ఆదులు= సమదుడు మొదలైన ఏంబండ్రును= ఏబదిమంది; వేజిచనిరి= వేరుగా వెళ్ళిపోయారు; ఈ క్రమంబునన్‌= 
ఈ విధంగా; విశ్వామిత్రు కొడుకులు= విశ్వామిత్రుని సుతులు; రెండు విధంబులైనన్‌= రెండు విధాలుకాగా; 
ప్రవర+అంతరంబుగలిగెన్‌= పెద్దవారైన అష్టకాదులకు ఒక ప్రవర; దేవరాతాదులకు మరొక ప్రవర ఏర్పడ్డాయి; అనిచెప్పి= 
ఈ విధంగా పలికి; శుకుండిట్లు అనియెన్‌= శుకమహర్షి ఇలా అన్నాడు. 


ఆ పురూరవు కొడుకు+అగు= ఆ పురూరవుడు అనేవానికి కొడుకైన; ఆయువునకున్‌= ఆయువు అనేవానికి; 
నహుషుండును= నహుషుడు; క్షతవృద్దుడును= క్షత వృద్దుడు; రజియును= రజి; రంభుండును= రంభుడు; అనేనస్సును= 


506 శ్రీమహాభాగవతము 


అనే నస్సు; అనువారు పుట్టిరి= అనె పేర్లు గలవారు జన్మించారు; అందున్‌= వారిలో; క్షత్రవృద్దునకున్‌= పురూరవుని 
సుతుడైన క్షత్రవృద్దునకు; కుమారుడగు= సుతుదైన; సుహోత్రునకున్‌= సుహోత్రుడు అనేవానికి; కాశ్యుండున్‌= కాశ్యుడు, 
కుశుండున్‌= కుశుడు; కృత్నమదుండు +అను = కృత్సమదుడు అనగా? ముగ్గురు గలిగిరి= ముగ్గురు కొడుకులు కలిగారు; 
ఆ కృత్నమదునకున్‌= ఆ మూడవ కొడుకైన కృత్నమదునకు; శునకుండును= శునకుడు; శునకునకున్‌= ఆ శునకునకు; 
శౌనకుండును= శౌనకుడు; ఆ+మహాత్మునకున్‌= ఆ గొప్పవాడైన శౌనకునకు; బహచప్రవరుండును= బహ్ముచప్రవరుడు; 
జన్మించిరి= పుట్టారు; ఆ బహ్మృుచప్రవరుండు= ఆ బహ్ముచ ప్రవరుడనేవాడు; తపోనియతుందడైచనియెన్‌= తష్ఫు నియమంగా 
గలవాడై వెళ్ళాడు; కాశ్యునకున్‌= కాశ్యుదనేవానికి; కాశియున్‌= కాశి అనేవాడు; కాళశికిన్‌= ఆకాళి అనేవానికి; రాఘ్టుండును= 
రాఘ్ష్రుడు; రాషునకున్‌= రాఘ్టునకు; దీర్హతపుండును= దీర్హతపుడు; ఉదయించిరి= జన్మించారు. 

తా ; అలా విశ్వామిత్రుడు మధుచ్చందాదులతో చెప్పాడు. శునశ్శేఫుడు దేవతలచేత విముక్తి పొందడంచేత దేవరాతుడని 
పేరు పొందాడు. మధుచ్చందుడు మొదలైన ఏబదిమంది దేవరాతునకు సోదరులయ్యారు. పెద్దవాళ్షైన అష్టక, హారీత, 
జయంత, సమదులు మొదలైనవారు ఏబదిమంది వేరుగా వెళ్ళిపోయారు. ఈ క్రమంలో విశ్వామిత్రుని సుతులు, రెండు 
విధాలుకాగా విశ్వామిత్ర సుతులలోనే మరొక ప్రవర కలిగింది అని చెప్పి భాగవతాన్ని పరీక్షిత్తుకు చెప్పే శుకుడు ఇలా 
అన్నాడు. 

ఆ పురూరవుని కొడుకైన ఆయువునకు నహుషుడు, క్షత్రవృద్దుడు, రజి, రంభుడు, అనేనస్సు అనేవారు జన్మించారు. 
వారిలో క్షత్ర వృద్దుడు అనేవానికి కుమారుడైన సుహోత్రునకు కాశ్యుడు, కుశుడు కృత్నమదుడు అనే ముగ్గురు సుతులు 
కలిగారు. ఆ కృత్నమదునకు శునకుడు, శునకునకు శౌనకుడు, గొప్పవాడైన శౌనకునకు బహ్వ్మచ ప్రవరుడు జన్మించారు. 
ఆ బహ్మచప్రవరుడు నియమవంతుడై తపస్సు చేసికోవడానికి వెళ్ళాడు. 


ఇక కాశ్యుడు అనేవానికి కాళి, కాళికి రాష్రుడు, రామునకు దీర్హతపుడు అనేవారు జన్మించారు. 


విశే : విశ్వామిత్రుని కొడుకులు రెండు భాగాలుగా విడిపోయారు. తండ్రి మాట విని శునళశ్ళేఫుని సోదరునిగా గ్రహించిన 
మధుచ్చందాదులు ఒకవర్గం, తండ్రి మాట వినక శాపగ్రస్తులైన అష్టక హారీత జయంత సమదాదులు వేరొక వర్షంగా 
ఏర్పడ్డారు. ఈ విధంగా విశ్వామిత్ర సుతులలో రెండు ప్రవరలు ఏర్పడ్డాయి. ప్రవర అంటే పై తరాల చరిత్ర. 
క. ఆ దీర్హతపుని కధికుందు, శ్రీదయితాంశమునం బుట్టె సేవ్యుం డాయు 

ర్వేదజ్ఞుండు ధన్వంతరి, వదంబులు వాయు నతనిం గీర్తన 'సేయన్‌. శ్న్ర9 
ప్రతి: ఆ దీర్హతపునికిన్‌= ఆ దీర్హతపుదనే రాష్షుని కుమారునకు; అధికుండు= గొప్పవాడు; శ్రీదయితాంశమునన్‌= 
శ్రీకి ప్రియుడైన విష్ణుమూర్తి అంశతో; ఆయుర్వేదజ్ఞుండు = ఆయుర్వేదం తెలిసినవాడు; సేవ్యుందు= అందరిచే సేవింపదగినవాదు; 
ధన్వంతరి= ధన్వంతరి అనే పేరుతో; పుట్టెన్‌= జన్మించాడు; అతనిన్‌= ఆ ధన్వంతరిని; కీర్తన సేయన్‌= నుతించగా (కీర్తించగా); 
శోేదంబులు +పాయున్‌= కష్టములు, బాధలు తొలగిపోతాయి. 


తా;ఆ దీర్హతపుడనేవానికి విష్ణుమూర్తి అంశతో ఆయుర్వేదం తెలిసినవాడు, ఎల్లరు కొలువదగినవాడు అయిన “ధన్వంతరి 
జన్మించాడు. ఆ ధన్వంతరిని కీర్తనచేస్తే కష్టాలు బాధలు తీరుతాయి. 


వ. వాసుదేవాంశ సంభూతుందడగు నా ధన్వంతరి, యజ్ఞభోగంబున కర్పుండు. అతనికిం గేతుమంతుండు, 
కేతుముంతునకు భూమరథుం, దతనికి దివోదాసుం దనం బరంగు ద్యుమంతుం డుదయించిరి. 


నవమస్మంధము 507 


ఆ ద్యుమంతునకుం బ్రతర్దనుండు జన్మించెం. బ్రతర్దనుండు శత్రుజిత్తనియు, బుతధ్వజం దనియుం 
జెప్పంబడె, అతనికిం గువలయాశ్వుందు సంభవించె. 500 


ప్రతి: వాసుదేవ+అంశ సంభూతుండగు= శ్రీ విష్ణుమూర్తి అంశతో జన్మించిన; ఆ ధన్వంతరి= ఆ ధన్వంతరి; 
యజ్ఞభోగంబునకున్‌= యజ్ఞయాగాది క్రియలలో సమర్పించే హవిస్సులు స్వీకరించడానికి; అర్జుండు= తగినవాడు, అతనికిన్‌= 
ధన్వంతరికి; కేతుమంతుండు= కేతుమంతుడు; కేతుమంతునకున్‌= కేతుమంతునకు; భూమరథుండు= భూమరథుడు; 
అతనికిన్‌= భూమరథునకు; దివోదాసుండు +అనన్‌+పరంగు = దివోదాసుడు అని పిలవబడే; ద్యుమంతుండు+ఉదయించిరి= 
ద్యుమంతుడు జన్మించారు; ఆ ద్యుమంతునకున్‌= ఆద్యుమంతుడు అనేవానికి; ప్రతర్దనుండు = ప్రతర్దనుండు; జన్న్మించెన్‌= 
జన్మించాడు; ప్రతర్దనుండు= ప్రతర్దనుడు; శత్రుజిత్తనియున్‌= శత్రుజిత్తు అని; బుతధ్వజుండనియున్‌= బుతధ్వజుడని 
కూడా; చెప్పన్‌+పడెన్‌= చెప్పబడ్దాడు (పిలువబడ్డాడు) అతనికిన్‌= ఆ బుతధ్వజునకు; కువలయాశ్వుండు= కువలయాశ్వుడు; 
సంభవించెన్‌= కలిగాడు. 

తా; శ్రీ విష్ణుమూర్తి అంశతో జన్మించిన ధన్వంతరి యజ్ఞంలోని హవిస్సులు స్వీకరింప అర్హుడు. ధన్వంతరికి కేతుమంతుడు, 
అతనికి భూమరథుడు, భూమరథునకు దివోదాసుడని చెప్పబడే ద్యుమంతుడు జన్మించారు. ఆ ద్యుమంతునకు ప్రతర్దనుడు 
జన్మించాడు. ఆ ప్రతర్దనుడు శత్రుజిత్తని, బుతధ్వజుడని పిలువబడ్డాడు. ఆ ప్రతర్దనునకు కువలయాశ్వుడు జన్మించాడు. 


ఆఅ. వసుమతీశ! విను కువలయాశ్వభూభర్త, లలితపుణ్యు ఘను నలర్ముం గనియె 
నాతం డేలె నేల నజువదియాటు వే, లేంద్లు వానిభంగి నేలె నెవండు? 501 


ప్రతి : వసుమతీ+ఈశ= ఓ రాజా (ఓ పరీక్షన్మహారాజా!); విను= వినుము; కువలయాశ్వభూభర్త= కువలయాశ్వుడనే 
పేరుగల భూపతి (రాజు); లలితపుణ్యున్‌= గొప్పపుణ్యం గలవానిని; ఘనున్‌= గొప్పవానిని; అలర్మున్‌+కనియెన్‌= అలర్భుడు 
అనేవానిని కన్నాడు; అజువది యాజు వేలేంద్లు= అరవైయారు వేల వత్సరాలు; నేలన్‌= ఈ భూమిని; ఆతండేలెన్‌= అతడు 
పరిపాలించాడు (ఆ అలర్భుడు పాలించాడు); ఎవండు?= ఈ భూమిపై మరొకడెవడు; వానిభంగిన్‌= ఆ అలర్భ్మునివలె; 
ఏలెన్‌= పరిపాలించాడు? (పరిపాలించలేదు అని భావం). 


తా:ఓ పరీక్షన్మహారాజా! కువలయాశ్వుడనే రాజు లలిత పుణ్యుడైన అలర్ముని కన్నాడు. ఆ అలర్భుడు భూమిని అరవై 
ఆరువేల ఏండ్లు పాలించాడు. అలర్భునివలె భూమిని పాలించినవారు లేరు. 


వ. అ య్యలర్మునకు సన్నతియు, నతనికి సునీతుండు, నతనికి సుకేతనుండును, నతనికి ధర్మకేతువును, 
నతనికి సత్యకేతువును, నాతనికి ధృష్టకేతువును, నా ధృష్టకేతువునకు సుకుమారుండును, నా సుకుమారునకు 
వీతిహోత్రుండును, వీతిహోత్రునకు భర్గుండును, భర్గునకు భార్గభూమియు జనియించిరి. 502 

ప్రతి : ఆ+అలర్మునకున్‌= ఆ అలర్ముడు అనేవానికి; సన్నతియున్‌= సన్నతి; అతనికిన్‌= ఆ సన్నతికి; సునీతుండున్‌= 
సునీతుడు; అతనికిన్‌= సునీతునకు; సుకేతనుండును= సుకేతనుడు; అతనికిన్‌= ఆ సుకేతునకు; ధర్మకేతువును= ధర్శకేతువు; 
అతనికిన్‌= ఆ ధర్మకేతువునకు; సత్యకేతువును= సత్యకేతువు; ఆతనికిన్‌= ఆ సత్యకేతువునకు; ధృష్టకేతువునున్‌= ధృష్టకేతువు; 
ఆ ధృష్టకేతువునకు= ఆ ధృష్టకేతువునకు; సుకుమారుండును= సుకుమారుడు; ఆ సుకుమారునకున్‌= ఆ సుకుమారుడికి; 


508 శ్రీమహాభాగవతము 


వీతిహోత్రుండునున్‌= వీతిహోత్రుడు అనేవాడు; వీతిహోత్రునకు= వీతిహోత్రుడనేవానికి; భర్ణుండును= భర్చుడు; భర్గునకున్‌= 
ఆ భర్చునకు; భార్గభూమియున్‌ జనియించిరి= భార్గభూమి అనేవాడు జన్మించారు. 
తా ; ఆ అలర్మునకు సన్నతి, వానికి సునీతుడు, వానికి సుకేతనుడు, వానికి ధర్శకేతువు వానికి సత్యకేతువు, వానికి 
ధృష్టకేతువు, అతనికి సుకుమారుడు, అతనికి వీతిహోత్రుడు, అతనికి భరుడు, ఆ భర్దునకు భార్గభూమి జన్మించారు. 
ఆ. వాండు తుదయుం గాశ్య్వవసుమతీశుం దాది, యైనవారు గాశు లనంగ నెగడి 

రవనిమీంద వారలా క్షత్రవృద్ధుని, వంశజాతు లగుచు వంశవర్య! 50383 
ప్రతి : వంశవర్య= వంశత్రేష్టా!; కాశ్య్వవసుమతీశుండు= కాశ్యుడనే రాజు; ఆది= మొదలు; వాండు తుదయున్‌= 
ఈ భార్లభూమి చివరివాడు; ఐనవారు= అయినట్టివారు; కాశులనంగన్‌= కాశులు అనే పేరుతో; వారలు= వారంతా; 
క్షత్రవృద్దుని= వంశ జాతులు అగుచున్‌= క్షత్ర వృద్ధుని వంశంవారై; అవనిమీందన్‌= భూమిపై; నెగడిరి= ఒప్పిరి. 
తా : ఓ వంశథ్రేష్టా! కాశ్యవసుమతీశుని నుండి ఈ భార్గభూమి వరకు గల రాజులు క్షత్రవృద్ధుని వంశంలో పుట్టినవారై, 
కాశులనే పేరుతో భూమిపై ప్రసిద్ధి పొందారు. 
వ మతజియు, క్షత్రవృద్యునికి రెండవకొడుకగు కుశునికిం బ్రీతియును, వానికి సంజయుండును, 
సంజయునికి జయుందడును, జయునికిం గృతుండును, గృతునకు హర్యధ్వనుండును, హర్యధ్వనునకు 
సహదేవుండును, సహదేవునికి ఖీముండును, భీమునకు జయత్సేనుండును. జయత్సేనునకు సంకృతియును, 
సంకృతికి జయుండును, జయునికి క్షత్రధర్ముండును బుట్టీరి. వీరలు క్షత్రవృద్ధుని వంశంబునం గల 
రాజులు. రంభునికి రభసుండును, రభసునకు గంభీరుండును, గంఖీరునికిం గృతుండును గలిగిరి. 
ఆ కృతునికి బ్రహ్మకులంబు పుట్టె. అ య్యనేనసునకు శుద్ధుండును, శుద్ధునకు శుచియు, శుచికి 
బ్రహ్మసారథియైన త్రికకుత్తును జనించిరి. అతనికి శాంతరజుండు పుట్టె. నతండు విజ్ఞానవంతుండు, 
కృతకృత్యుండు, విరక్తుండు నయ్యె. 504 
ప్రతి ;: మజియున్‌= అంతేకాక; క్షత్రవృద్దునికిన్‌= క్షత్రవృద్దుడు అనేవానికి; రెందవ కొడుకగు= రెండవ సుతుడైన; 
కుశునికిన్‌= కుశునికి; ప్రీతియును= ప్రీతి; వానికిన్‌= ఆ ప్రీతికి సంజయుండును= సంజయుడు; సంజయునికిన్‌= 
సంజయునిక్సి జయుండును= జయుడు; జయునికిన్‌= జయునికి; కృతుండును = కృతుడు; కృతునకున్‌= కృతుడు అనేవానికి; 
హర్యధ్వనుండును= హర్యధ్వనుడు; హర్యధ్వనునకున్‌= హర్యధ్వనుడు అనేవానికి; సహదేవుందును = సహదేవుడు; సహదేవునికిన్‌= 
సవాదేవునికి, ఖీముండును= భీముడు; భీమునకున్‌= భీముడు అనేవానికి జయత్సేనుండును= జయళత్సేనుడు; జయత్సేనునకున్‌= 
జయత్సేనుడు అనేవానికి; సంకృతియును= సంకృతి; సంకృతికిన్‌= సంకృతికి;ి జయుండును= జయుడు; జయునికిన్‌= 
జయుడు అనేవానికి; క్షతధర్ముండును = క్షత్రధర్శుడు; పుట్టిరి= జన్మించారు; వీరలు= వీరందరూ; క్షత్రవృద్బని వంశంబునన్‌= 
క్షత వృద్ధవంశంలో; కలరాజులు= ఉన్న రాజులు; రంభునికిన్‌= రంభుదనేవానికి; రభసుండును= రభసుడు; రభసునకున్‌= 
రభసునికి; గంభీరుండును= గంభీరుడు; గంభీరునికి= గంభీరుడనేవానికి; కృతుండును= కృతుడు; కలిగిరి= జన్మించారు; 
ఆ కృతునికిన్‌= ఆ కృతుడనేవానికి; 'బ్రహ్మకులంబుపుట్టెన్‌= బ్రాహ్మణ వంశం కల్లింది; ఆ+అనేనసునకున్‌ = 
ఆ అనేనసుడనేవానికి; శుద్ధుండును= శుద్ధుడు; శుద్దునకున్‌= శుద్దునికి; శుచియున్‌= శుచి అనేవాడు; శుచికిన్‌= శుచికి; 


నవమస్మంధము 509 


బ్రహ్మసారథి+ఐన= బ్రహ్మకు సారథ్యం సలుపు; త్రికకుత్తునున్‌= త్రికకుత్తు అనేవారు; జనించిరి= పుట్టారు; అతనికిన్‌= 
త్రికకుత్తునకు; శాంతరజుండు పుట్టెన్‌= శాంతరజుడు కలిగాడు; అతండు= ఆ శాంతరజుడు; విజ్ఞానవంతుండు= విజ్ఞానంతో 
కూడినవాడు; కృతకృత్యుందు = చరితార్జుడు; విరక్తుండు = విరాగి; అయ్యెన్‌= అయినాడు. 


తా; క్షత్రవృద్దుని రెండవ కొడుకైన కుశునకు ప్రీతి, వానికి సంజయుడు, వానికి జయుడు, వానికి కృతుడు, వానికి 
హర్యధ్వనుడు, వానికి సహదేవుడు, వానికి భీముడు, వానికి జయత్సేనుడు, వానికి సంకృతి, వానికి జయుడు వానికి 
క్షత్రధర్శుడు పుట్టారు. వీరంతా క్షత్రవృద్దుని వంశంలోగల రాజులు. 


రంభునికి రభసుడు, వానికి గంభీరుడు, వానికి కృతుడు జన్మించారు. ఆ కృతునకు 'బ్రహ్మకులం పుట్టింది. అనే 
నసునకు శుద్ధుడు, వానికి శుచి, శుచికి బ్రహ్మకు సారథ్యంచేసే త్రికకుత్తు జన్మించారు. ఆ త్రికకుత్తుకు శాంతరజుడు 
పుట్టాడు. ఆ శాంతరజుడు విజ్ఞాని, కృతకృత్యుడు విరక్తుడు. 


సీ. రజియనువానికి రాజేంద్ర! యేనూజు కొడుకులు గలిగిరి ఘఫోరబలులు 
వేల్చులెల్లను వచ్చి వేండిన నా రజి, దైతులం బెక్కండ్ర ధరణిం గూల్చి 
నాకంబు దేవేంద్రునకు నిచ్చె నిచ్చిన రజికాళ్ళ కెజంగి సురప్రభుండు 
వెండియు నతనికి విబుధదేహము నిచ్చి సంతోషబుద్ధి నర్చన మొనర్చి 


ఆ. అంతనా రజి మృతుందైన నతని పుత్తు, లమరవిభుండు దమ్ము నడిగికొనిన 
నీక యింద్రలోక మేలిరి యాగభో, గములు పుచ్చుకొనిరి గర్వమంది. 505 


ప్రతి : రాజేంద్ర= ఓ పరీక్షన్మహారాజా! రజియనువానికిన్‌= రజి అనేవానికిి ఏ నూజుకొడుకులు= ఐదువందలమంది 
కొడుకులు; ఘోరబలులు = భయంకరమైన బలం గలవారు; కలిగిరి= జన్మించారు; వేల్పులెల్లను= అందరు దేవతలు; వచ్చి 
వేండినన్‌= వచ్చి ప్రార్ధింపగా; ఆ రబి= ఆ రజి అనేవాడు; పెక్కండ్రన్‌ దైత్యులన్‌ ధరణిన్‌ కూల్చి= ఎందరో రాక్షసులను 
నేలగూల్సి; నాకంబు= స్వర్ణం; దేవేంద్రునకున్‌= దేవేంద్రునకు; ఇచ్చెన్‌= ఇచ్చినాడు; ఇచ్చినన్‌= అలా ఇవ్వగా, సురప్రభుండు= 
దేవపతి దేవేంద్రుడు; రజికాళ్ళకు +ఎఅంగి= రజి పాదాలకు నమస్మరించి; అతనికిన్‌= ఆ రజి అనేవానికి; వెండియున్‌= 
మరల; విబుధదేహమున్‌ ఇచ్చి= దేవతల దేహాన్ని ఇచ్చి; సంతోషబుద్ధిన్‌= సంతోషంతో కూడిన బుద్ధితో; అర్చన మొనర్చ= 
పూజించినాడు; అంతన్‌= అటుపిమ్మట; ఆ రజి= ఆ రజి అనేవాడు; మృతుందైనన్‌= మరణింపగా; అతనిపుత్రులు= అతని 
కొడుకులు; అమరవిభుందడు= దేవేంద్రుడు; తమ్మున్‌ అడిగికొనినన్‌= తమను అడిగినప్పటికి కూడా; ఈక= ఇవ్వకుండా; 
ఇంద్రలోకమేలిరి= ఇంద్రలోకాన్ని పాలించారు; గర్వమంది= గర్వం పొంది; యాగ భోగములు = యజ్ఞసంబంధమైన 
హవిర్దాన గ్రహణ భోగాలను; పుచ్చుకొనిరి= స్వీకరించారు. 


తా: ఓ పరీక్షన్మహారాజా! రజి అనేవానికి అధికమైన బలంగల ఐదువందల మంది కొడుకులు జన్మించారు. దేవతల 
ప్రార్ధనలు విని రజి ఎందరో రాక్షసులను చంపి స్వర్గాన్ని దేవేంద్రునకు ఇచ్చాడు. దేవేంద్రుడు కృతజ్ఞతగా రజి పాదాలకు 
నమస్కరించి, అతనికి దేవతాశరీరాన్ని ఇచ్చాడు. సంతోషంగా రజిని అర్చించాడు. కొంతకాలానికి రజి మృతి చెందాడు. 
అతని ఐదువందలమంది సుతులు దేవేంద్రుడు ప్రార్థించినా వినకుండా స్వర్గలోకాన్ని తామే పాలించారు. గర్వంతో 
యజ్ఞయాగాదులలో హవిస్సులను కూడా వారు స్వీకరించారు. 


510 శ్రీమహాభాగవతము 


క. వేలుపులటేండు గురుచే, వేలిమిం బెట్టించి బలిమి వెలయంగ నిజ దం 
భోలిని రజిసుతులను ని, ర్మూలము గావించి స్వర్గ్ణముం గైకొనియెన్‌. 506 


ప్రతి : వేలుపులటేండు= దేవతల రాజు గురుచేన్‌= గురువైన బృహస్పతిచేత; వేలిమిన్‌ పెట్టించి= హోమం కావించి; 
బలిమి వెలయంగన్‌= తనకు ఆ హోమప్రభావంచే బలంరాగా; నిజదంభోలిన్‌= తన వజ్రాయుధంతో; రజిసుతులను = 
రజి కొడుకులు ఐదువందల మందిని; నిర్మూలము+కావించి= నిర్మూలించి (చంపి; స్వర్గ్ణమున్‌ కైకొనియెన్‌= స్వర్గాన్ని 
కైవసం చేసికొన్నాడు. 

తా : దేవతల రాజు ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిచే హోమం చేయించి, ఆ హోమప్రభావంతో బలాన్నిపొంది తన 
వజ్రాయుధంతో రజి కుమారులను ఐదువందల మందినీ చంపి స్వర్ణాన్ని తన హస్తగతం చేసికొన్నాడు. 


వ. అది యట్లుండదె నహుషునకు యతియు, యయాతియు, సంయాతియు, నాయాతియు, వియతియుం 
గృతియు నన నార్లురు కొడుకులు దేహికి నింద్రియంబుల చందంబున సంభవించిరి. అందుం బెద్దకొడు 
కగు యతికి రాజ్యం బిచ్చిన, నతండు విరక్తుందై. 507 


ప్రతి : అది అట్లు ఉందెన్‌= అది అలా జరిగింది; నహుషునకున్‌= నహుషుడనే వానికి; యతియున్‌, యయాతియున్‌, 
సంయాతియున్‌, నాయాతియున్‌, వియతియున్‌ కృతియున్‌ అనన్‌= యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, 
కృతి, అనే 'పేర్లుగల; ఆర్జురు కొడుకులు = ఆరుగురు సుతులు; దేహికిన్‌= దేహము గలవానికి (మానవునకు); ఇంద్రియంబుల 
చందంబునన్‌= ఇంద్రియాలవలె; సంభవించిరి= జన్మించారు; అందున్‌= వారిలో; పెద్దకొడుకగు= పెద్దవాడైన; యతికిన్‌= 
యతి అనేవానికి; రాజ్యంబు +ఇచ్చినన్‌= రాజ్యాధికారం ఇవ్వగా; అతండు= ఆ యతి అనే పెద్దకొడుకు; విరక్తుందై= ఏ 
విషయమునందును ఇచ్చ లేనివాడై... 


తా : అది అలా ఉండగా నహుషునకు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అనబడే ఆరుగురు కొడుకులు 
ప్రాణికి, పంచేంద్రియాలు మరియు మనస్సు అనే ఆరు ఇంద్రియాలవలె జన్మించారు. వారిలో పెద్ద కొడుకైన యతికి 
నహుషుడు రాజ్యం ఇయ్యగా అతడు విరాగియై 

విశే : విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసినవాడు. వైదికచ్చందం తర్వాత సృష్టించబడింది లౌకికచ్చందం. విశ్వామిత్ర 
సంభవుడు (కొడుకు) మధుచ్చంద. ఆయన వంశపరంపరలో యతి, యయాతి, సంయాతి, నాయాతి, వియతి, కృతి అనే 
వారు సంభవిస్తారు. ఇవన్నీ లౌకికఛందస్సంబంధితమైన పేర్లుకావటం విశేషం. మధుచ్చంద అనగా స్రవించే మధువు, 
ఛందంకూడా అంతే. యతులతో ఒప్పారి కృతి చివరగా కృతి ఉద్భవిస్తుంది. 


క. రాజ్యంబు పాపమూలము, రాజ్యముతో నొడ లెజుంగ రాదు సుమతియున్‌ 

రాజ్యమునం బూజ్యు నెజుంగండు, రాజ్యము గీజ్యంబు ముక్తిరతులకు నేలా? 508 
ప్రతి : రాజ్యంబు= రాజ్యం; పాపమూలము= పాపాలు చేయడానికి మూలకారణం (మొదలు); రాజ్యముతోన్‌= 
ఈ రాజ్యం పొందడంవలన; ఒడలెజఖుంగన్‌రాదు= ఒళ్ళు తెలియదు అనగా మంచిచెడ్డల వివేచన తెలియదు; సుమలియున్‌= 
మంచి బుద్ధి గల జ్ఞానికూడా; రాజ్యమునన్‌= ఈ రాజ్యంవలన (ఈ రాజ్యాధికారం వల్ల); పూజ్యున్‌ ఎజుంగండు= ఎవరైతే 


నవమస్మంధము 511 


పరమపూజ్యుడో వానిని గుర్తించలేడు; ముక్తిరతులకున్‌= మోక్షం పై కోరిక గలవారికి; రాజ్యము గీజ్యంబు ఏలా= 
ఈ రాజ్యాదులు ఎందులకు? అవసరం లేదు అని భావం. 


తా : రాజ్యం పాపానికి మొదలు. ఈ రాజ్యం వస్తే ఒళ్ళు తెలియని గర్వం వస్తుంది. ఎంతటి జ్ఞానియైన రాజ్యాధికారం వస్తే 
ఎవరు పూజింపదగినవారో వారిని గుర్తించలేడు. అయినా ముక్తికోరేవారికి ఈ రాజ్యాలు గీజ్యాలు అవసరం లేదు కదా! 


వ. అని పలికి, వాండు రాజ్యంబునకుం బాసి చనియె. 509 


ప్రతి : అని పలికి= ఈ విధంగా తండ్రితో మాట్లాడి; వాండు= నహుష సుతుదైన యతి అనే పెద్దకొడుకు; రాజ్యంబునకున్‌ 
పాసి చనియెన్‌= రాజ్యాన్ని వదలి వెళ్ళిపోయాడు. 


తా ; ఈ విధంగా మాట్లాడి యతి అనేవాడు రాజ్యాన్ని వదలి వెళ్ళిపోయాడు. 


క. ఆ నహుషుడు మఖశతమును, మానుగం గావించి యింద్రమానినిం గవియం 

బూని మునీంద్రులు మోచిన, యానముపై నుండి కూలె నహియై నేలన్‌. 510 
ప్రతి : ఆ నహుషుండు= ఆ నహుషుడనేవాడు; మఖశతమును= వంద యజ్ఞాలను; మానుగన్‌ కావించి= చక్కగాచేసి; 
ఇంద్రమానినిన్‌= ఇంద్రుని భార్య శచీదేవినిి కవియన్‌పూని= పొందే ప్రయత్నంచేసి; మునీంద్రులు= ముని్రేష్టులు; 
మోచిన యానముపైన్‌+ఉండి= మోస్తున్న పల్లకిమీదనుండి; అహియై= పామై; నేలన్‌ కూలెన్‌= భూమిపై పడ్డాడు. 
తా; ఆ నహుషుడు నూరు యజ్ఞాలుచేసి, ఇంద్రపదవిని పొంది, ఇంద్రుని భార్య శచీదేవిని పొంద గోరి, మహర్షులు 
మోసే పల్లకినుండి సర్పమై జారి భూమిపై పడ్డాడు. 
విశే ; నహుషుడు నూరు యజ్ఞాలు చేశాడు. దాని ఫలితంగా ఇంద్ర పదవి లభించింది. యజ్ఞం అనేది పవిత్ర కార్యం. 
అటువంటి నూరు యజ్ఞాలు చేయడం అందరివల్లా సాధ్యం కాదు. ఇన్ని యజ్ఞాలు చేసినా ఇంద్రపదవి పొందినా 
నహుషుని మనసులో పావిత్ర్యం లేదు. తాను ఇంద్రపదవి పొందాడు. కాన ఇంద్రుని భార్య పరమపతివ్రత శచీదేవిని 
పొందగోరాడు. మహర్షులు పల్లకిపై నహుషుని శచీదేవి వద్దకు తీసికొనిపోతున్నారు. ఆ మహర్షులలో అగస్త్యుని శాపంవల్ల 
నహుషుడు సర్పమై నేలకూలాడు. 

ఎంత జ్ఞానం ఉన్నా ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎంత ఎత్తుకు ఎదిగి ఇంద్ర పదవినందినా మానసిక పావిత్ర్యం 
లేనివానికి అధోగతి తప్పదు అని నహుషుని కథ అందరికి తెలియజేస్తుంది. 


ఉ. అన్నయుం దండ్రియుం జన యయాతి మహీపతియై చతుర్దిశల్‌ 

పన్నుంగం గావం దమ్ములకుం బాలిడి శుక్రుని కూంతురున్‌ సుసం 

పన్న గుణాభిరామ వృషపర్వుని కూంతురు నోలి నాండ్రుగా 

సన్నయశాలి యీ ధరణి చక్రధురంధరుం డయ్యెం బేర్మితో. ర్‌11 
ప్రతి : అన్నయున్‌= అన్న అయిన యతి; తండ్రియున్‌= తండ్రి అయిన నహుషుడు; చనన్‌= వెళ్ళిపోగా; యయాతి= 
యయాతి అనేవాడు; మహీపతియై= రాజై; చతుర్దిశల్‌= నాల్టుదిక్కులు; పన్నుంగన్‌ కావన్‌= చక్కగా రక్షించుటకు; 


512 శ్రీమహాభాగవతము 


తమ్ములకున్‌= తన సోదరులైన సంయాతి మొదలయిన నలుగురికి; పాలు+ఇడి= భాగాన్నిచ్చి; శుక్రుని కూంతురున్‌= 
శుక్రాచార్యుని కొమరితను; సుసంపన్న గుణ +అభిరామన్‌= మంచి సుగుణములచే అందమైన; వృషపర్వుని కూంతురున్‌= 
వృషపర్వుడనే రాజు కొమరితను; ఓలిన్‌= క్రమంగా? ఆండ్రుగాన్‌= భార్యలుగా ఆ+నయశాలి= ఆ నీతివేత్త పేర్మితోన్‌= 
ఆధిక్యంతో; ఈ ధరణి చక్రధురంధరుడయ్యెన్‌= ఈ భూచక్రభారాన్ని (రాజ్యభారాన్ని వహించాడు. 

తా : అన్న అయిన యతి విరక్తుడు కాగా, తండ్రి అయిన నహుషుడు ఇంద్రలోకమున కేగగా యయాతి రాజై తన 
నలుగురు సోదరులకు నాల్టుదిక్కుల రాజ్యాన్ని భాగంగా ఇచ్చి, శుక్రుని కొమరితను, వృషపర్వుని కూతురును (ఇద్దరిని) 
వివాహమాడి న్యాయవర్తనుదైన యయాతి రాజ్యభారాన్ని వహించాడు. 


వ. అనిన విని పరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. 512 
ప్రతి : అనినన్‌= అని శుకయోగీంద్రుడు చెప్పగా విని= ఆలకించి; పరీక్షిత్‌+నర+ఇంద్రుండు= పరీక్షిన్మహారాజు; 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తా : అనగా విని పరీక్షిత్తు అనే రాజు ఇలా అన్నాడు. 


శ యయాతి చరిత్రము * 


ఆ. పార్థివుండు యయాతి బ్రహ్మర్షిభార్గవుం, డల్లుండగుట మామ యగుట యొట్లు 

రాజు రాచకూంతు రతిసేయం దగుంగాక, విప్రకన్య నొంద విహిత మగునె? 5138 
ప్రతి : పార్థివుండు= రాజు యయాతి; బ్రహ్మర్షి భార్గవుండు= బ్రహ్మ బుషి అయిన భృగువంశంలోగల శుక్రాచార్యుడు; 
అల్లుండగుట= అల్లుడుగా అవడం; మామయగుట= మామగా అవడం; ఎట్లు= ఏ విధంగా జరిగింది?; రాజు= 
ఒక క్షత్రియుడు; రాచ కూంతున్‌= ఒక క్షత్రియకన్యను; రతి 'సేయన్‌ తగున్‌+కాక= ఆసక్తి వహించడం న్యాయం 
అవుతుంది కాని; విప్రకన్యన్‌= బ్రాహ్మణ కన్యను; ఒందన్‌= స్వీకరించడం; విహితము+అగునె= తగునా? 
తా : రాజైన యయాతి అల్లుడుగను, భృగువంశ్రేష్టుడు, 'బ్రహ్మబుషి అయిన శుక్రాచార్యుడు మామగా అవడం 
ఏ విధంగా జరిగింది? క్షత్రియుడు క్షత్రియ కన్యను వివాహమాడుటకు కోరవచ్చు గాని విప్రకన్యను (బ్రాహ్మణకన్యను) 
స్వీకరించుట తగునా? 
వ. అనిన శుకుం డిట్లనియె. ర్‌14 
ప్రతి : అనినన్‌= అని ప్రశ్నించగా; శుకుండు= శుకమహర్షి ఇట్లు+అనియెన్‌= ఇలా బదులు పలికాడు. 
తా : ఆ పరీక్షిత్తు ప్రశ్నకు శుకమహర్షి ఇలా బదులు చెప్పాడు. 
సీ. దనుజేంద్రుకూంతురు తరళాక్షి శర్మిష్ట పురములో నొకనాండు ప్రొద్దువోక 

వేలసంఖ్యను చెలుల్‌ వెంటరా గురుసుత యగు దేవయానితో నాట మరగి 

పూచిన యెలదోంట పొంత జొంపము గొన్న క్రొమ్మావిచేరువ కొలంకుం జేరి 

యందుం దమ్ములతేనె లాని చొక్కుచు మోయు నళుల రుంకృతులకు నదరిపడుచు 


నవమస్మంధము 513 


ఆ. వలువ లూద్చి కొలంకు వడిం జొచ్చి తమలోనం, బెల్లురేంగి నీటం జల్లులాడ 
నందినెక్కి మౌళి నిందురోచులు పర్వ, శూలి వచ్చెం గొండచూలితోడ. ర్‌1ేత్‌ 


ప్రతి : దనుజేంద్రు కూంతురు= దానవరాజు వృషపర్వుని కొమార్స్తె తరళ+అక్షి శర్మిష్ట= చంచలాక్షి శర్మిష్ట అనే పేరు 
గలది; పురములోన్‌= తన పట్టణంలో; ఒకనాండు= ఒకరోజున; ప్రొద్దువోక= కాలం గడవక (తోచక); వేలసంఖ్యను 
చెలుల్‌ వెంటరాన్‌= వేలమంది సఖీజనం వెంబడిరాగా; గురుసుత+అగు దేవయానితోన్‌= గురువుగారైన శుక్రాచార్యుని 
కొమార్తె అయిన దేవయానితో; ఆటమరగి= ఆటలలో ఇష్టాన్ని చూపుతూ; పూచిన యెలదోంట పొంత = పుష్పించిన 
లేతపూదోట సమీపంలో; జొంపముగొన్న= గుబురుగా ఉన్న (క్రొమ్మావిచేరువ= కొత్త మామిడి చెట్టుదగ్గర; 
కొాలంకున్‌+చేరి= సరస్సును చేరి అందున్‌= ఆ సరోవరంలో; తమ్ముల తేనెలు ఆని= పద్మాలలోని మకరందాన్ని తాగి; 
చొక్కుచున్‌= ఆనందిస్తూ మైోయు= చప్పుడు చేస్తున్న (రుంకారాలు చేస్తున్న); అళుల రుంకృతులకున్‌= తుమ్మెదల 
ధ్వనికి అదరిపడుచున్‌= తుళ్లిపడుతూ; వలువలు+ఊడద్చి= వస్త్రాలు తీసివేసి; కొలంకున్‌ వడిన్‌చొచ్చి= సరస్సులోనికి 
వేగంగా వెళ్ళి తమలోనన్‌= తమలో తాము; పెల్లురేంగి= మిక్కిలి చెలరేగి; నీటన్‌= నీటితో; చల్లులాడన్‌= ఒకరిపై ఒకరు 
చిమ్ముకొంటూ ఆడుతూ ఉండగా; నందినెక్కి= నంది వాహనమెక్కి మౌళిన్‌= శిరమున; ఇందురోచులుపర్వన్‌= చంద్రకాంతి 
ప్రసరిస్తూ ఉండగా; కొండచూలితోడన్‌= పర్వత రాజపుత్రిక పార్వతితో; శూలివచ్చెన్‌= పరమేశ్వరుడు వచ్చాడు. 


తా : ఒకనాడు ప్రొద్దు గడవక దానవ రాజపుత్రిక శర్మిష్ట గురుపుత్రిక దేవయానితో వేలమంది సభీజనులు వెంటరాగా, 
బాగా పూచి ఉన్న ఉద్యానవనంలో గుబురుగా ఎదిగిన మామిడిచెట్ల సమీపంలో ఉన్న సరోవరానికి వెళ్ళి, ఆ సరోవరంలోని 
పద్మాల మకరందాన్ని గ్రోలుతూ ఉన్న తుమ్మెదలు చేసే శబ్దానికి గంతులువేస్తూ కట్టిన చీరలు విడిచి సరస్సులోనికి దిగి 
ఒకరిపై ఒకరు నీళ్ళు చిమ్ముకుంటూ అందరూ ఆనందిస్తూ ఉండగా అటుగా నంది వాహనుడు తలపై చంద్రకాంతి 
చిమ్ముతూ ఉండగా పార్వతితో కూడి ఈశ్వరుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. 


చ. మలహరుం జూచి సిగ్గుపడి మానిను లందజు సంభ్రమంబునన్‌ 

వలువలు గట్టుచో దనుజవల్లభు కూంతురు దేవయాని దు 

వ్వలువ ధరించి, ముందథికి వచ్చినం జూచి యొణిం గెజింగి నా 

వలు విది యెట్లు గట్టుకొనవచ్చును దాసికి నంచు దెప్పుచున్‌. 516 
ప్రతి : మలహరున్‌ చూచి= దోషాలను హరించు ఈశ్వరుని చూచి; సిగ్గుపడి= సిగ్గుచెంది; సంభ్రమంబునన్‌= తత్తరపాటుతో; 
మానినులందటున్‌= ప్రీలంతా; వలువలు కట్టుచోన్‌= వస్త్రాలు ధరించగా; దనుజవల్లభు కూంతురు= రాక్షస రాజు 
కొమార్తె దేవయాని, దువ్వలువధరించి= గురుపుత్రిక దేవయాని యొక్క వస్త్రాన్ని ధరించి; ముందటథికిన్‌ వచ్చినన్‌= 
ఎదుటకు రాగా; చూచి= ఆలోకించి; ఎటింగెటింగి= తెలిసి తెలిసి నా వలువ ఇది= ఇది నా వస్త్రం; దాసికిన్‌= దాసివైన 
నీకు; ఎట్లు కట్టుకొనవచ్చును= కట్టుకోవడం ఎలా తగును?; అంచున్‌= అంటూ; దెప్పుచున్‌= ఎత్తిపొడుపు మాటలు 
పలుకుతూ... 
తా : పరమేశ్వరుని చూచి ఆ సరస్సులో స్నానం చేస్తున్నవారంతా సిగ్గుపడి, తత్తరపాటుతో గట్టుపైకి వచ్చి, వ(స్తాలు 
కట్టుకొంటున్న సమయంలో రాక్షస రాజపుత్రిక శర్మిష్ట రాక్షస గురువైన శుక్రాచార్యుని కొమార్తె దేవయాని వస్త్రాన్ని 


514 శ్రీమహాభాగవతము 


ధరించింది. అది చూచి దేవయాని తెలిసి తెలిసి దాసివైన నీవు నా వస్త్రాన్ని ఎలా ధరించావు అంటూ ఎత్తిపొడుపు 
మాటలు పలుకుతూ ఇంకా 


వ. దేవయాని యిట్లనియె: ర్‌17 
ప్రతి : దేవయాని= శుక్రాచార్యుని పుత్రి ఇట్లు+అనియెన్‌= ఇలా అంది. 
తా ; దేవయాని ఇలా అంది. 


శా. ఆ లోకేశుముఖంబునం గలిగె బ్రాహ్మణ్యంబు బ్రహ్మంబు నా; 
మేలై వైదికమార్గముల్‌ దెలుపుచున్‌ మిన్నంది రందున్‌ మహా 
శీలుర్‌ భార్గవు; లందు శుక్రుండు సుధీసేవ్యుండు; నే వానికిన్‌ 
జూలన్‌; నా వలువెట్లు గట్టితివి రక్షోజాతవై చేటికా! ర్‌18 


ప్రతి: ఆలోకేశుముఖంబునన్‌= ఆ లోకాధీశుడైన పరమాత్మ (విష్ణుమూర్తి ముఖంనుండి; బ్రాహ్మణ్యంబు= బ్రాహ్మణకులం; 
కలిగెన్‌= ఉద్భవించింది; బ్రహ్మంబునాన్‌= బ్రహ్మసంబంధమైన ఈ బ్రాహ్మణ కులంవారంతా; మేలై వైదిక మార్గముల్‌ 
తెలుపుచున్‌= లోకహితంకరమైన వెదిక ధర్మమార్దాలు తెలియజేస్తూ మిన్నందిరి= ఆకాశాన్ని అంటారు (కీర్తి గడించారు); 
అందున్‌= వారిలో; భార్గవులు= భృగువంశానికి సంబంధించినవారు; మహాశీలుర్‌= గొప్ప సత్ర్రవర్తన గలవారు; అందున్‌= 
ఆ భార్గవులలో; శుక్రుందు= శుక్రాచార్యుడు; సుధీసేవ్యుందు= బుద్ధిమంతులచే 'సేవింపదగినవాడు; నేన్‌= నేను (దేవయానినైన 
నేను); వానికిన్‌ చూలన్‌= వాని కొమార్తెను; చేటికా= ఓ సేవికాా రక్షోజాతవై= రాక్షస కులంలో జన్మించిన నీవు; 
నా వలువ= నా వస్త్రాన్ని ఎట్లు కట్టితివి= ఏ విధంగా ధరించావు? 
తా ; పరమాత్మ ముఖంనుండి బ్రాహ్మణకులం ఉద్భవించింది. ఈ బ్రాహ్మణులందరు లోకానికి మేలు కలిగించే వైదిక 
ధర్మమారాలు తెలిపేవారుగా కీర్తి పొంది ఆకాశాన్ని అందే ఎత్తు ఎదిగారు. అందులో భార్గవులు గొప్ప నడవడి గలవారు. 
అందునా శుక్రుడు బుద్ధిమంతులచే సేవింపదగినవాడు. నేను వాని పుత్రికను. రాక్షస వంశంలో జన్మించిన ఓ 'సేవకురాలా 
ఇంత గొప్పదాననైన నా వస్త్రాన్ని నీవెలా కట్టుకున్నావు? 
క.  మహిమవతులైన భూసుర, మహిళలవిత్తంబులు పెజమగువల కగునే? 

మహిం బసిండి గొలుసు లిడినన్‌, విహితములే కుక్కలకు హవిర్భాగంబుల్‌. 519 
ప్రతి : మహిమవతులైన= మాహాత్యముగల; భూసుర మహిళల విత్తంబులు= బ్రాహ్మణ ప్రీల సంపదలు; పెజమగువలకున్‌= 
ఇతర ప్రీలకు; అగునే= అవుతాయా (సంభవిస్తాయా); మహిన్‌= భూమిపై; కుక్కలకున్‌= కుక్కలకు; పసింది గొలుసులు 
ఇడినన్‌= బంగారపు గొలుసులు వేసినంత మాత్రాన; హవిర్భాగంబుల్‌= యజ్ఞంలో హోమం చేస్తూ వేసే హవిస్సులు; 
విహితములే= అర్హమౌతాయా? 
తా : ఎంతో మహిమ గల బ్రాహ్మణ ప్రీల సంపదలు ఇతర ప్రీలకు లభిస్తాయా? కుక్కలకు బంగారపు గొలుసులు 
వేసినంత మాత్రంచేత దేవతలకు దక్కవలసిన హవిర్భాగాలు కుక్కలకు లభిస్తాయా? 


క. మీ తండ్రి మాకు శిష్యుండు, మా తండ్రి గురుండు గొంతమాత్రం బైనం 
బ్రీతిం గావింపక పరి, భూతం జేయుదువె తులువపోండిమిం జెనంటీ! 520 


నవమస్మంధము 515 


ప్రతి :చెనంటీ= ఓ దుష్టురాలా!; మీ తండ్రి= మీ తండ్రి రాక్షసరాజు; మాకున్‌ శిష్యుండు= మా శిష్యుడు (మా తండ్రికి 
శిష్యుడు); మా తండ్రి= మా జనకుడు శుక్రాచార్యుడు; గురుండు= గురువు; కొంతమాత్రంబైనన్‌; ప్రీతిన్‌ కావింపక= 
రవ్వంత ఐనా ప్రీతి కలిగించకుండా; తులువ పోండిమిన్‌= చెడ్డ్దనడతతో; పరిభూతన్‌ చేయుదువె= నన్ను అవమానహుస్తావా?! 


తా: మీ తండ్రి శిష్యుడు. మా తండ్రి గురువు. అందుచే నీవు నన్ను ఎంతో గౌరవంగా చూడాలి. కొంచెమైనా ప్రేమ 
లేకుండా ప్రీతి కలిగించకుండా, నీ దుళ్ళీలంతో నన్ను అవమానపరుస్తావా?! 


వ. అని భర్ణించుచున్న దేవయాని పలుకులు విని, కరాళించి, మైోంగుచున్న భుజంగి పగిది నిట్టూర్చులు 
నిగుడించి, పెదవులు గొబుకుచు, శర్మిష్ట యిట్లనియె. ర్‌లైే 

ప్రతి : అని= ఈ విధంగా; భర్దించుచున్న= మండిపడుతున్న; దేవయాని పలుకులు విని= దేవయాని యొక్క మాటలు 
విని; కరాళించి= పెద్దగా శబ్టించి; (మోంగుచున్న భుజంగి పగిదిన్‌= బుస కొడుతున్న ఆదుపామువలె; నిట్టూర్పులు 
నిగుడించి= నిశాసాలు విడుస్తూ: పెదవులు కొజుకుచున్‌= పెదవులు కొరుకుతూ; శర్మిష్ట యిట్లనియెన్‌= శర్మిష్ట ఇలా 
అన్నది. 

తా : ఆ విధంగా మండిపడుతున్న దేవయాని మాటలు విని శర్మిష్ట పెద్దగా అరుస్తూ బుసకొడుతున్న ఆడుపాములా 
నిట్టూర్పులు విడుస్తూ పెదవులు కొరుకుతూ ఇలా అంది. 


శా. భిక్షుందై తమ తండ్రి మా జనకునిన్‌ భిక్షించి యుండంగ సం 

రక్షింపం దుది నింతయై మజపుతో రాజప్రసూతాకృతిన్‌ 

రక్షోరాజతనూజతో సుగుణతో నాతో సమం బాదెడిన్‌ 

గుక్షిస్ఫోటము గాంగ దీనిం జెలు లీ కూపంబునం ద్రోవరే. 522 
ప్రతి ; తమ తండ్రి= తనయొక్క తండ్రి శుక్రాచార్యుడు; భిక్షుందై= బిచ్చగాడైై మా జనకునిన్‌= మా తండ్రిని; భిక్షించి 
ఉండంగన్‌= భిక్షను కోరి ఉండగా (దయాధర్మ భిక్షను కోరి ఉండగా) సంరక్షింపన్‌= నా తండ్రి రక్షిస్తూ ఉంటే; తుదిన్‌+ 
ఇంతయై= చివరికి ఇంతగా మజపుతోన్‌= ఒళ్ళు మరచిపోయి (యుక్తాయుక్తాలు తెలియకుండా); రాజప్రసూతాకృతిన్‌= 
రాచ బిడ్డవలె; రక్షో రాజతనూజతోన్‌= రాక్షస రాజపుత్రికతో; సుగుణతోన్‌= సుగుణవతితో; నాతోన్‌= నాతో; సమంబు= 
నాతో సమానంగా; ఆడెడిన్‌= మాట్లాడుతోంది; కుక్షిస్పోటముగాంగన్‌= కడుపు బ్రద్దలయ్యేలా; దీనిన్‌= ఈ శుక్రుని 
కూతును; చెలులు= ఓ నెచ్చెలులారా!; ఈ కూపంబునన్‌ +త్రోవరే= ఈ నూతిలోనికి తోయండి. 
తా: మా తండ్రిని మీ తండ్రి ఐన శుక్రాచార్యుడు బీచ్చగానివలె దయాధర్శ్మ భిక్షం అడుగగా, మా తండ్రి మిమ్మల్ని 
సంరక్షిస్తున్నాడు. చివరికి ఆశ్చర్యంగా ఒడలు మరచి రాజసుతవలె సుగుణవతిని, రాక్షస రాజపుత్రికను ఐన నాతో 
సమానంగా పేలుతోంది. ఓ చెలికత్తెలారా! దీనిని కడుపు పగిలేలా నూతిలోనికి తోయండి. 


వ. అని పలికి. 5238 
ప్రతి : అని పలికి= అని వచించి... 


తా ; ఈ విధంగా మాట్లాడి 


516 శ్రీమహాభాగవతము 


ఆ. బోంటిపిండుచేతం బొదువంగం బట్టించి, రాజసమున దైత్యరాజతనయ 

తొడరి దేవయానిం ద్రోపించె వలు వీక, క్రుంకి నూతిలోనం గుదిలకొనంగ. ర్‌24 
ప్రతి : బోంటి పిండుచేతన్‌= చెలుల సమూహంతో; పొదు వంగన్‌+పట్టించి= పొదువ పట్టించి; రాజసమునన్‌= గర్వంతో; 
దైత్యరాజతనయ = రాక్షస రాజపుత్రిక శర్మిష్ట తొడరి= ప్రయత్నించి; దేవయానిన్‌= శుక్రాచార్యుని సుతయైన దేవయానిని; 
వలువ+ఈక= వస్త్రాన్ని ఇయ్యకుండా; క్రుంకి నూతిలోనన్‌= నూతిలో పడి; కుదిలకొనంగ= దుఃఖించగా; త్రోపించెన్‌= 
తోయించింది. 
తా : చెలికత్తెల బృందంతో పట్టించి, గర్వంతో, రాక్షస రాజపుత్రిక శర్మిష్ట వస్త్రం ఈయకుండా దేవయానిని నూతిలోనికి 
దుఃఖించేలా తోయించింది. 


వ. ఇట్లు సేసి, శర్మిష్ట వోయిన వెనుకు యయాతిభూపాలుండు వేంటమార్గంబున నడవిం దిరుగుచు, 
దబైవయోగంబున నా దేవయాని యున్న నుయ్యి చేరం జనుదెంచి యందు. 525 

ప్రతి : ఇట్లు+చేసి= ఈ విధంగా చేసి; శర్మిష్ట పోయిన వెనుకన్‌= వెళ్ళిపోగా; యయాతి భూపాలుండు= యయాతి 
మహారాజు; వేంట మార్గంబునన్‌= వేటకుపోయే మార్గంలో; అడవిన్‌ తిరుగుచున్‌= అడవిలో తిరుగుతూ; దైవ యోగుబునన్‌= 


దైవ యోగంకొద్దీ (అదృష్టంకొద్దీ); ఆ దేవయాని ఉన్న నుయ్యి చేరన్‌ చనుదెంచి= ఆ దేవయాని పడి ఉన్న నుయ్యి వద్దకు 
వచ్చి; అందున్‌= ఆ నూతిలో... 


తా: ఈ విధంగా శర్మిష్ట దేవయానిని నూతిలోనికి త్రోసిపోయిన పిమ్మట యయాతి మహారాజు వేటాడుతూ అడవి అంతా 
తిరుగుతూ అదృష్టం కొలదీ దేవయాని ఉన్న నూతివద్దకు వచ్చి అందులో 


క. బంధువుల నెల్లం జీరుచు, నందు జలామగ్న నగ్నభై వగచుచుని 
రృంధమునం జిక్కి వ్రీడా, సింధువున మునింగియున్న చేడియం గనియెొన్‌. 526 


ప్రతి ; బంధువుల నెల్లన్‌= బంధువులనందటథినీ; చీరుచున్‌= పిలుస్తూ అందున్‌= ఆ నూతిలో; జల+ఆమగ్న= నీటిలో 
పూర్తిగా మునిగి; నగ్నయై= వస్త్రంలేక;ు వగచుచున్‌= దుఃఖపడుతూ; నిర్బంధమునన్‌ చిక్కి బయటకు వచ్చేందుకు 
దారిలేక చిక్కుకొని; వ్రీడాసింధువునన్‌= సిగ్గు అనే సంద్రంలో; మునింగియున్న= మునిగిపోయి ఉన్న చేడియన్‌= ప్రీని 
(దేవయానిని); కనియెన్‌= చూచాడు. 


తా : నూతి నీళ్ళలో పడి వస్తంలేక బంధువులనందరిని పిలుస్తూ బయటకు రావడానికి వీలులేక బావిలో చిక్కుకొనిపోయి 
సిగ్గు అనే సముద్రంలో మునిగిపోయిన దేవయానిని చూచాడు యయాతి మహారాజు. 


శ దేవయాని యయాతిని వరించుట 
వ. కనుంగిని. 52? 
తా: చూచి 


శా. సప్తాంభోనిధి మేఖలావృత మహా సర్వంసహా కన్యకా 
ప్రాప్తోద్యద్వరదక్ష దక్తిణకరప్రాలంబముం జేసి ప్రో 


నవమస్మంధము 51/7 


క్షిప్తం జేసె యయాతి కట్టుకొనం బై చేలంబు మున్నిచ్చి ప 

ర్యాప్త స్వేదజలాంగి నాళిసముదాయస్వర్గవిన్‌ భార్గవిన్‌. 528 
ప్రతి : యయాతి= యయాతి మహారాజు; కట్టుకొనన్‌= కట్టుకొనడానికి; పై చేలంబుమున్నిచ్చి= తన పైనున్న వస్త్రాన్ని 
ముందుగా దేవయానికి ఇచ్చి; సప్త+అంభోనిధి= ఏడు సముద్రాలు; మేఖలా+ఆవృత= మేఖలగా (నడుమునకు పెట్టుకొనే 
ఒడ్డాణమనే ఆభరణంవలె) చుట్టుకొని ఉన్న మహా సర్వంసహాకన్యకా= ఈ భూమి అనే కన్యను; ప్రాప్త= పొంది; ఉద్యత్‌ 
వర= గొప్పదైన; దక్ష సామర్థ్యంగల; దక్షిణ కర= కుడిచేతియొక్క ప్ర+ఆలంబమున్‌చేసి= చక్కటి ఆలంబనాన్ని (చేయూతను) 
ఇచ్చి; పర్యాప్త స్వేదజల +అంగి = శరీరం అంతా చెమటలు కమ్మిన దానిని; ఆళిసముదాయ = చెలికెత్తెల సమూహానికి; 
స్వర్గవిన్‌= కామధేనువైన దానిని; భార్గవిన్‌= భృగువంశంలో జన్మించిన దేవయానిని; ప్రోక్షిప్తన్‌+చేసెన్‌= పైకి లేవదీసెను. 
తా ;: యయాతి మహారాజు దేవయానికి ముందుగా తన పై బట్టను ఇచ్చి, ఏడు సముద్రాలు ఒడ్డాణంగా చుట్టుకొని ఉన్న 


భూమి అనే కన్యను రక్షించడంలో సామర్థ్యంగల తన కుడిచేతిని ఆలంబనంగా ఇచ్చి, 'స్వేదంతో ఒడలంతా తడిసినది, 
సభఖీజనులకు కామధేనువు వంటిదైన భృగువంశంలో జన్మించిన దేవయానిని నూతినుండి పైకి తీశాడు. 


విశే : సర్వం సహత ఇతి సర్వం సహా. సర్వమునూ సహించునదికనుక భూమికి ఈ పేరున్నది. 
వ. ఇట్లు నుయ్యి వెడలించిన రాజునకు రాజవదన యిట్లనియె. 529 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; నుయ్యి వెడలించిన= నూతినుండి బైటకుతీసిన; రాజునకున్‌= యయాతి మహారాజునకు; 
రాజవదన= చంద్రునివంటి మొగంగల దేవయాని; ఇట్లనియెన్‌= ఈ విధంగా మాట్లాడింది. 


తా : ఈ విధంగా తనను నూతినుండి బైటకు తీసిన యయాతి మహారాజుతో చంద్రముఖి దేవయాని ఇలా అన్నది. 


మ. ననుం బాణిగ్రహణంబు చేసితి గదానా భర్తవు న్నీవ దై 
వ నియోగం బిది పొరుషంబునకునా వాక్యంబు సిద్ధంబు స్తా 
ఖ్య నివాసు న్నిను మాని యొండు వరునిం గాంక్షింప నే నేర్తునే? 
వనజం బానెడి తేంటి యన్యకుసుమావాసం బపేక్షించునే? ర5్‌తి0 


ప్రతి : ననున్‌= నన్ను పాణిగ్రహణంబు చేసితిగదా= చేయి పట్టుకున్నావు కదా (నూతినుండి నీ కుడిచేతిని ఊతగా 
ఇచ్చిపైకి తీసి నా కరగ్రహణం చేశావు కదా); నా భర్తవున్‌ నీవ= నీవేనా భర్తవు; ఇది= ఈ విషయం; దైవనియోగంబు= 
దబైవసంకల్పం; పారుషంబునకున్‌= పురుష ప్రయత్నానికి కూడా నావాక్యంబు సిద్ధంబు= నా మాట తగినదే అవుతుంది; 
సౌఖ్యనివాసున్‌= సుఖాలకు ఆలవాలమైన; నినున్‌+మాని= నిన్ను విడిచి; ఒండువరునిన్‌= మజొక వరుణ్జి; కాంక్షింపన్‌ 
నేనేర్తునే= నేను కోరుకుంటానా?; వనజంబు= పద్మాన్ని (అందున్న మకరందాన్ని; ఆనెడితేంటి= క్రోలే తుమ్మెద; 
అన్యకుసుమ +ఆవాసంబు= మరొక పుష్పంలో ఉండటాన్ని; అపేక్షించునే= కోరుతుందా? 

తా : ఓ రాజా! ఈ నూతిలోనుండి నన్ను పైకి తీస్తూ నీవు నా కరగ్రహణం చేశావు. నీవే నా భర్తవు. ఇది దైవికమైన 
యోగం. పురుష ప్రయత్నానికి కూడా నా వాక్యం సిద్ధమైనదే. సర్వసుఖాలకు నిలయమైన నిన్ను వదిలి వేరొక వరుణ్ణి నేను 
కోరుకుంటానా? పద్మాల మకరందాన్ని తాగ మరగిన తుమ్మెద మరొక పుష్పమకరందాన్ని కోరుకోదు కదా! 


518 శ్రీమహాభాగవతము 


వ. అదియునుంగాక. ర్‌తి1 
ప్రతి : అదియునున్‌+కాక= అంతేకాక... 


తా : అంతేకాక 


సీ. సుగుణాధ్య! విను నేను శుక్రుని కూంతుర దేవయానిని దొల్లి దేవమంత్రి 
తనయుండు కచుండు మా తండ్రిచేత మృతసంజీవనిం దా నభ్యసించు వేళ 
నతనిం గామించిన నతండొల్ల ననవుడు నతండు నేర్చిన విద్య యణంగి పోవ 
నతని శపించిన నతండు నా భర్త బ్రాహ్మణుండు గాకుందెడు నని శపించె 


తే. నది నిమిత్తంబు నాకు బ్రాహ్మణుండు గాండు, ప్రాణనాథుండ వీ వని పడంతి వలుకం 
దనదు హృదయంబు నెలంతపైం దగులువడినం, దమక మొక యింతయును లేక తలంచి చూచి. 582 


ప్రతి : సుగుణ+ఆధ్య= సుగుణములచే ప్రసిద్ధి పొందిన ఓ రాజా!; విను= వినుము; నేను; శుక్రుని కూంతురన్‌= 
శుక్రాచార్యుని పుత్రికను; దేవయానిని= నన్ను దేవయాని అంటారు; తొల్లి= ఒకప్పుడు; దేవమంత్రి తనయుందు= దేవతలకు 
మంత్రియైన బృహస్పతి కొడుకు; కచుండు= కచుడు అనే పేరుగలవాడు; మా తండ్రిచేతన్‌= మా తండ్రి శుక్రునిచేత; మృత 
సంజీవనిన్‌= మృతసంజీవని అనే పేరుగల విద్యను; తాను అభ్యసించువేళన్‌= తాను నేర్చుకొనే సమయంలో; అతనిన్‌= 
ఆ కచుని; కామించినన్‌= నేను కోరుకోగా; అతండు +ఒల్లన్‌ +అనవుడున్‌= అతడు అంగీకరించను అని అనగా అతండు 
నేర్చిన విద్య= కచుడు నా తండ్రివద్ద నేర్చిన మృతసంజీవని విద్య అణంగిపోవన్‌= నశించిపోయేలా (ఉపయోగపడనట్లు) 
అతనిన్‌ శపించినన్‌= కచుని శపించగా; అతండు= ఆ కచుడు; నా భర్త (బ్రాహ్మణుండు కాకుందడెడున్‌= నాకు కాబోయే భర్త 
బ్రాహ్మణుడు కాకుండా పోతాడు; అని= అని పలికి; శపించెన్‌= నన్ను శపించాడు; అది నిమిత్తంబు= అది కారణంకాగా; 
నాకున్‌= నాకు; ప్రాణనాథుందవు+ఈవు = నీవే భర్తవు; బ్రాహ్మణుండుగాడు = బ్రాహ్మణుడు కాడు; అని= ఈ విధంగా; 
పదంయతి పలుకన్‌= దేవయాని పల్మగాా; తనదు హృదయంబు= తన మనస్సు; నెలత పైన్‌= ఆ దేవయానిపై; తగులు+పడినన్‌= 
ఆకర్షింపబడగా; తమకము= తొట్రుపాటు; ఒక ఇంతయునులేక= కొంచెం కూడా పొందకుండా; తలంచి చూచి= 
ఆలోచించి చూచి... 


తా : ఓ గుణవంతుడా! వినుము. నేను శుక్రాచార్యుని కూతురు అయిన దేవయానిని. పూర్వం బృహస్పతి కుమారుడు 
కచుడు మా తండ్రి వద్ద మృతసంజీవని విద్య అభ్యసించే సమయంలో, నేను అతనిని కామించాను. అతడు అంగీకరించని 
కారణంగా అతడు నేర్చిన మృతసంజీవనీ విద్య నశించిపోవాలని నేను శపించాను. అతడు నీకు (బ్రాహ్మణుడు భర్త 
కాకుండా పోతాడు అని శపించాడు. ఆ కారణంగా నాకు బ్రాహ్మణుడు ప్రాణనాథుడు కాడు. నీవే నా పతివి అని 
పలుకగా తాను దేవయానిపై మనసు పడి తొందరపాటు వమాత్రం లేకుండా ఆలోచించి 
మత్త. దైవయోగము గాక విప్రసుతన్‌ వరించునె నా మనం 

బే విధంబున నీశ్వరాజ్ఞయు నిట్టి దంచు వరించెధా 

త్రీవరుండును దేవయానిని ధీరబుద్ధులకున్‌ మనో 

భావ మొక్కటియే ప్రమాణ మభావ్య భావ్య పరీక్షకున్‌. ర్‌తితి 


నవమస్మంధము 519 


ప్రతి : దై్రవయోగముగాక= దైవఘటన కాకపోతే; నా మనంబు=నా మనసు; విప్రసుతన్‌ వరించునె= (బ్రాహ్మణ పుత్రికను 
వరిస్తుందా?; ఏ విధంబునన్‌= ఏ రీతిగానైనను; ఈశ్వరాజ్ఞయున్‌= పరమేశ్వరుని ఆనతి కూడా; ఇట్టిదంచున్‌= ఇటులనే 
ఉంది అనుకొంటూ; ధాత్రీవరుండును= రాజైన యయాతి; దేవయానిని వరించెన్‌= దేవయానిని వరించాడు; అభావ్య= 
కానిది; భావ్య= భావ్యమైనది అనే విషయాల; పరీక్షకున్‌= పరీక్షలో; ధీరబుద్ధులకున్‌= వికారం చెందని మనస్సు గల 
ధైర్యవంతులకు; మనోభావము+ఒక్కటియే= మానసిక భావం ఒక్కటి మాత్రమే (మనస్సులో కలిగిన భావమే); ప్రమాణము= 
ప్రమాణమై ఉంటుంది. 

తా : దైవయోగం కాకపోతే, నా మనస్సు బ్రాహ్మణసుతను వరిస్తుందా? ఈశ్వరాజ్ఞ కూడా ఈ విషయంలో ఇలాగే ఉంది 
కాబోలు! అని భావించి రాజైన యయాతి దేవయానిని వరించాడు. ధీరబుద్ధులకు చేయవలసిన పనులు చేయకూడని 
పనులు అనే సందేహం కలిగినప్పుడు వారి వారి మనస్సులే అందుకు ప్రమాణం. 


వ. ఇట్లు వరించి, యయాతి చనిన వెనుక దేవయాని శుక్రుని కడకుం జని, శర్మిష్ట చేసిన వృత్తాంతం 

బంతయుం జెప్పి కన్నీరు మున్నీరుగా వగచిన. ర్‌తి& 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; వరించి= కోరుకొని; యయాతి= రాజైన యయాతి; చనిన వెనుకన్‌= వెళ్ళిపోయిన తరువాత; 
దేవయాని; శుక్రుని కడకుంజని= తండ్రి ఐన శుక్రాచార్యులవద్దకు వెళ్ళి; శర్మిష్ట చేసిన వృత్తాంతంబంతయున్‌ చెప్పి= 
శర్మిష్ట తనను అనిన మాటలు చేసిన పని తెలియజేసి; కన్నీరు మున్నీరుగాన్‌= తన కంటి నీరు సముద్ర జలమంతకాగా 
(అధికంగా); వగచిన= దుఃఖించేసరికి... 


తా : ఈ విధంగా యయాతి వరించి వెళ్ళిన తరువాత దేవయాని తండ్రివద్దకు వచ్చి శర్మిష్ట అన్నమాటలు చేసిన చేష్టల 


సమాచారం అంతా చెప్పి విలపించగా 


క. _క్రూరాత్ముల మందిరములం, బౌరోహిత్యముల కుంట పాపం వీసం 

సారముకంటె శిలల్‌ దిని, యూరక కాపోతవృత్తి నుండుట యొప్పున్‌. ర్‌తిర్‌ 
ప్రతి : క్రూరాత్ముల మందిరములన్‌= దుర్మార్గుల ఇళ్ళలో; పౌరోహిత్యములకు +ఉంట = పౌరోహిత్య క్రియకు ఉండుట; 
పాపంబు= చాల పాపం; ఈ సంసారముకంటెన్‌= ఈ పురోహిత వృత్తితో జీవించడంకంటె; శిలల్‌+తిని= రాళ్ళు తిని; 
ఊరక= ఏ ప్రమేయమూ లేకుండా; కాపోతవృత్తిన్‌ ఉండుట = పావురాలవలె జీవించడం; ఒప్పున్‌= తగియుండును. 


తా : క్రూరాత్ముల ఇళ్ళలో పురోహిత వృత్తి చేస్తూ జీవనం సాగించడంకంటె పావురాలలాగా రాళ్ళు తిని బతకడం 
ఇంతకంటె చాలా ఉచితంగా ఉంటుంది. 


విశే ; పావురాలు ఆహారం జీర్ణం అవడానికి గులకరాళ్ళు తింటాయని ప్రతీతి. పావురాలలాగా బతకడం అంటే దేనినీ 
ఆశించక ఏది దొరికితే దాన్ని తిని జీవించడం అని భావం. 


వ. అని వృషపర్వుని కడ నుండుట నిందించుచు, శుక్రుం డాకూంతుం దోడ్కొని పురంబు వెడలి చన, 
నయ్యసురవల్లభుం డెటింగి, శుక్రునివలన దేవతల గెలువం దలంచి తెరువున కడ్డంబు వచ్చి, పాదంబులపైం 
బడి ప్రసన్నుం జేసిన, నా కోపంబు మాని శుక్రుండు శిష్యున కిట్లనియె. 586 


520 శ్రీమహాభాగవతము 


ప్రతి : అని= ఈ ప్రకారంగా అనుకొని; వృషపర్వునికడన్‌ ఉండుటన్‌= రాక్షస రాజైన వృషపర్వునివద్ద ఉండటం; 
నిందించుచున్‌= దూషిస్తూ శుక్రుండు= శుక్రాచార్యుడు; ఆ కూంతున్‌= తన సుతను; తోడ్మొని= తీసికొని; పురంబువెడలిచనన్‌= 
ఆ పట్టణాన్ని వదలివెళ్ళిపోగా; ఆ+అసుర వల్లభుండు+ఎఅటింగి= ఆ దానవరాజు తెలిసికొని; శుక్రుని వలనన్‌= 
శుక్రాచార్యులవల్ల; దేవతలన్‌ గెలువన్‌తలంచి= దేవతలను గెలవాలి అనుకొని; తెరువున కడ్డంబువచ్చి= దారికి అడ్డంవచ్చి; 
పాదంబులపైన్‌ పడి= శుక్రాచార్యుని పాదాలపై పడి; ప్రసన్నున్‌ చేసినన్‌= ప్రసన్నుణ్ణి చేయగా; ఆ కోపంబుమాని= తనకు 
కలిగిన కోపంవదలి; శుక్రుండు= శుక్రాచార్యులు; శిష్యునకు +ఇట్లు+అనియెన్‌= శిష్యుడైన వృషపర్వునితో ఇలా అన్నాడు. 
తా : ఈ విధంగా వృషపర్వునివద్ద ఉండడం తప్పని భావించి శుక్రాచార్యుడు తన కొమార్తిను తీసికొని వృషపర్వపురాన్ని 
వదిలి వెళ్ళుతూ ఉండగా, ఈ విషయం తెలిసిన వృషపర్వుడు శుక్రాచార్యుని వలన మాత్రమే దేవతలను గెలవగలం అని 
తెలిసినవాడు కాబట్టి శుక్రాచార్యుని దారి కద్డుపడి పాదాలపై బడి శుక్రాచార్యుణ్ణి ప్రసన్నం చేసికోగా, కోపం విడిచిన 
శుక్రాచార్యుడు శిష్యుడైన వృషపర్వునితో ఇలా అన్నాడు. 
తరలము. చెలులు వేవురుం దానునీ సుత చేటికైవడి నాసుతం 

గొలుచు చుండినం దీజుం గోపము గొాల్వం బెట్టెద వేని నీ 

వెలందిం దోడ్కొని వత్తు నావుడు వేగ రమ్మని భార్గవిం 

గొలువం బెట్టె సురారివర్యుండు గూంతు నెచ్చెలిపిందుతోన్‌. ర్‌తి/ 
ప్రతి : చెలులు వేవురున్‌= వేయిమంది చెలికత్తెలును; తాను నీసుత= ఆ నీ కూతురు శర్మిష్ట చేటికైవడిన్‌= దాసివలె; 
నా సుతన్‌ కొలుచు చుండినన్‌= నా కొమార్తె దేవయానిని సేవిస్తూ ఉంటే; తీజున్‌ కోపము= నా కోపం తీరుతుంది; కొల్వన్‌ 
పెట్టెదవేనిన్‌= ఆ విధంగా నీ సుతనే దాసిగా చేయిస్తే ఈ వెలందిన్‌= ఈ నా సుతను దేవయానిని; తోడ్కొని వత్తున్‌= 
తీసికొని వస్తాను; నావుడున్‌= అనగా; సురారివర్యుండు= రాక్షస శ్రేష్టుడైన వృషపర్వుడు; నెచ్చెలి పిండుతోన్‌= సఖీబ్బందంతో; 
కూంతున్‌= తన సుతయైన శర్మిష్టను; వేగరమ్మని= తొందరగా రమ్మని; భార్గవిన్‌= భృగు వంశసంజాత దేవయానిని; 
కొలువంన్‌పెట్టెన్‌= సేవించుటకు నియోగించాడు. 
తా : కూతురైన శర్మిష్ట తన చెలికత్తెలు వేయిమందితో నా కూతురికి దాస్యం చేస్తే నా కోపం తీరుతుంది. అలా చేస్తేనే నా 


కూతురుతో నీ రాజ్యానికి వస్తాను అనగానే వృషపర్వుడు సఖీబ్బందంతో కూడిన శర్మిష్టను దేవయానికి సేవ చేయడానికి 
వెంటనే నియోగించాడు. 


మ. చల మింకేలని తన్నుం దండ్రి వనుపన్‌ శర్మిష్ట సన్నిష్టతో 

జలజాతాస్యలు సద్వయస్యలు సహస్రంబు న్నజస్రంబుం ద 

న్నలమన్‌ దాసి సుదాసి యయ్యెం బగ వాయన్‌ భూరికోపానలా 

కలితగ్గానికి దేవయానికి మహాగర్వోద్యమ స్టానికిన్‌. 588 
తి ; చలము= పట్టుదల; ఇంకేలని= ఇంక ఎందుకని; తన్నున్‌= తనను; తండ్రి పనుపన్‌= తండ్రి పంపగా; శర్మిష్ట 
త్‌నిష్టతోన్‌= చక్కని తాత్పర్య భావంతో; జలజాత ఆస్యలు= పద్మముఖులు; సత్‌వయస్యలు= మంచి స్నేహితురాండ్రు; 
హస్రంబున్‌= వేయిమంది; అజస్రంబు= ఎల్లప్పుడు; తన్ను అలమన్‌= తనను కూడియుండగ్గా; దాసి= సమీపించి; పగ 


గి 


గ ౯ 


నవమస్మంధము 521 


పాయన్‌= పగ పోవునట్లుగా; మహాగర్వ+ఉద్యమన్నానికిన్‌= గొప్ప గర్వోద్రేకానికి నిలయమైన దానికి భూరి+ కోప+అనల+ 
ఆకలిత+గ్గానికిన్‌= అధికమైన కోపాగ్నితోకూడి బాధను పొందుతున్నదానికి; దేవయానికిన్‌= దేవయానికి; సుదాసి అయ్యెన్‌= 
చక్కని దాసిగా మారినది. 

తా; తండ్రియైన వృషపర్వుడు తన్ను ఆదేశించగా, ఇంక పట్టుదల ఎందులకని నిష్టతో, సఖీజన సహస్రంతో, శర్మిష్ట 
కోపాగ్నిచే బాధపడుతూ, గర్వానికి నిలయమైన దేవయానిని సమీపించి ఆమె పగ చల్తారేలా ఆమెకు దాసి అయ్యింది. 


వ. అంత. 589 
ప్రతి : అంతట... 


తా :; అటు తరువాత 


ఉ. ఆతతమైన వేడ్క దనుజాధిపమంత్రి సురారినందనో 

పేతం దనూభవం బిలిచి పెండ్లి యొనర్చి మహావిభూతికిన్‌ 

బ్రీతి మహోగ్రజాతికి నభీతికి సాధు వినీతికిన్‌ సిత 

ఖ్యాతికి భిన్నదుష్కలహకార్యభియాతికి న య్యయాతికిన్‌. 540 
ప్రతి : అతతమైన వేడ్కన్‌= విస్తారమైన వేడుకతో; దనుజ+అధిపమంత్రి= రాక్షస రాజైన వృషపర్వుని మంత్రి; 
సుర +అరినందన +ఉపేతన్‌= రాక్షస పుత్రికతో కూడిన; తనూభవన్‌ పిలిచి= కొమార్తెను పిలిచి; ప్రీతిన్‌= సంతోషంతో; 
మహావిభూతికిన్‌= గొప్ప సంపదలు గల; మహోగ్రజాతికిన్‌= అధిక పొరుషంగల క్షత్రియజాతికి చెందినవానికి; అభీతికిన్‌= 
భయం లేనివానికి; సాధువినీతికిన్‌= సాధువుల విషయంలో వినయం గలవానికి; సితఖ్యాతికిన్‌= స్వచ్చమైన కీర్తి గలవానికి; 
భిన్న దుష్క్మలహకారి +అభియాతికిన్‌= దుర్మార్గంగా కలహంచేసే శత్రువులకు ఎదురొడ్డి ఓడించేవానికి; ఆ యయాతికిన్‌ = 
ఆ యయాతి మహారాజుకు; పెండ్లి యొనర్చెన్‌= పెండ్లి చేశాడు. 
తా :; అతిశయించిన వేడుకతో వృషపర్వుని మంత్రియైన శుక్రుడు రాక్షస రాజు కొమార్తెతో కూడిన తన సుతను పిలిచి, 
ప్రీతితో, అధిక ఐశ్వర్య సంపన్నుడు, క్షత్రియుడు, నిర్భయుడు, సాధువిధేయుడు, అచ్చమైన కీర్తి గలవాడు దుష్టశత్రువుల 
పీచమణచ గలవాడు అయిన యయాతికిచ్చి పెండ్లి చేశాడు. 
వ. ఇట్లు యయాతికి దేవయాని నిచ్చి శుక్రుండు శర్మిష్టాసంగమంబు సేయకు మని నియమించి చనియె. 
పిదపన ద్దేవయానియు, న య్యయాతివలన యదుతుర్వసు లను కుమారులం గనియె, ఒక్కరేయి 'సెజంగు 
మాసి, దేవయాని వెలుపలనున్న యెడ శర్మిష్ట యొడరు వేచి, యేకాంతంబున యయాతి కడకుం జని, 
చెజకువింటిజోదు పువ్వుటంపర కోహటించి, తన తలంపు సెప్పిన. ర్‌41 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; యయాతికిన్‌= యయాతి మహారాజునకు; దేవయానిన్‌ ఇచ్చి= దేవయానినిచ్చి; శుక్రుండు= 
శుక్రాచార్యుడు; శర్మివా సంగమంబు= శర్మిష్టతో కలయికను; చేయకుము అని= చేయవలదు అని; నియమించి= 
కట్టుబాటుచేసి (యయాతికి); చనియెన్‌= వెళ్ళిపోయాడు; పిదపన్‌= తరువాత; ఆ దేవయానియున్‌= ఆ దేవయాని; 
యయాతి వలనన్‌= యయాతివల్లు యదు తుర్వసులను= యదు, తుర్వసుడు అనే; కుమారులన్‌ కనియెన్‌= సుతులను 


522 శ్రీమహాభాగవతము 


కన్నది; ఒక్కరేయి= ఒక రాత్రి చెజంగుమాసి= బుతుమతిల్లై; దేవయాని; వెలుపలన్‌+ఉన్న యెదన్‌= బహిష్ట అయి 
ఉండగా; శర్మిష్ట ఎడదరువేచి= అదనుకోసం ఎదురుచూచి; ఏకాంతంబునన్‌= ఒంటరిగా ఉన్నవేళ; యయాతి కదడకున్‌చని= 
యయాతివద్దకు వెళ్ళి; చెజకు వింటిజోదు= చెరకు విల్లుగాగల యోధుడు మన్మథునియొక్క పువ్వు+అంపరకున్‌= పూల 
బాణాల వరుసకు; ఓహటించి= భయపడి; తన తలంపు= తనయొక్క ఆలోచన; చెప్పినన్‌= చెప్పగా... 

తా : ఈ విధంగా యయాతికి శుక్రాచార్యుడు తన కొమార్తె అయిన దేవయానిని ఇచ్చి పెండ్లిచేసి, శర్మిష్టకో మాత్రం నీవు 
కలుసుకో కూడదు అని నిబంధన చేసి వెళ్ళిపోయాడు. పిదప ఆ దేవయాని యయాతివల్ల యదువు, తుర్వసుడు అనే 


కుమారులను కని, ఒకనాటి రాత్రి బుతుమతియై బయట ఉండగా, శర్మిష్ట అదనుకోసం ఎదురుచూచి, ఒంటరిగా ఉన్న 
యయాతి దగ్గరకువచ్చి, మన్మథ ఆవేశానికి లోనై తన కోరికను తెలియజేయగా 


శ శుక్రాచార్యులు యయాతికి శాపం బొసంగుట * 


ఉ. ఆ జవరాలిం జూచి మన మాంపంగలేక మనోభవార్తుండై 
యా జనభర్త మున్ను కవియాడిన మాట దలంచి మైనం జే 
తోజసుఖంబులం దనిపెం, ద్రోవంగ వచ్చునె దైవ యోగముల్‌ 
రా జంట సద్రహస్య మంట రాజకుమారిని మాన నేర్చునే? ర్‌శ్ష2ై 


ప్రతి : ఆ జనభర్త= ఆ రాజు యయాతి; ఆ జవరాలిన్‌ చూచి= యౌవనవతియైన ఆ శర్మిష్టను చూచి; మనము+ 
ఆంపంగన్‌ లేక= మనస్సును అడ్దుకోలేకు మనోభవ+ఆర్హుండై= మన్మథ బాధకు గురియైనవాదై; మున్ను= పూర్వం; 
కవియాడినమాట +తలంచియైనన్‌= శుక్రాచార్యుడు పల్మిన పల్ములు గుర్తు ఉండికూడా; చేతోజ సుఖంబులన్‌ తనిపెన్‌ = 
మన్మథ సుఖాలలో తృప్తి కలిగించాడు; దైవయోగముల్‌= దైవ నియోగాలు (దైవనిర్ణయాలు); త్రోవంగన్‌ వచ్చునె= త్రోసి 
వేయగలమా?; రాజంట= అతడా ఒక రాజ్యానికి రాజైన యయాతి మహారాజట; సత్‌రహస్యమంట = జరుగుతున్న కార్యం 
గొప్ప రహస్యమై ఉన్నదట; రాజకుమారిని= రాజసుతయైన శర్మిష్ట సుఖాన్ని మాననేర్చునే= మానగలడా? 

తా : రాజైన యయాతి పూర్వం శుక్రాచార్యులు చెప్పిన మాటలు జవదాటరానివై గుర్తు ఉన్నప్పటికీ శర్మిష్టను జూచి మన్మథ 
బాధకు గురై ఆమెను మదనసుఖాలలో మురిపించాడు. దైవనిర్ణయాలు త్రోసివేయజాలం కదా! ఒక చక్రవర్తియైన 
యయాతి అందకత్తె అయిన శర్మిష్టతో సుఖీంచకుండా ఉండగలడా! 


వ. ఇట్లు యయాతి వలన శర్మిష్ట గర్భంబై 'క్రమంబున ద్రుహ్యుండును, ననువును, పూరువును ననువారి 
మువ్వురు తనయులం గాంచె. అంత దేవయాని తద్యృత్తాంతం బంతయు నెటింగి, కోపించి, శుక్రుని 
కడకుం జని క్రోధమూర్చితయై యున్న సమయమున యయాతి వెంటం జని, యిట్లనియె. ర్‌కతి 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా యయాతి వలనన్‌= యయాతివల్లు శర్మిష్ట గర్భంబై= గర్భాన్ని ధరించి; 'క్రమంబునన్‌= 
క్రమంగా (వరుసగా) ద్రుహ్యుండును= ద్రుహ్యుడూ; అనువును= అనువూ; పూరువును= పూరువూ; అనువారిన్‌= అనే 
'పేర్లుగల వారిని; మువ్వురు తనయులన్‌ కాంచెన్‌= ముగ్గురు పుత్రులను కన్నది; అంతన్‌= అంత; దేవయాని= దేవయాని; 
తద్వృత్తాంతంబంతయున్‌ = ఆ జరిగిన వృత్తాంతాన్ని అంతటిని; ఎథింగి= తెలిసికొని; కోపించి= కోపగించుకొని; శుక్రుని 


నవమస్మంధము 523 


కడకున్‌ చని= తన తండ్రియైన శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి, క్రోధమూర్చితయై= అధికమైన కోపముతో ఒడలు తెలియనిదైై 
ఉన్న సయమునన్‌= ఉన్న వేళలో), యయాతి వెంటన్‌చని= యయాతి దేవయాని వెంటవెళ్ళి, ఇట్లనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : ఈ విధంగా యయాతివల్ల శర్మిష్ట గర్భవతియై ద్రుహ్యుడు, అనువు, పూరువు అనే పేర్లు గల ముగ్గురు కుమారులను 
కన్నది. దేవయాని ఈ విషయాన్ని గ్రహించి కోపించి తండ్రి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళింది. ఒడలు తెలియని కోపాన్ని 
వహించిన దేవయాని వెంట యయాతి వెళ్ళి ఇలా అన్నాడు. 


ఆఅ. మామకేల చెప్ప మాను సరోజాక్షి దనుజతనయం బొంది తప్పువడితిం 

గామినైన నన్నుం గరుణింపు పతిమాట, తండ్రిమాటకంటెం దగును నీకు. ర్‌శ్త4 
ప్రతి : సరోజాక్షి= ఓ పద్మాక్షి దేవయాని; మామకు +ఏలచెప్పన్‌= ఈ విషయాన్ని మామ అయిన శుక్రాచార్యుని వద్ద 
చెప్పడం ఎందుకు; మాను= మానుకో (చెప్పవద్దు); దనుజ తనయన్‌+పొంది= రాక్షస రాజు వృషపర్వుని కొమరితను 
కూడి; తప్పు+పడితిన్‌= తప్పును పొందాను (తప్పు చేశాను) కామినైన నన్నున్‌= కామాన్ని పొందిన నన్ను, కరుణింపు= 
దయచూడు; పతిమాట= భర్తనైన నా మాట; తండ్రి మాటకంటెన్‌= నీ తండ్రి శుక్రాచార్యుని మాటకంటిె; నీకున్‌= నీకు; 
తగును= ఆచరింపదగినది. 


తా: ఓ సరోజాక్షీ! దేవయానీ! ఈ విషయాన్ని మామ అయిన శుక్రాచార్యునికి చెప్పడమెందుకు? మానుము. నేను 
శర్మిష్టతో సంసారసుఖం అనుభవించి తప్పు చేశాను. కామంతో శర్మిష్టను పొందిన నన్ను కరుణించు. నీ తండ్రి మాటకంటె 
నా మాట వినడం నీకు తగినది. 


వ. అని పలికి పాదంబుల కెజింగిన న య్యింతి యొదడంబడక యుందె; నంత నది యెొజింగి శుక్రుం 
డిట్లనియె. ర్‌&5్‌ 


ప్రతి : అని పలికి= ఈ విధంగా యయాతి పలికి; పాదంబులకున్‌ ఎజంగినన్‌= పాదాలకు నమస్మ్కరింపగా; ఆ+ఇంతి= 
ఆ దేవయాని (స్త్రీ) ఒడంబడక ఉందెన్‌= అంగీకారం పొందలేదు; అంతన్‌= అంతట; అది ఎటింగి= ఆ విషయాన్ని 
(గ్రహించి; శుక్రుండు ఇట్లు అనియెన్‌= శుక్రుడు ఇలా అన్నాడు. 
తా : ఈ విధంగా యయాతి పలికి దేవయాని పాదాలపై పడ్డాడు. అయినా దేవయాని ఒడంబడలేదు. ఈ విషయాన్ని 
తెలిసికొన్న శుక్రాచార్యుడు ఇలా అన్నాడు. 
క. నామాటం దోచి దానవ, భామను బొందితివి ధరణి పాలక! తగవే? 

యేమాట యేది రూపము, కాముకులకు లోలుపులకుం గలవే నిజముల్‌? ర్‌4&6 
ప్రతి : ధరణిపాలక= ఓ (యయాతి) మహారాజా!; నా మాటన్‌= నా పలుకులను; త్రోచి= దాటి; దానవ భామను= 
రాక్షస వనితను; పొందితివి= పొందావు; ఏ మాట= నేను చెప్పినమాట ఏమి?; ఏది రూపము= ఆ మాటకు తగిన 
ఆకారమేమి? (నేను చెప్పినదేమి? నీవు చేసినదేమి?); కాముకులకున్‌= కాముకులైన వారికి; లోలుపులకున్‌= లోలుపత్వం 
గలవారికి (విషయలంపటులకు); కలవే నిజముల్‌= నిజాలు ఉన్నాయా? సత్యనిష్ట ఉందా? 


524 శ్రీమహాభాగవతము 


తా ; ఓ యయాతి మహారాజా! నేను నా వివాహ సమయంలో చెప్పిన మాటలు పెడచెవినిపెట్టి రాక్షస రాజ తనూజ 
శర్మిష్టతో సుఖించావు. నేను చెప్పిన మాట ఏమిటి? నీవు చేసిన పని ఏమిటి? కాముకులకు, విషయలంపటులకు 
సత్యవాక్యం పైని నియమం ఉంటుందా! 
వ. అని పలికి, నీవు వనితాజన హేయంబైన ముదిమిం బొందెదవు అని శపియించిన, యయాతి 
యిట్లనియె. ర్‌శ్షీ/ 
ప్రతి : అని పలికి= ఈ విధంగా మాట్లాడి; నీవు; వనితా జనహేయంబైన= ప్రీ జనులందరికి అసహ్యం కలిగించే; 
ముదిమిన్‌ పొందెదవు= ముసలితనాన్ని పొందుతావు; అని శపియించినన్‌= అని శపించగాా యయాతి= యయాతి 
మహారాజు; ఇట్లనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తా :; అని శుక్రాచార్యుడు పల్కి ఓ యయాతీ! నీవు ప్రీలందరూ అసహ్వించుకొనే ముసలితనం పొందుతావు అని 
శపించేసరికి యయాతి ఇలా అన్నాడు. 
క. మామా! నాపైం గోపషము, మామా; నీ పుత్రి యందు మానవు నాకుం 
గామోపభోగవాంఛలు, (్రేమన్‌ రమియించి ముదిమిం బిదపన్‌ దాల్తున్‌. ర్‌48 
ప్రతి ; మామా= ఓ మామా శుక్రాచార్యా, నాపైన్‌ కోపము= నా మీద కోపం; మామా= వలదు వలదు (మానుకో); 
నాకున్‌= నాకు; నీ పుత్రియందున్‌= నీ సుతయైన దేవయానిపై; కామోపభోగవాంఛలు= కామమును అనుభవించాలనే 
కోర్కెలు; మానవు= నాకు ఇంకా నశించలేదు; డ్రేమన్‌ రమియించి= ఆ కామోపభోగాలను ఆమెయందు ప్రేమతో 
ఆచరించి; పిదపన్‌= ఆ తర్వాత; ముదిమిన్‌= నీవు శపించిన రీతిగా ముసలితనాన్ని తాల్తున్‌= ధరిస్తాను. 
తా; ఓ మామా! నాపై కోపంవద్దు. నీ సుత అయిన దేవయానిపై నాకు వాంఛ తీరలేదు. ఆమెతో మరికొంత కాలం 
రమించి ఆ తరువాత నేను ముసలితనాన్ని అనుభవిస్తాను. 
వ. అని పలికి యనుజ్ఞ గొని, దేవయానిం దోడ్కొని పురంబునకుం జని పెద్దకొడుకగు యదువుం బిలిచి 
యయాతి యిట్లనియె. 549 
ప్రతి : అని పలికి= అని యీ విధంగా వచించి; అనుజ్ఞగొని= అంగీకారము తీసికొని; దేవయానిన్‌ తోద్కొని= దేవయానిని 


తీసికొని; పురంబునకున్‌ చని= తన పురానికి వెళ్ళి; పెద్దకొడుకగు= తనకు దేవయాని యందు జనించిన పెద్ద కొడుకైన; 
యదువున్‌ పిలిచి= యదువు అనేవానిని పిలిచి యయాతి ఇట్లు అనియెన్‌= యయాతి ఇలా అన్నాడు. 


తా : అని చెప్పి యయాతి శుక్రుని అనుజ్ఞనుపొంది దేవయానిని వెంటబెట్టుకొని నగరానికి వెళ్ళి పెద్దకొడుకు అయిన 
యదువును పిలిచి ఇలా అన్నాడు. 
శా. నీతల్లిం గనినట్టి శుక్రువలనన్‌ నేండీ జరం బొందితిన్‌; 

నాతండ్రీ! యదునామధేయ! తనయా! నా వృద్ధతం దాల్బవే 

నీ తారుణ్యము నాకు నిమ్ము తనివో నిండారం గొన్నేంద్లు నేం 

జేతోజాతసుఖంబులం దిరిగెదన్‌ శృంగారినై పుత్రకా! ర5్‌50 


నవమస్మంధము 525 


ప్రతి : నా తండ్రీ! (ఇట తండ్రీ అనే సంబోధన కుమారుని ముద్దుతో పిలిచేది కన్నతండ్రి అని కాదు; యదునామధేయ= 
యదువు అనే పేరు గలవాడా!; తనయా= ఓ పుత్రా!) నీ తల్లిన్‌ కనినట్టి= నీ తల్లి అయిన దేవయానిని కన్నవాడైన; 
శుక్రువలనన్‌= శుక్రాచార్యునివల్ల; నేండు= ఈనాడు (ఈ సమయంలో); ఈ జరన్‌ పొందిలిన్‌= ఈ ముసలితనాన్ని 
పొందాను; నా వృద్ధతన్‌= నా ముసలితనాన్ని తాల్పవే= నీవు ధరింపవా?!; నీ తారుణ్యమున్‌= స్త యౌవనాన్ని నాకున్‌ 
ఇమ్ము= నాకు ఇవ్వు; తనివోన్‌= తనివి చెందేలా (తృప్తి చెందేలా); నిండారన్‌= పూర్తిగా? కొన్నేండ్లు= కొన్ని వత్సరాలు; 
శృంగారినై= వివిధ శృంగారాలు (అలంకారాలు) గలవాదనై; పుత్రకా= ఓ కుమారా!; నేన్‌= నేను; చేతోజాత సుఖంబులన్‌= 
మన్మథ సుఖాలలో; తిరిగెదన్‌= జీవితాన్ని సాగిస్తాను. 

తా : ఓ పుత్రా! యదునామధేయా! నా తండ్రీ! నా కుమారా! నీ తల్లినిగన్న శుక్రాచార్యునివల్ల నేను నేడే ముసలితనాన్ని 


పొందాను. నీ యౌవనాన్ని నాకు ఇమ్ము. నేను తృప్తి పొందేలా కొన్ని సంవత్సరాలు మన్మథ సౌఖ్యాలతో శృంగారినై 
తిరుగుతాను. 


వ. అనిన తండ్రికి యదు విట్లనియె. 551 
ప్రతి : అనిన= అలా అనగా? తండ్రికిన్‌= తండ్రియైన యయాతికి, యదువు ఇట్లు అనియెన్‌= యదువు ఇలా అన్నాడు. 
తా : యయాతి పల్ములు విని తండ్రియైన యయాతితో కుమారుడైన యదువు ఇలా అన్నాడు. 


శా. కాంతాహేయము దుర్వికారము దురాకండూతి మిశ్రంబు హృ 

చ్చింతామూలము పీనసాన్వితము ప్రస్వేదవణాకంపన 

శ్రాంతిస్ఫోటక యుక్త మీ ముదిమి వాంఛం దాల్చి నానాసుఖో 

పాంతం బైన వయోనిధాన మిది యయ్యా! తేర యీవచ్చునే? 552 
ప్రతి : అయ్యా= ల్‌ తండ్రీ!; కాంతాహేయము= ప్రీలకు అసహ్యమైనది; దుర్వికారము= చెడ్డ (వికారాలు) మార్పులు 
కలది; దురాకండూతి మిశంబు= చెడ్డదైన దురదలతో కూడినది; హృచ్చింతామూలము= మనసులో కలుగు చింతకు 
మూలమైనది; పీనస అన్వితము= పడిసెం (రాంపుతో కూడినది; ప్రస్వేద, వ్రణ, ఆకంపన, (శ్రాంతి, స్పోటక యుక్తము= 
చెమట, కురుపులు, వణకు, అలసట, బొబ్బలు మొదలైన వాటితో కూడినది; ఈ ముదిమిన్‌= ఈ ముసలితనాన్ని 
వాంఛన్‌ తాల్చి= ఇష్టంతో వహించి; నానాసుఖ+ఉపాంతంబైన = అనేక సుఖాలకు చేరువైన; వయోనిధానం ఇది= యౌవనమనే 
నిధిని; తేరన్‌= ఊరకే (తేరగా): ఈ వచ్చునే? = ఇవ్వడానికి కుదురుతుందా? 
తా; తండ్రీ! ప్తీలు సహించనిది, చెడుమాటలకు నిలయమైనది, భరింపరాని కందూతితో కూడినది, చింతకు మూలమైనది, 
పడిసెమనే రోగంతో కూడినది, చెమట, కురుపులు వణకు, శమ, బొబ్బలు మొదలైన జబ్బులు గలది ముసలితనం. 
అటువంటి ముదిమిని ఎవరైనా ఇష్టపడి సుఖానుకూలమైన యౌవననిధిని ఊరకే ఇతరులకు ఇవ్వగలరా? 


వ. అని యదుం డొడంబడకున్న యయాతి తుర్వసు దద్రుహ్యాదుల నడిగిన వారును యదువు పలికినట్లు 
పలికినం గడగొట్టు కుమారుందైన పూరువున కిట్లనియె. ర్‌ర్‌తి 


ప్రతి : అని= ఈ ప్రకారంగా; యదుండు= యదువు అనే పుత్రుడు; ఒదడంబడకున్నన్‌= అంగీకరింపక పోయేసరికి; 
యయాతి= తండ్రి యయాతి మహారాజు తుర్వసు, ద్రుహ్యాదులన్‌= తుర్వసు, ద్రుహ్యుడు మొదలైన కుమారులును; 


526 శ్రీమహాభాగవతము 


అడిగినన్‌= అడుగగా; వారును= వారుకూడా; యదువు పలికినట్లు పలికినన్‌= యదువు చెప్పినట్లే చెప్పగా? కడగొట్టు 
కుమారుందైన= చివరి కుమారుడైన; పూరువునకున్‌= పూరువు అనేవానికి; ఇట్లనియెన్‌= ఇలా అన్నాడు. 
తా :;: యదువు తండ్రి మాటలకు అంగీకరింపలేదు. యయాతి తన మిగిలిన పుత్రులు తుర్వసుడు, ద్రుహ్యుడు అనేవారిని 
అడుగగా వారుకూడా యదువు చెప్పినట్లే సమాధానం చెప్పారు. అప్పుడు యయాతి కదగొట్టు కుమారుడైన పూరువుతో 
ఇలా అన్నాడు. 
ఉ. 'పిన్నవుగాని నీవు కడుం బెద్దవు బుద్ధుల యందు రమ్ము నా 

యన్న! మదాజ్ఞ దాంటవు గదన్న! వినీతుండ వన్న! నీవు న్స్‌ 

యన్నలు సెప్పినట్లు పరిహారము సెప్పకు మన్న! నా జరన్‌ 

మన్ననం దాల్చి నీ తరుణిమం బొనంగూర్పుము నాకుం బుత్రకాః? ర్‌ర్‌& 
ప్రతి : పుత్రకా= ఓ కుమారా!; నీవు; పిన్నవుగాని= వయస్సులో చిన్నవాడవేగాని; బుద్ధుల యందున్‌= సద్భుద్ధులలో; 
కడుంబెద్దవు= మిక్షిలి 'పెద్దవాడవు; రమ్ము నాయన్న= ఓ అన్న! రమ్ము మత్‌+ఆజ్ఞన్‌= నా ఆనతిని; దాంటవుగదన్న= 
జవదాటవుగదా!; వినీతుండవన్న= నీవు వినయం గలవాడవు; నీవు నీ యన్నలు +చెప్పినట్లు= నీ సోదరులు చెప్పినరీతిగా; 
పరిహారము+చెప్పకుము+అన్న= (నా మాటకు) ఎదురు చెప్పకు; నా జరన్‌= నాముసలితనాన్ని మన్ననన్‌ తాల్చి= 
గౌరవంతో స్వీకరించి; నాకున్‌= నాకు; నీ తరుణిమంబు= నీ యౌవనం; ఒనగూర్చుము= అందించు. 
తా ; ఓ కుమారా! నీవు వయసులో పిన్నవాడవు కాని బుద్ధులలో పెద్దవాడవు. నీవునా ఆజ్ఞను దాటవు కదా! నీవు వినయ 
సంపన్నుడవు. వీవు.నీ అన్నలు చెప్పినట్లు ఎదురు చెప్పకు. నా ముసలితనాన్ని నీవు స్వీకరించి నీ యౌవనాన్ని నాకు 
అందించు. 
వ. అనిన విని, గురుభక్తి గుణాధారుందైన పూరుం డిట్లనియె. ర్‌ర్‌త్‌ 


ప్రతి : అనినన్‌ విని= అనగావిని; గురుభక్తి గుణ+ఆధారుండు+ఐన = పెద్దబయందుభక్తి అనే సద్దుణానికి నిలయమైనవాడు; 
పూరుండు= పూరుడు అనే సుతుడు; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా : తండ్రి యయాతి మాటలువిని పెద్దలపై భక్తిగల పూరుడు ఇలా అన్నాడు. 


శా, అయ్యా! నన్నిటు వేండనేల? భవదీయాజ్ఞా సముల్లంఘనం 

బయ్యుండన్‌ బరిహారమున్‌ నొడువ నె నన్యాయినే నీ జర 

న్నెయ్యం బొప్పంగం దాల్చి నా తరుణిమ న్నీ కిచ్చెదన్‌ బంపినన్‌ 

గయ్యం బాదెడి పుత్తకుండు గ్రిమిసంకాశుండుం గాకుండునే? 556 
ప్రతి : అయ్యా= ఓ తండ్రి; నన్ను+ఇటు వేండన్‌+వల= నన్ను ఇలా అడగడం (ప్రార్ధించుట) ఎందుకు?; భవదీయ +ఆజ్ఞా 
సముల్లంఘనంబు +అయ్యుండన్‌= నీయొక్క ఆజ్ఞను జవదాటేటట్లు మెలగడానిక్కి పరిహారమున్‌ నొడువన్‌= ఎదురుచెప్పడానికి 
(వ్యతిరేకించుటకు) సెస్‌ అన్యాయినే= నేను న్యాయం తెలియనివాడనా?!; నీజరన్‌= నా ముసలితనాన్ని నెయ్యంబు+ 
ఒప్పంగన్‌+తాల్చి= (ప్రేమతో వహించి; నా తరుణిమన్‌= నా యౌవనాన్ని; నీకిచ్చెదన్‌= నీకు ఇస్తాను; పంపినన్‌= (తండ్రి) 


నవమస్మంధము 52/7 


అజ్ఞాపిస్తే; కయ్యంబు ఆదెడి పుత్రకుండు= తగువులాడే కుమారుడు; క్రిమిసంకాశుందు = క్రిమి (చిన్నపుతుగుతో సమానుడు; 
కాకుందునే= కాడా?! 


తా: ఓ తండ్రీ! నీవు నన్ను ఇంతగా ప్రార్థించాలా! న్స్‌ యాజ్ఞను అతిక్రమించి పనులు చేయడానికి, నీకదురు మాట్లాడటానికి 
నేను న్యాయం తెలియనివాడనా? నీ ముసలితనాన్ని నేను ఇష్టంగా వహించి నా యౌవనాన్ని నీకిస్తాను తండ్రి ఆజ్ఞను 
తలదాల్బక తగువులాడే పుత్రుడు క్రిమితో సమానుడు కాడా? 


విశే : యయాతి తన ముసలితనాన్ని స్వీకరించి యావనాన్ని ఇమ్మని సుతులను కోరాడు. కుమారులెవ్వరు అంగీకరించలేదు. 
పూరుడుమాత్రం అంగీకరించాడు. యయాతి తనసుతులను యౌవనాన్ని ఇమ్మనికోరడం సమంజసమా, కాదా అన్న 
అంశాన్ని అలా ఉంచితే, ఇస్తానని అంగీకరించడం పూరువు గొప్పతనం. పైగాకోరింది తారుణ్యాన్ని. వృద్ధత్వాన్ని 
ధరించవలసింది కుమారుడు. ముదిమి ఎటువంటిదో ముందు పద్యాలలో చెప్పబడింది. “జన్మ కష్టం జరాకష్టం” అని 
పెద్దలు చెప్పనే చెప్పారు. ముసలితనం కడుభయంకరమైన కష్టం. ఎన్నో చేయాలని ఉన్నా చేయలేని అశక్తతా, చింత, ఆశ 
ఇత్యాదిలక్షణాలతో ఉందేది ముదిమి. తెలిసికూడా పూరువు తనతండ్రి యయాతి ముదిమిని స్వీకరిస్తానన్నాడు; దాన్ని 
కూడా నెయ్యంతో స్వీకరిస్తానన్నాడు. అంతేకాదు తండ్రిమాట శిరసావహింపని కుమారుడు క్రిమితో సమానుదన్నాడు. 
ఎప్పుడో జరిగిన ఈ చరిత్ర ఇప్పటికీ మనం జ్ఞప్తిలో ఉంచుకోవాలి. తల్లిదండ్రుల ముసలితనాన్ని మనం స్వీకరించి 
మనయౌవనం వారికివ్వలేకపోయినా, యౌవనంతో ఉన్న మనం వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతను ప్రేమతో స్వీకరిస్తే 
మనం కూడా పూరువు అంతటి వాళ్ళం అవుతాము. ఇంత మాత్రపు ఆలోచన యువకులకు కలిగితే భాగవత పఠనం 
సార్ధకం అయినట్లే. 


వ. అదియునుం గాక. ర్‌ర్‌౯ 
ప్రతి : అదియునున్‌ +కాక= అంతేకాకుండా... 
తా : అదే కాకుండా 
క. మునివృత్తి దడయ్య నేటికి, జనపాలక! సుగతిం గోరు సత్పురుషులకున్‌ 

దనుం గన్న తండ్రి సెప్పిన, పనిచేసిన సుగతి గొంగుపసిండియె కాదే! ర్‌ర్‌8 
ప్రతి :; జనపాలక= ఓ రాజా; మునివృత్తిన్‌= తాపసవృత్తితో; డయ్యన్‌ ఏటికి= కృశించవలసిన పనిఏల?; సుగతిన్‌= 
మంచిమార్గమును; కోరు= కోరుకొనే; సత్పురుషులకున్‌= సజ్జనులకు; తనున్‌= తనను; కన్నతండద్రి= కనినటువంటి తండ్రి; 
చెప్పిన; పనిచేసినన్‌= పనిచేసినట్లయితే; సుగతి= తాను పొందగోరిన సద్గతి; కొంగు పసిండియెకాదే= కొంగు బంగారమే 
కదా! 


తా : ఓ రాజా! మంచి మార్గమును పొందడానికి మునివృత్తిని అనుసరించి, కృశించవలసిన పనిలేదు. కన్నతండ్రి ఆజ్ఞను 
తలదాల్చినవానికి ఆ సుగతి కొంగుబంగారం కదా! 


విశే ; కొంగులోనే ఉన్న బంగారాన్ని వెదుకవలసిన పనిలేదు. తేలికగా చేతికి అందేది అనేసందర్భంలో ఈ జాతీయం 
వాడుతూ ఉంటారు. ఉత్తమ మార్గాన్ని పొందడానికి తండ్రిమాట తలదాల్బడం ఒక్కటి చేస్తే సరిపోతుంది. వేరే శ్రమపడవలసిన 
అవసరంలేదు అని భావం. 


528 శ్రీమహాభాగవతము 


క. పనుపక చేయుదు రధికులు, పనిచిన మధ్యములు పొందుపజుతురు; తండ్రుల్‌ 
పనిచెప్పి కోరి పనిచిన, ననిశము మాజాడు పుత్రు లధములు తండ్రీ! 559 


ప్రతి : తండ్రీ= ఓ జనకా! అధికులు= గొప్పవారు; తండ్రుల్‌= తమనుకన్నవారు; పనుపక చేయుదురు= ఆజ్ఞాపింపకయే 
చేయుదురు; మధ్యములు= మధ్యతరగతివారు (రెండవ పక్షంవారు) పనిచినన్‌= ఆజ్ఞాపించినచో; పొందు పజుతురు= 
అనుకూలమయ్యేలా చేస్తారు; పనిచెప్పి= ఒక పనిని చెప్పి; కోరి పనిచినన్‌= కోరి ఆజ్ఞాపించినను; అనిశము= ఎల్లప్పుడు; 
మాజాడు పుత్రులు= ఎదురు మాటాడి చేయని కుమారులు అధములు = కిందిస్థాయివారు (తక్కువవారు). 


తా : ఓ తండ్రీ! ఉత్తములైన పుత్రులు తమతండ్రి ఆజ్ఞాపింపకయె వారికి కావలసిన పనులు చేస్తారు. మధ్యములైన 
పుత్రులు తండ్రి ఆజ్ఞాపింపగా వారికి అవసరమైన పనులు సమకూరుస్తారు. కాని తండ్రి కోరి ఆజ్ఞాపించినా ఎల్లవేళలా 
ఎదురుమాటాడి పనిచేయని కుమారులు అధములు. 


వ. అని పలికి, పూరుండు ముదిమి చేకొని, తన లేంతప్రాయంబు యయాతి కిచ్చ, అ య్యయాతియుం 
దరుణుందై, 560 


ప్రతి : అని పలికి= అని మాట్లాడి; పూరుండు= పుత్రుడైన పూరుడు; ముదిమి చేకొని= తనతండ్రి యయాతి ముసలితనాన్ని 
స్వీకరించి; తన లేంతప్రాయంబు= తన చిన్న వయసును (తన యౌవనాన్ని; యయాతికిచ్చెన్‌= యయాతికి ఇచ్చాడు. 
ఆ+యయాతియున్‌= ఆ యయాతికూడా; తరుణుందై= యౌవనవంతుడై... 


తా : అని పలికి పూరుడు యయాతియొక్క ముసలితనాన్ని స్వీకరించి తన పిన్నవయస్సును యయాతికిచ్చాడు. యయాతి 
యౌవనంగలవాడై 


శా. ఏడున్‌ దీవులు నేడు వాడలుగ సర్వేలాతలం బెల్లం బెన్‌ 
పై లోనుగ నేలుచుం 'బ్రజల నన్వేషించి రక్షింపుచున్‌ 
దోడం భార్గవి రా మనోజసుఖసంతోషంబులం దేలుచున్‌ 
గ్రీడించె న్నియతేంద్రియుం డగుచు నాక్రీడా విశేషంబులన్‌. 561 


ప్రతి : ఏడున్‌ దీవులు= భూమిపైనున్న ఏడుదీవులు; ఏడువాడలుగన్‌= ఏడు చిన్న చిన్న వీథులుగా; సర్వ+ఇలా తలంబెల్లన్‌= 
సమస్త భూమండలం; పెన్‌ వీడై లోనుగన్‌ ఏలుచున్‌= గొప్ప పట్టణంగా చేసికొని పాలిస్తూ ప్రజలన్‌= భూప్రజలను 
అందరినీ; అన్వేషించి= వెదకి (ఎవరెవరికి ఏమి అవసరమో వాటి వాటిని అందించడానికి అన్వేషించి); రక్షింపుచున్‌= 
రక్షణ కల్పిస్తూ తోదన్‌= తనతో; భార్గవి +రాన్‌= భృగువంశానికి చెందిన శుక్రాచార్యుని సుత అయిన దేవయాని వెంటనంటి 
ఉండగా; మనోజసుఖసంతోషంబులన్‌= మన్మథసుఖాలలో; తేలుచున్‌= తేలుతూ (తృప్తివహిస్తూ) నియతేంద్రియుందగుచున్‌= 
ఇంద్రియాలకు ఉండవలసిన నియమాలతో ఇంద్రియాలను చక్కగా నియంత్రిస్తూ) క్రీడించెన్‌= క్రీడించాడు (సుఖించాడు) 
ఆ క్రీడా విశేషంబులన్‌= ఆయా క్రీడావిశేషాలలో... 


తా : ఏడు ఖండాలుగా ఉన్న భూమండలాన్ని ఏడు వీథులుగా ఉన్న ఒక పెద్ద పట్టణంగా పరిపాలిస్తూ, ప్రజలందరికి ఏవి 
ఏవి అవసరమో వాటిని వెదకివెదకి సమకూర్చిరక్షిస్తూ, తోడుగా దేవయాని నిలువగా, వివిధ మన్మథ సుఖసంతోషాలలో 
మునిగితేలుతూ యయాతి క్రీడించాడు. ఆయా క్రీడా విశేషాలలో 


నవమస్మంధము 529 


క. మర్మ్శ్మంబుల నతిసాధ్వీ, ధర్మంబుల దేవయాని తన ప్రాణేశున్‌ 
నర్మముల మనోవాక్తను, కర్మంబుల నొండు లేక కడు మెప్పించెన్‌. 562 


ప్రతి : దేవయాని = యయాతిభార్య దేవయాని; మర్మంబులన్‌ = గుట్టుమట్టులతో (మన్మథ క్రీడామర్శాలతో) 
అతిసాధ్వీధర్శ్మంబులన్‌= గొప్పవి అయిన పతివ్రతాధర్మాలతో; తన ప్రాణేశున్‌= తన ప్రాణనాథుడైన యయాతిని; నర్మములన్‌= 
ప్రియవాక్యాలతో; మనోవాక్తనుకర్మంబులన్‌= మనసు, మాట, క్రియ అను ్రికరణములతో; ఒండులేక= భేదభావములేక 
(త్రికరణ శుద్ధిగా); కడు మెప్పించెన్‌= ఎక్కువ సంతృప్తి పరచింది. 
తా : దేవయాని వివిధములైన గుట్టుమట్టులతో, సాధ్వీధర్మాన్ని తప్పకుండా, ప్రాణేశుడైన యయాతిని ప్రియవాక్యాలతో, 
త్రికరణ శుద్ధిగా, వేరు ఆలోచన లేకుండా ఆనందపరచింది. 
శా. అఆకాశంబున మేఘబృందము ఘనంబై సన్నమై దీర్హమై 

యేకంబై బహురూపమై యణంగు నట్లేదేవు గర్భంబులో 

లోకథ్రేణి జనించుచున్‌ మెలంగుచున్‌ లోపించు నాదేవుసు 

శ్రీకాంతున్‌ హరిం గూర్చి యాగములు సేసె న్నాహుషుం డిమ్ములన్‌. 5638 
ప్రతి : ఆకాశంబునన్‌= ఆకాశంలో; మేఘబ్బృందము= మబ్బులగుంపు; ఘనంబై= దట్టమై; సన్నమై= పలుచనై; దీర్ణమై= 
పొడుగై ఏకంబై= ఒక్కటిగానై; బహురూపమై= వివిధ రూపములుగలదై; అణంగునట్లు= అణగిపోవునట్లు (కనబడకుండా 
పోవునట్లు); ఏ దేవుగర్భంబులోన్‌= ఏ దేవుని ఉదరంలో; లోకట్రేణి= లోకముల పరంపర; జనించుచున్‌= జన్న్మిస్తూ; 
మెలంగుచున్‌= ఉంటూ; లోపించున్‌= నశిస్తుందో; ఆ దేవున్‌= ఆ పరాత్పరుని; సుశ్రీకాంతున్‌= మంగళకరుదడైన లక్ష్మీపతిని; 
హరిన్‌ కూర్చి= విష్ణువునుగూర్చి నాహుషుండు= నహుషుని పుత్రుడైన యయాతిమహారాజు; ఇమ్ములన్‌= విరివిగా; 
యాగములు +చేసెన్‌= యజ్ఞములు కావించాడు. 
తా : ఆకాశంలో మేఘాల సముదాయం దట్టమై, పలుచనై, పొడవై, ఏకమై, వివిధాకృతులుగా మారి అణగిపోయినట్లు; 
ఏ పరమాత్మయొక్క గర్భంలో ఈ లోకాల సముదాయం పుట్టి, ప్రవర్తిల్లి, నశించిపోతాయో ఆ పరమాత్ముడైన హరినిగూర్చి 
యయాతి మహారాజు విస్తారంగా యాగాలు చేశాడు. 


వ మతియు. 564 
ప్రతి ;: మజియున్‌= ఇంకా... 
తా : అంతేగాక 


మ. చెలికాండ్రం గరులన్‌ రథమ్ముల భటత్రేణిం దురంగంబులం 

గలలోం గన్న ధనాళితో సమములంగాం జూచుచున్‌, భార్యతోం 

బలు వేలేంద్లు మనోజభోగ లహరీపర్యాప్తుండై తేలియున్‌ 

బలుతృష్టం గడంగాన కెంతయు మహాబంధంబులన్‌ ్రుక్కుచున్‌. 565 
ప్రతి : చెలికాంద్రన్‌= స్నేహితులను; కరులన్‌= ఏనుగులను; రథమ్ములన్‌= రథాలను; భట్రేణిన్‌= బంటుల గుంపును; 
తురంగంబులన్‌= గుర్రాలను; కలలోన్‌ కన్న కలలో చూచిన; ధన+ఆళితోన్‌= సంపదలతో; సమములన్‌గాన్‌ = 


530 శ్రీమహాభాగవతము 


సమానాలుగా; చూచుచున్‌= చూస్తూ; భార్యతోన్‌= తన భార్య దేవయానితో; పలువేలేంద్లు= చాలా వేలవత్సరాలు; 
మనోజభోగలహరీ పర్యాస్తండై తేలియున్‌= మన్మథభోగ ప్రవాహంలో తేలినవాదైనప్పటికీ; బలుతృష్టన్‌= మిక్కిలి దాహంతో 
(ఎక్కువ విషయాల మీద ఆసక్తితో) కడన్‌కానక= తుదిచూడక (తృప్తిపడక); ఎంతయున్‌= ఎంతో; మహాబంధమ్ములన్‌= 
గొప్ప బంధాలకు చిక్కి స్రుక్కుచున్‌= దుఃఖిస్తూ... 

తా : యయాతి మహారాజు తన స్నేహితులు, గజాలు, రథాలు, భటుల సముదాయం, గుర్రాలు మొదలైనవాటిని కలలో 
కన్న సంపదలతో సమానంగా చూస్తూ, తనభార్య దేవయానితో వేలకొలది సంవత్సరాలు మన్మథభోగాల ప్రవాహంలో 
తేలిన వాదైనప్పటికీ అధికమైన తృష్ణకు అంతాన్ని కనలేక అనేక బంధాలలో చిక్కి బాధపడుతూ 


వ. ఒక్కదినంబున నాత్మజ్ఞానంబునం జేసి కాంతానిమిత్తంబున మోసపోవుట యెజింగి యయాతి 
యతివిషాదంబు నొంది దేవయాని కిట్లనియె. 566 
ప్రతి : ఒక్కదినంబునన్‌= ఒకరోజున; యయాతి= యయాతి మహారాజు; ఆత్మజ్ఞానంబునన్‌ చేసి= తన ఆత్మజ్ఞానంవల్ల; 
కాంతానిమిత్తంబునన్‌= ఒక ప్రీ కారణంగా (తన భార్య దేవయాని కారణంగా); మోసపోవుట యొథింగి= వంచనకు 
గురికావడం తెలిసికొని; అతివిషాదంబునొంది= ఎక్కువ దుఃఖాన్ని పొంది; దేవయానికి +ఇట్లు +అనియెన్‌= దేవయానితో 
ఇలా అన్నాడు. 


తా : ఒకనాడు యయాతి మహారాజు తన ఆత్మ జ్ఞానంవల్ల తన భార్య దేవయాని కారణంగా వంచనకు గురికావడం 
తెలిసికొని ఎక్కువ దుఃఖాన్నిపొంది దేవయానితో ఇలా అన్నాడు. 


శ యయాతి దేవయానికి బస్తోపాఖ్యాన మనెడి వ్యాజంబున స్వవృత్తాంతంబు దెలుపుట * 


క. 'మనచారిత్రము వంటిది, విను మితిహాసంబు గలదు; వృద్ధజనములున్‌ 
మునులును మెత్తురు; నీవును, మనమున నంగీకరింపు మంజులవాణీ! 567 


ప్రతి : మంజులవాణీ= ఓ మనోహరభాషిణీ! (చక్కగా మాట్లాడుదానా! దేవయానీ!) మన చారిత్రము వంటిది= మన 
చరిత్రతో సరిపోయే విషయం; ఇతిహాసంబు గలదు= పూర్వం జరిగిన వృత్తాంతం ఉన్నది; విను; వృద్ధజనములున్‌= 
వయస్సుచే పెద్దవారు; మునులును= మునివృత్తిలో ఉన్న తాపసులు; మెత్తురు= ఈ విషయాన్ని విని మెచ్చుకుంటారు; 
నీవును= నీవుకూడా; మనమునన్‌ అంగీకరింపు= మనస్సుతో అంగీకారాన్ని తెలియజేయి (మనఃపూర్వకంగా విను). 


తా :; ఓ సుమధుర భాషిణీ! దేవయానీ! సరిగా మన చరిత్రవంటిదే గతంలో జరిగిన వృత్తాంతము ఒకటి ఉన్నది. దానిని 
పెద్దలు, మునులు విని సంతోషిస్తారు. నీవు కూడా మనసుపెట్టి విని అంగీకరించు. 


వ. అది యెట్టి దనిన. 568 
ప్రతి : అది= ఆ వృత్తాంతం; ఎట్టిది+అనినన్‌= ఎటువంటిది అంటే... 
తా : అది ఎలాంటిదంటే 


సీ అజ మొకం డడవిలో నరుగుచుం దాం గర్మ ఫలమున నూతిలోపలికి జాథి 
లోంగెడి ఛాగి నాలోకించి కామియై కొమ్మున దరిం గొంత గూలం దోచి 


నవమస్మంధము 531 


వెడలింప న చ్చాగి విభునిగా 6 గోరిన నగుంగాక యని తాను నదియుం దిరుగ 
నెన్నియేనియుం దన్ను నెంత కామించిన నన్నింటికిని భర్తమై తనర్చి 


తే. వానినే ప్రొద్దు రతులకు వశలం జేసి, సొరిదిం గ్రీడించి క్రీడించి చొక్కి చొక్కి 
కాముం డనియెడు దుస్సహగ్రహముకతనం, జిత్త మేమథి మత్తిల్లి చెల్లం జిక్కె 569 


ప్రతి : అజము ఒకండు= ఒక మేకపోతు; అడవిలోన్‌+అరగుచున్‌= అడవిలో తిరుగుతూ; తాన్‌= తాను; కర్మఫలమునన్‌= 
కర్మఫలంచేత; నూతిలోపలికిన్‌ జాటి= నూతిలోపడి; లోంగెడి= దుఃఖించెడి; ఛాగిన్‌= ఆడుమేకను; ఆలోకించి= చూచి; 
కామియై= కామం పొంది (ఆ ఆడు మేకపై మరులుగొని) కొమ్మునన్‌= తన కొమ్ముతో; దరిన్‌ కొంత గూలన్‌ త్రోచి; 
ఒద్దును కొంత కూలునట్లు చేసి; వెడలింపన్‌= బయటకు వెడలేలా చేయగా; ఆ+ఛాగి= ఆ ఆడుమేక; విభునిగాన్‌ 
కోరినన్‌= భర్తగా కోరగా; అగున్‌కాక= అట్లే అగుగాక; అని= అంగీకరించి; తానున్‌= ఆ మేకపోతు; అదియున్‌= 
ఆ ఆడుమేకయు; తిరుగన్‌= జతకట్టి తిరుగగా; ఎన్ని ఏనియున్‌= ఎన్ని ఆడుమేకలు అయినను; తన్నున్‌= తనను; ఎంత 
కామించినన్‌= ఎంత కోరుకొన్నప్పటికిని; అన్నింటికిని= (తనను చేరిన) ఆడు మేకలన్నిటికినిి భర్తమై= తాను మగగడైై; 
తనర్చి= ఒప్పి; వానిన్‌= వానినన్నిటిని; ఏ ప్రొద్దున్‌= అన్ని వేళలందు; రతులకున్‌= మన్మథ క్రీడలకు; వశలన్‌ చేసి= వశం 
అయ్యేలా చేసి; సొరిదిన్‌= క్రమంగా; క్రీడించి క్రీడించి= వాటితో రమించి; చొక్కి చొక్కి= మిక్కిలి పరవశించి; కాముం 
డు+అనియెడు= మన్మథుడు అనేటువంటి; దుస్సహ= సహించుటకు వీలులేని; గ్రహము కతనన్‌= గ్రహంవల్ల 
(విడిపించుకొనుటకు వీలులేని గ్రహానికి చిక్కి చిత్తము ఏమటథి= మనసు మరచి; మత్తిల్లి= మత్తులో మునిగి; చెల్లన్‌= 
సాగగా చిక్కెన్‌= చిక్కుకుంది. 


తా : ఒక అడవిలో ఒక మేకపోతు తిరుగుతూ, కర్మవశాన నూతిలోనికి జారిపడి బాధపడుచున్న ఒక ఆడుమేకను చూచ్చి, 
దానిని కామించి, తన కొమ్ములతో ఆ ఆడుమేకను గట్టుమీదకు వచ్చేలా చేసింది. ఆ ఆడుమేక ఈ మేకపోతును భర్తగాకోరగా, 
అటులే అంగీకరించింది. ఆ ఆడుమేకతో తనను ఎన్ని మేకలు కామించి వెంట తిరిగాయో అన్నిటికీ ఈ మేకపోతు భర్తగా 
ఉంది. కూడియున్న ఆడుమేకలను అన్నివేళలలయందు కామక్రీడలలో ముంచి, వాటన్నిటితో బాగాక్రీడించి, ఎంతో ఆనందపి 
మన్మథుడనే విడువని గ్రహం బారిపడి, మనసు మరచిపోయి, మత్తెక్కి దానికి (ఆ మన్మథ భయంకర భూతానికి) చిక్కింది. 


క. వెడవింటివాని చిగురా, కడిదపు వ్రేటునకు లొంగి యతిమోహితుండదై 
విడువక సతులం దగిలెడు, జదునకు నెక్కడివి బుద్ధిచాతుర్యంబుల్‌? 570 


ప్రతి : వెడవింటివాని= మన్మథునియొక్క చిగురాకు+అడిదము+వ్రేటునకున్‌= చిగురాకు అనే కత్తి దెబ్బకు; లొంగి= 
తలవంచి; అతిమోహితుందడై= అధికమైన వ్యామోహం కలవాడై; విడువక= విడిచిపెట్టకుండా నిరంతరం; సతులన్‌= 
ప్రీలను; తగిలెడి= తగులుకొనే) జడునకున్‌= మందబుద్ధికి (మూర్చునకు) బుద్ధిచాతుర్యంబుల్‌= తెలివితేటలు; ఎక్కడివి= 
ఎక్కడినుండి వస్తాయి. రావు సుమా! 


తా : మన్మథుని చిగురాకు బాకు దెబ్బలకులోనై, మిక్కిలి మోహంతో ఎడతెగకుండా ప్రీల పొందునుగోరే మూర్చుడికి 


బుద్ధిచాతుర్యాలు ఎలా ఉంటాయి? 


532 శ్రీమహాభాగవతము 


వ అంతన చ్చాగంబు తన పిదపం దగిలిన ఛాగీనివహంబు లోపలం జూడ నొప్పెడి ఛాగియందుం 
దగిలి, క్రీడింపం గని, నూతిలోపలం బడి వెలువడిన ఛాగి, తన పతివలని నెయ్యంబు లేకుండుటకు 
విన్ననై తన మనంబున. ర్‌71 
ప్రతి : అంతన్‌= అటుపిమ్మట; ఆ+భాగంబు= ఆ మేకపోతు; తనపిదపన్‌= తనవెంట; తగిలిన = తగులుకొన్న అనుసరిస్తున్న; 
ఛాగీనివహంబు లోపలన్‌= ఆడు మేకల సమూహంలో; చూదన్‌ ఒప్పెడి= అందంగా ఉన్న ఛాగియందున్‌= ఆడుమేక 
యందు; తగిలి= తగులుకొని (ప్రేమనుపొంది); క్రీడింపన్‌= క్రీడిస్తుండగా; కని= చూచి; నూతిలోపలన్‌= నూతిలో; 
పడి= కూలి; వెలువడిన ఛాగి= బయటకు వచ్చిన ఆడుమేక; తన పతివలని= తన భర్తవల్ల; నెయ్యంబు లేకుండుటకున్‌ = 
(డ్రేమలేకుండా ఉండటాన్ని చూచి; (తన భర్త తనను ఇష్టంగా చూడటంలేదని (గ్రహించి); విన్ననై= వెలవెలపోయి; 
దైన్యంపొంది; తనమనంబునన్‌= తన మనసులో... 


తా : ఆ తరువాత ఆ మేకపోతు తనవెంట ఉన్న ఆడుమేకల సమూహంలో అందంగా ఉన్న ఒక ఆడుమెకపై మనసుపడి, 
దానితో ఇష్టంగా సంచరిస్తుండగా నూతిలోపడి రక్షింపబడిన ఆడుమేక, తనభర్త తనను (ప్రేమగా చూడటంలేదనే విషయం 
గ్రహించి దైన్యాన్ని పొంది తన మనస్సులో 
క. పలికిన పలుకులు పలుకండు, కలంచు న్నవకాంతం జూచి కడు సంచలుండై 

నిలిచిన చోట న్నిలువండు, నిలు వెల్లను గల్ల కామి నిజమరి గలండే. 5్‌7ల2ై 


ప్రతి : పలికిన పలుకులు పలుకండు= నేను మాట్లాడినా నాతో తిరిగి మాట్లాడదు; నవకాంతన్‌ చూచి= కొత్త స్త్రీని చూచి; 
కలంచున్‌= కలుగుందుపడి ఆమెకొరకు వెంపర్లాడుతాడు; కడుసంచలు.డై= మిక్కిలి తొట్రుపాటు పొంది; నిలిచిన చోటన్నిలువం 
డు= ఉన్నచోట ఉండదు; నిలువెల్లను= మొదటినుండి చివరివరకు (మొత్తం జీవితమంతా) కల్ల= మోసం; కామి= ప్రీలను 
రమించడమే కోరికగా గలవాడు; నిజమరి= సత్యవంతుడదై; కలందే= ఉంటాడా? 

తా : నేను మాట్లాడించినా, నాతో తిరిగి మాట్లాడటానికి ఇష్టంలేకుండా నా భర్త ఉన్నాడు. క్రొత్తగా దొరికిన ఈ ఆడుమేకను 
చూచి మిక్కిలి తొందరతో ఆమెనే కలవాలనిచూస్తూ, నిలుచున్నచోట నిలబడలేక తొట్రుపాటు పడుతున్నాడు. నాభర్త 
నిలువెల్లా మోసం చేయడమే లక్షణంగా కలిగి ఉన్నాడు. అయినా కామికి సత్యనిష్ట ఉండదుకదా! 


వ. అని పలికి, విడిచి చనిన, న య్యజవల్లభుండు సురతపరతంత్రుండై, మిసిమిసియను శబ్దంబు 
సేయుచు, న చ్చాగి వెంటం జని, యొడంబజుపం జాలకుందె, అంత దానికిం గర్తయైన బ్రాహ్మణుండు 
రోషంబున రతిసమర్ధ్థంబు గాకుండ నల్లాడుచున్న ఛాగవృషణంబులు త్రెంచివేసిన, న చ్భాగంబు (గ్రిందం 
బడి, వేండుకొనినం బ్రయోజనంబు వొడగని, యోగవిదుండు గావున, బ్రాహ్మణోత్తముండు గ్రమ్మణ న 
య్యజవృషణంబులు సంధించిన. 578 

ప్రతి : అని పలికి= ఈ విధంగా మాట్లాడి; విడిచి చనినన్‌= ఆ మేకపోతును విడిచిపెట్టిపోగా ఆ+అజవల్లభుండు= ఆ 
ఆడుమేక భర్త సురత పరతంత్రుందై= రతిపట్ల ఆసక్తి కలవాడై; మిసి మిసి అనే శబ్దంబు చేయుచున్‌= మిసి మిసి అంటూ 
ధ్వనిచేస్తూ ఆ+ఛాగి వెంటన్‌ చని= ఆ ఆదుమేక వెంటవెళ్ళి; ఒడంబజుపన్‌ చాలక ఉందెన్‌= అంగీకరింప చేయలేకపోయింది; 


నవమస్మంధము 533 


అంతన్‌= అంతట; దానికిన్‌= ఆ మేకపోతుకు; కర్తయైన= యజమానియైన; బ్రాహ్మణుండు = బ్రాహ్మణుడు; రోషంబునన్‌= 
కోపంతో; రతిసమర్థంబు +కాకుండన్‌= ఆడుమేకలతో పొందునకు వీలుకాకుండా ఉండేవిధంగా; అల్లాడుచున్న= వేలాడుతూ 
ఉన్న ఛాగవృషణంబులు= ఆ మేకపోతు అందడములను; త్రెంచివేసినన్‌= తెగగొట్టగ్యా ఆ+ఛాగంబు= ఆ మేకపోతు; 
(క్రిందన్‌పడి= నేలవ్రాలి; వేండుకొనినన్‌= ప్రార్థించినా ప్రయోజనంబు వొడగని= ప్రయోజనం తెలిసికొని యోగ విదుండు 
గావునన్‌= యోగవిజ్ఞాని అయిన కారణంగా; బ్రాహ్మణోత్తముండు = ఆ (బాహ్మణడ్రేష్టుడు; (క్రమ్మజన్‌= తిరిగి; 
ఆ+అజవృషణంబులు = ఆ మేకపోతు అండములు; సంధించినన్‌= అతికించగా. 

తా : ఇట్లుపలికి, ఆ ఆడుమేక విడిచిపోగా, ఆ మేకపోతు రతిక్రియయందు మిక్కిలి ఆసక్తితో శబ్దంచేస్తూ ఆ ఆడుమేక 
వెంటబడి దాన్ని అంగీకరింప జేయజాలక ఉంది. శబ్దంచేస్తూ ఆడుమేక కొరకు అల్లాడి పోతున్న ఆ మేకపోతు యజమాని 
అయిన బ్రాహ్మణుడు కోపంతో ఆ మేకపోతు అందములను రతిక్రియకు వీలుపడకుండేలా త్రెంచివేశాడు. ఆ మేకపోతు 
క్రిందామీదా పడి వేడుకొనెసరికి యోగవిదుడైన ఆ బ్రాహ్మణుడు పర్యవసానం గుర్తించి ఆ మేకపోతుకు అండాలు తిరిగి 
అతికించాడు. 


క. వృషణములు మరలం గలిగిన, సుషముండై ఛాగివిభుండు సుందరితోడన్‌ 
విషయసుఖంబులం బొందుచుం, దృష తుదిం గనం డయ్యెం బెక్కు దివసము లయ్యున్‌. 574 

ప్రతి : ఛాగి విభుండు= ఆ ఆడుమేకభర్త; వృషణములు= అండములు; మరలన్‌ కలిగినన్‌= తిరిగి లభించేసరికి; 
సుషముందై= కాంతిగలవాడై; (పటుత్వంగలవాడై) సుందరితోడన్‌= అందగత్తె అయిన ఆడుమేకతో; విషయసుఖంబులన్‌= 
విషయ సుఖాలను (కామసుఖాలను); పొందుచున్‌= అనుభవిస్తూ; పెక్కు దివసములయ్యున్‌ = ఎంతకాలం అయినప్పటికీ; 
తృషతుదిన్‌= విషయదాహానికి తుదిని; కనండయ్యెన్‌= చూడలేకపోయాడు (విషయసుఖాలలో సంతృప్తిని పొందోకపోయాడు). 
తా : ఈ విధంగా మేకపోతు తిరిగి తన వృషణాలను పొంది పటుత్వంతో తన ఆడుమేకతో విషయసుఖాలను 'పెక్కుకాలం 
అనుభవించికూడా వాటిపై ఆశవిడవలేక “ఇకచాలు అనే తృప్తి పొందలేక పోయాడు. 


వ. అని యీ విధంబున యయాతి దేవయానికి నిజవృత్తాంతంబు గథారూపంబున నెజింగించి యిట్లనియె. 
ర్‌75 


ప్రతి : అని ఈ విధంబునన్‌= అని ఈ ప్రకారంగా యయాతి= యయాతి మహారాజు; దేవయానికిన్‌= తన భార్య 
దేవయానికి; నిజవృత్తాంతంబు= తన సమాచారాన్ని కథారూపంబునన్‌= ఒక కథవలె; ఎటింగించి= తెలియజేసి; ఇట్లు 
అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా : అని ఈ విధంగా యయాతి దేవయానికి తనసంగతినే కథారూపంలో తెలియజేసి ఇలా అన్నాడు. 


విశే : ఈ ఉపాఖ్యానానికి 'బస్తోపాఖ్యానము' అనిపేరు. బస్తము అనే శబ్దానికి ఛాగము, మేకపోతు అని అర్ధం. వివేకంగల 
యయాతి సంసార సుఖాల తృష్ణతీరని స్థితి గమనించి తన భార్య దేవయానితో చెప్పుచున్న విషయం ఇది. ఇందులో 
యయాతి మహారాజు మేకపోతు, దేవయాని కర్మవశాన నూతిలోపడిన ఆడుమేక, దానిని గట్టుకు చేర్చిన మేకపోతు 
యయాతి. ఆడుమేక దేవయాని కోరుకోగా మేకపోతు యయాతి వివాహం చేసికొన్నాడు. వెంటబడిన ఆడుమేకలు శర్మిష్ట 
ఆమెను డ్రేమతో చూచిన విషయాన్ని గమనించి దేవయాని కోపంపొందితే ఆమెను అనునయించే ప్రయత్నం యయాతి 


534 శ్రీమహాభాగవతము 


చేయగా శుక్రాచార్యుడు అతనికి యౌవనంలేకుండా ముదిమిని పొందుమని శపించడమే యజమాని ఛాగముయొక్క 
వృషణాలు తెగగొట్టడం. శాపాంతం చెప్పడమే యోగవిదుడైన (బ్రాహ్మణుడు తిరిగి అండాలను అతికించడం. యయాతి 
విషయవాంఛల తుది చూడలేకపోవడమే ఈ బస్తోపాఖ్యానంలోని మేకపోతు మాటలు. బస్తతే హింస్యత ఇతిబస్తః బస్త 
అర్దనే. హింసింపబడునది అని 'బస్త శబ్దానికి వ్యుత్పత్తి. 
మ. అబలా! నీ నిబిడాతి దుర్ణయ సలజ్ఞాపాంగభల్లంబులం 

బ్రబలంబైన మనంబు భగ్నముగ నా ప్రావీణ్యముం గోలుపో 

యి బలిష్టుండగు కాముంబారిం బడి నే నెట్లోర్చెదన్‌ బంది క 

త్తె బడిం బాపపుం దృష్ట యిప్పు డకటా! దీర్జాకృృతిన్‌ రొప్పెడిన్‌. 576 
ప్రతి : అబలా= ఓ కాంతా! (దేవయానీ!); నీ= నీయొక్క నిబిద= దట్టమైన; అతిదుర్ణయ = జయించుటకువీలులేని; 
సలజ్ఞా= సిగ్గుతోకూడిన; అపాంగ= కడగంటి చూపులనే; భల్లంబులన్‌= బాణాలచేత; ప్రబలంబైన= మిక్కిలి బలమైన; 
మనంబు= నా మనసు; భగ్నముగన్‌= ముక్కలుకాగ్గా నా ప్రావీణ్యమున్‌= నా సామర్భాన్ని (నా పటుత్వాన్ని; కోలుపోయి= 
పోగొట్టుకొని; బలిష్టుండగు = మిక్కిలి బలవంతుడైన; కాముంబారిన్‌పడి= మన్మథునివశమై; నేన్‌ ఎట్లోర్చెదన్‌= నేను ఎలా 
సహిస్తాను?!; బందికత్తెబడిన్‌= (చెరలో) వేయుదాని వశమై; పాపపుందృష్ణ= పాపాన్ని పొందిన ఈ నా పిపాస; ఇప్పుడు= 
ఈ సమయంలో; దీర్జాకృతిన్‌= పెద్దదై (అధికమై); రొప్పెడిన్‌= బాధపడుతుంది; అకటా= అయ్యో! 
తా : ఓ భామినీ! దేవయానీ! దట్టమై జయించడానికి వీలులేని, సిగ్గుతో కూడిన నీక్రీగంటి చూపులనే బాణాల దెబ్బలకు 
ఎంతో బలమైన నా మనసు ముక్కలై దాని నైపుణ్యాన్ని కోలుపోయింది. చాలాబలం కలిగిన ఈ మన్మథుని బారినుండి 
నేనెలా తప్పించుకొని ఓర్చుకోగలను? చెరలో బడిన స్ర్రీవలె నా పాపపు తృష్ణ అధికమై మిక్కిలి దుఃఖిస్తోంది. అయ్యో! 
క. అదలదు ప్రాణము లదలినం, గదలదు సర్వాంగకములు గదలుచు నున్నన్‌ 

వదలదు బిగువులు వదలినం, దుదిలే దీ తృష్ణ దీనిం ద్రుంపంగ వలయున్‌. ర్‌77 


ప్రతి: ఈ తృష్ట ఈ కోరికలదాహం; ప్రాణములదలినన్‌= ప్రాణాలు కదలిపోతున్నా అదలదు= ఇది మాత్రం 
చలించదు; సర్వాంగకములు= శరీరంలో ఉన్న అన్ని అవయవాలు; కదలుచునున్నన్‌= కదలిపోతూ ఉన్నా కదలదు= ఇది 
మాత్రం కొంచెం కూడ సడలడంలేదు; బిగువులు= శరీరానికి ఉన్న బింకములు; వదలినన్‌= వీడిపోయినా; వదలదు = 
ఇది మాత్రం విడువడంలేదు; తుదిలేదు= ఈ తృష్టకు మాత్రం అంతంలేదు; దీనిన్‌= ఈ తృష్ణను; త్రుంపగాన్‌ వలయున్‌= 
త్రుంచి వేయాలి. 


తా : ఈ కోర్కెల దాహం ప్రాణాలు అల్లాడుతూ ఉన్నా చలించడంలేదు. శరీరావయవాలు వణకిపోతూ ఉన్నా కదలడంలేదు. 
శరీరానికి ఉన్న పొంకాలు వీడిపోయినా ఇది విడువడం లేదు ఈ తృష్ణకు సంతృప్తిలేదు. దీనిని (ఈ తృష్ణను) తుంచివేయాలి. 
క. _వెయ్యేం డ్లయ్యెను నీతోం, గ్రయ్యంబడి యున్నవాండం గామసుఖములం 

[గ్రుయ్య దొక యించుకైనన్‌, డయ్యదు కొన లిడియెం దృష్ట నవపద్మముఖీ! 578 
ప్రతి : నవపద్మముఖీ= వికసించిన పద్మమువంటి ముఖంకలదానా!; నీతోన్‌= నీతో; క్రయ్యంబడి= కూడి; ఉన్నవాందన్‌= 
ఉన్నాను; వెయ్యేంద్రయ్యెన్‌= వేయి సంవత్సరాలు అయింది; కామసుఖములన్‌= కామ సుఖాల విషయంలో; తృష్ణ 


నవమస్మంధము 535 


ఈ కోర్మెలదాహం; ఒక ఇంచుకైనన్‌= కొంచెమైనా; 'క్రుయ్యదు= చాలు అనదు (సంతృప్తి పడదు); దయ్యదు= అలసిపోదు; 
కొనలిడియెన్‌= కొనలుసాగుతోంది (అధికం అవుతోంది). 


తా : వికసించిన పద్మమువంటి ముఖం కలదానా! వేయి సంవత్సరాలుగా నిన్ను కూడి ఉన్నాను అయినా కామసుఖాల 
పట్ల ఆసక్తి తగ్గడంలేదు. కొంచెమైనా బడలిక కలగడంలేదు. ఈ తృష్ణ కొనలుసాగుతూ పెరుగుతూనే ఉంది. 


క. ముదిసెను దంతావలియును, ముదిసెను కేశములుం దనువు ముదిసెం దనకున్‌ 
ముదియనివి రెండు చిక్కెను, బ్రదికెడి తీపియును విషయపక్షస్పృహయున్‌. 579 


ప్రతి : దంత+ఆవళియును= దంతాలవరుస; ముదిసెను= ముసలితనం పొందింది; (రాలిపోయాయి); కేశములున్‌= 
తల వెండ్రుకలు; ముదిసెను= ముసలివయ్యాయి (తెల్లబడ్డాయి); తనువు= శరీరం; ముదిసెన్‌= ముసలిది అయ్యింది. 
(ముడుతలుపడింది) తనకున్‌= తనకైతే; ముదియనివి= ముసలివికానివి; రెండు చికను = రెండు మాత్రం మిగిలి ఉన్నాయి; 
(అవి) బదికెడి తీపియును= ఇంకా బ్రదకాలి అనే తియ్యనికోర్మె విషయపక్ష స్పృహయున్‌= ఇంద్రియాల సంబంధమైన 
సుఖాలయందు ఆసక్తియును. 


తా ; దంతాలు ఊడినా, కేశాలు తెల్లబడినా శరీరం ముడతలుబడినా ఈ విధంగా ముసలితనం లక్షణాలు వచ్చినా 
బతకాలనే కాంక్ష ఇంద్రియ సుఖాలపట్లకోరిక ఈ రెండూ మాత్రం విడువలేదు. 


క. కడ లే దాశాలతకును, గడంజూడంగం గానరాదు కడం గనిరేనిన్‌ 
గడుముదమున సంసారము, గడం గందురు తత్త్వవిదులు కమలదళాక్షీ! 580 


ప్రతి : కమలదళాక్షీ= ఓ పద్మాక్షీ; ఆశాలతకును= ఆశ అనే తీగకు; కడలేదు= అంతంలేదు; కడన్‌= అంతాన్ని చూడం 
గన్‌= చూడగా; కానరాదు= కన్పట్టదు; తత్షవిదులు= తత్త్వం తెలిసినవారు; కడన్‌, కనిరేనిన్‌= (ఈ ఆశ అనే లతకు) 
అంతాన్ని చూచినట్లయితే; కడుముదమునన్‌= మిక్షిలి ఆనందంతో; సంసారము= సంసారంయొక్క కడన్‌ కందురు= 
తుదిముట్టగలరు. 


తా: ఓ పద్మాక్షీ! ఆశ అనే తీగకు అంతంలేదు. చూద్దామన్నా ఆశకు తుద కన్పట్టదు. తత్ప్వజ్ఞానం గలవాళ్ళు మాత్రం 
ఆశకు అంతాన్ని చూడగలిగితే సంతోషంతో సంసారాన్ని తుదిముట్టగలరు (సార్ధకంగా జీవించగలరు). 


క. మందన హాటక పశు వే, దండాశ్వ వధూ దుకూల ధాన్యాదులు పె 
క్కుండియు నాశాపాశము, ఖండింపంగ లేవు మజియుం గదమయ చుమ్మీ. ర్‌8ి1 


ప్రతి : మండన= అలంకారాలు; హాటక = సువర్ణం (బంగారం); పశు= పశువులు; వేదండ= ఏనుగులు; అశ్వ= గుర్రాలు; 
వధూ= ప్రీ జనము; దుకూల= పట్టువస్తాలు; ధాన్య+ఆదులు = ధాన్యం మొదలైనవి; పెక్కుండియున్‌= ఎన్నో ఉండికూడా; 
ఆశాపాశమున్‌= ఆశ అనే తాటిని; ఖండింపంగలేవు= తెగగొట్ట జాలవు; మజియున్‌= పైచెప్పిన వస్తుసముదాయం ఎంత 
ఉన్నప్పటికీ కూడా; కడమయచుమ్మీ= కొరత(లోటు) తప్పదు సుమా! 


తా ; భూషణాలు, బంగారం, పశువులు, ఏనుగులు, గుర్రాలు, ప్రీలు, పసిడి, వస్త్రాలు, ధాన్యం మొదలైనవి ఎన్ని 
ఉన్నప్పటికీ, ఆశ అనే పాశాన్ని ఖండించలేవు, సరికదా ఎన్ని ఉన్నా ఏదో ఒకలోటు కన్పిస్తూనే ఉంటుంది. 


536 శ్రీమహాభాగవతము 


క. కామోపభోగసుఖములు, వేమాజును బురుషుం దనుభవింపుచు నున్నం 

గామంబు శాంతిం బొందదు, ధూమధ్వజుం దాజ్యవృష్టిం ద్రుంగుడు వదడునే? 582 
ప్రతి : కామ+ఉపభోగసుఖములు = విషయ సుఖాలు; వేమాజును= వేయిమార్లు (అధికంగా) పురుషుండు= మానవుడు; 
అనుభవించుచున్నన్‌= అనుభవిస్తున్నప్పటికీ; కామంబు= కోరిక; శాంతిన్‌ పొందదు= శాంతి పొందదు (తృప్పిపడదు); 
ధూమధ్వజుందు= ధూమమే, ధ్వజంగా కలవాడు (పొగ జెండా కలవాడు); అగ్నిహోత్రుడు; ఆజ్యవృష్టిన్‌= నేతిధారతో; 
త్రుంగుడు పడునే= అణగుతాడా? (శాంతిబొందడు). 
తా : కామసుఖాలు ఎన్నిమార్లు మానవుడు అనుభవించినా కోరిక మాత్రం అణగారదు. అగ్నిహోత్రుడు నేతిధారపోస్తే 
అణగుతాడా? అణగడు కదా! 
ఆ. అక్క తల్లి చెల్లె లాత్మజ యొక్కిన, పాను పెక్కం జనదు పద్మనయన! 

పరమయోగికైన బలిమిని నింద్రియ, గ్రామ మధికపీడం గలుగం జేయు. 5838 
ప్రతి : పద్మనయన! = తామరలవంటి కనులుగలదానా! పరమయోగికైనన్‌= గొప్ప జోగికి కూడా; అక్క తల్లి, చెల్లెలు, 
ఆత్మజ= అక్క అమ్మ, చెల్లి, కూతురు; ఎక్కిన పానుపు= పాన్పునుు; ఎక్కన్‌ చనదు= ఎక్కుటకూడదు; బలిమినిన్‌= బలంతో; 
ఇంద్రియగ్రామము= ఇంద్రియాల సమూహం; అధికపీడన్‌= ఎక్కువ బాధను; కలుగన్‌ చేయున్‌= కలుగజేస్తుంది. 
తా : ఓ తామరసాక్షి! అక్క తల్లి, చెల్లెలు తన కొమరిత ఉన్న పాన్పుపై కలసి మనం కూర్చుండరాదు కారణం ఏమంటే 
పరమయోగికైనా ఇంద్రియాల సమూహం అధికమైన కష్టాన్ని కలుగజేస్తుంది. 
క. వెంగలివిత్తె తిరుగక, కంగారై చెడక ముక్తిం గాంక్షించు నతం 

డంగనలతోడ విడువని, సంగడముల వదలవలయు జలజాతముఖీ! 584 
ప్రతి : జలజాతముఖీ= ఓ పద్మముఖీ!; ముక్తిన్‌ కాంక్షించునతండు= ముక్తికోరుకొనేవాడు; వెంగలివిత్తె= వెర్రితనానికి 
మూర్ధత్వానికి బీజమై (మూలమై); తిరుగక= సంచరింపక; కంగారై= తొట్రుపాటుతో; చెడక= చెడిపోక; అంగనలతోదన్‌= 
ప్రీలతో; విడువని= విడువలేని; సంగడములన్‌= సాంగత్యాలను; వదలవలయున్‌= వదలి పెట్టాలి. 
తా : ఓ కమలముఖీ! ముక్తినికోరేవాడు మూర్ధత్వానికి విత్తనం కాకుండా, తొట్రుపాటుతో చెడిపోకుండా, ప్రీలతో విడువలేని 
స్నేహాన్ని సాన్నిహిత్యాల్ని వదలిపెట్టాలి. 
వ. అది గావున నేండు మొదలు తృషాఖండనంబు సేసి, నిర్విషియుందనై, యహంకారంబు విడిచి, 
మృగంబులం గలసి, వనంబున సంచరించెద. పరబ్రహ్మంబునందుం. జిత్తంబుం జేర్చెద, బ్రహ్మనిష్ట 
మనుష్యులకు నాశా నివారిణి యగుటం జేసి యే నందుం దత్పరుందనై, యాహారనిద్రాది యోగంబులం 
బరిహరించెద. ఆత్మ విదుందై, సంసార నాశంబుం దలంచిన వాండె విద్వాంసుండని తలంచి పలికి, 
పూరుని యౌవనం బతని కిచ్చి, ముదిమి తాను గైకొని, విగతలోభుండదై, నిజభుజశక్తి పాలితం బగు 
భూమండలంబు విభాగించి, ద్రుహ్యునకున్‌ బూర్వభాగంబును, యదువునకు దక్షిణభాగంబును, దుర్వసునకుం 
బళ్చిమదిగ్భాగంబును, ననువునకు నుత్తరదిగ్భాగంబును సంరక్షింపుం దని యిచ్చి వారల సమక్షంబున. 585 


నవమస్మంధము 537 


ప్రతి :; అదిగావునన్‌= అలా కాబట్టి; నేండు మొదలు = నేటినుండి; తృష్ణాఖండనంబు= తృష్ణను కోసివేయుట; చేసి 
(తృష్ణనువదలి); నిర్విియుందడనై= విషయాలను విడిచి; అహంకారంబు విడిచి= అహంకారం వదలిపెట్టి; మృగంబులంగులసి= 
జంతువులతోకలిసి, వనంబున సంచరించెదన్‌= అడవులలో తిరుగుతాను; పరబ్రహ్మంబునందున్‌= పరబ్రహ్మలో; చిత్తంబున్‌= 
నా చిత్తాన్ని చేర్చెదన్‌= చేరుస్తాను; బ్రహ్మనిష్ట= బ్రహ్మయందుమాత్రమే చరించడం; మనుష్యులకున్‌= మానవులందరికి; 
ఆశానివారిణి= ఆశనులేకుండా చేసేది అగుటంజేసి= అవడంవల్ల, ఏన్‌= నేను; అందున్‌= ఆ బ్రహ్మనిష్టలో; తత్పరుండనై= 
తాత్పర్యం గలవాదనై (నిమగ్నుణ్ణయి,; ఆహార= ఆహారం); నిద్రా= నిద్ర; ఆది= మొదలైన; యోగంబులన్‌= యోగాలను; 
పరిహరించెదన్‌= వదిలి పెడతాను; ఆత్మవిదుండై: ఆత్మను తెలిసినవాడై; సంసారనాశంబున్‌= సంసారం లేదనే విషయాన్ని; 
తలంచినవాండె= భావించినవాదె; విద్వాంసుండని తలంచి పలికి= పండితుడనబడతాదని భావించి, మాట్లాడి; పూరుని 
యౌవనంబు= పూరుడైన తనకొడుకు వద్ద తీసికొన్న యౌవనాన్ని అతనికిచ్చి= అతనికిచ్చివేసిి ముదిమి= ముసలితనాన్ని; 
తాను+కైకొని= తానుస్వీకరించి; విగతలోభుందడై= లోభగుణంలేనివాడై నిజభుజశక్తి పాలితంబగు= తన భుజశక్తితో 
పరిపాలింప బడుతున్న భూమండలంబు విభాగించి= భూమిని విభజించి; పూర్వభాగంబును= తూర్పు ప్రాంతాన్ని 
ద్రుహ్యునకున్‌= ద్రుహ్యునకు; దక్షిుభాగంబును= దక్షిణప్రాంతాన్ని యదువునకున్‌= యదువు అనే కొడుకునకు; తుర్వసునకున్‌= 
తుర్వసుడు అనే సుతునకు; పశ్చిమ దిగ్భాగంబును= పళ్చిమ ప్రాంతాన్ని అనువునకున్‌= అనువు అనే పుత్రునకు; 
ఉత్తరదిగ్భాగంబును= ఉత్తరదిక్ష్రదేశాన్ని సంరక్షింపుండు+అని= చక్కగా కాపాడండి అని; ఇచ్చి; వారల సమక్షంబునన్‌= 
వారల ఎదుట... 


తా ; అందువల్ల ఈనాటినుండి తృష్ణను వదిలి; విషయసుఖాలువీడి; అహంకారం విడిచి, మృగాలతో కలిసి అడవులలో 
తిరుగుతాను. పరబ్రహ్మలో నా చిత్తాన్ని చేరుస్తాను. బ్రహ్మనిష్ట మానవులందరికి ఆశను పోగొడుతుంది. అందుచేత నేను 
బ్రహ్మనిష్టలో ముని, ఆహారాన్ని నిద్ర మొదలైన వానిని పరిహరిస్తాను. ఆత్మజ్ఞానం గలిగి, సంసారం అంటే నాశనం 
పొందేది అని తెలిసికొన్నవాదే పండితుడు అని [గ్రహించి ఆ విధంగానే మాట్లాడి, పూరునివద్ద తీసికొన్న యౌవనాన్ని 
అతనికిచ్చి తన ముసలితనాన్ని తాను స్వీకరించి, లోభంలేనివాడై తన భుజపరాక్రమాలచే పాలింపబడుతున్న భూమిని 
విభజించి, ద్రుహ్యునకు తూర్పు, యదువునకు దక్షిణం, తుర్వసునకు పడమట, అనువునకు ఉత్తరదిక్కులందుగల భూములను 
చక్కగా రక్షించందని ఇచ్చి, వారల ఎదురుగా 


క. నాలుగుచెజంగుల నేలయుం, బాలింపుం డనుచు నగ్రభవులకుం బంచెన్‌ 
భూలోక మేలు మనుచును, బాలార్మోదారుం బూరుం బట్టము గట్టెన్‌. 586 


ప్రతి : నాలుగుచెజఖంగుల నేలయున్‌= నాలుగు ప్రక్కల ఉన్న భూమిని; పాలింపుండనుచున్‌= పరిపాలించందని; 
అ(గ్రభవులకున్‌= ముందు పుట్టినవారికి (పెద్దకొడుకులకు,; పంచెన్‌= ఆజ్ఞాపించాడు; బాల+అర్మ+ఉదారున్‌= బాల 
సూర్యునివల ప్రకాశించే; పూరున్‌= పూరుని; భూలోకము ఏలు మనుచును= సమస్త భూమండలాన్ని పరిపాలించుమని; 
పట్టము +కట్టెన్‌= పట్టాభిషిక్తుని చేశాడు. 

తా ; నాలుగు చెరగుల నేలను పాలించుమని పెద్దకొడుకులను ఆజ్ఞాపించి యయాతి పూరునకు సమస్త భూమండలాన్ని 
పరిపాలించుమని పట్టం గట్టాడు. 


వ. ఇట్లు పూరునికి రాజ్యం బిచ్చి, పెక్కువర్షంబుల యందు ననుభూతంబులైన యింద్రియ సుఖంబులు 
విసర్జించి. ర5్‌8ి7 


538 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఇట్లు= ఈ ప్రకారంగా; పూరునికిన్‌= పూరునికి; రాజ్యంబుఇచ్చి= రాజ్యాన్ని ఇచ్చి; పెక్కువర్షుబులయందున్‌= 
అనేక సంవత్సరాలలో; అనుభూతంబులైన= అనుభవింపబడిన; ఇంద్రియ సుఖంబులు= ఇంద్రియాలకు సంబంధించిన 
సుఖాల నన్నిటిని; విసర్జించి= విడిచిపెట్టి. 

తా :; ఈ విధంగా పూరునికి రాజ్యంఇచ్చి చాల వత్సరాలుగా అనుభవిస్తూ వచ్చిన ఇంద్రియ సుఖాలను విడిచిపెట్టి. 


క. మిక్కిలి విజ్ఞానంబునం, జక్కంగ దిగ విడిచి వైరిషద్వర్గంబున్‌ 
జిక్కలు వచ్చిన విహగము, [గ్రక్కున నీడంబు విడుచుకరణి నుదితుందై. 588 


ప్రతి : మిక్కిలి విజానంబునన్‌= అతిశయించిన అనుభవజ్ఞానంతో; వైరిషడ్వర్గంబున్‌= కామక్రోధాదులైన అరిషడ్వర్తాన్ని; 
చక్కంగ దిగ విడిచి= చక్కగా వదలిపెట్టి; అక్కలు వచ్చిన విహగము= జిక్కలు వచ్చిన పక్షి గ్రక్క్మునన్‌= వెంటనే; నీడంబు 
విడుచు కరణిన్‌= గూటిని వదిలే విధంగా; ఉదితుందడై= విడివడినవాడై (విముక్తుడై)... 


తా : యయాతి తనకున్న అధికమైన అనుభవజ్ఞానంతో అరిషడ్వర్గాలను విడిచిపెట్టి, రెక్కలు వచ్చిన పక్షి తనగూటిని 
విడిచిపెట్టి ఎగిరిపోయే విధంగా తాను సంసార విముక్తుడై 


క. కారుణికోత్తముండగు హరి, కారుణ్యము కతన నతండు ఘనుండై గెలిచెన్‌ 
[గ్రూరములగు విషయంబుల, నూరక గెలువంగ శక్తుం డొక్కండు గలందే? 589 


ప్రతి : కారుణిక +ఉత్తముండు +అగు= దయగలవాదడైన; హరి= విష్ణుమూర్తియొక్క కారుణ్యము కతనన్‌= దయవల్ల; 
అతండు= యయాతి; క్రూరములగు= అతికష్టములైన; విషయంబులన్‌= ఇంద్రియ సుఖాలను; ఘనుండై= గొప్పవాడై; 
గెలిచెన్‌= జయించాడు; ఊరకగెలువంగన్‌= హరిదయలేకుండా; తనకు తానుగా విషయసుఖాలను జయించడానికి; 
శక్తుండు= సమర్హుడు; ఒక్కండు గలందే= ఒకదైనా ఉన్నాడా? లేడని భావం. 


తా ; పరమదయాళుదైన విష్ణుమూర్తి దయవల్ల యయాతి క్రూరములైన ఇంద్రియసుఖాలను గెలిచాడు. హరిదయ 
లేకుండా ఊరకే ఇంద్రియ నిగ్రహం గలవా డెవడుంటాడు?! 


వ. మజటియు నిర్మూలిత సకలసంగుందడై సత్వరజస్తమో గుణంబులం దిగనాది నిర్మలంబై, పరమంబైన 
వాసుదేవాభిధాన బ్రహ్మంబునందు యయాతిభూవాలుండు స్వతస్సిద్ధయైన భాగవతగతిం జెందె నంత. 590 


ప్రతి : మజియున్‌= అంతేగాక; నిర్మూలిత= పోగొట్టబడిన; సకలసంగుండై= అన్ని బంధాలుగలవాడై; సత్త్వరజస్తమో 
గుణంబులన్‌ దిగనాడి= త్రిగుణాలను విడిచి; నిర్మలంబై= స్వచ్చమై; పరమంబైన = శ్రేష్టమైన; వాసుదేవ+అభిధాన= 
వాసుదేవుడనే పేరుగల; ('బబ్రహ్మంబునందున్‌= పరబ్రహ్మయందు; యయాతిభూపాలుందు= యయాతి అనేరాజు; 
స్వతస్సిద్ధయైన= సహజమైన; భాగవతగతిన్‌ చెందెన్‌ అంతన్‌= భగవద్భక్తుడు పొందెడి గతిని పొందాడు. అటుతరువాత. 
తా ; మరియు యయాతిభూపాలుడు అన్ని బంధాలను తెగగొట్టి, సత్త్పరజస్తమో గుణాలనే కత్రిగుణాలనుదాటి, స్వచ్చమైన, 
ముఖ్యమైన వాసుదేవుడనే పేరుతో పిలువబడే పరబ్రహ్మంలో సహజంగా భాగవతులు పొందే పరమపదాన్ని పొంది 
వాసుదేవపరబ్రహ్మంలో లీనమయ్యాడు. 


నవమస్మంధము 539 


బ్ర 


ప్రాణేశుం దాడిన పలుకులు నగవులు గాం జూడ కంతరంగమున నిలిపి 
పథికులై పోవుచుం బానీయశాలలం జల్లంగా నుందెడి జనుల యట్ల 
సంసారమునం గర్మ్శసంబంధులబై వచ్చి, యాలుబిడ్డలు మగం దనుచుం గూడి 
యుండుట గాని సంయోగంబు నిత్యంబు గా దీశమాయా ప్రకల్పితంబు 


తే. దీని విడుచుట తగ వని తెగువ మెజసి, నిద్ర సాలించి మేల్కొన్న నేర్పు చాలం 
గలిగి భార్గవి సర్వసంగముల విడిచి, హరిపదధ్యానమయై ముక్తి కరిగి నధిప! 591 


ప్రతి : భార్గవి= భృగువంశంలో శుక్రునికి జన్మించిన సుత దేవయాని; ప్రాణేశుండు ఆడిన= తన భర్త యయాతి పలికిన; 
పలుకులు= మాటలు; నగవులుగాన్‌ = నవ్వులాటమాటలుగా (వేళాకోళపు మాటలుగా) చూడక= గ్రహించక; 
అంతరంగమునన్‌ నిల్పి= తన మనసులో నిలుపుకొని; పథికులైపోవుచున్‌= బాటసారులై వెడుతూ; పానీయశాలలన్‌= 
చలివేంద్రాల్లో; చల్లగాన్‌ ఉండెడి= చల్లదనం కోసం కొంతసేపు మాత్రమే ఉండి తరువాత ఎవరి త్రోవను వారు వెళ్ళిపోయే; 
జనులయట్లు+అ= జనులవలె; సంసారమునన్‌= ఈ సంసారంలో; కర్మసంబంధులై= గతజన్మకు సంబంధించిన కర్మలయొక్క 
సంబంధంచేత; వచ్చి= జీవనయానంలోనికి వచ్చి; ఆలుబిడ్డలు మగండు అనుచున్‌ కూడి= భార్య పిల్లలు భర్త అనే 
బంధాలతో కలిసి, ఉండుటగాని= ఉండటమేగాని; సంయోగంబు = వారితో ఉండే కలయిక; నిత్యంబుగాదు= శాశ్వతంకాదు; 
ఈశమాయా ప్రకల్పితంబు= పరమాత్మయొక్కలీలచే చక్కగా కల్పించబడింది; దీనిన్‌ విడుచుట= ఈ సంసారాన్ని విడిచిపెట్టడం; 
తగవని= న్యాయమని; తెగువమెజసి= సాహసం చూపి; నిద్ర సాలించి మేల్మొన్న నేర్పు= నిద్రనువిడిచి మెలకువ వచ్చినవాని 
నేర్పు; చాలన్‌ కలిగి= అధికంగా పొంది (జాగరూకతవచ్చినవానివలె) సర్వసంగములన్‌ విడిచి= అన్ని బంధాలను 
విడిచిపెట్టి, హరిపదధ్యానయై= శ్రీహరిపాదాలను ధ్యానిస్తూ అధిప= ఓ పరీక్షిన్మహారాజా!; ముక్తికి అరిగెన్‌= మోక్షాన్ని 
చేరుకొంది. 

తా : దేవయాని తనభర్త యయాతి పలికిన పలుకులు తేలికగా తీసికోక తన హృదయంలో నిలుపుకొని, చలివేంద్రంలో 
బాటసారులు చల్లదనానికై చెరి వారివారి మార్గాలవెంబడి పోయే జనులవలె, ఈ సంసారంలో కర్మబంధాలతో భార్యపిల్లలు 
మగడు అనే బంధాలతో కూడి ఉంటారు. అంతే తప్ప ఈ భార్యాది సంబంధాలు శాశ్వతంకాదు. ఇదంతా పరమేశ్వర 
మాయావిలాసం. ఈ సంసారాన్ని ఈ బంధాలను విడిచిపెట్టాలి. అదే న్యాయం అనే తెలివికలిగి నిద్రమేల్శొన్నవాడు 
ఎటువంటి నేర్పుతో ప్రవర్తించి (స్వప్నం నిజంకాదు అని [గ్రహిస్తాడో అలా) హరిపదాలపై ధ్యానం నిలిపి ముక్తి పొందింది. 


వ. అని యిట్లు యయాతి చరితంబు చెప్పి, భగవంతుండును, సర్వభూత నివాసుండును, శాంతుందును, 
వేదమయుండు నైన వాసుదేవునకు నమస్కరించెద అని శుకుం డిట్లనియె. 592 


ప్రతి : అని= ఈ ప్రకారంగా; ఇట్లు యయాతి చరితంబు చెప్పి= యయాతి మహారాజు కథను చెప్పి భగవంతుండును= 
షద్దుణ ఐశ్వర్య సంపన్నుడును; సర్వభూత నివాసుండును = అన్ని ప్రాణులలో నివసించేవాడూ; శాంతుండును= మిక్షిలి 
శాంతగుణం కలవాడూ; వేదమయుందును= వేదాలతో కూడినవాడూ (వేదాలే తన స్వరూపంగా కలవాడును); ఐన= 
ఐనటువంటి; వాసుదేవునకున్‌= వసుదేవ సుతుడైన శ్రీకృష్ణునకు; నమస్మరించెదన్‌= నమస్మరిస్తాను; అని= ఈ ప్రకారంగా 
పలికి; శుకుండు ఇట్లు అనియెన్‌= శుకుడు ఇలా అన్నాడు. 


540 శ్రీమహాభాగవతము 


తా: ఈ ప్రకారంగా పరీక్షిన్మహారాజునకు యయాతి చరిత్ర చెప్పి భగవంతుడు, అన్ని జీవులలో ఉందేవాడు, శాంతుడు, 
వేదమయుడు అయిన పరటబ్రహ్మకు నమస్మరిస్తాను అని శుకమహర్షి పలికి ఇలా అన్నాడు. 


క. భారత! నీవు జనించిన, పూరునివంశంబునందుం బుట్టిన వారిన్‌ 
జారుయశో9_లంకారుల, ధీరుల వినిపింతు నధిక తేజోధనులన్‌. 593 


ప్రతి : భారత= భరతవంశంలో జన్మించిన పరీక్షిన్మహారాజా!; నీవు జనించిన = నీవు పుట్టినట్టి; పూరుని వంశంబునందున్‌= 
పూరునియొక్క వంశంలో; పుట్టినవారిన్‌= జన్మించినవారిని; చారు యశో9_ లంకారులన్‌ = చక్కని కీర్తితో 
అలంకరింపబడినవారిని; అధిక తేజోధనులన్‌= మిక్కిలి తేజస్సే ధనంగా గలవారిని; ధీరులన్‌= ధైర్యంగలవారిని గూర్చి; 
వినిపింతున్‌= వినిపిస్తాను (తెలియజేస్తాను). 


తా : ఓ భరతవంశ సంభవా! పరీక్షిన్మహారాజా! పూర్వంమీది పూరు వంశమే. అటువంటి పూరువంశంలో జన్మించిన నీకు 
మీ పూర్వులు, చక్కని కీర్తియే అలంకారంగా గలవారు, ధీరులు, తమ ప్రతాపమే ధనంగా గలవారు అయిన వారిని గూర్చి 
వినిపిసాను. 


వ. పూరునకుం జనమేజయుండు, జనమేజయునకుం బ్రాచిన్వాంసుం దతనికిం బ్రవిరోధనమన్యు, వతనికిం 
జారువు పుట్టె. ఆ చారునకు సుద్యువు, సుద్యువునకు బహుగతుండును, బహుగతునకు శర్యాతి, శర్వాతికి 
సంయాతియు, సంయాతికి రౌద్రాశ్వుండు, రౌద్రాశ్వునకు ఘృతాచి యను నచ్చరలేమయందు బుతేపువు 
కక్షేపువు, స్థలేపువు, కృతేపువు, జలేపువు, సన్నతేపువు, ధర్మేపువు, సత్యేపువు, వ్రతేపువు, వనేపువు అనువారు 
జగదాత్మ భూతుందైన ప్రాణునకు నింద్రియంబుల చందంబునం బదుగురు కొడుకులు జన్మించిరి. అందు 
బుతేపువునకు నంతిసారుండు, నంతిసారునకు సుమతియు, (ధ్రువుండు, నప్రతిరథుండు నను మువ్వురును 
బుట్టీరి. అందు నప్రతిరథునకుం గణ్వుం, డా కణ్వునికి మేధాతిథి, యతనికి ప్రస్మందుండు మొదలగు 
బ్రాహ్మణులు జన్మించిరి. ఆ సుమతికి రైభ్యుండు, రైభ్యునకు దుష్యంతుండు పుట్టి. 594 


ప్రతి : పూరునకున్‌= పూరుడు అనేవానికి; జనమేజయుండు= జనమేజయుడు; జనమేజయునకున్‌= జనమేజయునకు; 
ప్రాచిన్వాంసుండు = ప్రాచిన్వాంసుడు; అతనికిన్‌= ఆ ప్రాచిన్వాంసునకు; ప్రవిరోధనమన్యువు = ప్రవిరోధనమన్యువు; అతనికిన్‌ 
చారువు పుట్టెన్‌= చారువు అనేవాడు జన్మించాడు; ఆ చారునకున్‌= సుద్యువు; సద్యువునకున్‌్స్‌ బహుగతుండును= బహుగతుడు 
అనేవాడు; బహుగతునకున్‌= శర్యాతి అనేవాడు; శర్యాతికిన్‌్‌ సంయాతియున్‌= సంయాతి అనేవాడు; సంయాతికిన్‌; 
రౌద్రాశ్వుండు= రౌద్రాశ్వుడు; రౌద్రాశ్వునకున్‌= రౌద్రాశ్వుడు అనేవానికి; ఘృతాచి అను అచ్చరలేమయందున్‌= ఘృతాచి 
అనే పేరుగల అప్ప్సరః కాంతయందు; బుతేపువు, కక్షేపువు, స్థలేపువు, కృతేపువు, జలేపువు, సన్నతేపువు, ధర్మేపువు, 
సత్యేపువు, వ్రతేపువు, వనేపువు, అనువారు= అనేవారు; జగదాత్మభూతుండైన = జగదాత్మభూతుడైన; ప్రాణునకున్‌= 
ప్రాణునిక్సి ఇంద్రియంబుల చందంబునన్‌= ఇంద్రియాలవలె (ప్రాణంగలవ్యక్తికి పదికర్మజ్ఞానేంద్రియాలవలె); పదుగురు 
కొడుకులు జన్మించిరి= పదిమంది కొడుకులు పుట్టారు; అందు బుకేపువునకున్‌= ఆ పదిమంది కుమారులలో మొదటివాదైన 
బుతేపువు అనేవానికి; అంతిసారుండు= అంతిసారుడు; అంతిసారునకున్‌; సుమతియున్‌= సుమతి అనేవాడు; ధ్రువుండు= 
ధ్రువుడు; అప్రతిరథుండున్‌+అను= అప్రతిరథుడు అనే) మువ్వరును= ముగ్గురు; పుట్టిరి= జన్మించారు; అందున్‌= అందులో 


నవమస్మంధము 541 


(ఆ మువ్వురలో) అప్రతిరథునకున్‌= మొదటివాదైన అప్రతిరథునకు; కణ్వుండు; కణ్వునికిన్‌= కణ్వునికి; మేధాతిధి= 
మేధాతిథి అనేవాడు; అతనికిన్‌= ఆ మేధాతిథికి; ప్రస్మందుండు మొదలగు= ప్రస్మందుండు మొదలైన; (బ్రాహ్మణులు 
జన్మించారు= బ్రాహ్మణులు పుట్టారు; ఆ సుమతికిన్‌= అంతిసారుని కుమారుడైన సుమతికి; రైభ్యుండు = రైభ్యుడు 
అనేవాడు; రైభ్యునకున్‌= రైభ్యునకు; దుష్యంతుండు పుట్టి= దుష్యంతుడు జన్మంచి. 
తా : పూరునికి జనమేజయుడు, జనమేజయునకు ప్రాచిన్వాంసుడు, ఆ ప్రాచిన్వాంసునికి ప్రవిరోధన మన్యువు అతడికి 
చారువు పుట్టారు. ఆ చారునకు సుద్యువు, అతనికి బహుగతుడు; అతనికి శర్యాతి, అతనికి సంయాతి, అతనికి రౌద్రాశ్వుడు, 
ఆ రౌద్రాశ్వునకు ఘృతాచి అనే అప్పరః కాంతవల్ల జగదాత్మభూతుదడైన ప్రాణునకు పది ఇంద్రియాలవలె బుతేపువు, 
కక్షెపువు, స్థలేపువు, కృతేపువు, జలేపువు, సన్నతేపువు, ధర్మేపువు, వ్రతేపువు, సత్యేపువు, వనేపువు అనే పదిమంది కొడుకులు 
పుట్టారు. వారిలో బుతేపువునకు అతిసారుడు, అతిసారునకు సుమతి, (ధ్రువుడు, అప్రతిరథుడు అనె ముగ్గురు పుత్రులు 
పుట్టారు. అప్రతిరథునకు కణ్వుడు, కణ్వునికి మేధాతిథి. అతడికి ప్రస్మందుడు మొదలైన (బ్రాహ్మణులు జన్మించారు. 
ఆ సుమతికి రైభ్యుడు పుట్టాడు. రైభ్యునికి దుష్యంతుడు జన్మించాడు. 
క. పారావారపరీతో, దారధరాభారదక్ష దక్షిణహస్త 

శ్రీ రాజిల్లంగ నొకనాం, దా రాజేంద్రుండు వేంటటయం దభిరతుందై. 5985 
ప్రతి :; పారావార= సముద్రముచే; పరీత= చుట్టబడిన; ఉదార= విస్తారమైన; ధరాభార= భూభారమును; దక్ష= 
(సహించుటకు) సమర్థమైన; దక్షిణహస్త= కుడిచేతియొక్క శ్రీరాజిల్లంగన్‌= శోభ అతిశయింపగా; ఒకనాండు= ఒక 
దివసమున; ఆ రాజేంద్రుండు= ఆ రాజైన దుష్యంతుడు; వేంటయందున్‌= మృగములను వేటాడుటయందు; అభిరతుందై= 
ఇష్టంగలవాడై... 
తా : సముద్రంచే చుట్టబడిన విపులమైన భూభారాన్ని వహించే సామర్థ్యంగల తన కుడిచేయి శోభిల్లగా ఒకరోజున 
వేటయందు ఇష్టంగలవాడై 
క. గందక కంఠీరవ ఖే, రుండ శశ వ్యాళ కోల రోహిష రురు వే 

దండ వ్యాఘ్ర మృగాదన, చండ శరభ శల్య భల్ల చమరాటవులన్‌. 596 
ప్రతి : గందక= ఖద్దమృగాలు; కంఠీరవ= సింహాలు; భేరుండ= గండభఖీరుండాలు; శశ= కుందేళ్ళు; వ్యాళ= పాములు; 
కోల= అడవి పందులు; రోహిష= అడవిగొర్రైెలు; రురు= లేళ్ళు; వేదండ= ఏనుగులు; వ్యాఘ్ర= పులులు; మృగాదన= 
సివంగులు; చండ శరభ= భయంకరమైన శరభాలు; శల్య= ముళ్ళపందులు; భల్ల= ఎలుగుబంట్లు చమర= చమరిీ 
మృగాలు (గల); అటవులన్‌= అదవులలో... 
తా: ఖద్దమృగాలు, సింహాలు, గండఖేరుండాలు, కుందేళ్ళు, పాములు, అడవిపందులు, గొర్రెలు, లేళ్ళు, ఏనుగులు, 
పులులు, సివంగులు, భయంకరమైన శరభమనే మృగాలు, ముళ్ళపందులు, ఎలుగుబంట్లు, చమరదీ మృగాలు తిరిగే 
అరణ్యంలో 
క. చప్పుడు సేయుచు మృగముల, రొప్పుచు నీరములయందు రోయుచు వలలం 

ద్రిప్పుకొని పడంగ ంజోపుచుం, దప్పక యేయుచును వేంటతమకం బొప్పన్‌. 597 


542 శ్రీమహాభాగవతము 


ప్రతి : చప్పుడు +చేయుచున్‌= శబ్దాలు చేస్తూ మృగముల రొప్పుచున్‌= జంతువులను తరుముతూ; ఈరములయందున్‌= 
పొదలలో; రోయుచున్‌= వెదుకుచూ; వలలన్‌= వలలను; త్రిప్పుకొని= కత్రిప్పుకుంటూ; పదంగన్‌+చోపుచున్‌= (వలలో) 
పడేట్లా జంతువులను; చేస్తూ తప్పక= గురితప్పకుండా; ఏయుచును= బాణాలతో కొడుతూ; వేటతమకంబు= వేటయందు 
ఆసక్తి ఒప్పన్‌= ఒప్పునట్లు... 
తా: శబ్దంచేస్తూ జంతువులను అదిలిస్తూ, పొదలలో వెదుకుతూ, వలలు త్రిప్పి అందులో జంతువులు పడేలా చేస్తూ, 
గురితప్పకుండా బాణాలతో జంతువులను కొడుతూ, వేటయందు ఆసక్తి ఒప్పగా 
క. మృగయూథంబుల వెంటను, మృగలాంఛన సన్నిభుండు మృగయాతురుందై 

మృగయులు గొందజుం గొలువంగ, మృగరాజ పరాక్రమంబు మెజియంగ వచ్చెన్‌. 598 
ప్రతి : మృగయూథంబుల వెంటను= మృగసమూహాలవెనుక; మృగలాంఛన సన్నిభుండు= జింక గుర్తుగాగల చంద్రునితో 
సమానమైనవాడు, మృగయా+ఆతురుండై= వేటయందు ఆసక్తి కలవాడై; మృగయులు= వేటగాళ్ళు; కొందజు= కాంతమంది; 
కొలువంగన్‌= తనను సేవిస్తూ ఉండగా; మృగరాజు పరాక్రమంబు= సింహపరాక్రమం; మెజయంగన్‌= అతిశయింపగా; 
వచ్చిన్‌= వచ్చాడు. 
తా : జంతువుల సమూహంవెనుక, చంద్ర సమాన సౌందర్యంగల దుష్యంతుడు, వేటయందు ఆసక్తితో, కొంతమంది 
వేటగాళ్ళు తనను సేవిస్తూ ఉండగా, సింహపరాక్రమం ఉట్టిపడే విధంగా వచ్చాడు. 
వ. ఇట్లు వచ్చి వచ్చి దైవయయోగంబునం గణ్వమహాముని తపోవనంబు చేరంజని. 599 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; వచ్చి వచ్చి= ప్రయాణంచేసి, దైవయోగంబునన్‌= దైివఘటనవల్ల; కణ్వమహాముని తపోవనంబు= 
కణ్వ మహాముని యొక్క తపోవనమునకు; చేరంజని= చేరి. 


తా : దుష్యంతుడు క్రమక్రమంగా ముందుకు వెళ్ళి దై్రయోగంవల్ల కణ్వమహాముని ఆశ్రమానికి చేరి. 


సీ ఉరుతర (శాంతాహి యుగళంబులకుం బింఛముల విసరెడి కేకిముఖ్యములను 
గరుణతో మదయుక్త కలభంబులకు మేంత లిదుచు ముద్దాడు మృగేంద్రములను 
ఘనమృగాదనములు, గాపుగా లేళ్ళతో రతులు సాగించు సారంగములను 
నునుపుగా హోమధేనువుల కంఠంబులు దువ్వుచు నాడు శార్జూలములను 


తే. దార కలహించు మూషిక దంపతులకు, మైత్రి నంకించు మార్దాలమల్లములను 
మతిని జాతివైరంబులు మాని కూడి, కలసి క్రీడించు మృగములం గాంచె నతండు. 600 


ప్రతి : ఉరుతర= అధికమైన; శ్రాంత= అలసట పొందిన; అహియుగళంబులకున్‌= పాములజంటలకు; పింఛములన్‌= 
తమ పింఛములతో; విసరెడి= వీవనలు వీస్తున్న కేకి ముఖ్యములును = నెమళ్ళును; కరుణతోన్‌= దయతో; మదయుక్త= 
మదంతో కూడిన; కలభంబులకున్‌= ఏనుగులకు; మేతలిడుచున్‌= ఆహారంపెడుతూ; ముద్దాడు= ముద్దులాడుతున్న, 
మృగేంద్రములను= సింహాలను; ఘనమృగాదనములు= పెద్దసివంగులు; కాపుగాన్‌= కాపలాకాస్తూ ఉండగా; లేళ్ళతోన్‌= 
లేళ్ళతో; రతులు సాగించు= జతగూడు; సారంగములును= మగజింకలనూ; నునుపుగాన్‌= మచ్చికగా; హోమధేనువుల= 


నవమస్మంధము 543 


హోమాలకు ఉపయోగపడే ఆవులయొక్క కంఠంబులు= మెడలు; దువ్వుచున్‌ ఆడు= దువ్వుతూ ఆడుకొంటున్న; 
శార్జూలములను = పులులను; తార= తమలో తాము; కలహించు= పోట్లాడుకొను; మూషిక దంపతులకున్‌= ఎలుకల 
జంటలకు; మైత్రిన్‌ అంకించు= స్నేహాన్ని చేకూర్చు; మార్జాలమల్లములును= పిల్లుల సమూహాలను; మతిని = మనసులో; 
జాతివైరంబులు= తమ తమ జాతులకు సంబంధించిన; భేదాలను; మాని= మానుకొని; కూడి= కలిసి; (క్రీడించు= 
ఆటలాడు; మృగములన్‌= జంతువులను; అతండు= ఆదుష్యంతుడు; కాంచెన్‌= చూచాడు. 


తా : బడలిక చెందిన పెనుబాముల జంటలకు తమ పింఛాలతో విసురుతున్న నెమళ్ళను, మదించిన ఏనుగులకు దయతో 
మేతపెట్టి ముద్దాదే సింహాలను, సివంగులు కాపలా కాస్తుండగా లేళ్ళతో కాపురంచేస్తున్న మగజింకలను, హోమధేనువుల 
గంగడోళ్లను మృదువుగా దువ్వే పులులను, తమలో తాము కలహించుకొన్న ఎలుకల జంటలకు స్నేహాన్ని కలిగించే 
గండుపిల్లులను, సహజంగా ఉండే జాతివైరాన్ని విడిచి కలసిమెలసి ఆటలు ఆడే జంతువులను ఆ కణ్వముని తపోవనంలో 
దుష్యంతుడు చూచాడు. 


విశే : ఆశ్రమవాతావరణం ఎంత గొప్పదో తెలుస్తున్నది. అది కణ్వముని తపోవనం. అక్కడ మృగాలకు జాతివైరం లేదు. 
అటువంటి వాతావరణం సమాజంలో కూడా నిర్మించుకొంటే, సర్వత్రా శాంతియుత వాతావరణం ఉంటుందని సందేశం. 


క. ఇత్తెజంగున మృగజాతుల, పొత్తులు మే మెజుంగ మనుచు భూవల్లభుండుం 

జిత్తములోపల నా ముని, సత్తము సద్భృత్తమునకు సంతసపడుచున్‌. 601 
ప్రతి : ఈ+తెజింగునన్‌= ఈ విధంగా; మృగజాతుల= జంతు జాతులయొక్క పొత్తులు= స్నేహాలు; మేమెజుంగ మనుచున్‌= 
మేము ఎరుగము (మాకు తెలియదు) అనుకుంటూ; భూవల్లభుందున్‌= రాజైన దుష్యంతుడు; చిత్తములోపలన్‌= మనసులో; 
ఆ మునిసత్తము= ఆ ముని శ్రేష్టుని; సద్వృత్తమునకున్‌= చక్కని నడవడికి (మాహాత్యానిక్సి సంతసపడుచున్‌= సంతోషాన్ని 
పొందుతూ. 


తా : ఈ విధంగా సహజవైరంగల జంతువులు పొత్తుగూడి ఉండటం నేనెక్కడా చూడలేదని అబ్బురపడి దుష్యంతుడు తన 
మనస్సులో ఆ కణ్వమహాముని మహిమకు సంతోషించాడు. 
క. హల్లక బిసరుహ సరసీ, కల్లోలోత్సుల్ల యూథికా గిరిమల్లీ 

మల్లీ మరువక కురవక, సల్లలితానిలము వలన సంతుష్టుందై. 602 
ప్రతి :; హల్లక= చెంగలువలతో; బిసరుహ= తామరలతో కూడిన; సరసీ కల్లోల= సరస్సులందలి పెద్ద అలలచేత; 
ఉత్ఫుల్ల= వికసించిన; యూథికా= అడవి మల్లెలు; గిరిమల్లీ= కొందడమల్లెలు; మల్లి= మల్లెలు) మరువక= మరువము; 
కురువక= మొల్లలు (మొదలైనవాటినుండి వచ్చే) సల్లలితానిలము వలనన్‌= చక్కటి గాలివలన; సంతుష్టుండై= సంతుష్టి 
పొందినవాదై... 
తా: దుష్యంతుడు చెంగలువలతోను, తామరపూలతోను, అలలమీదుగానూ, బాగా వికసించిన అడవిమళల్లెలు, కొండమల్లిలు, 
మొల్లలు మొదలైన పూలమీదుగానూ వీచే మలయమారుతంతో సేదదీరినవాదై 


వ. దుష్యంతుండు వచ్చు నవసరంబున. 6038 


544 శ్రీమహాభాగవతము 


ప్రతి : దుష్యంతుడు వచ్చు= దుష్యంతుడు వచ్చే; అవసరంబునన్‌= సమయంలో... 
తా : దుష్యంతుడు వచ్చే సమయంలో 


క. ఇం దిందిరాతి సుందరి, యిందిందిరచికుర యున్న దిందింద శుభం; 
బిం దిందువంశ యను క్రియ, నిందీవరవీథి మోోసె నిందిందిరముల్‌. 604 


ప్రతి : ఇందు వంశ= చంద్రవంశమందు జన్మించిన దుష్యంత మహారాజా!; ఇందున్‌= ఈ కణ్వాశమంలో; ఇందిరాతిసుందరి= 
లక్ష్మీదేవికంటె అధికమైన సౌందర్యంగల; ఇందిందిర చికుర= తుమ్మెదలవంటి ముంగురులుగల; ఉన్నది; ఇందింద= 
ఇక్కడే; శుభంబు= శుభము; ఇందు= ఇక్కడ; అనుక్రియన్‌= అనెటట్లు; ఇందీవరవీథిన్‌= నల్లకలువలున్న మార్గంలో; 
ఇందిందిరముల్‌= తుమ్మెదలు; (మోసెన్‌= శట్టించాయి. 


తా :; ఓ చంద్రవంశరాజా దుష్యంతా! ఈ కణ్వాథమంలో లక్ష్మీదేవిని మించిన సౌందర్యంగల, తుమ్మెదలవంటి కురులు 
గల ప్రీ ఉన్నది ఇక్కడే నీకు శుభం కలుగుతుంది. అని అన్నట్లుగా నల్లకలువలు వరుసగా పూచిన చోట తుమ్మెదలు 
శుభశబ్దాలు చేశాయి. 


క. మా కందర్పుని శరములు, మాకందము లగుటంజేసి మాకందంబుల్‌ 
మా కందము లను కైవడి, మాకందాగ్రములం బికసమాజము లులిసెన్‌. 605 


ప్రతి : మా కందర్పుని= మాకు సంబంధించిన మన్మథుని; శరములు= బాణాలు; మా కందములగుటన్‌ చేసి= మామిడి 
పూవులగుటవల్ల; మా కందంబుల్‌= మామిడిచెట్లు) మా కందములను కైవడిన్‌= మాకు మూలములు (మా నిలయములు) 
అనేటట్టు; మాకందా[గ్రములన్‌= మామిడిచెట్ల కొనలయందు; పికసమాజములు= కోయిలల సమూహాలు; ఉలిసెన్‌= 
శబ్దం చేసాయి. 


తా : మా మన్మథుని బాణములు మామిడిపూలు. అందువల్ల ఈ మామిడిచెట్లు మాకు నిలయాలు అనేలా మామిడిచెట్ల 
చివరను చేరి కోకిలలు శబ్దాలు చేశాయి. 


వ. అంత. 606 
తా; అంతట 
క. ఇందున్న కణ్వమునికిని, వందన మొనరించి తిరిగి వచ్చెద ననుచుం 

బొందుగ ననుచరులను దా, నందజణ నందంద నిలిపి యటం జని మోైోలన్‌. 607 


ప్రతి :; ఇందున్న= ఈ ఆశ్రమంలో ఉన్న కణ్వమునికిని= కణ్వుడనే పేరుగల మునికి; వందనము ఒనరించి= నమస్కరించి; 
తిరిగివచ్చొదన్‌= తిరిగివస్తాను; అనుచున్‌= అంటూ; పొందుగన్‌= తగిన విధముగా; తాను= దుష్యంతుడు; అనుచరులను = 
భటులను; అందటిని= ఎల్లరనూ; అందంద నిలిపి= ఆ ప్రదేశంలోనే ఉంచి; అటన్‌ చని= ఆ కణ్వాశ్రమానికి వెళ్ళి; 
మోలన్‌= ఎదుట... 


తా : ఈ ఆశ్రమంలో ఉన్న కణ్వమహర్షికి నమస్కరించి తిరిగివస్తాను. అనుకొని భటులను అందరిని అక్కడే ఉంచి 
దుష్యంతుడు ఆశ్రమానికి వెళ్ళి ఎదుట 


నవమస్మంధము 545 


శా. ఆ కణ్వాశమమందు నీరజనివాసాంత ప్రదేశంబులన్‌ 
మాకందంబులనీడం బుష్పలతికా మధ్యంబునన్‌ మంజు రం 
భాకాందాంచితశాలలోం గుసుమసంపన్నసలిన్‌ జూచె నా 
భూకాంతుండు శకుంతల న్నవనటత్‌ భూపర్యటత్ముంతలన్‌. 608 


ప్రతి :; భూకాంతుండు = రాజైన దుష్యంతుడు; ఆ కణ్వాశమమందున్‌= ఆ కణ్వాశమంలో; నీరజనివాసాంత ప్రదేశంబులన్‌= 
పద్మాలకు నిలయాలైన కాసార ప్రదేశాలలో; మా కందంబులనీడన్‌= మామిడి చెట్ల నీడలో; పుష్పలతికా మధ్యంబునన్‌= 
పూలతీగల మధ్య ప్రదేశంలో; మంజు= సుందరమైన; రంభాకాండ= అరటిబోదెలతో; అంచితశాలలోన్‌ = ఒప్పుచున్న 
శాలలో (పూల లతల అరటిచెట్లతో కూడిన పొదరింట్లో); కుసుమ సంపన్నస్థలిన్‌= పూలతో నిండిన ప్రదేశంలో; నవనటత్‌= 
కొత్తగా నాట్యమాడుతూ; భ్రూపర్యటత్‌= కనుబొమలవరకు వ్యాపించి కదులుతున్న కుంతలన్‌= ముంగురులుగల్స శకుంతలన్‌= 
శకుంతల అనే పేరుగల కన్యను; చూచెన్‌= చూచాడు. 


తా:ఆ కణ్వాశమంలో, పద్మాలతో నిండిన సరస్సు ఉన్న ప్రాంతంలో, మామిడిచెట్ల నీడ, పూలతీగల మధ్య, అందమైన 


అరటిబోదెలతో కూడిన పొదరింట్లో, పూలతోనిండిన ప్రదేశంలో దుష్యంతుడు కనుబొమలవరకు అందంగా కదలాడుతున్న 
ముంగురులుగల శకుంతలను చూచాడు. 


క. _దట్టపుందుజుమును మీందికి, మిట్టించిన చన్నుంగవయు మిజుమిజుచూడ్చుల్‌ 

నట్టాడునడుముం దేనియ, లుట్టెడు మోవియును మనము నూరింపంగన్‌. 609 
ప్రతి : దట్టపున్‌ తుబుమును= చిక్కని జుట్టూ; మీందికి మిట్టించిన= పైకి ఉబికి ఉన్న చన్నుంగవయున్‌= చనుకట్టూ; 
మిజఖుమిజు చూడ్ముల్‌= బెదురుచూపులు; నట్టాడు నడుమున్‌= జవజవలాదే నడుమూ; తేనియలు ఉట్టెిడు= తేనెలొలికే; 
మోవియును= పెదవీ, మనమున్‌= మనస్సూ ఊరింపంగన్‌= ఊరిస్తూ ఉండగా... 


తా : (శకుంతలయొక్క) ఒత్తైన కేశపాశం, ఎత్తెన చనుకట్టూ, బెదురుచూపులు, కదలాడే నడుము, తేనెలొలికే మోవి 
దుష్యంతుని మనస్సును ఉవ్విళ్ళూరిస్తూండగా 

వ. అంత నా రాజకుమారుం డలరు టమ్ముల విలుకాని, వెడవింట ఘణఘణాయమానలై మోయు 
ఘంటలకుం బబ్బరించి, తన మనంబున. 610 


ప్రతి : అంతన్‌= అంతట (శకుంతలనుచూచి); ఆ రాజకుమారుండు= రాజపుత్రుదైన దుష్యంతుడు; అలరు +అమ్ముల 
విలుకాని= పూలుబాణాలుగా గల మన్మథుని; వెదవింట= అల్పమైన చెరకు వింటిలో; ఘణఘణాయ మానలై మోయు= 
గణ గణమని శబ్దంచేసే; ఘంటలకున్‌= చిరుగంటలకు; పబ్బరించి= లోబడి; తనమనంబునన్‌= తన మనస్సులో... 
తా ; అంతట దుష్యంతుడు గణగణమని ధ్వనిచేసే మన్మథుని వింటి గంటల మోతలకు లోబడి తనమనసులో 


శా. వన్యాహారములన్‌ జితేంద్రియత నావాసించు నా కణ్వుం డీ 
కన్యారత్నము నే గతిం గనియెడిం గా; దీ కురంగాక్షి రా 
జన్యాపత్యము గాంగ నోపు; నభిలాషం బయ్యెం; గాదేని నే 
యన్యాయక్రియలందుం బౌరవుల కెం దాశించునే చిత్తముల్‌? 611 


546 శ్రీమహాభాగవతము 


ప్రతి: వన్య+ఆహారములన్‌= వన సంబంధమైన ఆహారములను (కందమూలాలను తింటూ); జితేర్రదియతన్‌= ఇంద్రియ 
నిగ్రహంతో; ఆవాసించు= నివసించు; ఆ కణ్వుండు= ఆ కణ్వుడు; ఈ కన్యారత్నమున్‌= ఈ శ్రేష్టమైన కన్యను; ఏ గతిన్‌ 
కనియెడిన్‌= ఎలా కని ఉంటాడు?; ఈ కురంగాక్షి= లేడికన్నులవలె బెదురు చూపులుగల ఈ కన్య; కాదు= కణ్వకుమారి 
కాదు; రాజన్య అపత్యము కాంగన్‌ ఓపున్‌= శ్రేష్టుడైన రాచబిడ్డ మాత్రమే అయి ఉంటుంది; అభిలాషంబయ్యెన్‌= నాకు 
ఈ కన్యపై మనసైనది; కాదేనిన్‌= ఈమె రాజకుమారి కాకపోయినట్లయితే, పౌరవులకున్‌= పురువంశంలో జన్మించిన 
మాకు ఏ అన్యాయక్రియలందున్‌= న్యాయంకాని పనులలో; ఎందున్‌= ఎప్పుడైన్సా చిత్తముల్‌= మనసులు; ఆశించునే= 
కోరుకుంటాయా?! 

తా : అడవిలో దొరికే కందమూలాలు తింటూ, ఇంద్రియ నిగ్రహంతో జీవించే కణ్వునికి కొమరిత జన్మించడం ఏమిటి?! 
ఈ బెదురు చూపుల చిన్నది నిశ్చయంగా మునికుమారి కాదు. ఈమెపై నాకు మనసైంది. ఈమె తప్పక రాజకుమారే 
అయి ఉంటుంది. పురువంశంలో జన్మించిన నాకు మునికుమారిని కోరే దురాలోచన వస్తుందా! అన్యాయంగా మా 
పురువంశంలో వారు దేనిని కోరుకోరు కదా! 


క. అడిగిన నృపసుతం గానని, నొడివెడినొ కదే మనంబు నొవ్వ నని విభుం 

డుడురాజవదన నడుగంగం, దడుమన యొకకొంతప్రొద్దు తడంబడం జొచ్చెన్‌. 612 
ప్రతి : అడిగినన్‌ (నీ వెవరి పుత్రివి అని) అడిగినట్లయితే; నృపసుతన్‌= రాజకుమారిని; కానని= కాదు అని; మనంబు 
నొవ్వన్‌=నా మనసుబాధపడేలా నొడివెడినొకదే; అని= చెప్పుతుందేమో కదా అని; విభుండు= దుష్యంతుడు; ఉదురాజవదనన్‌= 
(నక్షత్రాలకు రాజైన) చంద్రునితో సమానమైన మొగం ఉండే శకుంతలను; అదుగక= ఏమీ అడుగక; తదుమన= ఆలోచించి; 
ఒక కొంత ప్రొద్దు= కొంతసేపు; తడంబడన్‌ చొచ్చెన్‌= తడబాటు చెందాడు. 


తా : నీ వెవరి పుత్రివి అని అడిగినట్లయితే తన మనసు బాధపడేలా 'నేను రాకుమారినికాదుూ అని చెప్పందేమో అని 
చంద్రవదన శకుంతలను ఏమీ అడగకుండా ఆలోచిస్తూ దుష్యంతుడు కొంతసేపు తడబడ్డాడు. 


వ. మథజియు నెట్టకేలకుం దన చిత్త సంచలనంబు సత్యంబుగాం దలంచి యిట్లనియె. 618 


ప్రతి : మజీయున్‌= ఇంకా; ఎట్టకేలకున్‌= చిట్టచివరకు (ఎలాగో) తన చిత్త సంచలనంబు= తన మనసులోని నమ్మకాన్ని 
(మనఃఢ్రేరణను); సత్యంబుగాన్‌= సత్యం అయ్యేటట్లు; తలంచి= ఆలోచించి; ఇట్లనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : మళ్లీ ఎలాగో చివరకు తన మనఃప్రేరణ నిజమయ్యేటట్లుగా భావించి ఇలా అన్నాడు. 
క. భూపాలక కన్యక వని, నీపై చిత్తంబు నాంటె, నీవా రేరి? 

నీపే రెవ్వరు? నిర్జన, భూపర్యటనంబు తగవె? పూర్ణేందుముఖీ! 614 
ప్రతి: పూర్ణేందుముఖీ= నిండు చందమామవంటి మోముగలదానా!; భూపాలక కన్యకవని= నీవు రాజసుతవని; నీపైన్‌ 
చిత్తంబునాంటెన్‌= నీపై నా మనసు నాటుకొన్నది; నీవారు ఏరీ= నీకు సంబంధించినవారు ఎక్కడున్నారు?) నీ పేరెవ్వరు= 
నీ పేరు ఏమిటి?!; నిర్ణన= జనంలేని; భూర్యటనంబు= భూమిపై తిరగడం; తగవె= న్యాయమా? 
తా: ఓ పూర్ణచంద్రముఖీ! నీవు రాజకుమారివని (నా మనసునకు) అనిపించి నా మనసు నీపై లగ్నం అయింది. నీవారేరి? 
నీపేరేమి? ఇలా నిర్జన ప్రదేశంలో తిరగడం న్యాయమా! 


నవమస్మంధము 54/7 


వ. అని పలుకుచున్న రాజకుమారుని వదనచంద్ర చంద్రికా రసంబు నేత్రచకోరంబువలనం ద్రావుచు, 
న య్యువిద విభ్రాంతయై యున్న సమయంబున. 615 
ప్రతి : అని పలుకుచున్న= ఈ విధంగా మాట్లాడుతున్న రాజకుమారుని= రాజపుత్రుడైన దుష్యంతుని; వదన చంద్ర 
చంద్రికారసంబు= ముఖమనే చంద్రునినుండి వెలువడుచున్న వెన్నెల అనే రసాన్ని నేత్రచకోరంబువలనన్‌= తన కండ్లనే 
చకోరాలతో; శ్రావుచున్‌= తాగుతూ; ఆ+ఉవిద= ఆ ప్రీ (శకుంతల); విభ్రాంతయై= తడబడినదియై; ఉన్న సమయంబునన్‌= 
ఉన్నవేళ... 

తా : ఇలా మాట్లాడున్న దుష్యంతుని ముఖచంద్ర చంద్రికలను తన నేత్రచకోరాలతో శకుంతల తాగుతూ తడబడుచున్నవేళ 


క. కంలేకాలునిచేతన్‌, గుంఠితుండగు టెట్లు మరుండు? కుసుమాస్తంబుల్‌ 
లుంఠించి గుణనినాదము, ఠం, ఠమ్మన బాల నేసె ఠవఠవ గదురన్‌. 616 


ప్రతి : మరుండు= మన్మథుడు; కంరేకాలునిచేతన్‌= (కంఠమందు నలుపుగల) శివునిచేత; కుంధితుండగుట ఎట్లు= 
మొక్కవోయాడు అనడం ఎలా (బలహీనుడు అయ్యాడు అనడం ఎలా); కుసుమ+అస్త్రంబుల్‌= పూలబాణాలను; లుంఠించి= 
సంధించి; గుణనినాదము= అల్లెత్రాటి ధ్వని; ఠం ఠరమ్మనన్‌= శట్టించగా; ఠవఠవ+కదురన్‌= శ్రమకలుగునట్లు; బాలన్‌= 
బాలను (శకుంతలను) ఏసెన్‌= కొట్టెను. 

తా : మన్మథుడు శివునిచే నిర్వీర్యుడు అయ్యాడు అనుట అసత్యము. అతడు పూలబాణాలు తీసికొని, అల్లెతాటికి సంధించి 
శకుంతలపై ప్రయోగించి ఆమెను శ్రమకు గురి చేయడం ఎలా జరిగింది? 


వ. ఇట్లు వలరాజువాండి క్రొవ్విరికోలల వేండిమిం దాలిమి పోండిమి సెడి, యా వాలుంగంటి యిట్లనియె. 
617 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా; వలరాజు= మన్మథునియొక్క వాండి= పదునైన; క్రొవ్విరికోలల= క్రొత్త పూలబాణాల; 

వేండిమిన్‌= వేడిచేత; తాలిమి పోండిమి= ధైర్యస్థితి; చెడి= కోలుపోయి; ఆ వాలుంగంటి= ఆ క్రీగన్నుల చిన్నది; ఇట్లు 

అనియెన్‌= ఇలా అన్నది. 

తా : ఈ విధంగా మన్మథుని వాడివైన క్రొత్త పూలబాణాల వెడికి తాళలేక శకుంతల ఇలా అంది. 


మ. అనివార్యప్రభ మున్ను మేనకయు విశ్వామిత్రభూభర్తయున్‌ 
గని; రామేనక డించిపోయె నడవిన్‌; గణ్వుండు న న్నింతగా 
మనిచెన్‌; సర్వము నా మునీంద్రుం డెజుంగున్‌ మద్భాగధేయంబునన్‌ 
నినుం గంటిం బిదపం గృతార్థ నగుదున్‌ నేండీ వనాంతంబునన్‌. 618 


ప్రతి : అనివార్యప్రభన్‌= నివారింప వీలుకాని కాంతితో; మున్ను పూర్వం; మేనకయున్‌= మేనక అనే అప్సరఃకాంత; 
విశ్వామిత్రభూభర్తయున్‌= విశ్వామిత్రుడనే రాజు; కనిరి= నన్ను కన్నారు; ఆ మేనక = నన్ను కన్నతల్లి ఐన మేనక అడవిన్‌ 
డించిపోయెన్‌= అడవిలో నన్ను వదలి వెళ్ళిపోయింది; కణ్వుండు= కణ్వమహర్షియే; నన్నింతగాన్‌ మనిచెన్‌= నన్నిలా 
పెంచి తీర్చిదిద్దాడు; సర్వమున్‌= ఈ విషయాలన్నీ; ఆ మునీంద్రుందెజుంగున్‌= కణ్వ్బ్వమహర్షికి తెలుసు; మద్భాగ ధేయంబునన్‌= 


548 శ్రీమహాభాగవతము 


నా అదృష్ట విశేషంవల్ల; నినున్‌ కంటిన్‌= నిన్ను చూచాను; పిదపన్‌= (నీవు నన్ను వివాహం చేసికొన్న) తదుపరి; నేండు= 
ఈనాడు; ఈ వనాంతంబునన్‌= ఈ వనంలో; కృతార్థ నగుదున్‌= సఫలతను పొందినదానిని అవుతాను. 

తా : పూర్వం మేనక అనే అప్పరఃకాంత, విశ్వామిత్రుడనే రాజు అమోఘమైన తేజస్సుతో నన్ను కన్నారు. నన్ను కన్న మేనక 
నన్ను అడవిలో వదలి వెళ్ళిపోయింది. కణ్వమహర్షియే నన్ను పెంచిపెద్ద చేశాడు. నా జనన విషయం అంతా కణ్వమహర్చికి 
తెలుసు. నా అదృష్టంకొద్ది నిన్ను చూడగలిగాను. ఇకపై కృతార్ధను అవుతాను. 


క. నీవారము ప్రజ లేమును, నీవారము పూజగొనుము నిలువుము నీవన్‌ 

నీవారును మాయింటను, నీవారాన్నంబుం గొనుండు నేండు నరేంద్రా! 619 
ప్రతి : నరేంద్రా= ఓ రాజా! నీ వారము= నీ పరివారం; ప్రజలు= నీ దేశప్రజలు; ఏమును= మేము కూడా; నీవారము= 
నీకు సంబంధించినవారమే; నిలువుము= ఈ ఆశ్రమంలో ఉండదు; పూజగొనుము= మా అతిథి పూజను స్వీకరించు; 
నీవున్‌= రాజువైన నీవూ; నీవారును= నీకు సంబంధించినవారూ; మాయింటను= మా ఇంట్లో; నేండు= ఈనాడు; 
నీవార +అన్నంబున్‌+కొనుడు= నివ్వరి ధాన్యంతో చేయబడిన భోజనాన్ని స్వీకరించండి. 


తా:ఓ దుష్యంతమహారాజా! నీ పరివారము, ప్రజలు, మేము అందరును నీ వారమే నీకు సంబంధించిన వారమే. మా 
ఆశ్రమంలో ఈనాడు ఉండి నీవు నీ వారు కలిసి మా యింట్లో (ఆశమంలో) నివ్వరి అన్నాన్ని భుజించి మా పూజలందుకో. 


వ. అని పలికిన, దుష్యంతుండు మెచ్చి, మచ్చెకంటి యిచ్చ యెతింగి యిట్లనియె. 620 
ప్రతి : అని పలికిన= ఈ విధంగా; శకుంతల పలుకగా; దుష్యంతుండు మెచ్చి= దుష్యంత మహారాజు సంతసించి; 
మచ్చెకంటి= చేపకన్నుల శకుంతలయొక్క ఇచ్చ ఎటింగి= ఇష్టాన్ని గ్రహించి; ఇట్లు అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : ఈ విధంగా శకుంతల పలుకగా దుష్యంతుడు ఆనందపడి, చేపకన్నులవంటి కన్నులున్న శకుంతల మనసులోని 
ఇమ్లైన్ని గ్రహించి ఇలా అన్నాడు. 
ఆ. రాజతనయ వగుదు రాజీవదళనేత్ర!, మాట నిజము లోనిమాట లేదు 

తనకు సదృశుందైన తరుణుని 6 గైకొంట, రాజసుతకుం దగవు రాజవదన! 621 


ప్రతి : రాజీవదళనేత్ర= ఓ పద్మాక్షీ; రాజతనయవు +అగుదు= నీవు రాజకుమారివే; మాటనిజము= ఈ మాట సత్యం; 
లోనిమాట= పైకి చెప్పక లోనగల మరొకమాట; లేదు= లేనే లేదు; రాజవదన= ఓ చంద్రవదన!; తనకు సదృశుండైన= 
తనతో సమానుదైన; తరుణునిన్‌= యువకుని; కైకొంట= స్వీకరించుట (పాణిగ్రహణం చేయుట); రాజసుతకున్‌= 
రాజకుమారిక్సి తగవు= న్యాయం. 


తా:;ఓ పద్మాక్షీ! నీవు రాజకుమారివి అనడం సత్యం. మరొకమాట లేదు. ఓ చంద్రవదన! రాజకుమారి తనకు తగిన 
యువకుని పాణిగ్రహణం చేసికోవడం న్యాయమే కదా! 


వ. అని మజియుం దియ్యని నెయ్యంపుం బలుకుల వలన న య్యువిద నియ్యకొలిపి. 622 


నవమస్మంధము 549 


ప్రతి : అని మళియున్‌= అంతేకాక; తియ్యని= మధురమైన; నెయ్యంపున్‌ పలుకుల వలనన్‌= (ప్రేమపూర్వకమైన పలుకులతో; 
ఆ+ఉవిదన్‌= ఆ శకుంతలను; ఇయ్యకొలిపి= అంగీకరింపబేసి... 


తా : ఈ విధంగా తియ్యని (ప్రేమపూర్వకమైన మాటలతో ఆ శకుంతలను అంగీకరింపబేసి 


క. బంధురయశుండు జగన్నుత, సంధుండు దుష్యంతుం దుచితసమయజ్ఞుందై 
గంధగజగమన నప్పుడు, గాంధర్వవిధిన్‌ వరించె గహనాంతమునన్‌. 623 


ప్రతి : బంధురయశుండు= గొప్ప కీర్తిగలవాడు; జగన్నుత సంధుండు= విశ్వంచే కీర్తింపబడేవాడు (అయిన); 
దుష్యంతుండు= దుష్యంత మహారాజు; ఉచితసమయజ్ఞుండై= తగిన సమయం ఎరిగినవాడై; అప్పుడు= ఆ సమయంలో; 
గహనాంతమునన్‌= ఆ అడవిలో; గంధగజగమనన్‌= మదించిన ఏనుగు నడకవంటి నడకగల శకుంతలను; గాంధర్వవిధిన్‌= 
గాంధర్వ వివాహపద్ధతిలో; వరించెన్‌= వివాహమాడాడు. 


తా: ప్రజలందరిచే పొగడ్తలు గొన్న గొప్ప కీర్తిగల దుష్యంతుడు, తగిన సమయం ఎరిగినవాదై, ఆ అడవిలో, 
ఆ మత్తేభగమన శకుంతలను, గాంధర్వ విధిప్రకారం వివాహం ఆడాడు. 


శ భరతుని చరిత్ర * 


వ. ఇ వ్విధంబున నమోఘవీర్యుండగు నా రాచపట్టీ, తపసిరాచూలికిం జూలునిలిపి, మబజునాండు తన 
వీటికిం జనియె. న య్యంతియుం గొంతకాలంబునకుం గొడుకుం గనినం, గణ్వమునీంద్రుం డా రాచపట్టికి 
జాత కర్మాది మంగళాచారంబు లొనర్చె. నా డింభకుండును దినదినంబునకు బాలచంద్రుండునుం బోలె 
నెదుగుచు. 624 


ప్రతి ; ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; అమోఘవీర్యుండగు= అద్భుత తేజస్సుగల; ఆ రాచపట్టి= ఆ రాజపుత్రుడు 
దుష్యంతుడు; తపసి రాచూలికిన్‌= తపశ్ళేషఘ్టుడగు కణ్వుని సుతను; చూలునిలిపి= గర్భవతిని చేసి మఖజునాండు= మరుసటి 
దివసమున; తన వీటికిన్‌ చనియెన్‌= తన పట్టణానికి వెళ్ళాడు; ఆ+ఇంతియున్‌= ఆ శకుంతలయు; కొంతకాలంబునకున్‌= 
కొంత కాలానికి; కొడుకున్‌ కనినన్‌= సుతుని పొందగా; కణ్వమునీంద్రుండు = కణ్వ మహర్షి ఆ రాచపట్టికిన్‌= 
ఆ దుష్యంత కుమారుడైన రాచబిడ్డకు; జాతకర్శ+ఆది= జాతకర్మ మొదలైన; మంగళ ఆచారంబులు = వైదిక శుభకార్యాలు; 
ఒనర్చిన్‌= చేశాడు; ఆ డింభకుందడును= ఆ శిశువు; దినదినంబునకున్‌= రోజురోజుకు; బాలచంద్రుండునున్‌ +పోలెన్‌ = 
బాలచంద్రునివలె; ఎదుగుచున్‌= పెరుగుతూ... 


తా : ఈ విధంగా అమోఘమైన తేజస్సుగల దుష్యంతుడు శకుంతలకు గర్భాన్ని నిలిపి తన పురం చేరాడు. శకుంతల కొంత 
కాలానికి కుమారుని కన్నది. కణ్వమహర్షి దుష్యంత సుతునకు వైదికయుక్తమైన జాతకర్మ మొదలైనవి చేయించాడు. ఆ 
దుష్యంత సుతుడు రోజురోజుకు బాలచంద్రునివలె పెరుగుతూ 


క. కుంఠితుండుగాక వాం డు, త్మంఠం దన పిన్ననాండె కణ్వవనచరత్‌ 

కంఠీరవముఖ్యంబుల, కంఠములన్‌ బట్టీ యడచుం; గట్టున్‌; విడుచున్‌. 625 
ప్రతి : కుంఠితుండు గాక= మొక్కవోని ధైర్యంతో; వాండు= దుష్యంత మహారాజ సుతుడు; ఉత్మంఠన్‌= ఆసక్తితో; తన 
పిన్ననాందె= తన చిన్నవయసులోనే; కణ్వ వనచరత్‌= కణ్వమహర్షి వనంలో తిరుగాదెడి; కంఠీరవ ముఖ్యంబుల= గొప్ప 


550 శ్రీమహాభాగవతము 


సింహాల; కంఠములన్‌= కంఠాలను (మెడలను) పట్టి= పట్టుకొని; అడచున్‌= లొంగదీస్తాడు; కట్టున్‌= (ఆ సింహాలను 
చెట్లకు) బంధిస్తాడు; విడుచున్‌= విడిచిపెడతాడు. 

తా : ఆ దుష్యంత కుమారుడు తన బాల్యంలోనే కణ్వమహర్షి ఆశ్రమంలో తిరిగే పెద్ద పెద్ద సింహాల కంఠాలను పట్టుకొని 
వాటి గర్వాన్ని అణగగొడుతూ, వాటిని చెట్లకు కట్టేవాడు, విడిచేవాడు. 


వ. అంత నా కణ్వమునీంద్రుండు బాలకుం జూచి శకుంతల కిట్లనియె. 626 
ప్రతి : అంతన్‌= అంతట; కణ్వ మునీంద్రుండు= కణ్వ మహర్షి శకుంతలకున్‌= శకుంతలతో; ఇట్లు అనియెన్‌= ఇలా 
అన్నాడు. 
తా; బాల్యంలోనే పరాక్రమాన్ని చూపుతున్న దుష్యంత సుతుణ్ణి చూచి కణ్వమహర్షి శకుంతలతో ఇలా అన్నాడు. 
ఉ. పట్టపురాజు నీ మగండు; పాపండు నన్నిట నెక్కు డంతకున్‌, 

బట్టపుదేవివై గరిమ బాగుగ నుండక పాబువారితో 

గట్టువనంబులో నవయంగాం బనిలే దిటం దర్లి పోంగదే 

పుట్టినయిండ్లు మాని పతింబొందక యిట్లనిశంబు నుందురే? 627 
ప్రతి : నీ మగండు= నీ భర్త దుష్యంతుడు; పట్టపురాజు= చక్రవర్తి పాపండున్‌= నీ బిడ్డడు; అంతకున్‌= అంతకంటె; 
అన్నిటన్‌= అన్ని విషయాలలో; ఎక్కుడు= అధికుడు; గరిమన్‌= గౌరవంతో; పట్టపుదేవివై= పట్టపురాణివిగాా బాగుగన్‌ 
ఉందడక= గొప్పగా ఉండకుండా; పాబువారితోన్‌= బ్రాహ్మణులతో (తాపసులతో); ఇటన్‌= ఇక్కడ; గట్టు వనంబులోన్‌= 
పర్వతారణ్య ప్రదేశాలలో; నవయంగాన్‌= కృశించవలసిన; పనిలేదు; పుట్టిన +ఇండ్లుమాని= జన్మించిన ఇండ్లను విడచి; 
తర్లిపోంగదె= బయలుదేరి వెళ్లవమ్మా!; పతిన్‌ పొందక= భర్తను చెందక; ఇట్లు= ఈ ప్రకారం; అనిశంబున్‌+ఉందురే= 
ఎల్లప్పుడూ ఉంటారా? ఉండరని భావం. 
తా : నీ భర్త చక్రవర్తి. నీ కుమారుడు అతనికంటె అన్ని విధములా గొప్పవాడు. గౌరవంతో నీవు పట్టపురాణివై ఉండాలి 


గాని ఈ తాపసులతో ఈ పర్వతారణ్య ప్రదేశాలలో పాట్లు పడవలసిన పనిలేదు. భర్తను విడిచి చిరకాలము పుట్టింట్లో 
ఎవరైనా ఉంటారా? నీవు నీ భర్త ఇంటికి తరలిపోవచ్చును గదా! 


వ. అనిన నియ్యకొని 628 
ప్రతి : అనినన్‌= అని చెప్పగా? ఇయ్యకొని= అంగీకరించి... 
తా :; అలా అనేసరికి అంగీకరించి 


క. అఆ పిన్నవాని నతుల, వ్యాపారు నుదారు వైష్ణవాంశోద్భృవునిం 

జూపెద నంచు శకుంతల, భూపాలునికదడకు వచ్చెం బుత్రునిం గొనుచున్‌. 629 
ప్రతి : శకుంతల; ఆ పిన్నవానిన్‌= ఆ బాలకుని; అతుల వ్యాపారున్‌= సాటిలేని క్రియలు చేసేవానిని; ఉదారున్‌= ఉదారుని 
(గొప్పవానిని); వైష్ణవ +అంశ+ఉద్భవునిన్‌= విష్ణువు అంశతో జన్మించినవానిన్సి చూపెదన్‌+అంచున్‌= చూపుతాను అంటూ; 
భూపాలుని కదడకున్‌= రాజైన దుష్యంతుని వద్దకు; పుత్రుని గొనుచున్‌= తన సుతుని తీసికొని; వచ్చెన్‌= వచ్చినది. 


నవమస్మంధము 551 


తా : శకుంతల సాటిలేని క్రియలు చేస్తున్న వానిని, గొప్పవానిని, విష్ణుని అంశతో జన్మించినవానిని, చూపుతానని తన 
పుత్రుని గైకొని రాజైన దుష్యంతుని వద్దకు వచ్చింది. 


వ. వచ్చి దుష్యంతుండున్న సభామండపంబునకుం జని నిలిచి యున్నయెడ. 680 


ప్రతి : వచ్చి= (కొడుకును తీసికాని వచ్చి; దుష్యంతుందు +ఉన్న= దుష్యంత మహారాజు ఉన్నటువంటి; సభామందపంబునకున్‌= 
సభావేదిక వద్దకు; చని= వెళ్ళి; నిలిచి+ఉన్నయెడన్‌= నిలిచి ఉన్న సమయంలో... 


తా ; శకుంతల తన కుమారుని తీసికొని దుష్యంత మహారాజు ఉన్న సభామండపం వద్దకు వెళ్ళి నిలిచి ఉన్న సమయంలో 


మ. వలకేలన్‌ గురుచక్రరేఖయు. బదద్వంద్వంబునం బద్మరే 

ఖలు నొప్పారంగ నందు వచ్చిన రమాకాంతుండు నాం గాంతిన 

గ్గలమై యున్న కుమారు మారసదృశాకారున్‌ విలోకించి తాం 

బలుకండయ్యె విభుం డదెటింగి సతి విభ్రాంతాత్మయై వందురన్‌. య! 
ప్రతి : వలకేలన్‌= కుడిచేతిలో; గురు= గొప్పదైన; చక్రరేఖయున్‌= చక్రంయొక్క ఆకృతిలో ఉన్న రేఖ; పద ద్వంద్వంబునన్‌= 
పదాల జంటలో; పద్మరేఖలున్‌= పద్మరేఖలు; ఒప్పారంగన్‌= తగి ఉండగా (ఒప్పుచుండగా); అందున్‌ వచ్చిన= ఆ సభా 
భవనానికి వచ్చిన; రమాకాంతుండునాన్‌= లక్ష్మీప్రియుడైన నారాయణుడా అన్నట్లు; కాంతిన్‌= ప్రభతో; అగ్గలమై= 
అతిశయించినట్టి; ఉన్న కుమారున్‌= ఉన్న తన కుమారుని; మారు సదృశ+ఆకారున్‌= మన్మథ సమానాకారుని; విలోకించి= 
చూచి; తాన్‌= తాను; విభుండు= రాజైన దుష్యంతుడు; ఎటింగి= తెలిసి ఉండి కూడా; సతి= (భార్యయైన) శకుంతల; 
విభ్రాంత+ఆత్మయై= తొట్రుపాటు గల మనసుతో; వందురన్‌= బాధపడగా; పలుకండయ్యెన్‌= ఏమియు మాట్లాడలేదు. 
తా: ఆ సుతుడు కుడిచేతిలో పద్మరేఖ, పాదాలలో పద్మరేఖలు కలిగి ఉన్నాడు. అతడు ఆ సభా భవనానికి వచ్చిన 
శ్రీనాథుడైన విష్ణువులా కాంతితో అతిశయించి ఉన్నాడు. అలా ఉన్న మన్మథ సమానాకారుడైన తన కుమారుని చూచి 
దుష్యంతుడు శకుంతల తొట్రుపాటుతో బాధపడగా ఏమి మాట్లాడలేదు. 


వ. ఆ సమయంబున. 692 
ప్రతి : ఆ సమయంబునన్‌= అట్టి వేళయందు... 
తా: ఆ సమయంలో 
మ. అదెనీ వల్లభ, వాండు నీ సుతుండు; భార్యాపుత్రులన్‌ బాత్రులన్‌ 

వదలం గా; దలనాటి కణ్వవనికా వైవాహికారంభముల్‌ 

మది నూహింపు; శకుంతలా వచనముల్‌ మాన్యంబులౌ భూవరేం 

ద్ర! దయం జేకొను మంచు మోసెను వియద్వాణీ వధూవాక్యముల్‌. 6338 
ప్రతి :; భూవరేంద్ర= ఓ రాజశ్రేష్టా! దుష్యంత మహారాజా!; అదె నీ వల్లభ= అదిగో ఆమె నీ ప్రియురాలు; వాండు 
నీ సుతుండు= అతదు నీ కుమారుడు; పాత్రులన్‌= యోగ్యులైన; భార్యాపుత్రులన్‌= నీ సతిని, నీ కుమారుని; వదలన్‌కాదు= 


552 శ్రీమహాభాగవతము 


విడువతగదు; అలనాటి= ఆనాటి (నీవు కణ్వాశమమునకు వచ్చినపుడు); కణ్వవనికా= కణ్వ మహర్షి తపోవనంలోని; 
వైవాహిక+ఆరంభముల్‌= వివాహం (శకుంతలను గాంధర్వ వివాహము) చేసికొనుట మొదలైన విషయాలు; మదిన్‌ 
ఊహింపు= మనసులో ఒకసారి ఊహించుకో (గుర్తుకు తెచ్చుకో); శకుంతలావచనముల్‌= శకుంతల మాటాడిన పలుకులు; 
మాన్యంబులౌన్‌= గౌరవింపదగి ఉన్నవి; దయన్‌= కరుణతో; చేకొనుము= (ఈమెను భార్యగా అతనిని సుతునిగా); 
చేకొనుము= తీసుకో; అంచున్‌= అంటూ; వియద్వాణీ వధూవాక్యముల్‌= ఆకాశవాణి పలుకులు; మోసెను= ధ్వనించాయి. 
తా : ఓ దుష్యంత మహారాజా! ఈమె నీ భార్య, ఇతడు నీ కుమారుడు. యోగ్యులైన నీ సతీసుతులను విడువదగదు, 


అలనాడు కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి శకుంతలను వివాహమాడిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకో. శకుంతల పలికిన 
పలుకులన్నీ యథార్దాలు. గౌరవింపదగినవి. దయతో వీరిని స్వీకరించు అంటూ ఆకాశవాణి పలుకులు ధ్వనించాయి. 


వ. ఇట్లశరీరవాణి సర్వభూతంబులకుం దేటపడ భరింపు మని పలికిన, నా కుమారుండు భరతుండయ్యె, 
అంత నా రాజు రాజవదన నంగికరించి, తనూభవుం జేకొని, కొంతకాలంబు రాజ్యంబుం జేసి 
పరలోకంబునకుం జనియె. తదనంతరంబ. 634 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; అశరీరవాణి (ఆకాశవాణి)= శరీరం కనబడని మాట; సర్వ భూతంబులకున్‌= అన్ని జీవులకు; 
తేటపడన్‌= స్పష్టంగా అర్థం అయేలా; భరింపుము అని పలికినన్‌= 'భరించు” అని పలికిన కారణంగా; ఆ కుమారుండు= 
ఆ బిడ్డ భరతుండయ్యెన్‌= భరతుడు అని పిలువబడ్డాడు; అంతన్‌= అటు తరువాత; ఆ రాజు= ఆ దుష్యంత మహారాజు; 
రాజవదనన్‌= చంద్రముఖి అయిన శకుంతలను; అంగీకరించి= భార్యగా స్వీకరించి; తనూభవున్‌ చేకొని= కొడుకును 
స్వీకరించి; కొంతకాలంబు రాజ్యంబున్‌ చేసి= కొంతకాలం రాజ్యపాలనచేసి; పరలోకంబునకున్‌ చనియెన్‌= పరలోకానికి 
చేరాడు; తత్‌ అనంతరంబ= ఆ తర్వాత... 


తా : ఈ విధంగా ఆకాశవాణి లోకంలో అందరికి సత్యం అర్ధం అయేలా “భరింపుము అన్న కారణంగా ఆ కుమారుడు 
భరతు డయ్యాడు. ఆ తరువాత దుష్య్టంతమహారాజు చంద్రునివంటి మొగంగల శకుంతలను భార్యగా స్వీకరించి కొంతకాలం 
రాజ్యపాలన చేసి పరలోకం చేరాడు. ఆ తర్వాత 

క. రెండవ హరిక్రియ ధరణీ, మండలభారంబు నిజసమంచితబాహా 

దండమున నిలిపి తనకును, భందడనమున నెదురులేక భరతుం డొప్పెన్‌. 685 

ప్రతి : భరతుండు= దుష్యంతసుతుదైన భరతుడు; రెండవ హరిక్రియన్‌= రెండవ హరివలె (ఇతడు మరొక విష్ణమూర్తియా 
అనునట్లు); ధరణీమండలభారంబు= భూమండల భారాన్ని నిజసమంచిత బాహాదండమునన్‌= తన బాహుదండంపై; 
నిలిపి= నిలబెట్టి (వహించి); తనకును= తనక్రైలే; భండనమునన్‌= యుద్ధంలో; ఎదురులేక= సాటిలేక; ఒప్పెన్‌= ప్రకాశించాడు. 
తా :; భరతుడు రెండవ హరియా అనునట్లు తన భుజాదండంపై భూమండలాన్ని నిలిపి యుద్ధంలో ఎదురులేక హకాశించాడు. 


వ. మజథజియు నా దౌప్యంతి, యమునాతటంబున దీర్హతపుండు పురోహితుండుగా డెబ్బదియెనిమిది 
యును, గంగాతీరంబున నేంబదియయిదును, నిట్లు నూటముప్పదిమూం డశ్వమేధయాగంబులు 
సదక్షిణంబులుగా నొనర్చి, దేవేంద్రవిభవంబున నతిశయించి, పదుమూండువేలున్నెనుబదినాలుగు 


నవమస్మంధము 553 


కదుపుధేనువులు గలయది ద్వంద్వంబనం బరంగు. అట్టి వెయ్యి ద్వంద్వంబుల పాండిమొదవులం గ్రేపులతోడ 
నలంకారసహితలం జేసి, వేవురు బ్రాహ్మణుల కిచ్చి, మష్మార పుణ్యతీర్థ కూలంబున విప్రముఖ్యులకు 
రత్నభూషణశోభితంబులై; ధవళదంతంబులు గల నల్లని యేనుంగులం బదునాలుగు లక్ష లొసంగె. దిగ్విజయ 
కాలంబున శక, శబర, బర్చర, కష, కిరాతక, హూణ, మ్లేచ్చ దేశంబుల రాజుల పీచం బడంచి, రసాతలంబున 
రాక్షసకారాగృహంబులందున్న వేల్చులగరితలం బెక్కండ్ర విడిపించి తెచ్చి, వారల వల్లభులం గూర్చె. 
త్రిపురదానవుల జయించి, నిర్ణరుల నిజమందిరంబుల నునిచె. అతని రాజ్యంబున గగనధరణీతలంబులు 
ప్రజలు గోరిన కోరిక లిచ్చుచుండె, ఇ వ్విధంబున. 636 


ప్రతి : మజియున్‌= అంతేకాక; ఆ దౌప్యంతి= ఆ దుష్యంత సుతుడు భరతుడు; యమునా తటంబునన్‌= యమునాతీరంలో; 
దీర్హతపుండు పురోహితుండుగాన్‌ = దీర్హతపుడు పురోహితుడుగా ఉండగా; డెబ్బది యెనిమిదియును= డెబ్బై ఎనిమిదిన్నీ; 
గంగా తీరంబునన్‌= గంగానదీ తీరంలో; నూట ముప్పదిమూండు= నూట ముప్పై మూడు; అశ్వమేధ యాగంబులు= 
అశ్వమేధ యాగాల్ని సదక్షిణంబులుగాన్‌= దక్షిణలతోకూడ; ఒనర్చి= చేసి; దేవ+ఇంద్ర విభవంబునన్‌ అతిశయించి= 
మహేంద్ర వైభవంతో గొప్పవాడై; పదుమూండు వేలున్నెనుబది నాలుగు= పదమూడు వేల ఎనబై నాలుగు; కదుపు 
ధేనువులు గలయది= ఆవులగుంపు కలది; ద్వంద్వంబనంబరంగున్‌= ద్వంద్వం అని చెప్పబడుతుంది; అట్టి వెయ్యి 
ద్వంద్వంబుల= అలాంటి వేయి ద్వంద్వాలను ఒక కోటి ముప్పదిలక్షల ఎనబైనాలుగువేలు; పాండి మొదవులన్‌= పాలిచ్చే 
ఆవులను; క్రేపుల తోదన్‌= దూడలతో; అలంకార సహితలంజేసి= అలంకారంతో కూడినవానిగా చేసి, వేవురు బ్రాహ్మణులకిచ్చి= 
వేయిమంది బ్రాహ్మణులకు ధారపోసి; మష్మారపుణ్య తీర్థకూలంబునన్‌= మషారతీర్థం అనే పేరుగల పుణ్యతీర్థ తీరంలో; 
విప్రముఖ్యులకున్‌= బ్రాహ్మణ శ్రేష్టులకు; రత్నభూషణ శోభితంబులై= రత్నాభరణాలతో ప్రకాశింపబడిన; ధవళ దంతంబులు 
గల= తెల్లని దంతాలు కలిగి ఉన్న నల్లని యేనుంగులన్‌= నల్లని ఏనుగులను; పదునాలుగు లక్షలొసంగెన్‌= పదునాలుగు 
లక్షలు దానం చేశాడు; దిగ్విజయ కాలంబునన్‌= దండెత్తి అన్నిదిక్కులను జయించే వేళ; శక, శబర, బర్బర, కప, కిరాతక, 
హూణ, మ్లేచ్చ దేశంబుల రాజుల= శక, శబర, బర్బ్భర, కష కిరాతక, హూణ, మ్లేచ్చ అనే పేర్షుగల; దేశాలయొక్క రాజుల; 
పీచంబడంచి= గర్వాన్ని అణచి; రసాతలంబునన్‌= పాతాళం అనే పేరుగల లోకంలో; రాక్షస కారాగృహంబులందున్న= 
రక్కసుల చెరసాలలో ఉన్న; వేల్పుల గరితలన్‌= దేవతాప్రీలను; పెక్కంద్రన్‌ విడిపించి= ఎందరినో విడిపించి; వారల 
వల్లభులన్‌ కూర్చు= వారి వారి భర్తలకు చేర్చాడు; త్రిపుర దానవులన్‌ జయించి= త్రిపురాసురులను ఓడించి; నిర్ణరులన్‌= 
దేవతలను; నిజమందిరంబులన్‌ ఉనిచెన్‌= వారి వారి సౌధాలలో ఉంచాడు; అతని రాజ్యంబునన్‌= ఆ భరతుని రాజ్యంలో; 
గగన ధరణీతలంబులు= ఆకాశం భూమికూడా; ప్రజలు+కోరిన= ప్రజలకు కావలసిన; కోరికలిచ్చుచుండెన్‌= కోర్కెలను 
తీర్చుచున్నాయి; ఈ+విధంబునన్‌= ఈ విధంగా... 


తా : అంతేకాక, ఆ దుష్యంతసుతుడు భరతుడు, యమునాతీరంలో దీర్జతవుని పౌరోహిత్యంలో డెబ్బై ఎనిమిది, 
గంగానదీతీరంలో నూట ముప్ఫై మూడు అశ్వమేధ యాగాల్ని చక్కటి దక్షిణలతో నిర్వహించి మహేంద్ర వైభవాన్ని 
మించినాడు. పదమూడు వేల ఎనబై నాలుగు గోవుల సముదాయాన్ని ద్వంద్వం అంటారు. అటువంటి వేయి ద్వంద్వాలు 
దూడలతో గూడిన ఆవులను అలంకారాలతో అలంకరించి వేయిమంది (బ్రాహ్మణులకు దానం చేశాడు. మష్మార నదీతీరంలో 
బ్రాహ్మణోత్తములకు రత్నాల ఆభరణాలతో కూడిన తెల్లని దంతాలు గల నల్లని ఏనుగులను పదునాలుగు లక్షలు దానం 
చేశాడు. దిగ్విజయవేళ శక, బర్బర, కష్ట కిరాతక, హూణ, మ్లేచ్చ దేశాల రాజులను జయించి, రసాతలంలో రాక్షసుల 


554 శ్రీమహాభాగవతము 


చెరసాలల్లో మగ్గుతూ ఉన్న దేవతాప్ర్రీలను విడిపించి వారి వారి భర్తల దగ్గరకు పంపించాడు. త్రిపురాసురులను జయించి 
వారి అధీనంలో ఉన్న దేవతలను వారి వారి ఇళ్ళకు పంపాడు. అతని రాజ్యంలో భూమ్యాకాశాలు ప్రజలు ఏమి కోరితే 
అవి చేకూర్చేవి ఈ విధంగా 


ఆ. సత్యచరితమందుం జలమందు బలమందు, భాగ్యమందు లోకపతులకంటె 

నెక్కుడైన పేర్మి నిరువదియేడు వే, లేండ్లు ధరణి భరతుం దేలె నధిప! 687 
ప్రతి :; అధిప= ఓ పరీక్షిన్మహారాజా!; సత్యచరితమందున్‌= సత్యమైన చరిత్రలో (నడవడిలో); చలమందున్‌= పట్టుదలలో; 
బలమందున్‌= బలములో; భాగ్యమందున్‌= సంపదలలో; లోకపతులకంటెన్‌= దిక్సాలకులకంటె; ఎక్కుడైన పేర్మిన్‌= 
అతిశయించిన వైభవంతో; ఇరువది యేడువేల+ఏంద్లు= ఇరవై ఏడువేల సంవత్సరాలు; ధరణిన్‌= భూమిని; భరతుండు 
ఏలెన్‌= భరతుడు పరిపాలించాడు. 


తా:ఓ పరీక్షిన్మహారాజా! చక్కటి నడవడిలో, పట్టుదలలో, బలంలో, సంపదలో దిక్పాలకులను మించిన వైభవంతో ఇరవై 
ఏడువేల సంవత్సరాలు భరతుడు భూమిని పాలించాడు. 


క. అర్ధపతికంటెం గలిమి గృ తార్జుందై యతుల శౌర్య మలవడియు నతం 

డర్ధములును బ్రాణములును, వ్యర్థము లని తలంచి శాంతుండయ్యె నరేంద్రా! 638 
ప్రతి : నరేంద్రా= ఓ రాజా!; కలిమిన్‌= సంపదలో; అర్థపతికంటెన్‌= ధనపతి కుబేరునికంటిె; కృతార్థుందై= సంపన్నుదై; 
అతుల శౌార్యమలవడియున్‌= సాటిలేని పరాక్రమం కలిగి ఉండీ; అతండు= ఆ భరతుడు; అర్థములును= సంపదలును; 


ప్రాణములును= ప్రాణాలు; వ్యర్థములు అని తలంచి= పనికిరానివని భావించి (అశాశ్వతాలని గుర్తించి); శాంతుం 
డయ్యెన్‌= ప్రశాంతిని పొందాడు. 


తా: ఓ పరీక్ష్మిన్మహారాజా! భరతుడు కుబేరునికంటె ఎక్కువ ధనం పొంది, సాటిలేని పరాక్రమం కలిగి ఉంది కూడా 
'“అర్ధప్రాణాలు అశాశ్వతాలు” అని గుర్తించి ప్రశాంతుడయ్యాడు. 
క. భరతుని భార్యలు మువ్వురు, వరుసం బుత్ర్త్రకులం గాంచి వల్లభుతోదన్‌ 

సరిగారని తోడ్డోడను, శిరములు దునుమాడి రాత్మశిశువుల నధిపా! 689 
ప్రతి : అధిపా= ఓ రాజా!) భరతుని భార్యలు మువ్వురు= ఆ భరత చక్రవర్తికి గల ముగ్గురు భార్యలు; వరుసన్‌= 
క్రమంగా; పుత్ర్తకులన్‌ కాంచి= కొడుకులను కని; వల్లభుతోడన్‌= తన భర్త భరతునితో; సరి+కారని= తులతూగరని; 
తోడోడను = వెంటవెంటనే; ఆత్మశిశువుల= తమ కుమారులయొక్క శిరాలు తునుమాడిరి= శిరస్సులను ఖండించారు. 


తా: ఓ పరీక్షిన్మహారాజా! భరత చక్రవర్తికి గల ముగ్గురు భార్యలు క్రమంగా కొడుకులను కన్నారు అయితే ఈ సుతులు 
తమ భర్త భరతునితో ఏ విషయంలోను తులతూగరని తమ సుతుల శిరస్సులను ఖండించారు. 


వ. ఇట్లు విదర్భరాజపుత్రికలు శిశువులం జంపిన భరతుం డపుత్త్రకుందై మరుత్‌స్తోమం బను యాగంబు 
పుత్రార్థియె చేసి, దేవతల మెప్పించె న య్యవసరంబున. 640 


నవమస్మంధము 555 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; విదర్భ రాజపుత్రికలు = విదర్భ రాజు సుతలు (భరతుని భార్యలు); శిశువులన్‌= తమ 
బిడ్డలను; చంపినన్‌= సంహరింపగా; భరతుండు= భరత చక్రవర్తి అపుత్రకుండై= కొడుకులు లేనివాడ్రై మరుత్‌సోమంబు= 
మరుత్‌ స్తోమం అనే; యాగంబు= యజ్ఞం; పుత్ర+అర్ధియె= సంతానాన్ని కోరి; చేసి; దేవతలన్‌= దేవతలను; మెప్పించెన్‌= 
సంతోషపెట్టాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో... 


తా : భరతుని భార్యలు విదర్భరాజసుతలు ఈ విధంగా తమ శిశువులను ఖండించి వేయగా భరతుడు పిల్లలు లేనివాడయ్యాడు. 
కొడుకులను కోరి మరుత్‌ స్తోమం అనే యాగాన్ని చేసి దేవతలను మెప్పించాడు ఆ సమయాన 


సీ, అన్న యిల్త్లాలిం జూలాలిని మమతాఖ్యం జూచి బృహస్పతి సురతమునకుం 
దొరంకొని పై ంబడ్డం దొల్లి గర్భంబున నున్న బాలుండు భయం బొదవి వలదు 
తగదని మొజసేయం దమకంబుతో వాని నంధుండ వగుమన్న నలిగి వాండు 
యోనిలోపలి వీర్య మూడందన్నిన నేలం బడి బిడ్డందై యున్నం బాయలేక 


ఆ. నితనిం బెంపు; కొడుకు లిరువురు జన్మించి, రనుచు వెలయంజేయుమనిన మమతం 
బెంపంజాల; నీవు పెంపు; భరింపు మీ; ద్వాజు ననుచుం జనియె దాని విడిచి. 641 


ప్రతి : బృహస్పతి; అన్న యిల్లాలిన్‌= తన అన్నభార్యను; చూలాలిని= గర్భవతిని; మమత+ఆఖ్యన్‌= మమత అనే పేరుగల 
దానిని చూచి; సురతమునకున్‌= కలయికకు; దొరంకొని= పూనుకొని; పైంబడ్డన్‌= పై బడగా; తొల్లి గర్భంబున +ఉన్న 
బాలుండు= మొదట గర్భంలో ఉన్న బాలుడు; భయంబు ఒదవి= భయమును పొంది; వలదు తగదు అని= వద్దు 
న్యాయం కాదు అని; మొజ+చేయన్‌= మొర పెట్టగా (ప్రార్ధింపగా); తమకంబుతోన్‌= మిక్కిలి కోరికతో; వానిన్‌= 
గర్భంలో ఉన్న బాలుని; అంధుడవు +అగుమన్నన్‌= గుడ్దివాడివై పో అనగా; అలిగి= కోపించి; వాండు= ఆ గర్భంలో ఉన్న 
బిడ్డ; యోనిలోపలి వీర్యము= ఆ మమత జననాంగములోని బృహస్పతి వీర్యాన్ని ఊడన్‌ తన్నినన్‌= బయటపడేలా 
తన్నేసరికి; నేలన్‌పడి= (ఆ బృహస్పతి వీర్యం) నేలపై పడి; బిడ్డదై యున్నన్‌= బిడ్డగా (మారగా) ఉండగా; పాయలేకన్‌= 
విడువలేక; ఇతనిన్‌ పెంపు= ఈ బిడ్డను పెంచు; కొడుకు లిరువురు జన్మించిరనుచున్‌= ఇద్దరు కొడుకులు జన్మించారు అని; 
మమత= మమత; వెలయన్‌ +చేయుమనినన్‌= ప్రకటించుమనగా; పెంపంజాలన్‌= నేను పెంచలేను (సాకలేను); నీవు 
పెంపుము= నీవే సాకు; ఈ ద్వాజున్‌ అనుచున్‌= ఈ ద్వాజుని అంటూ; దానినివిడిచి=ః మమతను విడిచి; చనియెన్‌= 
బృహస్పతి వెళ్ళిపోయాడు. 

తా : ఒకసారి బృహస్పతి తన అన్నభార్య, గర్భవతి అయిన మమతను చూచి రతిక్రీడకు పూనుకోగా గర్భంలో ఉన్న శిశువు 
భయపడి వద్దు; ఇది నీకు తగదు - అని మొరపెట్టుకొన్నాడు. అప్పుడు బృహస్పతి తమకంతో వాణ్ణి గుడ్డివాడివై పో అని 
శపించాడు. వాడు కోపించి యోనిలోపల ఉన్న బృహస్పతి వీర్యం ఊడిపడేలా తన్నాడు. అది బిడ్డగా నేలమీద పడింది. 
అప్పుడు మమత ఆ బిడ్డను వదలలేక బృహస్పతితో వీణ్ణి పెంచు. ఇద్దరు కొడుకులు కలిగారు. బాగా మనేట్లు చేయి 
అన్నది. ఆ బృహస్పతి “నేను పెంచలేను. నీవే సాకు ఈ ద్వాజుణ్ణి నీవే భరించు” అంటూ ఆమెను వదలి వెళ్ళాడు. 


556 శ్రీమహాభాగవతము 


వు ఇ ట్లుచథ్యునిభార్య యగు మమతయు, బృహస్పతియు శిశువుం గని, ద్వాజుండైన వీని నీవే భరింపుమని, 
వదినె మజందులు దమలో నొండొరువులం బలికిన కారణంబున వాండు భరద్వాజుండయ్యె, గర్భస్థుందైన 
వాండు బృహస్పతి శాపంబున దీర్హతముం డయ్యె, అంతనా బృహస్పతియు, మమతయు నుదయించిన 
వాని విడిచి, నిజేచ్చం జనిన, మరుత్తులు వానిం బోషించి, పుత్రార్ధియైన భరతున కిచ్చిరి. భరతుందడును 
వానిం జేకొనియె. వితథంబైన భరతవంశమునకు నా భరద్వాజుందడు వంశకర్త యగుటం జేసి, వితథుందనం 
బరంగె. ఆ వితధునికి మన్యువు, మన్యువునకు బృహత్‌క్షత్ర జయ మహావీర్య నర గర్గులను వారేవురు 
సంభవించిరి. అందు నరునికి సంకృతి, సంకృతికి గురుండు, రంతిదేవుం దన నిరువురు జన్మించిరి. 
అందు. 642 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ఉచథ్యుని భార్యయగు= ఉచథ్యుని భార్య అయిన; మమతయున్‌= మమత; బృహస్పతియున్‌= 
బృహస్పతి; శిశువున్‌ కని= కుమారుని గని ద్వాజుందైన వీసిన్‌= ద్వాజుదైన వీనిని, ఈవే భరింపుమని= నీవే భరించు అని; 
వదినె మజందులు= వదినె అయిన మమత, మరదియైన బృహస్పతి; తమలోన్‌= వారిలో; ఒండొరువులన్‌= ఒకరితోఒకరు; 
పలికిన కారణంబునన్‌= మాట్లాడిన కారణంగా; వాండు= ఆ బిడ్డ; భరద్వాజుండయ్యెన్‌= భరద్వాజుడయ్యాడు (భరింపబడిన 
రెండవబీడ్ద్డ భరద్వాజుడు; గర్భస్థుడైనవాండు= మమత గర్భంలో ముందున్న శిశువు; బృహస్పతి శాపంబునన్‌= బృహస్పతి 
ఇచ్చిన శాపంవల్ల; దీర్హతముండు అయ్యెన్‌= దీర్హతముడు అనే పేరుతో పిలువబడ్డాడు; అంతన్‌, ఆ బృహస్పతియున్‌, 
మమతయున్‌= అంతట ఆ బృహస్పతి మమత ఇరువురుకూడా; ఉదయించిన వానిన్‌ విడిచి= పుట్టిన కుమారుని వదలి; 
నిజ+ఇచ్చన్‌ +చనినన్‌= తమ ఇష్టప్రకారం వెళ్ళిపోగా; మరుత్తులు= మరుద్దేవతలు; వానిన్‌ పోషించి= ఆ బిడ్డను పోషించి; 
పుత్ర+అర్ధి+ఐన = కుమారుని కోరుకొంటున్ను భరతునకున్‌ ఇచ్చిరి= భరతుడికిచ్చారు; భరతుండును= భరతుడు; వానిన్‌ 
చేకొనియెన్‌= ఆ బిడ్డను స్వీకరించాడు; వితథంబైన= (సంతులేక) వ్యర్థమైన; భరతవంశంబునకున్‌= ఆ భరతుని వంశానికి; 
ఆ భరద్వాజుండు= ఆ భరద్వాజుడు; వంశకర్త అగుటన్‌ చేసి= వంశకర్త అవడంచేత; వితథుండు+అనన్‌ పరంగెన్‌= 
వితథుడు అని పిలువబడ్డాడు; ఆ వితథునకున్‌= ఆ వితథుడు అనేవానికి;ి మన్యువు; మన్యువునకున్‌= ఆ మన్యువు 
అనేవానికి; బృహత్‌క్షత్ర, జయ, మహావీర్య, నర, గర్భులు+అనువారు= బృహక్ష్మత్ర, జయ, మహావీర్య, నర, గర్భులు అను 
పేర్లు గలవారు; వవురు సంభవించిరి= ఐదుగురు జనించారు; అందున్‌ నరునికిన్‌= ఆ ఐదుగురిలో నరుడు అనేవానికి; 
సంకృతి= సంకృతి అనేవాడు; సంకృతికిన్‌ గురుండు= సంకృతి అనేవానికి గురుడు; రంతిదేవుందనన్‌= రంతిదేవుడనబడిే; 
ఇరువురు జన్మించిరి= ఇద్దరు పుత్రులు జన్మించారు. 


తా : ఈ విధంగా ఉచథ్యుని భార్య మమత, బృహస్పతి శిశువును చూచి ఈ ద్వాజుణ్ణి నీవు భరించు అంటే నీవు భరించు 
అని వాదులాడుకోవడంవల్ల అతడు భరద్వాజుడయ్యాదు. మమత గర్భంలో ఉన్నవాడు బృహస్పతి శాపంవల్ల గ్రుథూూడయ్యాడు. 
అతడు దీర్హతముదు. అంతట బృహస్పతి, మమత ఇరువురు కూడా ఉదయించిన బిడ్డను విడిచి వారి వారి ఇష్టానుసారం 
వెళ్ళిపోయారు. మరుత్తులు ఆ బిడ్డను పోషించి పుత్రుని కోరుకొన్న భరతునకు ఇచ్చారు. భరతుడు ఆ బిద్దను స్వీకరించాడు. 
సంతులేని భరత వంశానికి భరద్వాజుడు వంశకర్తయై వితథుడు అని పిలువబడ్డాడు. వితథునకు మన్యువు, మన్యువునకు 
బృహత్‌క్షత్ర, జయ మహావీర్య, నర, గర్జులనే ఐదుగురు సంతానం కలిగారు. ఆ ఐదుగురిలో నరుడు అనేవానికి సంకృతి, 
సంకృతికి గురుడు, రంతిదేవుడనే ఇరువురు పుత్రులు జన్మించారు. 


నవమస్మంధము 55/7 


$ రంతిదేవుని చరిత్రము + 


బ్ర 


రాజవంశోత్తమ! రంతిదేవుని కీర్తి యేల? చెప్పంగ విను మిందు నందు 
నా రాజు దన సంచితార్థంబు అన్నియు నెడపక దీనుల కిచ్చి యిచ్చి 

సకుటుంబుందై ధైర్యసంయుతుండదై పేద యై కూడు నీరులే కధమవృత్తి 
నెందేని నలువది యెనిమిది దివసముల్‌ చరియింప నొకదివసంబు రేపు 


ఆ. నెయ్యి పాయసంబు నీళ్ళును గలిగిన, బహుకుటుంబ భారభయముతోడ 
నలసి నీరువట్టు నాంకలియును మిక్కి లొదవం జూచి కుడువ నుత్సహించె. 643 


ప్రతి : రాజవంశ+ఉత్తమ! = ఓ రాజవంశ్రేష్టా, పరీక్షిన్మహారాజా; రంతిదేవుని కీర్తి యేలచెప్పంగన్‌= రంతి దేవుని కీర్తిని 
గూర్చి ఎందుకు చెప్పడం (చెప్ప పని లేకుండా అందరికీ తెలిసినదే, గొప్పది; వినుము= విను; ఆ రాజు= ఆ రంతిదేవుడనే 
రాజు ఇందునందున్‌= ఇక్కడా అక్కడా (అన్నిచోట్లా; తన సంచిత+అర్ధంబులు +అన్నియున్‌= తాను సంపాదించిన విత్తములన్నీ 
ఎడపక= ఎడతెగకుండా; దీనులకున్‌ ఇచ్చియిచ్చి= దీనులకు పూర్తిగా ఇచ్చి; సకుటుంబుండై= కుటుంబంతో కూడినవాడైై; 
ధైర్యసంయుతుండదై = ధైర్యం కలిగినవాడై; పేదయై= బీదవాడై; కూడు నీరులేక= ఆహారం నీళ్ళు లేకుండా; అధమవృత్తిన్‌ = 
(రాజై ఉన్నప్పటికీ) తక్కువ స్థితిలో; ఎందేనిన్‌= ఎక్కడో; నలువది యెనిమిది దివసముల్‌= నలబై ఎనిమిది రోజులు; 
చరియింపన్‌= సంచరిస్తుండగా; ఒక దివసంబురేపు= ఒకరోజు ఉదయసమయంలో; నెయ్యి పాయసంబు నీళ్ళును కలిగినన్‌= 
నెయ్యి, పరమాన్నం, జలం లభీంపగా; బహుకుటుంబ భార భయముతోడన్‌= ఎక్కువ కుటుంబం కలిగి ఉన్న కారణంగా 
భయంతో (ఈ పదార్థాలు అందరికి చాలుతాయా, చాలవా అనే భయంతో); అలసి= నీరసించి; నీరువట్టు= దప్పిక; 
ఆంకలియును= ఆకలి; మిక్కిలి ఒదవన్‌= ఎక్కువగా ఉండగా చూచి= లభించిన పదార్థాలను చూచి; కుడువన్‌= 
తినుటకు; ఉత్సహించెన్‌= ఆసక్తి చూపాడు. 

తా : ఓ రాజగ్రేష్టా! పరీక్షిన్మహారాజా! రంతిదేవుని కీర్తి గురించి చెప్ప బనిలేదు. అయినా విను. ఆ రాజు దీనులు అందరికి 
తాను సంపాదించిన ధనాన్ని దానం చేసేశాడు. కడు పేదవాడై కుటుంబంతో సహా ధైర్యం మాత్రం విడువక నలబై 
ఎనిమిది రోజులు ఆహార పానీయాలు లేక తిరిగాడు. ఒకనాటి ఉదయకాలంలో ఆ రంతిదేవునకు నెయ్యి, పాయసం, 
నీళ్ళు లభించాయి. తనకున్న పెద్ద కుటుంబ భారభయంతో ఆకలి, దాహం అధికం కాగా ఆ పదార్థాలను చూచి తినడానికి 
ఉత్సాహపడ్డ్దాడు. 

వ. అయ్యవసరంబున. 614 
ప్రతి : ఆ+అవసరమునన్‌= ఆ సమయంలో... 

తా: ఆ సమయంలో 


సీ అతిధిభూసురుం డొక్కండాహార మడిగినం గడపక ప్రియముతో గారవించి 
హరిసమర్పణ మంచు నన్నంబులో సగ మిచ్చిన భుజియించి యేగె నాతం; 
దడంతలో నొకశూద్రుం డశనార్థియై వచ్చి పొడసూపలే దనంబోక తనకు 
నున్న యన్నములోన నొకభాగ మిచ్చిన సంతుష్టుందై వాండు సనిన వెనుక 


558 శ్రీమహాభాగవతము 


ఆ. కుక్క గమియుం దాను నొక్కం దేతేర నా, యన్న శేషమిచ్చి సన్నయమున 
వాని మొక్కి పంప వరుసతోం జండాలుం, డొక్కం డరుగుదెంచి చక్క నిలిచి. 615 


ప్రతి : ఒక్కండు= ఒకడు; అతిథిభూసురుండు = అతిథిగా బ్రాహ్మణుడు; ఆహారమదిగినన్‌= భోజనాన్ని అడుగగా; కడపక= 
లేదని పంపక; ప్రియముతోన్‌= ప్రేమతో; గారవించి= గౌరవించి; హరిసమర్పణము అంచున్‌= విష్ణుమూర్తికి ఇది 
సమర్పిస్తున్నాను అంటూ; అన్నంబులోన్‌= తనకు లభించిన పరమాన్నంలో; సగమిచ్చినన్‌= సగభాగం ఇవ్వగా? ఆతండు 
భుజియించి ఏగెన్‌= ఆ బ్రాహ్మణుడు భుజించి వెళ్ళాడు; అంతలోన్‌= అంతలోనే ఒక శూద్రుడు; అశన +అర్థియె వచ్చి= 
భోజనం కోరివచ్చి; పొడసూపన్‌= కన్పించగా; లేదు+అనన్‌+పోంక= లేదు అనకుండా; తనకున్‌+ఉన్న యన్నములోనన్‌= 
బ్రాహ్మణునకు పెట్టగా మిగిలిన అన్నంలో; ఒక భాగమిచ్చినన్‌= ఒక భాగం ఇవ్వగా; వాండు= ఆ శూద్రుడు; 
సంతుష్టుందై= సంతోషం పొంది; చనిన వెనుకన్‌= వెళ్ళిన తరువాత; కుక్క గమియున్‌= కుక్కల గుంపుతో; తాను 
నొక్కందు+ఏతేరన్‌= తానొకడు రాగా; ఆ అన్నశేషము ఇచ్చి= మిగిలిన ఆ అన్నం అంతా ఇచ్చి; సత్‌+నయమునన్‌= 
మంచిబుద్ధితో; వాని మొైొక్కిపంపన్‌= వానికి నమస్కరించి పంపించగా; వరుసతోన్‌= ఆ వెంటనే (ఆ వరుసలో); ఒక్కండు 
చండాలుండు= ఒక చండాలుడు; అరుగుదెంచి= వచ్చి; చక్క నిలిచి= నిలబడి. 

తా : ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి ఆహార మడుగగా ప్రియంగా గౌరవించి “హరి సమర్పణం” అంటూ అన్నంలో 
సగభాగమిచ్చాడు రంతిదేవుడు. అతడు భుజించి వెళ్ళేలోపున ఒక శూద్రుడు భోజనం కోరి వచ్చాడు. తనకు మిగిలిన 


అన్నంలో ఒక భాగం అతని కీయగా అతడు సంతోషించి వెళ్ళాడు. వాడు వెళ్ళిన వెంటనే కుక్కలగుంపుతో ఒకడురాగా 
మిగిలిన అన్నాన్ని ఇచ్చి వేశాడు రంతిదేవుడు. వెంటనే చండాలు దొకడు వచ్చి సమీపంలో నిలబడ్డాడు. 


క. హీనుండం; జందాలుందడను, మానవకులనాథ! దప్పి మానదు; నవలం 
బోనేర; నీకుం జిక్కిన, పానీయము నాకుం బోసి బ్రతికింపంగదే! 616 


ప్రతి : మానవ కులనాథ= ఓ రాజా!; హీనుందన్‌= నేను హీనుడను; చండాలుండను= చండాలుదడను; దప్పి= దాహము; 
మానదు= పోవడం లేదు; అవలన్‌ పోనెరన్‌= అవతలకు వెళ్ళలేను (ఒక్క అడుగు వేయలేను); నీకున్‌ చిక్కిన= నీకు 
లభించిన; పానీయము= నీరు (తాగు పదార్ధం); నాకున్‌ పోసి= నాకు పోసి; బ్రతికింపన్‌+కదే= బతికింపవా?! 


తా : ఓ రాజా! నేను హీనుడను, చండాలుడను, నాకు దప్పిక ఎక్కువగా ఉంది. ఒక్క అడుగు ముందుకు వేయలేను. నీకు 
ఉన్న ఆ నీరు నాకు పోసి నన్ను బతికించు. 


వ. అనిన వాని దీనాలాపంబులకుం గరుణించి, రాజిట్లనియె. 647 


ప్రతి : అనినన్‌= అనగా; వాని దీన+ఆలాపంబులకున్‌= అతని దీనత్వంతో కూడిన మాటలకు; కరుణించి= దయదలచి; 
రాజు+ఇట్లు అనియెన్‌= రాజు ఇలా అన్నాడు. 


తా : చండాలుడు అలా అన్నాడు. అతని దైన్యంతో కూడిన మాటలకు జాలి వహించి రంతిదేవుడిట్లన్నాడు. 


ఉ. అన్నము లేదు, కొన్ని మధురాంబువు లున్నవి; ద్రావుమన్న్యు రా 
వన్న శరీరధారులకు నాపద వచ్చిన వారియాపదల్‌ 


నవమస్మంధము 559 


గ్రన్నన మాన్ని వారికి సుఖంబులు సేయుటకంటె నొండు మే 

లున్నదె? నాకు దిక్కు పురుషోత్తముం డొక్కండ సుమ్ము పుల్మసా! 648 
ప్రతి : పుల్మసా= ఓ చండాలా!; అన్నములేదు= నా వద్ద అన్నం లేదు; కొన్ని మధుర +అంబువులు= కొన్ని తీయని నీళ్ళు; 
ఉన్నవి= ఉన్నాయి; త్రావుము+అన్న= ఓ అన్నా త్రాగు; రావన్న= ఓ అన్నా రమ్ము; శరీర ధారులకున్‌= శరీరాన్ని 
ధరించిన జీవులకు; ఆపదవచ్చినన్‌= కష్టంవస్తే వారి ఆపదల్‌= వారి కష్టాలు; క్రన్ననన్‌ మాన్సి= వెంటనే పోగొట్టి; 
వారికిన్‌= ఆ జీవులకు; సుఖంబులు= సౌఖ్యాలు; చేయుటకంటెన్‌= (కలిగించేకంటె) చేయదంకంటె; ఒండు= వేరొక; 
మేలు+ఉన్నదె! = మేలు ఉందా; పురుష+ఉత్తముందడు +ఒక్కండ = ఒక్క పురుషోత్తముడే; నాకున్‌ దిక్కూ నాకు ఆధారం. 
తా;ఓ పుల్మసా! నా వద్ద అన్నం లేదు. కొన్ని మధురజలాలు ఉన్నాయి. రా! త్రాగు. జీవులకు కష్టంవస్తే వాళ్ళ ఆపదలు 
వెంటనే పోగొట్టి వాళ్ళకు సుఖం కలిగించడంకంటె మేలు ఏముంటుంది! నాకంటావా! పురుషోత్తముడే నాకు దిక్కు 


వ. అని పలికి. 6419 
ప్రతి : అని పలికి= అని వచించి... 
తా ; ఈ విధంగా మాట్లాడి 


మ. బలవంతంబగు నీరువట్టున నిజప్రాణాంతమై యున్నచో 

నలయం దేమియు; వీని హృజ్వరము నాయాసంబు ఖేదయు నా 

జలదానంబున నేండు మాను ననుచున్‌ సర్వేశ్వరాధీనుండై 

జలముల్‌ వోసెను రంతిదేవుండు దయం జండాలపాత్రంబునన్‌. 650 
ప్రతి : బలవంతంబు+అగు = మిక్షిలి కష్టమైన; నీరువట్టున= దాహంవల్ల; నిజ= తనయొక్క ప్రాణ+అంతమై +ఉన్నచోన్‌= 
ప్రాణంపోయేలా ఉన్నట్లయితే; ఏమియున్‌ అలయండు= ఏమి కష్టపడదు; వీన్లి హృత్‌ జ్వరమున్‌= వీని ఎదలోని బాధ; 
ఆయాసంబు= ఆయాసం; ఖేదంబు= కష్టం; నా జలదానంబునన్‌= నేను చేసే నీటిదానంతో; నేండు= ఈనాడు; మానును 
అనుచున్‌= పోవునుగాక అనుకుంటూ; సర్వ+ఈశ్వర+అధీనుందై= పరమేశ్వరునికి లోబడినవాడైై; రంతిదేవుండు; దయన్‌= 
దయతో; చండాల పాత్రంబునన్‌= ఆ చండాలుని పాత్రలో) జలముల్‌+పోసెను= జలాన్ని పోశాడు. 
తా : అతికష్టమైన దాహంతో ప్రాణం పోయేస్థితిలో ఉన్న ఈతడు ఏమి బాధపడకుండుగాక. వీసి పహృదయతాపం, 
ఆయాసం, బాధ నేనిచ్చే ఈ జలంతో పోవుగాక అనుకుంటూ పరమేశ్వరుని నమ్మినవాడై రంతిదేవుడు దయతో 
ఆ చండాలుని పాత్రలో మధురమైన నీటిని పోశాడు. 


వ. తదనంతరంబ, బ్రహ్మాదిదేవతలు సంతోషించి, రంతిదేవునికి మేలు సేయం దలంచి, నిజాకారంబులతో 
ముందట నిలువంబడి యా రాజు ధైర్య పరీక్షార్థంబు దమ చేసిన వృషలాదిరూపంబు లగు విష్ణుమాయ 
నెజింగించిన, నా నరేంద్రుం డందటికి నమస్కరించి. 651 


ప్రతి : తద్‌+అనంతరంబ= అటు తరువాత; బ్రహ్మాదిదేవతలు సంతోషించి= బ్రహ్మ మొదలైన దేవతలందరు సంతసించి; 
రంతిదేవునికిన్‌ మేలు చేయన్‌ తలంచి= రంతిదేవునకు మేలు చేద్దామని; నిజ+ఆకారంబులతోన్‌= తమ తమ ఆకారాలతో; 


560 శ్రీమహాభాగవతము 


ముందటన్‌ నిలువంబడి= రంతిదేవుని ఎదురుగా నిలబడి; ఆ రాజు= ఆ రాజైన రంతిదేవుని; ధైర్య పరీక్షా+అర్థంబు= 
ధైర్యాన్ని పరీక్షించడంకోసం; తమచేసిన= తాము ఏర్పాటు చేసిన; వృషల+ఆది= శూద్రుడు మొదలైన; రూపంబులగు= 
రూపాలతో కూడిన; విష్ణ్టమూయన్‌ ఎటింగించినన్‌= విష్టమాయను తెలియజేయగా; ఆ నరేంద్రుందు= ఆ రాజు రంతిదేవుడు; 
అందటథికిన్‌ నమస్మరించి= ఆ వచ్చిన దేవతలందరికి చేతులు జోడించి... 


తా; అటుపిమ్మట (బ్రహ్మాది దేవతలు సంతసించి, రంతిదేవునకు మేలు చేద్దామని, తమ తమ (మారువేషాలు విడిచి) 
ఆకారాలతో రాజుముందు నిలబడ్డారు. ఆ రాజు ధైర్యాన్ని పరీక్ష చేయాలనే ఆలోచనతో తాము ధరించిన శూద్ర 
బ్రాహ్మణాది రూపాలతో కూడిన విష్టమాయను తెలిపారు. ఆ రంతిదేవుడు వచ్చిన దేవతలందరికి చేతులు జోడించి 


క. వారల నేమియు నడుగక, నారాయణభక్తి తన మనంబున వెలుంగన్‌ 

ధీరుం డదాతండు మాయా, పారజ్ఞుం డగుచుం బరమపదముం బొందెన్‌. 652 
ప్రతి : ధీరుండు ఆతండు= ధైర్యం గల రంతిదేవుడు; వారలన్‌= వచ్చిన దేవతలను; ఏమియున్‌ అడుగక= ఏమియు 
కోరక; నారాయణ భక్తి= హరిపై గల భక్తి తనమనంబునన్‌ వెలుంగన్‌= తన మనసులో ప్రకాళశింపగా; మాయాపారజ్ఞుండు 
అగుచున్‌= మాయయొక్క పారమును (తుదను) తెలిసినవాదై; పరమ పదమున్‌ పొందెన్‌= మోక్షాన్ని పొందాడు. 


తా : రంతిదేవుడు ధీరుడు, మాయావిధానాన్ని ఎరిగినవాడు. అందుకే ప్రత్యక్షమై వచ్చిన దేవతలను ఇహలోక సౌఖ్యాలు 
ఏమీ కోరక, నారాయణునిపై భక్తి తన ఎదలో ప్రకాశింపగా మోక్షాన్ని పొందాడు. 


క. ఆ రాజర్షిని గొలిచిన, వారెల్లం దదీయయోగవైభవమున శ్రీ 
నారాయణ చింతనులై, చేరిరి యోగీశు లగుచు సిద్ధపదంబున్‌. 653 


ప్రతి : ఆ రాజ+బుషిని= ఆ రాజ బుషి అయిన రంతిదేవుని; కొలిచిన వారెల్లన్‌= సేవించిన వారందరూ; తదీయ = 
ఆ రంతిదేవునియొక్క యోగ వైభవమునన్‌= గొప్పదైన యోగమహిమవల్ల; శ్రీ నారాయణ చింతనులై= శ్రీహరిని ధ్యానించే 
వారై; యోగీశులగుచున్‌= యోగీశ్వరులై; సిద్ధపదంబున్‌= యోగులు సిద్దులు ఉండే పదవిని; చేరిరి= చేరుకున్నారు. 
తా : ఆ రాజర్నీ అయిన రంతిదేవుని సేవించిన వారంతా, అతని యోగ మహిమవల్ల హరిచింతన కలవారై, యోగీశ్వరులై, 
మహాయోగులు, సిద్ధులు నివసించే గొప్ప పదాన్ని పొందారు. 


వ. ఇట్లు రంతిదేవుండు విజ్ఞానగర్భిణియగు భక్తివలనం బరమ పదంబునకుం జనియె. అంత గర్గునకు 
శిని జన్మించె, శినికి గార్సుండు గలిగె, అతని నుండి బ్రాహ్మణకులంబయ్యె. మహావీర్యునికి నురుక్షయుండు, 
నురుక్షయునకుం ద్రయ్యారుణియుం, గవియుం, బుష్మరారుణియు నను మువ్వురు సంభవించిరి. వారును 
బ్రాహ్మణులై చనిరి. బ్రహ్మక్షత్రునికి సుహోత్రుండును, సుహోత్రునికి హస్తియు జనించిరి. అతండు దనపేర 
హస్తినాపురంబు నిర్మించె, ఆ హస్స్తికి నజమీధుండును, ద్విమీఢుండును, పురుమీఢుండును నన ముగ్గురు 
జనియించిరి. అందు నజమీఢుని వంశంబునం బ్రియమేధాదులు గొందజఖజు పుట్టి బ్రాహ్మణులై చనిరి. 
అ య్యజమీధునికి బృహదిషువు, నతనికి బృహద్ధనువు, నతనికి బృహత్మాయుండు, నతనికి జయద్రథుండు, 
అతనికి విశ్వజిత్తు, విశ్వజిత్తునకు సేనజిత్తు, సేనజిత్తునకు రుచిరాశ్వుండు, దృఢహనువు, కాశ్యుండు, 


నవమస్మంధము 561 


వత్సుండు నన నలుగురు జనియించిరి. అందు రుచిరాశ్వునకుం బ్రాజ్జుందు, నతనికిం బృథుసేనుండును, 
బృథుసేనునికిం బారుందును, వానికి నీపుండును, నీపునికి నూర్వురు కొడకులును బుట్టిరి; మతజియును. 654 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; రంతిదేవుండు= రంతిదేవుడు; విజ్ఞాన గర్భిణియగు భక్తివలనన్‌= విజ్ఞానం నిండుగా ఉన్న 
భక్తివల్ల పరమ పదంబునకున్‌ చనియెన్‌= మోక్షాన్ని పొందాడు; అంతన్‌= అటుపిమ్మట; గర్గునకున్‌= గర్హుడు అనేవానికి; 
శిని జన్మించెన్‌= శిని పుట్టాడు; శినికిన్‌= ఆ శిని అనేవానికి; గార్టుండు కలిగెన్‌= గార్టుడు జన్మించాడు; అతనినుండి= 
ఈ గార్బుని నుండి బ్రాహ్మణకులంబయ్యెన్‌= బ్రాహ్మణ కులం అయింది; మహావీర్యునికిన్‌= మహావీర్యునికి; ఉరుక్షయుండు= 
ఉరుక్షయుడు; మరుక్షయునికిన్‌= ఆ మరుక్షయునికి; త్రయ్యారుణియున్‌= త్రయ్యారుణి, కవియున్‌= కవి; పుష్మరారుణియునను= 
పుష్మరారుణి అనబడే; మువ్వురు సంభవించిరి= ముగ్గురు జన్మించారు; వారును= వారుకూడా; బ్రాహ్మణులై చనిరి= 
బ్రహ్మజ్ఞానంతో జీవించి వెళ్ళారు; బ్రహ్మక్షత్రునికిన్‌= బ్రహ్మక్షత్రుడు అనేవానికి; సుహోత్రుండును= సుహోత్రుడు అనేవాడు; 
సుహోత్రునికిన్‌= ఆ సుహోత్రుడు అనేవానికి; హస్తియున్‌ జనించిరి= హస్తి అనేవాడు పుట్టారు; అతండు= ఆ హస్తి అనే 
అతడు; తన పేరన్‌= తన పేరుతో; హస్తినాపురంబు నిర్మించెన్‌= హస్తినాపురం కట్టించాడు; ఆ హస్తికిన్‌= ఆ హస్తి 
అనేవానికి; అజమీఢుండును= అజమీథఢుడు; ద్విమీఢుండును= ద్విమీఢుడు; పురుమీఢుండునునన్‌= పురుమీఢుడు అనబడే; 
ముగ్గురు జనియించిరి= ముగ్గురు జన్మించారు; అందున్‌= వారిలో; అజమీథుని వంశంబునన్‌= అజమీథఢుని వంశంలో; 
ప్రియమెధాదులు= ప్రియమేధుడు మొదలైనవారు; కొందజు పుట్టి= కొందరు జన్మించి; బ్రాహ్మణులై చనిరి= బ్రహ్మజ్ఞానంతో 
జీవించి వెళ్ళారు; ఆ అజమీఢునికిన్‌= ఆ అజమీఢుడు అనేవానికి; బృహదిషువు= బృహదిషువు; అతనికిన్‌= అతనికి; 
బృహద్ధనువున్‌= బృహద్ద్ధనువు; అతనికిన్‌= ఆ బృహద్ధనువునకు; బృహత్మాయుండును= బృహత్మాయుడు; అతనికిన్‌= 
ఆ బృహత్మాయునికి, జయద్రథుండును= జయద్రథుడు; అతనికిన్‌ విశ్వజిత్తు= ఆ జయద్రథునికి విశ్వజిత్తు విశ్వజిత్తునకున్‌ 
సేనజిత్తు= ఆ విశ్వజిత్తునికి సేనజిత్తు: సేనజిత్తునకున్‌ రుచిరాశ్వుండు, దృథఢహనువు, కాశ్యుండు, వత్సుండనన్‌= 
ఆ 'సేనజిత్తు అనేవానికి రుచిరాశ్వుడు, దృథహనువు, కాశ్యుడు, వత్సుడు అనబడే; నలుగురు జనియించిరి= నలుగురు 
జన్మించారు; అందున్‌= వారిలో; రుచిరాశ్వునకున్‌= రుచి రాశ్వునికి; ప్రాజ్జుందున్‌= ప్రాజ్జుడు; అతనికిన్‌= ఆ ప్రాజ్ఞునకు; 
పృథుసేనుండును= పృథుసేనుడు; పృథుసేనునికిన్‌= ఆ పృథుసేనునికి; పారుండును= పారుడు; వానికిన్‌= ఆ పారునకు; 
నీపుండును= నీపుడు; నీపునికిన్‌= ఆ నీపుడు అనేవానికి; నూర్వురు కొడుకులును= నూరుమంది సుతులు; పుట్టిరి= 
పుట్టారు మజియును= అంతేకాక... 


తా :; ఈ ప్రకారంగా రంతిదేవుడు విజ్ఞానయుతమైన భక్తివల్ల మోక్షాన్ని పొందాడు. ఆ తరువాత గర్జ్గునకు శిని, శినికి 
గార్బుడు జన్మించారు. ఈ గార్బుని నుండి (బ్రాహ్మణకులం అయింది. మహావీరునికి ఉరుక్షయుడు, వానికి (త్రయ్యారుణి, 
కవి, పుష్మరారుణి అనే ముగ్గురు జన్మించారు. వారు కూడా బ్రహ్మజ్ఞానం గల బ్రాహ్మణులయ్యారు. 


బ్రహ్మక్షత్రునికి సుహోత్రుడు, వానికి హస్ప్తి జన్మించారు. ఈ హస్తి తనపేర హస్తినాపురాన్ని నిర్మించాడు. హస్స్తికి 
అజమీథఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు అనే ముగ్గురు జన్మించారు. అందులో అజమీథధుని వంశంలో ప్రియమేధాదులు 
కొందరు పుట్టి 'బ్రాహ్మణులయ్యారు. ఆ అజమీరునికి బృహదిషువు వానికి బృహద్ధనువు, అతనికి బృహత్మాయుడు, వానికి 
జయద్రధుడు, అతనికి విశ్వజిత్తు, విశ్వజిత్తునికి 'సేనజిత్తు, వానికి రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు అనే 
నలుగురు జన్మించారు. అందులో రుచిరాశ్వునికి ప్రాజ్ఞుడు, వానికి పృథుసేనుడు, పృథుసేనునికి పారుడు, వానికి నీపుడు, 
ఆ నీపునికి నూర్జ్చురు సుతులు పుట్టారు మరియు 


562 శ్రీమహాభాగవతము 


ఆ. శుకునికూంతు రైన సుందరి సత్కతిం, బొంది వేడ్మ నీపభూవిభుండు 

విమలయోగవిత్తు విజ్ఞానదీపితో, దారచిత్తు బ్రహ్మదత్తుం గనియె. 655 
ప్రతి: నీప భూవిభుండు= నీపుడనే రాజు; శుకుని కూంతురైన= శుకుని కొమరిత అయిన; సుందరి సతృతిన్‌= అందమైన 
సతతి అనే ఆమెను; పొంది= గ్రహించి (పెండ్లాడి; విమలయోగవిత్తున్‌= స్వచ్చమైన యోగం తెలిసిన; విజ్ఞాన దీపిత+ 
ఉదారచిత్తున్‌= విజ్ఞానంతో వెలుగొందే పెద్దమనసు గల; బ్రహ్మదత్తున్‌= బ్రహ్మదత్తుణ్ణి; కనియెన్‌= కన్నాడు. 
తా : నీప మహారాజు శుకుని కూతురైన సతతి అనే ఆమెను పెండ్లి చేసికొని, చక్కని యోగవిద్యనెరిగి విజ్ఞానంతో 
వెలుగొందే హృదయం గల బ్రహ్మదత్తుణ్ణి కన్నాడు. 
వ. బ్రహ్మదత్తుండు, జైగీషవ్యోపదేశంబున, యోగతంటత్రంబునం జేసి గోదేవి యను భార్యవలన 
విష్వక్సేనుండను కుమారునిం గనియొ. విష్వక్సేనునకు నుదక్సేనుండు, నుదక్సేనునకు భల్లాదుండు. వీరలు 
బార్దదిషవులను రాజులబైరి. ద్విమీఢునకు యమీనరుండు, యమీనరునికిం గృతిమంతుడు, కృతిమంతునికి 
సత్యధృతి, సత్యధృతికి దృధనేమి, దృఢనేమికి సుపార్వ్వకృత్తు, సుపార్వ్వకృత్తునకు సుపార్చ్వుండు, సుపార్చ్వునకు 
సుమతి, సుమతికి సన్నతిమంతుండు జనించిరి. సన్నతిమంతుకొడుకు కృతి యనువాండు, హిరణ్య 
నాభునివలన యోగమార్గం బెతింగి, శోకమోహంబులు విడిచి, తూర్పు దేశంబున సామసంహిత పఠియించె. 
నతనికి నుగ్రాయుధుండు, నుగ్రాయుధునకు క్షేమ్యుండు, క్షేమ్యునకు సువీరుండు, సువీరునకుం 
బురంజయుండుం, బురంజయునకు బహురధుండు జన్మించిరి. హస్తికొడుకు పురుమీధఢునకు సంతతి 
లేదయ్యె. అ య్యజమీధునికి నళిని యను భార్యయందు నీలుండు, నీలునికి శాంతి, శాంతికి సుశాంతి, 
సుశాంతికిం బురుజుండు, పురుజునికి నర్కుండు, నర్మునికి భర్య్యాశ్వుండు, భర్య్యాశ్వునకు ముద్గల యవీనర 
బృహదిషు కాంపిల్య సృంజయు లను వా రేవురు పుట్టిరి. 656 
ప్రతి : (బహ్మదత్తుండు= బబహ్మదత్తుడు; జైగీషవ్య+ఉపదేశంబునన్‌= జైగీషవ్యుని ఉపదేశాన్ని అనుసరించి; 
యోగతంత్రంబునన్‌ +చేసి= యోగతంత్రంవల్ల; గోదేవియను భార్యవలనన్‌= గోదేవి అనే పేరుగల సతివల్ల; 
విష్టోనుండు+అను కుమారునిన్‌+కనియెన్‌= విష్ప్సేనుడు అనే పేరుగల పుత్రుణ్ణి కన్నాడు; విష్వత్సేనునకున్‌= అ విష్ట్తోనునికి; 
ఉదక్సేనుండును= ఉదక్సేనుడు; ఉదక్సేనునకున్‌= ఆ ఉదక్సేనునకు; భల్లాదుండు= భల్లాదుడు జన్మించాడు; వీరలు= వీళ్ళు; 
బార్హద్రిషవులు +అను రాజులు +ఐరి= బార్హద్రిషవులు అను పేరుగల రాజులు అయ్యారు; ద్విమీఢునకున్‌= ద్విమీఢుడు 
అనేవానికిి యమీనరుండు= యమీనరుడు; యమీనరునికిన్‌= ఆ యమీనరునికి; కృతిమంతుండు= కృతిమంతుడు; 
కృతిమంతునికిన్‌= ఆ కృతిమంతునికి; సత్యధృతి= సత్యధృతి అనేవాడు; సత్యధృతికిన్‌= సత్యధృతికి; దృథనేమి= దృఢనేమి; 
దృథనేమికిన్‌= ఆ దృఢనేమికి; సుపార్వకృత్తు= సుపార్వకృత్తు సుపార్వకృత్తునకున్‌= సుపార్వకృత్తునకు; సుపార్భుండు= 
సుపార్య్వుడు; సుపార్చునకున్‌= సుపార్వ్వునికి సుమతి; సుమతికిన్‌= సుమతికి, సన్నతిమంతుండు జనించిరి= సన్నతిమంతుడు 
అనేవారు జన్మించారు; సన్నతిమంతు కొడుకు= ఆ సన్నతిమంతుని కుమారుడు; కృతి+అనువాండు= కృతి అనేవాడు; 
హిరణ్యనాభుని వలనన్‌= హిరణ్య నాభునివల్ల; యోగమార్షంబెటింగి= యోగమార్దం తెలిసికొని; శోకమోహంబులు 
విడిచి= శోకాన్ని మోహాన్ని విడిచిపెట్టి; తూర్పుదేశంబునన్‌= తూర్పుదేశంలో; సామసంహిత= సామవేదాన్ని; పరఠియించెన్‌= 
చదివాడు; అతనికిన్‌= కృతికి ఉగ్రాయుధుండు= ఉగ్రాయుధుడు; ఉగ్రాయుధునకున్‌= ఉగ్రాయుధుడు అనేవానికి; 


నవమస్మంధము 563 


క్షేమ్యుండు= క్షేమ్యుడు; క్షేమ్యునకున్‌ సువీరుండు= క్షేమ్యునికి సువీరుడు; సువీరునకున్‌= ఆ సువీరునకు; పురంజయుందున్‌= 
పురంజయుడు; పురంజయునకున్‌= ఆ పురంజయునకు; బహురథుండు= బహురథుడు; జన్మంచిరి= పుట్టారు; హస్తి 
కొడుకు= హస్తియొక్క కుమారుడు; పురుమీఢునకున్‌= పురుమీధునికి; సంతతిలేదయ్యెన్‌= సంతానం లేదు; అయ్యజమీథధునికిన్‌= 
ఆ అజమీధుడు అనేవానికి; నళినియను భార్యయందున్‌= నళిని అనే పేరుగల సతియందు; నీలుండు = నీలుడు; నీలునికిన్‌ 
శాంతి= నీలుడు అనేవానికి శాంతి; శాంతికిన్‌ సుశాంతి= ఆ శాంతికి సుశాంతి; సుశాంతికిన్‌= సుశాంతికి; పురుజుందు = 
పురుజుడు; పురుజునికిన్‌= ఆ పురుజునకు; అర్ముండు= అర్భుడు; అర్భునికిన్‌= ఆ అర్భునికి; భర్య్యాశ్వుండు= భర్య్యాశ్వుడు; 
భర్య్యాశ్వునకున్‌= ఆ భర్య్యాశ్వుడు అనేవానికి; ముద్దల యవీనర బృహదిషు కాంపిల్య సృంజయులనువారు= ముద్దల, 
యవీనర, బృహదిషు, కాంపిల్య, సృంజయులనే పేర్లుగలవారు; ఏవురు పుట్టిరి= ఐదుగురు జన్మించారు. 

తా : బ్రహ్మదత్తుడు జైగీషవ్యుని ఉపదేశంవల్ల యోగవిద్యను పొంది గోదేవి అనే పేరుగల భార్యవల్ల విష్వక్సేనుడు అనే 
కుమారుని కన్నాడు. విష్వక్సేనునకు ఉదక్సేనుడు, వానికి భల్లాదుడు జన్మించారు. వీరు బార్దదిషవులనే రాజులైరి. ద్విమీఢునకు 
యమీనరుడు, వానికి కృతిమంతుడు, వానికి సత్యధృతి, వానికి దృఢనేమి, వానికి సుపార్వ్వకృత్తు, వానికి సుపార్చ్వుడు, 
వానికి సుమతి, ఆ సుమతికి సన్నతిమంతుడు జనించిరి. సన్నతిమంతుని కొడుకు కృతి అనేవాడు హిరణ్యనాభునివలన 
యోగమార్లం తెలిసికొని శోకమోహాలు విడిచి తూర్పుదేశంలో సామవేదాన్ని చదివాడు. ఆ కృతికి ఉగ్రాయుధుడు, 
ఉగ్రాయుధునికి క్షేమ్యుడు, క్షేమ్యునికి సువీరుడు, సువీరునకు పురంజయుడు, పురంజయునకు బహురథుడు జన్మించారు. 
హస్తి కొడుకైన పురుమీథఢునికి సంతతి లేదు. ఆ అజమీథఢునికి నలిని అనే భార్యయందు నీలుడు, నీలునికి శాంతి, శాంతికి 
సుశాంతి, సుశాంతికి పురుజుడు, పురుజునికి అర్భుడు, అర్భునికి భర్య్యాశ్వుండు, భర్యాశ్వునికి ముద్దల, యవీనర, బృహదిషు, 
కాంపిల్య, సృంజయులనే వారు ఐదుగురు పుట్టారు. 


క. మించిన భర్య్యాశ్వుండు సుత, పంచకమును జూచి విషయపంచకమును వ 
ర్లించితి మే మని పల్మినం, బాంచాలురు నాంగ సుతులు పరంగిరి ధరణిన్‌. 657 


ప్రతి ; మించిన భర్య్యాశ్వుండు = అతిశయించిన భర్య్యాశ్వుడు అనేవాడు; సుతపంచకమును+చూచి= తన ఐదుగురు 
కుమారులనుజూచి; విషయపంచకమును= ఐదు రాజ్యభాగాలను; వర్జించితిమేమని పల్మినన్‌= వర్జించాము అని పలుకగా; 
పాంచాలురు నాంగన్‌= పాంచాలురు అనే పేరుతో; ధరణిన్‌= భూమిపై; సుతులు= ఆ ఐదుగురు కుమారులు; పరంగిరి= 
ఒప్పిరి. 

తా; భర్య్యాశ్వుడు తన ఐదుగురు కుమారులను చూచి ఐదు రాజ్యభాగాలు పాలింప సమర్ధులు మీరు అనగా వారు 
పాంచాలురు అని పేరు పొందారు. 


వ. అంత ముద్గలుని నుండి, బ్రాహ్మణకులంబై ముద్గలగోత్రంబు నా నెగడె, భర్యాశ్వపుత్తుందైన యా 
ముద్గలునికి దివోదాసుండు, నహల్య యను కన్యకయునుం బుట్టీరి. అహల్య యందు గౌతమునికి 
శతానందుండు పుట్టె; శతానందునికి ధనుర్వేదవిశారదుండైన సత్యధృతి పుట్టె, అతనికి శరద్వంతుండు 
పుట్టి. అతం డొక్కనాండు వనంబున నూర్వశిం గనిన, నతనికి, రేతఃపాతంబై తద్వీర్యంబు 
శరస్తంబంబునంబడి, మిథునంబైన సమయంబున. 658 


564 శ్రీమహాభాగవతము 


ప్రతి : అంతన్‌ ముద్దలునినుండి= అంతట ముద్దలుని నుండి; బ్రాహ్మణ కులంబు+ఐ= బ్రాహ్మణ కులంగా మారి; 
ముద్దల గోత్రంబునాన్‌= ఆ బ్రాహ్మణులకు ముద్దల గోత్రంగా; నెగదెన్‌= ఒప్పింది; భర్య్యాశ్వపుత్రుండైన = భర్య్యాశ్వుని 
సుతుదైన; ఆ ముద్దలునికిన్‌= ఆ ముద్గలుడు అనేవానికి; దివోదాసుండు= దివోదాసుడు; అహల్య; అను కన్యకయునున్‌= 
అనే కన్యయు; పుట్టిరి= జన్మించారు; అహల్యయందున్‌= ఆ ముద్దలుని కొమరిత అయిన అహల్యయందు; గౌతమునికిన్‌= 
గౌతమ మహర్షికి; శతానందుడు పుట్టెన్‌= శతానందుడు పుట్టాడు; శతానందునికిన్‌= ఆ శతానందునికి; ధనుర్వేద 
విశారదుందైన= ధనుర్వేదంలో గొప్పవాడైన; సత్యధృతిపుట్టెన్‌= సత్యధృతి పుట్టాడు; అతనికిన్‌= ఆ సత్యధృతికి; శరద్వంతుండు 
పుట్టెన్‌= శరద్వంతుడు పుట్టాడు; అతండు= ఆ శరద్వంతుడు; ఒక్కనాండు= ఒకరోజు; వనంబునన్‌= అడవిలో; ఊర్వళిన్‌ 
కనినన్‌= ఊర్వశిని చూడగా; అతనికిన్‌= ఆ శరద్వంతునకు; రేతఃపాతము+ఐ = వీర్యస్థలనం కాగా; తద్వీర్యంబు= 
ఆ రేతస్సు; శరస్తంబంబునన్‌= రెల్లుదుబ్బు పై; పడి; మిథునంబైన సమయంబునన్‌= రెండు భాగాలుగా (కవలుకాగా,)... 
తా : అటుపిమ్మట ముద్దలునుండి బ్రాహ్మణ వంశమై ముద్దల గోత్రంతో విరాజిల్లింది. భర్య్యాశ్వ పుత్రుడైన ఆ ముద్దలునికి 
దివోదాసు, అహల్య అను ఇరువురు జన్మించారు. ఈ అహల్యయందు గౌతమునికి శతానందుడు జన్మించాడు. శతానందునికి 
ధనుర్వేదం బాగా తెలిసిన సత్యధృతి పుట్టాడు. ఆ శరద్వంతుడు ఒకరోజు అడవిలో ఊర్వశిని చూడగా మోహంతో అతనికి 
వీర్యస్థలనం జరిగింది. ఆ రేతస్సు ఒక రెల్లుస్తంభంపై పడి రెండుభాగాలై కవలలుగా జన్మించారు. ఆ సమయంలో 


క. చపలరతి శంతనుందను, నృపవరుం డడవికిని వేంటనెపమునం జనుచుం 

గృపతో శిశుయుగముం గని, కృపియుం గృపుం డనుచుం దెచ్చి గృహమునం బెంచెన్‌. 659 
ప్రతి : చపలరతిన్‌= చంచలమైన కోరికతో; శంతనుండు అను= శంతనుదనే పేరుగల; నృపవరుండు= గొప్పరాజు; 
వేంటనెపమునన్‌= వేట అనే వంకతో; అడవికిన్‌ చనుచున్‌= అడవిలోకి వెళుతూ; శిశు యుగమున్‌= శిశువుల జంటను; 
కృపతోన్‌ కని= దయతోచూచి; కృపియున్‌ కృపుండనుచున్‌= కృపి, కృపుడు అనే పేర్లతో; తెచ్చి గృహమునన్‌ పెంచెన్‌= 
తీసుకవచ్చి ఇంటిలో పెంచాడు. 
తా : చంచలమైన కోరికతో శంతనుడనే రాజు అడవికి వేటకువెళ్ళి అక్కడ ఉన్న కవల పిల్లలను కృపతో చూచి కృపి, కృపుడు 
అనే పేర్లు పెట్టి ఇంటికి తెచ్చి పెంచాడు. 
వ. ఆకృపి ద్రోణునకు భార్య యయ్యొ. దివోదాసునకు మిత్రాయువు, మిత్రాయువునకుం జ్యవనుండు, 
చ్యవనునకు సుదాసుండు, సుదాసునకు సహదేవుండు, సహదేవునకు సోమకుండు, సోమకునకు సుజన్మకృత్తు, 
సుజన్మకృత్తునకు నూర్వురు కొడుకులు గలిగిరి. వారిలో జంతు వనువాండు జ్యేష్టుండు కడచూలు పృషతుందు. 
పృషతునకు ద్రుపదుండు, ద్రుపదునకు ధృష్టద్యువ్నాదు లయిన కొడుకులును, దపది యను 
కూంతురుం గల్గిరి. ధృష్టద్యుమ్నునకు ధృష్టకేతువు పుట్టె. వీరలు పాంచాలరాజు లని యెజుంగుము. మజియు 
న య్యజమీఢుని కొడుకు బుక్షుండు, బుక్షునకు సంవరణుం డుదయించె. ఆ సంవరుణుండు తపతి 
యనెడి సూర్యకన్యక యందుం గురువుం గనియె. ఆ కురువుపేరం గురుక్షేత్రం బయ్యె. ఆ కురువునకుం 
బరీకితు, సుధనువు, జహ్నువు, నిషధుండు ననువారలు నలువురు పుట్టిరి. అందుం బరీక్షిత్తు కొడుకులు 


చచి 


లేక చనియె. సుధనువునకు సుహోత్రుండు, నతనికి చ్యవనుండు, చ్యవనునకుం గృతి, కృతికి నుపరిచరవసువు, 


నవమస్మంధము 565 


వసువునకు బృహద్రథ, కుసుంభ, మత్స్య, ప్రత్యగ్ర చేదిషాదులు పుట్టిరి. అందు, బృహద్రథునకుం గుశాగ్రుండు, 
గుశాగ్రునికి బుషభుండు, బుషభునికి సత్యహితుండు, సత్యహితునికిం బుష్పవంతుండు, బుష్పవంతునకు 
జహ్ను వనువాండు జనియించిరి. మజియును. 660 


ప్రతి: జ్యేష్టుడు= పెద్దవాడు; కడచూలు= చివరిబిడ్డ; ఎజుంగుము= తెలియుము; ఉదయించెన్‌= జన్మించాడు; కనియెన్‌= 
కన్నాడు; చనియెన్‌= వెళ్ళిపోయాడు; ఆదులు= మొదలైనవారు; జన్మించిరి= పుట్టిరి; (వచనంలోని నామవాచకాలను 
తాత్పర్యంలో చూడవచ్చు)... 


తా: ఆ కృపి ద్రోణునకు భార్య అయింది. దివోదాసుకు మిత్రాయువు వానికి చ్యవనుడు అతనికి సుదాసుడు, వానికి 
సహదేవుడు, వానికి సోమకుడు, వానికి సుజన్మకృత్తు, అతనికి నూర్వురు కొడుకులు కలిగారు. ఈ సుజన్మకృత్తుకు జన్మించిన 
నూర్దురిలో జంతువనేవాడు పెద్దవాడు. చిట్టచివరివాడు పృషతుడు. పృషతునికి ద్రుపదుడు, ద్రుపదునికి ధృష్టద్యుమ్నుడు 
మొదలైన కొడుకులు, ద్రౌపది అనే కూతురు కలిగారు. ధృష్టద్యుమ్నునికి ధృష్టకేతువు జన్మించాడు. వీళ్ళు పాంచాల 
రాజులు. అజమీధుని కొడుకు బుక్షుడు. వానికి సంవరణుడు జన్మించాడు. ఆ సంవరణునికి తపతి అని పేరుగల 
సూర్యకన్యకయందు కురువు జన్మించాడు. అతని పేరుమీద కురుక్షేత్రం అనే పేరు గలిగింది. ఆ కురునికి పరీక్షిత్తు, 
సుధనువు, జహ్నవు, నిషధుడు అనేవాళ్ళు నలుగురు జన్మించారు. వారిలో పరీక్షిత్తుకు సంతానం కలగలేదు. సుధనువునికి 
సుహోత్రుడు, వానికి చ్యవనుడు, వానికి కృతి, కృతికి ఉపరిచరవసువు, ఆ వసువునకు బృహద్రథ, కుసుంభ, మత్స్య, 
ప్రత్యగ్ర, చేదిష మొదలైనవారు పుట్టారు. అందులో బృహద్రధునికి కుశాగ్రుడు, కుశాగ్రునికి బుషటుడు, అతనికి సత్యహితుడు, 
సత్యహితునికి పుష్పదంతుడు, పుష్పదంతునికి జహ్నవు అనేవారు జన్మించారు. మరియు 


స్ట్‌ ఆ బృహద్రథునకు నన్యభార్యాగర్భమున రెండు తనుఖండములు జనించెం; 
దునుకలు గని తల్లి దొలంగంగ వైచిన సంధించె నొకటిగా జర యనంగ 
నొక దైత్యకాంత; వాందొప్పె జరాసంధుం డన; గిరివ్రజపుర మాతం దేలె; 
నతనికి సహదేవుం; డతనికి సోమాపి తనయుం; దాతనికి శుతథశవుండు 


తే. జహ్నుపుత్రుండు సురథుండు జనవరేణ్య, యతనికొడుకు విదూరథధుం; దతనిపట్టి 
సార్వభౌముందు;వానికి సంభవుండు, విను జయత్సేనుం దనువాండు విమలకీర్తి. 661 


ప్రతి: ఆ బృహద్రథునకున్‌= ఆ బృహద్రథుడు అనేవానికి; అన్యభార్యాగర్భమునన్‌= మరాక భార్యాగర్భంలో; రెండు 
తనుఖందములు = రెండు శరీరపు ముక్కలు; జనించెన్‌= జన్మించాయి; తల్లి= జనని; తునుకలు+కని= ఆ శరీరపు 
ముక్కలను చూచి; తొలగంగన్‌ వైచినన్‌= దూరంగా పారవేయగా; జర అనంగన్‌= జర అనబడే; ఒక దైత్యకాంత= 
రాక్షసకాంత; ఒకటిగా సంధించెన్‌= (ఆ రెండు శరీరపు ముక్కలను) ఒకటిగా చేసింది; వాండు= ఆ రెండు శరీరపు 
ముక్కలు ఒకటైనవాడు; జరాసంధుండన నొప్పెన్‌= జరాసంధుడు అనబడ్డాడు; ఆతండు= ఆ జరాసంధుడు; గిరివ్రజపురము 
ఏలెన్‌= గిరివజమనే పురాన్ని పాలించాడు; అతనికిన్‌= ఆ జరాసంధునికి; సహదేవుండు; అతనికిన్‌= ఆ సహదేవునికి; 
సోమాపి తనయుందడు= సోమాపి అనేవాడు కుమారుడు; ఆతనికిన్‌= ఆ సోమాపికి; శుతశ్రవుందు= శ్రుతశ్రవుడు (కుమారుడు); 
జనవరేణ్య= ఓ రాజా!; సురథుండు = సురథుడనేవాడు; జహ్నుప్రుత్రుందు= జహ్నువు అనేవానికి సుతుడు; అతని కొడుకు= 


566 శ్రీమహాభాగవతము 


ఆ సురథుని కొడుకు; విదూరథుండు= విదూరథుడనేవాడు; అతని పట్టి= ఆ విదూరథుని సుతుడు; సార్వభౌముండు = 
సార్వభౌముడనేవాడు; వానికి సంభవుండు= ఆ సార్వభౌమునికి పుట్టినవాడు; విమలకీర్తి= స్వచ్చమైన కీర్తిగల; 
జయత్సేనుండనువాండు = జయత్సేనుడనేవాడు; విను= ఓ రాజా విను. 

తా:;ఆ బృహద్రథునికి మరాక భార్య గర్భంలో రెండు శరీర ఖండాలు జన్మించాయి. ఆ రెండు ఖండాలను తల్లి దూరంగా 
పారవైచింది. జర అనే రాక్షసకాంత ఆ రెండు ముక్కలను ఒకటిగా కలిపింది. వాడు జరాసంధుడని పిలువబడ్డాడు. అతడు 
గిరివ్రజపురాన్ని పాలించాడు. ఆ జరాసంధునికి సోమాపి, అతనికి శ్రుతశ్రవుడు జన్మించారు. 


సురథుడనేవాడు జహ్నువు కుమారుడు. సురథుని కుమారుడు విదూరథుడు. వాని కొడుకు సార్వభౌముడు. 
ఓ రాజా! ఆ సార్వభౌమునికి స్వచ్చమైన ఖ్యాతిగల జయత్సేనుడు అనేవాడు జన్మించాడు. విను, 


వ ఆ జయత్సేనునికి రథికుండు, రథికునకు నయుతాయువు, నయుతాయువునకుం (గోధనుండుం; 
[గ్రోధనునకు దేవాతిథి, దేవాతిథికి బుక్ల్షుండు, బుక్షునికి ఖీమసేనుండు, వానికిం బ్రతీపుండుం; బ్రతీపునకు 
దేవాపి శంతను బాహ్లికు లను మువ్వురు కొడుకులు పుట్టిరి. అందు. 662 
ప్రతి: ఆ జయళ్సేనునికిన్‌= ఆ జయత్సేనుడు అనేవానికి; రధికుండు= రధికుడు; రథికునకున్‌= రధికునకు; అయుతాయువున్‌= 
అయుతాయువు; అయుతాయువునకున్‌= ఆ అయుతాయువునకు; క్రోధనుండున్‌= క్రోధనుడు; క్రోధనునకున్‌= ఆ క్రోధనునికి; 
దేవాతిథి; దేవాతిథికిన్‌= దేవాతిథికి; బుక్షుండు= బుక్షుడు; బుక్షునికిన్‌ ఖీమసేనుండు= బుక్షునికి భీమసేనుడు అనేవాడు; 
వానికిన్‌ ప్రతీపుందున్‌= ఆ భీమసేనునికి ప్రతీపుడు; ప్రతీపునికిన్‌ దేవాపి శంతను బాహ్లికులను మువ్వురు కొడుకులు 
పుట్టిరి= ఆ ప్రతీపునికి దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు; అందున్‌= వారిలో... 
తా : జయత్సేనునికి రథికుడు, వానికి అయుతాయువు, వానికి క్రోధనుడు, వానికి దేవాతిథి, వానికి బుక్షుడు, వానికి 
భీమసేనుడు, వానికి ప్రతీపుడు, ఆ ప్రతీపునికి దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అను ముగ్గురు కొడుకులు పుట్టారు. 
వారిలో 
సీ ద్రేవాపి రాజ్యంబు దీర్పనొల్లక వనంబున కేగెం దమ్ముండు పూర్వజన్మ 

మందు మహాఖిషుం దనియెడు వాండు శంతనుం డయ్యె వాండె యీ ధాత్రినెల్ల 

నేలుచుం గరముల నే వృద్ధు ముట్టిన వాండెల్ల నిందుజవ్వనము నొందు; 

నతండు శాంతిప్రాప్తండై యున్నం దానం బంద్రెండేండ్లు వజ్రి వర్షింపకున్న 
ఆ. వృష్టిలేని చొప్పు విప్రుల నడిగిన, “నన్న యుండం దమ్ముం డగ్నిహోత్ర 

దారసం[గ్రహంబుం దాల్చినలొ బరివేత్త, యండ్రు వాని నీవ యతండ వైతి. 668 
ప్రతి : దేవాపి= దేవాపి అనునాతడు; రాజ్యంబు తీర్చనాల్లక= రాజ్యం చేయక; వనంబున కేగెన్‌= అడవులకు పోయాడు; 
తమ్ముండు= తమ్ముడైన శంతనుడు; పూర్వజన్మమందున్‌= గత జన్మలో; మహాభిషుందు అనియెడువాండు= మహాభిషుడు 
అను పేరుగలవాడు; శంతనుండు అయ్యెన్‌= ఈ జన్మలో దేవాపికి తమ్ముడైన శంతను డయ్యాడు; వాందె= అతదే; 
ఈ ధాత్రిన్‌+ఎల్లన్‌+ఏలుచున్‌= ఈ భూమినంతా పాలిస్తూ కరములన్‌= తన చేతులతో; ఏ వృద్ధుముట్టినన్‌ = 


నవమస్మంధము 567 


ఏ ముసలివానిని ముట్టుకొన్నా వాండు+ఎల్లన్‌= ఎవడైనా వాడు; నిండు జవ్వనమున్‌ ఒందున్‌= నిండు యౌవనాన్ని 
పొందుతాడు; అతండు= ఆ శంతనుడు, శాంతిప్రాప్తందై యున్నన్‌= శాంతి పొందియుండగా; వజ్రి= వజ్రాయుధం 
ధరించే ఇంద్రుడు; పండైండు+ఏండ్లు= పన్నెండు సంవత్సరాలు; తాన వర్షింపక+ఉన్నన్‌= తాను వర్షం కురియింపకుండ 
ఉండగా; వృష్టిలేని చొప్పున్‌= వర్షం కురువన్సి; విప్రులన్‌+అడిగినన్‌= బ్రాహ్మణులను అడుగగా; అన్నయుందన్‌= అన్న 
ఉండగా? తమ్ముడు= తోడబుట్టినవాడు; అగ్నిహోత్ర దారసంగ్రహంబున్‌= అగ్నిహోత్రాన్ని భార్యను స్వీకరించుట; తాల్చినన్‌= 
చేసినట్లయితే; వానిన్‌ పరివేత్త అండ్రు= (అటువంటి వానిని) పరివెత్త అంటారు; నీవ= నీవే (శంతనుడవైన నీవు); 
అతందవు ఐతి= అటువంటి పరివేత్తవు అయ్యావు. 


తా : దేవాపి రాజ్యం పరిపాలించడం ఇష్టంలేక విరక్తుదై అడవులకు పోయాడు. పూర్వజన్మలో మహాఖభిషుడు అనేవాడు 
ఈ జన్మలో దేవాపి సోదరుడైన శంతనుడై జన్మించాడు. ఈ శంతనుడు రాజ్యాన్ని పరిపాలించాడు. శంతనుడు తన చేతితో 
ఏ వృద్దుణ్ణి ముట్టుకున్నా ఆ ముసలివాడు నవయౌవనం పొందేవాడు. ఆ శంతనుడు ప్రశాంతంగా రాజ్యాన్ని పాలించే వేళ 
వజ్రాయుధధారి ఇంద్రుడు పన్నెందేండ్లు ఆ రాజ్యంలో వానలు కురిపించలేదు. వాన పడకపోవడాన్ని గూర్చి శంతనుడు 
బ్రాహ్మణులను ప్రశ్నించాడు “అన్న బ్రదికియుండగా తమ్ముడు అగ్నిహోత్రాన్ని భార్యను స్వీకరిస్తే అతణ్ణి పరివేత్త అంటారు. 
అటువంటి పరివేత్తవు నీవు” అన్నారు (బ్రాహ్మణులు. 


వ. అట కారణంబుగా నన్న యుండం దమ్ముండు రాజ్యార్దుండు గాండు, నీవు పరివేత్తవు. మీయన్నకు 
రాజ్యం బిచ్చిన, ననావృష్టి దోషంబు చెడు నని బ్రాహ్మణులు వల్మిన, శంతనుండు వనంబునకుం జని, 
దేవాపికిం బ్రియంబిు చెప్పి, రాజ్యంబు చేకొమ్మని పల్మె అంతకు మున్న వాని మంత్రి దేవాపిని రాజ్యంబున 
కనర్హుం జేయం దలంచి విప్రలం బంచిన, నా విప్రులు పాషండమత వాక్యంబులు దేవాపికి నుపదేశించిరి. 
దేవాపి వేదంబుల నిందించినం బాషండుండును, దేవదూషకుండును గావున వానికి రాజ్యంబు లేదని 
బ్రాహ్మణులు సెప్పిన, శంతనుండును మగుది వచ్చి, రాజ్యంబుం జేకొానియె. వర్షంబులు గురిసె. నివ్విధంబున. 
664 


ప్రతి : అట కారణంబుగాన్‌= ఆ కారణంగా; అన్నయుండన్‌= అన్న ఉండగా; తమ్ముండు= తమ్ముడు; రాజ్య+అర్హుండు 
గాండు= రాజ్యం చేయడానికి అర్హత లేనివాడు; నీవు పరివేత్తవు= నీవు పరివేత్త లక్షణం గలవాడవు; మీ యన్నకు 
రాజ్యంబిచ్చినన్‌= ఘు అన్నకు రాజ్యం ఇచ్చినట్లయితే; అనావృష్టి దోషంబు= వర్షం కురవనిదోషం; చెడునని= పోతుందని; 
బ్రాహ్మణులు పల్మినన్‌= బ్రాహ్మణులు చెప్పగా; శంతనుండు= శంతనుడు; వనంబునకున్‌ చని= అడవికివెళ్ళి; దేవాపికిన్‌= 
తన అన్న దేవాపికి; ప్రియంబుచెప్పి= హితవు పలికి; రాజ్యంబు చేకొమ్మని పల్మెన్‌= రాజ్యాన్ని స్వీకరించుమని కోరాడు; 
అంతకుమున్న= ఈ శంతనుడు దేవాపిని రాజ్యం స్వీకరించుమని కోరడానికి పూర్వమే; వాని మంత్రి= శంతనుని యొక్క 
మంత్రి; దేవాపిని రాజ్యంబునకున్‌ అనర్హున్‌ చేయన్‌ తలంచి= దేవాపిని రాజ్యం ఏలడానికి అర్హత లేనివానిగా చేయాలని 
భావించి; విప్రులన్‌ పంచినన్‌= బ్రాహ్మణులను పంపించగా ఆ విప్రలు= ఆ పంపబడ్డ బ్రాహ్మణులు; పాషండ మత 
వాక్యంబులు= (వేదనింద చేసే) పాషండుల మతానికి సంబంధించిన మాటలు; దేవాపికిన్‌= దేవాపికి; ఉపదేశించిరి= 
బోధించారు; దేవాపి; వేదంబులన్‌ నిందించినన్‌= వేదాలను నిందించగా; పాషందుందును= పాషందుడూ; దేవదూషకుండును= 
దైవాన్ని నిందించేవాడూ; కావునన్‌= కాబట్టి, వానికిన్‌= దేవాపికి; రాజ్యంబులేదని= రాజ్యంపై అధికారం లేదని; బ్రాహ్మణులు 


568 శ్రీమహాభాగవతము 


చెప్పినన్‌= బ్రాహ్మణులు చెప్పగా శంతనుండును= శంతనుడు; మగుడివచ్చి= (రాజ్యానికి) తిరిగివచ్చి; రాజ్యంబున్‌ 
చేకొనియెన్‌= రాజ్యం స్వీకరించాడు; వర్షంబులు+కురిసెన్‌= వానలు కురిశాయి; ఆ+విధంబునన్‌= ఆ విధంగా... 

తా : ఆ కారణంగా విప్రులు “అన్న ఉండగా తమ్ముడు రాజ్యం స్వీకరించకూడదు. నీవు పరివేత్తవు. నీవు నీ అన్నకు 
రాజ్యాన్ని ఇస్తే అనావృష్టి దోషం పోతుంది అని చెప్పారు. శంతనుడు అడవికి వెళ్ళాడు. అన్నకు ప్రియమైన మాటలు చెప్పి 
రాజ్యం స్వీకరించుమన్నాడు. ఈ సంఘటన జరగడానికి ముందే శంతనుని మంత్రులు దేవాపిని రాజ్యార్దత లేనివానిగా 
చేయాలనే ఆలోచనతో దేవాపి వద్దకు బ్రాహ్మణులను పంపారు. వారు పాషండమత పద్ధతులు దేవాపికి ఉపదేశించారు. 
దేవాపి వేదాలను నిందించిన కారణంగా పాషండుడు, దైవాన్ని నిందించేవాడు కాబట్టి వానికి రాజ్యార్దత లేదని (బ్రాహ్మణులు 
చెప్పారు. శంతనుడు అడవినుండి రాజ్యానికి తిరిగివచ్చాడు. రాజ్యం స్వీకరించాడు. వానలు కురిశాయి. ఈ విధంగా 


క. దేవాపి కలాపపురం, బావాసము గాంగ యోగియై యున్నాం డు 

ర్వీవర! కలినష్టంబగు, జైవాతృకకులము మీంద సంస్థాపించున్‌. 665 
ప్రతి : ఉర్వీవర= ఓ రాజా!; దేవాపి= ఈ శంతనుని సోదరుడు దేవాపి; కలాపపురంబు= కలాపపురం; ఆవాసము 
గాంగన్‌= నివాసంగా; యోగియై +ఉన్నాడు= ఒక మహాయోగిలా ఉన్నాడు; కలిన్‌+నష్టంబగు= కలికాలంలో నశించిపోయే; 
జైవాతృ్భృక కులము= చంద్రవంశం; మీందన్‌= తరువాతి యుగంలో; సంన్థాపించున్‌= చక్కగా నిలుపుతాడు. 


తా: ఓ పరీక్షన్మహారాజా! ఆ దేవాపి కలాపపురం నిలయంగా యోగిగా ఉన్నాడు. కలిలో నశించిపోయే చంద్రవంశాన్ని 
తరువాతి యుగంలో అతడే చక్కగా స్టాపిన్తాడు. 


వ. బాహ్లికుం డనువానికి సోమదత్తుండు పుట్టి, సోమదత్తునికి భూరియు, భూరిశవస్సు, శలుండను 
వారు మువ్వురు పుట్టిరి. 666 

ప్రతి : బాహ్షికుం దనువానికిన్‌= బాహ్లికుడు అనేవానికి; సోమదత్తుండు పుట్టెన్‌= సోమదత్తుడు పుట్టాడు; సోమదత్తునికిన్‌= 

సోమదత్తునికి; భూరియున్‌, భూరిశ్రవస్సు, శలుండనువారు= భూరి, భూరిశ్రవస్సు, శలుడు అనే; మువ్వురు పుట్టిరి= 

ముగ్గురు జన్మించారు. 

తా : బాహ్లికునికి సోమదత్తుడు, సోమదత్తునికి భూరి, భూరిశ్రవస్సు, శలుడు అనే ముగ్గురు జన్మించారు. 


క. భాతిగ శంతనునకు గం, గా తటినికి వైష్ణవాగ్రగణ్యుండు ఘోరా 
రాతి నయననీలోత్పల, భీతికర గ్రీష్ముందైన భీష్ముండు పుట్టెన్‌. 667 


ప్రతి :; భాతిగన్‌= కాంతిమంతంగా; శంతనునకున్‌= ఈ శంతనుడికి; గంగాతటినికిన్‌= గంగానదికి; వైష్ణవ+ 
అ([గ్రగణ్యుండు= విష్ణుభక్తులలో ముందు లెక్కింపవలసిన (వైష్ణవశ్రేష్టుడైన); ఘోర+అరాతి= భయంకర శత్రువుల; నయన 
నీల+ఉత్ప్చల= నేత్రములనే నల్ల కలువలకు; భీతికర= భయాన్ని కలిగించే; గ్రీష్ముండు= మండు వేసవివంటి వాదైన; 
భీష్ముండు= భీష్ముడు అనేవాడు; పుట్టెన్‌= పుట్టాడు. 

తా ; శంతనునకు గంగానదికి వైష్ణవ[్రేష్టుడు, భయంకర శత్రునేత్రములనే నల్లకలువలకు భయాన్ని కలిగించే మండువేసవి 
వంటి భీష్ముడు జన్మించాడు. 


నవమస్మంధము 569 


ఆ. పరశురాముతోడం బ్రతిఘటించి జయింప, నన్యునొకని నెజుంగ మతనిం దక్క 
వీరయూధపతి వివేకధర్శజ్ఞుండు, వేల్చుటేటిపట్టి విమలయశుండు. 668 


ప్రతి :; పరశురాము తోడన్‌= (పరాక్రమవంతుడని పేరు గాంచిన) పరశురామునితో; ప్రతిఘటించి= ఎదిరించి; జయింపన్‌= 
జయమును పొందుటలో; అతనిన్‌ తక్కన్‌= ఆ భీష్మునితప్ప; అన్యున్‌ ఒకనిన్‌ ఎరుంగము= మరొక్కడిని మనము ఎరుగము; 
వేల్పు+ఏటి+పట్టి= దేవనదీసుతుడు భీష్ముడు; వీరయూధపతి= పరాక్రమంగల వీరుల సమూహానికి నాయకుడు (వీరులలో 
శ్రేష్టుడు); వివేక ధర్మజ్ఞుండు= వివేక ధర్మం బాగా తెలిసినవాడు; విమలయశుండు = స్వచ్చమైన కీర్తి గలవాడు. 


తా : పరశురాముణ్ణి ఎదిరించి, జయించడంలో భీష్ముణ్ణి తప్ప మరొకథిని ఎరుగము. భీష్ముడు గంగానదీసుతుడు. 
పరాక్రమ సమూహ నాయకుడు. మంచి వివేకంగల ధర్మం ఎరిగినవాడు, స్వచ్చమైన కీర్తి కలవాడు. 


వ. ఆ శంతనునకు దాశకన్యకలైన సత్యవతి యందుం జిత్రాంగద విచిత్రవీర్యులు పుట్టిరి. 
అందుం జిత్రాంగదుండు (చిత్రాంగదుందను) గంధర్వునిచేత నిహతుండయ్యె. మతియును. 669 


ప్రతి :; ఆ శంతనునకున్‌= శంతనుడికి దాశకన్యకయైన = దాశరాజు కొమరిత అయిన; సత్యవతి యందున్‌= సత్యవతివల్ల; 
చిత్రాంగద; విచిత్రవీర్యులు= చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు; పుట్టిరి= జన్మించారు; అందున్‌= వారిలో; 
చిత్రాంగదుందడు = చిత్రాంగదుడు (చిత్రాంగదుండను = చిత్రాంగదుదనే పేరుగల); గంధర్వునిచేతన్‌= గంధర్వుని చేతిలో; 
నిహతుండయ్యెన్‌= మరణించాడు; మజియును= మరియు... 


తా ; శంతనునకు దాశరాజు సుతయైన సత్యవతికి చిత్రాంగద, విచిత్ర వీర్యులనే ఇద్దరు జన్మించారు. వారిలో చిత్రాంగదుడు 
చిత్రాంగదుడనే గంధర్వుని చేతిలో మరణించాడు. మరియు 


ఉ. సత్యవతీవధూటి మును శంతను పెంద్రముగానినాండు సాం 
గత్యమునం బరాశరుండు గర్భము చేసిన బాదరాయణుం 
దత్యధికుండు శ్రీహరికళాంశజుందై ప్రభవించె నిత్యముల్‌ 
సత్యములైన వేదముల సాంగములన్‌ విభజింప దక్షుందై. 670 


ప్రతి : సత్యవతీ వధూటి= సత్యవతి అనే యౌవనవతి; శంతను పెండ్లముగానినాండు మును= శంతనుణ్ణి వివాహం 
చేసికోవడానికి పూర్వం; సాంగత్యమునన్‌= కలిసి; పరాశరుండు = పరాశరమహర్ష్శి గర్భముచేసినన్‌= గర్భవతిని చేయగా; 
అత్యధికుండు= మిక్కిలి గొప్పవాడు; నిత్యముల్‌ సత్యములైన = ఎప్పటికి సత్యాలుగా ఉందే; వేదములన్‌= వేదములను; 
స+అంగములన్‌= అంగములతోకూడిన వానినిగా విభజింపన్‌= విడదీయుటకు; దక్షుందై= సమర్హ్భుడై; శ్రీహరి కళా+ 
అంశజుందై= విష్ణుమూర్తి కళలో ఒక భాగాన్ని పొందినవాడై; బాదరాయణుండు= బాదరాయణుడు అను పేరుగలవాడు; 
ప్రభవించెన్‌= జన్మించాడు. 


తా ; సత్యవతి శంతనుణ్ణి వివాహము చేసికోవడానికి పూర్వము పరాశరుడు ఆమెను కలిసి గర్భవతిని చేశాడు. అప్పుడామెకు 
నిత్యసత్యాలైన వేదాలను విభజింప సమర్హుడు, విష్ణుమూర్తి అంశతో బాదరాయణుడు జన్మించాడు. 


ఆ. బాదరాయణుండు భగవంతుం డదనఘుండు, పరమగుహ్యమైన భాగవతము 
నందనుండ నైన నాకుం జెప్పెను శిష్య, జనుల మొజంగి యేనుం జదువుకొంటి. 671 


5/70 శ్రీమహాభాగవతము 


ప్రతి : బాదరాయణుండు= బాదరాయణుడు; భగవంతుండు = జ్ఞానబలైశ్వర్య వీర్యాదిషద్దుణ సంపత్తిగల; అనఘుండు = 
పాపరహితుడు; పరమగుహ్యమైన = మిక్కిలి రహస్యమైన; భాగవతం; నందనుండనైన= కుమారుడనైన; నాకున్‌ చెప్పెను= 
నాకు చెప్పాడు; శిష్యజనుల మొజఅంగి= శిష్యజనులకెవ్వరికి తెలియకుండ (రహస్యంగ్యా; ఏను చదువుకొంటిన్‌= నేను 
చదువుకొన్నాను. 


తా : పాపరహితుడు, భగవంతుడైన బాదరాయణుడు మిక్కిలి రహస్యమైన భాగవతాన్ని కొడుకునైన నాకు చెప్పాడు. నేను 
మిగిలిన శిష్యులకు తెలియకుండా రహస్యముగా ఆ భాగవతాన్ని చదువుకొన్నాను. 


వ. ఆ విచిత్రవీర్యునికిం గాశిరాజుకూంతుల, నంబికాంబాలికల భీష్ముండు బలాత్మారంబునం దెచ్చి 
వివాహంబు చేసిన, విచిత్ర వీర్యుండు వారలం దగిలి మనోజరాగ మత్తుండై, చిరకాలంబు నానావిధక్రీడలన్‌ 
విహరించుచు, రాజయక్ష్మ పీడితుందై, మృతుండయ్యె నంత. 672 


ప్రతి: ఆ విచిత్ర వీర్యునికిన్‌= ఆ విచిత్ర వీర్యుడనెవానికి; కాశిరాజు కూంతులన్‌= కాళశిరాజు సుతలైన; అంబికాం 
బాలికలన్‌= అంబికను, అంబాలికను; బలాత్మారంబునన్‌ తెచ్చి= బలవంతంగా తీసికొనివచ్చి; వివాహంబు చేసినన్‌= 
పెండ్లి చేయగా; విచిత్ర వీర్యుండు= ఆ విచిత్ర వీర్యుడు; వారలన్‌ తగిలి= తన భార్యలపట్ల ఆసక్తిగలవాదై, మనోజరాగమత్తుండై= 
మన్మథ క్రీడలలో మదించినవాదై; చిరకాలంబు= చాలకాలం; నానావిధ క్రీడలన్‌= అనేక విధములైన క్రీడలతో; 
విహరించుచున్‌= విహారం చేస్తూ రాజయక్ష్మ పీడితుందై= క్షయరోగంచే బాధపడి; మృతుండయ్యెన్‌= చనిపోయాడు; 
అంతన్‌= అటు తరువాత... 

తా : ఆ విచిత్రవీర్యునికి కాశిరాజు కుమార్తెలు అంబిక, అంబాలిక అనే వాళ్ళను భీష్ముడు బలవంతంగా తీసికొనివచ్చి 


వివాహం చేశాడు. వారిపట్ల ఆసక్తికల్లి కామాకులచిత్తుడై, మత్తుడై చాలాకాలం అనేకవిధాలైన క్రీడలతో విహరిస్తూ 
చివరకు విచిత్రవీర్యుడు అమితమైన క్షయరోగ పీడితుడై మరణించాడు. పిమ్మట 


క. అతనిసతుల వలన సుతుల, సుత! కను మని తల్లి వనుప సొరిదిం గనియెన్‌ 

ధృతరాష్ట్ర పాండు విదురుల, నుతచరితుండు బాదరాయణుండు నరేంద్రా! 673 
ప్రతి : నరేంద్రా= ఓ పరీక్షిన్మహారాజా!; అతని సతులవలనన్‌= ఆ విచిత్రవీర్యుని భార్యలైన అంబిక, అంబాలికలవల్ల; 
సుత= ఓ కుమారా!; సుతుల కనుమని= కుమారులను కనుమని; తల్లి పనుపన్‌= తల్లి సత్యవతి ఆజ్ఞాపింపగా; 
నుతచరితుందు= అందటిచే కీర్తింపబడే నదవడి కలవాడు; బాదరాయణుందడు = బాదరాయణుడు; ధృతరాష్ట్ర పాండు 
విదురులన్‌= ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు అను పేర్లుగలవారిని; సొరిదిన్‌ కనియెన్‌= క్రమంగా కన్నాడు. 
తా : ఓ రాజా! “విచిత్ర వీర్యుని భార్యలవల్ల కుమారా! నీవు సుతులను కనుమిని తల్లి సత్యవతి ఆజ్ఞాపించగా, బాదరాయణుడు 
ధృతరాహ్ష్రుడు, పాండురాజు, విదురుడు అనేవాళ్ళను క్రమంగా కన్నాడు. 


వ. అందు, ధృతరాష్రునికి గాంధారియందు దుర్యోధనాదులగు కొడుకులు నూర్వురును, దుశ్శలయను 
కన్యకయును జన్మించిరి. మృగశాపభయంబునం జేసి, భార్యం బొంద వెజచిన పాండునకుం 
గుంతీదేవియందు ధర్మానిలేంద్ర ప్రసాదంబున యుధిష్టిర భీమార్జునులను మువ్వురును, మాద్రిదేవి వలన 


నవమస్మంధము 571 


నాసత్య ప్రసాదంబున నకుల సహదేవులనువా రిద్దజునుగా నేవురు పుట్టిరి. అయ్యేవురకును, 
ద్రుపదరాజపుత్రియైన ద్రౌాపదియందుం గ్రమంబునం బ్రతివింధ్యుండును, (శుతసేనుండును, శ్రుతకీర్తియు, 
శతానీకుండును, (శుతకర్ముండు నన నేవురు పుట్టిరి. మజియు యుధిష్టిరునకుం బౌరవతియందు 
దేవకుండును, భీమసేనునికి హిడింబయందు ఘటోత్కచుందును, గాళియందు సర్వగతుండును, సహదేవునికి 
విజయయందు సుహోత్రుండును, నకులునకు రేణుమతియందు నిరమిత్రుండును, నర్జునునకు 
నులూపియను నాగకన్యకయందు నిరావంతుండును, మణలూరుపతి పుత్రికయైన చిత్రాంగదయందు 
బభ్రువాహనుండును, సుభద్రయందు శౌర్యధైర్యతేజో విభవంబుల నఖఫీల రాజనికరంబునం బ్రఖ్యాతుండైన 
యభిమన్యుండును జన్మించిరి. అందుం బభ్రువాహనుం డదర్జునుని నియోగంబున మాతామహానని 
గోత్రంబునకు వంశకర్త యయ్యై, 6774 


ప్రతి :; అందున్‌= వారిలో; ధృతరాష్రునికిన్‌ గాంధారియందున్‌= ధృతరాష్ట్రునికి గాంధారి అనే అతని భార్యవల్ల; 
దుర్యోధనాదులగు= దుర్యోధనుడు మొదలగు; కొడుకులు నూర్వురును= నూర్గురు కొడుకులున్తూ; దుశ్ళ్చలయను= దుశ్శల 
అను పేరుగల; కన్యకయును= కన్యకయు; జన్మంచిరి= పుట్టారు; మృగశాపభయంబునన్‌ చేసి= మృగరూపంలో ఉన్న 
ముని ఇచ్చిన శాభయంవల్ల; భార్యన్‌= తన భార్యను; పొందన్‌ వెజిచిన= కలియడానికి భయపడిన; పాండునకున్‌= 
పాండురాజుకు; కుంతీదేవియందున్‌= కుంతీదేవియందు; ధర్మ+అనిల+ఇంద్ర ప్రసాదంబునన్‌= ధర్మదేవత, వాయువు, 
ఇంద్రుల ప్రసాదంవల్ల (దయవల్ల) యుధిష్టిర భీమార్జునులను మువ్వురును= ధర్మరాజు, భీముడు, అర్జునుడు అను 
ముగ్గురు; మాద్రిదేవివలనన్‌= మాద్రి అనే రెండవ భార్యవల్లు నా సత్య ప్రసాదంబున్‌= అశ్వినీ దేవతల అనుగ్రహంతో; 
నకుల సహదేవులను వారిద్దజునుగాన్‌= నకులుడు, సహదేవుడు అనే ఇద్దరుగా; ఏవురు పుట్టిరి= ఐదుగురు జన్మించారు; 
ఆ ఏవురకును= ఆ ఐదుగురికి; ద్రుపద రాజపుత్రియైన= ద్రుపద రాజుసుతయైన; ద్రాపదియందున్‌= దాపదియందు; 
క్రమంబునన్‌= వరుసగా; ప్రతి వింధ్యుండును, శ్రుతసేనుందును, (శుతకీర్తియు, శతానీకుండును, (శ్రుతకర్ముండు +అనన్‌= 
ప్రతివింధ్య, శశుతసేన, (శ్రుతకీర్తి, శతానీక, (శుతకర్ములనబడదే; ఏవురు పుట్టిరి= ఐదుగురు జన్మించారు; మజియున్‌= 
అంతేకాక; యుధిష్టిరునకున్‌= ధర్మరాజుకు; పొౌరవతియందున్‌= పౌరవతి అనే ఆమెవల్ల; దేవకుండును= దేవకుడు; 
భీమసేనునికిన్‌= భీముడికి; హిడింబయందున్‌= హిడింబ అనే ఆమెవల్ల; ఘటోత్మచుండును= ఘటోత్మచుడూ; 
కాళిందియందున్‌= కాళింది అనే ఆమెవల్లు సర్వగతుండును= సర్వ్పగతుడూ; సహదేవునికిన్‌= సహదేవుడికి; విజయయందున్‌= 
విజయ అనే ఆమెవల్ల; సుహోత్రుండును= సుహోత్రుడూ; నకులునకున్‌ రేణుమతియందున్‌= నకులుడికి రేణుమతి అనే 
భార్యయందు; నిరమిత్రుందునూ= నిరమిత్రుడూ; అర్జునునకున్‌= అర్జునుడికి ఉలూపియను= ఉలూపి అన్నే నాగకన్యయందున్‌= 
నాగలోకపు కన్యవల్ల; ఇరావంతుండును = ఇరావంతుడనబదేవాడు; మణలూరుపతి పుత్రికయైన= మణిపురం రాజ పుత్రికయైన; 
చిత్రాం/గదయందున్‌= చిత్రాంగద అనే ఆమెవల్ల; బభ్రువాహనుండును = బభృవాహనుడు; సుభద్రయందున్‌= సుభద్ర 
అనే ఆమెయందు; శౌర్య ధైర్య తేజోవిభవంబులన్‌= శౌర్యం, ధైర్యం తేజస్సు అనే సంపదలతో; అభిలరాజ నికరంబునన్‌= 
సమస్త రాజ సమూహంలో; 'ప్రఖ్యాతుందైన= ప్రఖ్యాతి వహించిన; అభీమన్యుండును = అభీమనుడు అను పేరుగలవాడు; 
జన్మించిరి= పుట్టారు; అందున్‌= వీరందరిలో; బభువాహనుండు= బభ్రువాహనుడు; అర్జునుని నియోగంబునన్‌= అర్జునుడు 
నియమించిపంపడంవల్ల; మాతామహాుని గోత్రంబునకున్‌= తల్లియొక్క తండ్రి గోత్రానికి; వంశకర్త అయ్యెన్‌= వంశకర్త 
అయ్యాడు. 


5/72 శ్రీమహాభాగవతము 


తా; వాళ్ళలో ధృతరాష్షునికి గాంధారియందు దుర్యోధనుడు మొదలగు, కొడుకులు నూర్హురు, దుశ్శల అనే కన్య 
జన్మించారు. మృగశాప భయంవల్ల పాండురాజు భార్యను కూడడానికి భీతుడై ఉన్నాడు. ఆ పాండురాజుకు కుంతీదేవియందు 
యముడు, వాయువు, ఇంద్రుడు అనువారి ప్రసాదంగా ధర్మరాజ భీమార్జ్డునులు, మాద్రియందు అశ్వినీ దేవతల దయవల్ల 
నకుల సహదేవులు, మొత్తం ఐదుగురు కలిగారు. ఈ అయిదుగురికి ద్రుపదరాజ సుతయైన ద్రౌపదియందు క్రమంగా; 
ప్రతివింధ్యుడు, శుతసేనుడు, (శ్రుతకీర్తి శతానీకుడు, (శుతకర్ముడనే ఐదుగురు జన్మించారు. ధర్మరాజుకు పౌరవతి అనే 
ఆమెయందు దేవకుడు, భీముడికి హిడింబయందు ఘటోత్కచుడు, కాళి అనే ఆమెయందు సర్వగతుడు, సహదేవుడికి 
విజయ అనే ఆమెయందు సుహోత్రుడు, నకులుడికి రేణుమతి అనే భార్యయందు నిరమిక్రుడు, అర్జునునికి ఉలూపి అనే 
నాగకన్యయందు ఇరావంతుడు, మణలూరుపతి సుత చిత్రాంగదయందు బభ్రువాహనుడు, సుభద్ర అనే భార్యయందు 
శౌర్యం, ధైర్యం, తేజస్సు అనే విభవాలతో రాజులందరిలో క్రీర్తిగన్న అభిమన్యుడు జన్మించారు. అందులో బభువాహనుడు 
అర్జునుని ఆజ్ఞతో మాతామహానని గోత్రానికి వంశకర్త అయ్యాడు. 


ట్‌. అన్యసుపూజ్య! స్‌ జనకుందై యభిమన్యుండు భూవరేంద్ర మూ 
ర్ధన్యుండు ధన్యమార్గణ కదంబ విదారిత వైరివీర రా 
జన్యుండు జన్యభీత కురుసైన్యుండు సైన్య సమూహనాథ దృ 
జ్మాన్యుండు మాన్యకీర్తి మహిమం దనరెం గురువంశకర్తయై 


యొ. 6/5 
ప్రతి : అన్యసుపూజ్య= అందరిచే చక్కని పూజలనందే రాజా!) నీ జనకుందై= స్ట్‌ తండ్రియైన; అభిమన్యుడు; భూవరేణ్య 
మూర్దన్యుండు= రాజులందరికి శిరోభూషణమైనవాడు; ధన్య= సార్థకమైన; మార్గణ= బాణములయొక్క కదంబ= 
సమూహంచేత; విదారిత= చీల్చబడిన; వైరి వీరరాజన్యుండు= శత్రువీరరాజులు కలవాడు (తన బాణాల సమూహంతో 
శత్రురాజులను చీల్చినవాడు); జన్యభీత= తనతోడి యుద్ధమందు భయము చెందిన; కురుసైన్యుండు= కురుసైన్యం కలవాడు; 
సైన్యసమూహనాథ = సేనానాయకుల సమూహంయొక్క దృజ్యాన్యుండు = చూపులచే. ఆదరించబదేవాడు 
(సేనానాయకులందరిచే మెచ్చుకొనబదేవాడు); మాన్యకీర్తిమహిమన్‌= ఆదరణీయమైన కీర్తి వైభవంతో; కురువంశకర్తయై = 
కురువంశమునకు మూలపురుషుడై; తనరెన్‌= ఒప్పినాడు. 

తా : సర్వజనపూజ్యా! నీ తండ్రి అభిమన్యుడు రాజులందరిలో శ్రేష్టుడు, తన బాణపరంపరతో శత్రు రాజులను చీల్చి 
చెండాడినవాడు, అతని తోడి యుద్ధంలో కురుసైన్యం భయంతో వణికింది. సేనా నాయకులందరి చూపులతో 
ఆదరించబడినవాడు. ఆదరణీయమైన గొప్ప కీర్తి కలవాడు. కురువంశకర్తయై ఒప్పాడు. 


వ. ఆ యఖభిమన్యునకు నుత్తర యందు నీవు జన్మించితివి. 676 
ప్రతి : ఆ అభిమన్యునకున్‌= ఆ అభిమన్యుడికి; ఉత్తరయందున్‌= ఉత్తరయందు; నీవు జన్మించితివి= పరీక్షిత్తు అనబడే నీవు 
పుట్టావు. 
తా : ఉత్తరాఖిమన్యులకు పరీక్షిత్తువైన నీవు జన్మించావు. 
క. ద్రోణసుతు తూపువేండిమిం, బ్రాణంబులం బాసి హరికృపాదర్శన సం 

త్రాణంబున టబ్రతికితె కా, క్షోణీశ్వర! మున్ను నీ శిశుత్వమువేళన్‌. 677 


నవమస్మంధము 5/3 


ప్రతి : క్షోణి+ఈశ్వర! = ఓ భూపతీ!; ద్రోణసుతు= ద్రోణుని కుమారుడైన అశ్వత్థాిమయొక్క తూపువేండిమిన్‌= బాణపు 
'సెగకు; ప్రాణంబులన్‌పాసి= ప్రాణాలు విడిచి; హరికృపాదర్శన సంత్రాణంబునన్‌= హరియొక్క కృపతోగూడిన చూపులయొక్క 
రక్షణతో; మున్ను ఇంతకుమునుపు; నీ శిశుత్వము వేళన్‌= నీ శైశవకాలంలో; బ్రతికితె కా= బ్రతికావు కదా! 

తా : ఓ భూపతీ! ద్రోణపుత్రుడు అశ్వత్ధామయొక్క బాణపువేడికి నీ ప్రాణాలు పోగా నీ శైశవవెళ విష్ణువు తన దయాదృప్టివీక్షణం 
అనే రక్షణ కవచం ఏర్పాటు చేయగా నీవు బతికావు కదా! 

వ. నీ కుమారులు జనమేజయ (శుతసేన భీమసేనోగ్రసేనులను నల్వురు. వీరలయందు. 678 


ప్రతి : జనమేజయ శ్రుతసేన భీమసేన ఉగ్రసేనులు అనునల్వురు= జనమేజయుడు, శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు 
అనే నల్గురు; నీ కుమారులు = నీ సుతులు; వీరలయందున్‌= ఈ నల్వురిలో... 


తా : జనమేజయ, శ్రుతసేన, భీమసేన, ఉగ్రసేనులు అనే నల్గురు నీ కుమారులు. వీళ్ళలో 


ఆ. నీవు తక్షకాహి నిహతుండ వని విని, సకలసర్పలోక సంహృతముగ 
సర్పయాగ మింక జనమేజయుండు సేయం, గలండు పూర్వరోషకలితుం డగుచు. 679 


ప్రతి : నీవు= పరీక్షిత్తువైన నీవు; తక్షక+అహి నిహతుందవు+అనివిని= తక్షక సర్పంచే చనిపోయావని తెలిసికొని; సకల 
సర్పలోక సంహృతముగన్‌= సమస్తమైన సర్పలోకమంతా నశించేలాా సర్ప్వయాగమింకన్‌= ఇకపై సర్పయాగాన్ని; 
జనమేజయుందు= (నీ సుతుడు) జనమేజయుడు; పూర్వరోషకలితుండగుచున్‌= పూర్వపు కోపంతో కూడినవాడ్రె చేయన్‌+కలడు= 
చేస్తాడు. 

తా: పరీక్షిత్తువైన నీవు తక్షక సర్పంవల్ల చనిపోయావని తెలిసికొని, ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని సమస్త సర్పలోకం 
భస్మం అయ్యేలా నీ సుతుడు జనమేజయుడు సర్పయాగాన్ని చేస్తాడు. 

వ మథజియు నతండు సర్వధరణీమండలంబును జయించి, కావషేయుండు పురోహితుండుగా 
నశ్వమేధంబు సేయంగలవాండు. వానికి శతానీకుందు జనియించి, యాజ్ఞవల్యునితోడ వేదంబులు పఠియించి, 
కృపాచార్యుని వలన విలువిద్య నేర్చి, శౌనకుని వలన నాత్మజ్ఞానంబునుం బదయం గలవాండు. ఆ శతానీకునికి 
సహస్రానీకుండు, వానికి నశ్వమేధజుండు, నశ్వమేధజునికి నాసీమకృష్ణుండు, నాసీమకృష్ణునకు నిచకుండు 
జనియింతురు. ఆ నిచకుండు గజాహ్వ్యయంబు నదిచే హృతంబుగాం గౌశాంబియందు వసియించు, ఆతనికి 
నుప్ప్తుం డుప్తునికిం జిత్రరథుండు, చిత్రరథునకు శుచిరథుండు, శుచిరథునికి వృష్టిమంతుండు, వృష్టిమంతునికి 
సుషేణుండు, సుషేణునికి సుపీతుండు, సుపీతునికి నృచక్షుస్సు, నృచక్షుస్పుకు సుఖానిలుండు, సుఖానిలునికిం 
బరిప్లవుండు, పరిప్రవునకు మేధావి, మేధావికి సునయుండు, సునయునికి నృపంజయుండు, నృపంజయునికి 
దూర్వుండు, దూర్వునికి నిమి, నిమికి బృహద్రథుండు, బృహద్రథునకు సుధాంశుండు, సుధాంశునికి 
శతానీకుండు, శతానీకునకు దుర్దమనుండు, దుర్దమనునికి విహీనరుండు, విహీనరునికి దండపాణి, 
దండపాణికి మితుందు, మితునకు క్షేమకుండు, క్షేమకునకు బ్రహ్మక్షత్రుండు పుట్టుదురు. వాండు నిర్వంశుండై, 
దేవర్షి సత్కతుందై, కలియుగంబునందుం జనం గలవాండు. 680 


5/74 శ్రీమహాభాగవతము 


ప్రతి ; మజియున్‌= మరియు; అతందడు= ఆ జనమేజయుడు; సర్వధరణీ మందలంబును జయించి= సమస్త భూమండలాన్ని 
జయించి; కావషేయుండు పురోహితుండుగాన్‌= కావషేయుడు అనేవానిని పురోహితునిగా చేసికొని; అశ్వమేధంబు+చేయన్‌ 
కలవాందు= అశ్వమేధ యాగాన్ని చేయగలడు; వానికిన్‌= ఆ జనమేజయునికి; శతానీకుందు జనియించి= శతానీకుడనేవాడు 
జన్మించి; యాజ్ఞవల్యునితోడన్‌= యాజ్ఞవల్యునితో (యాజ్ఞవల్యునివద్ద,; వేదంబులు పరియించి= వేదాలు చదివి; 
కృపాచార్యుని వలనన్‌= కృపాచార్యునివల్ల; విలువిద్యన్‌+నేర్చి= ధనుర్వేదాన్ని నేర్చుకొని; శౌనకుని వలనన్‌= శౌనకుడివల్ల; 
ఆత్మజ్ఞానంబునున్‌= ఆత్మజ్ఞానాన్ని కూడా; పదయన్‌ కలవాండు= పొందగలడు; ఆ శతానీకునికిన్‌= ఆ శతానీకుడనేవానికి; 
సహస్రానీకుండు= సహస్రానీకుడు; వానికిన్‌= ఆ సహస్రానీకుడు అనేవానికి; అశ్వమేధజుండు= అశ్వమేధజుడు; 
అశ్వమేధజునికిన్‌= ఆ అశ్వమేధజునికి; ఆసీమకృష్ణుండున్‌= ఆసీమకృష్ణుడు; ఆసీమకృష్ణునకున్‌= ఆ ఆసీమకృష్ణునికి; 
నిచకుందు= నిచకుదడు; జనియింతురు = జన్నిన్తారు; ఆ నిచకుందు= ఆ నిచకుదనేవాదు; గజాహ్వ్యయంబు= హస్తిన అనే 
పేరుగల పట్టణం; నదిచేన్‌+హృతంబుగాన్‌= నదిచే హరింపబడగా (నదీజలాల్లో మునిగిపోగా); కౌశాంబియందున్‌= 
కౌశాంబి నగరంలో; వసియించున్‌= నివసిస్తాడు; ఆతనికిన్‌= ఆ నిచకునకు; ఉప్తండు= ఉప్ప్తడు; ఉప్పనికిన్‌= ఆ ఉప్పనకు; 
చిత్రరథుండు= చిత్రరథుడు; చిత్రరథునకున్‌= ఆ చిత్రరథునికి; శుచిరథుందు= శుచిరథుడు; శుచిరథునికిన్‌= ఆ శుచిరథునికి; 
వృష్టిమంతుండు = వృష్టిమంతుడు; వృష్టిమంతునికిన్‌= ఆ వృష్టిమంతుడనేవానికి; సుషేణుందు= సుషేణుడు; సుషేణునికిన్‌= 
ఆ సుషేణుడికి; సుపీతుండు= సుపీతుడు; సుపీతునికిన్‌= సుపీతుడికి; నృచక్షుస్సు= నృచక్షుస్సు; నృచక్షుస్సుకున్‌= 
ఆ నృచక్షుస్సు అనెవానికి; సుఖానిలుండు= సుఖానిలుడు; సుఖానిలునికిన్‌= ఆ సుఖానిలుడనేవానికి; పరివ్లవుండు = 
పరిప్లవుడనేవాడు; పరిప్లవునకున్‌= ఆ పరివ్లవునికి; మేధావి= మేధావి; మేధావికిన్‌= ఆ మేధావి అనేవానికి; సునయుండు= 
సునయుడు; సునయునికిన్‌= ఆ సునయునికి; నృపంజయుండు= నృవంజయుడు; నృపంజయునికిన్‌ = 
ఆ నృపంజయుడనేవానికి; దూర్వుండు= దూర్చుడు; దూర్వునికిన్‌= ఆ దూర్వునికి; నిమి= నిమి; నిమికిన్‌ బృహద్రథుండు= 
బృహద్రథుడు; బృహద్రథునకున్‌= ఆ బృహద్రథునికి; సుధాంశుండు= సుధాంశుడు; సుధాంశునికిన్‌= ఆ సుధాంశునికి; 
శతానీకుందు= శతానీకుడు; శతానీకునకున్‌= ఆ శతానీకునికి; దుర్ద్వమనుండు= దుర్దమనుడు; దుర్దమనునికిన్‌= దుర్దమనునికి; 
విహీనరుండు= విహీనరుడు; విహీనరునికిన్‌= ఆ విహీనరునికి; దండపాణి= దండపాణి; దందపాణికిన్‌= దండపాణికి; 
మితుండు= మితుడు; మితునకున్‌= ఆ మితునికి; క్షేమకుండు= క్షేమకుడు; క్షేమకునకున్‌= క్షేమకునికి; బ్రహ్మక్షత్రుండు= 
బ్రహ్మక్షత్రుడు; పుట్టుదురు= జన్మిస్తారు; వాండు= ఆ బ్రహ్మక్ష్మత్రుడు; నిర్వంశుడై= వంశము (సంతతి) లేనివాడై; దేవర్షి 
సత్కృతుందై= దేవతలచే బుషులచే సత్మరింపబడి; కలియుగంబునందున్‌= కలియుగంలో; చనంగలవాండు= చెల్లగలడు. 


తా :; జనమేజయుడు సర్వభూమండలాన్ని జయించి, కావషేయుడు పురోహితుడుగా ఉండగా, అశ్వమేధయాగం చేస్తాడు. 
ఆ జనమేజయునికి శతానీకుడు జన్మిస్తాడు అతడు యాజ్ఞవల్యుని వద్ద వేదాలు, కృపాచార్యునివద్ద ధనుర్వేదం, శౌానకుని 
వద్ద ఆత్మజ్ఞానం పొందుతాడు; ఆ శతానీకునికి సహస్రానీకుడు, వానికి అశ్వమేధజుడు, వానికి ఆసీమకృష్ణుడు, వానికి 
నిచకుడు జన్మిస్తారు. ఈ నిచకుడు హస్తినాపురం నదిలో మునిగిపోగా కౌశాంబినగరంలో నివసిస్తాడు. ఆ నిచకునికి 
ఉప్పుడు వానికి చిత్రరథుడు, వానికి శుచిరథుడు, వానికి సృష్టిమంతుడు, వానికి సుషేణుడు, వానికి సుపీతుడు, వానికి 
నృచక్షుస్సు, వానికి సుఖానిలుడు, వానికి పరిప్లవుడు, వానికి మేధావి, వానికి సునయుడు, వానికి నృపంజయుడు, వానికి 
దూర్వుడు వానికి నిమి, వానికి బృహద్రథుడు, వానికి సుధాంశుడు, వానికి శతానీకుడు, వానికి దుర్దమనుడు, వానికి 
విహీనరుడు, వానికి దండపాణి, వానికి మితుడు, వానికి క్షేమకుడు, వానికి బ్రహ్మక్షత్రుడు జన్మిస్తారు. ఈ బ్రహ్మక్షత్రుడు 
సంతతి లేనివాడౌతాడు. ఐనా ఇతడు దేవతలచే, బుషులచే కలియుగంలో కీర్తింపబడతాడు. 


నవమస్మంధము 5/75 


క. జగతి నిటమీందం బుట్టెడు, మగధాధీశ్వరుల నిఖిలమనుజేశ్వరులన్‌ 
నిగమాంతవిదులం జెప్పెద, సుగుణాలంకార! ధీర! సుభగవిచారా! 681 


ప్రతి : సుభగవిచారా= చక్కని భగవత్తత్వాన్ని విచారించేవాడా!; ధీర= ఓ ధీరుడా!; సుగుణ +అలంకార! = సుగుణాలచే 
అలంకరింపబడిన పరీక్షిన్నరేంద్రా!; జగతిన్‌= జగత్తులో; ఇటమీందన్‌= ఇకపై; పుట్టెడు= జన్మించే; మగధ+అధీశ్వరుల = 
మగధ రాజులను; నిఖీలమనుజ+ఈశ్వరులన్‌= సమస్త రాజులను; నిగమాంతవిదులన్‌= వేదాంతం తెలిసినవారిని గూర్చి; 
చెప్పెదన్‌= చెబుతాను. 


తా :; ఓ భగవద్విషయ విచారా! ధీరా! సుగుణాలంకారా! పరీక్షిన్నరేంద్రా! ప్రపంచంలో ఇకపై పుట్టె మగధాధీశ్వరులైన 
సకల రాజులు వేదాంత విదులు అయిన వారిని గూర్చి చెబుతాను. 


వ. జరాసంధపుత్రుందైన సహదేవునికి మార్చాలి, మార్దాలికి (శుతశవస్సు, (శశుత(శవస్సునకు 
నయుతాయువు, నయుతాయువునకు నిరమిత్రుండు, నిరమిత్రునకు సునక్షత్రుండును, సునక్షత్రునికి 
బృహత్సేనుండు, బృహత్సేనునికిం గర్భ్శజిత్తు, కర్మజిత్తునకు శుతంజయుండు, శ్రుతంజయునకు విప్రండు, 
విఫప్రనకు శుచి, శుచికి క్షేముండు, క్షేమునికి సువ్రతుండు, సువ్రతునకు ధర్మనేత్రుండు, ధర్మనేత్రునకు 
(శుతుండు, శుతునకు దృధసేనుండు, దృఢసేనునికి సుమతి, సుమతికి సుబలుండు, సుబలునకు సునీతుండు, 
సునీతునకు సత్యజిత్తు, సత్యజిత్తునకు విశ్వజిత్తు, విశ్వజిత్తునకుం బురంజయుండును జన్మించెద రని చెప్పి 
మజథియు నిట్లనియె. 682 


ప్రతి : జరాసంధ పుత్రుండైన= జరాసంధుని కొడుకైన; సహదేవునికిన్‌= సహదేవుడనేవానికి; మార్చాలి; మార్దాలికిన్‌= 
ఆ మార్చాలి అనేవానికి; శ్రుతశ్రవస్సు; శ్రుతశ్రవస్సునకున్‌= ఆ శ్రుతశవస్సు అనేవానికి; అయుతాయువున్‌= అయుతాయువు 
అనునతదడు; అయుతాయువునకున్‌= ఆ అయుతాయువుకు; నిరమిత్రుందు= నిరమిత్రుడు; నిరమిత్రునకున్‌= ఆ నిరమిత్రునికి; 
సునక్షత్రుండును= సునక్షత్రుడు; సునక్షత్రునికిన్‌= ఆ సునక్షత్రునికి; బృహత్సేనుండు= బృహత్సేనుడు; బృహత్సేనునికిన్‌= 
ఆ బృహత్సేనునికి; కర్మజిత్తు; కర్మ్శజిత్తునకున్‌= ఆ కర్మజిత్తుకు; (ఢశుతంజయుండు = శుతంజయుడు; శుతంజయునకున్‌= 
ఆ (శ్రుతంజయునికి; విప్రండు= విప్రుడు; విప్రనకున్‌ శుచి= ఆ విప్రనికి శుచి; శుచికిన్‌ క్షముండు= ఆ శుచికి క్షేముడు; 
క్షేమునికిన్‌ సువ్రతుండు = క్షేమునికి సువ్రతుడు; సువ్రతునకు ధర్శనేత్రుండు= ఆ సువ్రతునికి ధర్శనేత్రుడు; ధర్మ్శనేత్రునకున్‌ 
ఢశుతుండు= ఆ ధర్శనేత్రుడు అనేవానికి శ్రుతుడు; శుతునకున్‌ దృఢసేనుండు; ఆ శ్రుతునకు దృఢసేనుడు; దృఢసేనునికిన్‌ 
సుమతి= ఆ దృఢసేనునికి సుమతి; సుమతికిన్‌ సుబలుండు= ఆ సుమతికి సుబలుడు; సుబలునకున్‌ సునీతుండు= 
ఆ సుబలునికి సునీతుడు; సునీతునకున్‌ సత్యజిత్తు= ఆ సునీతునికి సత్యజిత్తు సత్యజిత్తునకున్‌ విశ్వజిత్తు= ఆ సత్యజిత్తునకు 
విశ్వజిత్తు; విశ్వజిత్తునకున్‌ పురంజయుండును = ఆ విశ్వజిత్తునకు పురంజయుడు; జన్మించెదరు+అని చెప్పి= జన్మిస్తారని 
చెప్పి మజియున్‌+ఇట్లనియెన్‌= మరలా ఇలా అన్నాడు. 

తా : జరాసంధ పుత్రుడైన సహదేవునికి మార్చాలి, అతనికి శుతశ్రవస్సు, వానికి అయుతాయువు, అతనికి నిరమిత్రుడు, 
వానికి సునక్షత్రుడు, వానికి బృహత్సేనుడు, అతనికి కర్మజిత్తు, వానికి శుతంజయుడు, వానికి విప్రుడు, వానికి శుచి, 
అతనికి క్షేముడు, వానికి సువ్రతుడు, అతనికి ధర్మనేత్రుడు, వానికి శ్రుతుడు, అతనికి దృథసేనుడు, వానికి సుమతి, అతనికి 


5/76 శ్రీమహాభాగవతము 


సుబలుడు, వానికి సునీతుడు, అతనికి సత్యజిత్తు, వానికి విశ్వజిత్తు, విశ్వజిత్తునకు పురంజయుడు జన్నిన్తారు అని చెప్పి 
మళ్లీ ఇలా అన్నాడు. 


ఆఅ. వినుము మగధదేశవిభులు జరాసంధ, ప్రముఖధరణిపతులు ప్రబలయశులు 
వీరు కలియుగమున వెయ్యేండ్ల లోపలం, బుట్టి గిట్టంగలరు భూవరేంద్ర! 683 


ప్రతి :;: భూవర+ఇంద్ర= ఓ రాజ్రేష్టా!; మగధదేశవిభులు= మగధ దేశపురాజులు; జరాసంధ ప్రముఖ ధరణిపతులు = 
జరాసంధుడు మొదలైన గొప్ప రాజులు; ప్రబలయశులు = గొప్ప కీర్తి గలవారు; వీరు= ఈ రాజులు; కలియుగమునన్‌ = 
కలియుగంలో; వెయ్యేండ్ల లోపలన్‌= వేయి సంవత్సరాలు దాటకపూర్వమే; పుట్టిగిట్టన్‌ కలరు= జన్మించి మరణిస్తారు; 
వినుము= విను. 


తా : ఓ రాజేంద్రా! మగధదేశపు రాజులు జరాసంధుడు మొదలైనవారు గొప్ప కీర్తిగల రాజులు. కానీ వీరు కలియుగంలో 
వేయేండ్లలోపు కాలంలోనె జనించి మరణిస్తారు (మగధ వంశం వేయియేండ్లకు మించి నిలువదు). 


వ. యయాతికొడు కనువునకు సభానరుండు, చక్షువు, పరోక్షుండు ననువారు ముగ్గురు పుట్టి రందు 
సభానరునకుం గాలనాధుండు, కాలనాధునకు సృంజయుండు, సృంజయునకుం బురంజయుండు, 
పురంజయునకు జనమేజయుందడు, జనమేజయునకు మహాశాలుందు, మహాశాలునికి మహామనసుండు, 
మహామనసునకు నుశీనరుండు, తితిక్షు వన నిరువురు జన్మించిరి. అందుశీనరునకు శిబియు, వనుండును, 
(గ్రిమియు, దర్పుండు నన నలువురు జన్మించిరి. అందు శిబికి వృషదర్చ సువీర మద్ర కేకయులు నలువురు 
పుట్టిరి. తితిక్షునకు రుశద్రథుండు, రుశద్రథునకు హేముండు, హేమునకు సుతపుండు, సుతపునకు బలి 
పుట్టిరి. ఆ బలిక్షేతమున దీర్హతముని వలన అంగ, వంగ, కళింగ, సింహ, పుందడ్రాంధ్రులను పేళ్ళు గలవా 
రార్వురు కుమారులు పుట్టిరి. వారలు తూర్పు దేశంబునకు రాజులై, దేశంబులకుం దమతమ నామధేయంబు 
లిడి యేలిరి. సువీరునకు సత్యరథుండు, సత్యరథునికి దివిరథుండు, దివిరథునికి ధర్మరథుండు, ధర్మరథునకుం 
జిత్రరథుండుం బుట్టీరి. ఆ చిత్రరథుండు రోమపాదుండు నా బరంగె, 684 

ప్రతి : యయాతికొడుకు= యయాతి సుతుదైన; అనువునకున్‌= అనువు అనేవానికి; సభానరుండు= సభానరుడు; చక్షువు; 
పరోక్షుండును= పరోక్షుడూ; అనువారు ముగ్గురు పుట్టిరి= అనేవారు ముగ్గురు జన్మించారు; అందున్‌= వారిలో; సభానరునకున్‌= 
సభానరునికి; కాలనాథుండు= కాలనాథుడు; కాలనాథునకున్‌= కాలనాథునికి; సృంజయుండు = సంజయుడు; 
సృంజయునకున్‌= సృంజయునికి; పురంజయుందు= పురంజయుడు; పరంజయునకున్‌= పరంజయునికి, జనమేజయుండు = 
జనమేజయుడు; జనమేజయునకున్‌ మహాశాలుందు = జనమేజయునికి మహాశాలుడు; మహాశాలునికిన్‌= మహాశాలుడు 
అనే వానికి మహామనసుడు; మహామనసునకున్‌ ఉశీనరుండు= మహామనసునికి ఉళశీనరుడు; తితిక్షువు అనన్‌= తితిక్షువు 
అనే) ఇరువురు జన్మించిరి= ఇద్దరు పుట్టారు; అందున్‌ ఉశీనరునకున్‌= వారిలో ఉశీనరునికి; శిబియు, వనుండును, 
క్రిమియు, దర్పుండును+అనన్‌= శిబి, వనుడు, క్రిమి, దర్పుడు అనే; నలువురు జన్మించిరి= నలుగురు పుట్టారు; అందున్‌ 
శిబికిన్‌= వారిలో శిబి అనేవానికి; వృషదర్చ, సువీర, మద్ర, కేకయులు= వృషదర్చుడు, సువీరుడు, మద్రుడు, కేకయుడు 
అనేవారు; నలువురు పుట్టిరి= నలుగురు జన్మించారు; తితిక్షునకున్‌= తితిక్షువు అనేవానికి; రుశద్రథుండు= రుశద్రథుడు; 
రుశద్రథునకున్‌= రుశద్రథునికి; హేముండు= హేముదడు; హేమునకున్‌= హేమునికి; సుతపుందు= సుతపుడు; సుతపునకున్‌ 


నవమస్మంధము 577 


బలి= సుతపుడు అనేవానికి బలి; పుట్టిరి= జన్మించారు; ఆ బలిక్షేత్రమునన్‌= ఆ బలి పత్నియందు; దీర్హతమునివలనన్‌= 
దీర్హతముడు అనే వానివల్లు అంగ, వంగ, కళింగ, సింహ, పుండ్ర+ఆంధ్రులను పేళ్ళు గలవారు= అంగ, వంగ, కళింగ, 
సింహ, పుండ్ర, ఆంధ్ర అనే 'పేర్లుగలవారు; ఆర్వురు కుమారులు పుట్టిరి= ఆరుగురు సుతులు జన్మించారు; వారలు= 
వాళ్ళు; తూర్పు దేశంబునకున్‌ రాజులై= తూర్పుదిక్కునకు పరిపాలకులై; దేశములకున్‌= వారు వారు పాలించే ప్రాంతాలకు; 
తమ తమ నామధేయంబులు ఇడి= తమ తమ పేర్లుపెట్టి; ఏలిరి= పరిపాలించారు; సువీరునకు సత్యరథుడు = సువీరునికి 
సత్యరథుడు; సత్యరథునికిన్‌ దివిరథుండు= సత్యరథునికి దివిరథుడు; దివిరథునికిన్‌ ధర్మరథుండు= దివి రథునికి ధర్మరథుడు; 
ధర్మరథునకున్‌= ధర్మరథుడు అనేవానికి; చిత్రరథుండున్‌= చిత్రరథుడు; పుట్టిరి= జన్మించారు; ఆ చిత్రరథుండు= 
ఆ చిత్రరథుడు; రోమపాదుండునాన్‌= రోమపాదుడు అనే పేరుతో; పరంగెన్‌= ఒప్పాడు. 


తా ; యయాతి కొడుకు అనువు. ఆ అనువునకు సభానరుడు, చక్షువు, పరోక్షుడు అనేవారు ముగ్గురు జన్మించారు. 
అందులో సభానరునకు కాలనాథుడు, వానికి సంజయుడు, వానికి పురంజయుడు, అతనికి జనమేజయుడు, వానికి 
మహాశాలుడు, వానికి మహామనసుడు, ఆ మహామనసునకు ఉశీనరుడు, తితిక్షువు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. 
వారిలో మొదటివాదైన ఉళీనరునికి శిబి, వనుడు, క్రిమి, దర్పుడు అనే నలుగురు జన్మించారు. ఆ నలుగురిలో శివికి 
వృషదర్చ, సువీర, మద్ర, కేకయులు అనేవారు నలుగురు కలిగారు. ఇక రెండవవాదడైన తితిక్షునకు రుశద్రథుడు, వానికి 
'హేముడు, వానికి సుతపుడు, ఆతనికి బలి అనేవాడు పుట్టారు. ఈ బలికి సంబంధించిన క్షేత్రంలో దీర్హతముడు అనేవానివల్ల 
అంగ, వంగ, కళింగ, సింహ, పుండ్ర, ఆంధ్రులనే పేళ్లుగల ఆరుగురు కుమారులు ఉదయించారు. వాళ్ళు తూర్పుదేశాలకు 
రాజులై, పాలించే రాజ్యాలకు తమ తమ పేర్లే పెట్టారు. సువీరునికి (శిబియొక్క రెండవకొడుకు) సత్యరథుడు, అతనికి 
దివిరథుడు, వానికి ధర్మరథుడు, ఆ ధర్మరథునికి చిత్రరథుడు జన్మించారు. ఆ చిత్రరథుడే రోమపాదుడు అని ప్రసిద్ధి 
పొందాడు. 


విశే : బలిపత్నియందు దీర్హతమునికి ఆరుగురు పుత్రులు కలిగారు. అందులో '“ఆంధ్రి ఒకడు. ఆంధ్రుడు పాలించిన దేశం 
ఆంధ్రదేశం అని పై వచనంలోని సమాచారం తెలియజేస్తుంది. 


క. సంతతి లేని కతంబునం, బింతింపుచు నుండ నతని చెలికాం డగు ధీ 
మంతుండు దశరథుం డతనికిం, సంతతిగా నిచ్చె నాత్మజను శాంతాఖ్యన్‌. 685 


ప్రతి : సంతతిలేని కతంబునన్‌= ఆ రోమపాదునికి సంతానంలేని కారణంగా; చింతింపుచునుండన్‌= విచారిస్తూ ఉండగా; 
అతని చెలికాందగు= అతనికి స్నేహితుడగు; ధీమంతుండు = బుద్ధిమంతుదడైన; దశరథుడు; అతనికిన్‌= ఆ చిత్రరథుదనే 
పేరుగల రోమపాదునికి; శాంతా+ఆఖ్యన్‌= శాంత అనే పేరుగల; ఆత్మజను= తన కూతురిని; సంతతిగాన్‌ ఇచ్చెన్‌= బిడ్డగా 
ఇచ్చాడు. 

తా :; రోమపాదుడు సంతతిలేదని విచారిస్తున్నవేళ అతని చెలికాదైన దశరథుడు తన సుతయైన శాంతను అతనికి 
(పెంపుడు) కూతురుగా ఇచ్చాడు. 

వ. అంత రోమపాదుండు, దన కూంతురు శాంత యని తైకొని మెలంగుచుండ, నా రాజు రాజ్యంబునం 
గొంతకాలంబు వర్షంబు లేమికిం జింతించి, విభాందక సుతుందైన బుశ్యశ్చంగుండు వచ్చిన వర్షంబు 
గురియు నని పెద్దలవలన నెజింగి, 686 


5/78 శ్రీమహాభాగవతము 


ప్రతి :; అంతన్‌ రోమపాదుండు= అంతట రోమపాదుడు; తన కూంతురుశాంత అని కైకొని= తన కూతురు శాంత అని 
స్వీకరించి; మెలంగుచుండన్‌= ప్రవర్తిస్తూ ఉండగా; ఆ రాజు రాజ్యంబునన్‌= ఆ రాజ రాజ్యంలో; కొంతకాలంబు= 
కొంతకాలం; వర్షంబు లేమికిన్‌ చింతించి= వర్షాలు పడకపోవడానికి బాధపడి; విభాండక సుతుందైన= విభాండక 
మహర్షికి కుమారుడైన, బుశ్యశృంగుండు వచ్చినన్‌= బుశ్యశ్చంగుడు రాజ్యానికి వస్తే వర్షంబు కురియున్‌ అని= వర్షం 
కురుస్తుందని, పెద్దల వలనన్‌+ఎటింగి= విజ్ఞులవల్ల తెలిసికొని... 
తా : రోమపాదుడు శాంతను తన కుమార్తెగా స్వీకరించి పెంచుతున్నాడు. ఆ రోమపాదుని రాజ్యంలో కొంతకాలం వర్షం 
కురవలేదు. దానికి రోమపాదుడు చాల చింతించాడు. బుశ్యశ్చంగుడనే విభాండక మహర్షి కుమారుడున్నాడని అతడు 
తన రాజ్యానికి వస్తే వర్షాలు కురుస్తాయని పెద్దలు, చెప్పగా విన్నాడు రోమపాదుడు. 
క. ఆ రాజు బుశ్యశ్చంగుని, ఘోరతపోనిరతుం దెచ్చుకొజకై పనిచెన్‌ 

వారసతుల నేర్చ్పరుల ను, దార స్తనభారభీరుతర మధ్యగలన్‌. 68/7 
ప్రతి : ఆ రాజు= ఆ రాజైన రోమపాదుడు; ఘఫోరతపోనిరతున్‌= తీవ్రమైన తపస్సులో మునిగి ఉండదే; బుశ్యశృంగునిన్‌= 
బుశ్యశృంగుణ్ణి; తెచ్చుకొజకై= తీసికొని రావడానికై; ఉదారస్తనభార= విస్తారమైన స్తనభారంవలన; భీరు తర మధ్యగలన్‌= 
భయకంపితమైన నడుము గలవారైన; నేర్పరులను= నేర్పు గల జాణలను; వారసతులన్‌= వేశ్యాప్రీలను; పనిచెన్‌= 
పంపించాడు. 
తా : రాజు రోమపాదుడు తపశ్శక్తి సంపన్నుడైన బుశ్యశ్చంగుణ్ణి తీసికొని రావడానికి విస్తార స్తనభారంతో కంపించే, సన్నని 
నడుముగల వేశ్యకాంతలను పంపాడు. 


వ. వారును జని. 688 
ప్రతి : వారును= ఆ వేశ్యకాంతలు; చని= వెళ్ళి... 
తా : ఆ వేశ్యకాంతలు వెళ్ళి 


ఆ. కాంతలార! మెకము గన్నది మొదలుగా, నాండువారి నెజబుంగం డడవిలోన, 

గోంచి బిగియం గట్టుకొనిన యా వడుగని, మత్తికాని రతికి మరపవలయు, 689 
ప్రతి : కాంతలార= ఓ ప్రీలార!; అడవిలోనన్‌= అరణ్యంలో; మెకముకన్నది మొదలుగాన్‌= లేడి గర్భంలో పుట్టినది 
మొదలు; ఆండువారిన్‌ ఎజుంగడు= స్త్రీ జనాన్ని ఎరుగడు; గోంచి బిగియన్‌ కట్టుకొనిన ఆ వడుగనిన్‌= గోచి బిగించుకొని 
ఉన్న ఆ బ్రహ్మచారిని; మత్తికాని రతికిన్‌= మన్మథ క్రీడకు; మరపవలయు= మరిగేలా చేయాలి. 
తా :; ఓ కాంతలారా! విభాందకుని సుతుడు బుశ్యశ్చంగుడు లేడిగర్భం నుండి బయటకు వచ్చినది మొదలు నేటివరకు 


ఆదువారిని చూచి ఎరుగడు. అడవిలో ఎవ్వరితో సంబంధం లేకుండా ఇంద్రియజ్ఞానాన్ని ఎరుగని ఈ బ్రహ్మచారిని 
మన్మథక్రీడలో మునిగి తేలేలా చేయాలి. 


వ. అని పలుకుచు. 690 


నవమస్మంధము 5/79 


ప్రతి : అని= అంటూ; పలుకుచున్‌= మాట్లాడుతూ... 
తా :; అలా మాట్లాడుకుంటూ 


క. అఆడుచుం జెవులకు నింపుగం, బాడుచు నాలోకనిశితబాణౌాఘములన్‌ 
వీడుచు డగ్గజ నోడుచుం, జేడియ లాతపసి కడకుం జేరిరి కలంపన్‌. 691 


ప్రతి : చేడియలు= ఆ వారకాంతలు; ఆడుచున్‌= నాట్యం సలుపుతూ; చెవులకున్‌ ఇంపుగన్‌+పాడుచున్‌= శవణానందంగా 
పాటలు పాడుతూ; ఆ లోక నిశితబాణ+ఓఘములన్‌= చూపులనే వాడి బాణ సమూహాన్ని వీడుచున్‌= వదలుతూ; డగ్గ 
అన్‌ఓడుచున్‌= సమీపించడానికి భయపడుతూ; తపసికదకున్‌= తాపసి అయిన బుశ్యశ్చంగుని వద్దకు; కలంపన్‌= కలత 
పెట్టుటకు; చేరిరి= (బెరుకుగా) చేరారు. 


తా: ఆ వారకాంతలు నాట్యాలు చేస్తూ, వీనులవిందుగా పాడుతూ, చూపులనే వాడిబాణాలను వదులుతూ, దగ్గరకు 
వెళ్ళడానికి భయపడుతూ బుశ్యశ్చంగుని కలత పెట్టుటకు బెరుకుగా చేరారు. 


వు అ య్యవసరంబున వారలం జూచి. 692 
ప్రతి :;: ఆ అవసరమునన్‌= ఆ సమయంలో; వారలన్‌= ఆ వారకాంతలను; చూచి= కనుగొని... 
తా: అప్పుడా వారకాంతలను చూచి 


స్ప మిళితాళినీలధమ్మిల్ల భారంబులు చారుజటావిశేషంబు లనియు 
భర్మాంచ లోజ్జ్వల ప్రభదుకూలంబులు తతచర్మ వస్రభేదంబు లనియు 
బహు రతృకీలిత భాసురదామంబు లధికరుద్రాక్షమాలాదు లనియు 
మలయజ మృగనాఖి మహిత లేపంబులు బహువిధ భూతిలేపంబు లనియు 


తే. మధుర గానంబు (శుతియుక్త మంత్రజాతు లనియు, వీణెలు దండంబు లనియు, సతుల 
మూర్తు లెన్నండు నెజఖుంగని ముగుదతపసి, వారిం దాపసులని డాయ వచ్చి మొక్క 693 


ప్రతి : మిళిత +అళినీల= గుమిగూడిన తుమ్మెదవలె నల్లనైన; ధమ్మిల్ల భారంబులు= కొప్పులయొక్క బరువులు; చారు= 
అందమైన; జటావిశేషంబులు అనియున్‌= జడల విశేషాలై ఉంటాయని; భర్మ+అంచల+ఉజ్వ్వల ప్రభ= బంగారు జరీతో 
గొప్పకాంతులు గల; దుకూలంబులు= వస్త్రాలు; తత = విస్తారమైన; చర్మ వస్తభేదంబులు అనియున్‌= జింక తోలుబట్టలై 
ఉంటాయని; బహురత్న కీలిత= అనేక మణులతో తాపించబడిన; భాసురదామంబులు= కాంతులు చిందే హారాలు 
(దండలు); అధిక రుద్రాక్ష మాలా+ఆదులు +అనియున్‌ = గొప్ప రుద్రాక్షమాలలై ఉంటాయని; మలయజ= మంచి 
గంధంయొక్క మృగనాభి= కస్తూరియొక్క మహితలేపంబులు = గొప్ప పూతలు; బహువిధ= వివిధములైన; 
భూతిలేపంబులు +అనియున్‌= విభూతుల మైపూతలై ఉంటాయని; మధురగానంబు= మనోహరమైన పాటలు; శ్రుతియుక్త 
మంత్రజాతులు +అనియున్‌= స్వరయుక్తమైన వేదమంటత్ర భేదాలు అయి ఉంటాయని; వీణిలు= వీణియలు; 
దండంబులు+అనియున్‌= దండాలు అయి ఉంటాయని; సతుల మూర్తులు= ఆడువారి ఆకారాలు; ఎన్నండున్‌ ఎజుం 


580 శ్రీమహాభాగవతము 


గని= ఎప్పుడూ తెలియని; ముగుదతపసి= ముగ్ధ తపస్వి; వారిన్‌= ఆ వారకాంతలను; తాపసులు అని= మునులు అయి 
ఉంటారని; డాయన్‌వచ్చి మొక్కెన్‌= సమీపమునకు వచ్చి నమస్కరించాడు. 

తా : ముగ్ధత్వం గల తపస్వి బుశ్యశ్చంగుడు వారకాంతలకు తుమ్మెదల సమూహంలా ఉండే నల్లని కురుల సమూహాన్ని 
ఒక రకమైన జటలు అని, బంగారు జరీతో చక్కగా ప్రకాశించే వస్తాలు ఒక విధమైన జింక తోలుబట్టలు అని, 
రత్నహారాలు గొప్ప రుద్రాక్షమాలలని, గంధం, కస్తూరి మైపూతలు, ఒక తీరైన విభూతి పూతలని, వారు పాడే పాటలు 
స్వరయుక్త వేద మంత్రజాతులని, వారు వాయించే వీణలు మునులు ధరించే దండాలు అయి ఉంటాయని, ఆడువారి 
ఆకృతులు ఎన్నడూ చూడని ముని వారిని తాపసులని భావించి వారిని సమీపించి నమస్మరించాడు. 


వ. ఇట్లు వచ్చి మొక్కిన బుశ్యశ్చంగుం జూచుచు, నగుచు డగ్గథి. 694 


ప్రతి : ఇట్లవచ్చి= ఈ విధంగా వచ్చి; మొైక్కిన= నమస్కరించిన; బుశ్యశ్చంగున్‌ చూచుచున్‌= బుశ్యశ్చంగుణ్ణ్హి చూస్తూ; 
నగుచున్‌= నవ్వుతూ; డగ్గటి= సమీపించి... 


తా : ఈ విధంగా నమస్కరించిన బుశ్యశృంగుణ్ణి చూస్తూ నవ్వుతూ దగ్గరకు వచ్చి 


సీ, సేమమే యని సతుల్‌ చేతుల (గ్రుచ్చి కర్మశకుచంబులు మోవం గౌంగిలించి 
చిరతపోనియతి డస్సితి గదా యని మోముం గంఠంబు నాభియుం గలయం బుణికి 
క్రొత్తదీవన లివి కొనుమని వీనుల పొంత నాలుకలం జప్పుళ్ళు చేసి 
మా వనంబుల పండ్లు మంచివి తిను మని పెక్కు భక్ష్యంబులు ప్రీతి నొసంగి 


ఆఅ. నూతనాబినంబు నును పిది మేలని, గోంచి విడిచి మృదుదుకూల మిచ్చి 
మౌని మరగంజేసి మా పర్ణశాలకుం, బోద మనుచుం గొంచుం బోయి రతని. 695 


ప్రతి : సేమమే= క్షేమమా!; అని= అనుచు; సతుల్‌= వారకాంతలు; చేతులన్‌[గ్రుచ్చి= చేతులతో నొక్కుచూ; కర్మశకుచంబులు= 
కఠినస్తనములు; మోవన్‌= గట్టిగా తాకునట్టు; కౌంగిలించి= కౌగలించుకొని; చిర తపోనియతిన్‌+డస్సితిగదా= చాలకాలం 
నుండి తపస్సుయొక్క నియమంతో అలసిపోయావు కదా!; అని= అంటూ; మోమున్‌= మొగమును; కంఠంబున్‌= కంఠమును; 
నాభఖియున్‌= నాఖీ ప్రదేశాన్ని (బొడ్డును); కలయన్‌+పుణికి= చక్కగా సవరించి; క్రొత్త దీవెనలివి= ఇవి సరిక్రొత్త ఆశీస్సులు; 
కొానుము+అని= స్వీకరింపుమని; వీనులపొంతన్‌= చెవులవద్ద; నాలుకలన్‌= నాలుకలతో; చప్పుళ్ళు చేసి= శబ్దాలు చేసి; 
మా వనంబుల పండ్లు= మా తోటలోని పండ్లు మంచివి తినుము+అని= చక్కగా ఉంటాయి తిను అంటూ; పెక్కు 
భక్ష్యంబులు= పలు తినుబండారాలు; ప్రీతిన్‌ ఒసంగి= ప్రేమతో ఇచ్చి; నూతన +అజినంబు = క్రొత్త జింక చర్మం; నునుపు 
ఇది మేలు+అని= మృదువైనది, మేలైనది అంటూ; గోంచి విడిచి= కౌపీనం తీసివేసి మృదు దుకూలము+ఇచ్చి= మెత్తని 
వస్ర్తాలను ఇచ్చి; మౌనిన్‌ మరంగన్‌+చేసి= బుషిని లోలునిగా చేసి (మునికి ఆసక్తి పెంచి; మా పర్ణశాలకున్‌= 
మా కుటీరానికి; పోదము+అనుచున్‌= వెళదాము అంటూ; అతనిన్‌= ఆ బుశ్యశృంగుని కొంచున్‌+పోయిరి= తీసికొని 
వెళ్ళారు. 

తా : వారకాంతలు బుశ్యశ్చంగుణ్ణి చూచి క్షేమమా! అంటూ చేతులతో తాకి తమ కఠిన స్తనాలు తగిలేట్లు గట్టిగా 
కౌగలించుకొన్నారు. చాలకాలం నుండి తపోనియతితో అలసిపోయావు కదా అంటూ మొగాన్ని కంఠాన్ని నాఖిని 


నవమస్మంధము 581 


సవరించారు. ఇవి కొత్తరకం దీవెనలు అంటూ చెవులదగ్గర నాలుకలతో చప్పుళ్ళు చేశారు. మా తోటలోని మంచి పళ్ళు 
ఇవి తినుమంటూ ఎన్నో తినుబండారాలను (ప్రేమతో ఇచ్చారు. ఈ జింక చర్మం కొత్తది, నునుపుగా ఉంటుంది, మంచిది 
అంటూ కౌపీనాన్ని తీసివైచి మంచి మృదువైన వస్త్రాన్ని ఇచ్చి ఆ బుశ్యశ్చంగమునిని ఆసక్తికి లోనుజేసి మా కుటీరానికి 
వెళదాము రా అంటూ అతనిని తమవెంట తీసికొనిపోయారు. 

వ. ఇట్లు హరిణీసుతుండు కాంతాకటాక్ష పాశబద్ద్ధుందై, వారల వెంటం జని రోమపాదుకడకుం బోయిన 
నతండు, దన ప్రియనందనయైన శాంత నిచ్చి పురంబున నునిచికొనియె. అ మ్మునీశ్వరుండు వచ్చిన వర్ష 
ప్రతిబంధదోషంబు చెడి వర్షంబు గురిసె నంత. 696 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; హరిణీసుతుండు= జింక గర్భంలో జన్మించిన బుశ్యశృంగుడు; కాంతాకటాక్ష పాశబద్భుందై= 
ఆ వారప్త్రీల క్రీగంటి చూపులనే త్రాళ్ళకు కట్టుబడి; వారలవెంటన్‌ చని= ఆ వారకాంతల వెనుకవెళ్ళి; రోమ పాదుకడకున్‌= 
రోమపాదుని వద్దకు; పోయినన్‌= వెళ్ళగా అతండు= ఆ రోమపాదుడు; తన ప్రియనందన ఐన= తన గారాబుకుమార్తె 
అయిన; శాంతన్‌ ఇచ్చి= శాంతను ఇచ్చి వివాహంచేసి; పురంబునన్‌ ఉనిచికొనియెన్‌= తన నగరంలో ఉంచుకున్నాడు; 
ఆ మునీశ్వరుండు= ఆ మునివరుడు; వచ్చినన్‌= పురమునకు రాగా; వర్షప్రతిబంధ దోషంబు= వాన రాకడకు అద్దుపడిన 
దోషం; చెడి= పోయి; వర్షంబు కురిసెన్‌= వర్షం కురిసింది; అంతన్‌= అంతట... 

తా : ఈ విధంగా బుశ్యశ్చంగుడు కాంతల క్రీగంటి చూపులనే త్రాళ్ళచే బంధించబడి, వాళ్ళ వెంబడి రోమపాదుని 
రాజ్యానికి వచ్చాడు. ఆ రోమపాదుడు తన ప్రియపుత్రి శాంతను ఇచ్చి పెండ్లి చేసి తన రాజ్యంలో ఉంచుకున్నాడు. 
ఆ మునీశ్వరుడు రాజ్యానికి రాగానే వర్షం పదని దోషం తొలగిపోయి వర్షం కురిసింది. అంతట 


ఆఅ. ఆ నృపాలచంద్రుం డనపత్యుండై యుండ, నెటింగి మునికులేంద్రుం డింద్రుం గూర్చి 

యిష్టిచేసి సుతుల నిచ్చె నాతని కృపం, బంక్తిరథుండు పిదపం బడసె సుతుల. 697 
ప్రతి : ఆ నృపాలచంద్రుండు= ఆ రాజచంద్రుడు; పంక్తిరథుండు= దశరథుడు; అనపత్యుండై= బిడ్డలు లేనివాడై; ఉండన్‌= 
ఉండుటను; ఎటింగి= తెలిసికొని; ముని కుల+ఇంద్రుండు= మునికుల శ్రేష్టుడు; ఇంద్రున్‌+కూర్చి= ఇంద్రుని గుణించి; 
ఇష్టిచేసి= యజ్ఞంచేసి; సుతులన్‌+ఇచ్చెన్‌= కొడుకులను ఇచ్చాడు; ఆతనికృపన్‌= ఆ బుశ్యశృంగుని దయవల్లనే; పిదపన్‌= 
తదుపరి; సుతులన్‌+పదసెన్‌= కుమారులను పొందాడు. 
తా; బుశ్యశ్చంగుడు దశరథునకు బిడ్డలు లేని విషయం తెలిసికొని, ఇంద్రుని గూర్చి యజ్ఞంచేసి సుతులను ఇప్పించాడు. 
ఈ విధంగా బుశ్యశృంగుని వల్లనే దశరథునకు సంతానం కలిగింది. 


వ. ఆ రోమపాదునకుం జతురంగుండును, జతురంగునకుం బృథులాక్షుండును, బృథులాక్షునికి 
బృహద్రథుందడును, బృహత్మృర్ముండు, బృహద్భానుండు ననువారు మువ్వరును బుట్టీరి. అందు బృహద్రథునకు 
బృహన్మనస్సును, బృహన్మనస్సునకు జయద్రథుండును, జయద్రథునకు విజయుండును, విజయునకు 
సంభూతి యను భార్యయందు ధృతియు, నా ధృతికి ధృతవ్రతుండును, ధృతవ్రతునకు సత్యకర్ముందును, 
సత్యకర్మునకు నతిరథుందును జనించిరి. 698 


582 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఆ రోమపాదునకున్‌= ఆ రోమపాదుడికి; చతురంగుండును= చతురంగుడు; చతురంగునకున్‌= చతురంగుడికి; 
పృథులాక్షుండును= పృథులాక్షుడు; పృథులాక్షునికిన్‌ = పృథులాక్షుడికి; బృహద్రథుండును, బృ హత్మర్ముండు, 
బృహద్భానుండును +అనువారు= బృహద్రథుడు, బృహత్మర్ముడు, బృహద్భానుడు అనేవారు; మువ్వురును పుట్టిరి= ముగ్గురు 
కలిగారు; అందున్‌= వారిలో; బృహ(ద్రథునకున్‌= బృహ(ద్రథుడికి; బృహన్మనస్సును= బృహన్మనస్సు అనేవాడు; 
బృహన్మనస్సునకున్‌ జయద్రథుండును= ఆ బృహన్మనస్సు అనేవానికి జయద్రథుడు; జయద్రథునకున్‌ విజయుండును = 
జయద్రథుడికి విజయుడు; విజయునకున్‌ సంభూతియను భార్యయందున్‌= విజయునికి సంభూతి అనే భార్యవల్ల; 
ధృతియున్‌= ధృతియు; ఆ ధృతికి ధృతవ్రతుండును= ఆ ధృతి అనేవానికి ధృతవ్రతుడు; ధృతవ్రతునకున్‌ సత్యకర్ముండును= 
ధృతవ్రతుడికి సత్యకర్ముడు; సత్యకర్మునకున్‌ అతిరథుండును జనించిరి= సత్యకర్ముడికి అతిరథుడు పుట్టారు. 
తా : ఆ రోమపాదుడికి చతురంగుడు ఆ చతురంగునికి పృథులాక్షుడు, ఆ పృథులాక్షునికి బృహద్రథుడు, బృహత్మర్ముడు, 
బృహద్భానుడు అనేవారు ముగ్గురు జన్మించారు. అందులో బృహద్రథ్రునికి బృహన్మనస్సు, వానికి జయద్రథుడు అతనికి 
విజయుడు, ఆ విజయునికి సంభూతి అనే భార్యవల్ల ధృతి, ఆ ధృతికి ధృతవ్రతుడు, ధృతవ్రతునికి సత్యకర్ముడు, సత్యకర్మునికి 
అతిరథుడు జన్మించారు. 
గీ. కుంతి పిన్ననాండు గోరి సూర్యునిం బొంద, బిడ్డం డుదితుందైనం బెట్టెం బెట్టి 

గంగ నీట విడువం గని యతిరథుం డంతం, గర్జుం డనుచుం గొడుకు గారవించె. 699 
ప్రతి : కుంతి= కుంతీదేవి; పిన్ననాండు= చిన్న వయస్సులో; సూర్యునిన్‌= సూర్యుణ్జి; కోరి= తన మనసులో కోరుకొని; 
పొందన్‌= కలియగా; బిడ్డండు= కొడుకు; ఉదితుండైనన్‌= జన్మించగా; పెట్టెన్‌ పెట్టి= ఒక పెట్టెలో పెట్టి, గంగనీటన్‌ 
విడువన్‌= గంగ నీటిలో వదిలిపెట్టగాా అతిరథుడు కని= అతిరథుడు అనేవాడు చూచి; అంతన్‌= అంతట; కర్టుండు 
అనుచున్‌= కర్ణుడు అని పిలుచుకుంటూ; కొడుకున్‌+గారవించెన్‌= కొడుకును లాలించాడు. 


తా; చిన్నవయస్సులో కుంతి సూర్యుని కోరి అతనిని పొందింది. వారికి బిడ్డ జన్మించగా కుంతి ఆ బిడ్డను పెట్టెలో పెట్టి 
గంగనీటిలో విడిచిపెట్టింది, అతిరథుడు ఆ పెట్టెను చూచి ఆ బిడ్డకు కర్టుడు అని పేరుపెట్టి కొడుకుగా ప్రేమ చూపాడు. 


వ. ఇ ట్లతిరథునకుం గానీనుండైన కర్దుండు కొడుకయ్యె. కర్ణునకు వృషసేనుండు పుట్టె. అ య్యయాతి 
కొడుకైన ద్రుహ్యునకు బభ్రుసేతువు, బభ్రుసేతువునకు నారబ్బుందు, నారబ్బునకు గాంధారుం, దాగాంధారునకు 
ఘర్ముండు, ఘర్మునకు ఘృతుండు, ఘృతునకు దుర్శ్మదుండు, దుర్శదునకుం బ్రచేతస్సు జనించిరి. ప్రచేతస్సుకు 
నూర్లురు పుట్టి, మ్లేచ్చాధిపతులై, యుదీచీదిశ నాశయించిరి. తుర్వసునకు వహ్ని వహ్నికి భర్గుండు, 
భర్గునకు భానుమంతుండు, భానుమంతునకుం ద్రిసానువు, త్రిసానువునకుం గరంధముండు, కరంధమునకు 
నుదార చిత్తుందైన మరుత్తుండును బుట్టరి. అతనికి యయాతిశాపంబున సంతతి లేదయ్యె, వినుము. 700 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; అతిరథునకున్‌= అతిరథునికి; కానీనుండైన= కన్యకు జన్మించిన; కర్ణుండు= కర్టుడు; కొడుకు 
అయ్యెన్‌= కొడుకు అయ్యాడు; కర్ణునకున్‌= కర్ణుడికి; వృషసేనుండు పుట్టెన్‌= వృషసేనుడు జన్మించాడు: ఆ యయాతి 
కొడుకైన ద్రుహ్యునకున్‌= ఆ యయాతి సుతుడైన ద్రుహ్యుడు అనేవానికి; బభుసేతువు= బభ్రుసేతువు; 
బభ్రు సేతువునకున్‌+ఆరబ్బుందున్‌= బభ్రుసేతువకి ఆరబ్బుడు; ఆరబ్బునకున్‌ గాంధారుందు= ఆరబ్బుడు అఆనేవానికి గాంధారుదు; 


నవమస్మంధము 583 


గాంధారునకున్‌ ఘర్ముండు= ఆ గాంధారునికి ఘర్ముడు; ఘర్మునకున్‌ ఘృతుండు= ఘర్మునికి ఘృతుడు; ఘృతునకున్‌ 
దుర్మదుండు= ఘృతుడు అనేవానికి దుర్శ్మదుడు; దుర్మదునకున్‌= దుర్శతునికి; ప్రచేతస్సు జన్మంచిరి= ప్రచేతస్సు పుట్టారు; 
ప్రచేతస్సుకున్‌= ఆ ప్రచేతస్సు అనేవానికి; నూర్జురు పుట్టి= వందమంది జన్మించి; మ్లేచ్చాధిపతులై= మ్లేచ్చ దేశాలకు 
అధిపతులై; ఉదీచీదిశన్‌ ఆశ్రయించిరి= ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు; తుర్వసునకున్‌= యయాతి కొడుకైన తుర్వసుడు 
అనేవానికి; వహ్ని వహ్నికిన్‌ భర్చుండు= వహ్నికి భర్చుడు; భర్ణునకున్‌ భానుమంతుండు= భర్ణునకు భానుమంతుడు; 
భానుమంతునకున్‌+త్రిసానువు= భానుమంతుడికి త్రిసానువు; త్రిసానువునకున్‌+కరంధముండు= త్రిసానువుకు కరంధముడు; 
కరంధమునకున్‌= ఆ కరంధమునికి; ఉదారచిత్తుండైన మరుత్తుండును బుట్టిరి= మంచి మనసుగల మరుత్తు జన్మించారు; 
అతనికిన్‌= ఆ మరుత్తునకు; యయాతి శాపంబునన్‌ సంతతిలేదయ్యెన్‌= యయాతి శాపంవల్ల సంతానం లేదు; వినుము= 
ఆలకించు. 


తా : ఈ విధంగా అతిరథుడికి కన్యాపుత్రుదైన కర్టుడు కొడుకయ్యాడు. ఆ యయాతి కొడుకైన ద్రుహ్యునకు బభ్రుసేతువు, 
అతనికి ఆరబ్బుడు, వానికి గాంధారుడు, అతనికి ఘర్ముడు, వానికి ఘృతుడు, అతనికి దుర్మదుడు, వానికి ప్రచేతస్సు 
జన్మించారు. ఈ ప్రచేతస్సు అనేవానికి నూర్గురు సుతులు కలిగారు. వాళ్ళు మ్లేచ్చ దేశాలకు అధిపతులై ఉత్తర దిక్కుగా 
వెళ్ళిపోయారు. యయాతి కొడుకైన తుర్వసునికి వహి వానికి భర్ణుడు, వానికి భానుమంతుడు, వానికి త్రిసానువు అతనికి 
కరంధముడు, ఆ కరంధమునకు మంచి హృదయం గల మరుత్తు జన్మించారు. ఈ మరుత్తుకు యయాతి శాపంవల్ల 
సంతతి కలుగలేదు. విను. 


శ యదువంశ చరిత్రము * 


చ. అనఘ! యయాతి పెద్దకొడుకైన యదుక్షితిపాలు వంశమున్‌ 

వినినం బఠించినన్‌ నరుండు వెండియుం బుట్టండు, ముక్తిం బొందు న 

య్యనుపమమూర్తి విష్ణుండు నరాకృతిం బొంది జనించెం గావునన్‌ 

వినుము నరేంద్ర! నీకు నిది వీనుల పండువు గాంగం జెప్పెదన్‌. 701 
ప్రతి : అనఘ = ఓ పాపరహితా! పరీక్షిన్మహారాజా!; యయాతి పెద్దకొడుకైన= యయాతికి మొదటి కొడుకైన; యదుక్రితి 
పాలు వంశమున్‌= యదుమహారాజు వంశాన్ని గూర్చి; వినినన్‌= విన్నా పఠించినన్‌= చదివినా నరుండు= మానవుడు; 
వెండియున్‌+పుట్టండు = మళ్లీ జన్మించడు (మోక్షాన్ని పొందుతాడు); ముక్తిన్‌+పొందున్‌= జననమరణరహిత స్థానాన్ని 
పొందుతాడు; ఆ+అనుపమమూర్తి= సాటిలేని ఆ ఆకారంగల; విష్ణుండు = విష్ణుమూర్తి నర+ఆకృతిన్‌+పొంది= మానవాకారాన్ని 
ధరించి; జనించెన్‌ కావునన్‌= జన్మించాడు కాబట్టి; నీకున్‌= నీకు; ఇది= ఈ యందువంశ చరిత్రను; వీనుల పండువు+ 
కాంగన్‌= చెవులకు విందు కలుగునట్లుగా నరేంద్రా= ఓ రాజా!; చెప్పెదన్‌= చెబుతాను; వినుము= ఆలకించు. 
తా;ఓ పుణ్యాత్మ్నా! భగవంతుడు విష్ణుమూర్తి మానవాకారంతో ఆ యదువంశంలో జన్మించాడు కాబట్టి యదువంశ చరిత్ర 
వినిన చదివిన ఆ నరుడు జననమరణాలనుండి విడివడి ముక్తిని పొందుతాడు. ఓ నరేంద్రా! ఆ అసమాన మహిమగల 
విష్ణుమూర్తి నరాకృతిని పొందిన విషయాన్ని వీనులవిందుగా చెబుతాను విను. 


వ. యదువునకు సహస్రజిత్తు క్రోష్టువు, నలుండు, రిపుండు ననువారు నలువురు సంభవించిరి. అందుం 
బెద్దకొడుకైన సహస్రజిత్తునకు శతజిత్తు గలిగె. ఆ శతబిత్తునకు మహాహయ, వేణుహయ, హేహయులను 


584 శ్రీమహాభాగవతము 


వారు మువ్వురు పుట్టిరి. అందు హేహయునకు ధర్ముండు, ధర్మునకు నేతక్రుండు, నేత్రునకుం గుంతి, 
కుంతికి మహిష్మంతుండు, మహిష్మంతునకు భద్రసేనుండు, భద్రసేనునకు దుర్మదుండు, దుర్శదునికి 
ధనికుండు, ధనికునికిం గృతవీర్యుండు, కృతాగ్న్చి కృతకర్మ, కృతౌజుండను నలువురు సంభవించిరి. అందుం 
గృతవీర్యునికి నర్జునుండు జనియించె. అతండు మహాబుద్ధిబలంబున. "702 


ప్రతి : యదువునకున్‌= యదువు అనేవానికి; సహస్రజిత్తు, క్రోష్టువు, నలుండు, రిపుండును +అనువారు= సహ(స్రజిత్తు, 
క్రోష్పుడు, నలుడు, రిపుడు అనేవారు; నలువురు సంభవించిరి= నలుగురు జన్మించారు; అందున్‌= వారిలో; పెద్దకొడుకైన = 
పెద్ద కుమారుడైన; సహస్రజిత్తునకున్‌= సహస్రజిత్తు అనేవానికి; శతజిత్తు కలిగెన్‌= శతజిత్తు జన్మించాడు; ఆ శతజిత్తునకున్‌= 
ఆ శతజిత్తు అనేవానికిి మహాహయ, వేణుహయ, హేహయులు+అనువారు= మహాహయ, వేణుహయ, హేహయులనేవారు; 
మువ్వురుపుట్టిరి= ముగ్గురు జన్మించారు; అందున్‌= వారిలో; హేహయునకున్‌= హేహయుడు అనేవానికి; ధర్ముండు= 
ధర్ముడు; ధర్మునకున్‌ నేత్రుందు= ధర్మునకు నేత్రుడు; నేత్రునకున్‌ కుంతి= నేత్రుడు అనేవానికి కుంతి; కుంతికిన్‌ 
మహిష్ణంతుండు= కుంతికి మహిష్మంతుడు; మహిష్మంతునకున్‌ భద్రసేనుందు= ఆ మహిష్టంతునికి భద్రసేనుడు; భద్రసేనునకున్‌ 
దుర్మదుండు = భద్రసేనుడికి దుర్శదుడు; దుర్మదునికిన్‌ ధనికుండు= దుర్శదునికి ధనికుడు; ధనికునికిన్‌= ఆ ధనికునికి; 
కృతవీర్యుండు, కృతాగ్ని కృతకర్మ కృతౌజుండును= కృతవీర్యుడు, కృతార్ని కృతవర్శ కృతౌజుడనబడేే; నలువురు సంభవించిరి= 
నలుగురు జన్మించారు; అందున్‌= వారిలో; కృతవీర్యునికిన్‌ +అర్జ్హునుండు= కృతవీర్యునికి అర్జ్హునుడనేవాడు; జనియించెన్‌= 
జన్మించాడు; అతండు మహాబుద్ధి బలంబునన్‌= అతడు తనదైన గొప్ప తెలివితో... 


తా : యదువునకు సహస్రజిత్తు క్రోష్టువు, నలుడు, రిపుడు అనేవారు నలుగురు జన్మించారు. అందులో పెద్దకొడుకైన 
సహసస్రజిత్తునకు శతజిత్తు పుట్టాడు, ఆ శతజిత్తునకు మహాహయుడు, వేణుహయుడు, హేహయుడు అనేవారు ముగ్గురు 
జన్మించారు. అందులో హేహయుడు అనేవానికి ధర్ముడు, అతనికి నేత్రుడు, అతనికి కుంతి, వానికి మహిష్మంతుడు, 
అతనికి భద్రసేనుడు, వానికి దుర్శదుడు, వానికి ధనికుడు, ఆ ధనికునికి కృతవీర్యుడు, కృతాగ్ని కృతకర్మ, కృతౌజుడు అనే 
నలుగురు కలిగారు. అందులో కృతవీర్యునికి అర్జునుడు పుట్టాడు. ఆ అర్జునుడు తనయొక్క గొప్ప బుద్ధివైోభవంతో 


సీ. హరికళాసంజాతుందైన దత్తాత్రేయు సేవించి సద్యోగసిద్ధిం బొంది 
బహుయజ్ఞ దాన తపంబులు గావించి సకల దిక్కులు గెల్చి జయముతోడ 
సతతంబు హరినామ సంకీర్తనము సేసి ధనముల నొంది యుదారవృత్తి 
యెనుబదియైదువే లేంద్లు భూచక్రంబు ఘనకీర్తిం దనపేరు గాంగ నేలె; 


ఆ. ముదిమి లేక తరుణమూర్తియై యురుకీర్తి, నమరెం గార్తవీర్యుం దడనంగ విభుండు; 
నిజము వానిభంగి నేల యేలిన యట్టి, రాజు నెజుంగ మెందు రాజముఖ్య! 708 


ప్రతి : రాజముఖ్య= ఓ రాజ్రేష్టా!; హరికళాసంజాతుందైన= శ్రీహరి అంశతో జన్మించిన; దత్తాత్రేయు సేవించి= 
దత్తాత్రేయుని అర్చనచేసి; సద్యోగసిద్ధిన్‌ పొంది= ప్రయత్నంలో ఫలితాన్ని పొంది; బహుయజ్ఞ దానతపంబులు కావించి= 
ఎన్నో యజ్ఞదాన తపస్సులు చేసి; సకల దిక్కులుగెల్చి= అన్ని దిక్కులను జయించి; జయముతోడన్‌= ఆ విజయాలతో; 
సంతతంబున్‌= అన్నివేళలా? హరినామ సంకీర్తనము= హరియొక్క నామకీర్తనాన్ని చేసి= సల్పి; ధనములన్‌+ఒంది= 


నవమస్మంధము 585 


ధనాన్ని పొంది; ఉదారవృత్తి= దానధర్మాలు చేస్తూ ఎనుబది యైదు వేలేండ్లు= ఎనబై ఐదు వేల సంవత్సరాలు; భూచక్రంబు= 
భూమండలాన్ని; ఘనకీర్తిన్‌= గొప్ప ఖ్యాతితో; తన పేరుగాంగన్‌= తన పేరు ప్రతిధ్వనించేలా; ఏలెన్‌= పరిపాలించాడు; 
ముదిమిలేక= ముసలితనం లేకుండా; తరుణమూర్తిదైై= యౌవనాకారంతో; ఉరుకీర్తిన్‌= గొప్ప కీర్తితో; 
కార్తవీర్యుండనంగన్‌ = కార్తవీర్యుడు అని పిలువబడుతూ; విభుండు= రాజు అమరెన్‌= ఒప్పాడు; వానిభంగిన్‌= 
ఆ కార్తవీర్యునివలె; నేల+వలినయట్టి రాజున్‌= భూమిని పరిపాలించిన రాజును: ఎజఖుంగము ఎందున్‌ నిజము = నిజంగా 
మరెక్కడా వినలేదు. 


ప్రతి: ఓ రాజవరేణ్యా! కార్తవీర్యుడనే పేరుగల అర్జునుడు శ్రీహరి అంశతో జనించిన దత్తాత్రేయుని పూజించి, సిద్దులుపొంది, 
ఎన్నో యజ్ఞదాన తపస్సులుచేసి, దిక్కులన్నీ జయించాడు. అన్నివేళలా హరికీర్తనం గావిస్తూ ధనాన్ని సంపాదిస్తూ దానధర్మాదులు 
చేస్తూ ఎనబై ఐదువేల సంవత్సరాలు భూమండలాన్ని తన పేరు మారుమోగేలా పరిపాలించాడు. కార్తవీర్యునివలె భూమిని 
పరిపాలించిన రాజును మనం ఎక్కడా చూడబోము. 


వ. ఆ యర్జునునకుం గల పుత్రసహ(స్రంబునం బరశురాముని బారికిం దప్పి జయధ్వజుండు, 
శూరసేనుందు, వృషణుండు, మధువు, నూర్జితుం డనువా రేవురుం (బతికిరి. జయధ్వజునకుం 
దాళజంఘుండు, తాళజంఘునకు నౌర్వముని తేజంబున నూర్వురు కొడుకులుం గలిగిరి. అందుం బ్రథముండు 
వీతిహోత్రుండు. మధువునకు వృక్టుండు, వృక్టునకుం బుత్ర శతంబు వుట్టి, నందుం బథముండు వృష్టి; 
మశజియు మధు వృష్టి యదువుల యా వంశంబుల వారు మాధవులు, వృష్ణులు, యాదవులు ననం బరం 
గిరి. యదుపుత్రుండయిన క్రోష్టువునకు వృజినవంతుండు, వృజినవంతునకు శ్వాహితుండు, శ్వాహితునకు 
భఖేరుశేకుండు, ఖేరుశేకునకుం జిత్రరథుండు, చిత్రరథునకు శశిబిందుండుం బుట్టీరి. "704 


ప్రతి : ఆ+అర్జ్హునునకున్‌ కలపుత్ర సహస్రంబునన్‌= ఆ కార్తవీర్యార్డునకు గల వేయిమంది పుత్రులలో; పరశురాముని 
బారికిన్‌ తప్పి= పరశురాముని బారినుండి తప్పించుకొని; జయధ్వజుండు, శూరసేనుండు, వృషణుండు, మధువు, 
నూర్జితుండనువారు= జయధ్వజుడు, శూరసేనుడు, వృషణుడు, మధువు, ఊర్జితుడు అనేవారు; ఏవురున్‌+బ్రతికిరి= 
ఐదుగురు బ్రతికారు; జయధ్వజునకున్‌ తాళఠజంఘుండు= జయధ్వజునికి తాళఠజంఘుడు, తాళజంఘునకున్‌ +బెర్వముని 
తేజంబునన్‌= తాళజంఘుడికి బెర్వముని తేజస్సువలన; నూర్వురు కొడుకులున్‌+కలిగిరి= వందమంది కొడుకులు కలిగారు; 
అందున్‌= వారిలో; ప్రథముండు= మొదటివాడు; వీతిహోత్రుండు= వీతిహోత్రుడు; మధువునకున్‌, వృక్షుండు= మధువునకు 
వృక్టుడు; వృక్ట్లునకున్‌= వృక్టునిక్సి పుత్ర శతంబుపుట్టెన్‌= వందమంది పుత్రులు జన్మించారు; అందున్‌= వారిలో; ప్రథముండు= 
మొదటివాడు; వృష్టి= వృష్టి అనేవాడు; మజియు= అంతేకాక; మధువృష్టి యదువుల= మధువు, వృష్టి యదువులు అనే; 
ఆ వంశంబులవారు= ఆయా వంశాలవారు; మాధవులు, వృష్ణులు, యాదవులును +అనన్‌+పరంగిరి= మాధవులు, 
వృష్ణులు, యాదవులు అనబద్దారు;ు యదుపుత్తుండయిన= యదువు యొక్క కుమారుడైన; క్రోష్టువునకున్‌= క్రోష్టువు 
అనేవానికి; వృజినవంతుండు = వృజినవంతుడు; వృజినవంతునకున్‌= ఆ వృజినవంతునికి; శ్వాహితుండు = శ్వాహితుడు; 
శ్వాహితునకున్‌= శ్వాహితుడు అనేవానికి; భేరుశేకుండు= భేరుశేకుడు; భేరుశేకునకున్‌= ఆ భేరుశేకుడు అనేవానికి; 
చిత్రరథుండు= చిత్రరథుడు; చిత్రరథునకున్‌ శశిబిందుండున్‌= చిత్రరథునకు శశిబిందుడు; పుట్టిరి= జన్మించారు. 


586 శ్రీమహాభాగవతము 


తా:ఆ కార్తవీర్యార్డునకుగల వేయిమంది సుతులలో పరశురాముని బారినుండి తప్పించుకొని జయధ్వజుడు, శూరసేనుడు, 
వృషణుండు, మధువు, ఊర్జితుడు అనేవారు ఐదుగురు బతికారు. జయధ్వజుదికి తాళజంఘుడు, తాళజంఘునికి బెర్వముని 
తేజస్సువల్ల నూరుగురు కొడుకులు కలిగారు. అందులో మొదటివాడు వీతిహోత్రుడు. మధువునకు వృక్టుడు, వృక్టునికి 
నూరుగురు సంతానం కలిగారు. అందులో ప్రథముడు వృష్టి. మధు, వృష్టి, యదువుల వంశాలవారు మాధవులు, 
వృష్ణులు, యాదవులని పిలువబడ్డారు. యదుపుత్రుడు క్రోష్టువు, అతనికి వృజినవంతుడు, వానికి శ్వాహితుడు, అతనికి 
భేరుశేకుడు, వానికి చిత్రరథుడు, చిత్రరథునికి శశిబిందుడు జన్మించారు. 


మ. కృశమధ్యల్‌ పదివేవు రంగనలతోం గ్రీడం బ్రమోదింప స 
త్ముశలుందై పదివేలలక్షలు సుపుత్రుల్‌ భక్తి సేయం జతు 
రశ రత్నుండును యోగినాం బరంగి సప్తద్వీప రాజేంద్రుండై 
శశిబిందుం దడురునీతిమంతుం డమరెన్‌ సత్మ్కాంతి పూర్ణేందుందై. "705 


ప్రతి : శశిబిందుండు= శశిబిందుడు; కృశమధ్యల్‌, పదివేవురు +అంగనలతోన్‌ = సన్నని నడుములు గల పదివేలమంది 
భార్యలతో; క్రీడన్‌+ప్రమోదింపన్‌= క్రీడించి ఆనందిస్తూ సత్కుశలుందై= నేర్చుగలవాడై; పదివేల లక్షలు సుపుత్రుల్‌ 
భక్తిచేయన్‌= పదివేల లక్షలమంది కుమారులు భక్తితో అర్చిస్తూ ఉండగా; చతుర్దశరత్నుండును= పదునాలుగు రత్నాలు 
కలవాడున్న్యూ యోగినాన్‌+పరంగి= యోగి అని కీర్తింపబడి; సప్తద్వీపరాజేంద్రుండై= ఏడు ద్వీపాలకూ చక్రవర్తె సత్మాంతి 
పూర్ణ +ఇందుందై= చక్కని కాంతిగల నిండుచంద్రుడై; ఉరునీతిమంతుండు = చక్కని నీతిగలవాడుగా; అమరెన్‌= ఒప్పాడు 
(ప్రకాశించాడు). 


తా : అందమైన స్రీలు పదివేలమంది భార్యలతో క్రీడలలో తేలియాడుతూ, పదివేల లక్షలమంది కుమారులు భక్తితో 
గారవిస్తుండగా, పదునాలుగు రత్నాలతో సప్ర్తద్వీపాధిపతియై, యోగివలె, గొప్ప నీతిగల శశిబిందుడు, నిండుచందమామవలె 


ప్రకాశించాడు. 


వ. అతని కొడుకుల మొత్తంబులకు ముఖరులైన యార్వురలోం బృథుశవుండను వానికి ధర్ముండు 
వుట్టి. ధర్మునకు నుశనుండు వుట్టి నూజశ్వమేధంబులు సేసె. అ య్యుశనునకు రుచకుండు వుట్టి. ఆ 
రుచకునకుం బురుజిత్తు, రుక్కుండు, రుక్మేషువు, పృథువు, జ్యామఖుండు నను వా రేవురు పుట్టిరి. అందు 
జ్యామఖుండు. "706 


ప్రతి : అతని కొడుకుల మొత్తంబులకున్‌= శశిబిందుని పదివేల లక్షల పుత్రులలో; ముఖరులైన = కీర్తితో ధ్వనించిన 
(గొప్పవారైన); ఆర్వురలోన్‌= ఆరుగురిలో; పృథుశవుండున్‌= పృథుశ్రవుడు; అనేవానికిన్‌ ధర్ముండు+పుట్టెన్‌= పృథుశ్రవునకు 
ధర్ముడు జన్మించాడు; ధర్మునకున్‌= ధర్శుడికి; ఉశనుండు+పుట్టెన్‌= ఉశనుడు జన్మించి; నూజు +అశ్వమేధంబులు +చేసెన్‌= 
నూరు అశ్వమేధ యాగాలు చేశాడు; ఆ+ఉశనునకున్‌= ఆ ఉశనుడు అనేవానికి; రుచకుందు= రుచకుడు; పుట్టెన్‌= 
జన్మించాడు; ఆ రుచకునకున్‌= ఆ రుచకునికి; పురుజిత్తు, రుక్కుండు, రుక్మేషువు, పృథువు, జ్యామఖుండును+అనువారు = 
పురుజిత్తు, రుక్కుడు, రుక్కేషువు, పృథువు, జ్యామఖుడు అనేవారు; ఏవురు, పుట్టిరి= ఐదుగురు జన్మించారు; అందున్‌ = 
వారిలో; జ్యామఖుండు= జ్యామఖుడనేవాడు... 


నవమస్మంధము 587 


తా : శశివిందుని కుమారుల మొత్తంలో ముఖ్యులైన ఆరుగురిలో, పృథుశ్రవుడు అనేవానికి ధర్ముడు జన్మించాడు. ధర్మునికి 
ఉశనుడు కలిగాడు. ఈ ఉశనుడు నూరు అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ ఉశనునికి రుచకుడు, రుచకునికి పురుజిత్తు, 
రుక్కుడు, రుక్మేషువు, పృథువు, జ్యామఖుడు అనేవారు ఐదుగురు జన్మించారు. వారిలో జ్యామఖుడనేవాడు 


సీ, తొట్రుకొల్పెడు శైబ్యతోడి ప్రేమంబున ననపత్యుం డయ్యును నన్యభార్యం 
గైకొన కొకకొంత కాలంబునకుం బోయి పగవారియింటను బలిమిం బట్టి 
యొకకన్యం దేరిపై నునిచి తోడ్తేరంగ జననాథుం గన్యను శైబ్య చూచి 
కోపించి మానవకుహక! యీ పడుచును దెచ్చియు నేనుండం దేరిమీందం 


ఆ. బెట్టినాండ వనుచు బిజుసులు వలుకంగ, నతండు పలికె నంత నతివతోడ 
నాకుం గోడ లింత నమ్ము మీ లలితాంగి, సవతి గాదు వినుము సత్య మనుచు. "707 


ప్రతి : (జ్యామఖుడనేవాడు) తొట్రుకొల్చ్పడు= మనసు కదిలించే; శైబ్యతోడి (ప్రేమంబునన్‌= శైబ్య అనే భార్యయందు 
(గ్రేమతో; అనపత్యుందయ్యును= సంతతి లేకున్నా అన్యభార్యన్‌+కైకొనక = మరొక భార్యను స్వీకరించక; ఒక కొంత 
కాలంబునకున్‌= ఒక కొంతకాలం తరువాత; పోయి= వెళ్ళి; ఒక కన్యను= ఒక కన్నను; పగవారి ఇంటను= శత్రువుల 
ఇంటిలో; బలిమిన్‌+పట్టి= బలాత్మారంతో పట్టి; తేరిపైన్‌+ఉనిచి= రథంపై ఉంచి; తోడ్తేరంగన్‌= తీసికొనిరాగా; 
జననాథున్‌+కన్యను= రాజైన జ్యామఖుణ్ధి, రథంపైన కన్యను; శ్రైబ్య; చూచి= ఆలోకించి; కోపించి= కినుక వహించి; 
మానవ కుహక= ఓ మోసగాడా; నేనుండన్‌= నేను ఉండగా; తేరిమీందన్‌= రథంపై; ఈ పడుచును +తెచ్చియున్‌= 
ఈ కన్నను తీసికొనివచ్చి; పెట్టినాండవు= ఉంచావు; అనుచున్‌= అంటూ; బిజుసులు+పలుకంగన్‌= పరుషంగా మాట్లాడగా; 
అతండు= భర్త జ్యామఖుడు; అంతన్‌= అటుపిమ్మట; అతివతోడన్‌ పలికెన్‌= శైబ్యతో ఇలా అన్నాడు; ఈ లలితాంగి= 
ఈ కన్న; కోడలు= కోడలు మాత్రమే; ఇంతనమ్ము= ఈ మాట విశ్వసించు; వినుము= విను; సవతిగాదు= నీకు సవతి 
కాదు; సత్యము= నిజం; అనుచున్‌= అని పలుకుతూ... 


తా : జ్యామఖుని భార్య శైబ్య. ఆమెపై గాఢమైన (ప్రేమ కలిగి ఉన్నాడు జ్యామఖుడు. అతనికి శైబయందు సంతానం 
లేకపోయినప్పటికి మతజొక భార్యను స్వీకరించలేదు. కొంతకాలం తరువాత శత్రువుల ఇంటినుండి ఒక కన్యను తన 
రథంమీద బలవంతంగా తీసికొని వచ్చాడు. కన్యను రాజును రథంమీద ఉండటం శైబ్య చూచింది. మోసగాడా! నేనుండగానే 
నీవు మరొక రమణిని రథంమీద తీసికొని వస్తావా అంటూ భర్తను పరుషాలు పలికింది. ఓ శైబ్యా! ఈమె నీకు సవతి 
కాదు. కోడలు. ఇది నిజం. నన్ను నమ్ము అన్నాడు జ్యామఖుడు. 


వ. అ య్యవసరంబున శైబ్య కొడుకుం గాంచు నని యొథింగి, విశ్వేదేవతలును, బితృదేవతలును 
సంతసించిరి. వారల ప్రసాదంబున 708 


ప్రతి : ఆ+అవసరంబునన్‌= అప్పుడు; శైబ్య= శైబ్య అనే ఆమె; కొడుకున్‌ కాంచునని ఎథింగి= కొడుకును కంటుందన్న 
విషయాన్ని తెలిసికొని; విశ్వేదేవతలును= విశ్వే దేవతలు అనేవారు; పితృదేవతలును= జ్యామఖుని పితృదేవతలు; సంతసించిరి= 
సంతోషించారు; వారల ప్రసాదంబునన్‌= వారి దయతో... 


తా : శైబ్య కొడుకును కంటుందనే విషయం ఆ సమయంలో తెలిసికొని విశ్వే దేవతలు, పితృదేవతలు ఆనందించారు. వారి 
దయతో 


588 శ్రీమహాభాగవతము 


క. తన సవతి మొజంగి పెనిమిటి, తనుం బొందిన శ్రైబ్య మథి విదర్భునిం గనియెన్‌ 

దనయుం గని జ్యామఖుండును, దనతెచ్చిన కన్యం దెచ్చి తనయున కిచ్చెన్‌. "709 
ప్రతి :; తన సవతిన్‌ మొజంగి= తనకు సవతిని ఇష్టపడని; పెనిమిటి= భర్త (జ్యామఖుడు); తనున్‌= తనను; పొందినన్‌= 
కూడగాాా శైబ్య; మటథి విదర్భునిన్‌= విదర్భుడు అనేవానిని; కనియెన్‌= కన్నది తనయున్‌+కని= కొడుకును చూచి; 
జ్యామఖుండును= జ్యామఖుడు; తన తెచ్చిన కన్యన్‌తెచ్చి= తాను తీసికొనివచ్చిన కన్యను; తనయునకిచ్చెన్‌= కొడుకునకిచ్చి 
వివాహం చేశాడు. 


తా : తనకు సవతిని కోరనిభర్త జ్యామఖుడు తనతో కలియగా శైబ్య విదుర్భుణ్ణి కన్నది. కొడుకును కని జ్యామఖుడు తాను 
పూర్వం రథంపై తెచ్చిన కన్యను అతనికిచ్చి వివాహం చేశాడు. 


వ. ఆ కన్యకయందు విదర్భునకుం గుశుండును, [గ్రుథుండును, రోమపాదుండునుం బుట్టీరి. 
రోమపాదునకు బభ్రువు, బభ్రువునకు విభువు, విభువునకుం గృతి, కృతికి నుశికుండు, ఉళికునకు చేది, 
చేదికి చైద్యాదులు పుట్టిరి. (క్రుథునకుం గుంతి, కుంతికి ధృష్టి, ధృష్టికి నిర్భృతి, నిర్భతికి దశార్హుండు, 
దశార్హునకు వ్యోముండు, వ్యోమునకు జీమూతుండు, జీమూతునకు వికృతి, వికృతికి భీమరథుండు, 
భీమరథునకు నవరథుండు. నవరథునకు దశరథుండు, దశరథునకు శకుని, శకునికిం గుంతి, కుంతికి 
దేవరాతుండు, దేవరాతునకు దేవక్షత్రుండు, దేవక్షత్రునకు మధువు, మధువునకుం గురువశుండు, 
కురువశునకు ననువు, అనువునకుం బురుహోక్రుండు, నతనికి నంశువు, నతనికి సాత్వతుందడు, సాత్వతునకు 
భజమానుండును, భజియు, దివ్యుండును, వృష్టియు, దేవాష్ఫథుండును, నందకుండును, మహాభోజుండు 
నను నేద్గురును బుట్టీరి. అందు భజమానునకుం బ్రథమభార్య యందు నిమోచి కంకణ వృష్ణులు మువ్వురును, 
రెండవభార్యయందు శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు నను మువ్వరును బుట్టీరి. అందు దేవాషృథునికి 
బభ్రువు పుట్టె. వీర లిరువుర ప్రభావంబులం బెద్దలు శ్లోకరూపంబునం బరియించుదురు. అట్టి శ్లోకార్థం 
బెట్టిదనిన. "710 

ప్రతి: ఆ కన్యకయందున్‌= ఆ కన్యయందు; విదర్భునకున్‌= విదర్భునకు; కుశుండును= కుశుడు; కుథుండును= 
(కుఢథుడు; రోమపాదుండునున్‌ పుట్టిరి= రోమపాదుడు అనేవారు పుట్టారు; రోమపాదునకున్‌= రోమపాదుడికి; బభువు; 
బభ్రువునకున్‌= బభ్రువు అనేవానికి; విభువు; విభువునకున్‌ కృతి= విభువు అనేవానికి కృతి; కృతికిన్‌+ఉశికుండు= కృతికి 
ఉళికుడు; ఉళికునకున్‌+చేది= ఉళికునికి చేది; చేదికిన్‌+చైద్యాదులు పుట్టిరి= చేదికి చైద్యుడు మొదలైనవారు పుట్టారు; 
(కుఢథునకున్‌+కుంతి= క్రుథుడు అనేవానికి కుంతి; కుంతికి ధృష్టి= కుంతికి ధృష్టి; ధృష్టికి నిర్భతి= ధృష్టికి నిరతి; 
నిర్శతికిన్‌, దశార్హుండు = నిర్వతికి దశార్చుడు; దశార్తునకున్‌ వ్యోముండు= దశార్చునికి వ్యోముడు; వ్యోమునకున్‌, జీమూతుండు= 
వ్యోమునికి జీమూతుడు; జీమూతునకున్‌ వికృతి= జీమూతునికి వికృతి; వికృతికిన్‌, ఖీమరథుందు= వికృతికి ఖీమరథుడు; 
భీమరథునకున్‌ నవరథుండు= భీమరథునికి నవరథుడు; నవరథునకున్‌ దశరథుండు= నవరథునికి దశరథుడు; దశరథునకున్‌ 
శకుని= దశరథునికి శకుని; శకునికిన్‌ కుంతి= శకునికి కుంతి; కుంతికిన్‌ దేవరాతుందు= కుంతికి దేవరాతుడు; దేవరాతునకున్‌ 
దేవక్షత్రుండు= దేవరాతునికి దేవక్షత్రుడు; దేవక్షత్రునకున్‌ మధువు= దేవక్షత్రునికి మధువు; మధువునకున్‌ కురువశుండు= 
మధువుకు కురువశుడు; కురువశునకున్‌ అనువు = కురువశునికి అనువు; అనువునకున్‌ పురుహోత్రుండును = అనువునకు 


నవమస్మంధము 589 


పురుహోత్రుండు; అతనికిన్‌ అంశువు= అతనికి అంశువు; అతనికిన్‌ సాత్వతుండు= అతనికి సాత్వతుడు; సాత్వతునకున్‌ 
భజమానుండును, భజియు, దివ్యుండును, వృష్టియు, దేవాప్పథుండును, నందకుండును, మహాభోజుండునను= సాత్ప్వతునికి 
భజమానుడు, భజి, దివ్యుడు, వృష్టి దేవాష్పథుడు, నందకుడు, మహాభోజుడు అనబడే; ఏద్దురును= ఏడుమంది (ఏడుగురు) 
పుట్టిరి= జన్మించారు; అందున్‌= వారిలో; భజమానునకున్‌= భజమానునికి; ప్రథమ భార్యయందున్‌= మొదటి భార్యయందు; 
నిమోచి, కంకణ, వృష్ణులు మువ్వురును= న్నిమోచి, కంకణుడు, వృష్ణువు అనే ముగ్గురునూ; రెందవ భార్యయందున్‌= 
రెండవ భార్యకు; శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తునను మువ్వురును= శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు అనే 
ముగ్గురునూూ; పుట్టిరి= పుట్టారు అందున్‌= వారిలో; దేవాష్టథునికిన్‌ బభ్రువుపుట్టెన్‌= దేవాప్పథువు అనేవానికి బభ్రువు 
పుట్టాడు; వీరలిరువుర ప్రభావంబులన్‌= ఈ దేవాప్పథువు బభ్రువు అనే వీరిద్దరియొక్క గొప్పతనాలను; పెద్దలు= ఆర్యులు; 
శ్లోకరూపంబునన్‌= శ్లోకరూపంగా; పఠియించుదురు= చదువుతూ ఉంటారు; అట్టి శ్లోకార్థంబు= ఆ శ్లోకానికి అర్థం; 
ఎట్టిది అనినన్‌= ఎలాంటిది అంటే... 


తా; విదర్భునకు ఆ కన్యయందు కుశుడు, క్రుథుడు, రోమపాదుడు జన్మించారు. రోమపాదునకు బభ్రువు, బభ్రువుకు 
విభువు, విభువునకు కృతి, కృతికి ఉళశికుడు, ఉశికునకు చేది, చేదికి చైద్యాదులు జన్మించారు. 


క్రుథునకు కుంతి, కుంతికి ధృష్టి, ధృష్టికి నిర్భతి, నిర్భతికి దశార్చుడు, దశార్జునకు వ్యోముడు, వ్వ్యోమునకు 
జీమూతుడు, జీమూతునికి వికృతి, వికృతికి భీమరథుడు, భీమరథునికి నవరథుడు, నవరథునికి దశరథుడు, దశరథునికి 
శకుని, శకునికి కుంతి, కుంతికి దేవరాతుడు, దేవరాతునికి దేవక్షత్రుడు, దేవక్షత్రునకు మధువు, మధువుకు కురువశుడు, 
కురువశునకు అనువు, అనువునకు పురుహోత్రుడు, అతనికి అంశువు, అతనికి సాత్వతుడు, సాత్వతునకు భజమానుడు, 
భజి, దివ్యుడు, వృష్టి, దేవాప్ప్రథుడు, నందకుడు, మహాభోజుడు అనే ఏడుగురు జన్మించారు... 

వారిలో భజమానునికి మొదటి భార్యయందు న్నిమోచి, కంకణుడు, వృష్ణువు అనే ముగ్గురూ, రెండవ భార్యయందు 
శతజిత్తు సహస్రజిత్తు అయుతజిత్తు అనే ముగ్గురు పుట్టారు. అందులో దేవాప్పథువునకు బథభ్రువు పుట్టాడు. తం డ్రీకొడుకులైన 
దేవాప్పథువు, బభ్రుడు అనే వీరిరువురి గొప్పతనం పెద్దలు శ్లోకరూపంగా పఠిస్తూ ఉంటారు. ఆ శ్లోకార్థం ఏమంటే 
తే. వినుము దూరంబునం దేమి వినుచు నుందు, మదియు చూతుము దగ్గ నరుగుదేర 

నరులలో బభ్రుకంటె నున్నతుండు లేండు, యోజ దేవాష్ఫథున కెన యొరుండు గలండె? 711 
ప్రతి : వినుము= విను; దూరంబునందున్‌ ఏమి వినుచు నుందుము= దూరంగా ఏమి వింటామో; డగ్గజన్‌ అరుగుదేరన్‌= 
దగ్గరకు రాగా అదియున్‌ చూతుము= దానినే చూస్తాం; నరులలోన్‌= మానవులలో; బభ్రుకంటెన్‌= బభ్రువుకంటిె; 
ఉన్నతుండు లేండు= గొప్పవాడు లేదు; ఓజన్‌= స్వభావంలో, దేవాప్పథునకున్‌ ఎనః= దేవాప్పథునకు సాటి; ఒరుండు కలం 
దె!= మరి ఒకడు ఉన్నాడా? లేడు. 


తా :; దూరంగా ఉండి ఏది వింటామో దగ్గరకు రాగా దానినే చూస్తాం ఓ రాజా! విను. మానవులలో బభ్రువుకంటె 
గొప్పవాడు లేడు. స్వభావంలో దేవాష్టథునికి సాటి మరొకడు రాడు. 


క. పదునాలుగు వేవురు నటు, వదియేవురు నరులు ముక్తి పదసిరి బభ్రుం 
డుదితుండు దేవాష్ఫథుండును, బదపడి యోగంబుం దెలియం బలికిన కతనన్‌. 7712 


590 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఉదితుండు= ఉదయించిన; బభ్రుండు= బభ్రుడు; దేవాప్పథుండును= దేవాప్పథుడు; పదపడి= క్రమంగా; యోగంబున్‌ 
తెలియన్‌ పలికిన కతనన్‌= యోగవిద్యను తెలిసేలా బోధించడంవలన; పదునాలుగు వేవురున్‌+అజఖువదియేవురు= 
పదునాల్లువేల అరవై ఐదుమంది; నరులు= మానవులు; ముక్తి పడసిరి= మోక్షాన్ని పొందారు. 

తా : బభుడు, దేవాప్పథువు ఇరువురు యోగవిద్యను బోధించిన కారణంగా, పదునాల్లువేల అరవై ఐదుమంది మానవులు 
ముక్తి పొందారు. 


వ. మహాభోజుం దతిధార్శ్మికుండు. వాని వంశంబువారు భోజులని పలుకం బడిరి. వృష్టికి సుమిత్రుండును, 
యుధాజిత్తును జన్మించిరి. అందు యుధాజిత్తునకు శినియు, అనమిత్రుండును జనించిరి. అనమిత్రునికి 
నిమ్నుండు, నిమ్నునికి సత్రాజితుండు, ప్రసేనుండు నన నిరువురు పుట్టిరి మజణియు ననమిత్రునికి శినియను 
వాండు వేజొకండుం గలండు, అతని పుత్రుండు సత్యకుండు, అతనికి యుయుధానుం డనం బరంగిన 
సాత్యకియు, నా సాత్యకికి జయుందును, జయునకుం గుణియు, నాగుణికి యుగంధరుందును బుట్టిరి. 
మజియు ననమిత్రునకుం బృశ్నియను వేజొక కొడుకుం గలండు. వానికి శ్వఫల్కచిత్రకులు గలిగిరి. అందు 
శ్వఫల్మునకు గాందిని యం దక్ష్రూరుండును, నసంగుండును, సారమేయుందును, మృదుకుండును, 
మృదుపచ్చివుండును, వర్మదృక్కును, ధృష్టవర్ముండును, క్షత్రోపేక్షుండును, అరిమర్దనుండును, 
శత్రుఘ్నుండును, గంధమాదనుండును, ప్రతిబాహువు ననువారు పన్నిద్దజు కొడుకులును, సుచారువను 
కన్యకయుం జనించిరి. వారియం దక్రూరునికి దేవలుండును, అనుపదేవుండును బుట్టీరి. మజియుం 
జిత్రునకుం బృథుండును, విదూరథుండును మొదలుగాం గలవారు పెక్కండ్రు వృష్టి వంశ జాతు లయిరి. 
భజమానుండు, కుకురుండు, శుచి, కంబళబర్దిషుండు నన నలువు రంధకునికిం బుట్టీరి. కుకురునకు 
వృష్టి, వృష్టికి విలోమతనయుండు, విలోమతనయునికి కపోతలోముండు, కపోతలోమునికిం దుంబురు 
సఖుందైన యనువు, అనువునకు దుందుభి, దుందుఖికి దవిద్యోతుండు, దవిద్యోతునకుం బునర్వసువు, 
ఆతనికి ఆహుకుం డను కుమారుండును, ఆహుకి యను కన్యకయుం గలిగిరి. అఆ యాహుకునికి దేవకుండు, 
ఉగ్రసేనుండు నన నిరువురు జన్మించిరి. అందు దేవకునికి దేవలుండు, అనుపదేవుండు, సుదేవుండు, 
దేవవర్థనుండన నలుగురు గలిగిరి. వారలకు ధృతదేవయు, శాంతిదేవయు, ఉపదేవయు, శ్రీదేవయు, 
దేవరక్షితయు, సహదేవయు, దేవకియు ననం దోంబుట్టువు లేడ్వురు గలిగిరి. "713 


ప్రతి : మహాభోజుండు +అతిధార్మికుండు = మహాభోజుడు అనేవాడు చాల ధర్మబుద్ధి కలవాడు; వారి వంశంబువారు= 
వాళ్ళ వంశంలో పుట్టినవారు; భోజులని పలుకంబడిరి= భోజులు అని చెప్పబడ్డారు; వృష్టికిన్‌ సుమిత్రుండును= వృష్టికి 
సుమిత్రుడనేవాడు; యుధాజిత్తును= యుధాజిత్తు అనేవాడు; జన్మించిరి= పుట్టారు; అందున్‌= వారిలో; యుధాజిత్తునకు 
శినియున్‌= యుధాజిత్తుకు శినిి అనమిత్రుండును= అనమిత్రుడు; జనించిరి= పుట్టారు; అనమిక్రునికిన్‌= అనమిత్రుడు 
అనేవానికి నిమ్నుండున్‌= నిమ్నుడు; నిమ్నునికిన్‌ సత్రాజితుండును = నిమ్నుడు అనేవానికి సత్రాజితుడు; ప్రసేనుండును+అనన్‌= 
ప్రసేనుడు అనేవారు; ఇరువురు పుట్టిరి= ఇద్దరు జన్మించారు; మజియున్‌= అంతేకాక; అనమిత్రునికిన్‌, శినియనువాండు= 
అనమిత్రునికి శిని అనేవాడు; వేటొకందున్‌ కలందు= మరొకడున్నాడు; అతని పుత్రుందు= ఆ శిని పుత్రుడు; సత్యకుండు= 
సత్యకుడు; అతనికిన్‌= ఆ సత్యకునికి యుయుధానుండనన్‌+పరంగిన= యుయుధానుడని పిలువబడే; సాత్యకియున్‌= 


నవమస్మంధము 591 


సాత్యకి; ఆ సాత్యకికిన్‌= ఆ సాత్యకికి జయుండును= జయుడు; జయునకుంగుణియున్‌= జయునికి గుణి; ఆ గుణికిన్‌ 
యుగంధరుండును= ఆ గుణికి యుగంధరుడు; పుట్టిరి= జన్మించారు; మజియున్‌= మళ్లీ; అనమిత్రునకున్‌= అనమిక్రుడికి; 
పృశ్నియను= పృళ్ని అనబదే; వేటొక కొడుకున్‌+కలండు= మరొక కొడుకు ఉన్నాడు; వానికిన్‌= ఆ పృళ్చిక్రి; శ్వఫల్మ 
చిత్రకులు= శ్వఫల్ముడు చిత్రకుడు అనేవారు; కలిగిరి= జన్మించారు; అందున్‌= వారిలో; శ్వఫల్మునకున్‌ గాందినియందున్‌= 
శ్వఫల్ముడు అనేవానికి గాందిని అనే ఆమెయందు; అ(క్రూరుండును, నసంగుడును, సారమేయుండును, మృదుకుందును, 
మృదుపచ్చివుండును, వర్మదృక్కును, ధృష్టవర్ముండును, క్షత్రో పేక్షుండును, అరిమర్దనుండును, శత్రువ్నుండును, 
గంధమాదనుండును, ప్రతిబాహువు ననువారు= అక్రూరుడు, అసంగుడు, సారమేయుడు, మృదుకుడు, మృదుపచ్చివుడు, 
వర్మదృక్కు ధృష్టవర్శుడు, క్షతో పేక్షుడు, అరిమర్దనుడు, శత్రుఘ్నుడు, గంధమాదనుడు, ప్రతిబాహువు అనేవాళ్లు; పన్నిద్దజణు 
కొడుకులును= పందైండుమంది కుమారులు; సుచారువు అను కన్యయున్‌= సుచారువు అనే కన్య, జనించిరి= జన్మించారు; 
వారియందున్‌= వాళ్ళలో; అ'క్రూరునికిన్‌= అక్రూరుదనే వానికి; దేవలుందును, అనుపదేవుందును = దేవలుడు, అనుపదేవుడు 
అనేవారు; పుట్టిరి= జన్మించారు; మజియున్‌= మళ్లీ; చిత్రునకున్‌= చిత్రుడు అనేవానికి; పృథుండును, విదూరథుండును 
మొదలుగాన్‌ కలవారు= పృథుడు, విదూరథుడు మొదలైనవారు; పెక్కండ్రు= చాలమంది; వృష్టివంశజాతులు ఐరి= 
వృష్టివంశంలో పుట్టారు; భజమానుండు= భజమానుడు; కుకురుండు= కుకురుడు; శుచి; కంబళ బర్జిషుండుననన్‌= 
కంబళుడు బర్జిష్తుడు అనే పేర్లు గలవారు; నలువురు అంధకునికిన్‌= నలుగురు అంధకుడు అనేవానికి; పుట్టిరి= జన్మించారు; 
కుకురునకున్‌ వృష్టి= కుకురుడికి వృష్టి, వృష్టికిన్‌, విలోమ తనయుండు= వృష్టికి విలోమ తనయుడు; విలోమ తనయునికిన్‌= 
విలోమ తనయుడికి; కపోతలోముండు = కపోతలోముడు; కపోతలోమునికిన్‌= కపోతలోమునికి; తుంబురు సఖుండైన = 
తుంబురుని స్నేహితుడైన; అనువు; అనువునకున్‌, దుందుఖి= అనువుకి దుందుభి; దుందుఖికిన్‌, దవిద్యోతుండు= దుందుభికి 
దవిద్యోతుడు; దవిద్యోతునకున్‌, పునర్వసువు= దవిద్యోతనుడికి పునర్వసువు; ఆతనికిన్‌= అతనికి ఆహుకుండను 
కుమారుండును= ఆహుకుడు అనే కుమారుడు; ఆహుకి అను కన్యకయున్‌= ఆహుకి అనే కను కలిగిరి= జన్మించారు; 
ఆ ఆహుకునికిన్‌= ఆ ఆహుకుడు అనేవానికి; దేవకుందు, ఉగ్రసేనుండుననన్‌= దేవకుడు, ఉగ్రసేనుడు అనే; ఇరువురు 
జన్మించిరి= ఇరువురు పుట్టారు; అందున్‌, దేవకునికిన్‌, దేవలుండు= వారిలో దేవకునికి దేవలుడు; అనుపదేవుండు = 
అనుపదేవుడు; సుదేవుండు= సుదేవుడు; దేవమర్దనుండనన్‌= దేవమర్దనుడనే; నలుగురు= నల్బురు; కలిగిరి= జన్మించారు; 
వారలకు = వారికి; ధృతదేవయు, శాంతిదేవయు, ఉపదేవయు, శ్రీదేవయు, దేవరక్షితయు, సహదేవయు, దేవకియుననన్‌= 
ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దెవకి అనే; తోంబుట్టువులు= తోడపుట్టినవారు; ఏడ్వురు 
కలిగిరి= ఏడుగురు జన్మించారు. 


తా ; మహాభోజుడు మిక్కిలి ధర్మాత్ముడు, అతని వంశంవారంతా భోజులని పిలువబడ్డారు. వృష్టికి సుమిత్రుడు, యుధాజిత్తు 
జన్మించారు. యుధాజిత్తునకు శిని, అనమిత్రుడు జనించారు. అనమిత్రుడికి నిమ్నుడు, నిమ్నునికి సత్రాజితుడు, ప్రసేనుడు 
అనువారిరువురు పుట్టారు. అనమిత్రునకు శిని అనేవాడు మరొకడున్నాడు. అతని కొడుకు సత్యకుడు అతనికి 
యుయుధానుడనబడదే సాత్యకి, సాత్యకికి జయుడు, జయునికి గుణి, గుణికి యుగంధరుడు జన్మించారు. 


అనమిత్రునికి పృళ్ని అని వేరొక కొడుకున్నాడు. ఆ పృల్నికి శ్వఫల్కుడు, చిత్రకుడు జన్మించారు. శ్వఫల్మునకు 
గాందిని అనే ఆమెయందు అక్రూరుడు, అసంగుడు, సారమేయుడు, మృదుకుడు, మృదుపచ్చివుడు, వర్శదృక్కు దృష్టవర్శుడు, 
క్షతో పేక్షుడు, అరిమర్దనుడు, శత్రుఘ్నుడు, గంధమాదనుడు, ప్రతిబాహువు అనే పండ్రెండు మంది కొడుకులు, సుచారువనే 
కూతురు జన్మంచారు. 


592 శ్రీమహాభాగవతము 


వాళ్ళలో అ'క్రూరునికి దేవలుడు, అనుపదేవుడు జన్మించారు. చిత్రునకు పృథుడు, విదూరథుడు మొదలైన చాలమంది 
వృష్టివంశం వాళ్ళు అయ్యారు. భజమానుడు, కుకురుడు, శుచి, కంబళ, బర్జిషుడు అనే నలుగురు అంధకునికి పుట్టారు. 
కుకురుడికి వృష్టి వృష్టికి విలోమ తనయుడు, విలోమ తనయునికి కపోతలోముడు, కపోతలోమునికి తుంబురుని 
మిత్రుడైన అనువు, అనువునకు దుందుభి, దుందుఖికి దవిద్యోతుడు, దవిద్యోతునికి పునర్వసువు, వానికి ఆహుకుడు అనే 
కొడుకు ఆహుకి అనే కన్య జన్మించారు. 

ఆహుకునికి దేవకుడు, ఉగ్రసేనుడు అనేవారు ఇద్దరు జన్మించారు. వీరిలో దేవకునికి దేవలుడు, అనుపదేవుడు, 
సుదేవుడు, దేవవర్ధనుడు అనే నలుగురు జన్మించారు. ఈ నలుగురికి ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, 
సహదేవ, దేవకి అనే ఏడుగురు తోబుట్టువులు కలిగారు. 


క. అసదృ్భశ లలితాకారలం, గిసలయ కరతలల దేవకీముఖ్యల నా 

బిసరుహనయనల నందజ, వసుదేవుండు పెండ్లి యాడె వసుధాధీశా! 7/14 
ప్రతి : వసుధాధీశా= ఓ రాజా!; అసదృ్భశ= సాటిలేని; లలిత+ఆకారలన్‌= సుందర ఆకారంగల; కిసలయ కరతలల= 
చిగురుటాకులవంటి చేతులు కలవారిని; దేవకీముఖ్యులునాన్‌= దేవకీదేవి మొదలయినవారిని; బిసరుహ నయనలను= 
తామరలవంటి కన్నులు గలవారిని; అందజన్‌= ఆ ఏడుగురిని, వసుదేవుండు పెండ్లియాడెన్‌= వసుదేవుడు పెండ్లి చేసికొన్నాడు. 
తా : ఓ రాజా! సాటిలేని సుందరాకారలు, చిగురుటాకులవంటి చేతులు గలవారు, పద్మాక్షులు అయిన దేవకి మొదలయిన 
ఏడుగురిని వసుదేవుడు 'పెండ్లాడాడు. 


వ. ఉగ్రసేనునకుం గంసుండును, న్యగ్రోధుండును, సునామకుందును, కహ్వుందడును, శంకుందడును, 
సుభువును, రాష్ట్రపాలుండును, విసృష్టుండును, తుష్టిమంతుండు నను కొడుకులును; కంసయు, 
కంసవతియు, సురాభువు, రాష్టపాలికయు నను కూంతులుం బుట్టీరి. వారు వసుదేవానుజ భార్యలైరి. 
భజమానునికి విదూరథుండును, విదూరథునికి శినియు, నతనికి భోజుండు, భోజునికి హృదికుండు, 
హృదికునకు దేవమీఢుండు, శతధనువు, కృతవర్మయు నను కొడుకులు గలిగిరి. ఆ దేవమీఢుండు శూరుండు 
ననంబడు. శూరునికి మారిష యను భార్య యందు వసుదేవుండును, దేవభాగుండును, దేవశవుండును, 
ఆనకుండును, సృంజయుండును, శ్యామకుందడును, కంకుందును, అనీకుండును, వత్సకుండును, వృకుండు 
ననువారు పదుగురు కొడుకులును; పృథయు, (శుతదేవయు, (శ్రుతకీర్తియు (శుతశవసయు, రాజాధి 
దేవియు నను కూంతు లేవురును బుట్టిరి. అందు "715 

ప్రతి : ఉగ్రసేనునకున్‌= ఉగ్రసేనుడికి; కంసుండును, న్యగ్రోధుండును, సునామకుండును, కహ్వుూండును, శంకుండును, 
సుభువును, రాష్టపాలుండును, విసృష్టుండును, తుష్టిమంతుండునను= కంసుడు, న్యగ్రోధుడు, సునామకుడు, కహ్వుడు, 
శంకుడు, సుభువు, రాష్టపాలుడు, విసృష్ణుడు, తుప్టిమంతుడు అనబడే; కొడుకులును= కుమారులున్న్యూ కంసయు, కంసవతియు, 
సురాభువు, రాష్టపాలితయునను= కంస, కంసవతి, సురాభువు, రాష్టపాలిక అని పిలవబడే; కూంతులుం+బుట్టిరి= 
కూతుర్లు జన్మించారు; వారు= వారంతా; వసుదేవ +అనుజ= వసుదేవుని తమ్ముని; భార్యలైరి= సతులయ్యారు; భూమానునికిన్‌= 
భజమానుడికి; విడూరథుండును= విదూరథుడు; విదూరథునికిన్‌= విదూరథుడికి; శినియున్‌= శినియు; అతనికిన్‌ = 


నవమస్మంధము 593 


ఆ ఆశినికి; భోజుండు= భోజుడు; భోజునికిన్‌= భోజుడు అనేవానికి; పహృదికుండు= హృదికుడు; హృదికునకున్‌= పహృదికునికి; 
దేవమీఢుండు, శతధనువు, కృతవర్మయునను= దేవమీఢుడు, శతధనువు, కృతవర్మ అనబడే; కొడుకులు +కలిగిరి= పుత్రులు 
జన్మించారు; ఆ దేవమీఢుందు= ఆ దేవమీధుడు, శూరుండు ననంబడున్‌= శూరుడు అని కూడ పిలువబడతాడు, శూరునికి 
మారిషయను భార్యయందున్‌= ఈ శూరుడికి మారిష అనే భార్యవల్ల; వసుదేవుండును, దేవభాగుండును, దేవశవుండును, 
ఆనకుందడును, సృంజయుండును, శ్యామకుందును, కంకుండును, అనీకుండును, వత్సకుందును, వృకుండు ననువారు= 
వసుదేవుడు, దేవభాగుడు, దేవశవుడు, ఆనకుడు, సంజయుడు, శ్యామకుడు, కంకుడు, అనీకుడు వత్సకుడు, వృకుడు 
అనబడే; పదుగురు కొడుకులును= పదిమంది కుమారులున్నూ పృ్పృథయున్‌, (శుతదేవయున్‌, (శ్రుతకీర్తియున్‌ శుతశవసయున్‌, 
రాజాధిదేవియునను= పృథ, (శుతదేవ, (శ్రుతకీర్తి (శుతశ్రవస, రాజాధిదేవి అనబదే; కూంతులు ఏవురును= కూతులు 
ఐదుగురును; పుట్టిరి= జన్మించారు; అందున్‌= అందులో... 


తా : ఉగ్రసేనునికి కంసుడు, న్యగ్రోధుడు, సునామకుడు, కహ్వుడు, శంకుడు, సుభువు, రాష్టపాలుడు, విసృష్టుడు, 
తుష్టిమంతు అనే కొడుకులు, కంస, కంసవతి, సురాభువు, రాష్టపాలిక అనే కూతులు జన్మించారు. ఈ నలుగురు 
వసుదేవుని తమ్ముని భార్యలయ్యారు. 


భజమానునికి విదూరథుడు, విదూరథునికి శిని, శినికి భోజుడు, భోజునికి హృదికుడు, హృదికునకు దేవమీఢుడు, 
శతధనువు, కృతవర్మ అనే కొడుకులు కలిగారు. ఆ దేవమీధఢుడు శూరుడని పిలువబడతాడు. శూరునికి మారిష అనే 
భార్యవల్ల వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవుడు, ఆనకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, అనీకుడు, వత్సకుడు, 
వృకుడు అనే పదిమంది కుమారులు; పృథ, (శ్రుతదేవ, శ్రుతకీర్తి, శుతశ్రవస, రాజాధిదేవి అనే ఐదుగురు కొమరితలు 
పుట్టారు. అందులో 


$ వసుదేవుని వంశానుక్రమవర్దనము శ 


ట్‌. ధీనయశాలియైన వసుదేవుండు పుట్టిన వెంట మింటిపై 
నానకదుందుభుల్‌ మొరసె, నచ్యుతుం డీతనికిం దనూజుందై 
మానుగం బుట్టునంచు గరిమంబున దేవత లుబ్బ రాజపం 
చానన! తన్నిమిత్తమున నానకదుందుభి యయ్యె వాండిలన్‌. "716 


ప్రతి : రాజపంచానన= ఓ రాజసింహమా!; ధీనయశాలియైన = బుద్దిమంతుడు న్యాయశీలి అయిన; వసుదేవుండు 
పుట్టినవెంటన్‌= వసుదేవుడు జన్మించిన వెంటనే; అచ్యుతుండు = విష్ణువు; ఈతనికిన్‌ తనూజుందై= ఇతనికి కుమారుడై; 
మానుంగన్‌ పుట్టునంచున్‌= (తప్పక) ఒప్పునట్లు జన్మిస్తాడని; గరిమంబునన్‌= ఎక్కువగా; దేవతలు +ఉబ్బన్‌= దేవతలు 
సంతోషించగా; మింటిపైన్‌ ఆనకదుందుభుల్‌ మొరసెన్‌= ఆకాశంలో దేవదుందుభులు మోగాయి; తత్‌+నిమిత్తమునన్‌ = 
ఆ కారణంగా; ఇలన్‌= భూమిపై; వాండు= ఆ వసుదేవుడు; ఆనకదుందుభియయ్యెన్‌= ఆనకదుందుఖి అనే పేరు పొందాడు. 
తా : ఓ రాజసింహా! గొప్ప బుద్ధిమంతుడు, నీతిశాలి అయిన వసుదేవుడు పుట్టిన వెంటనే దేవతలు “అచ్యుతుడైన హరి 
ఇతనికి పుత్రుడౌాతాడు' అంటూ ఆనందించి దేవదుందుభులు మోగించారు. ఆ కారణంగా వసుదేవునికి 'ఆనకదుందుఖి” 
అనే పేరు వచ్చింది. 


594 శ్రీమహాభాగవతము 


క. తన చెలికాండగు కుంతికిం, దనయులు లేకున్నం జూచి తన తనయం బృథన్‌ 
దనయంగ నిమ్మన శూరుండు, దనయందుల మైత్రి నిచ్చె ధరణీనాథా! 717 


ప్రతి : ధరణీనాథా= ఓ రాజా!; తన చెలికాండదు+అగు= తన 'స్నేహితుడయిన,; కుంతికిన్‌= కుంతి అనేవానికి; తనయులు 
లేకున్నన్‌ చూచి= సంతానం లేకపోవటం తెలిసికొని; తన తనయన్‌ పృథన్‌= తన సుత పృథ అనే ఆమెను; తనయంగన్‌ 
ఇమ్మనన్‌= తనకు కుమార్తెగా ఇమ్ము అనగా శూరుండు= శూరుడు; తనయందుల= తనయందు గల; మైత్రిన్‌= స్నేహంతో; 
ఇచ్చెన్‌= ఇచ్చాడు. 

తా:తన స్నేహితుడైన “కుంతి” అనేవానికి సంతానం లేదు. ఆ విషయం వసుదేవుడు గ్రహించాడు. తన కుమార్తె పృథను 
మిత్రుడు కుంతి తనకు కుమార్తెగా ఇమ్మనగా మైత్రితో శూరుడు తన కుమార్తెను కుంతికి ఇచ్చాడు. 


వ. అయ్యింతి కుంతిభోజుని యింటం బెరుగుచుండ, నొకనాండు దుర్వాసుం డరుగుదెంచిన న 

మృహాత్మునకుం గొన్ని దినంబులు పరిచర్యలు చేసి వేల్పులం జేరంజీరు విద్య వదసి, యా విద్య లావెజుంగ 

నొక్కనాం దేకాంతంబున వెలుంగుటేని నాకర్షించిన, నా దేవుండు వచ్చినం జూచి, వెజంగుపడి యిట్లనియె. 
"718 


ప్రతి : ఆ+ఇంతి= ఆ పృథ; కుంతిభోజుని+ఇంటన్‌= ఆ కుంతిభోజుని గృహంలో; 'పెరుగుచుందన్‌= వృద్ధి పొందుతుండగా; 
ఒకనాందు= ఒకరోజు; దుర్వాసుండు= దుర్వాసుడనే మహర్షి అరుగుదెంచినన్‌= రాగా ఆ+మహాత్మునకున్‌= 
ఆ మహనీయునికి; కొన్ని దినంబులు = కొన్ని రోజులు; పరిచర్యలుచేసి= 'సేవలుచేసి; వేల్పులన్‌= దేవతలను; చేరన్‌+చీరు= 
దగ్గరకు పిలిచే; విద్యపడసి= విద్యని దుర్వాసునివల్ల పొంది; ఆ విద్య లావు ఎజుంగన్‌= ఆ విద్యయొక్క సామర్థ్యం 
తెలిసికొనవలెనని; ఒక్కనాండు= ఒకరోజున; ఏకాంతంబునన్‌= ఒంటరిగా (రహస్యంగా వెలుంగు టీనిన్‌ ఆకర్షించినన్‌= 
వెలుగుల రాజు సూర్యుణ్ణి పిలువగా; ఆ దేవుండు వచ్చినన్‌= ఆ సూర్యదేవుడురాగా; వెజంగు పడి= ఆశ్చర్యపడి; ఇట్లు 
అనియెన్‌= ఇలా అన్నది. 
తా : వసుదేవుని కుమార్తె పృథ కుంతిభోజుని ఇంట పెరుగుతోంది. ఒకనాడు కుంతిభోజుని ఇంటికి దుర్వాస మహర్షి 
వచ్చాడు. ఈ కుంతి ఆ దుర్వాసునికి కాంతకాలం 'సేవలుచేసి దేవతలను ఆహ్వానించి రప్పించే విద్యపొంది, ఆ విద్యామాహాత్యం 
తెలిసికొనే ఉద్దేశ్యంతో ఏకాంతంగా సూర్యుని ఆహ్వానించింది. అతడు రాగా ఆశ్చర్యపడి ఇలా అన్నది. 
క. మంత్ర పరీక్షార్ధం బభి, మంత్రించితిం గాని దేవ! మదనక్రీడా 

తంత్రంబుం గోరి చీరన్‌, మంత్రించిన తప్పు సైచి మరలు దినేశా! 719 
ప్రతి : దినెశా= ఓ సూర్యదేవా!; మంత్రపరీక్షార్ధంబు = మంత్రాన్ని పరీక్షించే కోరికతో; అభిమంత్రించితిన్‌ కాని దేవ= 
పిలిచినాను దేవా!) మదనక్రీడా తంత్రంబున్‌ కోరి చీరన్‌= మన్మథ క్రీడను కోరి పిలువలేదు; మంత్రించిన= ఆహ్వానించిన; 
తప్పుసైచి= దోషాన్ని క్షమించి; మరలు= తిరిగి వెళ్లు! 
తా: ఓ దేవా, సూర్యభగవానుడా! మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలనే ఆలోచనతో నిన్ను ఆహ్వానించాను. అంతేకాని 
నీతో పొందు కోరాలని కాదు. కాబట్టి నేను ఆహ్వానించిన తప్పు క్షమించి మరలిపో. 


వ. అనిన న య్యువిదకుం బద్మినీవల్లభుం డిట్లనియె. 720 


నవమస్మంధము 595 


ప్రతి : అనినన్‌= అనగా; ఆ ఉవిదకున్‌= ఆ స్త్రీకి; పద్మినీవల్లభుండు= పద్మ భర్త అయిన సూర్యుడు; ఇట్లు అనియెన్‌= ఇలా 
అన్నాడు. 
తా :; అలా అనగా కుంతికి సూర్యుడు ఇలా బదులిచ్చాడు. 
మ. తెజవా! నీ పలుకట్ల యౌ; వినుములే దేవోత్తమాహ్వానముల్‌ 

మొజగంబోలునె? వేల్పులం బదయుటల్‌ మోఘంబులే! నీకు నీ 

తఠి గర్భం బగుం బుత్రుండుం గలుగు; న్స్‌ తారుణ్యముం బూజ్యమౌ 

వెణవం గార్యము లేదు; సిగ్గు దగునే? వ్రీడావినమ్రాననా! 721 
ప్రతి : వ్రీడా వినమ+ఆననా= సిగ్గుతో తలవంచుకొన్న; తెజివా= ఓ స్త్రీ నీ పలుకు= నీ మాట; అట్లయౌ= అలాగే గాని 
(అలా ఉందనీ); వినుములే= వింటున్నావు కదా!; దేవ+ఉత్తమ +ఆహ్వానముల్‌= దేవతలను గౌరవంగా పిలుచుటలు; 
మొజగంబోలునె? = దాచగలవా?; వేల్పులన్‌ పదయుటల్‌= దేవతలను రప్పించడాలు; మోఘంబులే= వ్యర్థం అవుతాయా!; 
నీకున్‌ ఈతటిన్‌= నీకు ఈ సమయంలో; గర్భంబగున్‌= గర్భం కలుగుతుంది; పుత్రుడున్‌ కలుగున్‌= కుమారుడు కలుగుతాడు; 
న్‌ తారుణ్యమున్‌ పూజ్యమౌ= నీ తరుణీత్వం (నీకన్యాత్వం) పూబజింపబడుతుంది; వెజవన్‌ కార్యములేదు= భయపడవలసిన 
పనిలేదు; సిగ్గుదగునే= ఈ సమయంలో నీవు సిగ్గుపడటం తగునా? 
తా : ఓ మానవతీ! నీ మాటలు అలా ఉండనిమ్ము. దేవతలను పిలువడాలు సామాన్యం కాదు. దాపరికం కూదనిది. 
వేల్పులను పొందటం వ్యర్థం కానిది. నీవు ఇప్పుడు గర్భాన్ని ధరిస్తావు. నీకు పుత్రుడు కలుగుతాడు. నీ కన్యాత్వం 
పూజింపబడుతుంది. భయపడవలసిన పని లేదు. సిగ్గుపడవద్దు. 
చ. అని తగ నీయకొల్సి లలితాంగికి గర్భము సేసి మింటికిన్‌ 

జనియె దినేశ్వరుం దపుడు చక్కని రెండవ సూర్యుండో యనన్‌ 

దనరెడు పుత్రుం గాంచి కృప దప్పి జగజ్జనవాదభీతయై 

తనయుని నీటం బోవిడిచి తా నరిగెం బృథ దండ్రియింటికిన్‌. 722 
ప్రతి : అని= ఈ విధంగా తగన్‌ ఈయకొల్పి= తగిన విధంగా ఒప్పించి; లలితాంగికిన్‌= సుకుమారి పృథకు; గర్భముచేసి; 
దినేశ్వరుండు= సూర్యుడు; అపుడు = అప్పుడు; మింటికిన్‌ చనియెన్‌= ఆకాశానికి వెళ్ళిపోయాడు; చక్కని రెందవ సూర్యుడో 
అనన్‌ = చక్కగా ఉన్న మరొక సూర్యుడా అనెటట్టు; తనరెడు= ప్రకాశించు; పుత్రున్‌ కాంచి= కొడుకును కని; కృప దప్పి= 
దయమాలి (నిర్ణయగాా,; జగత్‌+జన వాదభీతయై= లోకనిందకు భయపడి; తనయునిన్‌= కుమారుని; నీటన్‌ +పోవిడిచి= 
నీటిపై వదిలి; పృథ; తండ్రి ఇంటికిన్‌= తండ్రి గృహానికి; తాన్‌ అరిగెన్‌= తాను వెళ్ళిపోయింది. 


తా : సూర్యుడు ఈ విధంగా పృథను ఒప్పించి ఆమెకు గర్భంచేసి ఆకాశానికి వెళ్ళిపోయాడు. “రెండవ సూర్యుడా” అనే 
విధంగా పుత్రుని గాంచి పృథ లోకాపవాద భీతితో పుత్రుని గంగలో విడిచి తన తండ్రి గృహానికి వెళ్ళిపోయింది. 


వ. అయ్యువిదను నీ ప్రపితామహుండైన పాండురాజు వివాహం బయ్యె. అయ్యంగనకుం బాండురాజు 
వలన ధర్శజ, భీమార్జునులు పుట్టిరి. అమ్మగువచెళ్లెలగు (శుతదేవను, గారూషకుందైన వృద్ధశర్మ 'పెంద్రియాదె. 


596 శ్రీమహాభాగవతము 


అయ్యిద్దణకును ముని శాపంబున దంతవక్రుండను దానవుండు జన్మించె. దాని తోడంబుట్టువగు (శ్రుతకీర్తినిం 
గేకయుండు 'పెండ్షియాదె. ఆ దంపతులకుం బ్రతర్దనాదు లేవురు పుట్టిరి. దాని భగిని యైన రాజాధిదేవిని 
జయత్సేనుండు పరిణయం బయ్యె. ఆ మిథునమునకు విందానువిందులు సంభవించిరి. చేది దేశాధిపతియైన 
దమఘోషుండు (శుతశవసను పరిగ్రహించె; వారలకు శిశుపాలుం డుదయించె. వసుదేవుని తమ్ముందైన 
దేవభాగునికిం గంసయందుం జిత్రకేతు బృహద్బలు లిరువురు జనించిరి. వాని భ్రాతయగు దేవశవస్సను 
వానికి గంసవతి యందు వీరుండును, నిషమంతుండును నుప్పతిల్లిరి. వాని సోదరుందైన కంకునికిం 
గంక యను దానికి బకుందడును, సత్యజిత్తు పురుజిత్తను వారు జనించిరి. వాని సహజుందైన సృంజయునికి 
రాష్టపాలియందు వృష, దుర్శ్మర్షణాదులు జనించిరి. వాని యనుజాతుందైన శ్యామకునకు సురభూమియందు 
హరికేశ హిరణ్యాక్షులు ప్రభవించిరి. వాని తమ్ముందైన వత్సుండు మి(శకేశి యను నప్పరసయందు 
వృకాదిసుతులం గనియె. వృకుండు దూర్వాక్షి యందుం దక్ష పుష్కర సాళ్వాదుల నుత్సాదించె. వాని 
జఘన్యజుండయిన యనీకుండు సుదామని యను దాని యందు సుమిత్రానీక బాణాదు లయిన కొడుకులం 
బడసె, వాని యనుజుందైన యానకుండు కర్ణిక యందు బుతధామ జయులం గాంచె. వసుదేవుని వలన 
రోహిణియందు బలుండును, గదుందును, సారణుండును, దుర్మదుందును, విపులుండును, ధ్రువుండును, 
కృతాదులును; పౌరవియందు సుభద్రుండును, భద్రబాహుండును, దుర్మదుండును, భద్రుండును 
భూతాదులుం గూడం బన్నిద్దజును; మదిరయందు నందోపనంద కృతక (శుత శూరాదులును; నిళయందు 
యదుముఖ్యులయిన యురువల్మలాదులును; ధృతదేవయందుం ద్రిప్ఫష్టుండును; శాంతిదేవాత్మజయందుం 
బ్రశమ ప్రశ్రితాదులును; నుపదేవయందుం గల్పవృవ్వాదులు పదుండ్రును; శ్రీదేవయందు వసుహంస, 
సుధన్వాదు లార్లురును, దేవరక్షితయందు గదాదులు తొమ్మండ్రును; సహదేవయందుం గీర్తిమంతుండును, 
సుషేణుండును, భద్రసేనుండును, బుజువును సమదనుండును, భద్రుండును, సంకర్షణుండును, ననువా 
రేడ్వురు పుట్టిరి. మజియును. 728 


ప్రతి : ఆ+ఉవిదను= ఆ పస్రీని (పృథను) నీ ప్రపితామహుందైన= నీ తాతతండ్రి (ముత్తాత) వివాహంబయ్యెన్‌= పెండ్లాడాడు; 
ఆ+అంగనకున్‌= ఆ స్రీకి (పృథకు); పాండురాజు వలనన్‌= పాందురాజువల్ల; ధర్మ్శజ భీమ అర్జునులు పుట్టిరి= ధర్మరాజు, 
భీముడు, అర్జునుడు పుట్టారు; ఆ+మగువ= ఆ ప్తీకి (పృథకు); చెల్లెలగు= సోదరి అయిన; (శుతదేవను= (శుతదేవ అనే 
ఆమెను; కారూషకుందైన= కరూషదేశపు రాజైన; వృద్ధశర్మ 'పెండ్లియాదెన్‌= వృద్ధశర్మ పెండ్లి చేసికొన్నాడు; ఆ ఇద్దజణకును = 
వారిద్దరకు; మునిశాపంబునన్‌= మునిశాపంవల్లు దంతవక్రుండను దానవుండు జన్మించెన్‌= దంతవక్రుడనే రాక్షసుడు 
జన్మించాడు; దానితోడంబుట్టవగు శ్రుతకీర్తినిన్‌= (శ్రుతదేవ చెల్లెలైన శ్రుతకీర్తిని, కేకయుండు పెండ్లియాదె= కేకయదేశాధిపతి 
పెండ్లి చేసికొన్నాడు; ఆ దంపతులకున్‌= వారిద్దరికి; ప్రతర్దనాదులు ఏవురు పుట్టిరి= ప్రతర్దనుడు మొదలైనవారు ఐదుగురు 
పుట్టారు; దాని భగినిమైన రాజాధిదేవిని= (శ్రుతకీర్తి చెల్లెలైన రాజాధిదేవిని; జయత్సేనుండు పరిణయంబయ్యెన్‌= జయత్సేనుడు 
పెండ్లి చేసికొన్నాడు; ఆ మిథునమునకున్‌= ఆ దంపతులకు; విందానువిందులు సంభవించిరి= విందుడు అనువిందుడు 
అనేవారు జన్మించారు; చేది దేశాధిపతియైన దమఘోషుండు= చెది దేశపాలకుడు దమఘోషుడు; శుతతళవసను 
పరి[గ్రహించెన్‌= శుతశ్రవసను పెండ్లి చేసికొన్నాడు; వారలకున్‌ శిశుపాలుండుదయించెన్‌= వారికి శిశుపాలుడు పుట్టాడు; 
వసుదేవుని తమ్ముడైన దేవభాగునికిన్‌= వసుదేవునియొక్క తమ్ముడు దేవభాగుడు అనేవానికి;ి కంసయందున్‌= కంస 


నవమస్మంధము 59/7 


అనే - ఆమెయందు; చిత్రకేతు బృహద్చలులు ఇరువురు జనించిరి= చిత్రకేతువు, బృహద్బలుడు అనే ఇద్దరు జన్మించారు; 
వానిభ్రాతయగు దేవశ్రవస్సు అనువానికిన్‌= అతని సోదరుడైన దేవశవసుడు అనేవానికి; కంసవతియందున్‌= కంసవతి 
అనే ఆమెయందు; వీరుండును, ఇషుమంతుండును ఉప్పతిల్లిరి= వీరుడు ఇషుమంతుడు అనేవారు జన్మించారు; వాని 
సోదరుందైన కంకునికిన్‌= వానికి తమ్ముడైన కంకునికి; కంకయనుదానియందున్‌= కంకయందు; బకుండును, సత్యజిత్తు, 
పురజిత్తనువారు జనించిరి= బకుడు, సత్యజిత్తు, పురజిత్తు అనేవారు జన్మించారు; వాని సహజుందైన సృంజయునికిన్‌ = 
వానితోబుట్టువైన (సోదరుదైన) సృంజయుడికి; రాష్టప్రాలియందున్‌= రాష్ట పాలి అనే ఆమెయందు; వృషదుర్శర్షణాదులు = 
వృషుడు దుర్మ్శర్షణుడు మొదలుగా గలవారు; జనించిరి= పుట్టారు; వాని యనుజాతుందడైన శ్యామకునకున్‌= వాని తమ్ముడైన 
శ్యామకుడికి; సురభూమియందున్‌= సురభూమి అనే ఆమెయందు; హరికేశ హిరణ్యాక్షులు ప్రభవించిరి= హరికేశుడు, 
హిరణ్యాక్షుడు జన్మించారు; వానితమ్ముందైన వత్సుండు= వానికి తమ్ముడైన వత్సుడు; మిశ్రకేశియను అప్పరసయందున్‌= 
మిశ్రకేశి అనే పేరుగల అప్పరఃకాంతయందు; వృకాదిసుతులన్‌ కనియెన్‌= వృకుడు మొదలైన కుమారులను కన్నాడు; 
వృకుండు దూర్వాక్షియందున్‌= వృకుడు దూర్వాక్షి అనే ప్రీయందు; తక్ష పుష్కర సాళ్వ+ఆదులన్‌ ఉత్పాదించెన్‌= తక్షుడు, 
పుష్కరుడు సాళ్వుడు మొదలైనవారిని కన్నాడు; వాని జఘన్యజుండైన అనీకుండు= వాని తమ్ముడైన అనీకుడు; సుదామని 
అనుదానియందున్‌= సుదామనియందు, సుమిత్రానీకబాణాదులయిన కొడుకులన్‌ పడసెన్‌= సుమిత్రానీకుడు, బాణుడు 
మొదలైన కొడుకులను పొందాడు; వాని అనుజుందైన యానకుండు= వాని తమ్ముడైన ఆనకుడు; కర్ణికయందున్‌ బుతధామ 
జయులన్‌కాంచెన్‌= కర్ణిక అనే ఆమెయందు బుతధాముడు జయుడు అనేవారిని కన్నాడు; వసుదేవునివలనన్‌ 
రోహిణియందున్‌= వసుదేవునివల్ల రోహిణికి; బలుందును, గదుందును, సారణుందును, దుర్మదుండును, విపులుండును, 
'ధ్రువుండును; కృత+ఆదులును = కృతుడు మొదలైన కొడుకులును; పౌరవియందున్‌= పౌరవి అను ప్రీయంద; సుభద్రుండును, 
భద్రబాహుండును, దుర్శదుండును, భద్రుండును, భూతాదులున్‌ కూడన్‌= బలుడు, గదుడు, సారణుడు, దుర్మదుడు, 
భద్రుడు, భూతాదులతోకూడి; పన్నిద్దణును= పంద్రైండుమందిన్ని మదిరయందున్‌= మదిర అనే ఆమెయందు; నందోపనంద 
కృతక శ్రుత శూరాదులును= నందుడు, ఉపనందుడు, కృతకుడు, శ్రుతుడు, శూరుడు మొదలైనవారిని ఇళయందున్‌= ఇళ 
అనే ఆమెయందు; యదుముఖ్యులయిన = యదువులలో ప్రముఖులైన; ఉరువల్మలాదులును = ఉరువల్మలుడు మొదలైనవారును; 
ధృతదేవయందున్‌= ధృతదేవ అనే ఆమెయందు; త్రిప్పష్టుండును= త్రిష్పష్టుడు; శాంతిదేవాత్మజయందున్‌= శాంతి దేవాత్మజ 
అనే ఆమెయందు; ప్రశమ ప్రభ్రిత+అదులును= ప్రశ్రమ, ప్రభ్రిత మొదలైనవారును; ఉపదేవయందున్‌= ఉపదేవయందు; 
కల్పవృవ్వాదులు పదుండ్రును= కల్చవృష్టి మొదలైనవారు పదిమందిని; శ్రీదేవయందున్‌= శ్రీదేవ అనే ఆమెయందు; 
వసుహంస, సుధన్వాదులు ఆర్వురును= వసుహంస, సుధన్వ మొదలైనవారు ఆరుగురును; దేవరక్షితయందున్‌= దేవరక్షిత 
అనే ఆమెయందు; గదాదులు తొమ్మండ్రును= గదుడు మొదలైనవారు తొమ్మిదిమందిని; సహదేవయందున్‌= సహదేవ 
అనే ఆమెయందు; కీర్తిమంతుండును, సుషేణుండును, భద్రసేనుండును, బుజువును, సమదనుండును, భద్రుందును, 
సంకర్షణుండును ననువారేడ్వురు= క్రీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, బుజువు, సమదనుడు, భద్రుడు, సంకర్షణుడు 
అనేవారు ఏడుగురును; పుట్టిరి= జన్మించారు; మజియును= ఇంకా... 


తా : ఓ పరీక్షిన్మహారాజా! ఆ కుంతిని నీ తాత తండ్రి అయిన పాండురాజు పెళ్ళి చేసికొన్నాడు. ఆమెకు పాండురాజువల్ల 
ధర్మరాజు, భీముడు, అర్జునుడు జన్మించారు. ఆమె చెల్లెలైన శ్రుతదేవను కరూశ దేశపురాజు వృద్ధశర్మ వివాహం చేసికొన్నాడు. 
ఆ ఇద్దరికి ముని శాపంవల్ల దంతవక్రుడనే రాక్షసుడు పుట్టాడు. 


598 శ్రీమహాభాగవతము 


ఆమె తోబుట్టువైన (శుతకీర్తిని కేకయరాజు పెండ్లాడాడు. ఆ దంపతులకు ప్రతర్దనుడు మొదలైనవారు ఐదుగురు 
సుతులు జన్మించారు. వారి సోదరి రాజాధిదేవిని జయత్సేనుడు వివాహం చేసికొన్నాడు. వారిద్దరికి విందానువిందులు 
జన్మించారు. చేది దేశపురాజైన దమఘోషుడు శ్రుతశ్రవసను పెండ్లాడాడు. వారికి శిశుపాలుడు జన్మించాడు. వసుదేవుని 
తమ్ముడైన దేవభాగునికి కంస అనే భార్యయందు చిత్రకేతుడు, బృహద్బలుడు జనించారు. వాని సోదరుడైన కంకునకు 
కంకవల్ల బకుడు, సత్యజిత్తు, పురుజిత్తు అనేవాళ్ళు పుట్టారు. 


వాని సోదరుడు సృంజయునికి రాష్టపాలివల్ల వృషుడు, దుర్శర్షణుడు మొదలైనవాళ్ళు జన్మించారు. వాని తమ్ముడు 
శ్యామకునికి సురభూమియందు హరికేశుడు, హిరణ్యాక్షుడు పుట్టారు. వాని సోదరుడు వత్సుడు మిశ్రకేశి అనే అప్పరః 
కాంతవల్ల వృకుడు మొదలైన కొడుకులను పొందాడు. 


వాని తమ్ముడు వృకుడు దూర్వాక్షివల్ల తక్షుడు, పుష్కరుడు, సాళ్వుడు మొదలైనవారిని పొందాడు. వాని సోదరుడు 
అనీకుడు కర్ణికవల్ల బుతధాముడు జయుడు అనె సుతులను పొందాడు. వసుదేవునికి రోహిణి గర్భంలో బలుడు, గదుడు, 
సారణుడు, దుర్మదుడు, విపులుడు, (ధ్రువుడు, కృతుడు మొదలైన సుతులు కలిగారు. 


పౌరవియందు సుభద్రుడు, భద్రబాహుడు, దుర్శదుడు, భద్రుడు, భూతుడు మొదలైన పన్నెండుమంది పుత్రులు 
మదిర గర్భంలో నందుడు, ఉపనందుడు, కృతకుడు, (శుతుడు, శూరుడు మొదలైన కొడుకులు ఉద్భవించారు. 


ఇళయందు యదుప్రముఖులైన ఉరువల్మలాదులు, ధృతదేవయందు త్రిష్పష్టుడు, శాంతిదేవాత్మజయందు ప్రథముడు, 
ప్రణభితుడు అనేవారు, ఉపదేవయందు కల్పవృష్టి మొదలైన పదిమంది, శ్రీదేవయందు వసుహంస, సుధన్వ మొదలైనవారు 
ఆరుగురు, దేవరక్షితయందు గదాదులు తొమ్మిదిమంది, సహదేవయందు క్రీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, బుజువు, 
సమదనుడు, భద్రుడు, సంకర్షణుడు అనే ఏడ్దురు పుట్టారు ఇంకా 


క. దుష్టజననిగ్రహంబును, శిష్టజనానుగ్రహంబు సేయుట కొజకై 

యష్టమగర్భమున గుణో, తృష్టుండు దేవకికి విష్ణుదేవుండు పుట్టెన్‌. 772డ 
ప్రతి : దుష్టజననిగ్రహంబును= దుర్మార్గులను శిక్షైంచడం; శిష్టజన అనుగ్రహమ్ము= సన్మార్గులను దయతో చూడడం; 
చేయుటకొజకై= చేసే నిమిత్తమై; దేవకికిన్‌= దేవకి అనే ఆమెకు; గుణ+ఉత్కష్టుండు= గుణాలచే గొప్పవాడైన; 
విష్ణుదేవుండు= విష్ణుమూర్తి; అష్టమ గర్భమునన్‌ పుట్టెన్‌= ఎనిమిదవ గర్భంలో జన్మించాడు. 
తా: దుష్టజనశిక్షణ, శిష్టజనరక్షణ చేయడంకొఅకు గుణోన్నతుడై విష్ణువు దేవకికి అష్టమగర్భంలో జన్మించాడు. 


ఆ. విష్ణుం డుదితుందైన వెనుక నా దేవకి, భద్రమూర్తియగు సుభద్రం గనియె; 

నా గుణాధ్య ముత్తవగు నీకు, నర్దున, దయిత యగుటం జేసి ధరణినాథ! 725 
ప్రతి : ధరణినాథ= ఓ రాజా!; విష్ణుండు= విష్ణుమూర్తి, ఉదితుందైన వెనుకన్‌= జన్మించిన తరువాత; ఆ దేవకి; 
భద్రమూర్తియగు= మంగళ స్వరూపయగు; సుభద్రన్‌ కనియెన్‌= సుభద్రను కన్నది; అర్జునదయిత అగుటన్‌చేసి= అర్జునుని 
భార్య కావడంవల్ల; ఆ గుణ+ఆధ్య= సుగుణాలచే పేరొందిన (ఆ సుభద్ర) నీకున్‌= నీకు; ముత్తవయగున్‌= ముత్తవ్వ 
అగును. 


నవమస్మంధము 599 


తా : ఓ రాజా! దేవకి విష్ణుమూర్తిని కన్న తరువాత మంగళప్రదురాలైన సుభద్రను కన్నది. ఆమె అర్జునుని భార్య 
కావడంవల్ల ఆ సుభద్ర నీకు ముత్తవ్వ అవుతుంది. 


క. ఎప్పుడు ధర్మ్శక్షయ మగు, నెప్పుడు పాపంబు పొడము నీ లోకములో 

నప్పుడు విశ్వేశుండు హరి, దప్పక విభుండయ్యుం దన్నుం దా సృజియించున్‌. "726 
ప్రతి : విశ్వేశుండు హరి= లోకాధీశ్వరుడైన విష్ణువు; ఈ లోకములోన్‌= ఈ లోకంలో; ఎప్పుడు ధర్మక్షయము అగున్‌= 
ధర్మానికి లోపం ఎప్పుడు జరుగుతుందో; ఎప్పుడు పాపంబు పొడమున్‌= పాపం ఎప్పుడు కల్గుతుందో; అప్పుడు= 
ఆ సమయంలో; విభుండయ్యున్‌= ఈశ్వరుడయ్యూ, తప్పక= నిశ్చయంగా; తన్నున్‌ +తాన్‌+సృజియించున్‌= తనను తాను 
సృష్టించుకుంటాడు. 
తా; లోకాధీశుడైన హరి తాను ఈశ్వరుదైనప్పటికీ లోకంలో ధర్మలోపం జరిగినపుడు, పాపం పెరిగినపుడు తనను తాను 
సృష్టించుకొంటాడు. (యదాయదాకి ధర్మస్య... భగవద్గీత) 


క. తనమాయ లేక పరునకు, ఘనునకు నీశ్వరున కాత్మకర్తకు హరికిన్‌ 
జననములకుం గర్మములకు, మనుజేశ్వర! కారణంబు మజియును గలదే? "727 


ప్రతి : మనుజేశ్వర= ఓ రాజా!; తన మాయలేక= తనయొక్క మాయ కారణం కాకుండా పరునకున్‌= ప్రకృతికి 
అతీతమైనట్టి; ఘనునకున్‌= మహాత్మునకు; ఈశ్వరునకున్‌= ప్రభువైనవానికి; ఆత్మకర్తకున్‌= తనకు తానే కర్త ఐనవానికి; 
హరికిన్‌= విష్ణుమూర్తికి; జననములకున్‌= పుట్టుకలకు; కర్మములకున్‌= చేయు పనులకు; కారణంబు= కారణం (హేతువు); 
మజథియును గలదే= మరొకటి ఉన్నదా! 


తా : ఓ రాజా! తన మాయావిలసనం తప్ప ప్రకృతికి అతీతుదైై, మహాత్ముడై, ప్రభువై ఆత్మకర్త ఐన విష్ణుమూర్తికి 
జన్మములకుగాని, కర్మములకుగాని కారణం ఉంటుందా? 


క. తలపంగ నెవ్వని మాయా, విలసనములు జనన వృద్ధి విలయంబులకుం 
గలిమి కనుగ్రహ మోక్షం, బులు కను జీవులకు మూలములు నా నెగదున్‌. 728 


ప్రతి ; తలపంగన్‌= ఆలోచింపగా; ఎవ్వని మాయావిలసములు= ఎవనియొక్క మాయావిలాసాలు; జన్మవృద్ధి 
విలయంబులకున్‌= పుట్టుకకు, వృద్ధికి, లయానికి; కలిమికిన్‌= సంపదకు; అనుగ్రహ మోక్షంబులు= దయ మరియు 
ముక్తి కనుజీవులకున్‌= పొందు జీవులకు; మూలములు నానెగడున్‌= మూలాలై (ప్రధాన కారణాలై) ఒప్పుచున్నవో 
(అటువంటి)... 


తా : ఆలోచించగా ఎవని మాయావిలాసాలు ఈ జీవులకు పుట్టుక, వృద్ధి, లయం, కలిమి, దయ, మోక్షాలకు కారణభూతమై 
ఉన్నాయో అలాంటి 


స్స అట్టి సర్వేశుని కరయంగ జన్నాది పరతంత్రభావ మెప్పాటం గలదు 
రాజలాంఛనముల రాక్షసవల్లభు లక్షౌహిణీశులై యవనిం బుట్టి 
జనులను బాధింప శాసించు కొజకునై సంకర్షణునితోడ జనన మంది 
యమరుల మనముల కైన లెక్కింపంగ రాకుండు నట్టి కర్మములం జేసి 


600 శ్రీమహాభాగవతము 


తే. కలియుగంబున జన్మింపం గలుగు నరుల దుఃఖ శోకతమంబులం దొలంగం జేసి 
నేల వైేంగెల్ల వారించి నిఖిలదిశల, విమలకీర్తులు వెదచల్లి వెలసె శౌరి. 729 


ప్రతి : అట్టి సర్వేశునికిన్‌= అట్టి మహాప్రభువునకు; అరయంగన్‌= చూడగా; జన్నాది= జన్మం మొదలైన; పరతంత్ర 
భావము= స్వతంత్రంలేని విధానం; ఏ+పాటన్‌ కలదు= ఎలా ఉంటుంది?; రాక్షసవల్లభులు= రాక్షస రాజులు; 
రాజలాంఛనములన్‌= రాజ చిహ్నాలతో; అక్షౌహిణీశులై= అక్షౌహిణులకు అధిపతులై; అవనిన్‌ పుట్టి= భూమిపై జన్మించి; 
జనులను బాధింపన్‌= ప్రజలను బాధిస్తూ ఉండగా; శాసించు కొజకునై= వారిని నియంత్రించడానికి (అదుపు చేయడానికి); 
సంకర్షణునితోడన్‌= బలరామునితో; జననమంది= ఉద్భవించి; అమరుల మనములకైనన్‌= దేవతల మనస్సులకైనా; 
లెక్కింపన్‌ రాకుండునట్టి= లక్కపెట్టుటకు వీలుకాని; కర్మములన్‌+చేసి = పనులను చేసి; కలియుగంబునన్‌ 
జన్మింపంగలుగు నరులన్‌= కలియుగంలో జన్మించే మానవుల; దుఃఖ శోకతమంబులన్‌= దుఃఖశోకాలనూ, తమోగుణాన్ని 
(దుఃఖశోకాలనే చీకట్లను) తొలంగన్‌+చేసి= పోగొట్టి; నేలవైంగు+ఎల్లన్‌= భూభారమంతా; వారించి= నివారించి (పోగొట్టి); 
నిఖిల దిశలన్‌= అన్నిదిక్కుల; విమలకీర్తులు= స్వచ్చమైన కీర్తులు; వెదచల్లి= విస్తరింపజేసి; శౌరి= విష్ణువు; వెలసెన్‌= 
(ఉద్భవించి) ప్రకాశించాడు. 

తా ; అటువంటి సర్వేశ్వరునికి పుట్టుట మొదలైన అస్వతంత్రభావం ఎక్కడ ఉంటుంది? (ఉండదు.. రాక్షసరాజులు 
రాజచిహ్నాలతో 'సేనాధిపతులై భూమిమీద జన్మంచి, జనులను బాధిస్తున్న వేళ, వారిని అదుపు చేయడానికి, బలరామునితో 
ప్రభవించి, దేవతలు మనసుతో కూడా లెక్కించడానికి వీలులేనన్ని క్రియలుచేసి, కలియుగంలో జన్మించే మానవులకు 
కలిగే దుఃఖం, శోకం, తమస్సునూ (దుఃఖశోకాలనే చీకట్లను) పోగొట్టి, భూభారాన్ని తొలగించి, అన్నిదిక్కులా స్వచ్చమైన 
కీర్తులు వెదజల్లి విష్ణువు ప్రకాశించాడు. 


సీ జనకుని గృహమున జన్మించి మందలోం బెరింగి శత్రులనెల్లం బీంచ మణంచి 
పెక్కండ్రు భార్యలం బెండ్లియై సుతశతంబులం గాంచి తను నాదిపురుషుం గూర్చి 
శరణన్న వారిని గరుణించి పాండవ కౌరవులకు నంతం గలహమైన 
నందజ సమయించి యర్జును గెలిపించి యుద్ధవునకుం దత్త్వ మొప్పం జెప్పి 


తే. మగధ పాండవ సంజయ మధు దశార్హ్మ భోజ వృష్ట్రంధకాది సంపూజ్యుం డగుచు 
నుర్విభరము నివారించి, యుండ నొల్ల, కా మహామూర్తి నిజమూర్తి యందుం బొంద. 7380 


ప్రతి : జనకుని గృహమునన్‌= తండ్రి ఇంటిలో; జన్మించి = పుట్టి; మందలోన్‌ పెరింగి= ఆలమందలో (గోకులంలో) వృద్ధి 
పొంది; శత్రులనెల్లన్‌= అందరు శత్రువులను; పీంచమణంచి= గర్వాన్ని పోగొట్టి (చంపి) పెక్కండ్రు భార్యలన్‌= చాలమంది 
భార్యలను (పదహారు వేల ఎనమండదుగురు భార్యలను, 'పెండ్లియై= వివాహమాడి; సుతశతంబులన్‌= వందలమంది 
కుమారులను; కాంచి= కని; తనున్‌= తనను; ఆదిపురుషున్‌ కూర్చి= పురుషోత్తముదైన ఆదిపురుషునిగా భావించి; శరణు 
అన్నవారిని= శరణుకోరినవారిని; కరుణించి= దయతలచి; పాండవ కారవులకున్‌= పాండవులకు, కౌరవులకు; అంతన్‌= 
అంతట; కలహమైనన్‌= యుద్ధం జరుగగా; అందజన్‌= అందరిని సమయించి= చంపి; అర్జును గెలిపించి= అర్జునునకు 
విజయాన్ని చేకూర్చి; ఉద్దవునకున్‌ తత్వము ఒప్పన్‌చెప్పి= ఉద్దవునకు సత్యతత్వాన్ని బోధించి; మగధ, పాండవ, సంజయ, 


నవమస్మంధము 601 


మధు, దశార్హ్మ భోజ, వృష్టి అంధక+ఆది= మగధులు, పాందవులు, సంజయులు, మాధవులు, దశార్వులు, భోజులు, 
వార్డ్నేయులు, అంధకులు మొదలైన వారిచే; సంపూజ్యుండగుచున్‌= చక్కగా పూజింపబడి; ఉర్విభరము నివారించి= 
భూభారాన్ని పోగొట్టి, ఆ మహామూర్తి= ఆ గొప్ప తేజస్సుగల పరమాత్మ ఉండన్‌ ఒల్లక= ఈ లోకంలో ఉండుటకు 
ఇష్టపడక; నిజమూర్తియందున్‌= స్వస్వరూపం అయిన ఆదిపురుషాకారమందు; పొందెన్‌= కలసిపోయాడు. 

తా : ఆ మహావిష్ణువు వసుదేవుని ఇంట పుట్టాడు. వ్రపల్లెలో పెరిగాడు. శత్రుసంహారం చేశాడు. పదహారువేల ఎనమండుగురు 
భార్యలను పెండ్లాడాడు. వందల పుత్రులను కన్నాడు. ఆదిపురుషునిగా తనను గుర్తించి శరణన్నవారిని కరుణించాడు. 
కురుపాందడవుల యుద్ధంలో అందరిని చంపి అర్జునునకు విజయం చేకూర్చాడు. ఉద్దవునకు తత్త్వబోధ చేశాడు. మగధ, 
పాండవ, సంజయ, మరు, దశార్హ్మ భోజ, వృష్టి అంధకులు మొదలుగా గలవారిచే పూజింపబడద్ద్డాడు. భూభారం 
తొలగించాడు. ఈ భూలోకంలో ఉండుటకు ఇష్టపడక స్వస్వరూపమైన ఆదినారాయణ మూర్తిలో కలిసిపోయాడు. 


క. మంగళహరికీర్తి మహా, గంగామృత మించుకైనం గర్జాంజలులన్‌ 

సంగతము సేసి ద్రావం దొ, లంగును గర్మంబు లావిలం బగుచు నృపా! "781 
ప్రతి : నృపా= ఓ రాజా! మంగళహరికీర్తి మహాగంగామృతము= శుభంకరమైన హరికీర్తి అనే గొప్ప గంగామృతాన్ని; 
ఇంచుకైనన్‌= కొంచెమైనా కర్ణాంజలులన్‌= చెవులను దోసిళ్ళతో; సంగతముసేసి త్రావన్‌= కలిపి త్రాగినట్లయితే; కర్మంబులు= 
తన సమస్త కర్మములు; ఆవిలంబగుచున్‌= కలుషమవుతూ; తొలంగును= తొలగిపోతాయి. 
తా : ఓ రాజా! విష్ణుమూర్తి కీర్తి అనే గంగామృతాన్ని తమ చెవులనే దోసిళ్ళతో ఎవరు త్రాగుతారో వారి కర్మలు మొత్తం 
నశిస్తాయి. 


క. వనజాక్షుని మందస్మిత, ఘనకుండల దీప్తి గండ కలితాననమున్‌ 

వనితలుం బురుషులుం జూచుచు, ననిమిషభావంబు లేమి కలయుదు రధిపా! "792 
ప్రతి :; అధిపా= ఓ పరీక్షిన్మహారాజా!; వనజ+అక్షుని= తామరరేకులవంటి కన్నులుగల శ్రీహరియొక్క మందస్మిత= 
చిరునవ్వుతోనూ; ఘనకుండల= గొప్ప చెవిపోగుల కాంతితో ప్రకాశించే; గండ కలిత+ఆననమున్‌ = చెక్కిళ్లతో కూడిన 
వదనమును; వనితలున్‌= ప్రీలు) పురుషులున్‌= మగవారు; చూచుచున్‌= కనుగొంటూ; అనిమిషభావంబు లేమికిన్‌ = 
తమకు రెప్పపాట్లు ఉన్నందుకు; అలయుదురు= బాధ చెందుతారు. 
తా : ఓ పరీక్షిన్మహారాజా! పద్మాక్షుడైన విష్ణుమూర్తియొక్క చిరునవ్వుతో గొప్ప కుండలాల కాంతితో ప్రకాశించే చెక్కిళ్లశోకూడిన 
ముఖాన్ని చూస్తూ ప్రీలు, పురుషులు తమకు రెప్పపాట్లు ఉన్నందుకు బాధపడతారు. 
చ. నగు మొగమున్‌ సుమధ్యమును నల్లని దేహము లచ్చి కాట ప 

ట్జగు నురమున్‌ మహాభుజము లంచితకుండల కర్ణముల్‌ మదే 

భ గతియు నీలవేణియుం గృపారసదృష్టియుం గల్లు వెన్నుం డి 

మ్ముగం బొడసూపుం గాతం గను మూసిన యప్పుడు విచ్చు నప్పుడున్‌. "793 
ప్రతి ; నగుమొగమున్‌= చిరునవ్వుతో కూడిన మోము; సుమధ్యమును= చక్కని నడుము; నల్లని దేహము= నల్లని 
శరీరము; లచ్చికి ఆటపట్టు అగు ఉరమున్‌= లక్ష్మీదేవికి నిలయమైన వక్ష్యస్థలం; మహాభుజములు = గొప్ప భుజములు; 


602 శ్రీమహాభాగవతము 


అంచిత కుండల కర్ణముల్‌= ప్రకాశించే కుండలాలతో కూడిన చెవులు) మద ఇభగతియున్‌= మదించిన ఏనుగు నదకవంటి 
నడకయు,; నీలవేణియున్‌= నల్లని కురులు; కృపారస దృష్టియున్‌= దయారసంతో కూడిన చూపులు; కల్గు= కలిగిఉన్న; 
వెన్నుండు= విష్ణుమూర్తి కనుమూసిన యప్పుడు = కళ్ళు మూసినప్పుడు; విచ్చునప్పుడు= కళ్ళు తెరచినప్పుడు; ఇమ్ముగన్‌= 
అనుకూలంతో; పొడసూపుగాతన్‌= కన్పిస్తాడు గాక, 

తా :; నగుమోము, చక్కని నడుము, నీలదేహం, లక్ష్మికి నిలయమైన వక్ష్యస్థలం, దీర్ణబూహువులు, ప్రకాశించే కుండలాలతో 
కూడిన చెవులు, మదించిన ఏనుగు నడక, నల్లని కురులు, దయారసంతో నిండిన చూపులు గల విష్ణుమూర్తి కనులు 
మూసినా, తెరిచినా కనుపించుగాక. 


వ. అని చెప్పి. 734 
తా : అని శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో వచించి 


క. జనకసుతాహృచ్చోరా!, జనకవచోలబ్ధ విపినశైల విహారా! 
జనకామిత మందారా!, జనకాది మహేశ్వరాతిశయసంచారా! 735 


ప్రతి : జనక సుతాహృత్‌ చోరా!= జానకి హృదయాన్ని దోచిన రామా!; “జనక...విహారా!” జనకవచో లబ్ధ= తండ్రి 
మాటవల్ల పొందబడిన; విపిన శైలవిహారా! = అడవులలో, పర్వతాలలో విహారం గలవాడా! (తండ్రి మాటతో అడవులకు 
పర్వతాలకు పోయినవాడా); జనకామిత మందారా= ప్రజల కోర్కెలు తీర్చ కల్పవృక్షమా!; “జనకాది...సంచారా!” జనకాది 
మహేశ్వర= జనకుడు మొదలైన మహారాజులను; అతిశయసంచారా= అతిశయించిన ప్రవర్తన గలవాడా! 


తా : జానకీ హృదయచోరా! తండ్రి ఆజ్ఞను శిరనావహించి అడవులు, పర్వతాలు తిరిగినవాడా! ప్రజలకు కల్చవృక్షమా! 
జనకుడు మొదలైన రాజులను మించిన చక్కని ప్రవర్తన గల ఓ రామచంద్రా! 


మాలిని. 
జగదవనవిహారీ! శత్రులోక ప్రహారీ!, సుగుణఘనవిహారీ; సుందరీమానహారి! 
విగతకలుషపోషీ! వీరవిద్యాభిలాషీ!, స్వగురుహృదయతోషీ! సర్వదా సత్యభాషీ! 786 


ప్రతి : జగదవన విహారీ= జగత్తును రక్షించుటకై విహరించువాడా!; శత్రులోక ప్రహారీ!= శత్రుసమూహాలను దండించేవాడా!; 
సుగుణవన విహారీ= మంచి గుణములనే వనంలో సంచరించేవాడా!; సుందరీమానహారీ! = సుందరియైన సీత్రాదేవియొక్క 
అభిమానాన్ని హరించేవాడా!; విగత కలుషపోషీ! = దోషరహితులను పోషించేవాడా!; వీరవిద్యాభిలాషీ! = శౌర్యపరాక్రమాలనే 
విద్యలను కోరేవాడా!; స్వగురుహృదయతోషీ! = గురువుల హృదయాలకు ఆనందం కలిగించేవాడా!; సర్వదా సత్యభాషీ! = 
ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకువాడా! 

తా : జగద్రక్షకా! శత్రునిర్మూలకా! సుగుణవనములందు విహరించువాడా! సుందరీ పహృదయచోరా! పుణ్యజనపరిపోషా! 
పరాక్రమ విద్యాప్రియా! గురుహృదయానందకారీ! నిరంతర సత్యభాషణ తత్పరా! 


గద్య. ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య 
ప్రణీతంబైన శ్రీమహాభాగవతంబను మహాపురాణంబునందు సూర్యవంశారంభంబును, వైవస్వతమను 


నవమస్మంధము 603 


జన్మంబును, హైమచంద్రకథనంబును, సుద్యువ్నూది మనుసూనుల చరిత్రంబును; మరుత్తు, తృణబిందు, 
శర్యాతి, కకుద్మి, సగర, నాభాగ ప్రముఖుల చరిత్రంబులును, నంబరీషుని యందుం 'బ్రయోగింపం బడిన 
దుర్వాసుల కృత్య నిరర్ధక యగుటయు; నిక్ష్వాకు, వికుక్షి మాంధాతృ, పురుకుత్స, హరిశ్చంద్ర, సగర, 
భగీరథ ప్రముఖుల చరిత్రంబులును; భాగీరథీ ప్రవాహవర్ణనంబును; గల్మాషపాద, ఖట్వాంగ ప్రముఖుల 
వృత్తాంతంబును, శ్రీరామచంద్రకథనంబును, దదీయవంశ పరంపరా గణనంబును; నిమికథయును, 
జంద్రవంశారంభంబును, బుధపురూరవుల కథయును, జమదగ్ని పరశురాముల వృత్తాంతంబును; 
విశ్వామిత్ర, నహుష్క యయాతి, పూరు, దుష్యంత, భరత, రంతిదేవ, పాంచాల, బృహద్రథ, శంతను, 
భీష్మ పాండవ, కౌరవ, ప్రముఖుల వృత్తాంతంబులును, బుశ్యశ్చంగ వ్రతభంగంబును, ద్రుహ్వనుతుర్వసుల 
వంశంబును, యదు కార్తవీర్య శశిబిందు జామదగ్బ్యాదుల వృత్తాంతంబులును, శ్రీకృష్ణావతార 
కథాసూచనంబును నను కథలుం గల నవమస్మ్కంధము సంపూర్ణము. "797 


ప్రతి : ఇది; శ్రీపరమేశ్వర కరుణాకలిత = పరమేశ్వరునియొక్క కరుణ పొందిన; కవితావిచిత్ర= కవితల వైచిత్యంగల; 
కేసనమంత్రి పుత్ర= కేసనమంత్రి కుమారుడు; సహజపాండిత్య= సహజ పాండిత్యుడు అయిన; పోతనామాత్య ప్రణీతంబైన = 
పోతనామాత్య రచితమైన; మహాభాగవతంబను= మహాభాగవతం అనే; మహాపురాణంబునందున్‌= మహాపురాణంలో; 
సూర్యవంశ ఆరంభంబును= సూర్యవంశంయొక్క ప్రారంభం; వైవస్వతమను జన్మంబును= వైవస్వత మనువు పుట్టుక; 
'హైమచంద్ర కథనంబును= హైమచంద్ర కథనం; సుద్యుమ్న ఆది మనుసూనుల చరిత్రంబును= సుద్యుమ్నుడు మొదలుగా 
గల మనుపుత్రుల చరిత్ర) మరుత్తు, తృణబిందు, శర్యాతి, కకుద్మి సగర, నాభాగ, ప్రముఖుల చరిత్రంబులును= మరుత్తు, 
తృణబిందు, శర్వాతి, కకుద్శి, సగర, నాభాగ మొదలైన గొప్పవారి చరిత్రలు; అంబరీషుని యందున్‌= అంబరీషునియందు; 
ప్రయోగింపంబడిన= ప్రయోగం చేయబడిన; దుర్వాసుల కృత్య= దుర్వాస మహర్షి కృత్య అను ఆయుధం; 
నిరర్థగకయగుటయున్‌= వ్యర్థం అవ్వడం; ఇక్ష్వాకు, వికుక్షి మాంధాత్యృ, పురుకుత్య, హరిశ్చంద్ర, సగర, భగీరథ ప్రముఖుల 
చరిత్రంబులును = ఇక్ష్వాకు, వికుక్షి మాంధాతృ, పురుకుత్స, హరిశ్చంద్ర, సగర, భగీరథుడు మొదలైన గొప్పవారి చరిత్రలు; 
భాగీరథీ ప్రవాహవర్ణనంబును = భాగీరథీ నదియొక్క ప్రవాహాన్ని వర్ణించుట; కల్మాష పాదఖట్వాంగ ప్రముఖుల 
వృత్తాంతంబును= కల్మాషపాద, ఖట్వాంగుడు మొదలైన గొప్పవారి వృత్తాంతం; శ్రీరామచంద్ర కథనంబును = శ్రీరామచంద్రుని 
కథ; తదీయవంశ పరంపరాగణనంబును= వారి వంశాల వరుసలు లెక్కించుట; నిమికథయును= నిమి కథ; చంద్ర 
వంశారంభంబును= చంద్రవంశ ఆరంభం; బుధ పురూరవుల కథయును= బుధుడు పురూరవుడు వీరి కథ; జమదగ్ని 
పరశురాముల వృత్తాంతంబును= జమదగ్ని పరశురాముడు వీరి వృత్తాంతం; విశ్వామిత్ర నహుష యయాతి పూరుదుష్యంత 
భరత రంతిదేవ పాంచాల బృహద్రథ శంతను భీష్మ పాండవ కారవ ప్రముఖుల వృత్తాంతంబును = విశ్వామిత్ర, నహుష, 
యయాతి, పూరు, దుష్యంత, భరత, రంతిదేవ, పాంచాల బృహద్రథ, శంతను, భీష్మ, పాండవ, కౌరవ ప్రముఖుల 
వృత్తాంతం, బుశ్యశ్చంగ వ్రతభంగంబును= బుశ్యశృ్చంగునియొక్క వ్రతం భగ్నం అగుట; ద్రుహ్యు అను తుర్వసుల 
వంశంబును= ద్రహ్యు అను తుర్వసు అనేవాళ్ళ వంశం; యదు, కార్తవీర్య, శళిబిందు, జామదగ్ని ఆదుల వృత్తాంతంబులును= 
యదు, కార్తవీర్య, శశిబిందు, జామదగ్ని మొదలైన వారల వృత్తాంతం; శ్రీకృష్ణావతార కథాసూచనంబును= శ్రీకృష్ణుని 
అవతార కథ సూచించుటయు అను కథలుంగల= అనే కథలున్న నవమ స్కంధము = తొమ్మిదవ స్మంధం; సంపూర్ణము= 


సంపూర్ణం. 


604 శ్రీమహాభాగవతము 


తా: ఇది శ్రీ పరమేశ్వర కరుణతో లభించిన కవితావైచిత్రిగల కేసనపుత్రుడు, సహజ పండితుడు, పోతనామాత్యుడు 
రచించిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో సూర్యవంశారంభం, వైవస్వత మనువు జన్మం, హైమచంద్ర కథనం, 
సుద్యుమ్నుడు మొదలైన మనుపుత్రుల చరిత్ర, మరుత్తు, తృణబిందు, శర్యాతి, కకుద్మి సగర, నాభాగ మొదలైన గొప్పవారల 
చరిత్రలు, అంబరీషునియందు దుర్వాసుడు ప్రయోగించిన కృత్య విఫలం అగుట, ఇక్ష్వాకు, వికుక్షి మాంధాత్య, పురుకుత్స, 
హరిశ్చంద్ర, సగర, భగీరథ, ప్రముఖుల చరిత్ర, భాగీరథీ ప్రవాహ వర్ణనం, కల్మాషపాద, ఖట్వాంగ ప్రముఖుల వృత్తాంతం 
శ్రీరామచంద్ర కథనం, వారి వంశ పరంపరాగణనం, నిమి కథ, చంద్రవంశ ఆరంభం, బుధ పురూరవుల కథ, జమదగ్ని 
పరశురాముల వృత్తాంతం, విశ్వామిత్ర, నహుష యయాతి, పూరు, దుష్యంత, భరత రంతిదేవ, పాంచాల, బృహద్రథ, 
శంతను, భీష్మ, పాండవ, కౌరవ ప్రముఖుల వృత్తాంతాలు, బుశ్య శృంగవ్రత భంగం, దహ్యుడు, అనుడు, తుర్వసుడు, 
యదు, కార్యవీర్య, శశిబవీందు జామదగ్యాదుల వృత్తాంతాలు శ్రీకృష్ణావతార కథాసూచనం అను కథలుగల నవమస్మంధం 


సంపూర్ణం. 


౫ శ్రీక్టుష్తార్దుణమన్తు 


పద్యగద్యసూచి 


అ మృహాత్ముం డిట్లనియె 

అ య్యవసరంబున 

అ య్యవరసంబున 

అ య్యవసరంబున 

అ య్యవసరంబున జగన్నోహనాకారంబున 
అ య్యవసరంబునం గపటవటునకు 
అ య్యవిరళ మహాగరళ 
అంగీకరించిన నఖీలంబుం బోవుచో 
అంగీకృత రంగ న్కా 

అంత 

అంత 

అంత 

అంత 

అంత 

అంత న క్కాంతాతిలకంబు 
అంత న ప్పయోరాళి 

అంత న ప్పాలకుప్పయందు 
అంత న బ్బాలునకు 

అంత న మృహారాత్రియందు 

అంత నద్దిత్యవల్లభుండు 

అంత నవ్విభుండు 

అంత నొయ్యన 

అంతం గల్పాంతంబు 

అంతం బ్రళయావసాన 

అంతకు మున్న 

అంతాది రహితుం 

అంధకార మెల్ల 

అంబుజాత నేత్రుం 


ర8-462 
8-8/9 
8-599 
68-785 
68-802 
8-601 
86-243 
ర8-5582 
8-82 

68-60 

8-800 
ర6-451 
8-460 
8-610 
8-49" 
68-210 
8-25" 
86-517 
68-712 
868-555 
68-513 
85-634 
8-7/06 
8-7/33 
8-7/720 
8ాక్ష// 
8-27 

ర8-422 


606 


శ్రీమహాభాగవతము 


అంభోజాకరమధ్య 

అక్కా చెల్లెంద్రయ్యును, 

అఖీల కర్మంబుల 

అగు; నయిననుం 
అగ్నిముఖంబు; 

అగ్నిహోత్రి యనుచు 
అజుండు వాని శిరము 

అట మీందటి కాలంబున 
అట మున్న యజబ్ధీరాజు 
అటం గాంచెం 

అట్లు గావున 

అట్లు గావున 

అట్లు నిలిచి దశ 

అట్లు మొజయిడు 

అట్లు లక్షయోజనాయతం 
అట్లు వారించి వైరోచని 
అడిగెద నని కడు 
అతండు మీ ప్రపితామహుం; 
అతనిచేత నున్న యమృత 
అది మజియును మాతులుంగ 
అది యట్లుండ నిమ్ము 

అది యెట్లంటిరేని 

అదియును ముహూర్తమాత్రంబునకు 
అదియునుం గాక 
అదియునుం గాక 
అదియునుం గాక 
అదియునుం గాక 
అదియునుం గాక యీ 
అదియునుం గాన 
అదియునుం బ్రళభయకాలాభీల 
అద్భుత వర్తనుండగు హరి, 
అన మొగంబునం జిజఖునగవు 


8ామే[1 
8-4/0 
8-680 
ర8-4/6 
8-224 
68-258 
68-328 
ర8-డ1/ 
68-287 
6-42 

68-616 
68-636 
8-29 
ర8-341 
8-75 
8-180 
8-103 
8-560 
68-295 
8-24 

68-558 
68-172 
8-7/700 
68-568 
68-636 
68-645 
68-678 
86-581 
8-5/8 
8-216 
8-688 
68-571 


పద్యగద్యసూచి - అష్టమస్కంధము 


అని ఇట్లు సత్యవ్రతుందడు 
అని ఇట్లు హితంబు 

అని కమల సంభవ 

అని కులకుధర 

అని కుశ పవిత్రాక్షత 

అని చెప్పి 

అని చెప్పి శుకుం 

అని జనులు పొగడు 

అని తెలియం జెప్పిన 

అని దీవించి 

అని ధర్మయుక్తంబుగాం 

అని పలికి కొలువు 

అని పలికి జగదీశ్వరుండు 
అని పలికి తన 

అని పలికి బలిం 

అని పలికి మజియు 

అని పలికి హరికి 

అని పలికి, కమలలోచనుం. 
అని పలికిన నరవింద 

అని పలికిన ప్రాణవల్లభునకు 
అని పలికిన బ్రహ్మవచనంబులు 
అని పలికిన వటుని 

అని పలికినం బతికి 

అని పలికినం బరీక్షిన్న 

అని పలుకు దనుజులం 

అని పలుకు సత్యవ్రత 

అని పలుకుచున్న శూలపాణిచే 
అని మందలించిన దైత్యులం 
అని మజియు నడుగం 

అని మజియు నప్పరమేశ్వరుం 
అని మజియు నభినందించుచున్న 
అని మజియు నిట్లని 


8-73 
68-587 
68-169 
8-18 
ర8-ర్‌44 
8-74 
8-410 
68-268 
ర8-ర5్‌2ి4& 
868-546 
8-55 
68-182 
68-653 
8-89 

68-666 
8-93 

8-67/1 
68-892 
8-18] 
68-286 
8-660 
8-6156 
85-468 
ర8-1142 
68-196 
8-704 
68-890 
68-307 
68-145 
68-186 
68-282 
8-54 


60/7 


608 


శ్రీమహాభాగవతము 


అని మజియు 

అని మజియు 

అని మజియుం 

అని మజియును 

అని యాదేశించి 

అని యి ట్లాక్షేపించి 

అని యిట్లు కమలసంభవుండు 
అని యిట్లు దేవగణసమేతుందై 
అని యిట్లు నియమించిన 
అని యిట్లు పలుకుచున్న 
అని యిట్లు పలుకుచున్న 
అని యిట్లు పలుకుచున్న 
అని యిట్లు భక్తజన 

అని యిట్లు వామనుండు 
అని యిట్లు వింధ్యావళలియుం 
అని యిట్లు శుకుండు 

అని యిట్లు సత్య 

అని యుపాలంభించిన విని 
అని వితర్మించుచు 

అని విన్నవించుచున్న 

అని సకల సత్పురుష 

అని, మునిజనంబులు సూతు 
అనిన గృహస్టునకు 

అనిన నఖిల దేశీయు 

అనిన భూవరుం డిట్లనియె 
అనిన మనోవల్లభపలుకు 
అనిన విని 

అనిన విని కరుణాకరుండగు 
అనిన విని దరహసిత 

అనిన శుకుం డిట్లనియె 
అనిన శుకుం డిట్లనియె 
అనిన శుకుం డిట్లనియె 


8-569 
రామే 
8-396 
8-134 
8-16 
8-8355 
8-505 
8-1558 
68-677 
68-577 
68-669 
68-649 
8-490 
86-642 
8-6568 
8-690 
68-597 
68-352 
68-101 
8-67/5 
68-281 
68-692 
ర8-4/6 
68-522 
68-436 
ర6-4/4 
68-608 
68-698 
8-4865 
8ార్‌ 
8-240 
ర8-4858 


పద్యగద్యసూచి - అష్టమస్కంధము 


అనిన శుక్రుం డిట్లనియె 
అనిన సురరాజునకు 
అనినం గశ్యపప్రజాపతి 
అనినం గార్యకాల ప్రదర్శియగు 
అనినం బరమయాచకునకుం 
అనినం బరీక్షిన్నరేంద్రుండు 
అనినం బారాశర్య 

అన్న మవనియందు 

అన్న మైనం దక్రమైనం 
అన్నా రమ్మని డగ్గథిం, 
అన్ని జగంబులం దానై, 
అన్యాలోకన భీకరంబులు 
అప్పాల వెల్లిలోపల 
అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు జగజ్జనకుందడగు 
అప్పుడు నముచి 

అప్పుడు భోగిభూషణునకు 
అమర ముత్తెదువనై 
అమర వ్రాతములోనం 
అమరన్‌ లోకహితార్థమంచు 
అమరారాతి 


అమరారాతుల 


8-67/9 
868-455 
8-480 
85-455 
8-56 
8-480 
6-4982 
68-166 
ర8-464 
868-515 
68-683 
8-26 

68-209 
8-84 

8-46 

8-55 

68-160 
68-191 
68-215 
68-815 
68-321 
68-889 
68-896 
ర8-449 
68-128 
8-82 
8-22 
68-282 
8-3822 
68-289 
68-611 
68-868 


609 


610 


శ్రీమహాభాగవతము 


అమరాసుర 

అమరుల్‌ రక్కసులుం 
అమృతోత్పాదన 
అయ్యవసరంబున 
అయ్యవసరంబునం 
అయ్యెడ 

అయ్యెడ 

అరుదై కామగమై 

అర్జుల్‌ వేందరు; 

అల వైకుంఠ పురంబులో 
అలయక సాలయక 

అలసి సొలసి నిదుర 
అవనీనాథ! గజేంద్రుం 
అవుంగదే లావణ్య, 
అసురవరులు సురల 
“అసురుల కమృతము 
అసురులమాయ లన్నియును 
ఆ కన్నులు నా 

ఆ దైత్యేంద్రుండు పీనవక్షు, 
ఆ పాలవెల్లి కూంతురు, 

ఆ యసురేందద్రుని బహుతర, 
ఆ య్యవసరంబున 

ఆ శాంతాలోకనములు, నా 
ఆ సమయంబున 
ఆకాశంబున వచ్చు 
ఆటోపంబునం జిమ్ము 
ఆతుర భూసురగళతిం బురు, 
ఆత్మబుద్ధిం దలంచి యార్దంబు 
ఆదిన్‌ శ్రీసతి కొప్పుపైం 
ఆపన్నులగు దిదృక్షుల, కో 
ఆప్పటినుండి బుధోత్తమ!, 
ఆలింపుము విన్నప మిది, 


68-218 
68-325 
8-14 
68-367 
8-1056 
ర8-344 
68-362 
8-380 
68-459 
68-95 

68-69 

రఈ-/14 
868-122 
68-805 
ర8-454 
8-316 
68-348 
8-26 
8-650 
8-289 
8-3868 
8-319 
8-311 
68-585 
68-374 
68ార్‌/ 

68-561 
68-376 
8-592 
8-15 
8-44 
8-/80 


పద్యగద్యసూచి - అష్టమస్కంధము 


ఆలోల జలధి లోపల, 
ఆశాపాశము దాం గడున్‌ 
ఆసురనాథుం దనుచు 

ఇ య్యసురులచేం, 

ఇ వ్విధంబున 

ఇ వ్విధంబున 

ఇ వ్విధంబున 

ఇ వ్విధంబున నుభయ 

ఇ వ్వధంబున వామనుం 
ఇంగలముతోడి సంగతి, 
ఇంతింతై, వటుండింతయిై, 
ఇందీవర దామమున 

ఇచ్చెద నని పల్మి 

ఇటమీంద నీ రాత్రి 
ఇట్లనన్య పురుష సంచారంబై 
ఇట్లాదేశించిన దివ్యవాణి 
ఇట్లు కరిమకరంబులు 

ఇట్లు కశ్యప చిరతర 

ఇట్లు కృతకృత్యుండైన 

ఇట్లు డగ్గజీ మాయాఖిక్షుండు 
ఇట్లు తథ్యవాది యైన 

ఇట్లు తపంబు సేయుచు 
ఇట్లు దానవేంద్రుని 

ఇట్లు దేవేంద్రుడు వామన 
ఇట్లు ధరణీసుర దక్షిణ 

ఇట్లు ధారాపరిగ్రహంబు సేసి 
ఇట్లు నారద వచననియుక్తులై 
ఇట్లు నిమిష స్పర్శనంబున 
ఇట్లు నిలిచి యున్న 

ఇట్లు పంచిన 

ఇట్లు పరమపురుషుండగు హరి 
ఇట్లు పురుషాకారంబు 


68-215 
6-55 
68-663 
8-840 
8-68 
8-440 
8-500 
8-334 
868-681 
68-725 
68-622 
68-283 
8-580 
68-705 
8-43 
8-87 
8-ార్‌5్‌ 
86-492 
8-520 
ర6-ర542 
8-85 
8-9 
8-38 
868-686 
68-606 
68-621 
68-883 
68-118 
8-85 
68-110 
8-34 
ర8-406 


611 


612 


శ్రీమహాభాగవతము 


ఇట్లు పొడగని 

ఇట్లు బలవంతుండగు 

ఇట్లు భక్తజన పాలన 

ఇట్లు రెండు పంక్తులుగా 
ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబగు 
ఇట్లు విస్మితనక్రచక్రంబు 
ఇట్లు వెనుక ముందట 

ఇట్లు వెలువడి 

ఇట్లు వేదంబు దొంగిలి 

ఇట్లు శరణాగతులైన 

ఇట్లు సని చని 

ఇట్లు సమాకర్షణ 

ఇట్లు సమాగతుం దైన 

ఇట్లు సముద్యత భీదుర 

ఇట్లు సుధాకలశంబు కేల 
ఇట్లు సురాసుర యూథంబును 
ఇతండే దానవచక్రవర్తి 
ఇతనికి మున్నునీ 
ఇతరులము గాము 

ఇది నాకు నెలవని 

ఇది ప్రథమ మన్వంతరం; 
ఇది యేమి వేండితని 

ఇది శ్రీ పరమేశ్వర 
ఇభలోకేంద్రుండు 
ఇవ్విధంబున 

ఇవ్విధంబున నక్కపట 
ఇవ్విధంబునం బ్రాయోపవిష్టుండైన 
ఈ కల్చ్పంబున మనువులు, 
“ఈ కాంతాజనరత్న మెవ్వరిదొకో? 
ఈ పదంబులందు నీ 

ఈ మహానుభావుండె ట్లింత 
ఈ రీతిం జతురాననాది 


8-106 
85-445 
8-9 
8-31 
85-624 
8-64 
8-38 
8-3/0 
8-716 
8-298 
68-526 
68-198 
68-651 
68-349 
68-312 
8-206 
ర8-548 
68-652 
8-7/02 
68-552 
8-18 
68-617 
85-744 
ర-డ/ 
8-204 
8-304 
68-22 
8-6 
68-895 
68-431 
68-512 
8-1/0 


పద్యగద్యసూచి - అష్టమస్కంధము 


ఈరాదు రాజ్యమెల్లను, 
“ఉండ నిది గొంచె 

ఉదుగని క్రతువుల 
ఉదరము లోకంబులకును, 
“ఉన్నమాటలెల్ల 

ఉజ కంభోనిధి రోసి 
ఉజుకుం గుంభయుగంబు పై 
ఉల్లసిత మేెఘపంక్తులు, 
ఊహ గలంగి 
ఎందకన్నెజుంగని 

ఎక్కడం జూచిన లెక్కకు, 
ఎగురవైచి పట్ట నెడలేమిం 
ఎదడమం గుడి మునుపు 
ఎదురై పోర జయింప 
ఎన్నండుం బరు వేడం 
ఎన్నడు లోకపాలకుల నీ 
ఎప్పుడు దనకును సత్వము, 
ఎప్పుడు వేగునం చెదురు 
ఎజుంగుదు తెజవా యెప్పుడు, 
ఎలమిన్‌ దైత్యుల 

ఎల్ల బుతువులందు నెలరారి 
ఎవ్వని మాయకు నింతయు 
“ఎవ్వనిం గరుణింప 
ఎవ్వనిచే జనించు జగ; 

ఏ కథల యందుం 

ఏ మనుకాలమందు హరి 
ఏ రూపంబున దీనిగెల్లు? 
ఏటికి మముం బని 
ఏనును మీరును గాలము, 
“ఏమి గొజంత వడియె 
ఏలా హరికడ కేంగితి, 
ఏలింతు దివము సురలను, 


ర8-4ర54 
8-699 
8-59] 
86-245 
868-568 
8-7/32 
6-62 

68-709 
8-67 

రాడ/1 
8-87 

68-899 
8-21 
8-55" 
68-596 
8-6/0 
8-1/8 
68-734 
8-180 
8-409 
68-261 
68-154 
68-661 
8-73 

8-21 


8-71 

68-186 
68-150 
68-678 
68-185 
ర8-489 


613 


614 


శ్రీమహాభాగవతము 


ఏలితివి మూండు జగములుం, 
ఐదువ నై యుండ 
ఒంటివాండ నాకు నొకటి 
ఒక దినంబున 

ఒక పదంబు క్రింద 

ఒక బొట్టుం బిక్క 

ఒక యెల దోంటలో 

ఒక వేయర్ములు గూడిగట్టి 
ఒకనాం డా నృఫుం 

ఒకని చేత నుండ 

ఒకపరి జగములు వెలి 
ఒకపరి సూచిన వెండియు, 
ఒకపాదంబున భూమిం గప్పి 
ఒకమాటు జలజంతు 
ఒక్కపదంబున 

ఒడ్డారించి విషంబున, 

ఒటజ పగు నురమును 

ఓ కమలాప్త! యోవరద! 
ఓ నలువ! యో 

“ఓహో దేవతలార! 

కంటే జగముల దుఃఖము,వింటే 
కట్టంగం బచ్చని 

కదుపు బదరగాంగం 
కదలం బాజవు పాంప 
కని దానవేంద్రుని 

కని రక్కసులథేండు 

కని, జలచరేంద్రుని 

కని, మున్ను మగువ 
కనియెం బుణ్యజనౌకమున్‌ 
కన్నుల సంతోషాశ్రీలు, 
కన్నులు గల్గువాండు 
కమఠంబై జలరాశి 


8-562 
8-280 
8-566 
68-701 
8-626 
8-324 
68-398 
8-159 
68-123 
8-299 
8ా/4 

8-44 
68-625 
68-719 
68-5/9 
68-217 
8-256 
8-92 

8ా-కే/1 
8-369 
68-288 
68-271 
68-685 
ర8-244 
8-532 
ర-డ4/ 
68-722 
8-394 
686-446 
ర6-4ర51 
ర6-7/24 
68-208 


పద్యగద్యసూచి - అష్టమస్కంధము 


కమలజుండు లోకపాలురు, 
కమలనాభు నెఠింగి 
కయ్యంబు సేయ నొల్లక, 
కరమున మెల్లన నివురుచుం 
కరిం దిగుచు మకరి 
కరిణీకరోజ్ఞిత 

కరినాథుం డయ్యె 
కరుణాసింధుండు 
కర్మతంత్రుం డగుచుం గమలాక్షుం 
కలం డందురు దీనుల 
కలభంబుల్‌ సెరలాడుం 
“కలరున్‌ దాతలు; 

కలుగండే నాపాలికలిమి 

కసి మసంగి యసుర 

కా దనండు పొమ్ము 

కాము గెలువవచ్చుం 

కారే రాజులు? రాజ్యముల్‌ 
కాలనేమి ఘోర కంఠీరవము 
కుజుగఖజులు వలుంద మీసలు, 
కులమున్‌ రాజ్యముం 
కెంపారెడు నధరంబును, 
'ెలాసగిరి మీంద 
కొందజతోం జర్చించును, 
కొందజు గలం దడందురు 
'క్రొక్కారు మెజుంగు 

క్షితి దానమిచ్చు 

గజరాజ మోక్షణంబును, 
గరళంబుం గంఠరబిలమున, 
గరుడారోహకుండదై 
గుజగుజలు వోవువారును, 
“గాడ్రుగో, జన్నిదమో, 
గొల్లవారి బ్రదుకు 


68-682 
68-618 
8-18 
8-120 
8-54 

8-49 

68-125 
8-109 
68-126 
8-86 

8-85 

868-528 
8-6 

68-146 
8-65 
868-405 
8-590 
8-345 
68-717 
68-586 
8-26 
85-354 
8-589 
68-225 
68-263 
68-615 
8-18 
8-249 
68-188 
85-534 
8-5/2 
8-20” 


615 


616 


శ్రీమహాభాగవతము 


గౌరవమైన భారమునం 
(గగ్రహమునీంద్ర సిద్ధ 

ఘన సమాధినుండి 

ఘనతన్‌ నీ మగపోండుముల్‌ 
చంచరీకనికర 

చండస్సూర్తి వటుండు 
చక్షస్తనూజుండు 
చతురాననుండు 

చతుర్ధమనువు 

చదువులు దన చేవడినం, 

చని కైలాసముం 

చనీ జలరాశి తటంబున, 

చని సత్యవ్రతమేదినీదయితు 
చని సురనాథుచేం గలన 
చనుదెంచెన్‌ ఘనుం డల్లవాండిె! 
చలచలనై పిదపిదనై, గలలంబై 
చవులుగాం జెవులకు 
చావులేని మందు 

చింతం బాసిరి 

చుట్టాలు దొంగలు; 

చూపుల గగనము (మింగుచు, 
చూపుల శ్రీపతి రూపము, 
చెదుం గరులు హరులు 
చెలికాని పాటు గనుంగొని, 
చెలియే మృత్యువు? చుట్టమే 
చెలివై చుట్టమవై మనస్థ్రితుండవై 
“జగతిన్‌ వైరి మొజంగి 
జగతీశ! త్రికాలములను, 
జగదాత్మకుందగు శంభుండు, 
జగముల తండ్రియై తనరు 
జగములెల్ల దాంటి చనిన 
“జనకుం దెవ్వడు?జాతుం దెవ్వండు? 


8-200 
8-620 
86-491 
8-3858 
8-27 
68-531 
ర8ా-ాకే41 
8-6/2 
8-1 

8-/15 
8-219 
68-190 
68-721 
68-865 
68-107 
68-493 
8-586 
8-29 
8-50 
8-648 
వ... 
68-482 
8-12 
8-359 
8-64 
8-7/728 
8-3850 
68-429 
68-404 
68-286 
68-626 
8-47/5 


పద్యగద్యసూచి - అష్టమస్కంధము 


జననస్థితిలయ దూరుని, 
జననాథ! దేవలశాప 
జననాథ! నీ మాట 
జననాథ! సంజ్ఞయు 
జనవిభుందు దపసి 
జయము లపజయములు 
జలజలోచనుందడు 

జలధిం గడవ సేయ 
జలరుహనాభుని కొజికై, 
జవమును జలమును 
జీవనంబు దనకు జీవనంబై 
తగిలి మానుష పైతృక 
తడలేని నడపు వడి 
తతమత్తద్విపయాన 
తత్మాలంబున 
తత్సమయంబున 
తత్సమయంబున 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ ముఖారవింద 
తదనంతరంబు 
తదనంతరంబునం జతురాననుం 
తన కడుపున నొక 

తన కుంభముల పూర్ణతకు 
తన తనూజుల ప్రోలు 

తన తూపులన్నియుం దరమిడి 


68-162 
8-12 
ర8-ర554 
86-413 
8-7/8358 
8-8354 
ర-డ4బి4 
68-206 
8-78 
8-56 

8-61 

8-689 
68-259 
868-654 
8-606 
8-62 
68-631 
8ా15 

68-193 
8-24 
85-245 
8-26 
8-294 
8-51 
8-/710 
8-99 

68-140 
8-50 
8-496 
8-40 

ర8-461 
8-3886 


61/ 


618 


శ్రీమహాభాగవతము 


తన పుట్టిల్లిది పొమ్మటంచు 

తన వేంచేయు పదంబుం 
తనచుట్టంబులం జంపెం వీందనుచు 
తనచుట్టున్‌ సురసంఘముల్‌ 
తనర సత్రాయణునకు 
తనవెంటన్‌ సిరి, లచ్చివెంట 
తమముం బాసిన రోహిణీ 
తమలోం బుట్టు నవిద్య 
తరిగాండ్రలోన నాకండంట, 
తరుణికి మంగళస్నానంబు 
తరుణుండు దీర్హ దోర్దందుండు 
తలంగవు కొండలకైనను, 
తలంపం బ్రాణేంద్రియ 
తల్లిదండ్రులు, నన్నదమ్ములుం, 
తాటంకాచలనంబుతో, 

తానును దేవతాసమూహంబును 
తామసు తమ్ముండు రైవత, 
'తెజవా! విప్రులు పూర్చులే? 
తెల్లని మేనును నమృతము, 
తేంటి యొకటి యొరు 
తొందంబుల మదజలవృత, 
తొందంబులం బూరించుచు, 
తొలుకారు మెజుంగు కైవడిం, 
తొల్లి మీ మూండవ 
తోయజగంధంబు దోంగిన చల్లని 
“తిభువన జయరూఢ! దేవ! 
దండిత మృత్యు కృతాంతులు, 
దంత చతుషాహతి శై, 
దనుజలోకనాథు దయిత 
దనుజహరణుం డంబుధార కాయుష్మంతు, 
“దనుజేంద్ర! యీతండు ధరణీసురుండు 
దాంటి తత్ర్రవాహంబున 


68-680 
8-100 
8-38 
868-242 
ర8-428 
8-98 

85-115 
68-728 
8-205 
8-269 
68-298 
8-28 

68-226 
68-646 
68-102 
68-153 
68-136 
68-463 
68-252 
8-31 

8-36 

68-45 

68-265 
68-555 
వ. 

8-508 
86-443 
8-2558 
8-600 
68-416 
68-57/6 
68-580 


పద్యగద్యసూచి - అష్టమస్కంధము 


దానవ దైత్యుల సంగతిం, 
దానవ! త్రిపదభూతల మిత్తు 
దానవు లమృతము ద్రావం, 
దిక్కుల కావిరి వాసెను, 
దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ 
దీనుల కుయ్యాలింపను, దీనుల 
దుర్భర దానవ శంఖా, 
దుర్వాసు శాపవశమున, 

దేవ! జగన్మయ! దేవేశ! 

దేవా! దేవర యడుగులు, 
ధన్యులు వైరోచని శత, 

ధరణి దేవహోత్ర దయితకు 
ధాత్రిని హలికునకును సు, 
ననుచు వజ్రి వగవ 

నన్నుం గన్న తండ్రి! 

నరనాథ! నీకును నాచేత 
నరవరాధీశ! యిప్పుడు 
నర్తకుని భంగిం బెక్కగు, 

నా నేర్చుకొలంది మీకును, 
నాకాధీశుం బదింట; మూంట 
నానానేకపయూథముల్‌ 
“నారాయణుం బరమేశ్వరు, 
“నిఖిలదేవోత్తమ! నీ వొక్కరుండు 
నిజ మాన తిచ్చితి 
నిటలాలకము లంట నివుర 
నిడుద యగు కేల 
నిరయంబైన, నిబద్ధమైన, ధరణీ 
నిరయమునకుం బ్రాప్త 
నిర్మలామోఘ వీర్యంబు నేలమీందం 
నిలిపెన్‌ జెప్పల బృందిమన్‌ 

నీ కోడండ్రును, నీకుమారవరులున్‌, 
నీమాయ చేత 


8-668 
8-64] 
68-826 
8-509 
68-743 
68-138 
68-450 
868-145 
ర8-885 
86-182 
8-3829 
ర8-426 
868-589 
8-876 
85-514 
68-185 
ర8-డ్యే1ే 
8-76 

8-810 
68-885 
6-72 

8-4/9 
8-40 
ర8-55858 
68-104 
68-116 
68-593 
85-644 
68-403 
ర8-496 
85-486 
68-165 


619 


620 


శ్రీమహాభాగవతము 


నీ రమణుని సేవింపుము, 

నీకంటె నాం డెజబుంగము,, 

నీకు నే మని 

నీకుం గ్రీడార్ధములగు, లోకంబుల 
నీయంద సంభవించును, నీయంద 
నీరధారం బడంగనీక యడ్డంబుగాం, 
నీరరాశిలోన నిజకర్మ బద్ధమై, 
నీరాట వనాటములకుం, బోరాటం 
నీవే పోటరివే? సురేంద్ర! 

నెటి నెల్లప్పుడు నిల్చి 

నెలంత! విష్ణునకును నిఖిలదేవాత్మున, 
నెలంతకుం జూలై నెల 

నెలవు వెడలి వచ్చి 

నొడివినంత పట్టు నుసలక 
పంచానన వాహనుండై, చంచద్దద 
పండిత సూక్తుల తోడుతం, 
“'పగవాండు మడియనోపును, దెగం 
పగవారు శరణు చొచ్చిన, 

పట్టులేక బహుప్రకార విపన్న 
పదపడి మాలి సుమాలులు, 
పదము సేరవచ్చు ఫాలాక్షుం 
పదములం బట్టినం దలంకుంబా 
పరహితము సేయు నెవ్వండు, 

పరు గెలువ వలయు 

పలుకుల నమృతంబు చిలుక 
పలుకులు మధురసధారలు, దలంపులు 


న 


న 


వ్‌ 


న 


న 


న 


పలుదానంబుల విప్రలం దనిపి 
పల్వలంబుల లేంతపచ్చిక మచ్చికం 
పసచెడి తనకును వశమై, 

పా లడుగండు మె 

పాటువచ్చిన జ్ఞాతి ఘాతులు 
పాణియు, రధథియుం గృపాణియుం, 


ర8-4588 
68-231 
8-16586 
8-656 
68-228 
8-609 
8-/729 
8-19 

8-3858 
68-718 
8-466 
68-494 
68-149 
86-594 
68-860 
8-2/0 
8-559 
8-1861 
8-167/ 
8-346 
68-401 
68-53 

68-285 
8-45 
8-28 
8-309 
ర-డ42 
68-39 

68-179 
ర8-6564 
68-695 
రి-డ41 


పద్యగద్యసూచి - అష్టమస్కంధము 


పాదద్వంద్వము నేలమోపి పవనున్‌ 
పారావారముం ద్రచ్చుచో గిరి 
పాలమున్నీటి లోపల 

పాలమున్నీటి లోపలి మీంది 
పాలిండ్లపై నున్న పయ్యెద 
పాలేటిరాచకన్నియ, మేలారెడు చూపులేక 
పావకుం డర్చుల భానుండు 

“పుట్టి నేర్చు కొనెనా 

పురు డీ బోటికి 

పురుషోత్తమ! నీ రూపము, 
పురుహూతు నగ్గించి పుష్పాంజలులు 
పురుహూతుచే నొచ్చి పోయి 
పులుల మొత్తంబులు పొదరిండ్లలోం 
పూరించెన్‌ హరి పాంచజన్యముం 
పృథుశక్తిన్‌ గజ మా 

పెట్టుదురు నుదుట భూతిని, 
'పెజవాండు గురుం దటంచును, 
పొడగానం బడకుండ డాంగు 
ప్రక్షీణ దివిజ. వల్లభ, 

ప్రజలకు నెల్లను సముండవు, 
ప్రథమ మనువైన స్వాయంభువునకు, 
ప్రబలోద్యత్మరిణిం గరీంద్రుండు 
ప్రళభయాంభోనిధిలోన 

ప్రాణేచ్చ వచ్చి చొచ్చిన, 

(గ్రేమ యొకింత లేక 

బద్దుండై గురుశాపతప్తుండయి తా 
బలి దైత్యేంద్ర కరద్వయీ 

బలి నంభోరుహ నేత్రుం 

బలి మున్ను నాకంబు 

బలి వచ్చి విడియుట 

బలి సేసిన దానమునకు, 

బలిమిన్‌ దైత్యులం జంపరాదు 


8-65 
868-406 
8-15 
68-266 
68-803 
68-290 
8-65 
8-619 
8-516 
68-163 
8-880 
8-489 
8-29 
68-116 
8-70 
8-499 
8-72 
8-63 
868-525 
ర8-డ4/2 
ర8ా/ 
868-402 
8-7/40 
8-2834 
68-469 
68-662 
68-604 
8-48 
86-416 
ర8-452 
68-614 
ర8-4ర8/ 


621 


622 


శ్రీమహాభాగవతము 


బలు దుర్గ్దంబులు సచివులు, 
బల్లిదంపుందోడు ప్రాపున నింద్రుని, 
“బాలా! నా వెనువెంటను, 

బాహు బలంబున నింద్రుండు, 
బాహులుం బదములుం గట్టిన, 
బాహుశక్తి సురాసురుల్‌ చని 

బీడ్డలు వెజతురె నీ 

బ్రదుక వచ్చుంగాక బహుబంధనములైన, 
భక్షించు నాండె రుషములు, 
భగవంతుం బరముం జనార్దనుం 
భవబంధములం బాసి బ్రహ్మలోకంబునం 
భవము దోషంబు రూపంబుం 
భావించి కొందజు బ్రహ్మంబు 
భావించి యొకమాటు (బ్రహ్మాండ 
భాసుర కుండల భాసిత, 

భిక్షాపాత్రిక నిచ్చెను, యక్షేశుండు 
భిల్లీ విల లులాయక, 

భీమంబై తలం ద్రుంచి 
భుగభుగాయితభూరి బుద్చ్బుదచ్చటలతోం 
భూతలోకేశ్వర! భూతభావన! దేవ 
భూతాత్మ! భూతేశ! భూత 

భూనాథ! వినవయ్య భోగీంద్రు 

భేరీ భాంకారంబులు, వారణ 
మందరముమోవ నోపమి, నందజపై 
మకర మొకటి రవిం 

మకరితోడం బోరు మాతంగం 
మగవాండ వై జగంబులం, 

మత్స్య రూపియైన మాధవు 

మదగజ దానామోదము, గదలని 
మనకు వేల్పులకును మందట 
మనుజనాథ! టత్రివిక్రము మహిమ 
మనువు మూండవవాందడు మనుజేంద్ర! 


8-63 
68-688 
8-129 
ర8-348 
8-639 
68-229 
8-46 
8-596 
8-69 
ర8-డ// 
8-629 
8-/86 

68-386 
68-275 
ర6-314 
68-516 
8-25 

86-112 
8-51 

8-659 
68-222 
68-192 
68-388 
8-154 
88-114 
8-59 

8-389 
8-70 
68-80 

68-320 
68-687 
68-16 


పద్యగద్యసూచి - అష్టమస్కంధము 


మనువులు మునులును మనుసుతు 
మజియు 

మతియున గ్గజేంద్రంబు 
మటియు న ద్దేవుండు 
మజియు న య్యజమానుం 
మతియు నక్కొమ్మ నెమ్మనంబున 
మజియు నట వచ్చుకాలంబున 
మజియు నత్తరంగిణీ వల్లభు 
మతియు ననేక విధంబుల 
మథియు నన్నావ మున్నీటి 
మజియు నముచి శంబర 
మతియు నా జలరాశియందు 
మజియు నా రత్నాకరంబు 
మజియు నా రత్నాకరంబు 
మజథియు నా సరోవరలక్ష్మి 
మఖజియు నానాగహన విహరణ 
మజియు నిం దొక్క 

మథజియు నుపశ్లోక సుతుం 
మజియు నెవ్వని బలంబున 
మజథియు నొక్కనాం డమ్మేదినీ 
మథటియుం దదృ్భవిష్యతృమయంబున 
మతజియుం బ్రాప్తలయిన వారల 
మజియుం దదాగమిష్యత్మాలంబున 
మజియుం దదేష్యత్మాలంబున 
మఖజియుం దరువం దరువ 
మఖజియును 

మజియును 

మఖజియును 

మథటియునుం గొండకవ్వంబునం 
మహనీయ గుణగరిష్టులగు 
మహితతర మేఘమాలా, 
మానవాధీశ్వర! మనువు 


ర8-4833 
86-465 
8-48 
8-50 
868-545 
68-274 
6-42 
68-260 
8-540 
8-706 
8-3881 
ర8-254 
85-264 
8-25 
8-50 
రాత్రే 
ర8-ర5్‌రి4& 
68-419 
68-155 
8-694 
68-428 
ర-434 
ర8-డ2ి1 
86-425 
68-292 
8-62 
8-22 
8-58 
68-262 
8-జి 
86-495 
8-18 


623 


624 


శ్రీమహాభాగవతము 


మాయరు నగవులకును గను, 
మాయల్‌ సేయంగ రాదు 

ముంపుగొని విరుల వానల, 
ముక్తసంగులైన మునులు 

మునిజన నియమాధారను, 

మునినాథ! యీ కథాస్థితి, 

మునిపతి నవమానించిన, ఘనుం 
మునులు హిరణ్యరోముండు 

మున్ను పోయిన కల్పాంతమున 
మున్నెన్నుదురు వదాన్యుల, 

మూండు మూర్తులకు మూండు 
మెచ్చిన మచ్చిక కలిగిన, 

మెత్తని యడుగుల మెజుంగారు 
మేరువు దలక్రిందైనను, 

మొదల జల మిడిన 

మొదలును నీలోం దోంచెను, 
మొరసెన్‌ నిర్ణరదుందుభుల్‌; 
మోహరుచుల వలన ముద్దియ 
మ్రంగెడు నాకాశంబును, 

మ్రంగెడు వాండు విభుం 

'మోసెన్‌ శంఖ మృదంగ 

“'యజ్ఞేశ! విశ్వంభరాచ్యుత! శ్రవణ 
యద్విలాసము మరీచ్యాదు లెజుంగరు; 
యోగమార్గ్దంబున నూహించి బహువిధ 
యోగాగ్ని దగ్ధకర్ములు, యోగీశ్వరు 
యోగీశరూపుండై యోగంబుం జూపుచు 
రక్కసులు దినంగం గడంగిన, 

రమ్మా! మాణవకోత్తమ!, లెమ్మా! 

రవి మధ్యాహ్నమునం జరింప 
రవిబింబం బుపమింపం బాత్రమగు 
రాక్షసోత్తములార! రండు పోరాడక; 
రాజేంద్ర! దైత్యదానవ, రాజమహాగహన 


ర8-445 
68-351 
8-510 
8-77 

68-612 
8-20 

85-124 
8-189 
8ా/11 
8-565 
8-22 
68-246 
68-301 
68-595 
68-156 
8-164 
8-కే1/ 
8-254 
68-458 
86-241 
8-288 
68-483 
8-38 
68-632 
8-80 

68-485 
8-12 

68-602 
68-506 
68-628 
68-685 
8-/42 


పద్యగద్యసూచి - అష్టమస్కంధము 


రాజేంద్ర! విను సుధారాశిలో 
రాజ్యంబు గలిగె నేనియుం, 
రుచిరాపాంగిని వస్తబంధన పరన్‌ 
లంపటము నివారింపను, సంపదం 
లా వాక్కింతయు లేదు; 

లోకంబులు లోకేశులు, లోకస్టులుం 
వచ్చి యచ్చేడియ తచ్చరణ 

వచ్చి సురలకు నారదుం 
వజదంస్ట్రంచిత వ్యజనంబులును బర్హ 
వటుని పాద శౌచవారి 

వడిం దప్పించి కరీంద్రుండు, 

వడిగొని కులగిరిం దరువంగ, 
వడుగా! యెవ్వరివాండ? వెవ్వందవు? 
వత్తురె విప్రులు? వేండంగ, 

వత్స! ప్రహ్లాద! మేలు 

వధ్యుండు రక్షణీయుండు, సాధ్యుండు 
వనగజంబు నెగుచు వనచారిం 
వననిధి జలముల లోపల, 
వరచేలంబులొ మాడలో ఫలములో 
వరదునిం బరమ జగద్దురు, 
వరధర్మకామార్ధ్థ వర్జ్ణితకాములై విబుధు 
వలలుం దారు నింక 

వల్లభలు పాటి మునుపడ, 
వసుధాఖండము వేండితో? గజములన్‌ 
వార లిక్ష్వాకుండును, నభగుండును, 
వారలు గొలువంగ హరియును, 
వారలు దీనత వచ్చుటం 
వారిజాక్షులందు వైవాహికము లందుం, 
వారిధిం దరువంగ నంతట, 
వాలుంగంటి వాండి వాలారుంజూపుల, 
వాసవారిం జంపి వానిచే 


వాసవు వర్దకి వాండిగాం 


8-28 

85-564 
8-400 
68-280 
8-90 

8-75 

868-655 
8-88] 
8-3882 
ర8-ర్‌4&/ 
8-ర్‌2ి 

868-212 
8-549 
8-52] 
68-676 
8-15 
8-66 

68-201 
8-550 
68-152 
6-88 

68-696 
8-88 

8-5/0 
ర8-శ4]12 
8-189 
68-220 
ర8-5585 
68-291 
8-89 
8-7/36 
68-183 


625 


626 


శ్రీమహాభాగవతము 


విచ్చేయు మదితి గర్చము, 
విడువిడుందని ఫణి పలుకంగం, 
వినంబడియెను స్వాయంభువ, 
“'వినవయ్య దేవేంద్ర! వీనికి 

విను దంట జీవుల 

విను; ము న్నేటికిం 

వినువీధిం జనుదేరం గాంచి 
“విప్రాయ ప్రకటవ్రతాయ భవతే 
విబుధలోకేంద్రుని వేయుగుఖజ్జంబుల నన్ని 
విభుం డీశ్వరుండు వేదవిప్రగోసురసాధు 
“విమలాత్మ! విన మాకు 

వితిగిన సేనంగాంచి సురవీరుం 
విశ్వకరు విశ్వదూరుని, విశ్వాత్మకు 
విశ్వగర్భుండు దనగర్భ వివరమందుం, 
విశ్వమయత లేమి వినియు 
విశ్వసృజుని యింట విభుండు 
విసయముం బొంది దానవ, 
విహగేంద్రాశ్వ నిరూఢుండై మణిరమా 
వీంక సెడి ఘనగదాహతిం, 

వీరుండు దానవ నాథుండు, 
వెండియు 

వెడదవెద నదకలు నదచుచు, 

వెజచుచు వంగుచు వ్రాలుచు, 

వేగిర పడకుండీ వినుండు 

వ్యాధులు దప్పులు నొప్పులు, 

వ్యాప్తిం బొందక వగవక, 

శంభుండో హరియో 

శతరూపాపతి కామభోగ విరతిన్‌ 
శత్రువు నాక్షేపంబునం దోత్రాహత 
శర్మద, యమదండ క్షత్ర, 

శాంతున కపవర్దసౌఖ్య సంవేదికి 
శిక్షింతు హాలహలమును, 


8-504 
8-199 
8-8 
8-456 
8-91 
86-143 
68-105 
8-60 
8-366 
68-698 
68-691 
8-31 
68-585 
68-501 
6-94 
68-420 
8-19 
86-342 
68-361 
8-356 
8-296 
ర6-ర్‌41 
8-5868 
8-316 
68-665 
ర8-5/4 
68-588 


68-356 
68-529 
68-79 

68-237 


పద్యగద్యసూచి - అష్టమస్కంధము 


శుద్ధబ్రహ్మర్ని సమా, రాద్ధుండై 
శుద్ధముగ సురల కమృతము, 
శూల నిహతి నొంది 
శూలాయుధహస్తుండై, కాలాకృతి వచ్చు 
శోధించి జలధి నమృతము, 
“శీకంఠా! నిను నీవ 

భీమన్నామ! పయోద 
శీలలనాకుచవేదికం, 

శీహరి కర సంస్పర్శను, 

(శోణీభర కుచయుగ భర, 
సంతుష్పుం డీమూండు జగములం 
సంపద సెడియును దైన్యముం, 
సచ్చంద్రపాండురంబై, 

సదసత్తత్ష చరాచర, 

సభయై యుండెద మింద, 
సర్వగతుండ వయ్యు సమదర్శనుండ 
సర్వప్రపంచ గురుభర, 
సర్వమయినచోట సర్వధనంబులు, 
సర్వాగమామ్నాయ జలధికి నపవర్ష 
సవరనై లక్షయోజనముల 
సారథి వేయు హయంబుల, 
సావర్ణిమనువు వేళను, 

సిద్ధించెన్‌ సురలార! మీ 

సిరికిం జెప్పండు; శంఖచక్ర 
సుందరులగు పురుషులం గని, 
సురపతి వరుణాదులతో, 

సురలన్‌ సభ్యుల నార్తులన్‌ 
సురలోక సముద్ధరణము, నిరత 
సూన్ఫతంబ గాని సుడియదు 
సూర్య సావర్ణి మన్వంతరంబున 
సృష్టిచే నెవ్వండు చేతనపడకుండు? 
సేమంబు నీ కింద్రసేన 


8-519 
8-828 
8-364 
8-556 
8-82 
68-891 
ఠా 
68-703 
68-119 
68-813 
8-56 
8-640 
68-255 
8-228 
68-806 
85-674 
ర8-ర్‌ల/ 
8-5838 
8-81 
68-202 
68-368 
58-664 
ర8-882 
8-96 
8-806 
ర8-క4/ 
ర8-4/3 
868-605 
68-643 
ర8-415 
8-10 
8-66” 


62/ 


628 


శ్రీమహాభాగవతము 


స్వచ్చమైన ఫణంబు మీరలు 
స్వస్తి జగత్తయీ భువన 
స్వారోచిషుం డన సప్తార్చిబిడ్డండు 
హరి మది నానందించిన, 
హరి సూచిన సిరి 

హరి హరి! సిరి 
హరిజలచరావతారముం, 
హరియును దేవానీకము, 
హరుండు గళమునందు 
హార కిరీట కేయూర 
హాలాహల భక్షణ కథ, 
హృదయేశ! నీ ప్రసన్నత్ర, 


నవమస్కంధము 
అ య్యలర్మునకు సన్నతియు, 
అ య్యవసరంబున 
అ య్యవసరంబున 
అ య్యవసరంబున 
అ య్యవసరంబున 
అ య్యవసరంబున 
అ య్యవసరంబున వారలం 
అ య్యవసరంబున శైబ్య 
అ య్యింతి కుంతిభోజుని 
అ య్యువిదను నీ 
అంగిరసు లిచ్చు పసిండికి, 
అంగిరస్సుతుండు మహాయోగి 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 


అంత 


68-195 
85-545 
8ాక్షే4 

68-286 
68-285 
8-526 
8-/399 
8-194 
68-24 
68-161 
68-250 
68-726 


9౨-502 
9-౩ 

9-94 

9-29 
9౨-451 
౨9-644 
9౨-692 
9-706 
99-718 
99-728 
9్ర-// 

9-45 

9-౨4 

9౨-103 
9-295 
9-43 
ర్ర-డ// 
9-5389 
9౨-606 


పద్యగద్యసూచి - నవమస్మ్కంధము 


అంత గాాధికి నగ్నితేజుండగు 

అంత న చ్చాగంబు 

అంత న య్యసురేంద్రుడు 

అంత న య్యిద్దరకుం 

అంత నర్జునుండు మాహిష్మతీ 
అంత నర్జునుండు మాహిష్మతీపురంబున 
అంత నవసరంబైన నజునికి 

అంత నా కణ్వమునీంద్రుండు 
అంత నా బ్రాహ్మణి 

అంత నా బ్రాహ్మణుని 

అంత నా భగీరథునకు 

అంత నా రాజకుమారుం 
అంత నా రాజునకు 

అంత నా రామచంద్రుండు 

అంత నా రామచంద్రుండు 

అంత నా రామచంద్రుని 

అంత నా రావణుండు 

అంత నాభాగుందను బ్రహ్మచారియై 
అంత నాభాగునకు నంబరీషుండు 
అంత నొక్కనాం డ 

అంత నొక్కనాండు మాంధాతృమేదినీ 
అంత మాంధాత పెద్దకొడుకగు 
అంత ముద్దలుని నుండి, 

అంత రోమపాదుండు, దన 

అంత వసిష్టుండు, శ్రీరామచంద్రుని 
అంత వేల్పులతో రక్క్మసులకుం 
అంత శర్యాతియు నప్రమత్తుందడై 
అంత సీతయు గర్భిణి 

అంతం గొంతకాలంబున క 

అంతం గొంతకాలంబునకు 

అంతం గొంతకాలంబునకు 

అందు, ధృతరోష్టునికి 


9-493 
9-51 
9-౭9] 
9౨-౩99 
ర్రా-శడ్తే 
9-485 
9-71 

9౨-626 
9౨-248 
9-౭42 
9౨-234 
9౨-610 
9-72 
90-౩52 
9-27 
9౨-౩43 
90-805 
9-76 

9౨-860 

9-57 

09-183 
99-191 
09-656 
9౨-686 
9-౩832 
9-౩7 
9-6౫ 

9-౩4 
9-89 

9-185 
90-350 
9౨-674 


629 


630 


శ్రీమహాభాగవతము 


అక్క తల్లి చెల్లె 

అక్కట; వచ్చి పెద్దతడ 

అఖిల గుణాశయుం డగు 
అఖీలాత్ముం డగుచున్న హరియందుం 
అగుంగా కంచు వికుక్షి 
అచ్చరకన్య యలంబుస, గ్రచ్చజం 
అజమొకం డడవిలో నరుగుచుం 
అట కారణంబుగా నన్న 

అట్టి ఖట్వాంగునకు దీర్షబాహుండు, 
అట్టి సర్వేశుని కరయంగ 
అట్లతిథియై వచ్చిన న 

అట్లు విశ్వామిత్రుండు హరిశ్చంద్రు 
అడిగిన నృపసుతం గానని, 
అడ్డండు చెప్పక కడపటి, 

అతండు మఖము సేయ 

అతని కీహ మానె 

అతని కొడుకుల మొత్తంబులకు 
అతని సుతుండు భగీరథుం, 
అతనికి నుత్మలుండును, 
అతనిసతుల వలన సుతుల, 

అతి మోహాకులితంబు సాంద్ర 
“అతిథి వోయి రామి 
అతిథిభూసురుం డొక్కండాహార 
అదలదు ప్రాణము లదలినం, 
అది కారణంగా, భగవంతుం 

అది కారణంబుగా దుంధుమారుం 
అది కారణంబుగా విచారించెదనని 
అది కారణముగం బుత్రా, 

అది గావున నేండు 

అది యట్లుండె నహుషునకు 

అది యొట్టి దనిన 

అదియునుం గాక 


9౨-588 
౨9-468 
9-138 
9-40 

9-15 
ర్ర-డ్ష/ 

9౨-569 
9౨-664 
99-258 
99-729 
9-96 

9-193 
9౨-612 
9-4/4 
9-౩/83 
9-88 

9-706 
9-219 
9-౩2 

9౨-678 
9౨-౩69 
9-99 

09-645 
9-57 
9-2౩ 

90-165 
99-225 
9-250 
9-585 
9-50 
9౨-568 
9-19 


పద్యగద్యసూచి - నవమస్మ్కంధము 


అదియునుం గాక 
అదియునుం గాక 
అదియునుం గాక 
అదియునుం గాక 
అదియునుం గాక 
అదియునుంగాక 
అదియునుంగాక, మీరు 

“అదె నా బిడ్డలం 

అదె నీ వల్లభ, 

అదె పో బ్రాహ్మణ! 
అద్దిరయ్య యింట నశనంబుం 
అధముండైన వాని కా 
“అధిప! సంకల్ప వైషమ్య 
అనఘ! యయాతి పెద్దకొడుకైన 
అని కదలించి, దందనాయకుం 
అని కరుణపుట్ట నాడుచు, 
అని కోపించుచుండ, నా 

అని చెప్పి 

అని చెప్పి దుర్వాసుం 

అని తగ నీయకొల్చి 

అని తన్నుం దండ్రి 

అని దుఃఖించి, తన్నుం 

అని ధర్మసందేహంబు వాపిన, 
అని నిశ్చయించి 

అని నిశ్చయించుకొని 

అని పలికి 

అని పలికి 

అని పలికి 

అని పలికి 

అని పలికి 

అని పలికి పాదంబుల 

అని పలికి బ్రహ్మణ్యదేవుండైన 


9౨-120 
9-మ41 
9-14 
9-46 
9-55 
9-53 
9-13 

9-405 
9౨-638 
9౨-126 
99-442 
9-40 
వ... 

9-70 
9-449 
9-24/ 
9-౩/9 
9-734 
9-మ4/ 
9-22 
09-465 
9౨-189 
90-100 
9౨-256 
9-౩9 
9౨-443 
9-453 
9-523 
9౨-649 
9౨-౩02 
9-545 
9౨-౩45 


631 


632 


శ్రీమహాభాగవతము 


అని పలికి భగవంతుడగు 
అని పలికి యనుజ్ఞ 

అని పలికి, నీవు 

అని పలికి, పాదకమలంబులకు 
అని పలికి, పూరుండు 

అని పలికి, వాండు 

అని పలికి, విడిచి 

అని పలికిన న 

అని పలికిన నా 

అని పలికిన నిమిమాటలు 
అని పలికిన బ్రహ్మకు 

అని పలికిన, దుష్యంతుడు 
అని పలికిన, నమస్కరించి, 
అని పలికినం గుమారుండు 
అని పలికె, అట్లు 

అని పలుకుచు 

అని పలుకుచున్న కొడుకునకు 
అని పలుకుచున్న రాజకుమారుని 
అని పల్మిన వేల్పుల 

అని పెక్కుభంగుల నయ్యింతి, 
అని భర్దించుచున్న దేవయాని 
అని మజియు నిట్లనియె 

అని మజియుం దియ్యని 
అని యడిగిన నర్జున 

అని యదుం డొడంబడకున్న 
అని యానతిచ్చిన బ్రహ్మకు 
అని యిట్లు మగుడించినం 
అని యిట్లు యయాతి 

అని యివ్విధంబునం బొగడు 
అని యీ విధంబున 

అని యెథింగించి వీడ్మొని, 
అని వగచి, రామచంద్రుండు 


9-15 

9-549 
9-54/ 
9-11 
90-560 
90-509 
9౨-573 
9-65 

9-98 

9౨-870 
9-385 
9౨-620 
9-216 
9-195 
9-498 
9౨-690 
9-౩88 
90-615 
9౨-395 
9-40 
9-521 
90-136 
9౨-622 
9-21 

90-558 
ర్ర-/4 

99-199 
9౨-592 
9-1389 
9-55 
99-228 
9-3558 


పద్యగద్యసూచి - నవమస్మంధము 


అని వాల్మీకి వలుక, 

అని విచారించి సాభరి 

అని వినుతి సేయుచు, 

అని వినుతించి కేలుందమ్మిదోయి 
అని వినుతులు సేయుచున్న 
అని విన్నవించిన రామచంద్రుండు 
అని విలపించుచున్న అన్నలను 
అని విలపింప నంత 

అని వృషపర్వుని కడ 

అని శ్రీవల్లభుం డానతిచ్చిన 
అనిన తండ్రికి యదు 

అనిన న య్యువిదకుం 

అనిన నశ్వినీదేవతలు సంతోషించి 
అనిన నియ్యకొని 

అనిన నూర్వశి యిట్లనియె 

అనిన బ్రహ్మ యిట్లనియె 

అనిన వాని దీనాలాపంబులకుం 
అనిన వార'లేము వాల్మీకిపోత్తులము; 
అనిన విని పరీక్షిన్నరేంద్రుం 
అనిన విని పరీక్షిన్నరేంద్రుం 
అనిన విని రాజముఖ్యుండు, 
అనిన విని శుకుం 

అనిన విని, గురుభక్తి 

అనిన విని, భూవరుండు 

అనిన శర్యాతి భీతుండై 

అనిన శుకుం డిట్లనియె 

అనిన శుకుం డిట్లనియె 

అనిన, నయ్యింతి వెజచి 

అనినం బరాశరమునిమనుమం డిట్లనియె 
అనినం (బోడచేడియ యిట్లనియె 
అనివార్యప్రభ మున్ను మేనకయు 


అన్న యిల్లాలిం జూలాలిని 


90-356 
9-16 
9-214 
9-134 
9-223౩ 
9-28 
09-483 
9-౩1 
9౨-586 
9-12 
9-55 
99-720 
9-59 
9౨-628 
9-4 14 
9౨-109 
9-64 
9౨-౩54 
9౨-౩89 
9-512 
9-44 
౨9-480 
9-555 
9-428 
9-55 
9౨-౩41 
9-514 
9-426 


90-౩93 
9౨-618 
9౨-641 


633 


634 


శ్రీమహాభాగవతము 


అన్నము లేదు, కొన్ని 
అన్నయుం దండ్రియుం జన 
అన్నా! చెల్లెల నయ్యెదన్‌; 
అన్యసుపూజ్య! నీ జనకుండై 
అప్పుడు 

అబలా! నీ నివిడాతి 

అమర విభుండు మెచ్చ 
అమరులు వేండిన నసురనాథులం 
అమరేంద్రాశకుం 

అయ్య! యీ పుట్టచేరువ 
అయ్యపగకు రాముం డలయక 
“అయ్యా! కొడుకుల కొజకై, 
అయ్యా! నన్నిటు వేండనేల? 
అయ్యెడ నతని శాపంబునకు 
అయ్యెడం దల్లి యడిగిన 
అర్ధపతికంటెం గలిమి గృ, 
అలవాటు కలిమి మారుతి, 
అలవున లక్ష్మణుం డాజి, 
అవనిసురుండు గుడువ 
అసదృ్భశ లలితాకారలం, 

ఆ బుతుపర్జునకు 

ఆ కణ్వాశమమందు 

ఆ కన్యకయందు విదర్భునకుం 
ఆ కృపి ద్రోణునకు 

ఆ జమదగ్ని తనూజుండు, 

ఆ జయళల్సేనునికి రథికుండు, 
ఆ జవరాలిం జూచి 

ఆ దంపతులకు నిలబిల 

ఆ దీర్హతపుని కధికుండు, 

ఆ నహుషుడు మఖశతమును, 
ఆ నారీకవచుండు నిర్మూలం 
ఆ నృపాలచంద్రుం డనపత్యుండై 


౨9-648 
99-511 
9-246 
90-675 
9౨-469 
9-5/6 
9-49 

99-254 
99-259 
9-54 

9-46 
9-12 

09-556 
౨9-496 
9-424 
9౨-638 
9-25 
9-౭94 
99-148 
9-14 
9-236 
౨9-606 
9-710 
9౨-660 
9-490 
9౨-662 
9-542 
9-48 

9-499 
90-510 
9-2583 
9౨-697 


పద్యగద్యసూచి - నవమస్మ్కంధము 


ఆ పలుకులు విని, 

ఆ పిన్నవాని నతుల, 

ఆ పెంజీంకటి మలం 

ఆ ప్రకార మెటఠింగి 

ఆ బుధునకుం దొల్లి 

ఆ బృహద్బలునకు 

ఆ బృహద్రథునకు 

ఆ మరుత్తునకు దముండును, 
ఆ యగ్నిచేం బురూరవుం 

ఆ యభీమన్యునకు నుత్తర 

ఆ యర్జునునకుం గల 

ఆ యసురేశ్వ్చరుండు వడి 

ఆ యొడ నొక్కనాండు 

ఆ యెడ లక్ష్మణుం 

ఆ య్యసమంజసుని కొడుకు 

ఆ రాజర్నిని గొలిచిన, 

ఆ రాజు బుశ్యశృంగుని, 

ఆ రాజేంద్రుండు గాంచె 

ఆ రాజేంద్రుండు రావణు, 

ఆ రామచంద్రునకుం గుశండును, 
ఆ రోమపాదునకుం జతురంగుండును, 
ఆ లోకేశుముఖంబునం గలిగె 
ఆ వనంబున రాముందడనుజ 

ఆ విచిత్రవీర్యునికిం 

ఆ వైకుంఠములోని భర్మ 

ఆ శంతనునకు దాశకన్యకయైన 
ఆ సమయంబున 

ఆ సీరధ్వజునకుం గుశధ్వజుందును, 
ఆ సుదాసుండు వెంటకై 
ఆంకట మలమల మాడుచు, 
ఆకాశంబున మేఘబ్బందము 
ఆదడుచుం జెవులకు నింపుగం, 


9-౩8] 
9౨-629 
9-88 

90-105 
9-౩8 
9౨-366 
9౨-661 
9-46 

9-420 
90-676 
9-704 
9-20 
9౨-466 
9-౬౭92 
9౨-212 
90-653 
9-68 
9-౬/9 
౨9-436 
9౨-364 
9౨-698 
9-5158 
9౨-269 
9౨-672 
9-115 
9౨-669 
9౨-632 
9-౩4 
9-2౩ 
9౨-241 
9౨-563 
9౨-691 


635 


636 


శ్రీమహాభాగవతము 


ఆతతమైన వేడ్మ దనుజాధిపమంత్రి 
ఆతనికొడుకు దిలీపుండు, 
ఆదిదేవుందైన యా రామచంద్రుని, 
ఆనర్హునకు రైవతాహ్యయుం 
ఆప్ప్తండగు పుత్రువలనను, 
ఆరామంబున మునివరుం, డా 

ఇ ట్లతిరథునకుం గానీనుండైన 

ఇ ట్లమ్మహానది, పురారాతి 

ఇ ట్లర్జునుండు బాణవిలాసంబు 

ఇ ట్లూర్వశియుం బురూరవుండు 
ఇ త్తెజంగున మృగజాతుల, 

ఇ వ్విధంబున 

ఇ వ్వధంబున శశాదపుత్తుండు 
ఇం దిందిరాతి సుందరి, 

ఇంకొక యేండు వోయిన 
ఇందున్న కణ్వమునికిని, వందన 
ఇంద్రుండు గంధర్వులం బనిచిన 
ఇక్షాకునకుం బుత్తు లెలమిం 
ఇట్లప్పుడు దల్లి మొజ 
ఇట్లలరువిల్తుని నెజబిరుదు చిగురు 
ఇట్లశరీరవాణి సర్వభూతంబులకుం 
ఇట్లు గంధర్వవల్లభునిం జూచు 
ఇట్లు చెలికత్తియల మొత్తంబులుం 
ఇట్లు దిగ్విజయార్థంబు వచ్చిన 
ఇట్లు దివ్యరథారూఢుండయి 

ఇట్లు నుయ్యి వెడలించిన 

ఇట్లు పుణ్యచిత్తుండు, 

ఇట్లు పుష్పకారూఢుండై, కపి 

ఇట్లు పూరునికి రాజ్యం 

ఇట్లు బ్రతికియున్న యువనాశ్వుండు, 
ఇట్లు మగతనంబు సెడి 

ఇట్లు మరలి చని, 


౨9-540 
99-218 
9౨-359 
9-70 

9-489 
9-182 
9-700 
9-230 
౨9-456 
9-402 
9౨-601 
9-4/3 
9౨-163 
9౨-604 
9-48 
9౨-607 
9-404 
90-156 
9-4861 
9-2/ 

9౨-634 
9-46 
9-25 

99-483 
99-299 
9-529 
9-87 

9౨-౩20 
9-58 
9౨-169 
ర్ర-ష్ష/ 

9-49 


పద్యగద్యసూచి - నవమస్మ్కంధము 


ఇట్లు మిీత్రసహుండు గావునం 
ఇట్లు యయాతి వలన 

ఇట్లు యయాతికి దేవయాని 
ఇట్లు రంతిదేవుండు 

ఇట్లు రాచపట్టి చెజకు 

ఇట్లు రాజకన్యకల నందజం 
ఇట్లు లంకాదహనం చెసి 
ఇట్లు వచ్చి 

ఇట్లు వచ్చి తమ 

ఇట్లు వచ్చి మొక్కిన 

ఇట్లు వచ్చి వచ్చి 

ఇట్లు వనంబునకుం జని 
ఇట్లు వరించి, యయాతి 
ఇట్లు వలరాజువాండి 

ఇట్లు వసిష్టుండు శపించిన, 
ఇట్లు విదర్భరాజపుత్రికలు శిశువులం 
ఇట్లు విపన్నుండగు సముద్రుండు 
ఇట్లు విభీషణ సంస్థాపనుండై 
ఇట్లు విరక్తుం డై 

ఇట్లు వేదవిభాగంబు గల్పించి, 
ఇట్లు వ్రతంబు సేసి, 

ఇట్లు శపించి పదంపడి, 

ఇట్లు సమస్త జనులు 

ఇట్లు సముద్రంబు దాంటి 
ఇట్లు సముద్రంబు దాంటి 
ఇట్లు సుదాసుని భార్యయగు 
ఇట్లు సుమతికొడుకులు నేలం 
ఇట్లు సేసి, శర్మిష్ట 

ఇట్లు హరిణీసుతుండు 

ఇట్లు హోమధేనువు మరలం 
ఇట్లుచథ్యునిభార్య యగు మమతయు, 
“ఇట్లాప్పుచున్న య ప్పురంబు 


9-240 
9-543 
9-54] 
9౨-654 
9-౩9] 
9-18 
9-28 
9౨-౩28 
9-౩0” 
9౨-694 
9౨-599 
9-19 
9౨-534 
9౨-617 
9౨-368 
9౨-640 
9-౬282 
90-౩15 
9-15 
99-422 
9-91 

9-238 
9౨-326 
9-289 
9-26 
9-25 
9౨-206 
9-525 
9౨-696 
9౨-460 
9౨-642 
9౨-౩24 


63/7 


638 


శ్రీమహాభాగవతము 


ఇతం డన్నంటవో మాకును, 
“ఇతండే రామనరేంద్రుం డీ 
ఇది (శీపరమేశ్వర కరుణాకలిత 
ఇన్ని దినంబులవలె నా, 
ఇలమీంద సీత వెదకంగ, 
ఇలమీందం బ్రతుకేల? వేల్పుల 
ఇలువరుస చెదంగ బంధులు, 
ఇవి నా కూర్చుతగళ్ళు 
ఇవ్విధంబున 

ఇవ్విధంబున నమోఘవీర్యుండగు నా 
ఇవ్విధంబున నశ్వినీదేవత 

ఈ నెల వెవ్వండు 

ఈ యంబరీషచరితము, 
ఉగ్రసేనునకుం గంసుండును, 
ఉపవాసంబుల డయ్యుటో? 
ఉరుతర (శ్రాంతాహి 

ఉల్లముల గలంగి మొదవుల, 
ఊర్వశి నిలిచి యున్నంత 
ఎందంగాయ వెజచు నినుండు 
ఎక్కడనుండి రాక? మన 
ఎక్కువ తక్కువ పొడవుల, 
ఎప్పుడు ధర్మక్షయ మగు, 
“'ఎటింగితి మద్దిరయ్య తడ 

ఏ నమస్మరింతు నింద్రశాత్రవ 
ఏటికిం జంపె రాముం 

ఏటిది నీరాచథటికం, బాంటది 
ఏడున్‌ దీవులు నేడు 
ఏడువనేల తండ్రి తను 

ఏను, భవుండు, దక్షుం, 
ఏలోకంబున కైన వెంటంబడి 
ఐదేండ్లు మరలించె నమరేంద్రుం 
ఒక దిక్కయేగుదురు 


౨9-495 
90-325 
9-7౩ 
౨9-403 
9-2/4 
9-255 
9-౩862 
9౨-౩94 
9-1861 
9౨-624 
9-69 
9-24 
90-153 
99-715 
9౨-186 
9౨-600 
9-36 
9-౩89 
9-309 
9౨-౩92 
ం్ర-/ 
9-726 
9-20 
9-135 
9-429 
9-406 
9౨-561 
9-484 
9-111 
9౨-106 
9-200 
౨9-400 


పద్యగద్యసూచి - నవమస్మ్కంధము 


ఒక మా టెవ్వని 

ఒక మున్నూజు గదల్సి 
ఒకనాం డా మనుజేంద్రుం 
ఒకనాండు మనువు దుమ్మిన, 
ఒకయేనూజు కరంబులన్‌ ధనువు 
ఒకవేయుతలలలో నుండు జగన్నాథు 
ఒక్కడ వహ్ని వేల్పు 

ఒక్కదినంబున నాత్మజ్ఞానంబునం జేసి 
“ఓ కాకుత్‌స్థకులేశ! యో 

బెర్వుండు సెప్పంగ నమర 

“కంటిన్‌ నేంటికి నిన్ను 
కంఠేకాలునిచేతన్‌, గుంఠితుండగు టెట్లు 
కట్టుము సేతువు. లంకం 

కడ లే దాశాలతకును, 

కడుకొని పెంద్లముం జంపని, 
కడుపు పగుల ముద్దుకొడుకు 

కని కోపించి 

కని తనకుం ద్రోవ 

కని నమస్మరించిన గంగ 

కని రామచంద్రుండును దాపంబు 
కని, దుఃఖీతుందై, యమ్మహీవల్లభు 
కనియెన్‌ ముందటం గార్తవీర్యుండు 
కనుంగొని 

కన్నులం గంటిని ఫీనిన్‌; 

కపిలుండు నేత్రముల్‌ దెజవంగా 
కమలలోచనుండు ఖలుల శిక్షింపంగం, 
కర మర్ధిన్‌ ద్విపరార్థ 

కరములు దునిసిన నతనికి, 

కలంగి నిద్రవోవం గలలోన 

కలంగు టెల్లను మానెం 

కలవేల్పు లెల్లం దమతమ, 

కలసెన్‌ సంగము లెల్లం 


9-42 
9౨-262 
9-432 
9-155 
9-454 
9-376 
9-42] 
90-566 
9-283 
90-205 
9౨-146 
9౨-616 
9౨-285 
9-580 
ర్ర-శడ/1 
9౨-168 
ర్రా-డడ్త/ 
9-280 
9-220 
9-9౩13 
99-128 
9-446 
9-52 
9-494 
9-208 
90-133 
90-110 
9-4558 
9-13 
9౨-౩88 
9-46] 
9-25 


639 


640 


శ్రీమహాభాగవతము 


కవ గూడి యిరుదెసం 

కవి యను కడపటి 

కాంతలార! మెకము గన్నది 
కాంతాహేయము దుర్వికారము 
కామోపభోగసుఖములు, 
కారుణికోత్తముండగు హరి, 
కాలానల సన్నిభయై, 

కావున సుదర్శనానల 
కుంఠితుండుగాక వాం డు,త్మంఠం 
కుంతి పిన్ననాండు గోరి 
కులగురుండు వసిష్టుండంత వికుక్షి 
కృతయుగాంతంబున 
కృశమధ్యల్‌ పదివేవు 

కొందబు కపిలుని 

కొడుకు వెడలంగొట్టి గుణవంతుం 
కొడుకు సుద్యుమ్నుండు ఘఫోరాటవుల 
కొడుకులుం బెద్దకోడలును గొబ్బున 
కొప్పులు బిగి వీడి 
కోపముతోడుత వాసవుం, 
“కోమలులార! వీండు 
'క్రూరాత్ముల మందిరములం, 
కేపుం బాపకుం డంచును, 

క్షమ గలిగిన సిరి 

ఖండించి రిపుల శిరములు, 
ఖగరాజరుచులు గల యిల, 
గందక కంఠీరవ భే, 

గారామునం గౌశికమఖ, మా 
గురువున్‌ మాజు శపింతు 
గురుశాపవశమునం గూలి 
'గుజ్జము గొనిపో బుద్దుల, 
గృహరాజములయందుం 
ఘనవైభవంబునం 


9-౩19 
9-41 

9౨-689 
9-552 
9౨-582 
9౨-589 
9౨-104 
99-112 
9౨-625 
9౨-699 
99-156 
9౨-161 
99-705 
9-209 
90-159 
9-౩8 

9౨-౩91 
90-306 
9-68 

ర్ర-మ్ష// 
90-585 
9-440 
9౨-463 
9-4865 
9-204 
9౨-596 
99-261 
9-2౩9 
99-192 
9-215 
9-1/9 
9-రిక 


పద్యగద్యసూచి - నవమస్మ్కంధము 


ఘనశైలంబులుం దరువులు, 
చండస్సూర్తి నతండు తండ్రిపగకై 
చంద్రగౌరమైన 

చని మాహిష్మతీపురంబుం జేరి 
చని యిట్లనియె 

చపలత్వంబున డాంగి 

చపలరతి శంతనుందను, 
చప్పుడు సేయుచు మృగముల, 
చల మింకేలని తన్నుం 

చలమున బుద్ధిమంతులగు సాధులు 
చాల ముద్దరాలు జవరాలు 
చిత్తంబు మధురిపు శీపాదముల 
చిత్తమున భార్య దదసిన, 

చిన్న యన్నలార! 

చీంకటి వాపుచున్‌ వెలుంగు 
చీజలేని మగనిం జెలువ 

చూచి దుఃఖితుండై యున్న 
చెలికాండ్రం గరులన్‌ రథమ్ముల 
చెలులు వేవురుం దాను 
చెలువా! నీయెల సిగ్గు 

చెల్లన్‌ మదిన్ని 

చెవులార నేండు వినియెద, 
జగతి నిటమీందం బుట్టెడు, 
జగతీనాథు రథంబుపజ్జ 
జగదవనవిహారీ! శత్రులోక ప్రహారీ!, 
జనకసుతాహృచ్చోరా!, 
జనకుందడు పనిచిన మేలని, 
జనకుండు ముక్తిం బొంద 
జనకుం జంపిన వైర 

జనకుని గృహమున జన్మించి 
జనకులు మగ్గిన చోటికి, 
జరాసంధపుత్రుండైన 


9-288 
90-203 
9-౩7/5 
9-445 
షే 
90-300 
90-659 
9-59 
9౨-588 
99-118 
9-72 
9-82 
9-4/0 
90-353 
9-132 
9-41 
9-౩9 
09-565 
9-58 
9-౩584 
9-౭2 
ం్ర-డ్త 
9౨-681 
9-2౩] 
9-736 
9౨-785 
9౨-266 
9౨-160 
9-480 
9-780 
9-21 
9౨-682 


641 


642 


శ్రీమహాభాగవతము 


జ్యోతుల ముంటం బొడిచిన, 
తండ్రిక్రియ రామచంద్రుండు, 
తందడ్రివడిన నతని తనయులు 
తండ్రీ! మీకు దినేశవంశజులకున్‌ 
తగవే? ధర్మమె ! 
తత్సమయంబునం దల్లులు 
తదనంతరంబ, బ్రవ్మాదిదేవతలు 
తన చెలికాందగు కుంతికిం, 
“తన మున్నాడిన మాటయున్‌ 
తనకు సదృశులైన తనయుల 
తనతోడి నీడకైవడి, ననురూప 
తనమాయ లేక పరునకు, 
తనలో నిన్ని జగంబులుం 
తనవారందజు (మగ్గిన, 
తనసవతి మొజంగి పెనిమిటి, 
తనుమధ్యా! యిది యేల 
తనువు మనువు విడిచి, 

తపము సేయువాండు దత్త్వజ్ఞుం 
తప్పు లోంగొని చక్రపావక 
తలంపుల్‌ చిచ్చులు మాట 
తలపంగ నెవ్వని మాయా, 
తల్లి చరువు నీవు 

తల్లిన్‌ భ్రాతల నెల్లం 

తల్లుల కల్ల మొక్కి 

తాలిమి మనకును ధర్మము, 
తెజవా! నీ పలుకట్ల 
తెలుపంబదె నరిష్యంతుని, కుల 
తొట్రుకొల్పెడు శైబ్యతోడి 
దండించి పగవారు దనభూమిం 
దట్టపుందుఖుమును మీందికి, 
దనుజేంద్రుకూంతురు 

దయ్య మెజుంగును వారల, 


9-52 

9-9386 
9-459 
9-245 
9-63 

9-౩80 
9౨-651 
9్ర-/1/ 
9-30 

9౨-152 
9-90 

9-72 
9-22 
9౨-296 
9-709 
99-413 
9-121 
9-188 
99-143 
9-డ/ 
99-728 
9-425 
9-4/72 
9౨-౩29 
౨9-462 
9-721 
9-43 

9-70 
99-202 
9౨-609 
9-515 
9-401 


పద్యగద్యసూచి - నవమస్మ్కంధము 


దశరథ సూనుం డదేసిన, 

దశరథుడు మున్ను గైకకు, 

దిష్టుని కొడుకు నాభాగుం 
దురితముం దలంపరు గానరు, 
దుష్టజన నిగ్రహంబును, 
దుష్యంతుందడు వచ్చు నవసరంబున 
దేవయాని యిట్లనియె: 

దేవాపి కలాపపురం, బావాసము 
దేవాపి రాజ్యంబు దీర్చనొల్లక 

దైతలేయ ప్రమదా పరీత 
దబైవయోగము గాక విప్రసుతన్‌ 
్రోణసుతు తూపువేందిమిం, 

“ధన్యుం డా యిక్ష్వాకు 

ధరణి వలదు మాకుం 

ధరణీదేవుండు రాముండాధ్యుండు 
ధరణీశుం డొకనాండు దైవయోగంబున 
ధాతల రజమున దేవ, 
ధారుణీసురులకుం దపము విద్యయు 
ధీనయశాలియైన వసుదేవుండు పుట్టిన 
నగు మొగమున్‌ సుమధ్యమును 
నడచి శరావళిన్‌ దనుజనాథుల 
ననుం బాణిగ్రహణంబు చేసితి 
నభగుందను మనుజపతికిని శుభమతి 
నయ విశాలబుద్ది నలచక్రవర్తితో, 
“నరనాథోత్తమ! మేలు సేసితి 
నల్లనివాండు పద్మనయనంబులవాండు 
నవకంబగు ప్రాయంబున, జవరాండ్రం 
నా తేజము సాధులలో, 

నా తోడులార! మీ 

నా మాటం ద్రోచి 

నాకు మేలుం గోరు 
నాలుగుచెజంగుల నేలయుం, 


9౨-304 
9-265 
ర్రా-త్కడ్త 

90-౩10 
9-724 
9౨-603 
9-51 
90-665 
9౨-668 
9-౩12 
౨9-533 
9-67 
9-౩6 
9-౩44 
9-45 
9-438 
9-284 
99-124 
99-716 
9-733 
9౨-162 
9-580 
9-75 

9౨-285 
9౨-140 
9౨-౩61 
9-58 

9-125 
9-184 
౨9-546 
9-119 
9-586 


643 


644 


శ్రీమహాభాగవతము 


నిగ్రహము నీకు వల 

నీ కుమారులు జనమేజయ 

నీ చేసిన పాపములకు, 

నీ మహిమార్ణవంబు తుది 

నీతల్లిం గనినట్టి శుక్రువలనన్‌ 
“నీయల్లుండితండు భార్గవుం డయ్యా! 
నీవ పావకుండవు; నీవ 

నీవారము ప్రజ లేమును, 

నీవు తక్షకాహి నిహతుండ 

నృపవర! పెక్కునాళ్ల గొలె 

పంచిన వారలు దర్పంబునం 
పంచేంద్రియముల తెరువుల, 
పగతురు దొంగల రేంపంగ, 
పటికంపు గోడలు పవడంపు 
పురాజు నీమగండు; పాపండు 
రాజును జంపుట, గట్టలుకన్‌ 
మటం బొడమెడు బాలచంద్రుని 
డిన వారి మరల 

దునాలుగు వేవురు నజు, 
ద్మనయన! మగండు 'ప్రాయంపువాందైనం, 
నుపక చేయుదు రధికులు, 

రంగ నిక్షాకుండును బృహద్బలుండు 
రతత్వజ్జులు శాంతచిత్తులు తపః 
రమకోపుం డయిన భార్గవుం 
రశురాముతోడం బ్రతిఘటించి జయింప, 
రశురామున కోడి పరుగులు 
పలికిన పలుకులు పలుకండు, 

పా లేజె ప్రవహింప 

పాడి సెడక వీండె 

పారావారపరీతో, 

పార్థివుండు యయాతి 

ఉన్నవుగాని నీవు కడుం 


ర 


మ 859 85 
ళ్‌ 


బటి టబ బట కలి టి బ్‌ బబ బి మ 


ని 


9-272 
90-678 
9౨-301 
90-116 
90-550 
9-66 

99-129 
9౨-619 
9-6/9 
9-9౩18 
9-489 
99-122 
౨9-406 
9-౩2 
9-62 
౨9-464 
9-1/0 
9-4/6 
99-712 
౨-64 

90-559 
90-365 
99-226 
9-56 

9౨-668 
9-48 
9-5/72 
9-92 

9-49 
90-595 
9౨-518 
9-554 


పద్యగద్యసూచి - నవమస్మ్కంధము 


పుణ్యభూము లరుగు; 

పుణ్యుండు రామచంద్రుం డట 
“పురవైరి కొకనాండు పొడసూపు 
పురిటిలోపల వచ్చి పుత్రువేలుపు 
పురుషోత్తము నంశంబున, ధర 
పూరునకుం జనమేజయుండు, 
పెక్కంద్రు రాజముఖులకు, నొక్కండు 
పెక్కండ్రు విప్రవరులకు, [గ్రక్కున 
పెటపెటం బండ్లు గీంటుచును, 
పెద్దలైన మునులు పృథ్వీస్థలికి 
పాలంతుల వాలుంజూపులయంద 
ప్రబ్బికొనిన పెంజీంకటి, నిబ్బరముగ 
ప్రళయాగ్నిచ్చట భంగిం గుంభి 
ప్రాకారములు ద్రవ్వి, పరిఖలు 
ప్రాణేశుం డాడిన పలుకులు 

ప్రొద్దు వో కొకనాండు 
బంధురబలుందగు భరతుండు, 
బంధురయశుండు జగన్నుత, 
బంధువుల నెల్లం జీరుచు, 
బలవంతంబగు నీరువట్టున 

బలిమి నదంచుచు నరులం, 
బలువింటన్‌ గుణటంకృతంబు 
బాదరాయణుండు భగవంతుం 

బాల పువ్వుంబోడి ప్రాయంపు 
బాలుండు వెట్టి బ్రాహ్మణుండు 
బాహ్లికుం దనువానికి సోమదత్తుండు 
బుద్ధిమంతుదైన బుధుండు పుత్తుందైన, 
బోంటిపిండుచేతం బొదువంగం బట్టించి, 
బ్రహ్మదత్తుండు, జైగీషవ్యోపదేశంబున, 
భక్తవత్సలుండు ఫాలాక్షుం డా 
భగవంతుండగు రామభద్రుండు ప్రీతితో 
భగవంతుండు హరి యీక్రియ, 


99-198 
9౨-268 
9-౬2 

9౨-196 
9-4బ/ 
9-594 
9౨-180 
9-93 

9౨-102 
9-౩1 
9-385 
9-85 

ర్రా-డడ్కడ్త 
9-290 
9-59] 
9-16 

9-౩45 
9౨-623 
౨9-526 
90-650 
ర్ర-ష్ష/1 
9౨-303 
90-671 
9-17/5 
9-448 
9౨-666 
9౨-386 
9-524 
90-656 
9-౭29 
9-౩42 
9-492 


645 


646 


శ్రీమహాభాగవతము 


భరతుని భార్యలు మువ్వురు, 
భరతున్‌ నిజపదసేవా, నిరతున్‌ 
భాతిగ శంతనునకు గం, 
భారత! నీవు జనించిన, 

భావజు కోలయో? మొగులువాసి 
భాసుర నిగమ పదోప, 
భిక్షుండై తమ తండ్రి 

భువి దూఅిన్‌ భువిదూజు; 
భువిలో నాభాగునికథ, దవిలి 
భూతలనాథుందడు రాముండు, 
భూపాలక కన్యక వని, 

భూమీశ! య మృహాపురుషుని 
భూమీశు భార్యకుం బుత్త 
భ్రాతృజనుల యందు 
మంగళహరికీర్తి మహా, 
మంచిదంట రూపు ననురతి, 
మండన హాటక పశు 
మంతనములు సద్దతులకు, 

మంత్ర పరీక్షార్ధం బభి, 

మగువ యగుచు మరల 
మగువతనము మాని మగవాండు 
మగువలకు నింత లొంగెదు; 
మతిసిక్కంబట్టి సమాధి గౌరవమున 
మత్లిల్లి భూతజాలము, చిత్తంబులం 
మధువనంబులోన మధునందనుం దగు, 
“'మనచారిత్రము వంటిది, విను 
“'మనుజేశ! దీనికై మదిలోనం 
మనువు బిడ్డలు పుట్ట 

మనువుల నడవళ్లు మర్యాదలును 
మనుసుతుండు ఘనుండు మగనాలి 
మరియుం బురూరవుండు 
మర్మంబుల నతిసాధ్వీ, 


9౨-639 
9-26 
9౨-667 
9౨-598 
90-౩90 
9-95 
9-522 
9-10 
9-79 
9౨-263 
9౨-614 
9-86 
9౨-166 
9౨-౩40 
99-731 
9-396 
9-5861 
9౨-368 
99-719 
9-౩1 
9-20 
09-415 
9-2183 
9-450 
99-౩49 
9౨-567 
9-73 
9-10 


9-28 
9-42 
9౨-562 


పద్యగద్యసూచి - నవమస్మ్కంధము 


మతియు 

మజియు న మ్మునీంద్రుం 
మఠతియు నంతటం బోక 

మతియు నతండు విగతదేహుండు 
మథజియు నతండు సర్వధరణీ 
మజియు నమ్మహీవిభుండు 
మటియు నా దౌప్యంతి, 

మజథఖజియు నా రాముండు 

మతియు నిర్మూలిత సకలసంగుందై 
మతియు నెట్టకేలకుం దన 
మతియు, క్షత్రవృద్బనికి రందవకొడుకగు 
మతియు, నా రామచంద్రుండు 
మతియు, సగరుండు గేశినియందుం 
మతియుం గరూశుం డను 
మతియును 

మతియును 

మతియును 
మలహరుం జూచి సిగ్గుపడి 
మహనీయ గుణగరిష్టులగు న 
మహాభోజుం డతిధార్మికుండు. వాని 
మహిమవతులైన భూసుర, 

మా కందర్పుని శరములు, 

మా వారి భస్మరాసుల, 
మానుషదేహము గలుగుట, 
మామకేల చెప్ప మాను 

మామా! నాపైం గోపము, 
మించిన భర్య్యాశ్వుండు సుత, 
మిక్కిలి విజానంబునం జక్కంగ 
మిళితాళినీలధమ్మిల్ల భారంబులు 
మీ తండ్రి మాకు 

ముదితా! యేటికిం (గ్రుంకి 
ముదిసెను దంతావళియును, 


౨9-564 
09-145 
9-486 
9-౩2 
9౨-680 
9౨-863 

9౨-636 
9-488 
9౨-590 
9౨-613 
౨9-504 
9-౩8 
90-210 
9-42 

9-149 
9-9౩34 
9-4/9 
9-516 


99-713 
9-519 
90-605 
9-౭2 
99-243 
9-544 
9౨-548 
9-65 
9-588 
9౨-693 
9-520 
9-౩5 
9-59 


64/7 


648 


శ్రీమహాభాగవతము 


ముని నట! తత్వవేది 

“ముని నీరు సొచ్చి 

మునిపతి వనమున కరిగిన, 
మునివృత్తి డయ్య నేటికి, 
మునీంద్రా! నీవు న 
ముసలితాపసుంబట్టి 
మృగయూథంబుల వెంటను, 
మెచ్చిన తండ్రినిం గనుంగొని, 
మెల్లని నగవున నయనము, 

మేలీ (బ్రాహ్మణుం 

యదువునకు సహస్రజిత్తు, 
యమునలోం గృతకృత్యుండై వచ్చి 
యమునాజలములోన నధికుండు 
యయాతికొడు కనువునకు 
యాగంబు సేయంగ నర్ధించి 
రజియనువానికి రాజేంద్ర! 
రతులకొజకు భార్య రావింప 
రవివంశా([గ్రణివై 

రాజతనయ వగుదు రాజీవదళనేత్ర!, 
రాజవంశోత్తమ! రంతిదేవుని కీర్తి 
రాజు రాజముఖీని రతిం 

“'రాజుం దోడివారు రమణులై 
రాజుకొడుకుం జూచె రాజీవదళనేత్ర, 
రాజ్యంబు పాపమూలము, 
రామచంద్ర విభుండు రణమున 
రామచంద్రవిభుని రాక వీనుల 
రామచంద్రుం గూడి రాకల 
రామభూవరేంద్రు రాకం దూర్యములతో, 
రాముండు నిజబాహుబల, స్థేమంబున 
రెండవ హరిక్రియ ధరణీ, 

లావు మెజసి యిరువది 

లీలన్‌ రామవిభుండొక, కోలం 


9-1867/ 
9-9 

9-190 
9-5556 
9-14 
9-60 

9౨-598 
9-45 
9-2861 
9౨-452 
99-702 
9-101 
9-1/73 
9-6564 
9-62 

90-505 
9-249 
99-244 
9౨-621 
9౨-648 
9-9౩98 
9-18 

9-26 

09-506 
9-298౩ 
9-9316 
9౨-362 
9౨-౩28 
9-264 
90-685 
9౨-164 
99-273 


పద్యగద్యసూచి - నవమస్మ్కంధము 


వచ్చి దుష్యంతుండున్న 

వచ్చి ముని పంచిన 

వచ్చి సుద్యుమ్నుండు మగవాడగు 
వచ్చి, పాదుకల ముందట 
వట్టిమాంకులు పల్లవింప నవారియై 
వడిందూపు లెగయ గుడుసులు, 
వనజాక్షుని మందస్మిత, ఘనకుందల 
వన్యాహారములన్‌ జితేంద్రియత నావాసించు 
“వరుణదేవ! నాకు వరవీర 

వరుస నయోధ్యలోనం గల 
వలకేలన్‌ గురుచక్రరేఖయుం 
వశుండుగ మొక్కెదన్‌ లవణవార్ధి 
వసుధపైం బుట్టెడు వార్త 
వసుమతీశ ! విను 

వాండు తుదయుం గాశ్యవసుమతీశుం 
వాకిలి వెదలవు కొడుకులు, 

వానీం జూచి నాభాగుందు 

వార లా పతివ్రత 

వార లిక్ష్వాకుండును, నృగుండును, 
వారల నేమియు నడుగక, 
వారలంజూచి రాజర్నియగు శర్యాతి 
వారలు దుఃఖింపుచుందడు నంతం 
వారి వాదు చూచి 

వారును జని 

వాసుదేవాంశ సంభూతుండగు నా 
వినవయ్య! తండ్రి! యీ 

వినియు వినవు రణఖీరువు, 

విను మయ్యంబరీషునకు 

వినుము దూరంబునం దేమి 
వినుము మగధదేశవిభులు జరాసంధ, 
వినుము, మనువుకులము వేయి 
వినువీధిం బజతెంచి నేలంబడ 


9౨-680 
9౨-106 
9-౬9 

9-౩1 
9-౩5 
9-455 
9-732 
9౨-611 
9౨-194 
9-౭1 
9౨-631 
9౨-360 
9౨-346 
9-501 
90-503 
9-482 
9-78 

9-61 


09-652 
9-53 
9-16 
9౨-౩80 
౨9-688 
90-500 
9౨-118 
9-409 
9-154 
9-/711 
9౨-683 
9-6 
9-224 


649 


650 


శ్రీమహాభాగవతము 


విష్ణుం డుదితుందైన వెనుక 
విహితధర్మమందు విహరింతు నేనియు, 
వీంళమెయి నతండు రావణుం 
వీథులు సక్కం గావించి 

వీరలు వైశాలు రనం 

వీరుం డగు పరశురాముండు, 
వృషణములు మరలం గలిగిన, 
వెంగలివిత్తె తిరుగక, కంగారై 
వెండియు న మ్మహాభాగవతుండు 
వెడవింటివాని చిగురా, కడిదపు 
వెయ్యేం డ్లయ్యెను నీతోం, 
వేలుపులటీండు గురుచే, వేలిమిం 
శర్యాతియను రాజు జనియించె 
శాంతచిత్తుం డగుచు సంగవిముక్తుండై, 
శుకునికూంతు రైన సుందరి 
శునశ్శేఫుని ప్రభావంబు వెనుక 
శోషితదానవుండు నృపసోముండు 
శీరాజిత! మునిపూజిత!, వారిధి 
సంతతి లేని కతంబునం, 
సత్యచరితమందుం జలమందు 
సత్యవతిని గాధిజాతను కన్యను 
సత్యవతీవధూటి మును శంతను 


సవరక్షార్ధము దండ్రి పంపం 
సాధుల హృదయము నాయద్సి,, 
సిగ్గు వడుట గల్లి 

సిగ్గాకయింతలేక వెలచేడియ భంగిని 
య్సిత్ర శుద్ధురాలు, చిత్తవాక్కర్మంబు, 


99-725 
9-13 
9-434 
9౨-౩21 
9-50 
99-252 
9-5/4 
9-5584 
9-85 
9-50 
9-5/86 
90-506 
9-51 
9-491 
90-655 
99-201 
9-౨14 
ర్న 
90-685 
9-63 
99-423 
9-6/0 
9-81 
9-528 
9౨-౩22 
9-27 
9-౩88 
90-260 
9-123 
9-9౩8358 
9-౩8 
90-355 


పద్యగద్యసూచి - నవమస్మ్కంధము 


సుగుణాధ్య! విను నేను 

సురపతిపంపున మాతలి, 

'సేమమే యని సతుల్‌ 

హరిం గొల్పుచుండు వారికిం, 
హరిందమ మనమున లోనిడ్ది, 
హరికళాసంజాతుందైన దత్తాత్రేయు సేవించి 
హరికి మామ నగుదు; 

హరిచే నీవు విసృష్టమై 

హరియని సంభావించును; హరి 

హరు మెప్పించి మహా 

హల్లక బిసరుహ సరసీ, 

హా దనుజేంద్ర! వా 

హీనుండం; జండాలుండను, 
హైహయాధీశ్వరుం డర్జ్హునుం డనువాండు 


9-532 
9-298 
90-695 
90-150 
90-233 
9-03 
9-286 
90-180 
9-66 

9౨-2౩2 
9౨-602 
9౨-306 
9౨-646 
9-4931 


651 


